కదిత్రీయ విరచితి 
శ్రీమదాంధ్ర మహాభారతము 


( గీరళ వ్యాఖ్యాన సహితం ) 


కృతికర్త 
8) సోమయాజి 
వ్యాఖ్యాతలు 
డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
కవి చెరుకూరి జయచంద్రశాసి 
ప్రధానసంపాదకుడు 
డాక్టర్‌ జి.వి.సు బ్రహ్మణ్యం 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


2013 


KAVITRAYA VIRACHITA 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 
Bhishmaparvamu of Tikkana Somayaji 
Vol.VIIl. 


Commentary by 
Dr. Nanduri Ramakrishnamacharyulu-1,2 Cantos 
Kavi Cherukuri Jayachandra Sastri - 3rd Cantos 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Publications Series No.607 
First Edition : August 2004 
First Re-print : 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, L.A.S. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
T.T.D., Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మ(ప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆం(ధ్ర మహాభారతాన్ని 
విస్టత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్లు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తాలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 
1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 
3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 
6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 
ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలాగగంగా పరిశీలించినతర్వాత పునర్ము[ద్రించబడిన మహాభారతం 


18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


«^ దా వా -5 లో 
సదా శ్రీవారిసేవలో... 


PAIN 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యని न ణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
సూర్యాపరాలు 


భారతీయ సనాతన సంసృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, (ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షిత అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత (గంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్యర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణమూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి. వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత ‘సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి (ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో ‘కవిత్రయ 
భారతంి ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ (గంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 

డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్వోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు (వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిరేతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ము[ద్రణిను పర్యవేక్తించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారక్ళపవల్ల కవిత్రయ భారతం” పునర్ముద్రూకార్యంకూడ 
పూర్తి అయింది. 


VI 
మలిము(ధణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి. తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 
సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ము[దణను వేగవంతం చేసి (ప్రజాబాహుళ్ళానికి అందించడంలో విశేషకృషి చేసిన 
కార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధి కారులు 


శ్రీ 

५८ 

శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
[श्य Sy 


సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 

వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు “సప్తగిరి” ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా॥। నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్గుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావి(త్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
(ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్హకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహగద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 
మరోమాట! 

“ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్బ్చస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం | ఆం(ధమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
| © అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయము ద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ . 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


భీష్మపర్వం మహాభారతంలో అత్యంత (ప్రధానమైన పర్వం. పదునెనిమిది రోజుల కురుక్షేతసం(గామంలో 
సర్వసేనాధిపత్యం వహించిన భీష్ముడు ఒక్కడే చేసిన పదిరోజుల యుద్దాన్ని మహోజ్జ్వలంగా వివరించినా, బహు వైవిధ్యమైన 
మానవ మనోరంగంలోని కురుక్షేత్రాన్ని ఈ పర్వం బయలుపరుస్తుంది. సనాతన ధర్మానికి మూలమైన, ఉపనిషత్తుల సారమైన 
భగవద్దీత ఈ పర్వంలో చెప్పబడింది. శ్రీకృష్ణ భగవానుడు పార్గుని నిమిత్తంగా చేసుకుని మానవాళికి గీత మూలంగా 
శ్రేయోమార్గం చూపడం ఈ పర్వంలోనే జరిగింది. 


తిక్ననసోమయాజి వ్యాసభారతాన్ని తెలుగులోనికి అనువదించేటప్పుడు తాత్సికచర్చలకు, తత్వశాస్త్ర వివరణలకు 
పూనుకోకుండా నేలపైన నిలిచిన వ్యక్తిత్వాలనైజాలను చిత్రిస్తూనే తాత్త్విక వివరణలను విశ్లేషించే యత్నంలో సాఫల్యం 
చెందాడు. అది కవిబ్రహ్మ తిక్కనగారి కొక్కనికే చెల్లింది. 


ధర్మరాజు కురుసేనలోని పెద్దల ఆశీస్సులు అర్థించడం, భీష్ముడు పాండవులను వదలి తక్కిన శతుసేనలోని 
వీరులను చించి చెండాడటం, చక్రం పట్టనని చెప్పిన కృష్ణుడే భీష్మనిర్మూలనానికై చక్రంపట్టడం - 84 ఘట్టాలు నడిపిన 
తీరు సోమయాజిగారి కొక్కనికే సాధ్యమయిందని చెప్పాలి. 


భీష్ముని శౌర్యానికి అడ్డంగా నిలిచిన శిఖండిపాత్ర ఈ పర్వంలో ప్రస్ఫుటంగా ప్రకాశించింది. భీష్ముని 'సైన్వాధిపత్యంలో 
యుద్ధం చేయనని చేతులుముడుచుకు కూర్చున్న కర్ణుడు పితామహుడు శరతల్పగతుడుకాగానే ఆయనను సందర్శించి 
పలకరించి ఆయన ఆశీస్సులు పొందడంతో యుద్ధషట్కంలో ఈ తొలిపర్వం ముగుస్తుంది. ఇక్కడ కర్ణుని మూలాలు భీష్ముడికి 
చక్కగా తెలుసు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు నెరపిన రాజకీయ చదరంగంలో తన్నుదాను ఒక పావుగా భావించి భీష్ముడు 
నడుచుకోవడం ప్రస్ఫుటమవుతుంది. 


ఇటువంటి నానా మానసిక వైవిధ్యాలను ఏకధాటిగా నడిపించి జీవిత కురుక్షేత్రంలో మొదటి ఘట్టాన్ని విప్పిచెప్పిన 
తిక్కన సోమయాజి భావాలను వివరించిన కీ. శే.నండూరి రామకృష్ణమాచార్యులవారికీ, కవి చెజుకూరి జయచంద్ర శాస్తిగారికీ 
మా హార్దిక అభినందనలు. (ప్రధానసంపాదకులుగా గొప్పపీరిక సమకూర్చిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారికి మా 
అభినందనలు. 


చదువరులు ఈ భీష్మపర్వాన్ని సమాదరిస్తారని ఆశిస్తూ తక్కిన పర్వాలనుకూడ సాధ్యమైనంత త్వరలో పాఠకుల 
ముందుంచడానికి ప్రయత్నిస్తాం. 
కార్యని ర్వహణాధికారి 
తి. తి. దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీ వేంకటేశ్యరస్వామివారి దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మ ప్రబోధం 
నిమిత్తం అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ 
అత్యంత ప్రధానమైంది. ఆర్షధర్మానికి భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శా(స్తాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 
పూర్వరంగం: 

ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో (ప్రతిష్థించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని 
నిర్మించడం, పోతన భాగవతం (ప్రథమస్కంధాన్ని తాత్సర్యసహితంగా (ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి” పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్వాన్ని చాటే స్మారక సంచికను ము(దించటం - 
ఇత్యాదికార్య(క్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్సడింది! పోతనపంచశతాబ్రి 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్లే, అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహ(స్రాద్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆం(ధమహాభారత” (గంథ(ప్రచురణకు అంకురార్శణ గావించాయి. 
నన్నయ భారత ప్రాజెక్టు : 

ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. కక్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల (క్రిందట, గోదావరీ తీరఠమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేం(ద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 - 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆం(ధావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా (ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్తొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ ०७१८९) నిర్మించింది; 'భారతావతరణము” (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 

తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
ప్రధానమైనది నన్నయ భారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (భ్రాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 


X 
(గంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా (ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 

కలా ప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 

డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జూలై 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 

ఆ సూత్రాల సారాంశం : 

“ఇది మహాభారతము. ఆం(ధ్రవాజ్మయములో పరమషప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్యపర్వములో 
శేషభాగము ఎట్జన వ్రాసినను, నన్నయ పేరుమీదనే ప్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని 
నిర్ణయము గైకొనబడినది. టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. 
కనుక, వ్యావహారికభాషకు సన్నిహితమైన సరళగ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు 
ప్రయోగించుటలో సామాన్యులకు అరమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను 
సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్టు ప్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. 
విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, 
సుబోధములైన పదాలు వాడవలెను. 

మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అరసున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(దుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని క్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు వ్రాసినట్లే అర్థతాత్సర్యాలు వాయదగును. 

ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధిత(ప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 
ఏకరూపత కలుగునట్లు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసియున్నది. ఈ బాధ్యత ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని సాధ్యమగునంత 


XI 
త్వరలో అచ్చుకు (F25౭) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, అనంతరము (७१९५६९२) 
ముద్రణకు ఇయ్యవలెను. (ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యాను(క్రమణిక ఉండవలెను.” 


2 ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 


నిర్వహిస్తూ వచ్చింది. 


ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెణుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధి(క్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విస్తృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ల మధునాపంతుల సత్యనారాయణ శాగస్తిగారు ३. దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్సరసమీక్షా సమావేశాలు యధథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణ శాగస్తిగారు మూడుపర్వాల (వాతప్రతులను [క్రమంగా 
పర్యవేక్షిస్తూ, వాటిని ము(ద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
క్పీధ్రిక, ఉపోద్భాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాగస్తిగారి గృహంలో 
1991 జూలై 3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన : 

ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో “పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డిగారు (రిటైర్టు (ప్రిన్సిపాల్‌, 
యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళిక'ను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


x 
ఆ నివేదిక సారాంశం : 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్యాలకు ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
(వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య (వ్రాయించి 
ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గంథనిపుణుల సంఘం 
(Experts Committee) పై (ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్యర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వ म~ 


శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥ కె. సర్వోత్తమరాపు శ్రీ డి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య వీరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు एणा రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాగస్త్రి 


సై సమావేశంలో చర్శింపబడిన అంశాల్లో అత్యంత|ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన _ కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం : 


“రచనావిషయంలో (ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిన అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. (ప్రతిపద్యానికి అక్కరలేదు. 


XII 
విశేషాంశాల్సో అలంకారాలు, వర్లనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన 
ముఖ్యమైన విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వాయని విశేషాంశాదులను 
'సంపాదకులు” “ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు 
చేయడానికీ, సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. 
(రచయితలు) ఉస్మానియా యూనివర్సిటీవారి భారత(ప్రతిని రచనకు (ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర ప్రతులలో 
సొబగైన పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


వై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్యాల్లోని 46 ఆశ్వాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత (ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జూలై 15వ తేదిన 
न అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాల నాభవనం (తిరుపతి)లో జరిగింది. 

1995 జూన్‌లో శ్రీ డి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు (వాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 

భా లో క శ్యాసా సా కొ ద్వా % న వా వాఖా 
తిక్కన భారతంలొ'ని క న్ని € లను ానికులగు మరికొందరు ఏద్వాంసులచెత వాయించి, ఈ వా 5 $ కతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత (ప్రణాళికిగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 


తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమ(గతను సంతరించుకొని, చివరకు “కషిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 
కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు 3: 

మొదటి మూడు పర్వాలు సరళ గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశైలుల వ్యావహారికంలోనూ 5 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 

అనుభవజ్ఞాలగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
జి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టుకు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్యానాన్ని శీ స్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి “ఎడిటరు కార్యాలయంలోని ప్రచురణల విభాగం (Publications Wing)లో 
భద్రపరుపబడియున్న భారతం వ్రాతప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, ఎధానాలను ప్రతిపాదించారు. 
ఆ (ప్రతిపాదనల సారాంశం : 

“మహాభారత కథార్ణాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్లు చేయటానికీ, మహాభారతంలోని 
ధర్మసందేశం అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక 


XIV 

వ్యావహారిక భాషలో ఒకేరీతిగా ఉండేటట్లు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధశైలులను ప్రామాణిక 
వ్యావహారిక శైలిలోనికి మార్చి, ఒకే (గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పరితలకు కల్పింపచేయాలని 
నిర్ణయించడమైనది. భాషాశైలులు మార్భవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ వాత ప్రతిని చెడగొట్టకుండా 55 "2 
లేఖకులచే వ్యావహారిక భాషలో మరల వాయించవలసివుంటుంది. 

వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్లు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగించటానికీ, అవసరం ఉన్నచోట్ల కొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్లయించడమైనది. 

^ त (ac) = 

వ్యాఖ్యానం (వాయడానికి ఉస్మానియా విశ్య్వవిద్యాలయంవారి ఆం(ధమహాభారత సంశోధిత(ప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్లయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్తేశించిన (ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 

మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజు'లో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్లయించడమైనది. 
పుస్తకం “సైజు'ను నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. (ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (Classi) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 డెమ్మీసైజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్త్వం, శాంతిపర్గుంలాంటి 'పెద్దపర్గాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్వాలు ప్రచురిస్తున్నప్పుడు 'వాల్యూమ్‌' విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
'ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి. విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 


పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.ఏ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. “మాస్టరు కాపీ'లను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదకమండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


XV 


సంసాదకనుండలి సభ్యులు 


డా॥ నండూరి రానుకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్వోత్తమరావు 
సలహానుండలి సభ్యులు 

పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 

ధర్మ ప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 


డా॥ ఎం. బు ద్ద న్న 


తరువాత 2000 సంవత్సరం ఫ(బ్రవరి 25 వ తేదిన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, 
ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన ‘క్యాంప్‌ ఆఫీస్‌'లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క సంయుక్త సమావేశం 
నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటా లన్నింటినీ వెలువరించాలనే 
ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు 
'వర్క్‌షాప్‌'లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(దించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మ(ప్రబోధాన్ని యావదాం(ధధ్రులకు అందించే ఉదాత్త పా(త్రను నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం 
- ఆదిపర్వం (రెండు భాగాలు), ద్వితీయ సంపుటం - సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబ్బారావుగారి తరువాతి 
కార్యనిర్య్వహణాధికారి అయిన డా॥ పి.కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తక్షణమే ఆంధ్ర మహాభారత (ప్రచురణను 
గూర్చి ఆసక్తితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది సభా పర్యాల విడుదలకు ఏర్పాటు చేయడమే కాకుండ 
తరువాతి సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని తృ్వరపరిచినారు. 2002 సంవత్సరానికి 
ఈ బృహత్‌ ప్రణాళిక వ్యాఖా సహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అను(గహంతో 
పండిత మండలిని పురమాయించినారు. తరువాతి సంపుటాలు సైతం త్వరలోనే వెలుగుచూడనున్నాయి. అక్షరాస్యులైన 
ఆంధధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య 'కరదీపికి కావాలని తిరుమల తిరుపతి 
దేవస్థానం వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ 
భారతం” ము(ద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్లు అభిప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని 
మాకు తెలియజేయగలరని మనవి. 
కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫల(ప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 


ధర్మకర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహాగ్రంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారకులైన సహృదయులు డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారికి అనేక ధన్యవాదాలు. తిరుమల 


XVI 
తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి (ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. 
సాహిత్య పీతి కలవారైన తి.తి.దేవస్థానం సంయుక్తకార్యనిర్వహణాధికారి శ్రీ ఆర్‌. అప్పారావు, ఐ.ఏ.ఎస్‌., గారికి 
వందనములు. 


సంబంధిత విభాగాధిపతిగా నూతనముగా వచ్చి సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన డా॥ పి. రంగారావు, 
పౌరసంబంధాధికారి, తి.తి.దేవస్థానం, తిరుపతి వారికి మరియు ఈ ప్రాజెక్టుకు (ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ 
సహకారలందించిన తదితర అధికార గణానికి నమస్సులు. ఈ ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను 
ఆం(ధావళికి అందజేయటంలో (ప్రధాన పా(త్ర వహించిన - వ్యాఖ్యాతలు, సై ఉభయ మండలుల (సంపాదక మండలి, 
సలహా మండలి) యందలి విద్యావేత్తలు ప్రధాన సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు - ఈ విద్వాంసులందరికి 
నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. తి.తి.దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని ప్రకటించడం వేగాన్ని 
పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా 
స్థానికపండితవర్యుల ఒక ఉప సంఘం (ఎడిటోరియల్‌ొసెల్‌) నిర్మాణానికి సిఫారసు చేస్తే దేవస్తానం ఆమేరకు ఎడిటోరియల్‌ 
కమిటీలో ఉన్న ८ కె. సర్యోత్తమరావు, స్థానికులైన విద్వాంసులు, పండితవరేణ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, 
మహాకవి శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌ సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు 
ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం మరువరానిది. వీరు వర్క్‌షాపువలె 
నిర్వహింపబడుతున్న కవిత్రయ మహాభారత యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. ఆ కారణంగానే ఆరణ్యపర్వం 
మొదలుకొని తక్కినపర్వాలు తృ్యరితంగా వెలువరించగలుగుతున్నాం. 


“సప్తగిరి” సంపాదకులుగా ఉండి, ఈ (ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి (ప్రముఖ పాత్ర వహించిన కీ.శే. 
కాట్రపాటి సుబ్బారావుగారికి హార్డిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా సహాయ 
సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు 629) అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ, తెలుగు 
సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ इ. రాధారమణ, డాక్టర్‌ ఎ. సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. శ్రీనివాసన్‌ 
గారలకు, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్శిదిద్ది పాఠకులకు అతి తక్కువ వ్యవధిలో 


అందించడానికి తోడ్సడిన టి.టి.డి. ముద్రణాలయ అధికారి శ్రీ ఐ. పార్ప్వతీశ్యరరావుగారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీ వేంకటేశ్యరస్వామివారి అను(గ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ(గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ ఎన్‌.ఎస్‌. రామమూర్తి 
కన్వీనర్‌ 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంహాదక మండలి 
అధ్యక్షులు 
శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌, 
కార్యనిర్వహణాధికారి, తి.తి,దే., తిరుపతి, 
ప్రధాన సంపాదకుడు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

సంపాదక మండలి సభ్యులు 
శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె. సర్వోత్తమరావు 


సలహా మండలి సభ్యులు 
డా॥ బిరుదురాజు రామరాజు దా॥ పి. రంగారావు, (పొరసంబంధాధికారి) 
ఆచార్య ఏం. కులశేఖరరావు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 
ఆచార్య ఎం. బుద్ధన్న అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


డా॥ హెచ్‌.ఎస్‌. (బ్రహ్మానంద, కార్యదర్శి 
ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
కన్వీనర్‌ 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
సప్తగిరి” సంపాదకులు, 8.8. దేవస్థానములు, తిరుపతి. 


८८ 


ॐ @ न ® छ > @ अ 


(श्रय 
= © 


29. 
30. 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 
డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

దాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 


డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 
డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 
శ్రీ సింగరాజు సచ్చిదానందం 


డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 


డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


5 డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 
: డాక్టర్‌ 28. హరిహరనాథ్‌ 

. డాక్టర్‌ మల్లెల గురవయ్య 

. డాక్టర్‌ కె. రాజన్నశాస్త్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. డాక్టర్‌ పి. వెంకటరాజు 

. డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. డాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. డాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

४ డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్షణయ్య 

. డాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. డాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 
శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా. 1,2,3 

ఆది. ఆశ్వా. 4 శాంతి. అశ్వా.1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా. 1,2 

ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 
విరాట. ఆశ్వా. 1 

విరాట. ఆశ్వా. 2 

విరాట. ఆశ్వా. 3; ద్రోణ. ఆశ్వా. 3,4; శల్య. ఆశ్వా.2 
విరాట. ఆశ్వా. 4 

విరాట. ఆశ్వా.ర5 

ఉద్యోగ. ఆశ్వా. 12; సౌప్తిక. ఆశ్వా. 1,2 

ఉద్యోగ. ఆశ్వా. 3,4 

భీష్మ. ఆశ్వా. 3 

ద్రోణ. ఆశ్వా. 1 

ద్రోణ. ఆశ్వా. 2 

ద్రోణ. ఆశ్వా. 5 

కర్ణ, ఆశ్వా. 1 

కర్ణ, ఆశ్వా. 2 

కర్ణ, ఆశ్వా. 8 

శల్య. ఆశ్వా. 1 

స్త్రీ. ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 12; మౌసల-1; మహా.1; స్వర్గా-1 
శాంతి. ఆశ్వా. 2 

శాంతి. ఆశ్వా. ॐ 

శాంతి. ఆశ్వా. 4 

శాంతి. ఆశ్వా. 5 

శాంతి. ఆశ్వా. 6 

ఆను. ఆశ్వా. 1,2 

ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. ఆశ్వా. 83,4 
ఆడ్ర. ఆశ్వా. 1,2 


ఆదిపర్వం 
సభాపర్వం 
ఆరణ్యపర్వం 
విరాటపర్వం 
ఉద్యోగపర్వం 
భీష్మపర్వం 
ద్రోణపర్వం 
కర్ణపర్వం 
శల్యపర్వం 
సౌప్తికపర్వం 

(2 పర్వం 
శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాటప్రస్థానికపర్వం 
तपः రోహణప ८९० 
భండార్శరు సంస్థవారి 
సంస్కృతభారత ప్రతి 
సంస్కృత మహాభారతము 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
2:5० 
ఉత్పలమాల 
చంపకమాల 
మత్తేభవి క్రీడితం 


శారూలవికీడితం 
3 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


పీరిక - 1 
&९©४ 


[86४ విషయసూచిక-1.భీష్మపర్యం వీరరన మహాసాగరం- పు. 1* 2. భగవద్గీత భారతాత్మ - 23.27 3. భీష్ముడు: 
అమృతత్వసాధన- పు.4* 4.భీష్ముడు సమగ్ర యుద్ధరసవీరుడు- పు.6* 5. విషాద గంభీర యుద్ధవీరుడు - పు.7* 6.భీష్ముడిలోని 
దేవప్రవృత్తి, రాక్షసావేశం- పు.9* 7. పది రోజులపోరు: పది పరిణామాల తీరు- పు.11* 8. కావ్యకళాశిల్పం- పు. 20* 9. సంజయ 
కథనం-పు.20* 10. కావ్యేతిహాస లక్షణం- పు.20* 11. స్మృతి కావ్యరేఖ- పు.20* 12. భీష్ముడి నోట గండం- పు.21* 13.సంగ్రామాలు: 
సంభాషణలు- పు.21* 14. మాట్లాడే పాత్రలు: పోట్లాడే పాత్రలు- పు. 22* 15. పాత్రల ప్రవృత్తులను బట్టి మాటలతీరు- పు. 22* 
16. ధర్మజ దుర్వోధనుల సాధింపుమాటలు-పు. 28* 17. దశవిధ వర్ణనలు- పు.28 * 18. సహజ వర్ణనలు-పు.29 %* 19. రసానుగుణ 
వర్ణనలు- పు.29* 20. అలంకృత వర్ణనలు- పు.30* 21. వీరపురుష వర్ణనలు-పు.31* 22. వ్యూహవర్ణనలు-పు.32%*23. రణరంగ 
వర్ణనలు-పు.39* 24. సన్నివేశ వర్ణనలు-పు.40* 25. వీరోక్తుల వర్ణనలు-పు.41* 26. అభినయ వర్ణనలు-పు.42* 27. ప్రకృతి 
వర్ణనలు-పు.43* 28. తెలుగు భారతంలో పరచుకొని ఉన్న భగవద్గీత-పు.44* 29. స్తోత్రాలు తిక్కన తెలుగు చేయలేదు-పు.47* 
30. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం - పు.47* 31. భీష్మపర్వ కథాసారం - 47. 


च्ञ. “ప్రాంశు, ९००३००८ నీలతనుభాసితు, నుజ్జ్యులదండధారుC, బిం 
గాంశుజటాచ్చటా భరణు, నాగమపుంజ పదార్ధతత్త్వ ని 
స్పంశయకారు(, గృష్ణమృగచర్మ కృతాంబరకృత్యు, భారతీ 
వంశవివర్గనుం, ద్రైదశవందితు సాత్యవతేయు( గొల్పెదన్‌. (భీష్మ. 1. 71) 
1. భీష్మపర్వం వీరరస మహాసాగరం 
మహాభారతంలో ఆదిపంచకం అయిపోయిన తరువాత యుద్దషట్కం ప్రారంభమౌతుంది. అందులో మొదటిది భీష్మపర్వం. 
భారతపర్వ నామాలను గమనిస్తే యుద్ధ షట్కానికి ఒక ప్రత్యేకత గోచరిస్తుంది. ఆ ఆరూ కౌరవుల పక్షాన ప్రవర్తిల్లే వస్తువుకు 
ప్రాతినిధ్యం వహించేపేర్లు కలవి. మిగిలినవి పాండవ వృత్తానికి ప్రాధాన్యం కల్పించేవి. భీష్మాదులు కౌరవసేనాపతులు. వారు 
క్రమంగా పడిపోవటం భీష్మ ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలోని వస్తువు. స్రీపర్వం కౌరవ వనితల రోదనకు సంబంధించింది. 
ఎంతటి బలపరాక్రమ సమన్వితులైనా అధర్మ పక్షవర్తులైన భీష్మాదులు నేలకొరగటం యుద్దషట్క విశేషం. ఈ యుద్ద షట్కం 
పాండవ విజయాన్ని ధ్వనింపజేస్తుంది. 
“యత్ర యోగేశ్వరః కృష్ణో । యత్ర పార్టో ధనుర్ణరః । 
తత్ర శ్రీ ర్విజయో భూతి । ధ్రువా నీత్రి ०८8 ర్మ్శమ॥” (భ.గీ. 18.78) 
తిక్కన అనువాదం - 


ठ.  “అధిప! యోగేశ్వరేశ్వరుండైన కృష్ణు(। డును ధనుర్ధరవర్యు( డర్జును(డు నెచట 
నిలిచి రచ్చట విజయంబు నీతి సిరియు । భూతి నిత్యంబు లగు; నిది నా తలంపు’ (భీష్మ. 1. 230) 
అనే సత్యాన్ని గమ్యమానం చేస్తుంది. 


కురుపితామహుడైన భీష్ముడు తండ్రివలన అవధ్యత్వం, స్వచ్చందమరణం అనే వరాలను పొందాడు. అందువలన తనంతట 
తాను మరణించటానికి సంకల్పించుకొని సిద్ధపడితే తప్ప యుద్ధవిముఖుడు కాడు. స్వీయ ప్రాణాలను త్యజించలేడు. సురాసురులు 


కూడా నిర్జించలేని మహాపరాక్రమశాలి. పరశురాముడిని ఓడించిన పరమవీరుడు. అతడికి కృష్ణార్ణునులు తప్ప లోకంలో మరెవ్వరూ 
ఎదురు నిలబడలేరు. 


అట్టి మహావీరుడు శిఖండి చేతిలో చనిపోయాడని కథ చెప్పుతున్నది. ఈ కథ వింటే - మొదటిసారిగా విన్న ధృతరాష్రుడివలెనే 
మనకు కూడ ఆశ్చర్యం అంకురిస్తుంది, ఉత్కంఠ ఉన్మీలిస్తుంది. 


ఉ.  “వీరరసాంబుపూరమును, విశ్రుత బాహు మహోగ్రసత్వ్వముం, 
జారు గదాధ్వజాచలవిశాలము, నంబకజాల వీచికా 
స్ఫారము నైన భీష్ముం డను సాగరముం గడవంగ నీద గా 
నేరిమి యెట్లాకో కలుగనేర్చె శిఖండికి? నేమి సేయుదున్‌'. (భీష్మ. 1. 54) 


భీష్ముడు వీరరసమహాసాగరం. దానిని ఈదటం అసాధ్యం. కాని, పార్టుడు ఈదాడు. శిఖండి అనే నావను ఆధారంగా 
చేసికొని, ధర్మజుడు తెరచాప ఎత్తాడు. శ్రీకృష్ణుడు అనుకూల పవనాలను అనువుగా ప్రసరింపజేశాడు. ధృష్టద్యుమ్నాదులు తెడ్డు 
వేశారు. భీముడు ఒడ్డుకు లాగాడు. అదొక పెద్ద సముద్రమంత కథ. అడుగడుగునా ఉత్కంఠతో సాగే యుద్దోద్యోగం. అందుకే 
“'భీష్మపర్వము పంబి వినం బొలుచు' (ఆది. 1. 46) నని నన్నయభట్టు ప్రశంసించాడు. 


2. భగవద్గీత భారతాత్మ 


యుద్దషట్కంలో ప్రథమపర్వంగానే కాకుండా మహాభారతంలోనే అత్యుత్తమ పర్వంగా భీష్మ్కపర్వం పరిగణించబడుతుంది 
కొందరిచేత. అందుకు కారణం దీనిలో భగవద్గీత ఉండటమే. భారతానికి భగవద్గీత ఆత్మవంటిది. భగవంతుడే ఇట్లా అన్నాడని 


< 


సంప్రదాయం. 


“గీతా మే హృదయం పార్ట! । గీతా మే సార ముత్తమమ్‌! 
గీతా మే జ్ఞానమత్యగ్ర్యం । గీతా మే జ్ఞాన మవ్యయమ్‌. 
గీతా మే చోత్తమం స్థానం । గీతా మే పరమం పదమ్‌। 
గీతా మే పరమం గుహ్యం । గీతా మే పరమో గురుః. ” 


ఇంతటి గొప్పది గీత. అంతేకాక “ఏకం శాస్త్రం దేవకీపుత్ర 053" 'గీతా కల్పతరుం వందే” అనీ, పంచమవేదమనీ, అనంతగీత 
అనీ, వేదోపనిషత్సార భూతమనీ ప్రశస్తి పొందింది. చతుర్వేద సారరూపమైన గ్రంథం పంచమవేదం. మహాభారతానికే పంచమవేద 
మనే ప్రసిద్ధి ఉండగా ఆ గ్రంథ భాగమైన భగవద్గీతకు కూడా అంతటి ప్రఖ్యాతి ఉండటం గమనార్భం. భగవద్గీత వలననే 
భారతానికి పంచమవేద గౌరవం వచ్చిందనే వాదం లేకపోలేదు. ఏమైనా భగవద్గీత భారతకథలోని తత్త్వ భూమిక. భారతం గీతాతత్వానికి 
వ్యాఖ్యాతుల్యం. అందువలన భారతానికీ గీతకూ దేహదేహి సంబంధం సంభావ్యం. మహాభారత ప్రబంధ ధ్వని వలన వాసుదేవతత్త్వం 
ప్రతీయమాన మౌతుంది. అందువలననే మహాభారతం కార్‌ష్టవేదమని కీర్తికెక్కింది. ©= కీర్తిపతాక భగవద్గీత. 


భారతీయ వేదాంత సారమంతా భగవర్గీతగా నిబంధించబడటంచేత వ్యాసమహర్షియే సాక్షాన్నారాయణ గౌరవాన్ని పొందాడు. 
మానవుడి భౌతికజీవితాన్ని నియంత్రించేది ఆధ్యాత్మిక ప్రవృత్తి. అది న్యాయదేవత చేతిలో వ్రేలాడుతుండే త్రాసువంటిది. మానవ 
జీవితంలోని ఆధ్యాత్మిక తులాదండానికి అక్షరాకృతి భగవద్గీత. త్రాసులో మూడు అంశాలు ఉంటాయి. ఎడమవైపు తక్కెడ, 
కుడివైపు తక్కెడ. బరువును కొలిచే సూచిక అయిన నడిమిముల్లు. భగవద్గీత ఒక త్రాసైతే అందులో ఎడమ తక్కెడ 2 వ అధ్యాయంలోని 
7వ శ్లోకం. తులాభారాన్ని సూచించే నడిమి ముల్లు 9వ అధ్యాయంలోని 22వ శ్లోకం. త్రాసులోని కుడి తక్కెడ 18వ అధ్యాయంలోని 
56వ శోకం. 


పీరిక - 3 


` उर्ठ69 దోషోపహత స్వభావః | పృచ్చామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః। 
యద్చేయ స్యా న్నిశ్చితం బ్రూహి త న్మే। 8:36 250 శాధి మాం త్వాం ప్రపన్నమ్‌॥ (భ.గీ. 2. 7) 
(తిక్కన తెలుగు సేత్ర) 


వ. “నేను గార్బణ్య దోషోపహత స్వభావుండను, ధర్మసమ్మూఢ చేతస్కుండను నై, నిన్ను శరణు సొచ్చి 
యడిగెద; నీ శిష్యుండ నగు నన్ను శాసింపుము...” (భీష్మ. 1. 194) 

కృపణత్వం అంటే ఆత్మజ్ఞానరాహిత్యం, గురువులూ, బంధువులూ అనే మమకారం. దీనివలన మనోదౌర్చల్యం అనే దోషం 
ఎర్పడుతుంది. దానివలన బుద్ది నశిస్తుంది. ఆ పైన ధర్మవిషయంలో సందేహం కలుగుతుంది. అప్పుడు మనిషి మంచేదో, చెడేదో 
తెలిసికొనలేడు. అట్టి దైన్యస్థితిలో మానవుడు దేవుడిని శరణు వేడుతాడు. శిష్యుడై శ్రేయోమార్గాన్ని చెప్పుమని వేడుకొంటాడు. అట్టి 
స్థితిలో ఉన్న నరుడి చిత్తవృత్తి అధ్యాత్మ సాధన తులాదండంలో ఒక వైపున్న తక్కెడ. దోషభారం చేత నరుడి మనసు విషాదమగ్నమై 
పోయింది. నిరాశా నిస్పృహలతో క్రిందికి క్రుంగిపోయింది. ఆ భారాన్నుండి మనసును తేలికపరిచే మరొక మానసికావస్థ - ఈ క్రింది 
శ్లోకంలో సూచించబడింది. 


“సర్వధర్మా స్పరిత్యజ్య । మామేకం శరణం ప్రజ! 
అహం త్వా సర్వపాపేభ్యో। మోక్షయిష్యామి మా శుచః.” (భ.గీ.. 18. 66) 
తిక్కన అనువాదం - 


తే. “క్రందుకొను సర్వధర్మ వికల్పములను । నెడల విడిచి దృఢంబుగ నే నొకండ 
శరణముగ నాశ్రయింపుము; సకల దురిత । ములకు దొల(గింతు నిన్ను(బ్రమోద మొంద.' 
(భీష్మ. 1. 224) 


“సర్వధర్మాలను వదలిపెట్టి నన్నొక్కడిని మాత్రమే శరణుపొందుము. నేను సమస్త పాపాలనుండి దోషాలనుండి నిన్ను 
విముక్తుడిగా చేస్తాను. విచారించకు మనే భగవంతుడి అభయముద్ర లభించిన స్టితి ముక్తావస్థ. ఆ స్థితిని పొందటానికి తగిన 
మానసిక సమస్టితి - తులాదండ సమసూచి అయిన ముల్లు - ఈ క్రింది శ్లోకం. 

४ అనన్యా శ్పింతయంతో మాం । యే జనాః పర్యుపాసతే। 
తేషాం నిత్యాభియుక్తానాం । యోగక్షేమం వహామ్యహమ్‌.” (భ.గీ.. 9. 22) 

(దీనిని తిక్కన తెలుగు చేయలేదు) 

భగవద్గీత మొత్తం చదివినా, ఈ శ్లోక తాత్సర్యం ఒక్కటి మనసులో నిలిస్తే గీతాఫలం చేకూరినట్లే. అనన్య చింతతో 
భగవంతుడిని చింతిస్తూ ఎడతెగకుండా ధ్యానిస్తూ ఎవరుంటారో వారి యోగక్షేమాలను భగవంతుడు వహిస్తూ ఉంటాడు. 

మహాభారత కురుక్షేత్ర యుద్ధరంగంలో ఎడమవైపు మోహావృతమైన కౌరవసైన్యం. కుడివైపు శ్రీకృష్ణుడిని శరణువేడిన 
పాండవసైన్యం. భగవానుడైన పార్థసారథి ఆ త్రాసుకు మధ్యవర్తి అయిన ధర్మసూచి. పాండవుల యోగక్షేమం వహించిన వాసుదేవుడు 
గీతద్వారా తత్త్వాన్నీ, భారతకథా తత్త్వ్వాన్నీ వ్యాఖ్యానించి చెప్పాడు. అందుకే భగవద్గీత భారతాత్మ! 

ఆధ్యాత్మికంగా అనుశీలిస్తే మహాభారతం అంతఃకరణ ప్రవృత్తుల అంతస్పంఘర్షణ స్వరూపమే. కౌరవులు ఆసురీ ప్రవృత్తులు, 
పాండవులు దైవీ ప్రవృత్తులు. దైవీప్రవృత్తుల యోగక్షేమం చూచే పరమాత్ముడు శ్రీకృష్ణుడు. మహాభారతేతిహాసం కార్పణ్య 


దోషోపహతులైన మానవులను భగవంతుడు ఉద్దరించే దివ్యప్రస్థానమే. ఉదాహరణకు గీతలోని ప్రతివాక్యాన్నీ భారతపరంగా 
వ్యాఖ్యానించ వచ్చును. మచ్చునకొక ఉదాహరణం. 


८८ 


ధ్యాయతో విషయాన్‌ పుంసః । సంగ స్తే షూపజాయతే। 

సంగాత్‌ సంజాయతే కామః । కామాత్‌ క్రోధో? భిజాయతే ॥ 

క్రోధా దృవతి సమ్మోహః । సమ్మోహాత్‌ స్మృతివిభ్రమః 

స్మృతి భ్రంశా ద్బుద్ది నాశః । బుద్ది నాశాత్‌ ప్రణశ్యతి.” (భ.గీ.. 2. 62, 63) 


ఎప్పుడూ శబ్బాది విషయాలను గురించి ఆలోచించేవారికి వాటిమీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తి వలన కోరికలు 
పుట్టుతాయి. కోరికలు కోపం కలుగజేస్తాయి, కోపం మూలంగా అవివేకం కలుగుతుంది. ఆ అవివేకం వలన మరపు, మరపువలన 
బుద్ది నశించటం, బుద్ధినాశం వలన తానే నశించటం జరుగుతుంది - అని గీతాకారుడి ప్రవచనం. 


గీతాకారుడి సూక్తి దుర్యోధనుడిపట్ల స్పష్టంగా అన్వయిస్తుంది. దుర్యోధనుడు మూర్తికట్టిన క్రోధం. ఆ క్రోధానికి కారణం 
పాండవుల రాజ్యుంమీద ఉన్న తీవ్రమైన కాంక్ష. పాండవులను చంపిగాని, అన్యాయంగా వారిని మోసగించి కాని రాజ్యుసంపదను 
కాజేయాలన్న దురాశ అతడి క్రోధానికి బీజం. ఆ క్రోధం అనేక కార్యాలను అతడిచేత చేయించింది. అతడి కోపం అతడిలోని 
వివేకాన్నీ, జ్ఞానాన్నీ మట్టుపెట్టింది. సదసద్‌ జ్ఞానాన్ని కోల్పోయి బుద్ధిహీనుడయ్యాడు. చివరకు పాండవులతో పోరి తననూ తనవారినీ 
నాశనం చేసికొన్నాడు. ఇట్టి దీనస్థితి పార్టుడికి రాకుండా, పాండవులకు ఎర్పడకుండా శ్రీ కృష్ణుడు గీతాబోధ చేసి రక్షించాడు. రోషమయ 
మహాతరువైన దుర్యోధనుడికి మూర్తి కట్టిన మోహమైన ధృతరాష్ట్రుడు మూలం. ధర్మతరువైన ధర్మరాజుకు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు 
మూలం. 


తన జీవన ప్రస్థానానికి ధృతరాష్ట్రడిని మూలంగా ఎన్నుకొనాలా? శ్రీకృష్ణుడిని మూలంగా నిలుపుకొనాలా? అన్నదే మానవుడి 
జీవిత పరమార్థ సమస్య. దానికి తగినమార్గం చూపించే జ్ఞానజ్యోతి గీత; దాని వెలుగు మహాభారతం. 
3. భీష్ముడు: అమృతత్వ సాధన 

భీష్ముడి సేరును అధికరించి నామకరణం చేయబడిన భీష్మపర్వం మహావీరనాయక మైన కావ్యంగా గోచరిస్తుంది. కౌరవ 
మహాసేనాధ్యక్షుడుగా అభిషిక్తుడైన భీష్ముడు అంపశయ్యమీద పరుండి అసువులను విడవటానికి ఉత్తరాయణ పుణ్యకాలం 
వరకు విరక్తుడై విశ్రమించిన ఊర్టితకథ ఇందులోని ఇతివృత్తం. అయితే, భీష్ముడి కథ ఆదిపర్వం నుండే ఆరంభమయింది. 
శాంతిపర్వం దాకా సాగుతుంది. భీష్మపర్వం ఒక విశ్రాంతిస్థానం. భీష్ముడిలోని ఇచ్చాశక్తి భీష్మపర్వం దాకా కథను నడిపింది, (క్రియాశక్తి 
భీష్మపర్వంలో తన విభూతిని ప్రదర్శించింది, జ్ఞానశక్తి శాంతిపర్వంలో ప్రకాశించింది. శక్తిత్రయ ప్రవర్తనలో శక్తిమంతుడు భీష్ముడు. 


భీష్ముడికి కురుకుల పితామహుడనీ, కురుకుల గురువనీ ప్రసిద్ది ఉన్నది. భారతేతిహాసంలో నాయక ప్రతినాయకులైన 
పాండవ కౌరవులకు ఆయన తాత. అందువలన ఆయన లౌకికంగా పితామహుడయ్యాడు. అతడు కురువంశంలో విశిష్టమైన 
త్యాగవీరానికి బ్రహ్మకల్పుడు. అందువలన ధర్మపరంగా భీష్ముడు పితామహుడు, ద్రష్ట, స్రష్ట. అతడి జీవితమే అతడి సందేశం. 
చతుర్విధ పురుషార్థ లక్షితమైన ఉత్తమజీవితంలో బ్రహ్మచర్యాశ్రమ మూలమైన త్యాగప్రవృత్తి ఎట్లా ధర్మబద్ధమైన జీవితాన్ని సార్థకంగా 
సాధించగలుగుతుందో లోకానికి ప్రదర్శించి చూపిన ప్రజ్ఞానిధి భీష్మాచార్యుడు. కురువంశ మహాసాగరంలో అమృతం కొరకు 
మథనం సాగింది. అందులో కవ్వంవలె నిలిచిన మందర మహాపర్వతం భీష్ముడు. దైవీప్రవృత్తులైన పాండవు లొకవైపు, ఆసురీ 
ప్రవృత్తులైన కౌరవులు మరొకవైపూ రాజ్యధర్మ మనే శేషుడిని కవ్వపు త్రాడుగా చేసికొని సముద్రమథనం చేశారు. అందులో 
మాయాద్యూతం వలన ఒకసారీ, మహాయుద్ధం వలన మరొకసారీ హాలాహలం ఉద్భవించింది. ఈరెండు దశలలోనూ సాక్షీభూతుడుగా 


‡8< - 5 


నిలిచిన అచలమూర్తి భీష్ముడు. అయితే సముద్ర మథనం నుండి పుట్టిన మహాపదార్థాలను సవ్యమైన వ్యక్తుల కందే ప్రయత్నంలో 
తన పాత్రను స్థిరభావంతో నిర్వహించిన స్థితప్రజ్ఞుడు భీష్ముడు. హాలాహలాన్ని మహాశివుడుగా ధర్మరాజు (० ०7१63. ఆవిర్భవించిన 
అమృతాన్ని ఆసురీప్రవృత్తుల కందకుండా దైవీప్రవృత్తులకు అందజేసిన అద్భుతమూర్తి అరవిందాక్షుడైన శ్రీకృష్ణుడు. ఈ తత్త్వాన్ని 
తెలిసికొనటానికి మూడు మెట్ట నిచ్చెనగా తోడ్చడేది భీష్మ్కచరిత్రం. 

ఆంధ్రమహాభారతం అందించే సందేశం అమృతత్వసాధనమని తెలిసికొన్నాం(చూడండి: ఆదిపర్వ పీరిక). అమృతత్వ సాధనలో 
ఒక అపూర్వ మార్గాన్ని ఆవిష్కరించిన విశిష్టవ్యక్తి భీష్ముడు. 


న కర్మణా, న ప్రజయా, ధనేన 
త్యాగే నైకే అమృతత్వ మానశుః” 
అన్న వేదవాక్యానికి వ్యాఖ్యాన ప్రాయమైన జీవితాన్ని గడపిన సార్ధకపురుషుడు భీష్ముడు. 
“కర్మణ్యేవాధికార స్తే, మా ఫలేషు కదాచన” (భ. గీ. 2.47) 
అని భగవద్గీత. భీష్ముడు బ్రతుకంతా విధ్యుక్త కర్మాచరణాన్ని నిరంతరాయంగా ఆచరించాడు. కాని, దానివలన ఫలాన్ని 
ఎన్నడూ కోరలేదు. అందువలన అతడి జీవితం ఒక కర్మవీరమార్గమై సాగింది. అయినా, ఆయన వంశరక్షణ కొరకు, ధర్మపోషణ 
కొరకు చేసిన మహాకార్యాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. భీష్ము డంపశయ్య మీద పరుండి అటు అర్షునుడికీ, ఇటు 
దుర్యోధనుడికీ చెప్పిన ఈ క్రింది మాటలు భీష్ముడి మరణ వాబ్మూలాల వలె ఉన్నాయి. విధ్యుక్త ధర్మకర్మలను గురించి మనుమళ్ళకు 
ఆయన చేసిన ప్రబోధాలు ఎట్టా ఫలించక పోయాయో దిజ్మాత్రంగా సూచిస్తున్నాయి 
1. అర్జునుడితో పలికిన మాటలు: 


ఉ. “'నారదుచేత నిన్ను మునినాథుని( గాగ 3९800 ०००००८०5; 
శౌరియు నీవు( గూడిన నసాధ్యము లెవ్వియు లేవు; దర్పదు 
ర్వారు(డ వైన నీ వలని వైరము గీడని చెప్పణెప్ప & 
కౌరవరాజు 25०5 6; 2010 28९9८ గా § ९९० (८ భీముచేన్‌'. (భీష్మ. 3. 434) 
2. దుర్యోధనుడికి చెప్పిన హితోక్తులు: 


మ. ` ७८०८ డత్యద్భుత విక్రముం, డతని కా నారాయణుం कषत డె 

వ్వరికిన్‌ వీరి జయింపరాదు; సమరావష్టంభముం దక్కి ¢ 

ర్మరతుం డైన యజాతశత్రునకు నింద్రప్రస్థమి; మ్మర్ణరా 

జ్యరమం బొందుము; మీరు గొందజియినన్‌ జాకున్న నీ కొప్పదే?' (భీష్మ. 3. 436) 

పార్ధ శ్రీకృష్ణులు నరనారాయణులని తెలిసికూడ వారి నాశ్రయించలేక హస్తినాపుర సింహాసన రక్షలోనే జీవితాన్ని గడిపి 

యుద్దానికి दक భీష్ముడు. నరనారాయణులను ఆగశ్రయించుమని దుర్వోధనుడిని ఒప్పించలేక వరుగుతోపాటు చేట ఎండినట్టు 
మహాభారతయుద్దంలో కౌరవులతోపాటు తాను కూడ తనువు వాల్చాడు. అతడు సాధించిన దానికంటె సాధించనిదే మిన్నగా 
మిగిలిపోయింది. తండ్రికి, తల్లులకు, తల్లులకొరకు ఇచ్చిన మాటలతో జీవితాన్ని కర్మబంధాలతో బందీ చేసికొన్నాడు భీష్ముడు. 
అందువల్ల ఆయనకు కర్మలవలన మరణమే లభించింది కాని, అమృతత్వం సిద్దించలేదు. 


సంతానం చేత అమృతత్వం సిద్ధించదనే సూక్తికి భీష్ముడి చరిత్ర ఉదాహరణం. హస్తినాపుర సింహాసనాన్ని పాలించిన 
మహారాజులలో భీష్ముడివలె పెండ్డి పెటాకులు లేకుండ, సంతానావకాశం లేకుండ నిలిచిన వారు ఎవ్వరూ లేరు. సత్యవతిని 
తండ్రి కిచ్చి వివాహం చేయటం కొరకు పిల్లలు పుట్టకుండా ఉండే బ్రహ్మచర్యాన్ని జీవితాంతం చేపట్టాడు. పిల్లలు లేరని గాని, 
పున్నామనరకం కలుగుతుందని గాని ఆయన చింతపడలేదు. బహుశః ధృతరాష్ట సంతానాన్ని చూచిన తరువాత సంతానం వలన 
అమృతత్వం లభించదనే నిశ్చయానికి వచ్చి ఉండి ఉంటాడు. 


సంపద వలన అమృతత్వం లభించదన్న సత్యాన్ని తెలిపి, రాజ్యసంపదను త్యజించి, కన్నతండ్రి కరుణను వరాలుగా 
పొందాడు. అవి - అవధ్యత్వం, ఇచ్భామరణం. ఈ రెండూ అమృతత్వ సిద్ధికి లౌకిక ఫలాలు. త్యాగం వలన కలిగిన తరగని 
సంపదలు. చంపబడటం లేని వాడికి మరణం ఉండకూడదు. మరణం లేకపోవటం మాత్రమే అమృతత్వం కాదు. మరణభీతిని 
జయించటం అమృతత్వం. భీష్ముడు దానిని సాధించాడని పూర్తిగా చెప్పలేము కాని, మరణిద్దామనే సంకల్పం అతడికి కలిగేంత 
వరకు ఆయనకు మరణభీతి లేదు. అంపశయ్యమీద పరున్న భీష్ముడు మృతుడు కాడు. దేహ(భ్రాంతిని త్యజించి అమృతత్వ సిద్ధి 
పొందినవాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వరకు దేహంలో ప్రాణాలను బిగబట్టి, ధర్మరాజుకు మహాధర్మ విశేషాలను విపులంగా 
చెప్పి ఆత్మవివేకంతో ప్రాణాలను వదలిన భీష్ముడు మృతిని జయించిన రాజయోగి. 


భారతంలో అమృతత్వం సాధించింది ఇద్దరే. 1. భీష్ముడు, 2. ధర్మరాజు. ఇద్దరూ త్యాగమూర్త్తులే. ఒకరు బ్రహ్మచారిగా 
సంసారంలో నివసిస్తూ వీరవ్రతం సాగించి ఫలాన్ని త్యజించి అమృతు డయ్యాడు. మరొకడు సంసారిగా సంసారంలో నివసిస్తూ 
భోగవాంఛను త్యజించి శమాన్ని సాధించి నిస్సంగ ప్రవృత్తితో జీవించి రాజర్షిగా మారి స్వర్గాన్ని సైతం ధర్మంకొరకు త్యాగం చేసి, 
బొందితో స్వర్గాన్ని పొంది అమృతత్వానికి అమరత్వ సిద్దితో సజీవ వ్యాఖ్యానం చెప్పినవాడు ధర్మరాజు. తాత భుజాలమీద కెక్కి 
కూర్చున్న ధర్మరాజు అతడికంటె అంతెత్తుగా కనపడతాడు. అమృతత్య్వానికి తాత మనుమళ్ళు బొమ్మ బొరుసులు! 


4. భీష్ముడు సమగ్ర యుద్ధరసవీరుడు 


భారత వీరులలో భీష్ముడు సమగ్రయుద్ధ వీరరసమూర్తి. అతడిలో గోచరించే ప్రవృత్తులన్నీ యుద్దవీరాన్ని పోషించి దానికి 
సమగ్ర స్ఫూర్తిని సాధించిపెట్టాయి. భీష్మోదంతం : ప్రత్యేకించి భీష్మ్కపర్వేతివృత్తం దానికి చక్కని ఉదాహరణం. 


బ్రహ్మచేత వీరం మూడు విధాలుగా విభజించబడిందని భరతమహర్షి పేర్కొన్నాడు. 


“దానవీరం, దయాలీరం । యుద్ద వీరం తథైవ చ 
రసం వీర మపి ప్రాహ । బ్రహ్మో త్రివిధ మేవ చి (నాట్య. శా. 4. 80) 


ధనంజయాదులు కూడా వీరాన్ని మూడు రకాలుగా పేర్కొన్నారు. “సచదయారణ దాన యోగా త్రిథా' అని దశరూపకం. 
కాని, భరతుడు చెప్పిన దాన ధర్మయుద్ద వీరాలకు బదులు దయాదాన యుద్దాలను (ధర్మవీరాన్ని వదలి) పేర్కొన్నారు. విద్యానాథాదులు 
ధర్మవీరాన్ని కలిపి, దాన ధర్మ దయా యుద్దాలని వీరాన్ని నాలుగు విధాలుగా నిర్ణయించారు. అంతటితో ఆగక రసగంగాధర 
కారుడు వీరాన్ని ఎనిమిది విధాలుగా వింగడించాడు. అవి: యుద్దవీరం, దానవీరం, దయావీరం, ధర్మవీరం, సత్యవీరం, పాండిత్యవీరం, 
క్షమావీరం, బలవీరం అనేవి. అష్టవసువులలో ఆఖరివాడైన ప్రభాసుడి అవతారంగా పుట్టిన భీష్ముడు ఆ ఎనిమిదిమంది యొక్క 
వీరలక్షణాలను సంపుటీకరించుకొని సార్ధకవీర జీవితం సాగించినట్టుగా అష్టవిధ వీర ప్రవృత్తులను ప్రకృష్ణంగా ప్రదర్శించి యుద్ధవీరంలో 
పరమేశ్వరుడివలె అష్టమూర్తిగా అదర్శప్రాయుడైనాడు భీష్ముడు. 


లాక్షణికులలో కొందరు వీరమంటే యుద్ధవీరమనే భావించినట్లు వారి లక్ష్య లక్షణాల వలన స్పష్టమౌతున్నది. వీరరస 
భేదాలలో యుద్ధవీరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. వీరరస భేదాలన్నీ యుద్ధవీరమనే కుదురునుండి పుట్టాయనీ, యుద్దోత్సాహ 


పీరిక - 7 


మూలంగాని ‰ ८८2 భేదాలకు జెజ్జుల్యం ఉండదనీ కొందరి అభిప్రాయం. శారదాతనయాదులు చేసిన వీరరస భావన ఈ 
తాత్సర్యాన్ని వ్యక్తం చేస్తుంది. “విరుద్దాన్‌ రాతి హంతీతి వీరశబ్దస్య నిర్వహః। వివిధం చ విచిత్రం చ లాతిజనాతికృంతతి। ఏవంవా 
వీరశబ్బార్థః కథితః పూర్వసూరిభిః । శ్రేరయత్యకత్ర విద్విష్టా నితి వీరో నిరుచ్యతే' (భావప్రకాశమ్‌. 2 అధికరణం) భీష్ముడు పుట్టింది 
మొదలు అంపశయ్యకు చేరేంత వరకూ శత్రు నికృంతన రూపమైన ఉత్సాహాన్ని ప్రదర్శించి మహాయుద్ద వీరుడుగా ప్రశస్తిగాంచాడు. 
ఆయన తరంలో ఆయనను మించిన యోద్ద లేడు. అతడు భీష్మంగా ప్రతిజ్ఞలు చేయగలడు, భీష్మంగా యుద్దాలు చేయగలడు, 
భీష్మంగా శత్రువులను హింసించగలడు, చివరకు భీష్మంగా ప్రతాపాన్ని ప్రదర్శించగలడు. ఆయన చేసిన వీరకార్యాలే ఆయనకు 
సేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఆయన రాజ్యాన్నీ, వివాహాన్నీ త్యాగం చేయటంలో కూడా భీష్మత్వం కనపడుతుంది. కాశీరాజు 
కూతుళ్ళను బలప్రయోగంతో తెచ్చి తమ్ముడికి వివాహం చేసే యత్నంలోనూ, అంబతో, ఆ మాటకు వస్తే పరశురాముడితో కూడా 
ప్రతిజ్ఞాబద్ధమైన ధర్మరక్షణం కొరకు ధర్మయుద్దాన్ని భీష్మంగా చేశాడు. క్షత్రియధర్మాన్ని అనుసరించి మహాభారత యుద్దంలో 
పదిరోజులపాటు పగరను పరిపరివిధాల భీష్మంగా సంహరించాడు. అంతే భీష్మంగా దానదయాగుణాలతో ప్రాణత్యాగ రహస్యాన్ని 
ధర్మరాజుకు చెప్పగలడు. అతడిది ప్రధానంగా యుద్దవీరం, దానికి పోషకంగానూ, దానిలోనుండి పుట్టి పెరిగిన ప్రవృత్తులవలెనూ 
దాన, దయా, ధర్మ, సత్యవీరాలూ, శాంతిపర్వంలో పాండిత్యవీరమూ ప్రత్యక్షం అవుతాయి. అందువలన భీష్ముడు యుద్దవీర 
విశ్వరూపుడు - అనటంలో అనుమానం లేదు. 


వీరరస వీరుడి జీవితంలో యుద్దం ధర్మబద్ధంగా ప్రయుక్తం కావాలి. లేదా, యుద్దం ధర్మసాధన కుపయోగించాలి. 
అంటే- కీర్హ్యాదులను గాని, ప్రజారక్షణాన్ని గాని లక్షించి వీరుడు శత్రువులతో పోరాడినా, అది యుద్ద ధర్మ విరుద్దంగానూ, 
న్యాయవిరుద్ద్ధంగానూ ఉండరాదనటం మొదటిది. క్షత్రియులకు యుద్ధం కులధర్మం కావటం రెండవది. 


“స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్గసి । 
ధర్మా్యాద్ది యుద్దాచ్రేయో2న్యత్‌ క్షత్రియస్య న విద్యతే” | (భ. రీ. 3.31) 


అనే గీతావాక్యాన్ని అనుసరించి క్షత్రియులకు యుద్దం ఒక విధమైన ధర్మసాధనరూపమైన కర్మ బెతున్నది. మొత్తంమీద 
ధర్మవిరహితమైన యుద్ధం వీరరస మని పిలవబడదు. భీష్ముడు యుద్ధవీరుడే అయినా అధర్మయుద్దాన్ని ఆశ్రయించనివాడు. 


5. విషాద గంభీర యుద్ధవీరుడు 


అయితే, భీష్ముడి జీవితం స్వీయప్రయోజనం కంటె పరప్రయోజనం కొరకే ఎక్కువగా అంకితమైనట్లు స్పష్టమౌతుంది. 
ఆయన చేసిన యుద్దాలవలన ఆయనకు స్వయంగా లాభించినది తక్కువ. “పరోపకారార్థ మిదం శరీరం” అన్నట్లు సాగింది 
ఆయన జీవితయాత్ర. చేసిన ప్రతిజ్ఞలు ఆయనవే అయినా వాటి ఫలితాలు ఆయనవి కావు. 


ధనుర్విద్య నేర్చిన బాలభీష్ముడు గంగానదికి బాణాలతో వారధికట్టి తండ్రిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. స్వీయజీవిత 
గంగా ప్రవాహానికి తన వీరవ్రతాన్నే వారధిగా చేసికొన్నాడు. యువరాజుగా అనేక విజయాలు సాధించి తండ్రికి సామ్రాజ్యాన్ని 
విస్తరించి పెట్టాడు. శతుభయంకరుడుగా ప్రశస్తి గాంచాడు. అఖిల భారతంలో మేటివీరు డనిపించుకొన్నాడు. అయినా, ఆయన 
పరాక్రమం ఆయనకు వ్యక్తిగతంగా మహారాజు కావటానికి గాని, రాజ్యాన్ని పాలించటానికి గాని ఉపయోగపడ లేదు. స్వార్థ 
త్యాగరూపమైన అతడి ఉదాత్త స్వభావం ఆయన జీవితాన్ని ఉజ్జ్వలం చేసింది. కాని, అతడి ఊర్టితమైన జీవితాన్ని పరులకు 
ఉపాంగంగా మార్చింది. అందువలన భీష్ముడు విషాదగంభీర యుద్దవీరుడై తన జీవితాన్ని పరోక్షంగా పరధర్మానికి ఉపకరణంగా 
మార్చుకొని ఉపజీవించవలసి వచ్చింది. దానికి దైవికమైన కారణం ఉన్నది. ఆయన వసువులలో చివరివాడు. శప్పుడు. మిగిలిన 
వసువులకోర్కెమీద భూలోకంలో దీర్భకాలం ఉండిపోయినాడు. సంసారబంధం లేకుండా, సంతానబాధలు లేకుండ సుదీర్భజీవితం 


పీరిక - 8 


ఒక ప్రయోజనం కొరకు సాగించి మరల దేవలోకం చేరే నిర్ణీత ప్రణాళికతో, గంగాదేవి అనుగ్రహంతో శంతనుడి పుత్రుడుగా 
పుట్టాడు. అంటే - ఆయన జాతకం ఆయన విధి సంకల్ప ఫలమే. 


శప్తుడైనవాడు సామాన్యంగా శుద్ధప్రవృత్తి కలిగి ఉండడు. మిశ్రప్రవృత్తి కలిగి ఉంటాడు. భీష్ముడు స్వయంగా ఉదాత్తుడైన 
త్యాగవీరుడు. కాని, ఆయన జీవితం ఉదాత్తులు కాని రాజుల కొరకు ఉంకువపెట్టబడింది. వారిని కాపాడటమే జీవన వ్రతమైపోయింది. 
వారికొరకు యుద్దాలు చేశాడు. మాటలు పడ్డాడు. చివరకు శిఖండి రూప మృత్యువును సంపాదించుకొన్నాడు. జీవితమంతా 
మిగశ్రప్రవృత్తితో, అంతస్సంఘర్షణతో, విధిప్రేరితమైన జీవనస్థితితో గడపవలసి వచ్చింది. కలి పేర్కొన్నట్లుగా భీష్ముడు దైవ ప్రవృత్తి 
కలిగిన ఉత్తముడైనా, అధర్మ ప్రవర్తకులైన ధృతరాష్ట్ర దుర్యోధనులను సరిదిద్దలేడు. నీతులు చెప్పినా వారిని నీతిమంతులను 
చేయలేడు. దానితో తాను పెంచిన బిడ్డలే తనను అవజ్ఞ చేస్తున్నారని తెలిసినా ప్రభుత్వం తన చేతిలో లేదు కాబట్టి వారిని 
శాసించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అట్లని హస్తినాపురాన్ని వదలి వెళ్ళలేకపోయాడు. దుర్యోధనుడి పక్షాన యుద్దం 
చేయకుండా ఉండలేకపోయాడు. దానికి కారణం ఎంత శక్తిమంతుడైనా అతడు హస్తినాపుర సింహాసనానికి అంగభూతుడే అంగరక్తకుడే 
అన్న వాస్తవం. అది అతడి జీవితంలో నిండిన ఎంతటి ధర్మమో అంతటి విషాదరేఖ. దానికి దైవికమైన కారణం అతడిలోని 
రాక్షసావేశం. కలి చెప్పిన కథనం దానికి సాక్ష్యం. “భీష్మ ద్రోణ కృపాదులు 7०८७० దేవాంశ సంభవులైనను దదీయ భావంబులు 
రాక్షసావేశంబు నొందెడు. దానంజేసి వారు నిర్ణయులై విమూఢులుం బోలె నన్యోన్య పరుషంబులు పలుకుచు నలుక మిగులం 
బుత్రపౌత్ర మిత్ర భ్రాతృ శిష్యగురు బాల వృద్ధజన భేదంబులు విచారింపక సమరంబు సేసి దివ్యంబులు మానుషంబులు నైన 
వివిధాస్త్ర च ०९०९८ బాండవపక్ష క్షయంబు గావింపంగలవారు’” (ఆరణ్య. 6.46) ఈ రాక్షసావేశం భీష్ముడి గంభీర విషాద పాత్రలోని 
సహజలోపం (ట్రాజిక్‌ ఫ్లా). దానివలననే అతడికి విషాదాంతం కలిగింది. 


భీష్మజీవితంలో ధర్మం గ్రీష్మర్తువువలె అతడికి అనంత తాపాన్ని కలిగించింది. దానికి కారణం అతడిలో అప్పుడప్పు డావేశించే 
రాక్షసావేశమే. దానివలన అతడిలోని దేవాంశకు మబ్బుక్రమ్ముతుంది. దేవాంశ సంభూతులు ఎవరైనా అతడిలోని దేవాంశను 
జాగృతం చేస్తే అతడు మరల దేవచైతన్య ప్రకృతిని ప్రదర్శిస్తాడు. భారత కథలోని భీష్మజీవిత ఘట్టాలన్నీ ఇందుకు తార్కాణాలే. 
భీష్మపర్వం ఆయన జీవితంలో సాగిన చరమ యుద్దవీర ఘట్టాన్ని విసృతంగా ఆవిష్కరించిన వీరగాథ. 


కురుసభలో శ్రీకృష్ణుడి రాయబారం జరిగినప్పుడు శుద్ధధర్మ చైతన్యాన్ని త్రికరణశుద్ధిగా ప్రదర్శించిన దేవాంశ 
సంభూతుడుగా భీష్ముడు కనపడతాడు. దుర్వోధనుడిని మందలించాడు, కౌరవులకు న్యాయాన్ని బోధించాడు. ధర్మాలను 
వివరించాడు. హితవును మిత్రుడివలె చెప్పాడు, కులవృద్ద్భుడుగా వంశక్షేమాన్ని గురించి ప్రజాక్షేమాన్ని గురించి ప్రబోధించాడు. 
అయినా అధర్మవర్తనుడై, పాండవులపై యుద్దాన్ని ప్రకటించిన దుర్యోధనుడినుండి దూరం కాలేకపోయాడు. దుర్యోధనుడు 
తనను సర్వసైన్యాధ్యక్షుడవు కమ్మని కోరినప్పుడు అధర్మ యుద్దానికి సారథ్యం వహించలేనని మొగమాటం లేకుండా 
చెప్పలేకపోయాడు. కర్ణుడి దొక విధమైన సేవాధర్మం. భీష్ముడి దొక బంధుధర్మం. భీష్ముడు ధృతరాష్టుడు పెట్టిన కూడు 
తిన్నాడు కాబట్టి, అన్నం పెట్టినవాడు అన్యాయం చేయమన్నా చేయకతప్పదన్నట్లు పోషకుడికి దాసుడై యుద్ధం చేయటానికి 
అంగీకరించాడు. దుర్యోధనుడితో ఆతడన్న మాటలు- 


ఆ. “మీరు పాండుసుతులు నారయ నా కొక్క । రూప; కార్య మున్న రూపు వలుక 
వలయు; గయ్యమైన వత్తు; మీలోన నా । యునికి చందమునకు నుచిత మిదియ. 


క సేనాధిపత్యమును ८01८ । బూనెద; నను మార్కొనంగ( బురుషుల నుర్విం 
గానం గిరీటికి నొక్కని । కే నోర్వ; నతండు శరము లెక్కు డెబుంగున్‌. 


పీర్రిక - 9 


కు సెబివారి 3९८ దరమిడి । ७&७&० ९७०८ ; బాండుక్షితీశనందనులను రూ 
2365305० జేయాడదు; । దజుమరు నా మీద నత్యుదగ్రత వారున్‌.. (ఉద్యో. 4. 148 - 150) 


దుర్యోధన పక్షంలో ఉండటం ఉచితమని భావించి, కౌరవ సైన్యాధ్యక్షపదవిని చేపట్టాడు భీష్ముడు. అయితే కిరీటితో 
సమంగా పోరలేననీ, పాండవులను చంపటానికి మనసు రాదనీ పేర్కొన్నాడు. కాగా, ఇక భీష్ముడి చేతిలో చనిపోయే వారెవరు? 
కౌరవపాండవులు కాక మిగిలిన పాండవపక్షంలోని వీరులు, సైనికులు. వారెవరూ భీష్ముడితో సరిరారు కాబట్టి పోరిలో వారిని 
నిర్దాక్షిణ్యంగా చంపటం భీష్ముడి యుద్ధ ప్రయోజనం. ఇందులో పాండవులను చంపనని చెప్పటం దేవ ప్రవృత్తి. కౌరవుల పక్షాన 
యుద్దంలో దిగి పాండవ సైన్యాన్ని చంపే తీవ్రయత్నం చేయటం రాక్షసావేశం. 


6. భీష్ముడిలోని దేవప్రవృత్తి, రాక్షసావేశం 


భీష్ముడిలో సహజసిద్ధంగా అమరి ఉన్న దేవరాక్షస ప్రవృత్తులు అప్పుడప్పుడు తమ అస్తిత్వాలను ఒకదానికంటె మరొకటి 
అధికంగా ప్రదర్శితం చేసికొనటం భీష్మపర్వంలో కానవచ్చే వెలుగునీడలు. ఉభయపక్ష నాయకులలో ధర్మరాజు దైవీప్రవృత్తి 
కలవాడు గాబట్టి అతడితో కూడినప్పుడు గాని, అతడి ప్రనక్తి వచ్చినప్పుడు గాని భీష్ముడిలో దేవప్రవృత్తి సాత్త్విక చైతన్యంతో 
ఉదాత్తంగా లేస్తుంది. దురోధనుడు ఆసురీప్రవృత్తి కలవాడు కాబట్టి అతడితో కూడినప్పుడు భీష్ముడిలోని రాక్షసావేశం ఉవ్వెత్తున 
ఎగిరిపడుతుంది. 


భీష్మపర్వంలో ధర్మరాజు భీష్ముడిని దర్శించే రెండు ఘట్టాలూ చరిత్రగతిని మార్చగలిగినంత శక్తిమంతాలైనవి. దైవీప్రవృత్తుల 
సంయోజనం వలన గలిగే దివ్యవిభూతుల వంటివి. 


పాండవులను చంపలేను, అర్షునుడిని జయించలేను, అయినా యుద్దం చేస్తానని పూనుకొన్న తాతగారి మనఃప్రవృత్తిని 
ధార్మికంగా, రాజనీతిపరంగా విశ్లేషించగలిగిన వివేకవంతుడు ధర్మరాజు. పాండవులకు అండగా నిలిచినవాడు శ్రీకృష్ణుడు. అతడు 
సాక్షాన్నారాయణావతారమని తెలిసిన నాటి ఆత్మజ్ఞానులలో భీష్ముడు ఒకడు. రాక్షసప్రవృత్తుల నడుమ నివసిస్తూ కూడా తన 
దేవప్రవృత్తిని రక్షించుకొన్న సాత్త్విక రాజసమూర్తి భీష్ముడు. పాండవులను చంపలేక పోవటానికి పాండురాజు మీది మమకారం ఒక 
కారణం కావచ్చును. అతడికి ప్రతిబింబమైన అర్జునుడిని చూస్తే అందుకే అంతటి అభిమానం. చిన్నప్పుడు మట్టిలో ఆడుకొంటున్న 
పార్టుడిని ఎత్తుకొని ఆ మట్టిని తన కంటించుకొని, బిడ్డల నెత్తలేని తన అంతస్తాపం తీరేటట్టు పాండురాజు గుణగణాలను 
స్మరించుకొంటూ ముద్దుపెట్టుకొనేవాడట! అట్టి తాతను చంపవలసి వస్తే అర్జునుడి మనసు మాటిమాటికి కటకటపడింది. అది 
ముగ్గమైన మమకారం. ధర్మరాజును చూస్తే అపరిమితమైన గౌరవంతో కూడిన వాత్సల్యం భీష్ముడికి. ధర్మజుడి హృదయంలోని 
లోతు తాతకు తెలుసు. మనుమడు తాతకు దగ్గులు నేర్పగలడని కూడా తెలుసు. పాండవాగ్రజుడు పితామహుడికి ధార్మికపథంలో 
వారసుడు. పాండవమధ్యముడు పితామహుడి వీరఠరసపథంలో వారసుడు. అందుకే వారిని భీష్ముడు చంపలేడు. వారిని చంపితే 
భీష్ముడు తనను తాను చంపుకొన్నట్లే. వ అవిచ్చిన్న ధర్మవీర సంప్రదాయ రక్షణకొరకు భీష్ముడు నిలిచాడో దానిని హస్తినలో 
స్థాపించి ముందుకు తీసికొని పోగలిగినవారు పాండవులే. అందువలననే భీష్ముడు పాండవులను చంపడు. ఈ లోతును దుర్యోధనుడు 
తెలియలేడు. కొంత తెలిసికొన గలిగినవాడు కర్ణుడు. కాని, కర్ణుడు బైటపడడు. భీష్ముడు బైటపడతాడు కాని, దుర్యోధనుడిని 
వదలలేడు. ఇందులోని సూక్ష్మాన్ని తెలిసికొని, దానివలన లాభాన్ని కొల్పగొట్టగలవాడు ధర్మరాజే. 


కురుక్షేత్ర యుద్దం ప్రారంభం కానున్నది. ధర్మరాజు పాదచారియైె కౌరవ సైన్యవ్యూహంలో ప్రకాశించే పితామహుడికి 
నమస్కరించాడు. 


పీరిక - 10 


అఆ. “అనఘ! నీ కెదిర్చి యనిసేయువా(డనై । ము న్ననుజ్ఞ గొన(గ నిన్నుం గాన 
నెమ్మి వచ్చినా(డ నీచేత దీవన । పడసి చనిన నేను బగటి గెలుతు.” (భీష్మ. 1. 156) 


అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు వ్యాఖ్యానించినట్లుగా అది లోకమర్యాద కావచ్చును. విజయం పొందే ఒక ధర్మమర్యాద 
కావచ్చును. లేదా, “మెత్తని పులి అయిన ధర్మజుడి రాజనితిలోని ఒక ఎత్తుగడ కావచ్చును. ధర్మజుడి యుద్ద తంత్రం ఫలానుమేయం 
కాబట్టి లోతైనది. 


భీష్ముడు భోలాశంకరుడు. నమస్కరించిన మనుమడిని చూచి ఆయన హిమవన్నగమంతా చెమ్మగిల్లినట్టు ఆర్హుడయ్యాడు. 
సమకాలీనులైన ధర్మవీరులలో ప్రథమ గణ్యుడైన యుధిష్టిరుడు సమరాంగణంలో, శత్రుపక్షంనుండి వచ్చి, సామోపాయంతో, 
సాష్టాంగం చేయటమంటే సామాన్యం కాదు. అట్లా చేసిన మనుమడు తనకు ధర్మపథంలో వారసుడైన ధర్మరాజే. చేసినందుకు 
లోన ఉప్పొంగిపోయాడు. ఒకవేళ అట్లా చేసి ఉండకపోతే శాపమిచ్చి ఉండేవాడట! అది ఆయనలోని రాక్షసావేశం. దానిని గుర్తించి 
ధర్మరాజు దానికి విరుగుడు పెట్టాడు. ఆ తరువాత ధర్మరాజు కోరింది యుద్దానికి అనుజ్ఞ, శత్రువులను గెలవటానికి దీవెన. ఇట్లా 
అడగగలిగింది మెత్తనిపులి మాత్రమే. కోదండ మెత్తితే పాండవులను నిర్జీవులను చేయగలిగిన పరాక్రమం కలవాడు భీష్ముడు. అత 
డిచ్చే అనుజ్ఞ వలన పాండవులకు ప్రాణాపాయం తప్పుతుంది. పగరను జయించే దీవెనవలన కౌరవపక్షంమీద గెలుపు సిద్దిస్తుంది. 
దానిని తాత కరుణావేశంలో ఇచ్చాడు. అయితే భీష్ము డుండగా పాండవులకు శత్రువిజయం సాధ్యం కాదు. దానిని వరంతో 
పూరించదలచుకొన్నాడు భీష్ముడు. పాండవపక్షంలో యుద్ధం చేయుమని కాకుండా ఎదైనా వరాన్ని ప్రసాదించదలచాడు పితామహుడు. 
ధర్మజుడు ९9 అవకాశాన్ని అర్థవంతంగా సాధించుకొన్నాడు. 


“రారాజు పక్షమై రణము సేయుము! నాకు హితమగు కార్యంబు 28०8८ దలంచుము' అని గడుసుగా అడిగాడు. 
“హితమయే కార్యం" లో గూఢార్థం ఇమిడి ఉన్నది. దానిని భీష్ముడే తెలిసికొన దలచాడు. వివరించుమన్నాడు. “నిన్ను బోర 
గెల్చు విధము బోధింపు' మని ధర్మరాజు తన మనసులోని గోప్యాన్ని తాతముందు పెట్టాడు. అందులో జెచిత్యం కూడా 
పాటించాడు. తాత చావకుండ తాము గెలిచే ఉపాయాన్ని కోరాడు. కౌరవులు హతులైనా భీష్ముడు జీవించి ఉండాలన్న కోరిక 
అందులో ధ్వనిమయంగా ఉన్నది. తాను జీవించి ఉండగా విజయం రాదని తాతగారు భావిస్తే వధోపాయం చెప్పుమని 
గూఢార్థం. భీష్ముడు గంభీరంగా నవ్వి ఊరుకోకుండా 'నే నెదిరించి యుద్దం చేస్తే దేవతలకు కూడా విజయం అసాధ్యం” అని 
రాక్షసావేశంతో అనేశాడు. ధర్మజుడు సమయోచితంగా “అందుకే కదా నిన్ను నేను వేడటం' అని గంభీరంగా గడుసుగా అన్నాడు. 
మనుమడి గాంభీర్యం చూచిన తరువాత తాతకూడ గంభీరుడైనాడు. మనుమడి నేర్పరితనంతో మనసు కరిగిపోతున్నా 
బిగబట్టుకొన్నాడు. బింకంగా ఇట్లా పలికాడు: 

छ. “చుట్టరికంబునన్‌ మనసు సొచ్చి ననుం (५८१०४ వే(డినన్‌ 
6९९००००८ బోవిడిచి తీవ్రరణంబు కడంక దక్కి ३८ 
బట్టిన యాయుధంబు పెడ(ంబాపినం గాని వధింపంబోల; ద 
ట్టిట్టన కేయు; మిప్పరుస యింతక కాలము గాదు దానికిన్‌'. (భీష్మ. 1. 159) 

దుర్యోధనుడి చేత ప్రేరితుడైన భీష్ముడు తనలోని రాక్షసావేశాన్ని పెంచుకొని తీవ్రరణ కౌతూహలాన్ని ప్రదర్శించాడు. ఆ 
ఆవేశాన్ని అణచుకొనేది దేవభావం. అది దైవీప్రవృత్తి అయిన ధర్మరాజు చేత జాగృతిచెంది ప్రసన్నమయింది. అంటే కౌరవ విజయానికి 
మూలమైన భీష్మప్రవృత్తిలోని రాక్షసమైన యుద్దోన్మాదం ధర్మజుడి కిచ్చిన వరమనే దివ్యౌషధంచేత క్రమంగా ప్రాణత్యాగోత్సాహంగా 
మారి దైవీప్రవృత్తి యొక్క ఉన్నత శిఖరాన్ని అందుకొనాలి. ఆ సాధనతో భీష్ముడిలో పరివర్తన రావాలి. దానికి పదిరోజులు కావాలి. 
ఆ పరిణామ దశా దశకమే భీష్ముడి దశదిన యుద్ధ క్రమం. దానికి నాంది పలికింది ధర్మరాజుయత్నం. 


పీఠిక - 11 


7. పదిరోజుల పోరు : పది పరిణామాల తీరు 


మొదటినాటి యుద్దంలో భీష్ముడు రెండు రకాల ఒత్తిడుల మధ్య తరతమ భేదాన్ని నిర్ణయించుకొని వ్యవహరించాడు. 
మొదటి ఒత్తిడి దుర్యోధన పక్షానికి సంబంధించింది. అతడు భీష్ముడిని సర్వసైన్యాధ్యక్షుడిగా చేసి బాధ్యతల నొప్పగించాడు. 
కర్గుడు యుద్దంలో పాల్గొనగూడదని నియమం పెట్టినా కిమ్మనకుండ అంగీకరించి, అది భీష్ముడి మహావీర లక్షణమని ప్రశంసించాడు. 
అది భీష్ముడి అహాన్ని సంతోషపెట్టి ఉండవచ్చును. దానికి మించి దుర్వోధనుడు వ్యూహంలో భాగంగా భీష్ముడి రక్షను గురించి 
శ్రద్ధ తీసికొంటూ దుశ్ళాసనుడి కిచ్చిన ఆజ్ఞలతో ఆయన మనసు ఆనందంలో మునిగిపోయింది. పిల్లలు చూపించే ఆప్యాయత ఆ 
బ్రహ్మచారి హృదయాన్ని ఆరం చేసివేసింది. 


క : కన్నాకు మనకు భీష్ముం । డిన్నరవరు€ గావవలయు నెమ్మెయి నైనం 
దన్నుం గాచిన నితడు జ । గన్నుతముగ రణమునం బగజ నడయ(గించున్‌. 

ఆ. ఎల్బవార౭ గాచు నిత డని యెప్పుడుం । దల(తు మితని( గావవలయు టేమి 
యని తలంచెదేని విను 290८6 నిది । వినగవలయునట్టిపని కుమార! 

వ. సత్యప్రతుం డగు నిమ్మహానుభావుండు 

క్ర “విను డన్యు లెవ్వరును నా । మునుమున౯ బడి బ్రదుక రాలమున; నేను శిఖం 


డిని నోర్వ(జాలC జుండీి । యని మన యుద్యోగవేళ యప్పుడ చెప్పెన్‌. 


छ. ఎమటి రక్షసాలని మృగేంద్రుని 8०००८ గోలుపుచ్చు; సం 
గ్రామములోనం (45580 కానక తక్కిన నా శిఖండిచే 
నీ మనుజేంద్రు( గోల్పడమె? యట్టిది గోల్పులి నిద్రవోవ ను 
ద్దామ బలంబుమై గొటియ దా(కి వధించిన యట్టు లుండదే! 


కు కావున నీ యుద్భట రథి । కావలి నివ్విభుని( గాచునట్లుగబనుపం 
గావలయు; మీర లందజు । 355९८ జూచిన శిఖండి కెదురుం 22635." (భీష్మ. 1. 76-81) 


ఇంత మధురంగా ఎప్పుడో కాని దుర్యోధనుడు మాట్లాడడు. భీష్ముడు కౌారవసేనకు కన్నాకు. పాండవసేనకు ప్రళయం. 
అందువలన ఆయనను రక్షించుకొనటం కౌరవుల కర్తవ్యం. శత్రువులందరినీ సంహరించే పితామహుడిని కౌరవులందరు కలిసి 
రక్షించుకొనాలి. రక్షించుకొనే మార్గం భీష్ముడే చెప్పాడు. “ఒక్క శిఖండిని మాత్రం నే నెదుర్కొనను. మిగిలినవారెవరైనా నా యెదుటబడి 
బ్రదుకలేరు' అని ఉద్యోగసమయంలో అన్నాడు. శిఖండి గొప్పవీరుడని కాదు. రక్ష లేని సింహానికి నక్కకూడా కీడు చేస్తుంది. 
నిద్రపోతున్న పెద్ద పులిని పొట్టేలు కూడా పొడిచి చంపుతుంది. అందువలన రక్షలేకపోతే భీషుడుకూడా శిఖండి చేతులలో కీడు 
పొందవచ్చును. కాబట్టి మహారథికులందరూ భీష్ముడిని రక్షిస్తూ ఉండండి. శిఖండిని ఆయన ముందుకు రానీయకండి’ అన్నాడు 
సుయోధనుడు. 


ఇవి రారాజు మాటలా? లేక భీష్ముడి మనసులోని ఊసులా? అని పఠితలకు అనుమానం కలిగేటంత కమనీయంగా 
ఉన్నాయి. ఇవి దైవీ ప్రవృత్తి కలవాడు పలికే మాటలవలె ఉన్నాయి. అయినా అవి రణవ్యూహంలో భాగాలే. ఏయే వీరుడిని ఎట్టా 
ఉత్తేజపరిచి యుద్దంలో విజయం సాధించాలో తెలిసి పలికే తెలివిగల వాడి మాటలు. ఆ మాటలు విన్న భీష్ముడు తన నంతగా 
అభిమానిస్తున్న ప్రభువుకొరకు శక్తివంచన లేకుండ శత్రుసంహారం చేసి కృతజ్ఞతలు తెలుపుకొనాలనే సహజోత్సాహం ఉరకలు 


పీరిక - 12 


పెట్టుతుంది. అట్లా యుడ్దోత్సాహమూర్తి అయి సైన్యముఖంలో నిలువబడిన ఆయన పాండవసేనను యమదృస్థితో చూచి ఉంటాడు. 
దానికి విరుగుడు పెట్టిన ధర్మరాజు వినయాన్ని చూచి “నీ విట్లా రాకపోయి ఉన్నట్లయితే శపించేవాడి' నని బయటపడ్డాడు. 
2829 కౌరవపక్షంలోనే యుద్ధం చేయుమనీ, అయినా, పాండవపక్షానికి హితం చేయు” మనీ ధర్మరాజు కోరినప్పుడు భీష్ముడు 

పాండవులను సంహరించకుండా సైన్యాలను మట్టుపెట్టటమే వారికి చేసే హితంగా భావించాడు. అందుకే మొదటి నాటి యుద్ధంలో 
అపారసేనావాహినిని అమరపురికి పంపాడు. మధ్య మధ్య సుయోధనుడు భీష్ముడిని డ్రరేపించగా ఆ పితామహుడు విజృంభించి 
వీరవిహారం చేశాడు. ఎండిన అడవిని కార్చిచ్చు కాల్చినట్లు పాండవసేనను దహించాడు. దుర్యోధనుడూ, అతడి తమ్ములూ, 
రాజులూ భీష్మప్రతాపానికి సంతోషించారు. ధర్మరాజు చింతాక్రాంతుడై గోవిందుడి ముందు చిన్నబోయి నిర్వేదంతో యుద్దాన్ని 
చాలించి అడవులకు పోతానన్నంత వరకు వెళ్ళాడు. 
చ. “అలవి యెటుంగనేరక మహాత్ముని లోకముతోడి పాటిగా 

దలటితి; బేలనైతి; శరతాడన పీడితు లైరి నీ మజం 

దులు; నమరాపగాతనయుతోడి రణంబునకున్‌ దిశాధి నా 

థులు నజుమంగ౭ జాల రని తో(యయచునున్నది నా మనంబునన్‌.” 


చ. “అతని జయించు నంచు మన మర్షును నెంతయు నమ్మియుండయగా 
నిత(డును సంగరంబున నుపేక్షకు( డయ; వృకోదరుం డొకం 
© తటీికి ८ జొచ్చి దోర్చ్బలము దా(పక పోరెడు; నేమి సేయు నా 
కితనిని నీతనిం దడవ నేటికి గయ్యము జోలి మానెదన్‌.” 
కః “నరపతుల నెల్ల భీష్మున । కెరగా నొపింప(జాల; నే నడవులకున్‌ 
మరలం బోయెద, నచటం । దిరిగెద( గూరాకు గోసి తినియెద ననఘా!' (భీష్మ. 2. 6 - 8) 
ధర్మరాజు వైరాగ్యానికి భీష్ముడి కోపోద్రేకం కారణం. మొదటినాటి కోపోద్రేకం అర్జునుడిమీద ఒత్తిడిని పెంచింది. 
అతడు రెండవనాడు విజృంభించాడు. భీష్ముడికి కూడ అబ్బురపాటు కలిగేటట్లు భీషణంగా పోరాడాడు. 
తే, “కృష్ణసారథ్యమున నొప్పు క్రీడి యిపుడు । కౌరవానీకముల ३९८ గసిమసంగి 
కృష్ణసారథ్యమున నొప్పు క్రీడియెన । నెట్లు సేయంగ వలయు దా నట్లు సేసె.” (భీష్మ. 2. 92) 
“విద్వానేవ విజానాతి విద్వజ్ఞన పరిశ్రమమ్‌' - అనే సూక్తి భీష్ముడిపట్ట సార్థకమైనది. పరశురాముడిని జయించిన 
పరమధానుష్కుడు పరవశించి ప్రశంసించదగిన ఆదర్శవీరుడిని అద్భుతంగా దర్శించి ఆనందించాడు. 
మూడవనాటి యుద్ధంలో అర్జునుడు రణోత్సాహంతో కౌరవవనీరులను భంగపరిచాడు. భీముడు విజృంభించి దుర్వ్యోధనుడిని 
మూర్భలో ముంచాడు. అభిమన్యుడు శకునిని నొప్పించాడు. ఆ అవమానాన్ని భరించలేక దుర్యోధనుడు భీష్మదోణులను నిష్ణురాలాడాడు. 
च्ञ. “ఉక్కున మూ(డు లోకములు నొక్కటం దాశెన ०३०७८ 5८ మీ 
రొక్కం డొకండ గెల్చుటకు నోపుదు రగ్రమవృత్తి; నట్టి మీ 
ముక్కున నూర్పు గల్ల మన మోహర మీ దురవస్ల( బొందునే? 
యక్కట! మున్న పాండవుల కల్ల(గ నొల్లమి సెప్పరైతిరే?' (భీష్మ. 2. 119) 


పీరిక - 13 


ఆ మాటలలో భీష్మ దోణులు కుహనా వీరులని తేల్చి చెప్పినట్లయింది. ఆ సత్యం ముందే కర్ణుడు చెప్పగా నమ్మలేకపోయాననీ, 
ఇప్పుడు తెలిసికొని భంగపడ్డాననీ పితామహుడిని ఎత్తి పొడిచాడు దుర్యోధనుడు. 


దుర్వోధనుడు దుష్టప్రభువు. అతడికి ఎదుటివారి గుణవిశేషాలు తెలియవు. తనకు మెప్పు గలిగించే వారినే గౌరవిస్తాడు. 
ఎంతటి ఉత్తముడినైనా శంకించటం అతడి స్వభావం. భీష్మదోణులు ప్రభువుల యోగక్షేమం కోరే ఉత్తమవీరులు. వారు అర్జునుడిని 
నిర్జించే ప్రయత్నం చేసి, శ్రీకృష్ణసారథ్యంలో ఉన్న మహిమాతిశయం చేతా, रेः దివ్యశస్రాస్త్ర ప్రాభవం చేతా ఆ పని 
చేయలేకపోయారు. దానిని పాండవపక్షపాతంగా అనుమానించి దుర్యోధనుడు ఆ వృద్ధవీరుల నిజాయితీని శంకిస్తూ నిష్ణురా లాడాడు. 
మొన్న పొగిడాడు, ఈనాడు తెగడుతున్నాడు. అతడి అవివేక ప్రవృత్తికి గంభీరుడైన భీష్ముడు నవ్వుతూ, తెలిసి తెలియని సుయోధనుడితో 
(& ०८०८३९०० చేశాడు. 


క్ర “పురుహూత సహిత మగు ని । రర బలమునకైన గెలువ శక్యమె? సమర 
స్థిరులగు పాండు తనూజుల । నరనాయక! నీకు నిట్లనం దగ వగునే? 


క్ర వృద్దులు గతాయువులు దు । ర్చుద్దులు నగువారిచేత( బోదురె శస్తా 
స్రోద్దతియు బాహుగర్వ స।మృద్ధియు( గల పాండుసుతు లమిత్రధ్వంసీ!' (భీష్మ. 2. 123. 124) 


ఇవి పైకి సత్యవాక్యాలు. లోన గమనిస్తే అధిక్షేపోక్తులు. భీష్ముడు తన ఎదుటపడిన వాడెవడైనా బ్రదకటం కష్టమన్నా 
డిదివరలో. అందులో అర్జునుడిని మినహాయించా డిప్పుడు. ఇంద్రాదులే అర్జునుడి నెదిరించి గెలవలేరన్నప్పుడు మే మెంత? అని 
తేల్చి చెప్పాడు. పాండుతనూజులు సమరస్థిరులని చెప్పి దుర్యోధనుడి ఒడలు మండించాడు. १3) విట్లా మమ్ముల ననటం న్యాయమా?” 
అని మందలించాడు. వృద్ధులు, గతాయువులు అని తమను తక్కువచేసి మాట్లాడటమే కాక దుర్చుద్దులైన దుర్యోధనాదులను 
గూడ ఆ వరుసలో చేర్చాడు. ఇటువంటి వారందరి చేతులలో పాండవులు చావరనీ, వారి చేతులలో వీరు పోవటం తథ్యమనీ 
ధ్వనింపజేశాడు. ఉత్తములను శంకించటం ఎంత తప్పో, వారిని నిందించటం అంత తప్పు. ఈ రెండూ చేసి నిండు నమ్మకంతో, 
బంధుత్వంతో పోరుతున్న తన చిత్తశుద్ధిని గుర్తించలేని ఆ దుర్యోధనుడి శంకా ప్రవృత్తికి భీష్ముడు లోలోన బాధపడి, తన కర్తవ్య నిష్ట 
అపాత్రుడికి అంకితమైనదని అంతర్నిర్వేదాన్ని పొందాడు. 


అయినా, నమ్మిన రాజు అనగూడని మాటలన్నందుకు, తన నిజాయితీని నిరూపించుకొనటానికి భీష్ముడు పాండవ 
సైన్యంమీద, అర్జునుడిమీద తిరుగులేని యుద్దాన్ని చేశాడు. పార్గుడు యుద్ధం చేయలేక తూలిపోయాడు. శ్రీకృష్ణుడు ఆ దృశ్యం 
చూచి మండిపడి భీష్ముడిమీదికి చక్రాయుధంతో విక్రమించాడు. పార్యడి ప్రార్థనతో భీష్మవధ యత్నాన్ని శ్రీ కృష్ణు 
డుపసంహరించుకొన్నాడు. శత్రుమర్ణన మహాకోపావేశ మగ్నుడైన భీష్ముడు శ్రీకృష్ణుడు చక్రాయుధంతో తనపై లంఘించినప్పుడు 
వినయంతో చేతులు జోడించి “పరమేశ్వరా! నన్ను ఈ విధంగా కృతార్దుడిని చేస్తావా? నీవు వచ్చి ఇప్పుడే, నీ ఇష్టం వచ్చినట్లు ఎ 
విధంగానైనా చేయుము. నేను సిద్ధం. ఆలస్యం వద్దు. నీ చర్య నాకవశ్యం యోగ్యం అని వేడుకొన్నాడు. భీష్మ రౌద్రోద్రేకం 
శ్రీ కృష్ణభక్తి సముద్రంలో మునిగిపోయింది. భీష్ముడి ప్రతాపం మందగించింది. అర్జునుడి పరాక్రమం విజృంభించింది. కౌరవసైన్యం 
విస్తారంగా నేల కొరిగింది. ఆనాటి యుద్ధం ముగిసింది. 


శ్రీకృష్ణవిజృంభణం భీష్ముడిలోని రౌద్ర విజృంభణానికి విరుగుడుగా తోచింది. చావు తప్పదన్న దివ్యసంకేతం తెలిసికొనటానికి 
తోడ్సడింది. స్వీయమరణాన్ని గురించి సౌముఖ్యాన్ని మనసులో సంతరించుకొనాలని స్ఫురించింది. శ్రీకృష్ణుడి సంరక్షణలో ఉన్న 
పాండవులకు విజయం చేకూరటం ధర్మవిజయమని అనిపించింది. 


పీరిక - 14 


పాండవుల విజయానికి అనుకూలమైన ప్రవృత్తి మొదటినాడు బీజావస్థలో తోచింది. రెండవరోజు దానికి విఘాతం కలిగించే 
కోపోద్రేకం కలిగింది. మూడవరోజు శ్రీకృష్ణమేఘదర్శనం వలన పాండవానుకూలత అంకురావస్థ నందుకొన్నది. నాల్లవనాడు భీష్ముడి 
ప్రతాపం ప్రకాశించటం మాని, పాండవ సానుభూతి పల్బవావస్థ నందుకొనేటట్లు పరిణమింపజేసింది. 


నాల్గవనాడు పాండవులదే పైచేయి. కౌరవులు చిన్నబోయారు. దుర్యోధనుడు భీష్ముడిని అడిగాడు. 'మీవంటి మహావీరులు 
మా పక్షాన ఉన్నా పాండవులు మన కంటె మిన్నగా ప్రకాశిస్తున్నారు. దానికి కారణం ఎమిటి? అని (భీష్మాదుల ఉపేక్షయా? అనే 
అనుమానంతో) అడిగాడు. 

భీష్ముడు పాండవబలంలోని మూలతత్తాన్ని దుర్యోధనుడికి తెలియచెప్పాడు. 'దుర్యోధనా! నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. 
పాండవులకు వాసుదేవుడు సహాయకుడై ఉన్నాడు. అందువలన వారికి అసాధ్యమనేది లేదు. ఆ పరమేశ్వరుడి అసలు స్వరూపం 
తెలిసినవారు పెక్కుమంది లేరు. తెలిసినవారికి ఆపదలు ఉండవు. పాండవులు అతడి తత్త్వాన్ని తెలిసికొని ఆశ్రయించారు. నీవు 
శ్రీకృష్ణుడిని లెక్కచేయవు' అని నిర్ద్వంద్వంగా చెప్పాడు. 

శ్రీకృష్ణ చక్రాయుధం భీష్ముడిమీద భౌతికంగా పడకపోయినా, దాని ప్రభావం భీష్ముడిలో ఒక వెలుగుబాటను ఆవిష్కరించి 
దుర్యోధనుడికి బోధింపచేసింది. దానివలన ఎందరెన్ని విధాల పోరినా పాండవులకు విజయం తథ్యమని స్పష్టమయింది. శ్రీకృష్ణుడు 
ప్రత్యక్షంగా సహాయం చేసే పాండవులకు తాను పరోక్షంగా నైనా సాయం చేయాలన్న సౌముఖ్యభావం లోలోన పల్లవించింది. 

అయిదవనాడు దుర్యోధనుడు భీష్ముడిని ప్రత్యక్షంగా 223 అనలేకపోయాడు. ద్రోణుడిని సంబోధించి భీష్ముడినీ కలిపి 
అధిక్షేపించాడు. 
తే, ‘ పట్టి పాలార్చెదరు మీరు పాండుసుతుల; । నీవు భీష్ముడు నలిగిన దేవతలకు 

నైన మార్కొనవచ్చునే? సేన నరు(డు । నొంప(గా నిట్టు లొప్పరికింప( దగునె? _(భీష్మ.2. 280) 

అర్జునుడు కౌరవసేనను నుగ్గు చేస్తున్నా గురుభీష్ములిద్దరూ అతడిమీది అభిమానంతో తటస్థ వైఖరిని ప్రదర్శిస్తున్నారనీ, 
వారిద్దరూ పాండవపక్షపాతులైన తోడుదొంగల వలె వ్యవహరిస్తున్నారనీ దుర్యోధనుడు వ్యాఖ్యానించటం వలన వారిద్దరి మనస్సులు 
కటకటపడ్డాయి. దానితో భీష్ముడికి దుర్యోధనుడిపై వైముఖ్య మేర్పడింది. పాండవ సౌాముఖ్యం అతడిలో కుట్మలావస్థకు చేరుకొన్నది. 

ఆరవనాడు అర్జునుడు ప్రచండంగా ప్రతాపాన్ని ప్రదర్శించాడు. కౌరవసేన దీనదశ పొందింది. దుర్యోధనుడు ఖిన్నుడై ఆ 
రాత్రి భీష్ముడితో నిర్మొగమాటంగా, నిష్ణురంగా మాట్లాడాడు. 
ఆ. “మనము పూణి పట్టి మొన లేర్చికొని పోవ(। బాండురాజ సుతుల బలము గవిసి 

గాసి छ ०5००5७6 ०५००८ గాక నీ ०००८९६३८ । బవన తనయు చేత భంగపడితి.” 


కు “నిను౭గొని గెలిచెద(ంగుంతీ । తనయుల నని యున్న తల(పు దప్పించెదు నీ 
వనిమిషులనైనం జేకొన । వనిమొన వారింత బలియు రగు టేమియొకో!' (భీష్మ. 3.5,6) 
ఎన్నివిధాల దృఢ వ్యూహాలను పన్నుకొని వెళ్ళినా పాండవుల ముందు అవి పటాపంచలౌతున్నాయి. భీష్ముడి ముందటే భీముడు 
దుర్యోధనుడిని భంగపరిచాడు. అది దుర్యోధనుడి మనసులో అనుమానపు పొగలు సెగలు రేపింది. భీష్ము డొక్కడు చాలు పాండవులను 
జయించటానికి - అనే ఆశతో వచ్చిన దుర్యోధనుడు నిరాశపడ్డాడు. పైపెచ్చు దేవతలుకూడా ఎదుర్కొనలేని భీష్మ ద్రోణులు యుద్ధం 
చేస్తున్నా, పాండవులు రోజు రోజుకు బలపడుతున్నారు. ఈ వైరుద్ధ్యం తెలియలేక వెర్రిగా అడిగాడు రారాజు. ఆ ప్రశ్న వెనుక ఉన్న 


పీఠిక - 15 


అనుమానం భీష్ముడి మనసు విరిచింది. రోషంతో నవ్వుతూ అన్నాడు - 'దుర్యోధనా! నీ విన్నిమాటలు నన్ననవద్దు. యుద్ధంలో నా 
ఒడలు దాచుకొంటున్నానా? వెనుకా ముందూ చూచుకొనకుండా శత్రువులను వెంటాడుతున్నాము కదా! పాండవులను జయించటం 
సాధ్యంకాదని నీ కెప్పుడూ చెప్పుతుంటాను' అని విసుగుతో అని, 'నీ కివన్నీ అర్థంకావు. నీకు కావలసింది నా శరీరం పడిపోయేంత 
వరకు యుద్ధం చేయటమేగా! సరే - నీ జయం కొరకు దాపరికం లేకుండా యుద్దం చేస్తాను” అని తెగించి రణరంగంలో ప్రవేశించాడు. 


దుర్యోధనుడు భీష్ముడి మనసు గాయపరిచాడు. అతడు శరీరం మీద సృహ వదలి యుద్దానికి బయలుదేరాడు. అతడి 
ప్రాణాలు పాండవులవైపు ప్రసన్నమయ్యాయి. అనుమానించి అధిక్షేపించే రాజుకంటె శరీరం ఉన్నంత వరకు యుద్దం చేసి, ధర్మం 
నిర్వహించి, కన్నుమూయటం మేలనే నిర్ణయానికి వచ్చాడు. అది పాండవులపట్ట సాగే సాముఖ్య ప్రవృత్తిలతకు పుష్పవికాస దశగా 


భాసించింది. 


ఏడవరోజు భీష్ముడి శరీరం యుద్ధం చేసింది. మనసు నిమిత్తంగా నిలిచింది. ఎనిమిదవనాడు భీముడు దుర్యోధనుడి 
తమ్ములను మట్టుబెట్టాడు. భీష్ముడు అతడిని వారించలేకపోయాడు. దుర్యోధనుడు మండిపడుతూ భీష్ముడిని నిష్ణురవాక్యాలతో 
నిందించాడు. 
దుర్యో: “ఈ విధంగా వరుసబెట్టి నా తమ్ములను భీముడు చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకొంటావా? రోషశోకాలు నీకు 
లేవా? తోడుపడకూడదనే మిన్నక ఉండిపోయావా? ఉన్నవారందరూ ఒక్కసారి చావాలన్న కోరికతోనే ఊరకున్నావా? 
భీష్మః (కంటతడిపెట్టి) ఆ సంగతి నీకు ముందే నేనూ, ద్రోణుడూ, విదురుడూ విశదంగా చెప్పాము. పాండవులకు ఎదురై 
నిలిచి గెలవటం మా వశమా? ఆ భీముడి పాలపడిన కురు కుమారులను కాపాడటం ఎవరికీ సాధ్యం కాదు. దీనికి దుఃఖించి 
ఇప్పుడేమీ ప్రయోజనంలేదు. వీరస్వర్గమే సంపదగా భావించి నీ వింక యుద్దం చేయుము. నేనూ నాకు చేతనైనంత యుద్దం 
చేస్తాను. మనకు విజయం కలిగితే త్రోసివేసి కొంటామా?” 
ఈ మాటలలో భీష్ముడు దుర్యోధనుడితో విడివడిపోతున్న వైఖరిని ప్రదర్శించాడు. చావు తప్పదని హెచ్చరించాడు. ఒప్పుకొన్నందుకు 
నాకు చేతనైనంత వరకు పోరాడతానని ఒప్పగింతలు పెట్టినట్టు మాట్లాడాడు. ఇది పాండవులకు మంచి అనుకూల దశ. 
దురోధనుడు అంతటితో ఆగక ఆనాటి అర్ధరాత్రి పితామహుడి మందిరానికి పోయి నిష్ణురోక్తులతో అతడి మనసును మరీ 
బాధపెట్టే సంభాషణ చేశాడు. చేతకాకపోతే సర్వసేనాధిపత్యం వదలి కర్గుడికి యుద్ధం చేసే అవకాశ మిమ్మని కర్ణడేరితుడై 
దుర్యోధను డడిగాడు. 
చ. “అనిమొన దేవదానవుల కైనను మార్కొనరాదు నిన్ను నే 
డెనిమిది నాళ్ళు లయ సమయింపవు నొంపవు సవ్యసాచి; న 
ప్పని యటులుండ నిమ్ము; నిను బ్రార్థన సేసెద నింతవట్టు నా 
చనవునం బోవ నిచ్చి నృపసత్తమ! పోరికి( గర్జ్భు బంపవే!' (భీష్మ. 3. 171) 
ఆ మాటలు ఈటెలుగా భీష్ముడి హృదయానికి గ్రుచ్చుకొన్నాయి. అమితమైన విషాదం ఆయనను ఆవరించింది. తల 
వంచుకొన్నాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. నిట్టూర్పులు నిగిడించాడు, ఎట్టకేలకు మరల ముఖాన్ని పైకెత్తుకొని 
దుర్యోధనుడితో వేదనపడుతూ ఇట్లా అన్నాడు: 


క్ర “తలకొని నీకుం బ్రాణం । బులు డాపక యోపినట్లు పోర నిమ్మ 
2०९७८ దగునె? యక్కట! నా । వలనం గల భక్తి యెల్ల వమ్మున( 0०55. (భీష్మ. 3. 175) 


పీరిక - 16 


నీ కొరకు ప్రాణాలర్చించటానికి సిద్ధమై యుద్దం చేస్తుంటే కృతఘ్నుడివలె ఇట్లా పలకటం న్యాయమా? అయో! 
నాప్రభుభక్తి భావం బూడిదలో పోసిన పన్నీరయింది' అని వాపోయాడు. విలువ తెలియకుండ నిందించే దుర్యోధనుడిపట్ల 
కోపం వచ్చింది. అర్జునుడితో యుద్ధమంటే ఆషామాషీ కాదు. అతడు సామాన్యుడా! అలనాడు ఇంద్రాదులను జయించి 
ఖాండవవనాన్ని దహించలేదా? గంధర్వులచేతిలో ఓడిన కర్పుడినీ, నిన్నూ, నీ తమ్ములనూ చెరనుండి విడిపించుకొనలేదా? 
నన్నూ, ద్రోణుడినీ, అశ్వత్థామనూ, కృపుడినీ, కర్గ్ణుడినీ గెలిచి విరాటుడి గోవులను మరల్బుకొనలేదా? ఇంకెన్నో విజయాలను 
సాధించిన మహావీరుడు అర్జునుడు. అటువంటి జగజెట్టితో ఇన్నాళ్ళు, ఈ విధంగా యుద్ధం చేసికూడా నీ చేత ఈనాడు 
ఇటువంటి వేడిమాటలు వినవలసి వచ్చింది. అజేయులైన పాండవులతో తగనిపని అని తలంచకుండా పగ సాధించబూనావు. 
ఇకమీద నీవే సాహసించి యుద్ధంలో పౌరుషాన్ని ప్రదర్శించుము. నీకే తెలిసివస్తుంది. ఇక ఇటువంటి పనికిమాలిన మాటలనటం 
చాలించుము. మరల చెప్పుతున్నాను వినుము. 


క్ష “గాండీవి గెలువరాదు; శి॥ఖండిని జంపంగ నాకు గాదు; వినుము! న 
న్నొండు మగలు మార్కొనినం । జెండుదు నుగ్రముగ; మున్న చెప్పితి నీకున్‌.” 
క్ర “ఎనును నాదళమున ద్రుప । దానీక విరాట సైన్య యాదవబల సం 
తానములతోడం 23 55८7 ८6८; । ९२७०९5० (९83 >०ठ & ५ బాండుపుత్రుల 7०:95. _(భీష్మ.3.180,181) 
అని నిష్ణురంగా నిలదీసి చెప్పాడు. “అర్ధరాత్రి వచ్చి ఇట్లా నా మనసు బాధ పడేటట్లు పలికితే నీకు జయం కలుగుతుందా?” 
అని శపించినట్లు పలికాడు. 
అర్జునుడు క్రూరాస్తాలు వేసి కూలగొట్టటానికి పూర్వమే దురోోధనుడు వాజ్మయవిషబాణాలను సంధించి భీష్ముడి చిత్తాన్ని 
మూర్భితం చేశాడు. ఇక భీష్ముడు యుద్ధరంగంలో ఎవరికొరకు, ఎవరి విజయం కొరకు పోరాడాలి? దుర్యోధనుడు అవివేకంతో, 
రాజ్యకాంక్షతో ఎదుట నున్న మహావీరకల్పవృక్షాన్ని పరుష వచనాల గొడ్డళ్ళతో నరుకుకొన్నాడు. తొమ్మిదవనాడు భీష్ముడు తన 
వ్యక్తిత్వాన్ని గుర్తించలేని వ్యక్తుల మధ్య పరాయివాడై పోయాడు. ఆ అంతర్విషాదం ఆయన యుద్దంలో కోపాగ్నిగా ప్రజ్వలించింది. 
కృతఘ్నులు సైతం కృతజ్ఞతలు చెప్పుకొనదగినంత ఘోరమైన యుద్ధం చేశాడు. ప్రళయకాల రుద్రుడిగా విజృంభించి పార్షుడి 
ప్రాణాలను హరించేటట్లు పోరు సాగించాడు. 
నారాయణుడే ఆ నరుడిని ఆదుకొనవలసిన అవసరం ఎర్చడింది. దారుణకోపంతో దామోదరుడు రథంమీదినుండి ధరణిపైకి 
దూకాడు. 
మ. “ ధరణీచక్రము గ్రక్కునం గదల దిగ్గంతావళశగ్రేణి కం 
ధరముల్‌ మొగ్గ బడన్‌ దిశావలయ ముత్కంపంబుగా నీ బలం 
బురులన్‌ బాజి(గ భీష్ముపై( ॐ రౌద్రోద్రేకముం జూచి ఖే 
చరలోకంబును సంచలింప హరి చంచద్భాహు ఘోరాకృతిన్‌. 


తే. లలిత పీతాంబరంబు విలాస మొప్ప । సింహనాదోద్భటం బగు చెలువుతోడ 
మెటుగు వెలుగును గర్భయు మెబియవచ్చు । కారుమొగిలనగృష్ణునాకార మొప్పె.” 
(భీష్మ.3.263, 264) 


భీష్ము డిక చచ్చాడని కౌరవ సైనికులందరూ జీవాలు పోయినట్లు వెలవెలలాడే ముఖాలతో చూస్తూ నిలిచిపోయారు. 


పీఠిక - 17 


చ. “కనుగొని భీష్ము( డుల్హము వికాసము నొంద(గ నల్ల నవ్వి యి 
ట్లను€'జనుదెమ్ము వేగమ మహాత్మ! వికస్వర పుండరీక లో 
చన! యిది లెస్స; నా కిచట శాశ్వతమైన యశంబు, నచ్చట 
న్వినుతికి నెక్కు సద్గతియు నీదయ(C 2०७७८ జేయు మిష్టమున్‌'. (భీష్మ. 3. 267) 


అని వేడుకొన్నాడు. అంతలో అర్జునుడు పరుగు పరుగున వచ్చి పురుషోత్తముడిని ప్రాధేయపడి వెనుకకు తీసికొని పోయాడు. 
భీష్ముడు బ్రతికిపోయాడు. 


భీష్ముడికి దర్శన మిచ్చింది చక్రధారియే కావచ్చును. కాని, అది భీష్మావతారోపసంహరణానికి పరమాత్ముడిచ్చిన హెచ్చరిక! 
చక్రి చంపక వదలిన భీష్ముడు పాండవసేనను చంపి పోగులు పెట్టాడు. ఊబిలో దిగబడిన గోవువలె ఉన్న తన సేనను చూచి 
ధర్మజుడు చింతాక్రాంతుడయ్యాడు. ఆరిపోయేముందు దీపం భగ్గుమన్నట్లు భీష్ముడు తొమ్మిదవనాడు ప్రతాపం ప్రదర్శించాడు. 
భీష్ముడు పాండవసైన్యాన్ని పరిమార్చినా, పాండవులపట్ట లోలోన ప్రసన్నుడై ఉన్నాడు. ఇక మరికొన్ని రోజులు 
యుద్దం సాగితే పాండవులు బ్రతికి బైటపడటం కష్టమని ధర్మరాజు భావించాడు. ఇంకెన్నినాళ్ళు గుర్తింపులేని ఘోరయుద్దం 
చేయాలని భీష్ముడు లోలోన తపించిపోయాడు. ఈ రెండు సమాంతరరేఖలు కలిసే తరుణం తొమ్మిదవనాటి రాత్రి 
తారసిల్లింది. 
ధర్మజుడు శ్రీకృష్ణాదులను వెంటబెట్టుకొని సామాన్య వేషాలతో భీష్ముడి మందిరానికి వచ్చారు. అప్పుడు భీష్ముడు 
అంతరాంతరాలలో ఆర్షుడై ముఖంలో వెలుగులు చిమ్మగా ఇట్లా ప్రసన్నంగా పలికాడు. 


కు “ఇచ్చటికి మీరలందటు । వచ్చిన పని యేమి? యేది వలసిన నడుగుం 
డిచ్చెద; దుష్కరమైనను । జెచ్చెరం దలకొని ఘటింప( జేసెద( & 85. (భీష్మ. 3. 295) 


అని మనసారా సుముఖత్య్వాన్ని ప్రకటించాడు. స్వీయవధోపాయాన్ని అడిగినా చిరునవ్వుతో ఇచ్చే ख ఆయన మాటలలో 
తొంగిచూచింది. దుర్యోధనుడి కొరకు యుద్ధం చేసి పాండవుల కొరకు ప్రాణాల నివ్వటానికి సిద్ధమైనట్టు కనపడ్డాడు. ధర్మరాజు ९9 
సన్నివేశాన్ని పూర్తిగా వినియోగించుకొన్నాడు. వారిద్దరి నడుమ సంభాషణ ఈ విధంగా సాగింది. 

ధర్మః (దీనంగా) మాకు ఎ విధంగా సామ్రాజ్యం సమకూరుతుందో, ఏ విధంగా సేనలు చావటంవలన కలిగే వ్యథలేకుండా 
ఉంటుందో, ఆ మార్గాన్ని దయతో వెంటనే చెప్పాలి. 

భీష్మః అనఘా! నేను యుద్దం చేస్తుంటే మీ సైన్యం నశించక తప్పదు. సామ్రాజ్యం కూడా మీకు దక్కదు. కాబట్టి నన్ను 
జయిస్తే మీకు శుభాలన్నీ కలుగుతాయి. 

ధర్మ: మహాత్మా! మూడవకన్ను మూసికొని, త్రిశూలాన్ని దాచుకొని అవతరించిన రుద్రుడివలె నీవు రణరంగంలోకి దిగుతావు. 
ఎటువంటి వీరులకైనా నిన్ను ఎదిరించటం సాధ్యమా? కాబట్టి నీ దయను ఆశ్రయించటానికి వచ్చాను. ని న్నేవిధంగా గెలవటానికి 
వీలుంటుందో మాకు తేటతెల్లమయ్యేట్లు తెలుపుము. 

భీష్మ a వన్నది నిజం. నా చేతిలో ధనువుండగా దేవతలు కూడా నన్ను గెలువలేరు. అటువంటి వాడినిగా మీరు నన్ను 


గుర్తించి, ఇంతమంది ఇక్కడికి వచ్చి, ఈ విధంగా అడుగుతుంటే మీకు ప్రియమైన కార్యం చేయటం కంటె నాకు వేరే 
పుణ్యమేముంటుంది? నేను ఆయుధాలను ప్రయోగించటం మానినప్పుడే నన్ను జయించవీలవుతుంది. జోడు పుచ్చినవాడిని, 


పీరిక - 18 


ఆయుధం క్రింద పెట్టినవాడిని, జెండా దించినవాడిని, స్త్రీని, మొదట స్త్రీగా ఉండినవాడిని, ఆడువారి పేరు పెట్టుకొన్నవాడిని, 
తలగుడ్డను తీసివేసినవాడిని, సోదరులు లేనివాడిని, పుత్రులు లేనివాడిని చూస్తే వారితో నేను యుద్దం చేయను. నాకు మరొక 
నియమం కూడా ఉన్నది. పుట్టినప్పుడు లేకుండా నడుమ దైవమిచ్చిన పురుషత్వం కలవాడితో యుద్ధం చేయను. కాబట్టి మీకు 
ఒక ఉపాయం చెప్పుతాను. ద్రుపద సంతానమైన శిఖండి అటువంటివాడని మీకు తెలుసు. వాడు పూర్వజన్మలో స్త్రీ కావటం చేత 
వాడికి ఎదురుగా ఉండి బాణాలను ప్రయోగించను. అందువలన అర్షునుడు అతడిని ముందు పెట్టుకొని వస్తే, నేను బాణప్రయోగం 
మానితే, నన్ను నొప్పించి పడవేయండి. ఆ తరువాత బంధుమిత్రులతో కూడిన కౌరవులను జయించటం సులభమౌతుంది. ఇది 
నా ఆజ్ఞ. నేను చెప్పినట్టు చేయండి. 

ఆసురీ శక్తులు అడిగితే భీష్ముడు కోపావేశాన్ని ప్రదర్శించాడు. దైవీశక్తులు అర్థిస్తే కృపావేశాన్ని ప్రకటించాడు. 
స్వీయవధోపాయాన్ని స్నేహదీప్తితో చెప్పిన భీష్ముడు పాండవులపట్ల ప్రసరించే సౌముఖ్యానికి ఫలావస్థను కల్పించాడు. 

పదవనాటి యుద్దంలో పాండవులు ఫలానుభవాన్ని పరిపూర్ణంగా పొందుతారు. అట్లా పొందటానికి పాండవులలో భీష్ముడిలో 
కలిగే పరిణామాలే ప్రధానకారణాలు. వాటిని సంగ్రహంగా ఇట్లా పేర్కొనవచ్చును. 


1. ఫలప్రాప్తికి అనుకూలంగా దైవికమైన చైతన్యం పనిచేస్తుందనీ, దానిని ఆయా ఘట్టాలలో చూచి ఆశ్చర్యపోవలసిందే 
అనీ దైవస్వరూపుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు. కథాంతం దైవమూలం, అద్భుతం అని భావం. 


2. దానికి అనుకూలంగా మొదట అర్షునుడిలో మార్చు కనపడింది. తాతను చంపలేనని విషాదయోగాన్ని ప్రదర్శించిన 
అతడు శిఖండిని ముందు బెట్టుకొని, అతడి వింటికి వెనుక తన గాండీవాన్ని ఉంచి, శిఖండి వేస్తున్నల్లే బాణాలు సంధించి 
భీష్ముడిని సంహరించటానికి శ్రీకృష్ణ ప్రబోధంతో సిద్దమైనాడు. 


3. శిఖండి ప్రతాపోక్తులతో భీష్ముడిని ఎదిరించాడు. ఆయన అతడిపై బాణాలు ప్రయోగించకుండా ప్రక్కకు పోయాడు. 
శిఖండి వీరప్రవృత్తిని చూచి అర్షునుడు ఆశ్చర్యపోయి, భీష్ముడు అస్తమించే దైవికమైన సూచనగా భావించి శిఖండిని భీష్మవధకు 
ప్రోత్సహించాడు. 


4. ఆ సమయంలో అర్షునుడు కౌరవసేనను నుగ్గు చేశాడు. దుర్వోధనుడు రోషంతో పితామహా! నీవుండగా మన సైన్యం 
ఇంత దీనంగా మారటం తగునా? అని నిష్ణురమాడాడు. భీష్ముడి మనన్సుమీద దుర్యోధనుడు కొట్టిన చివరిదెబ్బ అది. దానికి 
పితామహుడు తీవ్రంగా స్పందించాడు. 'దుర్యోధనా! పదివేలమందిని చంపుతానని మాటఇచ్చాను. నా మాట నిలబెట్టుకొన్నాను. నీ 
బుణం తీర్చుకొన్నాను. నా శరీరంలో ఇంక బలం తగ్గుతున్నట్టు తోస్తున్నది. ఈనాడు పాండవులు నన్నైనా చంపాలి, లేదా నేనైనా 
వారిని చంపాలి. అమర్త్యులు మర్త్యులచేత చస్తారా?' అని అంటూ ఆ రోజు తన మరణాన్ని సూచించాడు. 


5. భీష్ముడికి యుద్దంలో సాయం చేయాలని భావించిన ద్రోణుడికి శరీరం కంపించింది. బాణ ప్రయోగం చేయలేక 
అశ్వత్థామను సాయం చేయుమన్నాడు. కాని, అతడి సాయం కూడా భీష్ముడికి అందలేదు. 


6. ధర్మరాజు ముఖంలో క్రోధం తాండవించింది. మధ్యాహ్నందాకా ప్రచండంగా యుద్దం చేసిన భీష్ముడికి, అంతటితో 
తన శరీరాన్ని చాలించాలనే సంకల్పం కలిగింది. ఆ సంకల్పం లేకపోతే అతడికి సంకల్ప మరణానికి మార్గం తెరుచుకొనదు. 
ఆయనే అమర పదవిని పొందటానికి ముందుకు వచ్చాడు. పాండవప్రయత్నం ఫలోన్ముఖం కాజొచ్చింది. 


7. ఆ తరువాతి పరిణామం అద్భుతం. భీష్ముడు నిజంగా యుద్దం చేయటం మానాడు. దుర్యోధనుడు దుఃఖించకుండా 
నాటకమాడాడు. మధ్యాహ్నమయింది. యమతనయుడైన ధర్మరాజును సమీపించాడు. తన చివరి యాత్రకు దారి చూపుమని 
ఆత్మీయంగా అడిగాడు. 


పీఠిక - 19 


క్ర “జనియించినంత నుండియు । జనపతులం గ్రూరవృత్తి( జంపుచు నుండం 
జనియెం గాలము; విసివితి । ననఘా! యే నింకంజాల నాసుర విధికిన్‌? 


ఆ. “మీరు నా హితంబు గోరుదురేని శి । ఖండి మున్నుగాగం గడ(గి యంత 
వట్టువారు నొక్కపెట్ట కాం బైంబడి । 4००5००८; డింక। దడవు సేయవలదు'. (భీష్మ. 3. 366, 367) 


ధర్మరాజు కిచ్చిన వరాన్ని అతడే నిర్వహించుకొనాలని పేర్కొన్నాడు. తనను పడగొట్టటానికి ఉపాయంతోపాటు అనుమతిని 
కూడ నిచ్చాడు భీష్ముడు. కార్యం నిర్వహణ సంధిలో ప్రవేశించింది. ఇంక కథ అద్భుతంగా ముగియటమే తరువాయి. భీష్ముడి 
జీవిత నాటకంలో చివరిరంగం చెల్చ్లబోతున్నది. అది దుర్యోధనుడి దురదృష్టం. ధర్మరాజు అదృష్టం. 

8. చివరికి పోరు దేవదానవ యుద్దం వలె సాగింది. అర్జునుడు భీష్ముడి విల్లు విరుగగొట్టాడు, అప్పుడు పితామహు డిట్లా 
మనసులో తలపోశాడు. “పాండవుల నందరినీ నా ఒక్కవింటితో గెలువలేనా? శ్రీకృష్ణుడు వీరికి అండగా ఉన్నాడు కాబట్టి 
బ్రతికిపోయారు. అది అట్లా ఉండగా పాండవులు కీడుపడి శ్రీకృష్ణుడిని వెంటబెట్టుకొని నా వద్దకు రాగా నా వధవిధానం చెప్పాను. 
ఇక యుద్ధం మాని శాంతంగా ఉంటాను. ఈ ఆర్భాటం ఎందుకు? అని అస్త్ర సన్న్యాసానికి సిద్ధమయ్యాడు. 

9. భీష్ముడు రాజస సాత్త్విక ప్రవృత్తికలవాడు. పాండవులను అనుగ్రహించి, ధర్మవిజయాన్ని లక్షించి తన తనువును 
ఉపసంహరించుకొంటున్నా, అది బలహీనత కాదని లోకానికి చాటటానికి ఆయన చివరిగడియలలో బాగా తాపత్రయపడ్డాడు. 
అర్షునుడినీ దుర్యోధనుడినీ చూస్తూ దుర్యోధనుడితో చెప్పిన ఈ పద్యం ఆయన యుద్ధవీరాహంకారానికి అద్దం పట్టింది. 

మ. “అని దేవాసుర కోటికైనను నశక్యం బిమ్మహావీరు మా 
ర్కొన వీ డల్గిన మర్త్యులే యెదు రుదారుండైన యీ క్రీడి ద 
క్కిన నిప్పాండవ సైన్య మింతయును మ్రగ్గింపంగ నే జాలుదున్‌; 
విను సత్యం బిది వీనివింటి కెదురన్‌ విల్లెత్తలే( డెవ్వ(డున్‌ ' (భీష్మ. 3. 403) 
10.  శరతల్పగతుడైన భీష్ముడు కౌరవపాండవుల శాంతిని కోరుకొన్నాడు. పితామహుడిని చేజేతులా చంపుకొన్న కౌరవపాండవులు 
భవిష్యత్తులో జరుగబోయే వీరవధను స్మరించి, వైరప్రవృత్తి మాని, శాంతిపథంలో పయనిస్తారేమో అని ఆశించాడు. కలిసి 
ఉండటానికి కలిసి రానివాడు దుర్యోధనుడు. అందువలన ఆతడికి ఇచ్చిన సందేశ మిది - 


మ. ` ७८०८ డత్యద్భుత విక్రముం డతని కానారాయణుం कषत డె 

వ్వరికిన్‌ వీరి జయింపరాదు; సమరావష్టంభముం దక్కి ధ 

ర్మరతుండైన యజాతశత్రునకు ००८७९ మః మ్మర్ణరా 

జ్యరమం బొందుము మీరు గొందజియినం జాకున్న నీకొప్పదే?' (భీష్మ. 3. 436) 

భీష్ముడు జీవితమంతా ఇదే సందేశాన్ని ఇంటాబయటా కౌరవులకు ఇస్తూనే ఉన్నాడు. వంశహితాన్ని కోరి లోక హితాన్ని 

భావించి ఆ మహాత్ముడు ఆశించిన వన్నీ కౌరవులు బూడిదలో పోసిన పన్నీరుగా మార్చారు. హస్తినాపురంలో ఒకప్పుడు రాచరికానికి 
రక్షగా నిలిచిన మహావీరుడు భీష్ముడు ఇప్పుడు మంచి చెప్పినా వినే నాథుడు లేని విపరీత దశలో అస్తమించవలసి వచ్చింది. 
చివరకు కౌరవపాండవు లిరువురూ ఆయన కోరికను నిర్ణిప్తంగా విన్నారు. మౌనంగా వెళ్ళిపోయారు. 


భీష్ముడి సంకల్ప మరణం ఆయన ప్రభావం కౌరవ పాండవులపై అంతరించిన స్థితికి సంకేతం. అదే ఆ మహావీరుడి 
గంభీర విషాదాంతం. 


పీరిక - 20 


8. కావ్యకళాశిల్సం: 

మహాభారతంలో యుద్ధషట్కమని ప్రసిద్ధి గాంచిన ఆరు యుద్దపర్వాల లో (భీష్క ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు) 
భీష్మపర్వం మొదటిది. యుద్దఘట్టాన్ని రచించే ఉభయ కావ్యకళా శిల్సానికి కూడ ఈ పర్వం ఒజ్జబంతి. తిక్కన మహామంత్రిగా, 
మహాదండనాయకుడుగా, వేదాంతిగా, మహాకవిగా తన ప్రతిభను యుద్ద్ధపర్వాల రచనలో ప్రసిద్ధంగా ప్రదర్శించాడు. ధర్మజ 
శ్రీకృష్ణుల యుద్దనీతి చిత్రణంలో మహామంత్రి ప్రజ్ఞ గోచరిస్తుంది. యుద్ద్ధవ్యూహ చిత్రణంలో, యుద్ధరంగ ప్రదర్శనంలో తిక్కనగారి 
మహాదండనాయక ప్రతిభ ప్రకటితమౌతుంది. భగవధ్గీతాది ఘట్టాలలో వేదాంత పరిపాకం వెల్లడి हः ०6. ఉభయకవి మిత్రుడుగా 
కావ్యాన్ని తీర్చిదిద్దటంలో మహాకవి వ్యక్తిత్వం తేటపడుతుంది. ఆరుపర్వాల యుద్దకథను ఆసక్తి తగ్గకుండా రచించిన తిక్కన నేర్చు 
అనన్యసామాన్యం. 
9. సంజయకథనం: 

వేదవ్యాసుడి కరుణతో సంజయుడికి దివ్యదృష్టి, దివ్యశ్రవణం, దివ్యగమనం, శస్తాస్రాలకు గురికాకుండా ఉండటం అనే 
వరాలు సిద్దించాయి. కురుక్షేత్ర యుద్దాన్ని స్వయంగా చూచి వచ్చి, ధృతరాష్టుడికి వినిపించే మహాకథన పద్దతిని సంజయుడి 
పాత్రద్వారా కథకు కల్పించటం జరిగింది. దానితో సాక్షాత్తుగా చూచి వచ్చినట్లు చెప్పేగుణం, గ్రుడ్డివాడు సైతం సాక్షాత్తు చూస్తున్నట్లుగా 
అనుభవించే గుణం కావ్యకథనానికి ఎర్పడింది. యుద్ధకథకు ఈ పద్ధతి జవసత్త్సాలను కలిగించింది. 
10. కావ్యేతిహాస లక్షణం: 


ఇతిహాసంలో శ్రోత అడిగిన ప్రశ్నల నాధారంగా చేసికొని కథకుడు కథను విస్తరిస్తాడు. ఇతిహాసం పురాణం నుండి పుట్టింది 
కాబట్టి జగద్విజ్ఞానానికి సంబంధించిన అంశాలను సమయోచితంగా సంతరించుకొంటుంది. అయితే, అది కావ్యకళాసుందరంగా 
ఉండేటట్లు అమర్చటం కవిప్రాఢిమ. యుద్ధషట్కం రాజ్యం కొరకు రాజులు యుద్దం చేసిన కథను చెప్పేది. భూమిమీద రాజులకుండే 
ప్రీతి యుద్దాలకు మూలం. ఆ సత్యాన్ని యుద్ధషట్కానికి నాందీపద్యంగా నిలపటం రచనాశిల్చం: 


ఉ. “భూమికి 7१८१८ బ్రాణముల పోక దలంపక రౌద్ర ఘోరసం 
గ్రామము సేయుచుండుదురు రాజులు దొల్లియు నెంత దీపోకో 
భూమి మునీంద్ర సంగతి సుబుద్దము నీకు జగంబు నాకు నీ 
భూమి తెజింగు సెప్పుము ప్రబోధ నిగూఢముగా సమస్తమున్‌'. (భీష్మ. 1. 15) 


11. సృృతి కావ్యరేఖ: 


సంజయుడు సమరభూమికి పోయి సర్వసేనాపతి పడిపోయినప్పుడే తిరిగి హస్తినాపురానికి వచ్చి ధృతరాష్టుడికి ఆ కథనంతా 
చెప్పుతాడు. అంటే ఒక పర్వకథ చెప్పటానికే సంజయుడు పూనుకొంటా డన్నమాట! ఆ కథలో మొదటివార్త సర్వ సేనాపతి విషాదవార్తగా 
ఉండటం సహజం. ఆ మహితాత్ముడి మరణానికో, పతనానికో ధృతరాష్రుడు దుఃఖించటంతో పర్వం మొదలు కావటం పర్వారంభ 
శిల్చమౌతున్నది. 


భీష్ముడు అంపశయ్యపై ఒరిగిన తరువాత సంజయుడు వచ్చి ఆ సంగతి ధృతరాష్రుడికి చెప్పాడు. అప్పు డౌ గ్రుడ్డిరాజు 
భీష్ముడిని గురించి పరితపించిన విధం ఒక స్మృతికావ్య కళారేఖవలె భాసిస్తుంది. 10 పద్యాలలో సాగిన ఆ సన్నివేశం భీష్ముడికి 
కన్నీటి వీడుకోలే కాక, వీర నీరాజనం కూడా! ఉదాహరణకు. 


పీఠిక - 21 


క్ర “ఆ శౌర్యం బా సత్త్వం । బా శీలం బా పరాక్రమాభీలత్వం 
బా శుద్ధవ్రత మెందు న । నాశము లని భీష్ము( బెద్ద నమ్మితిమి గదే! (భీ. 1. 56) 
ఈ పద్యం ధృతరాష్రుడు బావురుమని దుఃఖించినట్లూ, భీష్మ పరాక్రమాన్ని కీర్తించినట్టూ ఉండి స్కృతికావ్య రచనా 
మర్యాదను గౌరవిస్తున్నది. 
छ. “నెట్టన యాపగాసుతు(డు నేలకు "ख ననంగ విన్న నా 
కట్టి(డి వీను లేమి విను కాజియ కోర్వవు? దుర్వినీతికిం 
బుట్టిన యిల్లనై వినకపోవ(గ వచ్చునె యింక నాకు? నే 
దిట్టగ నైతి; 3९2०४००८ దెల్లముగా విననేర్తు సంజయా! (భీష్మ. 1. 65) 
ఆత్మనిందాత్మకంగా సాగిన ఈ మాటలలో ధృతరాష్ట్రుడి శోకతీవ్రత గోచరించి సహజ కరుణారస స్ఫూర్తి ప్రకాశించింది. 
12. భీష్ముడి నోట గండం: 
తొలినాటి యుద్ధం మొదలయ్యే ముందు భీష్ముడు రాజవీరుల నందరినీ ఉద్దేశించి ఇట్లా ఉత్తేజపరిచాడు. 


కు “ఆరయ వివృత స్వర్గ । ద్వారము రాజులకు నాహవం; బందు మహో 
దారులు దొల్లియు నరిగిరి । మీ రీ మార్గమున నడవ మెయికొను టొప్పున్‌.” 
కు “ఇంటం దెవులున( జచ్చుట । కంటెను బాపంబు లొండు గలవె నృపులకున్‌? 
బంటకలను పొలికల నిది । గంట నిధానంబు గంట గాదే మనకున్‌.' (భీష్మ. 1. 98, 99) 


యుద్దవీరులను ఉత్తేజపరిచే మాటలు ఎన్నోరకాలుగా ఉండవచ్చును. ఉత్తేజపరిచే వీరుడి స్వభావాన్ని బట్టి కూడా అవి 
మారుతుండవచ్చును. కావ్యాలలో భావికథార్థవ్యంజకంగా పతాకలుగానో, గండాలుగానో అవి నిబద్ధించబడుతూ ఉండటం 
శిల్చమర్యాద. భీష్ముడి పలుకులలో గండస్ఫూర్తి సార్థకంగా స్ఫురించింది. యుద్దంలో విజయాన్ని సాధించటానికి పూనుకొనండని 
చెప్పటం శుభారంభం. యుద్దం విస్తృత స్వర్గద్వారం అని ప్రారంభించటం యుద్ధంలో వీరస్వర్గం పొందటమే రాజులకు ధ్యేయమంటూ 
ప్రబోధించటం ఎందుకో ఒక అపశ్రుతివలె వినిపిస్తుంది. దీనినిబట్టి కౌరవసేనలోని వీరులందరూ యుద్దంలో స్వర్గప్రాప్తి 
పొందనున్నారనీ, విజయం పాండవులకు తథ్యమనీ ధ్వనించబడుతున్నది. 


పాండవపక్షంలో ధర్మరాజు వీరులనందరినీ ఉద్దేశించి అన్న మాటలు భీష్మ వచనాలకంటె విశిష్టంగా ఉన్నాయి. 
“మనమీ రణంబునందు ధరణీరాజ్యంబు వడసెద మొండె( బూజ్యంబగు నాకలోక నివాసంబు గనియెద 32202" 
(భీష్మ 1. 122) అన్నమాట లు జొచిత్య శోభితాలు; సామ్రాజ్యలాభ సూచకాలు; భావికథార్థ వ్యంజకాలు; పతాకాస్థానాలు. నాయకుల 
తొలిపిలుపులలోనే భావికథ ధ్వనిత మయేటట్టు రచించటం ఆఖ్యానశిల్పం. 


13. సంగ్రామాలు : సంభాషణలూ : 

పదిరోజుల యుద్దాన్ని వర్ణించే భీష్మపర్వ కథనం ఎక్కడా విసుగు కలిగించకపోగా ఉత్కంఠావహంగా సాగుతుంది. దానికి 
రచనా నిర్మాణ పరమైన ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో మొదట సేర్కొనదగింది వర్ణనల సంభాషణల మేలికలయికతో 
కూడికొన్న మిశ్రకథనం, మొత్తంమీద యుద్దకథనం ఎంత ఉందో పాత్రల సంభాషణలతో కూడిన కథ అంత ఉండటం ఈ 
పర్వవిశేషం. సంగ్రామ ఘట్టాలు మిక్కిలివేగంతో కూడిన క్రియాశీలాలై ఉంటాయి. సంభాషణ ఘట్టాలు సమస్యల సమీక్షాత్మకంగా 
సాగి పాత్రల స్వభావాలకు అద్దం పట్టుతాయి. ఈ వైవిధ్యం పర్వరచనా వైభవం. 


పీరిక - 22 


14. మాట్లాడే పాత్రలు: పోట్లాడే పాత్రలు : 
భీష్మపర్వంలో మాట్లాడే పాత్రలు కొందరే. పాండవులలో ధర్మజ కృష్ణార్ణునులు, శిఖండి, కౌరవులలో భీష్మ ద్రోణ దుర్యోధన 
దుశ్శాసన కర్ణాదులు. వీరు తప్ప మిగిలిన రణవీరులందరూ పోరులో వీరకార్యాలు చేస్తారే కాని మాటలాడవలసిన అవసరం ఉండదు. 
యుద్ధభూమికి సంబంధించనివారు ధృతరాష్ట్ర సంజయులు. వీరు సమీక్షకులుగా గోచరిస్తారు. ఈ మూడు రకాల పాత్రల 
వలన కథకు ముప్పేట బిగువు ఎర్చడింది. యుద్దపర్వాలలో ఈ శిల్పం రసరమ్యం. 


15. పాత్రల ప్రవృత్తులను బట్టి మాటలతీరు : 


పాత్రల మనసులు, మాటలు, చేష్టలు వర్ణనాంశాలలో కీలకపాత్ర నిర్వహిస్తాయి. వాటివలన వారి తీరులు మారుతుంటాయి. 
తిక్కన ఆ పాత్రల ప్రత్యేకత అచ్చుపడేటట్లు సంభాషణలను తీర్చిదిద్దటం ఈ పర్వంలోని రచనాశిల్పం. 


భీష్మపర్వంలోని పాత్రలను దాదాపు తొమ్మిది రకాలుగా వింగడించటానికి వీలుంది. లోకం త్రిగుణాత్మకం. 
“తైెగుణ్యోద్భవ ముత్ర లోకచరితం నానారసం దృశ్యతే” అని కాళిదాససూక్తి. లోకంలో శుద్ధగుణ సమన్వితులు ఉండటం 
అరుదు. మిశ్రగుణాన్వితులు ఉండటం బహుళం, మిశ్రగుణ పాత్రలు తొమ్మిది రకాలు. అవి: 1. సాత్త్విక సాత్త్వికాలు, 2. 
సాత్త్విక రాజసికాలు, 3. సాత్త్విక తామసికాలు, 4. రాజససాత్త్వికాలు, 5. రాజస రాజసికాలు, 6. రాజస తామసికాలు, 7. 
తామస సాత్త్వికాలు, 8. తామస రాజసికాలు, 9. తామస తామసికాలు. ఈ రకమైన పాత్రలు మహాభారతంలో దండిగా 
కనపడతాయి. భీష్మపర్వంలో మాట్లాడే పాత్రలలో వ్యాసమహర్షి సాత్త్విక సాత్త్వికుడు. ధర్మజ కృష్ణార్ణునులు సాత్త్విక రాజసికులు. 
భీమ ధృష్టద్యుమ్నులు సాత్త్విక తామసికులు. భీష్ముడు రాజస సాత్త్వికుడు. కర్ణుడు రాజస రాజసికుడు. దుర్వోోధనుడు 
రాజసతామసికుడు. ధృత ०१८२२८० తామససాత్త్వికుడు. శిఖండి తామస రాజసికుడు. దుశ్శాసనుడు తామస తామసికుడు. 
వారి మాటల తీరు కూడా అట్లాగే ఉంటాయి. 

1. వ్యాసమహర్షి శుద్ధతపళ్ళీలి. సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతుడు. లోకకళ్యాణాకాంక్షి. కౌరవుల పాండవుల కథలో 
తానొక పాత్ర అయి కూడా కామక్రోధాలకు లోనుగాక వలసినప్పుడెల్లా పిలిచినా పిలవకపోయినా వచ్చి వలసినవారికి హితాన్నిగాని, 
ధైర్యాన్నిగాని, శుభాశుభఫలాలను గాని, భవిష్యత్సరిణామాలను గాని చెప్పటం తన ధర్మంగా భావించాడు. ఎదుటివారు వినినా 
వినకపోయినా చెప్పదగింది చెప్పటం ఆ మహర్షిశీలం. నిర్మలస్ఫటికం వంటిది ఆయన మనసు, మాట. యుద్ధం మొదలు 
గాకముందే ధృతరాష్టుడి వద్దకు వచ్చి 
కు “కాలం బగుటయు నృపులకు । నాలము సమకూరే దీని కడలకు; మది; నీ 

వాలోకింపయగ వలసిన ।నే లోనికి దివ్యదృష్టి నిచ్చెద(ంబుత్రా! । (భీష్మ. 1.6) 

అని అవ్యాజంగా పలికాడు. మొదటివాక్యం యోగులు తెలిసికొనదగింది. రెండవవాక్యం సంసారలంపటులు కోరుకొనేది. 
ఈ రెండింటిని ధృతరాషుడి ముందుంచాడు. అతడు సాత్త్విక గుణప్రధానమైన మొదటి వాక్యాన్ని పట్టించుకొనలేదు. రెండవ 
వాక్యంలోని దివ్యదృష్టి అలవడితే అన్నదమ్ములు క్రూరంగా పోరాడి పరస్పరం చంపవుకొనే ఘోర దృశ్యాలను చూచే ధైర్యం 
లేకపోయింది. అయితే సర్వం వినాలని కోరుకొన్నాడు. ప్రత్యక్షంగా చూడగలగటం రాజసం. దానికి చాలక వినగలగటం 
సాత్త్వికం. రాజులకు కాలం దాపురించింది. కాబట్టి యుద్ధం వచ్చింది అన్న సత్యం తెలిసికొంటే సాత్త్వికుడయేవాడు. అప్పుడు 
ధృతరాష్ర్రుడికి శోకాదులు కలిగేవికావు. ఆ స్థితిని పొందలేక తామసికుడయ్యాడు. వినాలని కోరుకొని సాత్త్వికతను ప్రకటించి 
తామస సాత్త్వికు డనిపించుకొన్నాడు. 


పీఠిక - 23 


“ఇది ప్రాప్తకాలంబై వచ్చిన భూప్రళయంబు; దీనికి వగవం బనిలేదు; ధర్మో జయ తనుచు నిశ్చ్సింతంబుగ నుండు; మేనును 
గురుపాండవుల కీర్తిం బ్రకటింపం గలవా(డి - (భీష్మ, 1. 8) నని వ్యాసమహర్షి తాను భారతేతివృత్తాన్ని మహేతిహాసంగా నిర్మించ 
సంకల్పించిన ద్రష్ట, స్రష్ట అయిన సాత్త్విక సాత్తికుడయ్యాడు. 


2. సాత్త్విక రాజసులైన శ్రీకృష్ణ ధర్మరాజార్టునులు ముగ్గురూ మూడు రకాల ప్రవృత్తులకు ముచ్చటెన ఉదాహరణలు. 
పార్థసారథిగా రణరంగంలో ప్రవేశించి, విషాదమగ్నుడైన విజయుడిని వివేకవంతుడిని చేసి, ధర్మయుద్దాన్ని అతడిచేత చేయించి, 
అడుగడుగున పాండవులకు మంత్రి అయి, గురువయి, దైవమయి దివ్యజీవితాన్ని సాగించిన కృష్ణుడు సాత్తికుడుగా కనపడతాడు. 
భక్తరక్షణ కళా ప్రవీణుడైన శ్రీకృష్ణుడు అర్జున రక్షణార్థమై పట్టనని చెప్పిన చక్రాన్ని ధరించి భీష్ముడి మీదకు రెండుసార్లు లంఘించాడు. 
మూడవనాటి యుద్ధంలో మొదటిసారి ప్రళయరు ద్రాకారంతో విజృంభించాడు. 


శ్రా “అంహోమర్దను( డా జనార్దను(డు మాద్యద్భీష్మ కుంభీంద్రుపై 
సింహోల్లాస విభాసియె కవియు 2 दै) 5००० నాటోపమున్‌ 
రంహస్నూర్తియు దీస్తమూర్తియును సంరంభంబు( జూడన్‌ జగ 
త్సంహారోన్ముఖు(డైన రుద్రుగతి రౌద్ర ప్రక్రియం బొల్చినన్‌' . ( భీష్మ. 2. 156) 
తొమ్మిదవనాటి యుద్దంలో కారుమేఘం వలె పైకి లేచాడు. 


తే. “లలిత పీతాంబరంబు విలాస మొప్ప । సింహనాదోద్భటం బగు చెలువుతోడ 
మెటుగు వెలుగును గర్భయు మెజియ వచ్చు । కారు మొగిలన(గృష్ణు నాకార మొప్పె'. 
(భీష్మ. 3. 264) 


ప్రసన్నుడుగా శ్రీకృష్ణుడు సాత్త్వికుడు. యుద్ధ రౌద్రోడ్రేకంలో రాజసికుడు. భక్తులైన పాండవుల పట్ల ప్రసన్నుడు. కౌరవపక్ష 
వీరులపట్ల కాలయముడు. 

శ్రీకృష్ణుడు దివ్యలీలా విలాసుడు. ధర్మరాజు రాజనీతి కళావిశారదుడు. సహజప్రవృత్తి వలన ధర్మజుడు సాత్త్వికుడు. 
సత్యధర్మాలను సామ్రాజ్యం కంటె ఎక్కువగా భావించేవాడు. కాని ధర్మబద్ధంగా తనకు రావలసిన రాజ్యం కొరకు యుద్ద్ధవ్యూహాన్ని 
పన్నిన రాజసికుడు. యుద్దం ప్రారంభం కాక పూర్వం పెద్దల ఆశీస్సులను పొందితే శత్రువులను సులభంగా జయించవచ్చుననే 
లోకనీతిని పాటించి భీష్మాదుల వధోపాయాలను తెలిసికొనటానికి భీష్మాదుల వద్దకు నడచిపోయాడు. తొమ్మిదవనాటి రాత్రి 
పితామహుని వద్దకు పోయి వధోపాయాన్ని తెలిసికొన్నాడు. స్వీయ ధర్మ ప్రవర్తనతో పెద్దల గౌరవాదరాలను పొందాడు. శ్రీకృష్ణభక్తుడై 
అతడి వలన యోగక్షేమాలను పొందగలిగాడు. ధర్మనీతివర్తనంలో ధర్మరాజు సాత్త్వికుడు. శత్రు సంహార యత్నంలో కనపడని 
కారిన్యం కలవాడు. కార్యసాధన్షా తాతను బలిపెట్టటానికైనా వెనుకాడడు. అందుకే అతడు సాత్త్విక రాజసికుడు. శ్రీకృష్ణుడిలో 
రాజసంకంటె సాత్వికం పాలెక్కువ. ధర్మజుడిలో సాత్వికం కంటె రాజసికం పాలెక్కువ. 


అర్జునుడు శ్రీ కృష్ణుడిపట్లా, ధర్మరాజు చెంత సాత్త్వికుడు. అతడు ఒంటరిగా ఉంటే రాజసికుడు. బంధుమిత్రులను చంపలేనని 
విషాదయోగముద్రను छण) అర్షునుడు లోకదృష్టిలో కారుణ్యమూర్తి అయిన సాత్త్వికుడు. కాని, తనకు నిర్దేశించబడిన ధర్మాన్ని 
ఆచరించకుండా విషాదాన్ని పొందటం ధర్మదృష్టిలో తామసికం. శ్రీకృష్ణుడి ప్రబోధం వలన తామసికావస్థనుండి రాజసికావస్థకు 
చేరుకొని, కాలపురుషుడి లీల వలననే శిఖండిని ముందుంచుకొని భీష్మ్కసంహార కర్మను విధ్యుక్త ధర్మంగా నిర్వహించిన 
సాత్తికుడయ్యాడు. కృష్ణధర్మజ పార్టులలో పార్టుడు మూడవ తరగతికి చెందిన వాడనక తప్పదు. అయినా మహాభారతయుద్దంలో 


పీరిక - 24 


త్రిమూర్తుల వంటివారు వీరు. యుద్ద సృష్టి ధర్మరాజనే బ్రహ్మది. యుద్ద నిర్వహణ శ్రీకృష్ణుడనే విష్ణువుది. శత్రుసంహార రూపమైన 
రుద్రకర్మ అర్జునుడిది. వీరి ముగ్గురిలో సాత్తికానికి పోషణంగా రాజసం తరతమభేదాలతో రాణిస్తుంది. 
భీష్ముడిపై శ్రీకృష్ణుడు చక్రంతో లంఘించిన రెండుసార్లు కూడా అర్షునుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించి ఉపసంహరింపజేశాడు. 
ఆ మాటలలో అర్జునుడి సాత్త్విక రాజసతేజం సమృద్దిగా ప్రకాశించింది. 
ट 


ఉ. “కోపము సంహరింపు యదుకుంజర ! పాండవకోటి కెల్లనుం 
దేపవు గావె నీ; విటు లధీరత( బూనికి దప్పినం బ్రతి 
జ్ఞాపరు(డైన ధర్మసుతు శౌర్యము ధైర్యము బాహువీర్యమున్‌ 
८००98 పోక కాదె! యనురూపమె నీ కిది లోకనాయకా! (భీష్మ. 2. 160) 
తిక్కనగారి రచనలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కిన పద్యమిది. దీనిలో ఈ త్రిమూర్తుల స్వభావసంపుటి త్రివేణీ సంగమం వలె రాణించింది. 
3. భీమ ధృష్టద్యుమ్నులు సాత్విక తామసికులు. మునుమును చూపిస్తే నరుక్కొని పోయేవాడు భీముడు. అతడికి సలహా 
లవసరంలేదు. చాలవరకు సహాయం కూడా అవసరం లేదు. సమయానుకూలంగా సమరంలో వీరవిహారం చేస్తూ శత్రుసంహారంలో 
అతడు దిట్ట. భీష్మాది మహావీరులను సైతం జంకులేకుండ ఎదుర్కొన్నాడు. సాయశక్తుల వారిని నిగ్రహించాడు. ధర్మరా జన్నట్లు 
అప్పుడప్పు డర్జునుడైనా భయపడతాడేమో కాని భీముడికి జంకు గొంకులు లేవు. 
చ. “అతని జయించునంచు మన మర్షును నెంతయు నమ్మియుండయగా 
నిత(డును సంగరంబున నుపేక్షకు( డయ; వృకోదరుం డొకం 
డ తటికి( జొచ్చి దోర్బలము డా(పక పోరెడు; నేమి సేయు నా 
కితనిని నీతనిం దడవ నేటికి? గయ్యపు జోలి మానెదన్‌!' (భీష్మ . 2. 7) 
అన్న మాటను పాలించటంలో భీముడు సాత్త్వికుడు. యుద్ధక్రీడలో తామసికుడు. 
ధృష్టద్యుమ్నుడు పాండవ సర్వ సైన్యాధ్యక్షుడు. అయినా కౌరవపక్షంలోని సైన్యాధ్యక్షుడు భీష్ముడివలె ఏనాటి సైన్య వ్యూహాన్ని 
ఆనాడు స్వతంత్రించి పన్నలేడు. అతడికి అర్జునుడో, ధర్మరాజో వ్యూహాన్ని సూచిస్తే, దానిని పన్ని నిర్వహిస్తాడు. అందువలన ఆతడు 
స్వతంత్ర ప్రవృత్తి గలిగినవాడుగా కనపడడు. అంతేకాదు. అతడు ఎన్నిరోజులు, ఎన్ని ఘట్టాలలో యుద్ధం చేసినా తనను దేవుడు 
పుట్టించింది ద్రోణుడిని సంహరించటానికే అని ముడి పెట్టికొని ఆలోచిస్తాడు. తదితర వీరులతో యుద్ధం చేస్తే సరిపోతుం దనుకొంటాడు. 


చ. “జగమెటు(గంగ ద్రోణు నని జంపుటకై సృజియించె ధాత న 
న్మగ(టిమి గాగ దీని €బలుమాటు ననంబనిలేదు; భీష్ము(ం డా 
దిగ గురుసేనలోన గణుతింప(గం బేర్చిన యోధకోటి నా 
మొగమునం బడ్డ నెట్లడరి ముబ్బెదనో యటుసూచుచుండుమీ! (భీష్మ. 2. 17) 


అని ధర్మరాజుతో పలికిన మాటలు అతడి స్వభావాన్ని తేటపరుస్తున్నాయి. సాత్త్విక తామసిక వీరులలో భీముడుత్తముడు. 
ధృష్టద్యుమ్నుడు మధ్యముడు. 


4. భీష్మపర్వ కథానాయకుడైన భీష్ముడు రాజస సాత్త్వికుడు. కౌరవులలో మేటివీరుడు. తన పరాక్రమం మీద గాఢమైన 
నమ్మకం ఉన్నవాడు. వ్రతదీక్షతోపాటు వీరదీక్ష కలవాడు. యుద్దంలో పడిపోయే ముందు కూడా తన పరాక్రమాన్ని చెప్పుకొన్నవాడు. 


పీఠిక - 25 


తాను విల్లెత్తితే దేవాసురులలో ఎవ్వరూ ఎదిరించి విల్జెత్తలేరని ప్రకటించుకొన్న రాజసమూర్తి ఆయన. అయితే ఆయన మెచ్చుకొనే 
వీరుడు అర్షునుడు. ఆయన నమస్కరించే వీరుడు శ్రీకృష్ణుడు. వారిరువురు నరనారాయణ బుషుల అవతారమని తెలిసిన 
విజ్ఞాడు. శ్రీకృష్ణుడి చక్రాయుధంచేత చంపబడే అదృష్టాన్ని మనసారా ఆహ్వానించిన మనస్వి. నారాయణుడైన కృష్ణుడిచేత కాకపోతే 
నరుడైన అర్జునుడి చేత నేలగూలటానికి సిద్ధమైన ఉచితజ్ఞడు. పదిరోజుల యుద్దం అతడిలోని రాజసాన్ని రాణింపజేసింది. 
పాండవులకు కంటనీరు పెట్టించింది. తాను బ్రతికి ఉండగా పాండవులకు విజయం లేదనిపించింది. అతడి రాజస స్వభావం 
కౌరవుల పక్షాన యుద్ధం చేయించింది. అతడి సాత్త్విక స్వభావం పాండవ విజయానికీ, స్వీయపతనానికీ దారితీసింది. 


5. దుర్యోధనుడు దురహంకారి. కర్ణుడు సాహంకారి. కర్ణుడికి ప్రకట జీవితం ఎంత ఉన్నదో రహస్యజీవితం అంతే 
ఉన్నది. అర్జునుడిని సంహరిస్తానని దుర్యోధనుడిని ఉబ్బిస్తుంటాడు. కాని, ఎన్నడూ అతడిమీద విజయం సాధించలేకపోయాడు. 
భీష్ముడు తాను పార్టుడిని జయించలేనని ఒప్పుకొంటాడు కాని కర్ణుడు ఎన్నడూ ఆ మాట అనడు. ఎనిమిదవనాటి రాత్రి 
దురోోధనుడు కర్ణశకుని దుశ్ళాసనులతో ఎకాంత సమావేశం జరిపి, భీష్మ ద్రోణ కృపాశ్వత్థామలు మనసుపెట్టి పాండవసేనలను 
మట్టుపెట్టటంలేదనీ, దానివలన కౌరవసేనలు క్రమంగా క్షీణించి పోతున్నాయనీ చెప్పి, కర్తవ్యాన్ని గురించి వారిని సలహా అడిగాడు. 
కర్ణుడు వెంటనే తాను యుద్దం చేసి రాజును మెప్పించాలనే రాజసభావంతో - 


క ˆ నరనాథ! యింక భీష్ముని । దురమునకుం దేకు; మేను దోర్బల విభవో 
८२८९० బాండుకుమారో । త్కరముం దత్సేనలన్‌ మదం ९९९८१०९०5§ (భీష్మ. 3. 167) 


అని ప్రగల్భ్ళా లాడాడు. దుర్యోధనుడికి అతడి సలహా వేదవాక్యం. భీష్ముడివద్దకు పోయి భీష్ముడికి చేతకాకపోతే కర్ణుడికి 
అవకాశ మిమ్మని అడిగాడు. ఆ మాటలు భీష్ముడి మనసును తీవ్రంగా నొప్పించాయి. దానికి కారణం కర్గుడి రాజస ప్రవృత్తియే. 

అంపశయ్యమీద పరుండి ఉన్న భీష్ముడిని కర్ణుడు దర్శించాడు. భీష్ముడు ఆతడిని కురుపాండవులు కలిసి రాజ్యసంపద 
ననుభవించేటట్టు చూడుమని కోరాడు. ఆ యత్నం అతడి ప్రవృత్తికి విరుద్ధం. అందువలన రాజసంతో ఆ ప్రతిపాదనను త్రోసిరాజని 
తన యత్నానికి ఆశిస్సు లిమ్మని కోరాడు. 


శ్రా. ` దైవాధీనము సర్వమున్‌ మనమతిం దప్పింప(గా వచ్చునే? 

నీ వింకన్‌ నను నొండు పల్కక పరానీకంబుపై( బంపు; మ 

త్సేవాధర్మము నిర్వహించెద బలోత్సేకంబు లోకంబు సం 

భావింపన్‌ విహరించెదన్‌ మురరిపుం బార్టుం దలంకించెదన్‌.” (భీష్మ. 3. 450) 

కర్ణుడు 'దైవాధీనము సర్వమున్‌' అన్న దానిని నమ్మే వేదాంతి కాదు. తన మతిని పెద్దల బోధలతో మార్చుకొనలేని సాహంకారి. 

భీష్ముడి సలహాను నిరాకరించిన నిర్మొగమాటి. శతుసేనలను చంపటంలో సాటిలేని మేటి వీరుడు భీష్ముడు ఆశీస్సులందిస్తే 
తానూ పాండవులనూ వారి సేనలనూ సంహరించగలననే ధైర్యం కలవాడు. ఇవన్నీ స్వీయ బల ప్రయోగానికి లోకం మెచ్చుకొనేందుకే 
చేయాలని ఆతడి అభిప్రాయం. ఈ మాటలన్నీ రాజసరాజసికు డనేవే. 

6. దుర్యోధనుడు రాజస తామసికుడు. భీష్మపర్వంలో ఆ స్వభావం ముమ్మూర్తులా గోచరిస్తుంది. దురోధను డెంతటి 
మహావీరుడో కాని, భీష్మద్రోణాది మహావీరులను స్వప్రయోజనం కొరకు ఉపయోగించుకొనే ఉద్ధతుడు. కౌరవవీరులను పాండవ 
పక్షపాతులేమో అని శంకిస్తాడు. అయినా, వారి చేతనే పాండవులను చంపించాలని భావిస్తాడు. ఏనాడైనా, ఎ ఘట్టంలోనైనా 
పాండవుల ధాటికి కౌరవసైన్యం బడలిపోతే, నిర్మొగమాటంగా భీష్మాదులను నిష్ణురాలాడుతాడు. వారు మనసులో కటకటపడినా 
లెక్కచేయడు. వారిని రెచ్చగొట్టిగానీ, నిందించిగాని, నిష్ణురాలాడిగానీ పాండవులను పరిమార్పటమే అతడి ధ్యేయం. 


పీరిక - 26 


మూడవనాటి యుద్దంలో దుర్యోధనుడు భీముడిచేతిలో భంగపడ్డాడు. అందుకు అతడు సిగ్గుపడటానికి మారుగా 
భీష్మద్రోణాదులను ठ" లాడాడు. 
<अ. “ఉక్కున మూ(డులోకములు నొక్కటం దాశెన యేనింబోర మీ 
రొక్క ८ డొకండ గెల్చుటకు నోపుదు ८८४००28; నిట్టి మీ 
ముక్కున నూర్చు గల్ల మన మోహర మీ దురవస్థ బొందునే? 
యక్కట! మున్న పాండవుల కల్ల(గ నొల్బమి సెప్ప రైతిరే! 
వ. అని పలికి గాంగేయుం గనుంగొని 
ఆ. నాడె చెప్ప(గన్న నాకు రాధేయున । కెట్లు సూడ బోలె నట్లు వోలె 
బడిన పాటు బడుదు మడియాస నీ చేత । భంగపడితి మింకంబలుకు లేల? (భీష్మ.2.119-121) 
“మీ ముక్కున నూర్పు గల్ల (మీరు బ్రతికి ఉండగా) అనటం, భీష్ముడిని కర్ణుడితో కలిపి చెప్పి నిందించటం దురహంకార 
పూరిత రాజసం. 
ఆరవనాటి యుద్ధంలో కూడా భీష్ముడి కట్టెదుట దుర్యోధనుడు భీముడి చేతిలో భంగపడ్డాడు. అప్పుడూ భీష్ముడిని 
అనుమానంతో నిష్టురా లాడాడు. 


ఆ. “మనము పూణి పట్టి మొన లెేర్చికొని పోవ( బాండురాజ సుతులబలము గవిసి 
గాసి छ ००56 ०5००८ గాక నీ 23०००८९८ బవనతనయుచేత( భంగపడితి.” 
కు “నిను౭గొని గెలిచెద(ంగుంతీ । తనయుల నని యున్న తలపు దప్పించెదు; నీ 
వనిమిషులనైనం జేకొన । వనిమొన; వా రింత బలియు రగు బేమి యొకో!' (భీష్మ. 3.5,6) 


దుర్యోధనుడు భీముడిచేత భంగపడినప్పుడెల్లా భీష్ముడిమీద విరుచుకుపడటం అతడి రాజసస్వభావం. ఎన్ని నీతులు 
చెప్పినా, పాండవులను జయించటం అసాధ్యమని ఎన్నిసార్లు చెప్పినా దానిని తలకెక్కించుకొనలేకపోవటం రాజసస్వభావం. ఈ 
రెండూ కలిసిన రాజరాజు వ్యక్తిత్వం రాజసరాజసికం. 


7. ధృతరాష్రుడు తామస సాత్త్వికుడు. అతడి అదృష్ట మేమంటే వ్యాసభట్టారకుడు, శ్రీకృష్ణుడు మొదలైన మహామహులు 
నీతులు బోధించారు, దివ్యదర్భనా లిచ్చారు. వాటిని వినేవాడు. కాని, పుత్రవ్యామోహంతో వాటిని పాటించేవాడు కాడు. యుద్దం 
ప్రారంభమయింది. వ్యాసాదులు పాండవవిజయాన్ని సూచించారు. కౌరవమరణం తప్పదని హెచ్చరించారు. అయినా, ఏదో ఆశ 
కౌరవవిజయం కొరకు మనసులో వెలుగొందుతుండేది. యుద్దంలో జరిగే పరిణామాలు విని ఆశ్చర్యపోయేవాడు. దుర్యోధనుడివలెనే 
ధృతరాష్రుడుకూడా భీష్మద్రోణులు అజేయులు కాబట్టి వారిని ప్రయోగించి పాండవులను సంహరించాలని దురాశపడ్డారు. ఆశలన్నీ 
అడియాసలు కావటం మొదలయ్యాయి. పెద్దలతోడ సత్సంగం చేసి హితోక్తులు ఓపికతో వినేలక్షణం అతడిలో ఎక్కడో మినుకు 
మినుకు మంటున్న సాత్వికం. పెద్దల మాటలను తెలిసి తెలిసి తిరస్కరించటం తామసికం. 


ధృతరాష్టుడు సంజయుడి నడిగే ప్రశ్నలు అతడి స్వభావానికి నిలువుటద్దాలు. మచ్చు కొకటి. 


ధృత: “సంజయా! మనవైపు సైన్యం చచ్చిందనీ, నొచ్చిందనీ తరచుగా చెప్పుతావు. పాండవబలాలు తరుగక యుద్దం చేయటం 
పలుమారులు చెప్పుతావు. అకటా! ఇదేమి మాయయో! అని సంజయుడినే అనుమానించగల తామసికుడు. 


‰8& - 27 


సంజ: మహారాజా! మనవారు తమ తమ సామర్థ్యాలకు తగినట్టు పోరాడుతున్నారు. అయినా నదులు సముద్రంలో 
కలిసినట్లు మన సేనలు పాండవసేనలో ప్రవేశించి వెలుపలికి రాలేకపోతున్నాయి. దీనిని నీవు తప్పుగా భావించకుము. నీవు చేసిన 
తప్పులవలన కలిగిన ఈ చేటుకు శోకించి లాభం లేదు. 

సంజయుడి మాటలు విన్న తరువాత కూడా విజయాన్ని మనసులో ఆశించే ८००१६१०७ అక్షరాలా తామసికుడే. 

8. శిఖండి తామస రాజసికుడు. భీష్మవధకొరకు పంతంపట్టి యుద్దంలో పాల్గొన్న శిఖండికి స్వయంగా ఆయనను చంపే 
సామర్థ్యం లేదు. తనను చూచి భీష్ముడు నవ్వుతూ ఊరకుంటే, తన వెనుక నిలువబడి అర్జునుడు బాణాలు సంధించి భీష్ముడిని 
కూల ద్రోశాడు. పేరు శిఖండిది ప్రతాపం పార్టుడిది. అయినా, ఆతడి పౌరుషోక్తులు కోటలు దాటుతుంటాయి. మొదటినాటి యుద్ధంలో 
భీష్ముడి పరాక్రమ ప్రదర్శనానికి ధర్మరాజు దీనుడై శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి, నిరాశతో యుద్ధం చాలించి అడవులకు వెళ్ళుతానని 
పలికినప్పుడు శ్రీకృష్ణుడు పాండవవీరుల ప్రశంస చేసి అతడికి ధైర్యం చెప్పాడు. ఆ వీరులలో శిఖండి శ్రీకృష్ణుడి ప్రక్కనే చెప్పబడటం 
విశేషం. 
కృష్ణ: ఊఉ." నెవ్వగ యింత యేల? విను, నీ కెదు రెవ్వరు? నీదు తమ్ములం 

దెవ్వరు సూచినన్‌ జగము లిన్నియు 7९२९८ గలారు లావునం; 
గ్రొవ్విన భీష్ము నోర్చు రణకోవిదు(డైన శిఖండి యేను నీ 
కొవ్వనివారి 3९८ గ్రమయుక్తి లయం బొనరింతు నెమ్మెయిన్‌.” (భీష్మ. 2. 11) 


భీష్ముడిని ఎదిరించి చంపాలన్న సంకల్పం రాజసికం. శిఖండి వెనుక నిలబడి బాణాలు వేసింది పార్టుడనీ, శిఖండి కా 
పరాక్రమ మెక్కడున్నదనీ భీష్ముడు దుశ్ళాసనుడికి చెప్పిన తీరు అతడిని నవ్వులపాలు చేసింది. 


మే “అశనికల్పము లివి యర్షును బాణముల్‌ । గాని శిఖండివి గావు సుమ్ము! 
కర్కటి గర్భంబుకరణి గాత్రము వ్రచ్చు । నిట్టివి వీనికి నెందు గలవు? 
బ్రహ్మదండంబుల పాటియై మర్మంబు । లిట్టు నో నా(టునే యితనిచేత! 
జముదూత లట్ల ప్రాణముల వెలార్సంగ । నీ ద్రుపదాత్మజుం డెన్నం డేసె? 


ఆ. దృఢ విముక్ర్షములును, దీప్తాకృతులు, లక్ష్య । శుద్ధిమంతములును, సునిశితములు 
నైన నారసంబు లతనివి గాక యీ । తనివి యగునె యెవ్విధమున జూడ! (భీష్మ. 3. 405) 


అందుకే కాబోలు భీష్ముడు శిఖండి ఎదురుపడగా ఒక నవ్వు నవ్వాడు. ప్రతాపం కంటె మించిన ప్రసిద్ది వచ్చిన అదృష్టవంతుడు 
శిఖండి. తన శక్తి తాను తెలిసికొనలేకపోవటం తామసికం, అయినా భీష్మ్కవధకై జీవితాన్ని అంకితం చేయటం రాజసికం. 

9. తామసిక తామసికుడు దుర్యోధనుడి తమ్ముడు దుశ్శాసనుడు. అన్నగారి ఆజ్ఞను అక్షరాలా పాటించటమే ఆతడి జీవితవ్రతం. 
అందుకే ఆజ్ఞలన్నీ అన్న అతడికే ఇస్తాడు. భీష్మపర్వంలో దీనికి సంబంధించిన కావ్యకళాశిల్పం ఒకటి ప్రస్ఫుటంగా కనపడుతుంది. 
యుద్దారంభంలో దుర్యోధనుడు భీష్మ్కరక్షణ బాధ్యత దుశ్ళాసనుడికి అప్పగించాడు. పదిరోజులూ భీష్ముడి చుట్టూ తానుగానీ, 
మహారథికులను గానీ రక్షగా నిలిపాడు. చివరినాడుకూడా చివరివరకు భీష్మరక్షణలో నిలిచి అన్నతోపాటు చివరిగడియలలో ఆయన 
వద్దనే ఉన్నాడు. ఆయన బాణాలకు గురియై నేలపై ఒరిగే సన్నివేశానికి ఆయనే సాక్షిగా నిలిచాడు. అన్నమాట జవదాటని తమ్ముడే 
అయినా స్వతంత్ర వ్యక్తిత్వం లేనివాడు కావటంతో తామసికుడైనాడు. భీష్మరక్షణం చేయలేక తామసికు డనిపించుకొన్నాడు. 
ఆయన చరిత్రనంతా గమనిస్తే ముమ్మాటికి తామస తామసికుడే. 


పీరిక - 28 


మాట్లాడే పాత్రలలో గల ఈ వైవిధ్యం కథకు వైవిధ్యంతో కూడికొన్న చైతన్యశక్తిని ప్రసాదించింది. 


16. ధర్మజ దుర్యోధనుల సాధింపు మాటలు : 

నాయక ప్రతినాయకులైన ధర్మజ దుర్వోధనులు ఎదుటి వారి చెవులు పిండి పనిచేయించుకొనే దిట్టలు. అయితే, వారు 
పాటించే పద్ధతులు, మాట్లాడే మాటలు వారి వారి స్వభావాలకూ, వ్యూహాలకూ అనుగుణంగా ఉంటాయి. భీష్మాదులను 
శ్రీకృష్ణసహాయంతో అర్జునుడు సంహరించి విజయాన్ని చేకూరుస్తాడని నమ్మికతో యుద్దానికి ధర్మజుడు దిగాడు. అందువలన 
భీష్మాదులవలన పాండవ సైన్యం భంగపడితే ధర్మజుడు బాధపడేవాడు. అంతటితో ఆగక శ్రీకృష్ణుడికి నివేదించుకొనేవాడు. ధర్మరాజుకు 
కోపంవస్తే మొదట రాజ్యాన్ని వదలుకొంటానంటాడు, యుద్దాన్ని మానేస్తానంటాడు. చివరకు అడవులకు పోయి ఆకులలాలు తిని 
తపోవృత్తితో జీవిస్తానంటాడు. ఇవన్నీ ధర్మజుడి సాత్త్విక నిష్టురాలు. శ్రీకృష్ణుడో, ९७:०७, చివరకు ధృష్టద్యుమ్నుడో ధర్మరాజుకు 
ధైర్యం చెప్పి, మరునాడు యుద్దం చేసి ఆయనకు ధైర్యం కలిగించేవారు. వారు కూడా చాలరనుకొంటే భీష్ముడి వద్దకే పోయి 
మనవిచేసికొనేవాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ధర్మరాజు సాధింపుమాటలు కార్యసాధన వ్యూహానికి పరోక్షపోషకాలుగా ఉండేవి. వాటివలన 
సత్ఫలితాలు సాధించబడేవి. అందుకే ధర్మరాజు ధర్మనీతివర్తనుడయ్యాడు. మెత్తని పులిగా పేరుగాంచాడు. ధర్మరాజు మెత్తని పులి 
అయితే దుర్యోధనుడు బెబ్బులి. అతడు భీష్మ ద్రోణ కృపాశ్వత్థామలను నమ్మి యుద్ధంలోకి దిగాడు. వారివలన పాండవనాశనం 
జరుగుతుందని కర్షుడిని యుద్దం చేయటానికి భీష్ముడు అంగీకరించకపోయినా ధైర్యంగా ఉన్నాడు. అయితే, భీష్మాదులందరూ 
ప్రతి దినం పాండవుల ప్రాణాలు తీసే యత్నం చేసేవారు కారు. పాండవులతో యుద్ధం చేసినా వారిని దయతో వదలిపెడుతున్నట్ల్టుగా 
దుర్యోధనుడికి తోచేది. పైపెచ్చు భీమాదులతో దుర్యోధనుడు భంగపడినప్పుడు కూడ ప్రతీకారం తగినంత మోతాదులో ఉండేది 
కాదు. ఈ కారణాలకు తోడు, అనుమాన జాడ్యం తోడై దుర్యోధనుడు భీష్ముడిని నిష్ణురాలాడేవాడు. అట్లా అతడు పలికినప్పుడెల్లా 
భీష్ముడిని ఒక్కొక్క అడుగు దూరం చేసికొనేవాడు. చివరకు కర్ణుడిమీద అభిమానంతో భీష్ముడిని సేనాసారథ్యం వదలుకొమ్మని 
అవమానంగా మాట్లాడాడు. క్రూరమైన మాటలతో భీష్ముడిని దుర్యోధనుడే మొదట కూల్చాడు. ఆ తరువాత భీష్ముడు అతడి 
మాటలు భరించలేక మరణించటానికి ఉద్యుక్తుడయ్యాడు. మరణరహస్యం ధర్మరాజుకు చెప్పి “చంపి పుణ్యం కట్టుకొనం'డని 
బ్రతిమలాడుకొన్నాడు. అతడి అంగీకారంతోనే అర్జునుడు భీష్ముడిని అంపశయ్య నెక్కించాడు. 

మాట లన్నా మనసులు దోచుకొనే నేర్చు ధర్మరాజుది. మాటలతో మమతలను దూరం చేసికొనే తొందరపాటు దుర్యోధనుడిది. 
ఇద్దరూ కార్యసాధకులే. కాని ఒకరు సాధించినట్లు మాట్లాడినా ఫలసాధన చెడకుండ చూచుకొంటారు. మరొకరు తిట్టి 
పెట్టించుకొందామని ప్రయత్నించి అసలుకే మోసం తెచ్చికొంటారు. ఈ రెండు ప్రధాన పాత్రల స్వభావ సహజ వైరుద్ద్యంవలన 
కథకు తులనాత్మక శిల్పం సాధించబడింది. 


17. దశవిధ వర్ణనలు : 
యుద్ధపర్వాలు సాధారణంగా వర్ణన ప్రధానాలు. వినేవారి కన్నులకు కట్టేటట్లు చెప్పటంలో వర్ణనం బలమైన వాహికగా 
తోడ్సడుతుంది. పదిరోజుల యుద్ధం ప్రవర్తిల్లే భీష్మపర్వంలో పదిరకాల వర్ణనలను గుర్తించవచ్చును. వాటిని ఈ విధంగా పేర్కొనవచ్చును. 


1. సహజ వర్ణనలు 2. రసానుగుణ వర్ణనలు 3. అలంకృత వర్ణనలు 
4. వీరపురుష వర్ణనలు 5. వ్యూహ వర్ణనలు 6. రణరంగ వర్ణనలు 
7. సన్నివేశ వర్ణనలు 8. వీరోక్తుల వర్ణనలు 9. అభినయ వర్ణనలు 


10. ప్రకృతి వర్ణనలు వీటిని సహృదయులు ఆయా సందర్భాలలో గుర్తించటం సులభం. అయినా మచ్చుకొకటి రెండు 


ఉదాహరణలు. 


పీరిక - 29 


18. సహజ వర్ణనలు: 


యుద్ద క్రియా వర్ణనలు సహజ వర్ణనలుగా నిబంధించినప్పుడే పరితలకు దృశ్యమానాలౌతాయి. ఇటువంటివి భీష్మపర్వంలో 


కోకొల్లలు. మచ్చుకు - వికర్ణాభిమన్యుల యుద్దం. 


ద. 


“తటీమి వికర్ణు( డప్మ తనుం దా(కిన నా యభిమన్యుం డల్లి బి 

ట్టజి విలు ద్రుంచి, సారథి వడం దురగంబుల౯ జావమోది క్రొ 

మ్మెజు(గులతోడ( దద్ద్వజము మేదిని గూలగ౭ జేసి యంగముల్‌ 

0९86" బాణముల్‌ ॐ గేలిమెయిన్‌ బటుదర్ప మేర్పడన్‌'. (భీష్మ. 2. 402) 


అభిమన్యుడు వికర్ణుడిని నిరాయుధుడిని చేసిన క్రమాన్ని సహజంగా వర్ణించాడు తిక్కన. విలు త్రుంచటం, సారథిని 


పడగొట్టటం, గుర్రాలను చావమోదటం, ధ్వజాన్ని కూల్చటం, బాణాలను మేన నాటటం - అనే క్రియలలోని విరుపు సవ్వడులను 


శకటరేఖ (ప్రాసలో ధ్వనింపజేయటం రచనాశిల్పం. 
19. రసానుగుణ వర్ణనలు : 


యుద్ధ ఘట్టాలలో సాధారణంగా వీర రౌడ్ర భయానక బీభత్సాద్భుత కరుణ రసాలు ప్రవర్తిల్లుతూ ఉంటాయి. ఆ 


రసవిభావానుభావాదుల వర్ణనం కావ్యరసపోషకం. మచ్చుకొక్క ఉదాహరణం. 


వీరరసం: రెండవనాటి యుద్దంలో అర్జునుడు భీష్ముడిపై విజృంభించటం: 


“మనసేనం 6९0100८ 2805००० మదిన్‌ మందాకినీ నందనుం 
డు ననుం గకొనకున్నవా డితని యాటోపం బడంగించెదన్‌ 
నిను మెప్పించెద( జూడు ఖేచరులు వర్ణింపన్‌ విజృంభించెదన్‌ 
దనుజధ్వంసి! రథంబు వే పజపు ముద్య ద్విక్రమ ప్రక్రియన్‌'. (భీష్మ. 2. 31) 


రౌద్రరసం: శ్రీకృష్ణుడు భీష్ముడిపై లంఘించటం 


“ధరణీ చక్రము గ్రక్కునం గదల దిగ్గంతావళశ్రేణి కం 
ధరముల్‌ మొగ్గబడన్‌ దిశావలయ ముత్కంపంబుగా నీ బలం 
బురులం బాటి(గ భీష్ముపై( గవిసె; రౌద్రోద్రేకముం జూచి ఖే 
చరలోకంబును సంచలింప హరి చంచద్భ్బాహుఫఘోరాకృతిన్‌'. (భీష్మ. 3. 263) 


భయానకం: శ్రీకృష్ణుడి భయానకమైన విశ్వరూపం దర్శించిన అర్జునుడి మాటలు. 


“అనలజ్వాలలు పర్వు నీ ముఖములం దా ధార్తరాష్ట్ర వ్రజం 
బును భీష్మాదులు నిద్దెసం గలుగు నీ భూపాలలోకంబు గ్ర 
క్కున నొక్కుమ్మడి వచ్చి చొచ్చెదరు నాకుం జెప్పవే! యెవ్వరో 


యని శంకించెద నిన్ను భూరి కరుణాయత్తెక చిత్తుండవై.” (భీష్మ. 1. 214) 


పీరిక - 30 


బీభ త్సం : 


తే. “ధరణి ३९६३९२८ "८6 యాభరణకాయ । శస్త్రఖండ 2०९०९०९८ జాల నొప్పెం 
బలుచ గాకుండ( (190७०283 మలంది పెక్కు । 29८09 తొడవులు దొడిగిన =< 
(భీష్మ.3. 162) 


బీభత్స దృశ్యాలను శృంగారోపమలతో రమణీయంగా మార్చటం తిక్కన వర్ణన శిల్పం. 


అద్భుతం: అర్జునుడు అద్భుతమైన శ్రీకృష్ణుడి విశ్వరూపం దర్శించి ఆశ్చర్యపడటం. 


2 


దేవ! నీదగు దివ్య దేహంబునందు సు । రాసురగంధర్వు లాది గాగ 

గల దేవయోనులు( గమలాసనుండును । సచరాచరంబైన జగము నాకు 

దోశె, మొగంబులు దోరండములును బా । దములుC గన్నులు ననేకములు గంటి 
మకుటాది భూషణ నికరంబు౯ జక్రగ । దాద్యాయుధములు మాల్యాంబరములు( 


ఆ. బెక్కు గానవచ్చె నక్కజమై యిది । నడుము మొదలు దుది యనంగరాదు 
తేజ మప్రమేయ దేదీప్యమాన ని। ర్వికృతి మహిమ దుర్నిరీక్ష్యమయ!' ( భీష్మ. 1. 211) 


కరుణరసం: భీష్ముడి మరణవార్త విని ధృతరాష్టుడు శోకించాడు. 


८ 


2० 


७८८० నొచ్చినతటణి 6०2० సొచ్చెద మని వచ్చువారు లేరైరె యచట? 
నడరి పోరాడక యన్ని యక్షొహిణు । లొప్పరికించెనె యొకని గలన? 
నతని నోర్వ(గ౭ జాల వని నిశ్చయించితి । మంతకు నోపెనే యరిబలములు? 
(6०००८६०८ గృపు(డును ద్రోణసుతుండును । ४९०६०८०८ గ్రేడించి చనిరె యపుడు? 
తే, పాండుసుతులు శిఖండియు( జండశక్తి । మెజయ నొక్కట( 2०८ బడ్డ వెజిచి తాత 
విడిచి నా పుత్రులందజు 2९80 ०६०८६०८ । గలిసిరొకొ యాతనికి( బడవలసె నకట! (భీష్మ. 1. 58) 
20. అలంకృత వర్ణనలు : 


తిక్కన ఉపమ, రూపకం మొదలైన అలంకారాలలో వర్ణ్యవస్తువును రమణీయంగానూ, ఆస్వాదమధురంగానూ మారుస్తాడు. 
సంజయుడు భీష్ముడి మరణాన్ని సూర్యాస్తమయంగా రూపకం చేసి చెప్పి శోకించాడు. 


९७. “తీవ్ర బాణజాల దీప్తులు ७6८१०) । పాండుతనయ సైన్య బహుళ తమము 

& ९८ బడిదినంబు లోలి వినోదించి । యధిప! భీష్మభానుం డస్తమించె”. (భీష్మ. 1. 47) 
తే. “చాపవక్రుండు భల్బదంష్ర్టావితాన । ఘోరమూర్తి నారాచనఖుండు ఖడ్గ 

జిహ్వికా భీషణు(డు నరసింహమూర్తి । గాక కేవల నరుడె గంగాసుతుండు!' (భీష్మ. 1. 48) 


“ఇట్టిది భీష్మ మహాభ్ర; మెట్లడంగించెనొకో శిఖండి యను కృత్రిమ వాయువు దాశి దైవమా! ' 
(భీష్మ. 1.52) 


పీఠిక - 31 


“భీష్ముడను సాగరముం గడవంగ, నీ(దయగా 3640 యెట్లాకో కలుగనేర్చె 29०88? - 
(భీష్మ. 1. 54) 
రూపకానుప్రాణిత ఉపమాలంకారం: 
తే, జలరుహంబులు పాండవ సైనికుల మొ । గంబు లట్టుల విన్ననై కాంతి దటి౮గా; 
వారి మనముల భీత్యంధకార మడరు । కరణి జీకటి ०९३०८ గవియుదెంచె.' 
ఉపమాలంకారం: క్రౌంచవ్యూహాన్ని భీష్ముడు భేదించిన విధం. 
ఉ. “తెక్కలు సించి కంఠమున టేకులు వాపి శిరంబు వ్రచ్చి పే 
८०७०८ గ్రొంచ చందమగు छर గలంగగణేసి భీష్ముం డే 
దిక్కున దానయై దిశలు దీటుకొనన్‌ శరకోటి ©०४८ 7० 
సెక్కిన కంటిక్రేవ చెలు వెక్కుడు 2०5०८५८ గ్రీడి కృష్ణుతోన్‌'. (భీష్మ. 2.30) 
తే, ` ఆపగానందనుండు మురారియురము । బాణ వితతిని భేదింప శోణితమునC 
దో(గగి యత( డొప్పెం దలిరాకు దుజిగలింప । మెబియు నవపారిజాతంబు తెబి(గు దాల్చి”. 
(భీష్మ. 2. 43) 
ఇట్లు యుద్ధ వర్ణనలను అలంకృతం చేసి పరితలకు దర్శనీయం చేశాడు తిక్కన. (వివరాలకు వ్యాఖ్య చూడండి). 
21. వీరపురుష వర్ణనలు: 
యుద్ధ పర్వాలలో వీరపురుష వర్ణనం ఒక ప్రత్యేక వైభవం. వారు సజీవవీర రౌద్రరస విభావాలు. వారి వర్ణన రసోన్నిద్రం. 
ప్రతాప ప్రదర్శనం చేసిన వీరులను సహజంగానో, అలంకృతంగానో వర్ణించక తిక్కన వదలలేదు. ఆ వర్ణనలు పద్యరత్నాలు. ఉదాహరణకు 
కొన్ని. 
1. భీమపరాక్రమం. (క్రియా రమణీయం) 
శా, “కుంతీసూను(డు సింహనాదమున దిక్కుల్‌ పిక్కటిల్లంగ దు 
ర్షాంత స్ఫారగతిం గరిం గదిసి రౌద్రస్ఫూర్తి ९ ०&०० త 
ద్దంతంబుల్‌ వెస నెక్కి త్రొక్కి తునిమెన్‌ ధారాళరక్త చ్చటా 
క్రాంతంబై నభ మొప్ప వాని బటు ఖడ్గ స్ఫార ధారాహతిన్‌”. (భీష్మ. 2. 68) 
2. అలంబసుడు ఇరావంతుడిని చంపటం 
చ. “అడరిన దానవుండు గరుడాకృతి( గైకొని మాయతోడ లో 
బడ భుజగంబులం బొదివిపట్టి రయంబున మింగి యప చే 
డ్పడు నరుపట్టికంఠము గృపాణమునం దెగవైవ మేదినిం 
బడి మొగమొసప్పెం బూర్ణశశిభాతి వికారము లేని చెన్నునన్‌ - (భీష్మ. 3. 105) 


పీరిక - 32 


3. భీష్మ ప్రతాపం. 
ఉ. “శాంతనవుం డనేక బలసంతతి నుద్భట శౌర్యసారదు 
ర్షాంత పరాక్రమ స్ఫురణ ८१८३ సముజ్ఞ్వల శాతసాయక 
క్రాంత పరీత నిర్మథిత కంపిత పాతితమూర్తి( జేసి య 


త్యంత రయంబునం దన రథంబు గతుల్‌ మెజయం బ్రదీప్పు(డై '. (భీష్మ. 3. 246) 


22. వ్యూహ వర్ణనలు: 


యుద్దాలలో వ్యూహాలు ఆయువు పట్టులు. వాటిని వర్ణించేటప్పుడు తిక్కన తీసికొనే జాగ్రత్తలు సవ్యంగా ఆయన అనుభవం 
నుండి పుట్టుకొని వచ్చినట్టుంటాయి. భీష్మపర్వంలో ఉభయపక్షాలు పన్నిన వ్యూహాలు: 


కౌరవులు పాండవులు 
మొదటినాడు: మానుషవ్యూహం - అచల వ్యూహం 
రెండవనాడు: త్రిశాఖావ్యూహం - క్రాంచవ్యూహం 
మూడవనాడు : గరుడ వ్యూహం - అర్థచంద్రాకార వ్యూహం 
నాల్గవనాడు: తుముల యుద్ధవ్యూహం - తుముల యుద్ధవ్యూహం 
ఐదవనాడు: మకరవ్యూహం : శ్యేన వ్యూహం 
ఆరవనాడు: క్రౌంచ వ్యూహం - మకర వ్యూహం 
ఎడవనాడు: మండల వ్యూహం - వజ్ర వ్యూహం 
ఎనిమిదవనాడు: కూర్మ వ్యూహం - శృంగాట వ్యూహం 
తొమ్మిదవనాడు: సర్వతోభద్ర వ్యూహం - దృఢ వ్యూహం 
పదవనాడు: శిఖండి వ్యూహం 3 భీష్మ వ్యూహం 


వ్యూహరచన విజయ సోపానాలలో మొదటిది. ఇరుపక్షాల వారు విజయావకాశాలను అన్వేషించే పద్ధతులకు వ్యూహాలు 
సూచికలు. వ్యూహాలకు వివిధాకృతు లుంటాయి; వాటికి తగిన ప్రకృతు లుంటాయి, వాటిని సంవిధానం చేసే పద్దతులూ, 
భేదించే విధానాలూ ఉంటాయి. ఒకరు తమకున్న శక్తియుక్తులను బట్టి ఒక వ్యూహం పన్నితే, మరొకరు దానిని భేదించగలిగిన 
మరొక వ్యూహాన్ని తమకున్న వనరులతో నిర్మించి ప్రతిఘటిస్తారు. ఒక్కొక్క వ్యూహానికి ఒక రూపప్రణాళిక ఉంటుంది. అందులో 
ముఖ్యస్థానా లుంటాయి. వాటిలో ముందుగా దాడిచేసే వీరులు, ఆ తరువాత రక్షచేసేవీరులు, సాయం చేసే వీరులు, అండగా 
నిలిచే వీరులు, పోరును ఉద్ధృతం చేసేవీరులు, పారిపోయే వారిని గూడగట్టే వీరులు అని విభాగాలు గోచరిస్తుంటాయి. వారిని 
ఎన్నిక చేసి ఆయా కీలక స్థానాలలో నిలపటం, వారి సహాయకులను ఆయా ప్రాంతాలలో కేండ్రీకరింపచేయటం, అవసరం వస్తే 
వ్యూహంలోని వివిధ కేంద్రాలకు వేగంగా వెళ్ళగలిగిన వారిని సమన్వయదృష్టితో సన్నద్ధం చేయటం వ్యూహాకృతి నిర్మాణంలో 
ముఖ్యాంశాలు. స్వీయపక్ష బల ప్రదర్శనానికి అనువైన పద్ధతికి ప్రాధాన్య మివ్వటమే వ్యూహస్వభావం. ఈ దృష్టితో వ్యూహాలు 
ప్రధానంగా రెండు విధాలుగా కనపడతాయి. ఒకటి - దాడికి పనికి వచ్చేది. రెండవది - రక్షణకు పనికివచ్చేది. కౌరవ పాండవులు 
వ్యూహరచనలో ఈ అంశాన్ని కూడా లెక్కకు తీసికొన్నారు. ఎ విధమైన వ్యూహమైనా శత్రువ్యూహాన్ని భేదించే లక్ష్యంతోనే సంవిధానం 


పీరిక - 33 


చేయబడుతుంది. ఒక్కొక్కసారి బలమైన వ్యూహం కూడా బలహీనవ్యూహకర్తలు ప్రదర్శించే నేర్చరితనంవలనకాని, యుద్ధక్రీడా 
ప్రయోగంవలనకాని సత్ఫలితాలను సాధించలేక వీగిపోవచ్చును. అంతమాత్రాన యుద్ధవీరులు అశాంతికి గురికాకుండ మరునాడు 
ఎత్తుకు పైయెత్తు వేసికొంటారు. యోగ్యమైన వ్యూహాన్ని కూర్చుకొంటారు. యుద్దంలో వ్యూహం రక్షాకవచం వంటిది. దానిని 
తాల్పవచ్చును, చీల్చవచ్చును. వీరుల పౌరుషం కవచంలో ఉండదు కదన పాండిత్యంలో ఉంటుంది. 


కౌటిల్యుడి అర్థశాగ్తంలోని దశమాధికరణంలో సాంగ్రామికాంశాల వివరణం ఉన్నది. € సందర్భంలో వ్యూహాలను గురించి 
విశేషాలెన్నో చెప్పబడిఉన్నాయి. వాటిని కొన్నింటిని అన్వయించుకొంటే భీష్మ పర్వంలోని వ్యూహాల ప్రయోగ ప్రయోజన ఫలితాంశాలను 
గ్రహించవచ్చును. 


शु. " ఎకం హన్యాన్న వా హన్యాదిషుః క్షిప్తో 55०5" 
ప్రాజ్టేన తు మతిః క్షిప్తా హన్యా ద్గర్భగతా నపి॥”. (కౌటిలీయార్లశాస్తమ్‌. పుట. 788) 
= न 0 6 < 


(ధానుష్కుడు విడిచిన బాణం ఒకనిని చంపవచ్చును, చంపకపోవచ్చును. కాని బుద్ధిమంతుడు విసిరిన మతి (ఆలోచన) 
మాత్రం గర్భంలో ఉన్నవాళ్ళని కూడ చంపివేస్తుంది). (డా. పుల్లెల శ్రీరామచంద్రుడిగారి బాలానందిని వ్యాఖ్య: పుట. 788) 


అనే కౌటిల్యుడి సూక్తి ప్రకారం సైన్యవ్యూహం ప్రాజ్ఞుడైన వీరుడి ఆలోచనకు యుద్ద క్రీడాకృతి. కౌరవపక్షంలో భీష్ముడు 
వ్యూహకర్త. పాండవ పక్షంలో అర్జున ధర్మజ కృష్ణ ధృష్టద్యుమ్నులు కర్తలు. కౌరవపక్షంలో ఒక్క రాలోచించి వ్యూహం పన్నితే 
పాండవపక్షంలో నలుగు రాలోచించి ప్రతివ్యూహం రూపొందించేవారు. ఆ క్రమం ఆలోచనా క్రమం కూడా 


“సర్వ దేశకాల ప్రహరణమ్‌ ఉపాంశు धु శ్వేతి పత్తియుద్దాని” (కౌటి. అర్థ. పు. 781) (అన్ని దేశాలలోనూ, అన్ని కాలాలలోనూ 
శత్రువులను సంహరించటం, ఉపాంశుదండం (రహస్యోపాయాలచేత చంపటం) ఇని పత్తియుద్ధ విధానాలు. పాండవ 
కౌరవవ్యూహాలలో వీటికి సంబంధించిన ఆలోచనలూ, వ్యూహరచనలూ సాగాయి. 


1. పక్షా ఉరస్యం, ప్రతిగ్రహః ఇత్యౌశనసో వ్యూహవిభాగః పక్షొ, కక్షొ ఉరస్యం, ప్రతిగ్రహః ఇతి బార్హస్పత్యః' 
(కౌటి. అర్థ, పు. 783) (1-వ్యూహంలో రెండు పక్షాలు, ఉరస్యం (మధ్యప్రదేశం), ప్రతిగ్రహం (సైన్యపృష్ట దేశం) - ఈ నాలుగు 
ध ఉంటాయి అని శుక్రాచార్య సంమతమైన వ్యూహవిభాగం. రెండు పక్షాలు, రెండు కక్షాలు, ఉరస్యం, ప్రతిగ్రహం 
అనే ఆరు అవయవాలు ఉంటాయని బృహస్పతి సమ్మతమైన వ్యూహవిభాగం). భీష్మపర్వంలో ఉభయపక్షాలూ బృహస్పతి మతాన్నే 
అనుసరించి వ్యూహరచన చేసినట్లు స్పష్టమౌతున్నది. 


వ్యూహ స్వరూప స్వభావాలను గురించి ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగా రిట్లా పేర్కొన్నారు: “ వ్యూహస్తు బలవిన్యాసఃి 
- సైన్యముల విశిష్ట రచన - లేక - ఎర్పాటు వ్యూహమగును. “విశేషేణ ఊహ్యతే ఇతి వ్యూహఃి దీర్భముగ ఆలోచింపబడునది 
వ్యూహము. ఈ రెండర్భములును వ్యూహ నిర్మాణమునందు ఇమిడియే యున్నవి. సేనాధ్యక్షుడు తన సైన్యమును మోహరించుటకు 
ముందు నిశితముగ ఆలోచించును. ఆలోచించి విజయము తనకు కలుగు రీతిని తన వాహినిని పన్నించును. వ్యూహమును 
ఆంగ్లములో Military Tactics అనుచున్నారు. దీనికి సంబంధించినదే యుద్ధయుక్తి (941९४). ఆంగ్ల విజ్ఞాన సర్వస్వములో 
ఈ రెండింటిని ఇట్లు నిర్వచించి యున్నారు. 'StrAategy is the art of protected movement from which tactics, the art 
of protected offensive action is developed. Whilst the one places the army in the last position to overcome 
the enemy's resistance; the other has for its object the economical development of pressure so that 
movement into the derived direction may be maintained.’ యుద్దయుక్తి అనగా సంరక్షితయానము. దీనినుండి 
సంరక్షిత విక్రమ విధానము అనబడు వ్యూహము పరిణమించుచున్నది. మొదటిది శత్రువు యొక్క నిరోధకశక్తిని కుంచించుటకు 


పీరిక - 34 


ఉపయోగించును. రెండవది తన సైన్యశక్తిని పొదుపుగా వాడుకొనుటకు ఉద్దిష్ట దిశయందు విజృంభణమును నిర్వహించుటకు 
ఉపయోగించును.' (ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణ: భీష్మ ద్రోణపర్వ పీఠిక: పుట 19) 


మొదటినాడు భీష్ముడే మొదట వ్యూహం పన్నాడు. అది మానుషవ్యూహం. అంటే పదాతులను ముందుంచుకొని పన్నిన 
వ్యూహం కావచ్చును. “పత్త్యశ్వ రథ ద్విపానాం పూర్వం పూర్వమ్‌ ఉత్తరేణ ఘాతయేత్‌. హీనాబ్గమ్‌ అధికాభ్లేన చేతి” అని కౌటిల్యుడి 
అర్థశాస్త్రం (పుట 786). కౌరవసైన్యం పాండవసైన్యం కంటె సంఖ్యలో అధికం. దానిలో పదాతుల సంఖ్య బహుళం. ఎక్కువబలమైన 
పదాతులతో తక్కువమంది పదాతులున్న పాండవ బలాన్ని హతమార్చాలన్నది భీష్ముడి ఆలోచన. దానికితోడు “యత్‌ పరస్య 
దుర్చలం వీత్ర హస్త్యశ్వం, దూష్యాత్మకం కృతోపజాపం వా, తత్‌ ప్రభూత సారేణాభిహన్యాత్‌. యద్వాపరస్య =+ తద్‌ 
ద్విగుణసారేణాభిహన్యాత్‌, యదబజ్గ్ల మల్చ్పసార నూత్మనః తద్‌ బహునా ఉపచినుయాత్‌, యతః పరస్సరాపచయః తతో 
వ్యూహేత,యతోవా భయం స్యాత్‌.” (శత్రువుయొక్క ఎ సైన్యం హస్త్యశ్వాలు లేనిదై దూష్యులు అధికంగా ఉండి, లేదా, ఉపజాపం 
చేయబడి దుర్చలంగా ఉంటుందో దానిని అత్యధికమైన సారంగల సైన్యంచేత నశింపచెయ్యాలి. పరుని © సైన్యం ८०९७२१५० 
కలదై ఉంటుందో దానిని రెట్టింపు సారం ఉన్న స్వసైన్యం చేత నశింప చెయ్యాలి. తన సైన్యంలో ఎ అంగం తక్కువసారం గలదిగా 
ఉంటుందో దానికి ఎక్కువ సంఖ్య చేర్చి వృద్ధి చెయ్యాలి. ఎటువైపు శత్రువు దుర్చలంగా ఉంటాడో లేదా ఎటువైపునుండి భయానికి 
అవకాశం ఉంటుందో దాని దగ్గర వ్యూహం పన్నుకోవాలి') (కౌటిల్యుడి అర్థశాస్త్రం పు. 780) అనే యుద్ద్ధవ్యూహనీతి ననుసరించి 
కూడా భీష్ముడు మానుషవ్యూ హాన్ని పన్ని ఉండాలి. అంతేకాక 'దూష్యామిత్రాటవీ బలై ర్వా పూర్వం యోధయిత్వా कषद మశ్రాన్తః 
పరమభిహన్యాత్‌ “దూష్యబలేన వా స్వయం భజ్గం దత్తా జితమితి విశ్వస్తమ్‌ అవిశ్వస్తః సత్రాపాశ్రయః అభిహన్యాత్‌.' (ముందుగా 
శత్రువును దూష్య బలాలతోను, ఆటవిక బలాలతోను యుద్దం చేయించి, తాను అలసిపోకుండా ఉంటూ, అలసిపోయిన శత్రువును 
చంపాలి. ముందుగా తన దూష్యబలాన్ని యుద్ధం చేయించి, అది ఓడిపోయేటట్లు చేసి, “జయించాను” అని విశ్వాసంతో ఉన్న 
శత్రువును తాను మాత్రం విశ్వసించకుండా జాగరూకుడై ఉంటూ సత్రాన్నిఅపాయకరమైన స్థితిని) కల్పించి చంపివేయాలి). 
(అర్థశాస్త్రం పు. 762 - 763) అనే యుద్దనీతిని కూడ ఆలోచించి ఉండి ఉంటాడు. 


దీనికంటె మరొక రెండు ఆలోచనలు కూడ భీష్ముడు చేసి ఉండవచ్చును. 1. భీష్ముడు పాండవపక్షంలో ఉన్న పార్టుడిని 
జయించటం సాధ్యంకాదనీ, పాండవులను చంప చేతులు రావనీ చెప్పి మిగిలిన రాజలోకాన్ని నిష్ణురంగా చంపుతానని దుర్యోధనుడికి 
మాట ఇచ్చాడు. అందువలన అతడి వధ పదాతి సైన్యంతో మొదలౌతుంది. 2. దుర్యోధనుడు తొందరపెట్టటంచేత పాండవులకంటె 
ముందు భీష్ముడే వ్యూహాన్ని పన్నవలసి వచ్చింది. అందువలన సర్వసాధారణమైన మానుష వ్యూహంతో మొదలుపెట్టి ఉంటాడు. 


మూలవ్యూహాలు నాలుగు రకాలు. అవి: దండం, భోగం (సర్పం), మండలం, అసంహితం. అడ్డంగా పన్నేది దండవ్యూహం. 
నాలుగు లేదా ఆరు పక్షాలను ఒకదాని వెనుక ఒకటి అడ్డంగా పన్నేది దండవ్యూహం. నాలుగు లేదా ఆరు పక్షాలను ఒకదాని వెనుక 
ఒకటి మెలికలు తిరిగి సర్పాకారంలో ఉండేటట్లు పన్నేది సర్ప(భోగ) వ్యూహం. శత్రుసైన్యానికి ఎదురుగా ఉండి ఒక్కుమ్మడిగా 
అన్ని వైపులా ప్రసరించేటట్టు పన్నేది మండల వ్యూహం. ప్రత్యేక వ్యూహరచన లేకుండా శత్రువులపై దొమ్మిగా విరుచుకొనిపడేటట్టు 
అమర్చేది అసంహితం. ఈ నాలుగు రకాల వ్యూహాలకు మూల ప్రకృతులు. వీటినుండి అనేక శాఖలు కాలక్రమంగా, అవసరం కొద్ది 


వ ర్పడ్డాయి. 


వాటిలో మానుషవ్యూహం (रदत చెప్పబడలేదు. కాని, భీష్మపర్వంలో దాని నిర్మాణప్రశంస స్పష్టంగా తెలుస్తున్నది. 
దుర్యోధనుడు 'నిబిడ చారు సన్నాహంగా' వ్యూహం ఉండాలని కోరటంతో భీష్ముడు మానుష వ్యూహాన్ని రచించాడు. అది దట్టంగానూ, 
అందంగానూ, అమర్చినట్లుగానూ ఉన్నది. ఆ వ్యూహంలో భీష్మద్రోణులు ముందు నిలిచారు. కృపాశ్వత్సామలు వలపట, కృతవర్మ 
మద్రేశ్వరులు దాపట, బాహ్గిక సోమదత్త, భూరిశ్రవసులు వెనుక, దుర్వోధనుడు కురు కుమారవర్గంతో కలిసి మధ్యభాగంలో 


పీఠిక - 35 


నిలిచారు. అతడికి ముందుగా పదివేలమంది సంశప్తకులు సుశర్మను ముందుంచుకొని “మేము అర్షునుడిని చంపుతాము లేదా 
చస్తాము' అని శపథం చేస్తూ సన్నద్దమయ్యారు. మిగిలిన రాజులు ఆయాచోట్ల పదిలంగా నిలిచి, “ఇంతకు పూర్వం ఇంతటి 
దృఢవ్యూహాన్ని ఎన్నడూ చూడలే' దని అందరూ ఆశ్చర్యపోయేటట్లు వ్యూహం సిద్ధమయింది. నిబిడ సుందరంగా వీరుల తీరు 
శోభిల్టింది. దీనికి తోడు సైన్యాల మోహరింపు సన్నాహరీతిని సంక్లిష్టం చేసింది. ఆయాసైన్యాలకు ఎనుగులనూ, ఏనుగులకు 
రథాలనూ, రథాలకు గుర్రాలనూ, గుర్రాలకు విలుకాండ్రనూ, విండ్లనారికి నద్దాయుధులనూ అడ్డంగా ఉండేటట్లు నిలువబెట్టాడు. 
అది అపూర్వ దృఢవ్యూహంగా కీర్తించబడింది. 


దృఢవ్యూహం దండవ్యూహభేదం. పక్షాలు, కక్షాలూ, ఉరస్యం, ప్రతిగ్రహం - ఇవన్నీ ఉండవలసిన స్థానంలో ఉంటే 
దండవ్యూహం. అందులోని కక్షాలు శత్రుబలానికి ఎదురుగా వెళ్ళితే ప్రదరవ్యూహం జెతుంది. దండవ్యూహంలోని పక్షాలు కక్షంవైపు 
వస్తున్న శత్రుబలాన్ని ఎదుర్కొనటం కొరకు వెనుకకు వస్తే అది దృఢకవ్యూహం. దృఢకంలోని పక్షాలు శత్రుబలం లోనికి చొచ్చుకొని 
పోతే అది అసహ్యవ్యూహం. రెండు పక్షాలను వాటిస్ట్థానంలో ఉంచి ఉరస్యం శత్రుబలం వైపు ముందుకు వెళ్ళితే శ్యేనవ్యూహం. 
“అపూర్వ దృఢవ్యూహం' అనే ప్రశంస పొందేది, దండవ్యూహంలోని ద్వితీయ భేదం కావచ్చును. లేదా మిగిలిన దండవ్యూహ 
భేదాలను కూడ ప్రవర్తిల్ల జేయగల దృఢ వ్యూహం కావచ్చును. దానికి మానుష వ్యూహమని సేరుండి ఉండవచ్చును. 


మానుషవ్యూహ స్వభావానికి ప్రతిగా పార్టుడి సూచన మేరకు ధృష్టద్యుమ్నుడు అచల వ్యూహాన్ని పన్నాడు. పదాతులు, 
గుర్రాలు, రథాలు, ఎనుగులు - ఒకటి వెనుక మరొకటి ఉండేటట్లు పన్నేది అచలవ్యూహం. పాండవ వీరులు నిలిచిన తీరు ఆ 
వ్యూహ నిర్మాణాన్ని తెలుపుతున్నది. సర్వసేనానులు ఉభయులూ సైన్యముఖంగా నిలవటం సంప్రదాయం. అందువలన దానిని 
వ్యూహాంగంగా చెప్పరు. అయితే, సైన్యాధ్యక్షుడు కాక మరొకవీరుడు అగ్రభాగంలో నిలిచినప్పుడది వ్యూహరచనలో ప్రత్యేకతనూ, 
ప్రాధాన్యాన్నీ సంతరించుకొంటుంది. భీష్ముడు కౌరవసేనకు కన్నాకు. ధృష్టద్యుమ్నుడు పాండవసేనకు మారాకు. వారు సేనాముఖాలుగా 
ప్రత్యర్ణులై నిలవటం సహజం. అతడి వెనుక పాండవబలంలో పదాతి వర్గాన్ని ఎక్కువగా తనవెంట నిలుపుకొనే భీముడు నిలిచాడు. 
అతడికి అండగా రథికులైన అభిమన్యు ప్రభృతి కుమారవర్గం, నకుల సహదేవులూ ఉన్నారు. సాత్యకి సమేతులై పాంచాల మాత్స్య 
దేశాధిపతులు దక్షిణోత్తర పార్వ్వాలలో క్రమ్ముకొన్నారు. నడిమిభాగంలో గజసైన్య సహితుడై ధర్మజుడు నిలిచి విజయాశీర్వాదాలు 
పొందుతున్నాడు. ముందట అర్ష్జునుడిచేత రక్షించబడుతున్న శిఖండి భీష్ముడికి ఎదురుగా నిలిచాడు. అపరభాగంలో మాగధ 
సహదేవ ధృష్టకేతులు ససైన్యులై విజృంభించి ఉన్నారు. 


ఉభయ వ్యూహ సన్నాహాలను బట్టి గమనిస్తే మానుషవ్యూహం దాడికి పనికివచ్చేదనీ, అచలవ్యూహం దాడికి తట్టుకొని 
ఎదురు దాడికి తోడ్సడేదనీ తేలుతున్నది. అంతేకాదు మానుషవ్యూహంలో (भि भूर విజృంభణం, బహువీర విజృంభణం విడివిడిగా 
ఎక్కువగా ఉండవచ్చుననీ, ఆచలవ్యూహంలో బహువీరుల సంఘటిత విజృంభణం ప్రాధాన్యం వహించవచ్చుననీ తోస్తున్నది. ఆ 
నాటి యుద్దం తీరు ఈ స్వభావాలను తేటపరుస్తుంది. 


ప్రథమ దివస యుద్దంలో భీష్మ విజృంభణం భయంకరంగా సాగింది. భీమార్జునులు తదితరవీరులు భీష్ముడిని 
నిలువరించటానికి, ఎదురుదాడులలో వెనుకకు పంపటానికీ ఎంతో యత్నించి సాఫల్యం పొందలేకపోయారు. చివరకు 
పాండవ సైన్యంలో భీష్ముడిని ఎదుర్కొనే వీరులు లేక బెండువడిన సన్నివేశాలు పెక్కులు గోచరించాయి. మానుషవ్యూహ ప్రభావం 
పిడుగుపాటుగా ఉండటంతో పాండవుల అచలవ్యూహం పర్వతంవలె బ్రద్దలయింది. మొదటినాటి యుద్ధంలో మొనలోని సైనికులు 
చనిపోవటం ఎక్కువ, మహావీరుల మరణం తక్కువ. ఇది మానుషవ్యూహ స్వభావం. అయితే, మానుష వ్యూహం వలన మహావీర 
సంహారం కాకుండా సాధ్యమైనంతవరకు శత్రుసంహారం చేసి మూలబలాలను రక్షించుకొని స్థిరంగా నిలిచి ఉండటం అచల 
వ్యూహరచనా ఫలితం. ధర్మజు డౌ రాత్రి సేనా వినాశనానికి ఖిన్నుడై యుద్ధం మాని అడవులకు పోతానని శ్రీకృష్ణుడితో చెప్పికొని 


పీరిక - 36 


వైరాగ్యాన్ని ప్రదర్శించగా అతడు పాండవ మూలబలంగా అచలంగా ఉన్న మహావీరుల ప్రతాపాలను ప్రశంసించి భీష్మ విజృంభణం 
వలన భీతిల్ల వలసిన అవసరం అంతగా లేదని ధైర్యం చెప్పటం గమనార్హం. ఈ విధంగా సమీక్షించుకొంటే వ్యూహవర్ణనలను 
తిక్కన చేసిన పద్ధతిలో ఒక తీరు కనపడుతుంది. చర్యాప్రధానమైన యుద్దఘట్టాల వెనుక ఆలోచనా ప్రధానాలైన వ్యూహరచన 
లుంటాయి. ఆహవ ఘట్టాలు వర్ణ్య రమణీయాలుగా, వ్యూహ నిర్వహణలు వ్యంగ్య గంభీరాలుగా రచనలో రాణిస్తాయన్నమాట. 
ఈ తీరు యుద్ధపర్వాల అనుశీలనంలో అనుసరణీయం. 


ముందుగా వ్యూహాన్ని నిర్మించుకొనేవారు శత్రు విజయానికి తగిన దాడికి సిద్ధం కావచ్చనీ, ఆలస్యంగా పన్నితే స్వీయ 
రక్షణ విపత్తులో పడవచ్చనీ భావించిన ధర్మరాజు త్రానే క్రాంచవ్యూహాన్ని సూచించి ధృష్టద్యుమ్నుడి చేత పన్నించాడు. ముక్కుగా 
అర్జునుడు, కన్నులుగా కుంతిభోజుడు, 22294689, శిఖగా ద్రుపదుడు, కంఠంగా దశార్ణ్ల శూరసేన కిరాత దేశాధిపతులు, కుడి 
రెక్కగా భీముడు, ఎడమరెక్కగా ధృష్టద్యుమ్నుడూ ఉన్నారు. మిగిలిన వీరులు ధృష్టద్యుమ్నుడికి అండగా నిలిచారు. జఘనభాగంగా 
కేకయ కాశిరాజులతో కలిసి విరాటుడూ, వెన్నుగా హూణ ప్రభువులు పరివేష్టించి ఉన్న ధర్మరాజూ నిలిచారు. 


సమతలం మీద ఎదురుదాడి చేసే యుద్ధయుక్తికి తోడ్సడే మానుషవ్యూహం కంటె పక్షిరూపాన ఉండే క్రొంచవ్యూహం 
విలక్షణమైనది. క్రొంచపక్షి ఎగురుతుంది రెక్కలబలంతో. ఆ రెండు రెక్కలు భీమధృష్టద్యుమ్నులు. వారు కౌరవ వ్యూహంలో 
ఎక్కడైనా వాలి వీరవిహారం చేయవచ్చును. పక్షి ముక్కుతో పొడిచి సర్వత్రా హింసిస్తుంది. అట్లా సర్వ సైన్య సంహారానికి పూనుకొన్న 
ముక్కు అర్షునుడు. ఈ సైన్య వ్యూహంలోని ముందు భాగంలో సర్వసైన్యాధ్యక్షుడుండడు. శత్రుసేనను చెండాడే ఏకవీరుడు 
ఉంటాడు. వెన్ను విరుగకుండ పక్షి నేల కూలకుండ చూచే వెన్నుబలం ధర్మరాజు. మిగిలినవారు ఈ ముగ్గురికి అండదండలుగా 
ఆహవం చేసేవారు. అంటే ధర్మరాజు శత్రు వ్యూహంలో పక్షివలె వాలి సైన్యాన్ని ముక్కుతో పొడిచి చీకాకు పెట్టాలని 
ఆలోచించాడన్నమాట! భీష్ముడి సంఘర్షణ వ్యూహానికి ప్రతిగా ఎదురుదాడి పథకాన్ని ధర్మజుడు రూపొందించాడు. 


భీష్ముడు అనుభవజ్ఞుడు. పక్షి నేలమీద వాలితే ఒకవిధం కొమ్మమీద వాలితే ఒక విధం. భీష్ముడు ప్రతివ్యూహాన్ని ప్రత్యేకంగా 
పన్నలేదు కాని తన సేనలను మూడు శాఖలుగా విభజించి నిలిపాడు. దీనికి పేరేమీ లేదు కాని సౌకర్యం కొరకు త్రిశాఖావ్యూహం 
అన్నాను. నడిమిభాగంలో బలమైన కొమ్మగా భీష్ముడు నిలిచాడు. దానికి ఒక ప్రక్కన దుశ్శాసన వికర్ణ విందానువిందులూ, శూరసేన 
యవన త్రిగర్త కురుదేశాలవారూ నిలిచారు. మరొకప్రక్కన ద్రోణుడూ, కుంతల దశార్ణ విదర్భ గాంధార సింధు సౌవీర పతులు 
గుమికూడారు. ఇది భీష్ముడు పన్నిన ప్రతివ్యూహం. 


క్రౌంచపక్షి రెక్కలార్చుకొంటూ వస్తుంది. ముక్కును ముందుకు సాచి దిగుతుంది. ముక్కుతో వేటను పొడుస్తూ రెక్కలు 
విదిలిస్తూ కొమ్మమీద వాలుతుంది. రెక్కలు విరుగగొట్టితే ఎగురలేకపోతుంది. చివరకు వేటకే వేటగా మారిపోవలసి వస్తుంది. 
భీష్ముడి ఆలోచన ఇది. 


అందువలననే రెండవనాటి యుద్దంలో భీష్ముడు ప్రతాపంతో ప్రకాశించినా అర్జునుడు మేఘంవలె అడ్యుకొన్నాడు. అతడి 
ధాటికి కౌరవసేన తట్టుకొనలేకపోయింది. దుర్యోధనుడు కటకటపడి భీష్ముడిని నిష్ణురాలాడాడు. చేతకాకపోతే కర్ణుడిని యుద్దానికి 
అనుమతించుమని అధిక్షేపించాడు. భీష్ముడు అర్జునుడి ముక్కుపోట్ల కంటె దుర్యోధనుడి పుల్లపోట్లకు ఎక్కువగా బాధపడ్డాడు. 
తిరుగబడి పాండవసేనమీద, ప్రత్యేకించి అర్షునుడిమీద, పోరు ఘోరంగా చేశాడు. రెక్కలుగా నిలిచిన భీమదృష్టదు్యమ్నులు 
భీష్మోద్దతిని అణచి పీడించారు. కౌరవపక్షంలోని శాఖలవారు అభిమన్యుముఖ్యులను నొప్పించారు. ముక్కుగా నిలచిన అర్జునుడు 
ఆగ్రహించాడు. రెక్కలతో ఎగురుతూ, భీష్మ విజృంభణాన్ని భీషణంగా ఎదిరించి మూడు కొమ్మలను ముక్కలు ముక్కలుగా 
చేశాడు. అందుకే రెండవనాడు అర్షునుడు త్రిపురసంహారం నాటి రుద్రుడుగా ప్రశంస లందుకొన్నాడు. 


పీరిక - 37 


మూడవనాడు ముందుగానే భీష్ముడు గరుడవ్యూహాన్ని పన్నాడు. అది కూడా పక్షి జాతిదే కాని క్రౌొంచం కంటె గరుడప 
బలమైనది. క్రిందటిరోజు క్రౌంచపక్షి ముక్కుగా భీష్ముడిని బాధించిన అర్షునుడినీ అతడికి రక్షగా నిలిచిన శ్రీకృష్ణుడినీ గరుడప 
ముక్కుగా పొడిచి బాధిద్దామని వ్యూహం పన్నినట్లున్నాడు. ఆ వ్యూహంలో భీష్ముడే ముక్కుగా నిలిచాడు. ద్రోణ కృపవర్మలు 
కన్నులుగానూ, కృపాశ్వత్ఞామలు శిరస్సుగానూ, భూరిశ్రవసుడు, శల్యుడు, భగదత్త, సౌవీర జయద్రథులు కంఠంగానూ, దుర్యోధనుడూ 
అతడి తమ్ముడూ వెన్నుగానూ, విందానువిందులు కాంభోజశూరసేనులు తోకగానూ, మాగధ కళింగాదులు దక్షిణపక్షంగానూ, 
కర్ణాటకోసల ప్రముఖులు వామపక్షంగానూ నిలిచారు. 


దీనికి ప్రతిగా అర్షునుడిచేత ప్రబోధితుడైన ధృష్టద్యుమ్నుడు అర్థచంద్రాకారవ్యూహం పన్నాడు. పాండ్యమగధ బలాలతో 
కలిసి భీమసేనుడు దక్షిణశృంగంగా నిలిచాడు. ఆ తరువాత విరాట ప్రముఖులున్నారు. శిఖండి సహితుడైన ధృష్టద్యుమ్నుడిని 
తోడుగా నిలిపికొని ధర్మరాజు మధ్యభాగంలో ఉన్నాడు. మిగిలిన రాకుమారులందరూ శ్రీకృష్ణ సారథ్యంలో సాగే అర్జునుడి వెంట 
ఒక కొమ్ము కాశారు. 


గరుడవ్యూహం శ్యేనవ్యూహంకంటె బలిష్టమైనది కావచ్చును. రెండు పక్షాలను వాటి స్థానంలో ఉంచి ఉరస్యం శత్రుబలంవైపు 
ముందుకు వెడితే శ్యేనవ్యూహమని కౌటిల్యుడి లక్షణం. ఈ లక్షణం ఆనాటి యుద్దానికి చాలావరకు సరిపోయింది. ఉరస్యంలో 
ఉన్నది అనుజసహితుడైన దుర్యోధనుడు. భీష్మద్రోణులకంటె, రెండు పక్షాలలో ఉన్నవారికంటె దుర్యోధనుడు దూసికొని వచ్చి 
దక్షిణ శృంగంగా ఉన్న భీముడితో తలపడి ఘోరయుద్దం చేసి మూర్భపోయాడు. భీష్మ ద్రోణులు భీముడితో పోరి అతడిని 
బాధించారు. దుర్యోధనుడు తేరికొని భీముడితో పోరలేక భీష్మద్రోణుల వద్దకు వెళ్ళి వారిని నిష్ణురాలాడి, తాతవద్ద కర్గుడి ఊసెత్తి 
కర్ణ కలోరంగా మాట్లాడాడు. అంటే ఉరస్యం ముందుకు వెళ్ళే ఆ వ్యూహంలో దుర్యోధనుడు ముందుకు వచ్చి భంగపడ్డాడన్నమాట! 
కౌరవవ్యూహం దానితో దెబ్బతిన్నది. అందుకే దుర్యోధనుడి మనసు మండింది. 


పాండవపక్షం పన్నిన అర్థచంద్రాకారవ్యూహం శత్రువిజయానికి అనువుగా తోడ్చడింది. గరుడపక్షిని కూల్చాలంటే २९०००९० 
కావాలి. బాణమైనా కావాలి. అందుకే కౌటిల్యుడు శ్యేనం చాపేన ఘాతయేత్‌ అన్నాడు ఒకచోట. (పు. 786) శ్యేనవ్యూహాన్ని 
చాపవ్యూహంతో భేదించాలట. బాణాలలో అర్థచంద్రాకార బాణం పక్షికంఠాన్ని గాని, కడుపునుగాని, చీల్చటానికి అనువుగా ఉంటుంది. 
కౌటిల్యుడు అర్థచంద్రవ్యూహాన్ని, అర్థచంద్రికా వ్యూహమన్నాడు. అర్థచంద్రిక కర్కట శృంగంవలె వంగి ఉంటుంది. సేనలను 
మూడింటిని (రెండు పక్షాలను, ప్రతిగ్రహోరస్యాలలో ఒకదానిని) ఒక విధమైన వంకర ఆకారంలో నిలబెడితే అది అర్థచంద్రికా 
వ్యూహమని కౌటిల్యమతం. ఆ లక్షణం పాండవ వ్యూహానికి అన్వయిస్తుంది. 


దుర్వోధనుడిచేత నిష్ణరాలు పలికించుకొన్న భీష్ముడు గరుత్మంతుడి వలె లేచాడు. రెండు రెక్కలుగా నిలిచిన వీరులకంటె 
గరుడపక్షి ముక్కు వంటి భీష్ముడు తీక్లబాణాలతో పాండవ సైన్యాన్నే కాక శ్రీకృష్ణార్ణునుల నొప్పించాడు. అది గరుడవ్యూహ రచనా 
ప్రభావం. శ్రీకృష్ణుడు చక్షప్రయోగం చేయవలసినంత అవసరం ఏర్పడింది. దానిని అర్జునుడు వారించి క్రోధంతో భీష్ముడిపై 
విరుచుకుపడ్డాడు. అతడిని చిక్కుపరిచాడు. కౌరవసైన్యాన్ని పెంట కుప్పలుగా మార్చాడు. పాండవవ్యూహం సఫలమయింది. 


బాణముఖం రెండు శిఖలతో వాడిగా అర్థచంద్రాకారంగా ఉంటుంది. పాండవవ్యూహంలో ఆ ముఖాలు భీమార్షునులు 
వారిద్దరూ శత్రువీర వ్యూహగర్భస్ట్థుడైన దుర్యోధనుడినీ, ముక్కుగా ఉన్న భీష్ముడినీ గ్రుచ్చి నొప్పించి గరుడవ్యూహాన్ని గాయపరిచారు. 
దుర్యోధన భీష్ములు బాణశిఖలను మొక్కపోగొట్టలేకపోగా డొక్కలలో గ్రుచ్చుకొన కుండ రక్షించుకొనలేకపోయారు. బాణ 
ప్రయోగనిపుణుడైన పారుడు వ్యూహటప్రయోగ నిపుణుడని పేరొందాడు. 


వ్యూహరచన చేసినా రెండుసార్లు వికలమైన కౌరవ సైన్యాన్ని మరునాడు వ్యూహరచన చేయకుండానే భీష్ముడు రణరంగంలో 
నిలిపాడు. అంటే ఆ నాడు అనియత వ్యూహ యుద్దానికి గానీ, తుముల యుద్దానికి గానీ సిద్ధమని ప్రకటించాడన్నమాట! పాండవులు 


పీరిక - 38 


కూడా దానిని సవాలుగా తీసికొని తుములయుద్దానికే ముందుకు వచ్చారు. అందుకే ఆనాటి యుద్ధంలో దొమ్మియుద్దాలు 
ఎక్కువగా సాగాయి. భీమ నాయకమైన సేనకూ, దుర్యోధన (226० సేనకూ పోరు విపరీతంగా సాగింది. భీమ ఘటోత్కచులు 
భీష్మ ద్రోణుల కంటె తుముల యుద్ధంలో భయంకరంగా భాసించారు. ఒక విధంగా తుముల యుద్ద వ్యూహం కూడా కౌరవులకు 
తోడుపడలేదు. అర్షునుడిని ఎదుర్కొనటం ఎంత కష్టమో భీముడిని నిర్గించటం కూడా అంత దుష్కరమని నాల్గవనాటి పోరు 
నిరూపించింది. శ్రీకృష్ణ పార్గులున్న వైపు ఎ వ్యూహమైనా విఫలం కాదని వారి నెదిరించే శత్రువ్యూహాలు ఓడిపోక తప్పదనీ భీష్మాదులు 
గ్రహించి నిష్ణరాలాడే దుర్యోధనుడికి ఆ సత్యాన్ని తెగించి చెప్పటం జరిగింది. 


అయిదవనాడు భీష్ముడు మకరవూూహం పన్నాడు. “పురస్తా దభ్యాఘాతే మకరేణ యాయాత్‌' (కౌటి. అర్థ. పు. 758) అని 
కౌటిల్యుడు. ఎదుటినుండి శత్రువు ఆక్రమించే భయం ఉన్నప్పుడు మకర వ్యూహంతో ముందుకు వెళ్ళాలని యుద్దనీతి చెప్పుతున్నది 
కాబట్టి మకరవ్యూహం పన్నటంలో రహస్యం బయటపడుతూనే ఉన్నది. పాండవులు శ్యేనవ్యూహం పన్నారు. మకరానికి కాళ్ళు 
అందించకుండా శ్యేనం వలె కౌరవసేనను ముక్కుతో పొడిచి, రెక్కలతో కొట్టి పార్టుడు పిండి చేశాడు. భీష్ముడు చేపట్టి చేజార్చుకొన్న 
గరుడవ్యూహం వంటి సజాతీయ వ్యూహాన్ని తాను చేపట్టి విజయుడ ననిపించుకొన్నానని పారుడు తాతకు వీరగుణపారఠాన్ని నేర్చాడు. 


తాత మనుమళ్ళకు గూఢాభిమానాలతో కూడుకొన్న వ్యూహ రచనల పోటీలు పెరిగాయి. ఒకరు పన్ని విడిచిన దానిని 
మరొకరు పన్ని నెగ్గించుకొనే పట్టుదలలు పొడసూపాయి. ఆరవనాడు అర్షునుడు మకరవ్యూహాన్ని పన్నించాడు. దాని కెదురుగా 
భీష్ముడు క్రొంచవ్యూహం నిర్మించాడు. మకరవ్యూహంలో శిరస్సు అర్జునుడు కావటంతో కౌరవసేన అతడి బాణాల కోరల పాలబడింది. 
భీష్మద్రోణులు క్రౌంచతుండం కావటంతో పాండవసేన తూట్లు పడింది. భీమాదు లొకవైపూ, దుర్యోధనాదు లొకవైవూ 
తుండకంఠస్థానీయులై పరస్పర పీడనకు తలపడ్డారు. కౌరవుల వ్యూహంగా విఫలమైన మకరం పాండవుల బలంతో నెగ్గింది. 
దానిని స్వయంగా చూచిన దుర్యోధనుడూ విన్న ధృతరాష్రుడూ కారణం తెలియక ఆశ్చర్యపోయారు. కౌరవుల దురహంకారం, 
తండ్రి ఉపేక్షా దానికి కారణాలని తెలిసికొని తెల్లబోయారు. 


ఎడవనాడు భీష్ముడు మండలవ్యూహం పన్నాడు. దానికి ప్రతిగా ధర్మజుడు వజ్రవ్యూహాన్ని సన్నద్ధం చేశాడు. ఎత్తు భీష్ముడిది 
పైయెత్తు పాండవులదిగా వ్యూహ రచన సాగింది. పక్షాలు, కక్షాలు, ఉరస్యాలు చాల దగ్గర దగ్గరగా ఉంటే అది మండలవ్యూూహ 
మంటారు. శత్రు సైన్యానికి అభిముఖంగా సమస్త సైన్యాలూ కలిసి ఒక్కుమ్మడిగా అన్ని వైపుల ప్రసరించటం మండలం అని 
కౌటిల్యుడు. “సరతాం సర్వతోవృత్తిః మణ్బలః” (పుట. 783). భీష్ముడు పాండవ సైన్యాన్ని చుట్టుముట్టి మట్టుపెట్టాలన్న ఆలోచనతో 
సప్తమదివస యుద్ధం సాగించుమన్నాడని వ్యూహం వ్యాఖ్యానించి చెప్పింది. 

“పార్య్వాల నుండి ఆక్రమణం జరుగుతుందనే భయం ఉన్నప్పుడు వజ్రవ్యూహం'లో ప్రస్థానం చేయటం యుద్దనీతి అని 
కౌటిల్యరాజనీతి. దాని ననుసరించి ధర్మరాజు వజ్రవ్యూహాన్ని పన్నాడు. అందువలన పార్య్వాల నాశ్రయించి పాండవ సైన్యాన్ని 
చుట్టుముట్టి ఆక్రమించే ४८१००००८ వ్యూహాన్ని నూరుముఖాల విజృంభించి దానిపై పిడుగులు కురిపించి స్వీయరక్షణకు సమర్థమైన 
వజ్రవ్యూహం విజయపథాన నడిపించింది. 


ఎనిమిదవనాడు కూర్మవ్యూహాన్నీ భీష్ముడూ, శృంగాట వ్యూహాన్ని ధృష్టద్యుమ్నుడూ పన్నారు. శత్రువులు పైకి ఉరికినప్పుడు 
తాబేలు వలె స్వీయరక్షణోపాయాలను అమలుపరచటంలో కూర్మవ్యూహం తోడ్చడుతుంది. శత్రువ్యూహ మర్మాలను బట్టబయలు 
చేసి బాహాటంగా నట్టనడిగడ్డలపై శత్రువీరులను సంహరించే నేర్పు ప్రకటించేది శృంగాటవ్యూహం. ఆనాడు భీష్మభీముల యుద్దం 
ప్రబల పాత్ర నిర్వహించింది. భీముడు దుర్యోధనుడి సోదరులను మహావీరులు చూస్తుండగానే శృంగాటకంలో వలె వరుసగా 
సంహరించిన ఘట్టం అద్భుతాన్ని సృష్టించింది. దుర్యోధనుడు భీష్ముడిని సర్వసైన్యాధిపత్యం వదలి కర్గుడి కప్పగించుమని అడిగేటంత 
ఆవేగాన్ని కౌరవులకు కలిగించింది. 


పీఠిక - 39 


తొమ్మిదవనాడు భీష్ముడు సర్వతోభద్రవ్యూహాన్ని పన్నగా పాండవులు దృఢవ్యూహాన్ని అమర్చారు. నలువైపులనుండి 
ఆక్రమణభయం ఉన్నప్పుడు మాత్రమే సర్వతోభద్ర వ్యూహాన్ని పన్నటం యుద్ధ వ్యూహ రచనలో పరిపాటి. భీష్ముడి మానసిక స్థితికి 
ఆ వ్యూహం బహిఃప్రతీక. పాండవుల యుద్ద క్రియా పాటవానికి అది ప్రతిఘటన సూచిక. దానికి విరుగుడు అన్నివైపులనుండి 
శత్రువులను ఆక్రమించటమే. దానికి తోడ్సడేదే సర్వతోభద్రవ్యూహం. అది భీకరమైన దాడిని సూచించే వ్యూహం కాబట్టి దానిని 
గట్టిగా తట్టుకొన గలిగిన దృఢవ్యూహం పాండవులు ఎన్నుకొనవలసి వచ్చింది. ఇది పాండవులకు పరీక్ష. తిక్కనగారు వ్యూహానికి 
పేరు చెప్పలేదు కాని గట్టివ్యూహం అన్నాడు. అది దృఢవ్యూహానికి తెలుగురూపం కావచ్చును. ఎంతటి దృఢవ్యూహమైనా 
మండలవ్యూహంలో మునిగిపోయింది. భీష్మ ప్రతాపంలో మ్రుగ్గిపోయింది. శ్రీకృష్ణార్ణును లకే భీష్మాగ్నిని ఆర్బటానికి సాధ్యం కాకపోయింది. 
శ్రీకృష్ణుడు భీష్ముడిపై చక్రప్రయోగం చేయబోయేంత తీవ్రస్థితి కలిగింది. పితామహుడు బ్రతికిఉంటే పాండవులు బ్రతికి ఉండే 
ఆశలు దూరమయ్యాయి. పాండవ సైన్యం దీనమై దీప్తి కోల్పోయింది. ధర్మజు డా రాత్రి భీష్ముడి వధోపాయాన్ని అర్థించవలసి 
వచ్చింది. కౌరవ విజయకేతనం మింట నిలిచిన రోజది. సర్వతోభద్ర వ్యూహం సఫలమైన దిన మది. 


పదవనాడు ప్రతేక వ్యూహాలు లేవు. కౌరవపక్షంలో భీష్ముడి చివరినాటి ప్రతాపాగ్ని ప్రజ్వలనానికి ప్రదర్శనరంగంగా 
నిలిచే వ్యూహం. ఆయన సేనాముఖంలో నిలిచి ఆయనయే సేనా సర్వస్వమై సర్వతోముఖ సమర పాండిత్యాన్ని ప్రదర్శించి, 
విరక్తిని భజించి, అంపశయ్యమీద ఒరిగిపోయే యుద్దం. ఆయన స్వయంగా తన విషాదాంతం కొరకు ఎర్పాటు చేసికొన్న 
ఆత్మవధవ్యూహం. అందుకే దానిని భీష్మవ్యూహం అన్నాను. ఆ నాడు పాండవ పక్షంలో శిఖండి సేనాముఖంలో నిలిచిన 
మహావీరుడు. అతడిని ముందు పెట్టుకొని, భీష్ముడి ముందు నిలిపి, అతడు బాణాలు వేస్తున్నబ్లే అర్జునుడు బాణవర్షం 
కురిపించి, యుద్ద విముఖుడౌతున్న భీష్ముడిని పడవేసే సన్నివేశానికే ప్రాముఖ్యాన్ని కల్పించిన వ్యూహాన్ని శిఖండి వ్యూహమన్నాను. 
పూర్వ సంకల్సిత నిర్ణయాలను వ్యూహపరంగా అమలుపరచిన ఒక యుద్ధనాటక మది. ఒక మహావీరుడి సాహసగాథకు సార్థక 
చరమాంకం. 


భీష్మపర్వంలో వ్యూహాలన్నీ ఆయా యుద్ధ ప్రయోజనాలను సాధించటానికి అమర్చిన యుద్దయుక్తులే, సంరక్షితయానాలే, 
సంరక్షిత విక్రమ విధానాలే. తిక్కన వాటిని వర్ణనాత్మకంగా తీర్చి దిద్ది భారతీయ రణనీతికీ, తెలుగువారి యుద్దకళకూ కావ్యగౌరవాన్ని 
కలిగించాడు. 


23. రణరంగ వర్ణనలు : 


రణవీరులు చేసిన యుద్ద చిత్రాలను రణరంగ వర్ణనలతో రంగరించి చెప్పటం తిక్కనకు పరిపాటి. సామాన్యంగా ప్రతిదినం 
మధ్యాహ్న సమయంలోనూ యుద్దావసాన దశలోనూ రణరంగ వర్ణనం చేసి ముగించే విధానం కనపడుతుంది. అందులో తిక్కన 
బాణభట్టును తలపింపజేస్తాడు. ప్రథమ దివస మధ్యాహ్న సమయంలో తుముల యుద్దంతో రణరంగం వీరవిహార భూమిగా 
రాణించిన వర్ణనం దీర్భవచనంలో నిబద్ధించబడింది. (చూడు: 1.267); రెండవనాటి యుద్ద సమాప్తిలో అర్జునుడి పరాక్రమానికి 
కౌరవసైన్యం పొందిన పాటు వచనంలో వివరించబడింది (291); తృతీయ దివసాంతంలో “అర్జునుడు కేశకలాపంబు శెవాలంబును 
టబ్రేవుల ప్రోవులు ఫేనపుంజంబులును మేదోమాంస సమస్త మస్తిష్క పటలంబు పంకంబును నగు రక్త నదీ ప్రవాహంబు భవదీయ 
సేనామధ్యంబునం 2०७७२ బేతాళ క్రవ్యాదాది భూతంబుల నోలలార్చె' (2.166) నని జుగు స్పారమణీయంగా రూపకంలో తిక్కన 
నిర్వహించాడు. పదిరోజుల సమరంలో తిక్కన మధ్యాహ్న సాయంకాల సమయాలలో నీర విజృంభణాలను గాని, రణరంగ 
దృశ్యాలనుగాని వర్ణించి యుద్ద వర్ణనలకు సమయ సూచనాత్మకమైన ఒక కళాపద్ధతిని అలవరచాడు. ఉదాహరణకు ఏడవరోజు 
మధ్యాహ్న సాయంకాల రణరంగ వర్ణనలు: © సంక్రందన నందనుండు రాజుల గములకుం గవిసి కేతనంబులు నజికియు, 
సారథి రథిక రథ్యంబుల ప్రాణంబులు వెటికియు, నాతపత్ర చామరంబులు పొడి ०९००५००८ జాపంబులు రూపజ(జేసియు, 


పీఠిక - 40 


జర్మంబులు వ్రచ్చియు, మర్మంబుల మార్గణంబులు గ్రుచ్చియు, సర్వాంగంబులు ७०६८०००८ ८७९९० ద్రుంచియు విహరించుచుండ 
నపరాహ్హంబయ్యె' (3.50) నన్నది సహజ సుందరం. “ఇను(డు దర్శనీయ మండలుండగుచు నపర్తౌల శిఖర గతుండయ్యె; 
నయ్యడ సంజ కెంజాయ 36904 నెత్తురు బేజులపయి వడిం దేలిపోవు పీనుంగులం దివిచికొని చను భూత బేతాళ సమ్మర్షంబులను, 
సమర తల ప్రాంత పతితంబులైన శవంబులం గకొని చెలంగు సృగాలంబుల రవంబులను దత్సమయం బతిఘోరం బగుటయు'” 
(3.65) అన్నది బీభత్స రమణీయం. స్థిరచరవస్తు చిత్రణం రణరంగ వర్ణనలోని వైవిధ్యం. 


24. సన్నివేశ వర్ణనలు : 


యుద్దాలలో వీరుల నడుమ జరిగే ద్వంద్వ యుద్ధ సన్నివేశాలు కాని, మూక ఉమ్మడి సన్నివేశాలు గాని, వ్యూహ క్రీడా 
చతురంగ గతులుగాని ఉత్సాహంతో పాటు ఉత్కంఠనూ, ఉద్వేగాన్నీ కూడా కలిగిస్తాయి. విసుగు పుట్టని వినోదాన్ని పుట్టిస్తాయి 
అటువంటి వాటిని సహజ సుందరంగా సన్నివేశ బంధురంగా తిక్కన సంఘటించి శిల్పాన్ని ప్రదర్శించటం యుద్ధ పర్వాలలో 
పెక్కుచోట్ల కనపడుతుంది. భీష్మ్కపర్వం లో పదిరోజుల యుద్దం మూడాశ్వాసాలలో చెప్పటంచేత వర్ణన నాతివిస్తారం గానూ, 
నాతిక్టిష్టంగానూ సన్నివేశాలు చకచక సాగిపోతున్నట్టుంటాయి. ఇటువంటి సంగ్రహకథనంలో తిక్కన జిలుగు వెలుగులను చిత్రించటం 
మహాకవిలక్షణం. ఉదాహరణకు ద్వితీయ దివసంలోని ధృష్టద్యుమ్న ద్రోణాచార్యుల యుద్దం, భీమసేన భానుమంతుల యుద్దం, 
దుర్యోధన భీమసేనుల యుద్ధం, చతుర్థ దివసంలో ఘటోత్కచుడి మాయాయుద్దం, పంచమదివస యుద్దంలో అభిమన్యు 
లక్ష్మణ కుమారుల యుద్ధం, షష్ట దివసంలో ధృష్టద్యుమ్న ద్రోణుల యుద్ధం, అష్టమదివసంలో అలంబస ఇరావంతుల యుద్దం, 
నవమదివసంలో అర్షున ద్రోణుల యుద్దం, దశమ దివసంలో భీష్మశతానందుల యుద్దం పేర్కొన దగినవి. మచ్చుకు భీష్ముడు 
శతానీకుడిని చంపిన ఘట్టం ముచ్చటగా మూడు పద్యాలలో చెప్పింది చకచక జరిగిన దృశ్యం కంటికి కట్టించేది. 


క “సేనల నిమ్మెయి భీష్ముడు । 6:5८ బొందింప నలిగి ధీరత్వము >) 
८१९० 2०१०४  । @०€) ० డెదిర్బె నతని నాసురభంగిన్‌. 

వ. ఇట్లు దాశి విరటుతమ్ముండు వాలమ్ముల నొప్పించినం గోపించి. 

శ్రా విల్లుం గేతువు( ద్రుంచి సూతు వెస నుర్విం గూల్చి రథ్యంబులన్‌ 


డొల్లం దీవ్రత నేసి యాత(డు భుజాటోపంబు శౌర్యంబు శో 
భిల్లన్‌ వైచిన శక్తియుం దునిమి యాభీలద్యుతి ప్రస్ఫుర 
ద్భల్ణం బొక్కటి భీష్ము( డేసి నజికెం దన్మస్తకం బుగ్రతన్‌.” (భీష్మ. 3. 390 - 392) 


ఈ రచనలో ప్రతిపదం సార్థకం. कल పదంలేని రచన. భీష్ముడు సేనలను దీనత్వంలోకి దింపాడు. శత్రుకృతమైన ఆ 
క్రూరకర్మకు వీరుడైన శతానీకుడికి కోపం వచ్చింది. ఎదిరించటానికి అతడి ముందున్న మహావీరుడు భీష్ముడు. అతడిపై దాడి 
చేయాలంటే ధీరత్వం కావాలి. శతానందుడు తెగించి ధైర్యంతో యుద్దానికి తలపడ్డాడు. ఆ పరిస్థితులలో శతానీకుడు ఆ ప్రయత్నం 
చేయటమే ఘనం. అందుకు వీరులందరూ అతడిని ప్రశంసించారు. వారి ప్రోత్సాహంతో అతడు ఉబ్బిపోయాడు. రాక్షసుడివలె 
విజృంభించి భీష్ముడిపై విరుచుకుపడ్డాడు. వాలమ్ములతో అతడిని నొప్పించాడు. ఆ చర్యకు భీష్ముడు కోపించాడు. శతానీకుడిమీద 
శరపరంపర సంధించాడు. వరుసగా విల్లును, కేతువును, సూతుడిని, గుర్రాలనూ నేలగూల్చాడు. విరథుడైన శతానందుడు 
వీగిపోక, మండిపడి శౌర్యమూర్తి అయి, భుజబలాన్నంతా ఉపయోగించి శక్తిని భీష్ముడిపై సంధించాడు. అందుకు భీష్ముడు 
ఆగ్రహించి శక్తిని మధ్యలోనే త్రుంచివేశాడు. భయంకరమై, కాంతిచ్చటలతో ప్రకాశించే భలాన్ని ప్రయోగించి శతానీకుడి శిరస్సును 
త్రుంచి చంపాడు. 


పీరిక - 41 


సన్నివేశం చిన్నది. కాని ఎన్ని వివరాలు పొందు పరిచాడు తిక్కన! శతానీకుడికి కలిగింది కోపం అనే స్థాయిభావం. దానివలన 
ధీరత్వం ఉప్పొంగింది. భీష్ముడిపై విజృంభింపజేసింది. మూడుమాటలలో రసభావానుభావదీప్తి ముప్పిరిగొనేటట్లు రచన రాణించింది. 
అతడు భీష్ముడిపై బాణాలను, శక్తిని ప్రయోగించి చంపాలనే సూటిచూపు తప్ప దానిలో ఒక క్రమాన్ని పాటించాలన్న నేర్చు కనపడదు. 
క్రమంలేని పరాక్రమం శతానందుడి విక్రమం. భీష్ముడు మహాయోధుడు. ఎదుటి వీరుడి స్వరూప స్వభావాలను వెంటనే పసిగట్టి తగిన 
పద్ధతిని ఎన్నుకొని, శా స్త్ర బద్దంగా యుద్దంచేసి, శత్రుసంహారాన్ని నిర్వహించగల దక్షు డాయన. అందుకే ముందు శతానందుడి విల్లువిరిచి 
బాణ ప్రయోగాన్ని అరికట్టాడు. చివరకు విరథుడిని చేసి నేలమీదకు దించాడు. అంతటితో ఆగి శతానందుడు తలదాచుకొంటాడేమో 
అని అవకాశం ఇచ్చాడు. కాని, అతడు శూరుడివలె విరథుడైనా భీష్ముడితో తలపడటానికి సిద్దమై శక్తిని ప్రయోగించాడు. తన శక్తి 
నెరుగకుండ భీష్ముడిని వధించే శక్తిని ప్రదర్శింప దలచుకొన్న శతానందుడిని భయంకరంగా (మహాకోపంతో) భల్దంతో తల నరికి 
చంపాడు. భీష్ముడి పరిణతిని, శతానందుడి ఆవేశాన్నీ అక్షరాలా చిత్రించే ఈ చిన్న ఘట్టం తిక్కన సన్నివేశ చిత్రణకు చక్కని మచ్చుతునక! 


25. వీరోక్తుల వర్ణనలు : 


యుద్ద ఘట్టాలకు రసప్రకాశం రంగరించేవి వీరుల పారుషోక్తులతో కూడికొన్న ప్రసంగాలు. అయితే, భీష్మ్యపర్వంలో రణరంగాలలో 
వీరుల రౌద్ర ప్రసంగాలు తక్కువ. యుద్ద క్రియా ప్రదర్శనలు ఎక్కువ. అయినా, కృష్ణార్ణున సంవాదం వంటి భగవద్గీతా ఘట్టాలూ, 
పరస్సర వీర పరాక్రమ ప్రశస్తులున్న ప్రసంగాలూ, వీర పరాక్రమాలను సమీక్షించే సంభాషణలూ ఎక్కువ. మచ్చుకొకటి రెండు. 
శ్రీకృష్ణుడు అర్జునుడితో (భగవద్గీతలో) 
చ. ` 31560 నేమియుం దగని వారికి నై హృదయంబు గుంద(గా 
వగచెదు బుద్ధిమాటలును వావిరి నాడెదు నీవు; పండితుల్‌ 


వగతురె యున్నవారికి నవశ్య విధేయత జన్నవారికిం; 
దెగు వగలెల్ల( జిత్తము ప్రదీప్త వివేకమయత్వ మొందినన్‌'. (భీష్మ. 1. 195) 


భీష్ముడు దుర్యోధనుడితో చేసిన పార్థ పరాక్రమ ప్రశంస: 


2. 


॥ 5०९)८क మహనీయ ఖాండవం బింద్రుని । నమరగణంబుతో २55०००८ జేసి, 

బహుదివ్య శరములు వడయంఃడే యెక్కటి । బవరాన మెప్పించి శివునిచేత, 

గంధర్వులకు నోడి కర్ణుండు నీ తమ్ము । లును బాజి విడిపించికొన(డె నిన్ను, 

నిను నను ద్రోణు నాతని పుత్రుంగృపు€ గరు । గెలిచి విరాటు గోవులం గొనండె? 
९७. తక్కు పెక్కు 5०९८ బెక్కండ్ర నే మేమి । సేసె వినమె? యట్టి జెట్టి నిన్ని 

దినము లిట్లు దొడరి పెనంగియు నీ చేత । నేడు వినగవలసె వేడి పలుకు. (భీష్మ. 3. 177) 
ధర్మరాజు భీష్ముడితో జ 

छ. “చిచ్చబికన్ను మూసికొని చేతి త్రిశూలము డాణచి లీలమై 
వచ్చిన రుద్రు చందమున ట్రాలుదు వీ వనిలోన నోర్వ(గా 
వచ్చునె నిన్ను నెట్టి మగవారికి? నీ కృప నాశ్రయింప(గా 
వచ్చితి; మెవ్విధిన్‌ గెలువవచ్చు? మహాత్మ! యెజుంగం జెప్పవే. (భీష్మ. 3. 300) 


పీరిక - 42 


26. అభినయ వర్ణనలు : 

నానారసాభ్యుదయోల్లాసి అయిన విరాటపర్వంలో తిక్కన ప్రదర్శించిన అభినయ వర్ణన మరే పర్వంలోనూ ప్రత్యక్షం 
కాదు. భీష్మపర్వం వీరరౌద్ర కరుణ రసభావాల సమ్మేళనం. యుద్దక్రియలలో వీరులు ప్రదర్శించే భావాలను శబ్దమాత్రంగా సూచించి 
వాటి భావనను పరితలకు వదలిపెట్టాడు తిక్కన. ఉదాహరణకు - శ్రీకృష్ణుడు భీష్ముడి మీదకు విజృంభించుమని అభినయబంధురంగా 
ప్రబోధించిన తీరు విశేషం: 


చ. “గజిబిజి లేక, యుబ్బక, యఖండిత శౌర్యము, నస్త్ర వీర్యమున్‌ 
భుజబలముం బొగడ్తవడ భూరిపరాక్రమశాలి భీష్ము న 
క్కజముగం దాణకి యద్దెస నకంపితులై నడతెంచు శల్య కుం 
భజకురురాజు లచ్చెరువుపాటు భయంబును బొంద జేయుమీ!' (భీష్మ. 2. 33) 


ఇందులో అర్షునుడు శౌర్యాస్త్ర ప్రదర్శనంలో తడబాటు పడగూడదట! ఉబ్బితబ్బిబ్బు కాకూడదట! భుజబల ప్రకటనం 
పరులు పొగడేటట్లు ఉండాలట! పరాక్రమశాలి అయిన భీష్ముడే ఆశ్చర్యపడేట్లు ఆయనమీద దాడి చెయ్యాలట! అకంపితులై 
వస్తున్న శల్యద్రోణులు ఆశ్చర్యంతో కూడిన భయం పాొందేటట్లు ఎదురుదెబ్బ తీయాలట! శ్రీకృష్ణు డిచ్చిన ఈ సూచన 
అభినయాత్మకమైన యుద్ధకార్యశిక్షగానూ ఉన్నది. నటులకు అభ్యాసం నేర్పుతున్న ఆచార్యుడి నాట్యుశిక్షగానూ తోస్తున్నది. 
ఉభయకవిమి(త్రుడి శిల్సమిది! 


విభావానుభావసాత్త్విక భావావేశాలను ఒక్కెడ పేర్చి ఒక రసభావస్థితిని అభినయాత్మకంగా ఆవిష్కరించటం తిక్కనకు 
కొట్టినపిండి. అటువంటి రచనను అక్కడక్కడ అమర్చా & పర్వంలో. మచ్చుకు - రణరంగంలో మృతుడై పడిఉన్న తన కుమారుడైన 
ఇరావంతుడిని చూచి అర్జునుడు శోకభావావెేశానికి గురి అయ్యాడు. ఆ వర్ణన ఇది - 


చ. “ఘనతరశోక వేగమునం గన్నుల నీళులు నించి యా సుయో 
ధను నవినీతియుం బిదప ధర్మతనూజు(డు సంధి గోరి ప 
ల్కిన తగవుం, గడంగి యనికిం దలకొన్న నిజోద్యమంబుం దో 
చిన మది దిట్టుచున్‌, వినుతి సేయుచు, రోయుచునుండె నయ్యెడన్‌ '. (భీష్మ. 3. 156) 
ఇందులో పుత్రశోకభావావేశం భావం. కన్నులవెంట నీళ్ళు నిండటం సాత్త్వికభావం, అతడి మృతికి కారణమైన యుద్దానికి 
దారితీసిన పూర్వ సంఘటనలు జ్ఞాపకం రావటం స్మృతి. వితర్కం మొదలైన సంచారిభావాల సంచారం. పుత్రమరణానికి 
మూలకారణమని భావించిన దుర్యోధనుడిని తిట్టటం, కుమారుడి గుణగణాలను పేర్కొంటూ ఆవేదనపడటం వాచికాభినయం. 
ఈ పద్యం సహజవర్ణనంగా సమకూరిన అభినయవర్ణనం! 
మాట మనసు చేసే అభినయం. ఆ సత్యాన్ని భీష్మ పాత్రద్వ్యారా నిరూపించిన ఒక ముత్యమంత పద్యం హృద్యం. భీష్ముడి 
వింటిని వివ్వచ్చుడు విరిచాడు. మరొక వింటిని ఎత్తుకొంటుండగానే దానిని కూడ త్రుటిలో విరిచాడు. 


క్ర ˆ ७८ డొండొక విల్లెత్తిన । నతిరయమున నదియు దునుమ నాతం 'డౌరా! 
శతమఖనందన!' యనుచును । ధృతి వేజొకవింట శరతతిం ००८००८5. (భీష్మ. 3. 258) 


“జరా! శతమఖనందన!' అనే మాట పలికించి 'జెరా! తిక్కన సోమయాజి!” అనిపించుకొన్నాడు. 


పీరిక - 43 


భీష్మపర్వంలో మూడు విషాదాభినయా లున్నాయి. ఒకటి - ధృతరాష్రుడు భీష్ముడి మరణవార్త వినగానే చిత్తంబు జల్లని 
యొల్లంబోయి మూర్చిల్లి కొండొకసేపునకు శిశిర విధానంబుల సేదదేటి, గన్నీరు దొరంగ గద్గదకంఠుండై' (భీష్మ, 1.50) నట్లు 
తిక్కన వర్ణించాడు. 
భీష్ముడు ఎనిమిది నాళ్ళయినా సవ్యసాచిని చంపలేదని దుర్యోధనుడు నిష్ణురాలాడి కర్ణుడిని యుద్ధం చేయటానికి 
అనుమతించుమని అన్నప్పుడు. 
క. ^ అమ్మాట మనమునకు వా । లమ్మై తాకుటయు ४२५८ డత్యంత విషా 
దమ్మున నించుకవడి మౌ । నమ్ము దగం దాల్చియుండె నతవదనుండై. 
వ. పదంపడి నిట్టూర్పు నిగిడించి మొగం బెగయించి భూపాలు నాలోకించి,” (భీష్మ. 3. 173, 174) 
మారు పల్కనట్లు తిక్కన అభినయ వర్ణనం చేశాడు. 
అర్జునుడు విషాదయోగాన్ని భజించినప్పుడు స్వీయవిషాద స్థితిని వర్ణించుకొంటూ చెప్పిన పద్యం మరొక అభినయ వర్ణన 
పదతికి నిదర్శనం. 
८० 
చ. ` సరసిజనాభ! బంధుజనసంతతి( గయ్యపునేలం జూడణగా 
०८०८८ బోయి మేను నిడువెండ్రుక వెట్టుచు( గంప మొందె(, జే 
నిరతము గాదు గాండివము, నిల్వ(గ నోర్వవు గాళ్ళు; నేను ని 
ష్టురతకు( జాలనొల్ల; నొక(డున్‌ మహి యేలుట యేటి సౌఖ్యముల్‌?' (భీష్మ. 1. 181) 


విషాదత్రయాన్ని వివిధ వర్ణన పద్ధతులలో వర్ణించటం శిల్పం! 
27. ప్రకృతి వర్ణనలు : 
ప్రత్యేకంగా ప్రకృతిని వర్ణించిన ఘట్టాలు భీష్మపర్వంలో కానరావు. అయితే కథాసందర్భంతో సంవదించిన కాలాన్ని ప్రకృతితో 
సమన్వయించి ఆలంకారికంగా వర్ణించటం తిక్కన పరిపాటి. ఉదా: 
క్ర “సోమాన్వయ ప్రదీపకు(। డీ మెయి ८ దేజోవిశేష మెసకం బెస(గం 
గా మెజయుటం గనుగొని సి । 7 మజువడు మాడ్కి( గ్రుంకె నర్కుం డంతన్‌'. 


తే, “జలరుహంబులు పాండవసైనికుల మొ । గంబులట్టుల విన్ననై కాంతి దటిగా; 
వారి మనముల భీత్యంధకార మడరు । కరణి 2८६९8 65०८63८८ గవియుదెంచె.” 
(భీష్మ. 1. 299, 300) 


క్ర “కిరణంబు లడ(గి యంతకు । నరుణత్వము 3०९०००८ దరణి యపరాద్రి శిరః 
స్ఫురణను నధిక రణాలం । కరణం బొనరించుటయును గాంగేయు( డెడన్‌.” 
క్ర “శ్రాంతం బయ్యేను వాహన । సంతానం బెల్ల నిపుడు సంధ్యాసమయం 
బింతట నేంటికి నని సా । లింతముగా కింక బోర छपर) యున్నే! ' (భీష్మ. 2. 339-340) 


పీరిక - 44 


క్ర “తా నస్తశిఖరి 5०९०३८६८ । బోనియపుడు పాండురాజపుత్ర విరాజ 
తేన పొడ వడణగు ననుకృప । నో నలినాప్తుండు గ్రుంకె నుర్వీనాథా! | (భీష్మ. 3. 271) 


వ్యాస తిక్కనల దయవలన మహాభారత యుద్ధకాలంలో సూర్యుడు సైతం నిష్కారణంగా నిష్కమించలేదు. 


28. తెలుగుభారతంలో పరచుకొని ఉన్న భగవద్గీత 

ఆంధ్రమ హాభారత భీష్మపర్వంలో పండితుల మధ్య ఒక ప్రధాన వివాదాంశం ఉన్నది. అది భగవద్గీతకు సంబంధించింది. 
సంస్కృత మహాభారతంలోని భగవద్గీతను తిక్కన పూర్తిగా తెలుగులోకి తేలేదు. సంక్షిప్తంగా కొన్ని అంశాలను మాత్రమే తీసికొన్నాడు. 
దానివలన మూలగౌరవం కంటె తెలుగు రచనకు మర్యాద తరిగిందని భావించేవారు కొందరున్నారు. శాస్రేతిహాసంలో ఉన్న 
భగవద్గీతను కావ్యేతిహాస నిర్మాత అయిన తిక్కన కావ్యకళాదృష్టితో దానిని తగ్గించాడనీ, అది ఉచితమే అనీ మరికొందరు తలుస్తారు. 
భగవద్గీతలో ప్రతిపాదించబడిన అంశాలు తిక్కన ఒక్కచోట చెప్పకపోయినా, అవి భారతమంతా పరచుకొని ఉన్నవి కాబట్టి తిక్కన 
భగవద్గీతను తెలుగులో వదలినట్లు కాదనీ, దోషం చేసినట్లు కాదనీ, ఎంతవరకు అవసరమో అంతవరకే తిక్కన గ్రహించాడనీ 
పేర్కొన్నారు. ఈ అంశాన్ని వివరించే డా॥ కేతవరపు వేంకట రామకోటి శాస్త్రిగారి మాటలు ప్రస్తుతాలు: 


“అర్జునుని యుద్ధ విముఖతను నివారించుట సందర్భముగా భారతమున గీత ప్రసక్తించినది. అనగా రణోత్సాహ కారణముగా 
స్వధర్మావలంబనము వదలదగమిని అర్జునుడు తెలిసికొనుట కేయే విషయములు శ్రీకృష్ణుడు చెప్పినాడో అదంతయు భగవద్గీత. 
పదునెనిమిది అధ్యాయములలోని ఏడువందల శ్లోకముల తాత్సర్యమును అదియే కావలయును. కేవలము శ్రీకృష్ణపరమాత్మ 
చేసిన ఉపదేశము ఐదువందల డెబ్బది నాల్గు శ్లోకముల మేర వ్యాపించియున్నది. కాని, యధథార్థమునకు గీత ఒక్క కర్మ ప్రాధాన్యమునే 
చెప్పుటలేదు. 'లోకే7స్మిన్‌ ద్వివిధా నిష్టా, పురా ప్రోక్తా మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్‌ (3-3) 
కర్మజ్ఞానములు రెండింటిని గీత చెప్పినది. భాష్యకారులు నిష్కామమైన కర్మను జ్ఞానసాధనముగా చెప్పినారు. మరి అర్షునుని 
విషయమునను ఈ యర్ధమునే భావించినచో వాని యుద్ధమున ప్రవర్తించుట జ్ఞానమునకు సాధనము కావలయును కాని కాలేదు. 
మహాభారతమున గీతకు అర్జునుడు యుద్ధమున ప్రవర్తించుటయే ఫలము. అశ్వమేధపర్వమున అర్జునుడు శ్రీకృష్ణునితో ఇట్లనినాడు: 


“అనికి దొడంగునప్పుడు మదాత్మ కలంగిన కొన్ని ९९९" 
ధన మహనీయ వాక్యము లుదాత్తకృపం దగ నీవు సెప్పి తే 
మనమున వాని యర్ధములు మాధవ! నిల్పగ( జాలనైతి”, (అశ్వ. 1. 153) 


శ్రీకృష్ణుని ఉపదేశము పూర్తిగా అర్జునున కప్పుడు పట్టలేదు. స్వధర్మమునందు ప్రవర్తించుట ఒక్కటే అర్జునున కానాడు 
పట్టినది. తదనుగుణముగా ప్రవర్తించినాడు. అట్టిచో భగవద్గీతను మొత్తము యథాతథముగా భీష్మ్కపర్వమున తిక్కనగారు 
టబ్రాసియున్నచో అరునుని యందు ఫలమునకు రాని అనగా వాని బుద్ధి కెక్కని విషయముకూడ బ్రాయబడినట్టగును కదా! 
ప్రయోజన రహితమైన విషయము నంతగా నేల వ్రాయవలయును? అందువలన తిక్కనగారు భీష్మ్కపర్వమున భగవద్గీతను 


మొత్తమునకు మొత్తముగా అనువదించలేదు. 


అయినచో భగవద్గీతా గత బహువిషయములు తెనుగు భారతమున లేకుండపోయినల్లై కదా అనవచ్చును. ఎక్కడకును 
పోలేదు. శాంత్యనుశాసనాశ్వమేధ పర్వములయందు గీతార్థము రకరకములుగా వ్యాపించియున్నది. మొదలు స్రీపర్వమున 
ధృతరాష్టుని ఉపశమింపజేయుటకు విదురుడు చెప్పిన మాటలయందే గీతార్థము గుబాళించుచున్నది. ఎట్టును తరువాతి 
పర్వములలో ప్రయోజనసహితముగా జ్ఞానబోధ జరుగబోవునప్పుడు ప్రయోజన రహితముగా పదునెనిమిది అధ్యాయముల గీతను 
ఎడువందల శ్లోకముల తోడి దానిని తుచ తప్పక ప్రాయవలసిన పనిలేదు. అందుకే తిక్కనగారు బ్రాయలేదు. 


పీఠిక - 45 


భగవద్గీత ముఖ్యముగా సాంఖ్యయోగమును గూర్చి చెప్పినది. శాంతిత్రయమున గల వేదాంత విషయమంతయు నదియే. 
భారతమున శాంతిత్రయాదికమునందున్న సాంఖ్యయోగ విషయములను పరిశీలించినచో అవి గీతయందలివే అని తెలియగలదు. 
గీతకు అతిరిక్రములు కావు. అందువల్ల తిక్కన్నగారి భారతమున గీతార్థము లేకుండ పోయినదన్న చింత అక్కరలేదు. అర్జునుడు 
యుద్ధమున ప్రవర్తించుటకు భగవద్గీతలోని ఏ భాగము మిక్కిలిగా తోడ్చడినదని తిక్కన్నగారి కనిపించినదో ఆ భాగమునే ఆయన 
ట్రాసెను. 


లౌకికముగా చూచినచో శ్రీకృష్ణుడు చెప్పినమాట అర్జునుడు వినుటయే జరిగినది. ఆయన యుద్దము చేయుమనగా 
ఈయన చేసెను. నిత్యజీవితములో మనము చూచుచునే యున్నాము. ఒకడు చెప్పును. ఇంకొకడు చేయును. చేయువానికి 
చెప్పినవానియందు భయభక్తులుగాని, గౌరవమర్యాదలు గాని ఉండవలయును. ఒకనిమాట నొకడు చేయుటకు భయభక్తులే 
ముఖ్యకారణము. గీతోపదేశ సందర్భమున శ్రీకృష్ణుడు విశ్వరూపమును ప్రదర్శించి అరునునియం దాభావములను కల్పించి నాడు. 
ఎకాదశాధ్యాయము నందున్న అర్జునుని మాటలను నిదానముగా విచారించినచో ఆ విషయము స్పష్టము కాగలదు. విశ్వరూపమును 
చూచి చూచి అర్జునుడు చివర కనినాడు గదా 'న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్‌” (11-31). ఈ ఘోరరూపముతో నీవు ప్రవర్తించుటలోని 
యాంతర్యము నాకు బోధపడుట లేదు - అని. అప్పుడు నేను లోకనాశనము కొరకు వృద్ధినొందిన యముడనని చెప్పుచు శ్రీకృష్ణుడు 
“ఉత్తిష్థ యళో లభస్వ జిత్వా శత్రూన్‌’ (33) లెమ్ము! శత్రువులను జయించి యశము పొందుము - అని అర్జునుని హెచ్చరించాడు. 
శ్రీకృష్ణుడు విశ్వరూపమును ప్రదర్శించినది అర్జునుడు శత్రువులను జయించుట కొరకు. అదియే శ్రీకృష్ణుని ఆంతర్యము. అర్జునుడు 
యుద్ధమున ప్రవర్తించుటకు పదునొకండవ అధ్యాయము ప్రబలమైన హేతువు. 


“ధర్మక్షేత్రే కురుక్షేత్రే - యత్ర యోగీశ్వరః కృష్ణో - అను ఈ మొదలైన భగవద్గీతయొక్క ఆద్యంతళ్లోకములను 
యధథాతథముగా తిక్కనగారు భీష్మపర్వమున గీతోపదేశమున కాద్యంతములుగా ॐ>ईॐ ०६8. అందువల్ల ఆద్యంతములుగా 
వ్యాపించిన భగవద్గీతయొక్క తాత్సర్యము ఇందు మాచేతను నిక్షిప్రమగుచున్నదన్న సూచనను మనము భావించవచ్చును. 
మరియు జాగ్రత్తగా పరిశీలించినచో తిక్కన్నగారు వ్రాసిన గీతోపదేశమున ఎక్కువగా ఎకాదశాధ్యాయమందలి శ్లోకముల యర్థమునే 
మనము చూడగలము. అర్జునుడు యుద్ధమున ప్రవర్తించుటకు శ్రీకృష్ణుని మాట వినుట కే యధ్యాయము ముఖ్యమో ఆ 
అధ్యాయమునందలి శ్లోకార్థముల నెక్కువగా గ్రహించి వ్రాసెను. మొత్తము గీతనుండి రెండు మూ డటునిటుగా నూరు 
శ్లోకముల యర్థమును తిక్కన్నగారు తెనుగున ట్రాసిరి. అందు నలువది శ్లోకముల ०००८ మొక్క ఎకాదశాధ్యాయము నుండి 
గ్రహింపబడినది. ఈ భగవద్గీతానువాద విషయము నెంత సూక్ష్మముగా విచారించి తిక్కన్నగారు సర్వతంత్ర స్వతంత్రముగా 
ప్రవర్తించినదియు ఇక బుద్ధిమంతు లూహించవచ్చును. కనుక గీతను మొత్తము భీష్మపర్వమున తిక్కన్నగా రనువదించలేదు. 
అనువదించకపోవుటయే జె చిత్యవంతముగా నున్నది. మరియు నక్కడక్కడ గీతాళ్లోకముల కివి అనువాద పద్యములా అన్నట్లున్నవి 
కొన్ని తిక్కన్నగారి భారతమున కనిపించుచున్నవి. 


1. “శ్రేయా న్న్వధర్మో విగుణః (3.35) ఇత్యాది శ్లోకమునకు “ఒప్పకున్నను నాత్మకులోక్త కర్మ మూర్భ్వగతి( జేర్చు' (శాంతి. 
1.279) అని తిక్కనగారి పద్యము. 
2. “యదృచ్భాలాభ సంతుష్ణో' (4.22) ఇత్యాది శ్లోకమునకు శాంతిపర్వమున 
తే. “అనఘ! సుఖదుఃఖములు వచ్చినపుడు మద వి । షాదములు లేక సంప్రాప్త సముపభోగ 
రతు(డు నప్రాప్యవాంఛా నిరాసకుండు । నగుట సారతపోరూప మండు బుధులు.” 
(శాంతి. 5.501) 


పీరిక - 46 


3. “విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని (5-18) ఇత్యాది శ్లోకమునకు తిక్కన్నగారి తెనుగు పద్యము. 
చ. “వినయము విద్యయుం గలుగు విప్రనియందును గోవునందు నొ 
ప్పు నెజయు హస్తియందు నొకపోకకు( బోవని కుక్కయందు దా 
ని నడి తెచ్చి వండి తిను నీచపు మాలనియందు తుల్యద 
ర్భనము తదంతరాత్ముని నిరంజనునిం గనునట్టి పండితుల్‌". (5. 109) 
4. “సర్వతః పాణిపాదం' (13.14) ఇత్యాది శ్లోకమునకు తిక్కన్నగారి పద్యమును అశ్వమేధ పర్వమున (1.223) (కలయంగ 
నెల్లయెడలం దలలును' అను ఈ మొదలైన పద్యమును చూచునది. 
ఈ విధముగా మరికొన్ని శ్లోకములు పద్యములు ఏరి చూపించవచ్చును. ఇంతకును ఫలితార్థ మేమనగా భీష్మపర్వమున 
తిక్కన్నగారు భగవద్గీతను మొత్తముగా వాయకపోవుటయే సముచితముగా నున్నదనియు, గీతార్థము తెలుగుభారతమున నష్టమై 
పోలేదనియు, అది తరువాతి శాంత్యాది పర్వములలో నిక్షిప్తమై యున్నదనియును. 


భగవద్గీత ప అధ్యాయమునుండి ఏయే శ్లోకములను గ్రహించి తిక్కన్నగారు ట్రాసినదియు ఇక్కడ చూపబడుచున్నది. 


శ్రీమద్భగవద్గీత భీష్మపర్వము శ్రీమద్భగవద్గీత భీష్మపర్యము 
అధ్యా. శ్లోకములు ఆశ్వా. పద్యము అధ్యా. శ్లోకములు ఆశ్వా. పద్యము 
1 1 1 171 11 5 1 208 
1 3 1 173 11 8 1 209 
1 4 - 13 1 174 11 9, 12, 14 1 210 
1 15 - 18 1 176 11 15 - 25 1 211 - 213 
1 19 1 177 11 26, 27, 31 1 214 
1 20 1 178 11 33 - 35 1 215 
1 21 ~ 23 1 179 11 38 - 39 1 216 
1 24 - 27 1 180 11 41, 42 1 217 
1 29 - 32 1 181 11 44 1 218 
1 33 1 182 11 46 1 219 
1 34 - 42 1 183 - 187 11 48, 53, 54 1 220 
1 45 - 46 1 188 11 55 1 221 
2 1 1 189 11 66 1 224 
2 2 1 190 11 67 1 226 
2 4, 5 1 193 11 72 1 227 
2 7 1 194 11 73 1 228 
2 11 1 195 11 74, 77 1 229 
2 13, 17, 20 - 23 1 196 11 78 1 231 
2 31, 32 1 201 


పీరిక - 47 


(శ్రీ ఆంధ్రమహా భారతము - భీష్మపర్వము - ఉపోద్భాతము. డాక్టర్‌ కేతవరపు వేంకటరామకోటి శాస్తి - పుటలు ७1 - 
XX (ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ప్రచురణ 1971) 


29. స్తోత్రాలు తిక్కన తెలుగు చేయలేదు 
యుధిష్టిరుడు యుద్ధయాత్రకు పూనుకొన్నప్పుడు శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు దుర్గాదేవిని స్తుతించినట్లు కొన్ని 
ప్రతులలో ఉన్నది. 
“నమస్తే సిద్ధసేనాని । ఆర్యే మందరవాసిని। 
కుమారి కాళి కాపాలి । కపిలే కృష్ణపింగళే॥” 


అని ఆరంభించిన స్తుతి 13 శ్లోకాలలో సాగింది. ఆ తరువాత దుర్గాస్తోత్ర ఫలశ్రుతి కూడా నాలుగు శ్లోకాలలో ఉన్నది. 


“సంగ్రామే విజయే న్నిత్యం । లక్ష్మీం ప్రాప్నోతి కేవలామ్‌। 
ఆరోగ్య బలసంపన్నో । జీవేద్వర్ష శతం తథా॥” 


అని ముగుస్తుంది. ఇది అంతా మూలంలో ఒక అధ్యాయం (ఇరవైమూడో అధ్యాయం). శ్రీకృష్ణుడే దుర్గాస్తుతి చేయుమని 
చెప్పటం అసంబద్ధం. నిజానికి శ్రీకృష్ణుడు ఆయననే శరణువేడుమని చెప్పాడు. అందువలన తిక్కన దీనిని గ్రహించి ఉండడు. 
అట్లా చేయటం ఉచితమే. 


ఇట్లాగే అరవై ఏడవ అధ్యాయంలో వర్ణించబడిన శ్రీకృష్ణభగవానుని మహిమను, అరవై ఎనిమిదవ అధ్యాయంలోని పంచభూత 
స్తోత్రాన్నీ తిక్కన తెలుగు చేయకపోవటం కూడా సముచితమే. 


30. కవిత్రయ మహాభారతం : వ్యాఖ్యానం 

ఆదికావ్యమైన ఆంధ్రమహాభారతం తెలుగులో అవతరించి దాదాపు వెయ్యేళ్ళు కావస్తున్నా ఇంతవరకు దానికి సమగ్ర 
వ్యాఖ్య వెలువడలేదు. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో కవిత్రయ మహాభారతానికి తెలుగులో 
శిష్టవ్యావహారిక భాషలో సరళవ్యాఖ్య వెలువడటం ఆంధ్రావళి ఆనందించే అపూర్వ సాహిత్యోత్సవం. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం 
వారు భారతీయ వైదిక ధర్మప్రచార మహోద్యమాన్ని చేపట్టి మహనీయంగా సాగిస్తున్నారు. అందులో ఈ పంచమవేద వ్యాఖ్యాన 
ప్రణాళిక ఒక మహత్తర సారస్వత యజ్ఞం. ఏడుకొండల రాయడు మాత్రమే చేపట్టి, ధర్మరక్షణ కళాప్రావీణ్యంతో ఈ బృహత్తర 
ధర్మకార్యాన్ని ప్రజలకు ప్రసన్నంగా ప్రసాదించగలిగిన పరమదయాళువు. ఆ దేవదేవుడి కృపాకటాక్షంతో పండితులు పదునెనిమిది 
పర్వాల ఈ దివ్య ప్రబంధ మండలిని పరిష్కరించి, ప్రతిపద్యానికి వ్యాఖ్యానం వెలయించి, సవిమర్శకమైన పీఠికలు సమకూర్చి 
కథాసారాదులతో సర్వార్థ సాధకంగా సంతరించి, సర్వాంగ సుందరంగా ప్రచురించి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు 
చేయటం తెలుగువారు చేసికొన్న వెలుగుల పుణ్యం. ఈ పవిత్ర మహత్తర ప్రయత్నానికి శ్రీతిరుమలేశుడి పక్షాన బాధ్యత వహించి, 
అభ్యుదయ పరంపరను విజయవంతంగా సమకూరుస్తున్న మాన్యులు, మహనీయులు టి.టి.డి. బోర్డు ఛైర్మన్‌, సభ్యులు, 
కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, సప్తగిరి సంపాదకులూ, వారి సహకారులూ, సంపాదక సలహామండలుల సభ్యులూ, 
వ్యాఖ్యాతలుగా పాల్గాన్న విద్వన్మణులూ, ఎడిటోరియల్‌ సెల్‌ సభ్యులూ, పలురకాలుగా ఈ కార్యక్రమంలో తోడ్చడుతున్న అధికార, 
అనధికారులూ ధన్యులు. వారికి నా కృతజ్ఞతాభివందనాలు. 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటి. అది రెండు భాగాలుగా వెలువడింది. సభాపర్వం రెండవ సంపుటిగా 
రూపు దిద్దుకొన్నది. విస్తృతమైన ఆరణ్యపర్వం మూడవ సంపుటిగా రెండుభాగాలలో ప్రచురించబడింది. మొదటిభాగం నన్నయ 


పీరిక - 48 


రచించిన ఆరణ్యపర్వభాగం. రెండవభాగం ఎజ్బాధపైగ్గడ పూరించిన ఆరణ్యపర్వశేషం. ఈ విధంగా ఆరణ్యపర్వం విభజించబడి 
ప్రచురించబడటం తెలుగులో ప్రథమం. నాల్గవ, అయిదవ సంపుటులుగా విరాట, ఉద్యోగపర్వాలు వెలువడ్డాయి. ఇప్పటి ఈ 
ఆరవసంపుటి భీష్మపర్వం. 

భీష్మ్కపర్వ వ్యాఖ్యానంలో ఇద్దరు మహాపండితులు పాల్గొన్నారు. మొదటి రెండాశ్వాసాలకు డాక్టర్‌ నండూరి 
రాముకృష్ణమాచార్యులుగారూ, మూడవ ఆశ్వాసానికి శ్రీ చెరుకూరి జయచంద్రశాస్తిగారూ వ్యాఖ్యానం ట్రాశారు. వీరిరువురూ సాహిత్య 
సముద్రాన్ని మధించిన మనీషులు కావటంతో వ్యాఖ్యానం అమృతతుల్యంగా ఉన్నది. ఈ పర్వానికి పీరికను నేను సంతరించాను. 
ఇవి ఆంధ్రుల ఆమోదాన్ని పొందుతాయని ఆశిస్తున్నాను. 

ఈ సంపుటి ఈ విధంగా రూపొందటానికి తోడ్చడిన మిత్రులు విద్వన్మణులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
గారికీ, శ్రీ. కె. సత్యరామట్రసాదుగారికీ, శ్రీమతి జె. రామసుబ్బలక్ష్మిగారికీ, శ్రీ జి. రాధాకృష్ణగారికి, శ్రీమతులు సుశీలా 
లక్ష్మీవిద్యానాథులకూ, డౌక్టర్‌ వి. యస్‌. లక్ష్మిగారికీ నా హార్టిక కృతజ్ఞతలు. 

పరమ కల్యాణ భద్రమూర్తి అయిన శ్రీ పద్మావతీసహిత శ్రీ వేంకటేశ్వరస్వామివారు వేదవేద్యులు, వేదాంతగముులు. 
పరతత్త్వరూపులు. అయినా భక్తసులభులు, సాహిత్యసంగీత ప్రియులు, రసానందమూర్తులు. ఆ స్వామికి ఈ పంచమవేదం అక్షరమైన 
తోమాలసేవ. వ్యాఖ్యానం సుగంధ పరిమళసేవ. భీష్మ పర్వ విశేషాంశాలు ఉజ్జ్వలాలంకారసేవ. పీరిక విరాణ్య్మూక్తికి మంగళనీరాజనం. 
ఈ పర్వం స్వామివారికి సారస్వతమైన అక్షరార్చనం. 

సత్య శివ సుందరరూపుడైన స్వామి దివ్య సన్నిధిలో ఈ వ్యాఖ్యా సంపుటిని వాజ్మయారాధనలోని భాగంగా పుణ్య పూజా 
కుసుమ మంజరిగా సమర్పించుకొంటున్నాను. విశ్వశ్రేయస్సును ప్రసాదించుమని స్వామిని వేడుకొంటున్నాను. 


హైదరాబాదు జి.వి. సుబ్రహ్మణ్యం 
స్వభాను శ్రీ రామనవమి ప్రధాన సంపాదకుడు, 
11. 4. 2003 కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు, 


తిరుమల తిరుపతి దేవస్థానం. 


భీష్మపర్వ కథాసారం - 49 
భీష్మపర్య కథాసారం 


పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవ కౌరవులు ఒకరి నొకరు గెలిచే తలంపుతో సైన్యాలను మోహరించి కయ్యానికి 
కాలుత్రవ్వుతూ ఉన్నారు. ధృతరాష్ట్రుడు కొడుకుల దుర్వినయానికి దుఃఖిస్తూ సంజయుడితో మాట్లాడుతూ ఉండగా వేదవ్యాసమహర్షి 
వచ్చాడు. ఆయన ధృతరాష్రుడితో ఇట్లా అన్నాడు: రాజులకు కాలం చెల్లింది. అందువలననే ఈ యుద్దం వచ్చింది. దీనికి నీవు 
విచారించకుము. నీ వా యుద్దాన్ని చూడటానికి దివ్యదృష్టి నిస్తాను. చూడుము”. అన్నాడు. అన్నదమ్ములు దారుణంగా క్రూరంగా 
యుద్దం చేసే ఆ దృశ్యాలను తాను చూడలేనని ధృతరాష్ట్రుడు పలికాడు. అయితే, ఆ యుద్దాన్ని చూచి, ఎవరైనా వర్ణించి చెపితే 
వినాలని ఉన్నదని కోరిక వ్యక్తం చేశాడు. వేదవ్యాసుడు యుద్ధవార్తలు తెలియచెప్పటానికి సంజయుడిని నియోగించాడు. 
రెండువైపులవారు రాత్రింబవళ్ళు ప్రవర్తించే పద్దతులు తెలిసికొనటానికీ, రహస్య సంభాషణలు వినటానికీ, మనోభావాలను 
గ్రహించటానికి తగిన శక్తిని వరంగా అతడికి ప్రసాదించాడు. అతివేగంగా వెళ్ళే శక్తినీ, యుద్ధరంగంలో తిరిగేటప్పుడు శస్రాస్రాలు 
తగలకుండా ఉండే ప్రభావాన్నీ, దివ్యుల మాటలు, రూపాలు, తలపులు తేటపడేటట్లు దివ్యబోధను ప్రసాదించాడు. భూప్రజకు 
ప్రళయకాలం వచ్చింది కాబట్టి కురుక్షేత్ర యుద్దం వచ్చిందనీ, ధర్మమే జయిస్తుందనీ నిశ్చింతగా ००:०8 ధృతరాష్తుడికి 
చెప్పాడు. కురుపాండవుల కీర్తిని తానే కీర్తించి ప్రకటిస్తానని వేదవ్యాసుడు ప్రకటించి ధృతరాష్రుడిని ఊరటపరిచాడు. కౌరవ సైన్యంలో 
కనపడుతున్న అనేక దుర్నిమిత్తాలను పేర్కొని కులక్షయం, అనేకరాజుల మరణం తప్పదని హెచ్చరించాడు. దుర్వోధనాదులను 
వారించి పాండవులకు న్యాయంగా రావలసిన రాజ్యుభాగ మిచ్చి శాంతిని నెలకొల్సి, మావంటి వారికి సంతోషాన్ని కలిగించుమనీ, నీ 
కీ రాజ్యకాంక్ష ఎందు? కని హితవు చెప్పాడు. 


అప్పుడు ధృతరాష్టుడు ఇట్టా అన్నాడు. 'మహర్షీ! మీరు హితాన్నీ ధర్మాన్నీ మనసులో పెట్టుకొని ఇట్లా చెప్పారు. నేను కూడా 
నా కొడుకులకు ఇదివరలో తరచి తరచి చెప్పి చూచాను. వారిని అదుపులో పెట్టే నైపుణ్యంగాని, ప్రభుత్వంగాని నాకు లేవు. ఈ 
అంశాన్ని మీరు తలపోసి నా కిటువంటి సలహా చెప్పటం మానండి. పరిస్థితులు పాకం తప్పాయి.” ఈ మాటలు విని వ్యాసుడు పెదవి 
విరిచాడు. “యుద్ధంలో గెలుపు ఎవరిదో తెలుపు’ మని ధృతరాష్ట్రుడు అడిగాడు. అప్పుడు కనపడుతున్న కొన్ని శుభశకునాలను 
పేర్కొంటూ వ్యాసుడు 'జయం దైవాధీన' మనీ, పెద్దలు యుద్దాన్ని మెచ్చి రనీ, చెప్పి అంతర్జానమయ్యాడు. 


“లోకంలో రాజులు భూమికొరకు అనాదిగా యుద్దాలు చేస్తూనే ఉన్నారు. రాజ్యమంటే రాజులకు ఎంత తీపియో?' అని 
ధృతరాష్రుడు భావించి భూపరిమాణాన్ని గురించి చెప్పుమని సంజయుడిని అడిగాడు. నానావిధ చరాచరాలన్నీ భూమిమీద 
పుట్టుతాయి, పెరుగుతాయి, చనిపోతాయి కాబట్టి భూమి అన్నిటికీ ఆధారమైనది. పంచమహాభూతాలలో భూమి గొప్పది - అని 
భూమండల వికేషాలనూ, భారత వర్ష స్వరూప స్వభావాలనూ సంజయుడు వివరించి చెప్పాడు. ఆ తరువాత యుద్ధ విశేషాలను 
దర్శించటానికి అతడు రణరంగానికి వెళ్ళి, కొన్ని రోజుల తరువాత తిరిగివచ్చి, ధృతరాష్రుడికి నమస్కరించి, భీష్ముడు యుద్దంలో 
అంపశయ్యపై ఒరిగిపోయిన వృత్తాంతాన్ని చెప్పాడు. 


ధృతరాషు డా దుర్వార్త విని బావురుమని ఎలుగెత్తి ఎడ్చాడు. “భీష్ముడు సాక్షాన్నరసింహమూర్తి వంటివాడు. చాపమే అతడి 
నోరు. భల్లాలు అతడి క్రూరదంతాలు. బాణాలే అతని గోళ్ళు. ఖడ్గమే అతడి నాల్క. భీష్ముడు కేవలం నరుడు కాదు. పదివేలమంది 
రాజులకు ఎదురు నిలిచి యుద్దం చేయగల మహావీరుడు. అతడు శిఖండి చేతిలో ఒరిగిపోయాడా? విధి బలీయంి - అని అనేక 
రకాలుగా ధృతరాష్ట్రుడు శోకించాడు. కొంతసేపు మూర్చపోయి తేరుకొన్నాడు. కన్నీరు పెట్టుతూ గద్గద కంఠంతో ఇట్లా అడిగాడు: 
“సంజయా! దేవతలూ రాక్షసులూ ఒక్కటై వచ్చినా వారిని ఓడించగల ధీరుడు భీష్ముడు. శిఖండి బాణాల బారిన ఎట్లా పడ్డాడు? ఇక 
ఎమి అనటానికి వీలుంది? పరశురాముడిని సైతం నిగ్రహించగలిగిన భీష్ముడిని అర్జునుడు శిఖండిని ఎదురుగా నిలిపి సాధించాడా? 
ఆ శౌర్యం, ఆ బలం, ఆ శీలం, ఆ పరాక్రమం, ఆ నియమవ్రతం - చూచి భీష్ముడికి నాశం ఉండదని గట్టిగా నమ్మాను. నా నమ్మిక 


భీష్మపర్వ కథాసారం - 50 


వమ్మయింది. అయినా, ఆ యుద్దంలో భీష్ముడా దురవస్థకు లోనైనప్పుడు ఆయనను అఆదుకొనటానికి మనలోని మహావీరు 
లెవ్వరూ దగ్గరలేరా? అందరూ కలిసి అడవిలో కలిసిపోయారా? ఒంటరిగా ఆ మహావీరుడు నేలపై పడవలసిన స్థితి ఎట్టా 
ఎర్చడింది? ఆయన పోతే మిగిలిన యుద్దవీరు లంతా పోయినట్లే అని అనుకొంటున్నాను. కులవృద్ద్భుడైన భీష్ముడిని చంపి రాజ్యం 
చేయాలనుకొంటున్న పాండవులకే దైవం సహాయం చేస్తున్నాడు. ధర్మానికి కీడు చేసి అధర్మం పెరిగినట్లున్నది. భీష్ముడిని చంపి 
రాజ్యం పొందాలనుకొని సంపదకై సమరం చేసే ఈ రాచకులంలో పుట్టటమే దురదృష్టం. భీష్ముడు నాయకుడుగా లేని 
కౌరవ సైన్యం మగడులేని మగువవలె మనస్తాపం పొంది ఉంటుంది. ఆ తరువాత కౌరవులు ఎవరిని సైన్యాధ్యక్షుడిగా చేశారు? 
భీష్ముడి పదిరోజుల యుద్దం ఎట్టా సాగింది? ఆ విపత్తును గడచి కౌరవులు ఎ విధంగా పురోగమించారు? వివరాలన్నీ తెలుపుము” 
. అని ఆవేగంతో అడిగాడు ८०१६१०8०. సంజయు డిట్లా పలికాడు: 


ప్రభూ! నీ అవినీతి వలన ధర్మనిరతులైన పాండవులు పడరాని పాట్లు పడ్డారు. దానివలన ఇంత ముప్పు వచ్చిపడింది. కీడు 
చేసేవారికి కీడు కలుగుతుంది. మంచి చెడులను సమీక్షించకుండా యుద్ధరంగంలో జరిగిన విశేషాలను వినుము. అని అంటూ 
వేదవ్యాస మహర్షి పాదాలను తలంచి మొక్కి, భక్తిరసానందంతో దివ్యమతియుతుడై యుద్ద విశేషాలను వివరించటం ప్రారంభించాడు. 


భీష్మాది కురువీరులు పరివేష్టించి ఉండగా దుర్యోధనుడు తన స్కంధావారంలో ఒక సమావేశం ఎర్పాటు చేశాడు. ఆ 
సమయంలో సంజయుడు అక్కడికి దివ్యగమనంతో చేరుకొన్నాడు. అప్పుడు సుయోధనుడు దుశ్ళాసనుడిని ఇట్లా ఆజ్ఞాపించాడు. 


“చాలాకాలం నుండి ఎదురుచూస్తున్న కౌరవుల పాండవుల మధ్య యుద్ధం ఇన్నాళ్ళకు సిద్ధించింది. భీష్ముడు మనకు 
రక్ష. మనమందరం ఏ విధంగానైనా ఆయనను రక్షించాలి. మన మాయనను కాపాడితే ఆయన మన శత్రువులను 
చెండాడుతాడు. యుద్దోద్యోగ సమయంలో భీష్ముడు తన నెవ్వరు ఎదుర్కొన్నా వారిని సంహరించగలననీ, శిఖండిని మాత్రం 
జయించలేననీ పేర్కొన్నాడు. రక్షణలేని సింహానికి నక్కకూడ హాని చేయగలుగుతుంది. అట్లాగే మనం భీష్ముడికి రక్షణ 
కలిగించకపోతే ఆయన శిఖండిపాలుగాక తప్పదు. పెద్దవులి నిద్రిస్తుంటే బలంతో పొట్టేలు క్రుమ్మి చంపినట్టుగా రక్షలేని 
భీష్ముడిని శిఖండి చంపకుండా మనం అప్రమత్తులమై ఉండాలి. కాబట్టి రథికులందరూ కలిసి భీష్ముడిని రక్షించాలి. శిఖండి 
ఆయనకు ఎదురుపడకుండా చూడాలి'. అన్నాడు. 


తెల్లవారింది. యుద్ద యాత్రాసంరంభం ఉద్ధృతమైంది. కౌరవులవైపు - భీష్ముడు తేరుపై ముందు సాగగా మహావీరులందరూ 
వారి వారి సైన్యబలాలతో కదలి మహాసముద్రంవలె భయంకరంగా రణరంగంలో నిలిచారు. భీష్ముడు రాజులనందరినీ ఉద్దేశించి 
ఈ విధంగా పలికాడు: 


“యుద్దం రాజులకు తెరిచి ఉన్న స్వర్గద్వారం వంటిది. పూర్వమెందరో ఆ మార్గాన నడిచారు. మీరూ ఆ మార్గాన నడవటం 
న్యాయం. ఇళ్ళల్లో రోగాలతో చనిపోవటంకంటె పాపం మరొకటి లేదు. రాజులకు యుద్ధభూమిలో చావటం పెన్నిధిని పొందటం 
వంటిది.” 


ఈ మాటలు విని రాజులందరు ఉప్పొంగి భీష్ముడి ముందు వివిధ ప్రమాణాలు చేశారు. భీష్ముడు కర్ణుడిని పుత్ర మిత్రామాత్య 
సహితంగా యుద్దానికి రాకూడదని దుర్యోధనుడితో హెచ్చరించాడు. “ఇతరులను వద్దని తానొక్కడే వెళ్ళటం బలవంతుల లక్షణం 
కదా! అని దుర్యోధనుడు ప్రశంసించాడు. రారాజు కోరికపై భీష్ముడు మానుషవ్యూహాన్ని పన్నాడు. 


ఆ వ్యూహంలో భీష్మద్రోణులు ముందు నిలిచారు. కృపాశ్వత్ణామలు వలపట, కృతవర్మ మద్రేశ్వరులు దాపట, బాహ్లిక 
సోమదత్త భూరిశ్రవసులు వెనుక, దుర్యోధనుడు కురుకుమారవర్గంతో కలిసి మధ్యభాగంలో నిలిచారు. అతడికి ముందుగా 
పదివేలమంది సంశప్తకులు సుశర్మను ముందుంచుకొని “మేము ७९ 5० @© చంపుతాము. లేదా, చస్తాము' అని శపథం చేస్తూ 
సన్నద్ధమయ్యారు. మిగిలిన రాజులను ఆయాచోట్ల పదిలంగా నిలిపి “ఇంతకుపూర్వం ఇంతటి దృఢవ్యూహాన్ని ఎన్నడూ చూడలేదు” 


భీష్మపర్వ కథాసారం - 51 


అని అందరూ ఆశ్చర్యపోయేటట్లు ఏర్పరిచారు. దేవతలు, స్వర్గవాసులైన పూర్వరాజులు - అనేకమంది ఆకసంలో నిలబడి ఆసక్తితో 
యుద్దాన్ని చూడటానికి సిద్దమై ఉన్నారు. ఇది కౌరవపక్ష సన్నాహం. 
८ ఫం 


అంతకుముందే పాండవపక్షం యుద్దానికి ఆయత్తమై ఉన్నది. వెలిగొడుగుల వెలుగుతో యుధిష్టిరుడు ముందుగా 
యుద్దభూమికి సాగాడు. భుజాస్తంభ విజృంభణంతో భీముడూ, కదులుతున్న రోహణాద్రివలె శ్రీకృష్ణ సారథికమైన రథాన్ని 
అధిరోహించి అర్షునుడూ ధర్మజుడి వెంట నడిచారు. ఆ తరువాత నకుల సహదేవులూ, అభిమన్యుడూ, ద్రౌపదేయులూ 
యుద్దోత్సాహంతో వెడలారు. వారి వెంట ప్రతివింధ్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు, సౌభద్రుడు, 
మొదలైనవారు వెంట నడిచారు. పాంచాల మత్స్య దేశాధిపతులూ, సాత్యకీ, చేకితానుడూ, శిఖండి, మగధ దేశాధిపతి అయిన 
సహదేవుడు, అతడి తమ్ముడు, ధృష్టకేతుడు, అతడి సోదరుడు, ఘటోత్కచుడు, పాండ్యరాజు, కేకయరాజ పంచకం, శైబ్యుడు, కాశ, 
కరూశాది బహుదేశాధీశులు మొదలైన మహావీరులు సైన్యాలతో సహా రణరంగంలో నిలిచారు. పాండవసేనకు ముఖతిలకం 5 
సర్వ సైన్యాధ్యక్షుడైన ధృష్టద్యుమ్నుడు రాణించాడు. పాండవసేనలు కదలి కురుక్షేత్రంలోని శమంతక పంచక సమీపంలో 
సాగిపోతున్నప్పుడు ధర్మరాజుకు కుడికన్ను అదరటం వంటి శుభశకునాలు తోచాయి. అతడు సంతోషిస్తూ తూర్పు మొగమై 
కౌరవసైన్యానికి ఎదురుగా నిలిచి అందరితో ఇట్లా అన్నాడు: * మన 29 యుద్దంలో రాజ్యలాభాన్ని పొందుదాం. లేదా పవిత్రమైన 
వీరస్వర్గాన్ని చేరుదాం-' అని శపథం చేశాడు. రాజులందరూ అతడి యెదుట విజయశపధథాలు చేసి, విజయతిలకాలు ధరించారు. 


పాండవ సైన్యంకంటె కౌరవ సైన్యం అధికసంఖ్యలో ఉండి విస్తారంగా కనపడుతున్నది. దానిని చూచి ధర్మరాజు నివ్వెరపోయి 
అర్షునుడికి ఆ సైన్యాన్ని చూపాడు. పార్టుడు చిన్ననవ్వు నవ్వి అన్నతో ఇట్లా అన్నాడు: “ధర్మాన్ని నాశనం చేసేవారికి విస్తారమైన సైన్యం 
ఉన్నా, ధర్మపాలకులకు సైన్యబలం తక్కువగా ఉన్నా, విజయం రెండవవారినే వరిస్తుం'దని నారదు డొకసారి నేనూ, ద్రోణాచార్యుడూ, 
పితామహుడూ, వేదవ్యాసులవారూ వినేటట్టు చెప్పాడు. కాబట్టి గోవింద రక్షితమైన పాండవపక్షానికి విజయం తథ్యం.” అని పలికి 
పాండవవీరుల పరాక్రమాన్ని ప్రశంసించి చెప్పాడు. ఎనుగువలె తన బలాన్ని తానెరుగడని ధర్మరాజును పొగిడాడు. అత డలిగితే 
లోకం దద్దరిల్లుతుందని కీర్తించి ధర్మజుడిలో ఉత్సాహాన్ని ఉద్దీపింపజేశాడు. 


ఆ తరువాత అర్షున డురితుడైన ధృష్టద్యుమ్నుడు పాండవ సైన్యబలంతో అచలవ్యూహాన్ని పన్నాడు. ఆ వ్యూహానికి 
అగ్రభాగంలో ధృష్టద్యుమ్నుడు నిలిచాడు. అతడికి బాసటగా అభిమన్యుడు మొదలైన కుమారవర్గం, నకుల సహదేవ సహితంగా 
భీముడూ నిలిచారు. చేకితాన, సాత్యకి సమేతులై పాంచాల మాత్స్యదేశాధిపతులు దక్షిణోత్తర పార్వాలలో క్రమ్ముకొన్నారు. 
నడిమిభాగంలో గజసైన్యసహితుడై ధర్మజుడు నిలిచి విజయాశీర్వాదాలు పొందుతున్నాడు. ముందట అర్జునుడిచేత రక్షించబడుతున్న 
శిఖండి భీష్ముడికి ఎదురుగా నిలిచాడు. అపరభాగంలో మాగధ సహదేవ ధృష్టకేతులు ససైన్యులై విజృంభించి ఉన్నారు. 


ఆ సమయంలో ఉభయసేనలూ ఉజ్జ్వలంగా ఉన్నాయి. అయినా, పాండవపక్షంలో నరనారాయణులు ఉండటం చేత 
పాండవసేన కౌరవసేనకంటె బలోసేతంగా చూపట్టింది. దురోధనుడు యుద్దాకాంక్షతో తన వైభవాన్ని ప్రదర్శిస్తూ తెగించి వచ్చాడు. 
పాండవేయులు పెళ్ళికి వెళ్ళినట్లుగా యుద్దానికి తరలివచ్చారు. కౌరవులది రోషమయ మహావిజృంభణం. పాండవులది ధర్మమయ 
ధీరవీర విహారం. 


అప్పుడు శ్రీకృష్ణార్ణునులు పాంచజన్య దేవదత్త శంఖాలు పూరించారు. పాండవసైన్యం ఉప్పొంగింది. కౌరవసైన్యం 
ఉలికింది. కౌరవపక్షాన నెత్తురువాన కురిసింది. భీష్మద్రోణాశ్వతామలు యుద్దానికి వెడలేటప్పుడు “పాండవులకు విజయం తథ్యం' 
అని సంకల్పిస్తుంటారు. ఇట్లా ఉండగా దుర్యోధనుడు అశుభసూచనలు లెక్కచేయకుండా తూర్యనాదాలు మైయింపజేశాడు. 
ప్రళయకాలంలో పొంగి పొరలే మహాసముద్రాలవలె ఉభయ సైన్యాలూ రణోత్సాహంతో సందడి చేస్తున్నాయి. ఆ సందడిలోనే కొన్ని 
యుద్ద నియమాలు చేసికొన్నారు. పూలతో «श्ट తోటలు కదలక మెదలక నిలిచి ఉన్నాయా అన్నట్లు యుద్దప్రారంభ సంకేతం 
కొరకు ఉభయసేనలు ఎదురుచూస్తూ ఉన్నాయి. యుద్దాన్ని చూడాలనే ఆసక్తితో ఆకసాన దేవసమూహాలు నిలిచిఉన్నాయి. 


భీష్మపర్వ కథాసారం - 52 


ఆ సమయంలో ఒక ఉత్కంఠావహమైన సన్నివేశం జరిగింది. ఉన్నట్టుండి ధర్మరాజు కవచం విడిచి, ఆయుధాలు రథంలో 
పెట్టి రథం దిగి, పాదచారియై, మౌనంతో భీష్ముడివైపు పోవటం ప్రారంభించాడు. ఆ దృశ్యాన్ని చూచి భీమారునాదులు 
ఆశ్చర్యపోయారు. “ఆయన కంత అవసరం ఎమి వచ్చిం?’ దని మధనపడ్డారు. ఆయన వెంట నడిచి పరిపరివిధాల ఆయనను 
ప్రశ్నించారు. కాని, ధర్మరాజు మారుపల్కక తన నడక సాగిస్తూనే పోయాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు మనసు నెరిగి, “యుద్దానికి 
వెళ్ళేముందు పెద్దల ఆశీస్సులు తీసికొంటే విజయం తప్పక లభిస్తుందని పెద్దలంటారు కాబట్టి ధర్మజుడు భీష్మాదుల అనుమతిని 
కోరటానికి పోతున్నాడని వ్యాఖ్యానించాడు. పాండవముఖుులందరూ ధర్మరాజును అనుసరిస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూచి 
కౌరవవీరులు కూడా ఆశ్చర్యపోయారు. ధర్మరాజు అంత అధైర్యపడవలసిన అవసరం ఏమి కలిగిందని పలురకాలుగా తలపోశారు. 


ధర్మరాజు కౌరవసైన్యవ్యూహంలో ప్రవేశించాడు. భీష్ముడిని సమీపించాడు. వారిరువురి నడుమ ఇట్లా సంభాషణ సాగింది. 


ధర్మ; పుణ్యాత్మా! నిన్ను ఎదిరించి యుద్ధం చేయటానికి నీ అనుజ్ఞను ముందుగా తీసికొనటానికి, నిన్ను దర్శించాలని ప్రీతితో 
వచ్చాను. నీ దీవెన పొంది వెళ్ళితే నేను శత్రువులను జయించగలను. 


భీష్మ: ధర్మజా! నీ వీ విధంగా రాకపోయినట్టయితే శాపమిచ్చి ఉండేవాడిని. వచ్చావు. మేలయింది. నీవు శత్రువులను జయింపుము. 
ఇంతేకాక ఎదైనా వరం కోరుకో; నన్ను నీ పక్షంలో యుద్దం చేయాలని మాత్రం కోరకు. 

ధర్మః తాతా! నీవు రారాజు పక్షానే యుద్ధం చేయుము. నాకు మేలయ్యే పనిని మనస్సులో తలంచుము. 

భీష్మ: అట్లాగే చేస్తాను. నీ మనసులోని మాట ఏమిటో చెప్పుము. 

ధర్మః నిన్ను యుద్ధంలో గెలిచే మార్గం తెలియచెప్పుము. 

భీష్మః (నవ్వుమొగంతో) న న్నెదుర్కొని గెలవటం ఆ దేవతలకు కూడా సాధ్యం కాదు. 

ధర్మః అందుకే కదా! నిన్ను వేడుకొంటున్నది. 

భీష్మః (దయతో) బంధుత్వాన్ని నా మనసులో చొప్పించి. నా హృదయాన్ని కరిగించి వేడితే నా మనోధైర్యాన్ని కోల్పోయి యుద్దాన్ని 
మాని ఆయుధాన్ని వదలిపెడితే తప్ప నన్ను చంపటం సాధ్యం కాదు. ఇక ఎమీ మాట్లాడకుండా వెళ్ళిపొమ్ము. ఇది సమయం 
కాదు. నీవు కోరినదానిని పొందటానికి మరల వత్తువులే. 

ఆ మాటలు విని ధర్మజుడు తాతకు నమస్కరించి ముందుకు సాగాడు. కృష్ణార్ణునులు వెంటరాగా ద్రోణుడికీ, 
కృపాచార్యుడికీ, ४९०६ & నమస్కరించి వారినుండి యుద్దానికి అనుమతి పొందాడు. తనకు జయం కలిగేటట్లు ఆశీర్వదించండని 
అడిగాడు. అప్పుడు ద్రోణు డిట్లా అన్నాడు: 'నీకు కృష్ణుడు మంత్రియె ఉండగా మరొకరిని జయంకొరకు అడగనవసరం లేదు. 
ధర్మం ఎ వైపున ఉంటే కృష్ణుడు ఆ వైపున ఉంటాడు. జయం కూడా ఆ వైపే కలుగుతుంది!” ఆ మాటలు విని ధర్మజుడు ఆచార్యుడి 
వధోపాయాన్ని తెలుపుమని వేడాడు. ద్రోణు డిట్లా చెప్పాడు: “నా చేతిలో ఆయుధమున్నంత సేపూ నన్నెవ్వరూ చంపలేరు నేను 
ప్రాయోపవేశం చేసి అస్త్రశస్రాలను వదలిపెట్టినప్పుడు మాత్రమే నన్ను చంపటం సాధ్యమౌతుంది. నమ్మదగిన వ్యక్తి వలన మిక్కిలి 
దుస్సహమైన కీడుమాట విన్నప్పుడు నేను అస్త్ర శస్తాలను సన్వుసిస్తాను అప్పుడు శత్రువులు సంహరించవచ్చును”'. ఆ తర్వాత 
కృపాచార్యుడిని అడిగాడు. ఆయన అవధ్యుడు కావటం చేత వధోపాయం చెప్పలేదు. కాని, విజయం కలిగేటట్లు దీవించాడు. ఆ 
పైన శల్యుడిని సమీపించి నీవు కర్ణరథ సారథ్యం చేసేటప్పుడు అతడిని నొవ్వబలికి చిక్కుపరచి మాకు మేలు చేయు' మని కోరాడు. 
అత డిదివరకే మాట ఇచ్చినట్లు సాయం చేస్తానని హామీ పలికాడు. ఈ విధంగా ధర్మరాజు అందరి అనుమతి పొంది తమ్ములందరు 
వెంటరాగా తన రథంవైపు నడిచి వచ్చాడు. 

ఆ సమయంలో సేనలను చూడటానికి వినోదంగా వచ్చిన కర్ణుడు కనపడ్డాడు. శ్రీకృష్ణుడు అతడిని సమీపించి, 'భీష్ముడిపై 
కోపం వచ్చి యుద్దంలో పాల్గాననన్నావట. అట్లయితే ఆయన చచ్చేంతవరకు పాండవపక్షంలో చేరి యుద్ధం చేయటం బాగుంటుంది 


భీష్మపర్వ కథాసారం - 53 


కదా!' అని అన్నాడు. వెంటనే కర్ణుడు “భీష్ముడి మీది కోపంతో యుద్దంలో పాల్గొనకుండ తొలగి ఉన్నానే కాని, దుర్యోధనుడికి 
అంకితమైన ఈ ప్రాణాన్ని మరొకప్రక్కకు చేర్చటం న్యాయంకాదు' అని తేల్చి చెప్పాడు. శ్రీకృష్ణుడు సంతోషించి వెడలి వచ్చాడు. 


ధర్మరాజు తన సైన్యంలో నిలిచి కౌరవ సైన్యం వైపు మొగం పెట్టి ఎలుగెత్తి ఇట్టా ప్రకటించాడు: “మా యందు ప్రీతితో మా 
పక్షంలో చేరాలని ఎవరైనా అనుకొంటుంటే, వారికి ఆహ్వానం పలుకుతున్నాను. మాలో చేరినవారిని నా తమ్ములవలెనే గౌరవిస్తాను” 
అని. ఆ ప్రకటన విని యుయుత్సుడు దుర్యోధనాదులను దూషిస్తూ, ధర్మరాజును ప్రశంసిస్తూ బంధుమిత్ర సైన్య సమేతంగా 
పాండవపక్షంలో ప్రవేశించాడు. ధర్మరాజు అతడిని ఆదరంతో సమ్మానించాడు. 


శ్రీకృష్ణుడి గీతా ప్రబోధం, విశ్వరూప ప్రదర్శనం 


ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్దానికి సిద్దమైన కురుపాండవ సైన్యాలు మోహరించి ఎమి చేశాయో చెప్పుమని 
ధృతరాష్రుడు సంజయుడిని అడిగాడు. సంజయుడు చెప్ప నారంభించాడు. 


దుర్వోధనుడు ద్రోణుడి వద్దకు పోయి పాండవ వ్యూహాన్ని చూపించి, కౌరవవీరులను పేరు పేరున పేర్కొని, భీష్మాభిరక్షితమైన 
కౌరవ సైన్యాన్ని ప్రశంసించి, భీష్మ్కరక్షణకు అందరిని ప్రేరేపించాడు. దానితో పితామహుడు పొంగిపోయి సింహనాదం చేసి శంఖం 
పూరించాడు. కురువీరులందరు కూడా శంఖాలు పూరించారు. 


అప్పుడు పాండవపక్షంలో కృష్ణార్ణునులు పాంచజన్య దేవదత్తాలు పూరించారు. భీమాదులు కూడా శంఖనాదాలు చేశారు. 
సింహనాదాలు చేశారు. ఆ శబ్దానికి కౌరవుల హృదయాలు దద్దరిల్లాయి. పాండవవీరుల ఒడళ్ళు పొంగిపోయాయి. ఇక 
బాణప్రయోగ సమయం ఆసన్నమయింది. 


అర్జునుడు గాండీవమెత్తి నారి సారించి కౌరవులను చూచి, శ్రీకృష్ణుడితో తన రథాన్ని ఉభయేనల నడుమ 
నిలుపుమన్నాడు. కృష్ణుడు రథాన్ని అట్లాగే నిలిపాడు. అర్జునుడు ఉభయసేనలలోని వీరులను కలయచూచాడు. అందులో 
తాతలు, తండ్రులు, సోదరులు, సుతులు, బంధువులు, మిత్రులు, ఆచార్యులు, శిష్టజనులు అయిన తనవారిని చూచి 
పరమకృపావేశం చెంది, అత్యంత విషాదం పొంది గోవిందుడి మొగం చూచి, “'దుర్మదాంధుడయిన దుర్యోధనుడి దుర్వినయంతో 
ఎంత కీడు పుట్టిందో చూచావా?” అన్నాడు. 


“కృష్ణా! యుద్ధభూమిలో ఈ బంధుజనసంతతిని చూడగా నాకు తొట్రుపాటు కలుగుతున్నది. శరీరం వణకుతున్నది. 
చేతులు కంపిస్తున్నాయి. గాండీవం చేతిలో నిలవటంలేదు. కాళ్ళమీద నిలబడలేకపోతున్నాను. వీరిని చంపే నిష్ణరత్వానికి నేను 
ఒడిగట్టలేను. యుద్దం చేయలేను. రక్తపాతం వలన వచ్చే రాజ్యంగాని, దానివలన కలిగే సుఖాలుగాని నాకు వద్దు. ఎవరికొరకు 
ఈ రాజ్యాన్నీ, సంపదలనూ కోరుతున్నామో వారందరూ ప్రాణాలు కోల్పోతే, సంపదలు మరెందుకు? తాతలను, మామలను, 
సుతులను, తండ్రులను, తమ్ములను, అన్నలను, గురువులను, బంధువర్గాలను తుచ్చమైన దుర్నీతితో చంపి, నేను పొందే నెత్తుట 
తడిసిన భోగాలు నాకు సంతోషాన్ని కలిగిస్తాయా? కీర్తినిస్తాయా? పెంపుదల కూరుస్తాయా? బంధుసంహారం వలన పాపం 
కలుగుతుంది. లోకాల నేలటానికైనా ఇంతటి క్రూరకర్మ నేను చేయలేదు. ఎదుటి వారేమి చేసినా నాకు మారు చేయటానికి 
మనసురాదు.” 


“అయో! మిక్కిలి లోభగుణంతో తరువాత కలిగే కీడును గమనించలేక కౌరవకులక్షయానికి ६.९) యుద్దానికి తెగించి 
వచ్చారనే అపవాదు కలుగుతుంది. దీనిని తెలిసికూడా మనం వీరిని చంపితే ఫలమేమి వస్తుంది? కులనాశనం వలన కులధర్మాలు 
చెడిపోతాయి. దానివలన సాంకర్యం ఎర్పడుతుంది. కులనాశకులు నరకకూపంలో పడతారు. రాజ్యలోభంతో బంధుజనుల 
నందరినీ చంపి, ఇంతపాపం చేయటానికి ఎట్లా పూనుకొంటాం?' అని రథంమీద చేయి ఊతంగా చేసికొని కూలబడ్డాడు. శోక 
నిమగ్నుడయ్యాడు. విషాద २००९९००८ పరమకరుణాభరితు డయ్యాడు. శరశరాసనాలు వదలి కన్నులవెంట నీరుకారుస్తూ 
కదలకుండా ఉండిపోయాడు. 


భీష్మపర్వ కథాసారం - 54 


కృష్ణు : అర్జునా! పరాక్రమం ప్రదర్శించవలసిన సమయంలో ఈ అనువుగాని పద్దతి ఎక్కడినుండి వచ్చింది? వినుము. ఈ రకంగా 
అవివేకులు వ్యవహరిస్తారు. ఈ దీనస్థితి సద్గతినీ, సత్కీర్తినీ దూరం చేస్తుంది. కాబట్టి ఈ ఆడుతనం వదలిపెట్టుము. 
ధీరుడవై లెమ్ము! మనసులోని పిరికితనాన్ని దూరం చేయుము. 


అరు : అక్కటా! పూజించదగిన భీష్మద్రోణులను బాణాలతో బాధించటం న్యాయమా? మాన్యులను చంపటం పౌరుషం కాదు. 
దానికంటె బిచ్చమెత్తుకొనటం సుఖం. ఎవ్వరిని చంపితే పెద్ద కీర్తి వస్తుందని అనుకొంటారో అది నాకు ఉత్తమ జీవన పద్దతి 
కాదు. ఈ సేనాముఖంలో ఉన్నవారు కౌరవులే కదా! వీరిని చంపి ఇంద్రపదవి పొందినా శోకవహ్ని నా మనసులో 
చల్లారదు. కాబట్టి నేను యుద్దం చేయను. పెద్దలను నొప్పించలేను. వారిని గెలిపించినా, నేను గెలిచినా పెద్దగా మేలేమి 
కలుగుతుంది? నేను కార్బ్పణ్యదోషోపహత స్వభావుడను, ధర్మసమ్య్మూఢ చేతస్కుడను. 53553 & శిష్యుడను. ४८९०० ॐ ०6 
అడుగుతున్నాను. నన్ను శాసించుము. 


కృష్ణు : (కలకల నవ్వి) విచారించగూడని వారిని గూర్చి విచారించటం బుద్దిమంతుల లక్షణం కాదు. నీవు పండితుడివలె 
మాట్లాడుతున్నావు. వివేకవంతమైన చిత్తం కలవాడవైతే ఉన్నవారిపై మక్కువ, చనిపోయినవార్తకై చింత అనేవి ఉండవు. 


అని ప్రబోధిస్తూ అర్జునుడికి పరమజ్ఞానానికి కారణాలైన అనేక వాక్యాలను వినిపించాడు. దేహంలో బాల్యం, యౌవనం, 
వార్థకం అనే అవస్థలు కలిగినట్టుగానే, చినిగిన వస్రాలను వదలి నూతన వస్త్రాన్ని ధరించినట్లు దేహాంతర గమనం చేసే ఆత్మకు 
నాశనం లేదు. పుట్టుట గిట్టుటలు శరీరానికే. ఆత్మకు శరీరానికి వలె అస్త్రశస్త్ర బాధలుండవు అంటూ ఇటువంటి అనేక వాక్యాలు 
చెప్పి, ఆత్మతత్త్వాన్ని తెలిపాడు. 


“ఆత్మకు మరణం లేదు కాబట్టి ఎవరికొరకునూ శోకించటానికి కారణం కానరాదు. జీవుడు నశించడు కాబట్టి, దుఃఖించ 
నవసరంలేదు. పురుషుడు చెరపడు, చెడడు. పురుషుడంటే ఎవరో కాదు. పురుషోత్తముడనైన 33. ఆత్మకు బాధ్యతా ९१८७७१९० 
లేవు. కృపాశోకాలకు మూలం అహంకారాదులు. వాటిని వారించుకొనటం కర్తవ్యం. రాజులకు యుద్ధం ఉత్తమకర్మము. అది 
అపావృత స్వర్గద్వారం. లెమ్ము! యుద్ధం చేయుము. అనుమానించకుము. కర్మను చేయటానికి నీవు అధికారివి. ఫలాన్ని 
బ్రహ్మార్పణభావంతో వదలి కర్మచేయటం కర్మయోగం. తత్త్వజ్ఞానం కలిగితే కర్మశమం తనంతట తానే సి ద్ధిస్తుంది. ఇటువంటి వాక్యా 
లెన్నో చెప్పి అర్జును డడిగిన ప్రశ్నలకు సమాధానాల నిచ్చాడు. 
అరు : జగన్నాథా! అతి గుహ్యమైన ఈ తత్త్వాన్ని పరమకృపతో అనుగ్రహించి, ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రసాదించావు. దీనివలన 

నాకు కొంత భ్రమ తొలగింది. యోగి హృదయాలకు మాత్రమే గమ్యమైనదీ, అతులైశ్వర్య విభూతితో ఒప్పారేదీ అయిన 
నీ రూపాన్ని చూడాలనే కోర్కె బలంగా ఉన్నది. నాకు చూప గలిగిందయితే దయతో చూపించి నాకు కన్నులపండుగ 
చేయుము. 


కృష్ణు : _వివిధవర్ణాలతో, నానావిధాలుగా ఉండేనా రూపంలో ఆశ్చర్యకరమైన అనేకాంశాలు చూడవచ్చును. అవి ప్రకాశమయేటట్లు 
చూపుతాను. నా రూపాన్ని మానుషమైన కన్నులతో చూడలేవు కాబట్టి దివ్య చక్షువులను ప్రసాదిస్తున్నాను. 


అని అర్జునుడికి దివ్యదృష్టిని శ్రీకృష్ణుడు ఇచ్చాడు. యోగీశ్వరుడైన లక్ష్మీశ్వరుడు తన దివ్యరూపాన్ని చూపాడు. ఆ విశ్వరూపం 
వేయి సూర్యుల కాంతికంటె మించినది. వర్ణనాతీతమయింది. ఆ మహామూర్తిని చూచి అర్జునుడు ఆశ్చర్యంతో కూడిన గగుర్చాటుతో 
అత్యంతానందంతో దండప్రణామాలు చేసి, నిలిచి చేతులు జోడించి ఇట్లా అన్నాడు: 


అర్షు : దేవా! నీ దివ్యదేహంలో సురాసుర గంధర్వాదులైన దేవమౌనులు, బ్రహ్మ, చరాచరజగత్తు నాకు కనపడుతున్నవి. 
భయంకరమైన ముఖాలు, భుజాలు, పాదాలు, కన్నులు అనేకాలను చూస్తున్నాను. కిరీటాలు, ఆభరణాలు, చక్రగదాదులైన 
ఆయుధాలు, పూలదండలు, వివిధ వస్త్రాలు, మొదలైన అనేక దృశ్యాలు చూస్తున్నాను. ఈ రూపం పరమాద్భుతంగా 


భీష్మపర్వ కథాసారం - 55 


ఉన్నది. ఇది మొదలు, ఇది నడుము, ఇది తుది అని తెలిసికోలేకపోతున్నాను. ఆ ప్రకాశం అప్రమేయం, దేదీప్యమానం. 
నిర్వికారం. మహిమాన్వితం. నేను చూడలేకపోతున్నాను. ఈ లోకాల కన్నిటికి మూలకారణమైన పరతత్వానివి నీవే. భూమి, 
ఆకాశం, దిగంతాలు అన్నీ నీలోనే కనపడుతున్నాయి. నీ కన్నులు సూర్యచంద్రులు, నీ ముఖం భయంకర దంష్టలమయం, 
జ్వాలాతోరణసంయుతం. రుద్రాదిత్యులూ, మరుద్వసువులూ నీలో ప్రవేశిస్తున్నారు. మహామునులు గుంపులు గుంపులుగా 
వచ్చి, నిన్ను స్తుతి చేస్తున్నారు. సిద్దులు, సాధ్యులు, ఆకాశచరులు భయంతో నిన్ను చూస్తున్నారు. నీ ఆకారం దేదీప్యమానంగా 
భయంకరంగా ఉన్నది. దీనిని చూస్తున్న నాకు భయం వేస్తున్నది.ధైర్యం తూలిపోతున్నది. సంక్షోభపడుతున్నాను. ప్రసన్నుడవై 
నన్ను రక్షించుము. 


అగ్ని శిఖలు వెలువడే నీ ముఖాలలోకి కౌరవులు, భీష్మాదులు, ఇక్కడ ఉన్న రాజులందరూ ఒక్కసారిగా ప్రవేశిస్తున్నారు. 


దేవా! నీవెవ్వరివో తెలియక సతమతమౌతున్నాను. దయామయుడవై నీవెవరో నాకు తెలియచెప్పుము. 


కృష్ణు ६ 


కృష్ణు ध 


నేను లోకాన్ని లయం చేసే కాలుడను. ఇక్కడి జనులను హరించటానికి పూనుకొన్నాను. నీవు యుద్దంలో వీరిని చంప 
నవసరం లేదు. భీష్మాదులందరూ నాచేత చంపబడినవారే. నా చేత చచ్చినవారిని నీవు జయించబోతున్నావు. నీవు 
నిమిత్తమాత్రుడవే. కాబట్టి ఇక లెమ్ము. రాజ్యాన్ని గ్రహించుము. 


(వడవడవణకుతూ, చేతులు మోడ్చి, గద్గదకంఠంతో) పుండరీకాక్ష! జలవాయు సూర్యచంద్రాది వివిధ తత్స్వాలకు నివే 
ప్రవర్తకుడవు, శాశ్వతుడవు, అచ్యుతుడవు. నిన్ను తెలియక యాదవుడని, మిత్రుడని, మేనబావ అని భావించి కలిసి 
భోజనం చేయటం, ప్రియసంభాషణలు చేయటం, ఎగతాళి చేయటం, మొదలైన లోకసామాన్య చర్యలు ఆచరించాను. 
తల్లిదండ్రులు పిల్బలను మన్నించినట్లు నా తప్పులన్నీ క్షమించుము. అపూర్వమైన నీరూపం చూడటం వలన ఆనందం, 
ఇప్పటి నీ భయంకర రూపదర్శనం వలన భయం, బాధ కలుగుతున్నాయి. ఇక ఈ రూపం చాలించి నీ పూర్వ 
సౌమ్యాకారాన్ని ధరించి నిలిచి నాకు ఆహ్లాదాన్ని కలిగించుము. 


(దయార్దచిత్తంతో) పార్థా! ఎన్నోతపస్సులు చేసి, వేదాధ్యయనం చేసిన మహామునులు కూడా దర్శ్భించలేనిది నా 
దివ్యపరమాకృతి. సమాహిత భక్తిభావం కలవారికి మాత్రమే ఈ రూపం గోచరిస్తుంది. సామాన్యజనులు ఈ రూపాన్ని 
చూడలేరు. అటువంటి ఈ విశ్వరూపాన్ని నీకు దర్భ్శింపచేశాను. నీవు మానసిక వ్యథ పొందటమెందుకు? మూఢత్వాన్ని 
వదలి, భయాన్ని వీడి, సంప్రీత హృదయుడవు కమ్ము, (అని పూర్వ ప్రకారరూపం ధరించి ప్రశాంతంగా నిలిచాడు.) 


కృష్ణా! నేను చైతన్యవంతుడనయ్యాను. ప్రకృతిస్థుడనయ్యాను. 


మత్కర్మపరుడు, మద్భక్తుడు అయినవాడు నన్ను పొందగలుగుతాడు. బ్రహ్మవిద్యకు సంబంధించిన నీ అనుమానాల 
నన్నింటిని నేను తీర్చాను. నేను ఉపదేశించింది అతి గుహ్యమైన జ్ఞానం. దానిని నీవు సముచిత రీతిని గ్రహించి 
వ్యవహరించుము. ఇంతకంటె పరమ రహస్యమైన మరొక విషయం చెపుతాను. సర్వధర్మాలను పరిత్యజించి నన్నాకడినే 
శరణు వేడుము. సర్వపాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తాను. నీకు బోధింపబడిన ఈ గీతాశాప్త్రము నియమనిష్థలు, 
తపస్సు, భయభక్తులు, నిశ్చయజ్ఞానం గల వారికి మాత్రమే బోధింప తగింది. లేనివారికి ఎన్నడూ బోధింప తగినది కాదు. 
ఇక నీకు అజ్ఞానసంమోహమంతా తొలగిందా? 


కేశవా! మోహమనే చీకటి తొలగింది. నీ దివ్యరూపాన్ని దర్శించి భక్తి ప్రపత్తులు కలవాడనైనాను. నా సందేహాలన్నీ తీరాయి. 
బోధతో కూడుకొన్న నిరామయమైన స్థిరమనఃస్థితిని పొందాను. నీవు బోధించినట్లు నేను నడచుకొంటాను. 


అని ఆ పరమపురుషుడికి భక్తి పురస్సరంగా సాష్టాంగ నమస్కారం చేసి దృఢచిత్తంతో గాండీవాన్ని చేపట్టి యుద్దోత్సాహంతో 


పొంగులువారాడు. ఆ దృశ్యాన్ని చూచి, వారి సంభాషణలు వినిన అదృష్టం సంజయుడికి దక్కింది. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు, 
ధనుర్జారి అయిన అర్జునుడు ఎక్కడ నిలిచి ఉంటారో అక్కడ విజయం, నీతి, సిరిసంపదలు నిత్యమై నిలిచిఉంటాయని 


భీష్మపర్వ కథాసారం - 56 
సంజయుడు తన తలపును ప్రకటించాడు. 
భీష్ముడి తొలినాటి యుద్ధం 


దుర్వోధనుడు ఆగ్రహంతో ఆజ్ఞాపించగా, దుశ్శాసనుడు పురికొల్పగా కౌరవ సైన్యం శంఖభేరీమృదంగాది స్వనాలు 
చెలరేగగా గాంగేయుడు మొదట ముందుకు సాగగా వేగంగా పాండవ సైన్యాన్ని కవిసింది. 


పాండవులు భీముడు ముందు నడువగా భీష్ముడు వచ్చే తీరుకు ఎదురుగా పోయి కౌరవసేనను ఎదిరించి గజ సైన్యాన్ని 
గడ్డిపరకవలె నిర్వికారంగా నరికివేయటం మొదలుపెట్టారు. ఆకాశభాండం తూటుపడేటట్లు తూర్యనాదాలను మించి గర్జనలు 
చేస్తూ భీముడు సింహనాదం చేశాడు. యుద్దం ప్రారంభమయింది. 


భీమసేనుడిని దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుప్పహుడు, దుర్మర్షణుడు, వివింశతి, వృషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, 
పురుమిత్రుడు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నారు. దుర్యోధనుడు ఆ సన్నివేశాన్ని కన్నులపండువుగా దర్శించాడు. భీముడికి తోడుగా 
క్రమ్ముకొని ముందుకు సాగి అభిమన్యుడు ఉద్ధృతంగా విజృంభించాడు. అతడికి ఉపపాండవులు అండగా నిలిచారు. వారు చేసే 
యుద్దానికి సైనికులందరు అబ్బురపడి వారివైపే చూస్తూ కొంతకాలం నిలిచిపోయారు. 


దుర్యోధనుడు ఉన్మదుడై తరుముతూ, ధర్మరాజు జయాస్పదంగా పురికొల్పుతూ తమ తమ సైన్యాలను డీకొనచేశారు. 
దుమ్ములు రేగేటట్టు తొలిపోరు మొదలయింది. 


భీష్ముడు విజృంభించి పాండవ సైన్యం మీద దాడిచేసి మధ్యందిన మార్తాండుడివలె వెలిగాడు. అతడిని అర్జునుడు 
అద్భుతంగా ఎదుర్కొన్నాడు. మహోగ్రశస్రాస్రాలు దిక్కులు పిక్కటిల్లేటట్లు వ్యాపించి రౌద్రస్ఫూర్తిని ప్రదర్శించాయి. 


ఆ రణరంగంలో వివిధ వీరులు ఒకరికొకరు ఎదుర్కొని యుద్దం చేయనారంభించారు. అభిమన్యుడు కోసలరాజయిన 
బృహద్బలుడిని, భీష్ముడు భీమసేనుడిని, దుళశ్ళాసనుడు నకులుడిని, దుర్ముఖుడు సహదేవుడిని, ధర్మరాజు శల్యుడిని, ధృష్టద్యుమ్నుడు 
ద్రోణుడిని, మాగధ సహదేవుడు భూరిశ్రవసుడిని, ధృష్టకేతుడు బాహ్లికుడిని, ఘటోత్కచుడు అలంబసుడిని, శిఖండి అశ్వత్థామను, 
భగదత్తుడు విరాటుడిని, బృహత్‌ క్షత్రవిభుడు కృపాచార్యుడిని, చేకితానుడు సుశర్మను, ద్రుపదుడు జయద్రథుడిని, వికర్ణుడు 
యుధామన్యుడిని, శకుని ప్రతివింధ్యుడిని, సుదక్షిణుడు శ్రుతసోముడిని, ఇరావంతుడు శ్రుతాయువును, విందానువిందులు 
గుంతిభోజుడినీ, అతడి కొడుకునూ, కైకేయులేవురు గాంధారరాజు లేవురిని, శతానీకుడు ఉలూకుడిని, ఎదుర్కొని వీరోచిత యుద్ధం 
చేశారు. రణరంగం రక్తసిక్తమై భీకర రమణీయంగా రాణించింది. 
భీష్మ విజృంభణం 

దుర్వోధనుడు డ్రురేపించగా భీష్ముడు ప్రళయతాండవం చేసే పరమేశ్వరుడివలె పాండవ సైన్యం మీదకు దాడిచేశాడు. అతడి 
చుట్టూ పంచాగ్నులవలె దుర్ముఖుడు, కృపుడు, కృతవర్మ, మ ద్రపతి, వివింశతీ ప్రకాశిస్తూ వెంటనడిచారు. తాళకేతనం ధగధగలాడగా 
భీష్ముడు విజృంభించాడు. సైన్యంలో చీలికలు కలిగేటట్లు, వంపులుగా, కోణాకారాలుగా, వలయాలుగా రథాన్ని నడిపిస్తూ సైన్యాన్ని 
చెండాడాడు. శత్రువీరుల తలలు రాలాయి. విండ్లు విరిగాయి. మేనులు నేలకు వాలాయి. బెక్కాలు కూలాయి. పాండవబలాలు 
నెత్తురు బేరులలో పొర్గాయి. భీష్ముడిని ఎదుర్కొనే వీరులు లేక పాండవ సైన్యం బెండుపడింది. అప్పుడు అభిమన్యుడు వారిని 
ఆదుకొన్నాడు. 

శల్ఫుడిని అయిదు బాణాలతో కొట్టాడు. కృతవర్మను ఒకబాణంతో గ్రుచ్చాడు. ఈటెతో దుర్ముఖుడి సారధిని చంపాడు. 
వివింశతి వింటిని విరుగగొట్టాడు. కృపుడి గుర్రాలను నాలుగు బాణాలతో కూల్చాడు. భీష్ముడిపై తొమ్మిదిబాణాలు సంధించి 
కలతపరచి సింహగర్ణన చేశాడు. దేవతలు మెచ్చారు. 'వీడు వివ్వచ్చుడివంటివాడు కాని సామాన్యుడు కాడు' అని మెచ్చుకొన్నారు. 


అప్పుడు భీష్ముడు అభిమన్యుడి మీదకు లంఘించాడు. అయిదు బాణాలతో అతడి టెక్కాన్ని విరుగగొట్టాడు. మరొకఅస్త్రం 


భీష్మపర్వ కథాసారం - 57 


ప్రయోగించే లోపల పాండవవీరులు భీష్ముడిమీద బాణాల వర్షం కురిపించారు. భీష్ముడు పర్వతంవలె భాసించాడు. అతడు తిరిగి 
బాణాలు గుప్పించాడు. అభిమన్యుడు వాటిని తిరుగగొట్టి భీష్ముడి తాళధ్వజాన్ని విరుగగొట్టాడు. ९9 దృశ్యాన్ని చూచి పాండవసైన్యం 
ఉప్పొంగింది, కౌరవసేన చిన్నబోయింది. 


భీముడు అభిమన్యుడికి అండగా వచ్చాడు. భీష్ముడి నెదుర్కొన్నాడు. అతడు భీముడి సింహకేతనాన్ని విరిచాడు. భీముడు 
కోపించి భీష్ముడిని మూడు బాణాలతో బలంగా కొట్టాడు. అంతటితో ఆగక కృపుడిని, కృతవర్మను, మద్రేశుడిని బాణాలలో 
ముంచాడు. వారి అనుయాయులు భీముడిపై దాడి చేయగా వారిని అతడు నుగ్గు నుగ్గు చేశాడు. 


భీముడికి అండగా సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయ రాజపంచకం, విరాటుడు, అతడి కొడుకులు వచ్చి యుద్దం 
చేయసాగారు. భీష్ముడు వారందరి శరీరాలపై మూడేసి చొప్పున బాణాలు నాటాడు. ఆ తరువాత శల్ఫుడికీ ఉత్తరుడికీ పోరు బాగా 
సాగింది. శల్యుడి చేతిలో ఉత్తరుడు చనిపోయాడు. ఆ తరువాత శల్యుడు కృతవర్మ రథంమీదకు కొండపైకి సింగం దూకినట్లు 
దూకాడు. ఉత్తరుడి తమ్ముడైన శంఖుడు అన్నను చంపిందన్న కోపంతో కౌరవసైన్యం మీద రౌద్రంగా విరుచుకుపడ్డాడు. 
భీష్ముడతడి పై దాడి చేసి బాణాలలో ముంచెత్తాడు. అర్జును డాసమయంలో అక్కడికి వచ్చి భీష్మబాణాలను - గాలి మేఘాలను 
ఎగురగొట్టినట్లు దూరంగా తొలగింపజేశాడు. భీష్మారునులు రెండు పెద్ద కొరవులు ఢీకొన్నట్లు యుద్ధం చేసి అందరినీ ఆశ్చర్యంలో 
ముంచెత్తారు. అప్పటికి మధ్యాహ్నమయింది. 


శల్యుడు కృతవర్మ రథం దిగి శంఖుడి రథాన్ని కూల్చాడు. విరథుడైన శంఖుడు కత్తితో యుద్దం చేస్తూ సమీపంలో 
ఉన్న ७८३ 5०७ రథాన్ని చాటు చేసికొని దూరంగా తొలగిపోయాడు. భీష్ముడు నలుదిక్కుల బాణాలు సారించి అర్జునుడి 
రథాన్ని వదలి ద్రుపదుడివైపు రథాన్ని నడిపించాడు. ఎండిన అడవిని కార్చిచ్చు కాల్చినట్లు పాండవసైన్యాన్ని బరిమార్పాడు. 
అప్పుడు చంద్రవంశజుడైన భీష్ముడు సూర్యుడివలె వెలుగొందుతుండగా చూచి సిగ్గుపడి సూర్యుడు అస్తమించాడు. 
పాండవసైనికుల ముఖాలలో కాంతి తగ్గింది. వారి హృదయాలలో భయాంధకారం అలముకొన్నది. అప్పుడు కయ్యం 
చాలించి, ఉభయసేనలు తమ తమ ఉనికిపట్ట్లకు పోయాయి. భీష్మపరాక్రమాన్ని స్మరిస్తూ దుర్యోధనుడూ, అతడి 
తమ్ములూ మిక్కిలి సంతోషించారు. 


ఆ రాత్రి ధర్మరాజు విషణ్ణచిత్తుడై తమ్ములతో, తగినవారితో కలిసి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు: 
“కార్చిచ్చు అడవినంతా ఒక్కపెట్టున కాల్చినట్లు భీష్ముడు బలదర్పమహోగ్రతతో మన సేననంతా మునుంపెట్టి చంపాడు. 
మహానీలమేఘుంగా విజృంభించి ఎవ రాతడిని చంపగలుగుతారు? ఆయన శక్తిని అంచనా వేయలేక ७०566858 
సామాన్యవీరుడిగా భావించి యుద్దానికి దిగి వెర్రివాడనయ్యాను. నీ మరదులందరూ ఆయన బాణాలకు గురి అయ్యారు. 
ఆయనతో దిక్సాలురు కూడా ఎదుర్కొని గెలవగలుగుతారని నేననుకోవటంలేదు. భీ ష్ముడిని మన అర్జునుడు జయించగలడని 
బాగా నమ్మి ఉండగా అతడు కూడా యుద్ధంలో ఉపేక్ష వహించాడు. భీముడు మాత్రం భుజబలం దాచుకొనకుండా 
పోరాడాడు. ఇక అతడనీ, ఇతడనీ పేర్కొనటం దేనికి? నేను యుద్దాన్ని మానుతాను. రాజులనందరినీ భీష్ముడికి ఎరలుగా 
వేయలేను. నేను మరల అడవులకు పోతాను. అక్కడే ఉంటాను. కూరాకు కోసి తింటాను. దామోదరా! నీ మాటనే మేము 
ఎప్పుడూ పాటిస్తాము. మాకు అశుభాలు కలుగకుండా ఉండటానికీ, శుభాలు కలగటానికీ ఈ మహిమయే కారణం. 
ఇప్పుడు మేమేమి చేయాలో ఆజ్ఞాపించుము.” 


శ్రీకృష్ణు డిట్లా సమాధానం చెప్పాడు: “ధర్మరాజా! నీ కింత చింత ఎందుకు? నీ కెదురు ఎవ్వరున్నారు? ని తమ్ములలో 
ఒక్కొక్కరు బలంలో లోకాల నన్నిటినీగెలువగలిగిన సమర్గులు. గర్వితుడైన ఆ భీష్ముడిని శిఖండి చంపుతాడు. నీ శత్రువుల నందరినీ 
నేను క్రమంగా సంహరిస్తాను. సాత్యకి సత్యపరాక్రముడు. అతడి అస్త్ర పాండిత్యం శత్రువీరులకు అశనిపాతం. మహాపరాక్రమవంతులైన 
విరాట ద్రుపదులు నీ కొరకు ప్రాణాల నివ్వటానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇందరు నీకు అండగా ఉండగా దిగులెందుకు? నీ పక్షంలో 


భీష్మపర్వ కథాసారం - 58 
ఉన్న ధృష్టద్యుమ్ను డొక్కడు చాలు శత్రువుల నందరినీ మట్టుపెట్టటానికి. 
భీష్ముడి రెండవనాటి యుద్దం 


ఆ మాటలు విని ధర్మరాజు ధృష్టద్యుమ్నుడి తో ఇట్లా అన్నాడు: “పాండవ సైన్యాన్ని ఇతడు పాలిస్తాడని శ్రీకృష్ణుడు చెప్పగా 
నిన్ను సర్వసైన్యాధ్యక్షుడిగా అభిషేకించాము. మేమందరం నీవెంట రాగా శత్రు సైన్యాన్ని చంపటం నీ బాధ్యత కాదా?” అని 
ప్రశ్నించాడు. “ధర్మజా! బ్రహ్మనన్ను ద్రోణుడిని చంపటానికే సృష్టించాడని లోకానికంతటికి తెలుసు. దీనిని పెక్కుసార్లు చెప్పనవసరం 
లేదు. కౌరవవీరులు నా కెదురైతే వారిని వరుసగా మట్టు పెడతాను. ఇక చూడుము’ అని ధృష్టద్యుమ్నుడు ప్రతిజ్ఞ చేశాడు. ధర్మజుడి 
సూచన మేరకు క్రొంచవ్యూ హాన్ని పన్నాడు. మరునాడు సూర్యోదయానికి అందరూ సిద్ధమయ్యారు. క్రౌంచవ్యూహంలో ముక్కుగలచోట 
అర్జునుడు నిలిచాడు. కుంతిభోజుడు, శైబ్యుడు కన్నులచోట్లలోనూ, ద్రుపదుడు శిఖాస్థానంలోనూ, దశార్ణ శూరసేన కిరాతదేశాధిపతులు 
కంఠస్థానంలోనూ, భీముడు, ధృష్టద్యుమ్నుడు కుడి ఎడమ ప్రక్కలలోనూ, మిగిలిన వీరులు ధృష్టద్యుమ్నుడి దిక్కుననూ 
నిలబడ్డారు. కేకయ కాశీరాజులతో కలిసి విరాటుడు జఘన భాగంలోనూ, హూణ ప్రభువులు పరివేష్టించి ఉండగా ధర్మరాజు వెన్నుగా 
నిలిచి ఒప్పారాడు. 


కౌరవపక్షంలో దుర్వోధనుడు భీష్మ ద్రోణాశ్వత్లామ కృపశల్య కృతవర్మల పరాక్రమాలను కీర్తిస్తూ వారిని పురికొల్ప పాండవులు 
పన్నిన క్రౌంచవ్యూహానికి ప్రతిగా మరొక వ్యూహాన్ని పన్నండని (ేరేపించాడు. కౌరవ సైన్యాన్ని మూడుభాగాలుగా విభజించారు. ఒక 
దిక్కున దుశ్ళాసన వికర్ణ విందానువిందులు, శూరసేన యవన త్రిగర్త కురు దేశాలవారు నిలిచారు. మరొకదిక్కున ద్రోణుడు, కుంతల 
దశార్ణ విదర్భ గాంధార సింధు సౌవీర పతులు గుమిగూడారు. భీష్ముడు మహాసైన్యంతో నడిమి భాగంలో నిలిచాడు. ఇట్లా మూడు 
మోహరాలయ్యాయి. పాండవ కౌరవ పక్షాలు యుద్దానికి తలపడ్డాయి. 


భీష్ముడు విజృంభించాడు. పాండవ సైన్య మహాసాగరాన్ని మధథిస్తున్న మందర పర్వతం వలె సంక్షోభపరిచాడు. అర్షునుడు 
భీష్మ ప్రతాపాన్ని అడ్డుకొన్నాడు. శల్యద్రోణ దుర్యోధనాదులు భయకంపితులను చేయటానికి పూనుకొన్నాడు. కౌరవవీరులు 
అర్షునుడిని ఎదుర్కొన్నారు కాని, అతడి ధాటికి ఎదురుదాడి చేసి నిలువలేకపోతున్నారు. అప్పుడు దుర్యోధనుడు భీష్ముడితో ఇట్లా 
నిష్ట్ణురంగా పలికాడు. “తాతా! అర్జునుడు ఉక్కుమిగిలి మన వీరుల నందరినీ అవలీలగా మించి సైన్యాన్ని త్రుంచివేస్తున్నాడు. నీవి ట్ల్టా 
చూస్తూ ఊరుకొనటం న్యాయమా? పైపెచ్చు నీవు కర్ణుడిని యుద్దంలో పాల్గొనవద్దని నిషేధించావు. అట్లా చేసి అన్యాయం చేశావు.” 
ఈ ఒప్పనిమాటలు విని భీష్ముడు మనసులో కటకట పడ్డాడు. కుత్సితుడై అర్జునుడిపై దాడికి వెడలాడు. దుర్యోధన వికర్ణులు 
కుడివైపున, అశ్వత్థామ ఎడమవైపున బాణాల వానలు కురిపించారు. అర్జునుడికి బాసటగా అన్నదమ్ములందరూ కూడి నిలిచారు. 
పోరు ఘోరంగా సాగింది. అర్షునుడి బాణాలు మహాగ్నులవలె వ్యాపించాయి. భీష్ముడి శరపరంపర మహాసముద్రంవలె పొంగి వాటిని 
ఆర్సింది. ఈ విధంగా ఇద్దరూ సమయుద్దం చేశారు. అప్పటికి మధ్యాహ్నమయింది. 


ఆ వరుసలో ఆ యుద్దంలో పాల్గొన్న వీరుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 


1. ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి నెదుర్కొన్నాడు. ఉభయులు విజృంభించి విండ్లు త్రుంచుకొన్నారు. శక్తులను 
ప్రయోగించుకొన్నారు. అయినా ద్రోణుడి బాణ ప్రవాహాన్ని ధృష్టద్యుమ్నుడు ఎదుర్కొనలేకపోయాడు. అంతలో భీము 
డతడికి సాయం వచ్చాడు. ద్రోణుడిని క్రూరాస్త్రాలతో నొప్పించాడు. 


2. దుర్యోధనుడు భీమసేనుడిని డీకొనటానికి కళింగపతిని మహాసైన్యంతో (డ్రేరేపించాడు. 
3. ద్రోణుడు విరాట ద్రుపదులపై విజృంభించాడు. 
4. ధర్మరాజు ధృష్టద్యుమ్నుడికి సహాయంగా నిలిచి పోరు సాగించాడు. 


5. కళింగ రాజయిన శుతానందుడు భీముడిని విపుల బలంతో చుట్టుముట్టాడు భీము డా సైన్యాన్ని నేలమట్టం చేశాడు. 


భీష్మపర్వ కథాసారం - 59 


ఆ పయి కేతుమంతుడు భీముడిపై విరుచుకుపడ్డాడు. అతడిసేన మంటలో పడ్డ మిడుతల దండువలె భీమపరాక్రమంవలన 
హతమై పోయింది. కేతుమంతుడి కొడుకు శక్రదేవుడు కోపించి భీముడి రథాశ్వాలను కూల్చాడు. భీముడు కోపించి 
పెనుగదను ప్రయోగించి శక్రదేవుడిని చంపాడు. ప్రతాయువు మండిపడి భీముడి పై లంఘించాడు. అంతలో శ్రుతాయువు 
తమ్ముడైన భానుమంతుడు గజసైన్యంతో భీముడిని ఎదిరించాడు. భానుమంతుడి మదగజం భీముడిపై దుమికింది. 
భీముడు సింహనాదం చేసి దానిని చంపి, భానుమంతుడిని యమపురికి పంపాడు. గజ సైన్యాన్ని హతమార్చాడు. అంతలో 
శుతాయువు భీముడి మీదకు సైన్యాన్ని పురికొల్పాడు. చతురంగ బలాలు భీముడిని చుట్టుముట్టాయి భీముడు 
మేనుపెంచి గదాఖడ్లాది ఆయుధాలతో సైన్యాన్ని నురుమాడాడు. ఇంతలో సారథి తెచ్చిన రథాన్ని మరల ఎక్కి కళింగపతి 
మీదకు దాడి సాగించాడు. ఆ దాడిలో శతాయువు మూర్భపోయాడు. అతడి సారథి ఆ రథాన్ని దూరంగా తోలుకొనిపోయాడు. 
భీముడు మిన్నుముబ్దేటట్లు సింహనాదం చేశాడు. కౌరవ'సైన్యం చుక్కాని పట్టే నావికుడు లేని నావవలె తిరుగుడుపడింది. 
భీముడు శంఖం పూరించాడు. 

6. € శంఖనాదం విని భీష్ముడు విజృంభించాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, భీముడికంటె ముందుగా 
భీష్ముడిని ఎదిరించారు. శిఖండిని తప్ప మిగిలినవారిపై బాణాలు సంధించి భీష్ముడు భీముడి రథాన్ని విరుగగొట్టాడు. అతడు 
రథంమీద నుండి దూకి శక్తి విసిరాడు. దానిని భీష్ముడు భగ్నం చేశాడు. సాత్యకి భీష్ముడి రథసారథిని చంపాడు. భీష్ముడి 
రథాశ్వాలు వాయువేగంతో అతడి రథాన్ని దూరంగా తీసికొనిపోయాయి. భయంకరాకారుడైన భీముడిని చూచి కౌరవ సైన్యం 
పరుగెత్తింది. ధృష్టద్యుమ్నుడు భీముడిని తన రథంమీద ఎక్కించుకొన్నాడు. సాత్యకి భీమ విజృంభణాన్ని కీర్తించాడు. 

7. ధృష్టద్యుమ్నుడు శల్య కృపాశ్వత్థామలతో యుద్దంచేసి అశ్వత్సామ రథ్యాలను చంపాడు. శల్యుడు ధృష్టద్యుమ్నుడిమీద 
బాణాలు నాటాడు. కృపాశ్వత్సామలు అతడిపై దాడిచేశారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడిని అభిమన్యుడు ఆదుకొని ఆ 
మువ్వురు వీరులను నొప్పించాడు. 

8. లక్ష్మణకుమారుడు అభిమన్యుడి నెదుర్కొని విల్లువిరిచాడు. అభిమన్యుడు కూడ లక్ష్మణకుమారుడి విల్లు త్రుంచాడు. 
లక్ష్మణుకుమారు నాదుకొనటానికి భీష్మ ద్రోణాదులు పూనుకొన్నారు. వారినందరినీ అభిమన్యుడు శరపరంపరతో నిలువరించాడు. 

9. ఆ సంగతి పసిగట్టి అర్షునుడు భీష్మాదులపై ప్రభంజనంవలె చుట్టుముట్టాడు ధర్మరాజు స్వయంగా సైన్యాలను పురికొల్సి 
అర్జునుడికి అండగా నిలిపాడు. భీష్ముడు దుమ్ములు రేగేటట్లు విజృంభించి పాండవ సైన్య రక్తపాతంతో దానిని అణచేటట్లు 
చేశాడు. అర్జునుడు కౌరవసైన్యాన్ని ముక్కలు ముక్కలుగా చేసి రణరంగాన్ని బీభత్సం చేశాడు. చతురంగబలాలను 
చదును చేశాడు. భీష్ము డా దృశ్యం చూచి, కృష్ణసారథ్యంలో యుద్ధం చేసే అర్జునుడి పరాక్రమానికి మురిసిపోయాడు. 
అర్జునుడు త్రిపురసంహారివలె రౌద్రమూర్తితో వెలుగొందాడు. “పోరు నేటికి చాలిద్దాము' అని భీష్ముడు రెండవనాటి 
యుద్దాన్ని చాలించాడు. 


భీష్ముడి మూడవనాటి యుద్ధం 


మూడవనాడు భీష్ముడు గరుడవ్యూహం పన్నాడు. తాను ముక్కుగా నిలిచాడు. ద్రోణ కృపవర్మలు కన్నులుగానూ, 
కృపాశ్వత్ణామలు శిరస్సుగానూ, భూరిశ్రవసుడు, శల్యుడు, భగదత్త సౌవీర జయద్రథులు కంఠంగానూ, దుర్యోధనుడూ అతడి 
తమ్ముడూ వెన్నుగానూ, విందానువిందులు కాంభోజశూర సేనులు తోకగానూ, మాగధ కళింగాదులు దక్షిణపక్షంగానూ, కర్ణాటకోసల 
ప్రముఖులు వామపక్షంగానూ నిలిచారు. 

పాండవపక్షాన అర్జునుడు అర్థచంద్రాకార వ్యూహాన్ని పన్నుమని ధృష్టద్యుమ్నుడికి సూచించాడు. అత డట్లాగే చేశాడు. 
పాండ్యమగధ బలాలతో కలిసి భీమసేనుడు దక్షిణశృ్శంగంలో ఉన్నాడు. ఆ తరువాత విరాట ప్రముఖులు నిలిచారు. శిఖండి 
నహితుడైన ధృష్టద్యుమ్నుడిని తోడుగా తీసికొని ధర్మరాజు మధ్యభాగంలో ఉన్నాడు. మిగిలిన రాకుమారులందరూ శ్రీకృష్ణ 


భీష్మపర్వ కథాసారం - 60 


సారథ్యంలో సాగే అర్షునుడివెంట ఒక కొమ్ము కాచారు. 


దురో $i 


ఇరువైపుల వీరులు పోరు సాగించారు. 


భీష్మదోణులు, సైంధవసౌబలులు మొదలైనవారు కలిసి ఒక్కుమ్మడిగా పాండవసేనపై విరుచుకుపడ్డారు. పాండవపక్షంలో 
భీమఘటోత్కచులు, సాత్యకి శైబ్యచేకితాన ద్రౌపదేయులు కలిసి వారిని ఎదుర్కొన్నారు. యుద్దం సంకులంగా సాగింది. 


దుర్యోధనుడు భీముడిపై యుద్దానికి వచ్చాడు. అతడిపై బాణాలు సంధించాడు. భీముడు దుర్యోధనుడిమీద బలమైన 
బాణం నాటాడు. దుర్యోధనుడు మూర్భపోయాడు. అతడి సారథి రథాన్ని దూరంగా తీసికొనిపోయాడు. భీమాదులు 
విజృంభించగా కౌరవసైన్యం పారిపోవజొచ్చింది. శకుని అడ్డగించబోయి అభిమన్యుడి చేత భంగపడ్డాడు. దుర్యోధనుడు 
మూర్భనుండి తేరుకొని, సారథిని చెడతిట్టి, రథాన్ని భీష్మద్రోణుల వద్దకు తోలుమన్నాడు. అప్పుడు భీష్ముడితో సుయోధను 
డిట్లా అన్నాడు: 


మూడులోకా లొక్కుమ్మడి కూడి పోరుకు దిగినా మీలో ఒక్కొక్కరు అవలీలగా గెల్వగలవారు. అటువంటి మీరుండగా 
మనసేన ఇంతటి దురవస్థ పాలుకావాలా? మీరు పాండవులపై అలుక వహించనున్న విషయం ముందుగానే నాకెందుకు 
చెప్పలేదు. ఆనాడే కర్ణుడు చెప్పాడు. అట్లాగే నేడు పాటుపడ్డాము. నీవల్ల అడియాసపాలయ్యాము. ఇంక వేరే 
మాటలెందుకు? 


: ఇంధ్రాదులతో కూడుకొన్న దేవబలాలు సైతం పాండవులను ఎదిరించి నిలువగలవా? తెలిసి తెలిసి నీ విట్లా అనటం 


న్యాయమా? శస్రాస్రోద్ధతి, బాహుగర్వ సమృద్దిగల పాండవులు - వృద్దులు, ఆయువు చెల్లినవారు, దుర్చుద్దులు 
అయినవారిచేత పోతారా? అయినా, నాకు చేతనైనంతవరకు పాండవసైన్యాన్ని చంపుతాను. నీవూ, నీ బంధువులూ 
సమీపంలో ఉండి చూస్తూ ఉండండి. 


అప్పటికి మధ్యాహ్నమయింది. భీష్ముడు మధ్యందిన మార్తాండుడివలె తేజోవంతుడై విజృంభించాడు. సుయోధనాదులు 


అతడి వెంట సాగారు. భీష్ముడు రౌద్రాకారుడై పాండవసేనను పీనుగుపెంటలుగా మార్చాడు. మిగిలిన సైన్యం భయభ్రాంతమై 
దీనదశకు వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు రథపు పగ్గాలు పట్టుకొని అర్జునుడితో ఇట్లా అన్నాడు: 


అర్జునా! కృపద్రోణ భీష్మాదులతో కూడుకొన్న కౌరవ సైన్యాన్ని పరాక్రమంతో గెలవాలని ఎప్పుడూ కోరుకొంటూ ఉంటావు. 
ఇపుడు ప్రళయరుద్రుడై భీష్ముడు మన సైన్యాన్ని చెండాడుతుంటే నీ భుజబలాన్ని ప్రదర్శించకుండ ఇట్లా మిన్నకుండటం 
తగునా? 


కృష్ణా! ఇన్నిమాట లెందుకు? భీష్ముడిమీదకు రథం పోనిమ్ము. అతడి గర్వాన్ని భంజిస్తాను. 


ఆ మాట విని కృష్ణుడు తేరును భీష్ముడివైపు నడిపాడు. భీష్ముడు వడిగా బాణాలతో గుర్రాలను, కృష్ణుడినీ, అర్జునుడినీ 


నొప్పించాడు. శ్రీకృష్ణుడు తాను ధథీరుడై, గుర్రాలను తేర్చి, అర్షునుడిని పురికొల్పాడు. ఫల్లునుడు గాండీవాన్ని సారించి భీష్ముడి 
విండ్లను రెండుసార్లు విరుగగొట్టాడు. భీష్ముడు కార్చిచ్చు వలె బాణాలను ప్రయోగించాడు. అరునుడు బాణాలను ప్రయోగిస్తున్నాడు. 
కాని, భీష్ముడు విడవకుండా కృష్ణుడిపై, గుర్రాలమీద, అర్షునుడిమీద బాధ కలిగేటట్టు బాణాలతో క్రమ్ముతున్నాడు. అప్పుడు 
శ్రీకృష్ణు డిట్లా భావించాడు. 


“పాండవ వీరులు సిగ్గువదలి పరుగెత్తుతున్నారు. వీరిలో ఒక్కడు కూడ భీష్ముడిని ఎదిరించి పరాక్రమం ప్రదర్శించలేరు. 


అర్జునుడు కూడ బాధపొంది తూగుతున్నాడు. ఇట్లాగే సాగితే భీష్ముడు నేడే దుర్యోధనుడి కోర్కెలన్నీ తీర్చేటట్లున్నాడు. యాదవ 


కేకయ 


పాంచాలాదులు వెన్నిచ్చి పరుగెత్తుతున్నారు. జయోన్మాదంతో కౌరవసైన్యాలు అన్ని దిక్కులా పెచ్చుపెరుగుతున్నాయి. 


ఇప్పుడు నే నూరకుండటం తగదు. భీష్ముడిని చంపి ధర్మరాజుకు విజయం చేకూరుస్తాను' అని తలపోశాడు. 


అంతలో భీష్ముడు క్రూరబాణాలతో అర్జునుడిని కొట్టాడు. అర్జునుడు బడలిక చెందాడు. ఆ అదను చూచి కృపుడు, => 


భీష్మపర్వ కథాసారం - 61 
అశ్వత్సామ, భూరిశ్రవసుడు, సైంధవుడు, వికర్ణుడు ఒక్కసారిగా అర్జునుడి పై దాడిచేశారు. అప్పుడు సాత్యకి గజసైన్యంతో అర్జునుడికి 


సాయంగా వచ్చి పాండవవీరులను ఇట్లా పురికొల్పాడు. “చేసిన ప్రతిజ్ఞలు మరచారా? వెన్నుచూపి పరుగెత్తటం తగునొ? 
బెదరక భీష్ముడినీ గీష్ముడినీ ఎదిరించి తరమండి. నే నుండగా మీకెందుకు భయం? అని అంటూ అర్షునుడిని మించి ముందుకు 
సాగగా శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు: 


కృష్ణ: తిరిగిపోయే పందలను పురికొల్పట మెందుకు? ఉన్నవారే ఎదిరిస్తారులే. దుర్యోధనుడు జయించి రాజ్యం ఏలటం 
నేనుండగా జరుగని పని. నా మాట వినుము. అవక్రమైన నాచక్ర పరాక్రమాన్ని ప్రదర్శించి భీష్ముడిని నేలకూలుస్తాను. 
ద్రోణుడిని చక్కజేస్తాను. కౌరవవీరులను నురుమాడుతాను. సేనలను చెండాడుతాను. ఈ భూవలయాన్ని పాండవుల 
హస్తగతం చేస్తాను. 


అని పలికి సుదర్శనాన్ని స్మరించాడు. ఆ చక్రాయుధం అతడి చేతిలో నిలిచింది. దానిని కుడిచేతి వ్రేల నిలిపాడు. పగ్గాలు 
రథానికి ముడివేశాడు. రథంనుండి దూకాడు. భూమి కంపించింది. చక్రకాంతులు పిక్కటిల్లాయి. కోధభయంకరంగా కృష్ణుడు 
సింహనాదం చేశాడు. మదించిన ఎనుగుయొక్క కుంభస్థలంపై దూకే సింహంవలె, ప్రళయరౌద్రాకారంతో భీష్ముడివైపు ఉరికాడు. 
కౌరవసైన్యంతోపాటు దుర్యోధనాదులు కూడా భయంతో दै): నిలబడిపోయారు. 


భీష్మ: (వినయంతో చేతులు జోడించి) పరమేశ్వరా! నన్ను ఈ విధంగా కృతార్శుడిని చేస్తావా? నీవు వచ్చి ఇప్పుడే & ఇష్టం వచ్చినట్లు 
ఎ విధంగానైనా చేయుము. నేను సిద్ధం. ఆలస్యం వద్దు. నీ చర్య నా కవశ్యం యోగ్యం. 


అంటూ ఉండగానే అర్జునుడు రథంనుండి దూకి పరుగెత్తి శ్రీకృష్ణుడి వెంట వెళ్ళి అతడిని తన పొడుగైన చేతులతో పట్టి 
వారించాడు. కాని, పెనుగాలికి కదిలే చెట్టుకొమ్మవలె కొంతదూరం ఈడ్వబడినా పది అడుగుల తర్వాత నిలదొక్కుకొని, ఈడిగిలబడి 
మాధవుడిని నిలవబెట్టి ఇట్లా ప్రార్థించాడు. 


అరు: “యదుసింహా! కోపాన్ని ఉపసంహరించుకొమ్ము, నీవు పాండవుల కందరికీ రక్షవు. అట్టి నీవే ప్రతిజ్ఞను తప్పితే, ప్రతిజ్ఞాపరుడైన 
ధర్మరాజు శౌర్యం, ధైర్యం, బాహువీర్యం నశించిపోవా? ఈ చర్య నీకు తగిందేనా? కాబట్టి ఈ పని చేయబోకుము. కృష్ణా! 
నీవు అడుగు ముందుకు వేస్తే సాత్యకిని చంపినంత ఒట్టు. నీవు పూనుకొంటే కౌరవసేనను రూపుమాపటం తేలిక. కాని, నా 
పరాక్రమం వృథా జెతుంది. అట్లా చేయటం నీకు తగునా? నాకు అపకీర్తి తేవటానికి నీవు చక్రం పట్టుతావా? 


సవ్యసాచి సమయనిష్టకు శ్రీకృష్ణుడు సంతోషించి కోపాన్ని తగ్గించుకొని, నొగలెక్కి దిక్కులు పిక్కటిల్బగా పాంచజన్యాన్ని 
పూరించాడు. అర్జునుడు దేవదత్తాన్ని ఒత్తాడు. అర్జునుడు దూదికొట్టంలో పడ్డ కార్చిచ్చువలె కౌరవ సైన్యం మీద దాడి చేశాడు. భీష్మాది 
కురువీరులను క్రూరబాణాలతో, వివిధాయుధాలతో వివిధ గతుల నొప్పించాడు. రణరంగంలో రథాన్ని కల యదిప్పాడు. కౌరవ సైన్యాన్ని 
పెంటకుప్పలుగా మార్చాడు. రణరంగాన్ని రక్తసిక్తం చేశాడు. అంతలో సూర్యాస్తమయం అయింది. యుద్దాన్ని చాలించారు. ఆనాటి 
రాత్రంతా అర్జునుడి పరాక్రమాన్ని గురించి ఉభయ స్కంధావారాలలో అందరూ చెప్పుకొన్నారు. 


భీష్ముడి నాల్గవనాటి యుద్దం 


తెల్లవారింది. భీష్ముడు యుద్దానికి సిద్దమయ్యాడు. సముద్రతరంగాలవలె ద్రోణాది వీరులు వేగంగా వెంటసాగారు. 
కౌరవసైన్యం మేఘమాలవలె తోచింది. పాండవ సైన్యం వీరరసవిస్ఫారమై మెరిసింది. నరనారాయణులు చంద్రసూర్యులవలె 
తోచారు. సైనికులు తలపడ్డారు. పలుచోట్ల పలురకాల పోరు సాగింది. భీష్ముడు అర్జునుడితో తలపడ్డాడు. భీష్ముడికి సాయంగా 
వస్తున్న ద్రోణ వివింశతి కృప సోమదత్త శల్యులను అభిమన్యుడు అడ్డగించాడు. భీష్మార్దునుల యుద్ధం భీకరంగా మొదలయింది. 
అభిమన్యుడు అశ్వత్థామాది వీరులతో వీరోచితంగా యుద్దం సాగించాడు. పలువురితో ఒంటరిగా పోరుతున్న కొడుకును చూచి 


భీష్మపర్వ కథాసారం - 62 


అర్జునుడు వచ్చి అందరినీ అనేక భంగుల నొప్పించాడు. త్రిగర్తులు, కృతవర్మ, కేకయులు, మరికొందరు రథికులు కలిసి 
అభిమన్యుడిని చుట్టుముట్టారు. ధృష్టదు్యమ్ను డా సన్నివేశాన్ని గమనించి అభిమను్యుడికి తోడుగా వచ్చాడు. శల్యనందనుడిపై 
దాడిచేసి అతడిని చిత్రయుద్ద్ధంలో సంహరించాడు. కొడుకు చావును చూచి రోషంతో శల్యుడు విజృంభించి ధృష్టద్యుమ్నుడి 
విల్లువిరిచి అతడిని చీకాకు పరిచాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడిని అభిమన్యుడు ఆదుకొన్నాడు. ९०६ డీకొన్నాడు. 
దుర్వోధనుడు దానిని గమనించి దుర్ముఖ, దుస్సహ, దుర్మర్గణ, సత్యవ్రత, చిత్రసేన, పురుమిత్ర, వివింశతి, వికర్ణులను పురికొల్సి 
పంపాడు. వారు అభిమన్యుడిని ఎదుర్కొనటానికి భయపడి ధృష్టద్యుమ్నుడిని చుట్టుముట్టారు. వారందరితో అతడు సమర్ధంగా 
పోరుతున్నాడు. | 

నకుల సహదేవులు మద్రపతిమీద దాడి చేశారు. వారికి పాంచాలమత్స్యపతులు సాయం వచ్చారు. మధ్యాహ్నం వరకు పోరు 
సాగింది. 

ఇవ్వేళ అటో ఇటో తేలాలని భీముడు కౌరవులమీద పోరు ముమ్మరం చేశాడు.దుర్యోధనుడు కలతచెంది మగధరాజును 
అపార గజసైన్యంతో భీముడి పైకి పంపాడు. మదేభాలను చూచి భీము డుప్పాంగిపోయి, యుద్దవీరాన్ని ప్రదర్శించాడు. భీముడికి 
బాసటగా ఉపపాండవులు, అభిమన్యుడు, ధృష్టద్యుమ్నుడు వచ్చి క్రమ్ముకొన్నారు. మాగధుడిని అభిమన్యుడు క్రూరభల్లంతో 
చంపాడు. శతానీకుడు ఏనుగుల కుంభస్థలాలను పగులగొట్టాడు. ధృష్టద్యుమ్నుడూ, భీముడూ ఏనికవేట చేశారు. ఉభయసేనాపతులు 
పురికొల్పగా సేనలు సంకుల సమరంలోకి దిగాయి. భీముడు విజృంభించి సైన్యాన్ని నేలమట్టం చేశాడు. అప్పుడు భీముడిపై 
భీష్ముడు దాడిచేశాడు. భీష్ముడిని సాత్యకి ఎదుర్కొన్నాడు. అలంబసుడు భీష్ముడికి సాయంగా వచ్చి సాత్యకిని ఎదిరించాడు. అత 
డాతడిని నాలుగు బాణాలతో చంపాడు. దానిని గమనించి భూరిశ్రవసుడు విజృంభించాడు. పాండవులు సాత్యకికి అండగా 
నిలిచారు. పరస్పర యుద్దంలో భీముడు భయంకరంగా పోరి దుర్యోధనుడి తమ్ములను చంపాడు. తమ్ములను చంపిన భీముడిపై 
మండిపడి దుర్యోధనుడు ఆర్చుతూ భీముడితో తలపడ్డాడు. భీముడు నవ్వి కన్నుల నిప్పులు రాల దుర్యోధనుడిపై బాణాలు 
సంధించాడు. ఇద్దరూ సములై పోరాడారు. దుర్యోధను డేసిన బలమైన బాణం భీముడి రొమ్మును తాకగా అతడు 

అప్పుడు అభిమన్యుడూ, ధృష్టద్యుమ్నుడూ, ఉపపాండవులూ కలిసి దుర్యోధనుడిపై దూసికొని వచ్చి క్రమ్ముకొన్నారు. 
భీముడు సేదతేరి విలయాంతకుడివలె లేచి శల్యుడిని నొప్పించాడు. సింహాన్ని చూచిన ఏఎనుగులవలె భీముడిని చూచి 
కౌరవసేనలు పరుగెత్తాయి. అప్పటికి మధ్యాహ్నమయింది. 

దురోధన చేరితులై సుషేణాదులైన పెక్కురు సేనాపతులు భీముడితో దొమ్మిపోరు సాగించారు. ఆ భీమసేనుడు 
పెద్దపులి లేడి పిల్లలను చూచి లంఘించే విధంగా దూకి సుషేణుడిని, భీమబాహుడిని, ఉగ్రుడిని, భీమ భీమరథులను, 
సులోచనుడిని బాణాలతో చంపివేశాడు. ఈ విధంగా రాజకుమారులను చంపుతున్న భీముడిపై భీష్ముడు కౌరవవీరులను 
పురికొల్పాడు. భగదత్తుడు మదగజాన్ని అధిరోహించి భీముడిపై లంఘించాడు. అభిమన్యు ప్రభృతులు ఆ ఏనుగును గాయపరిచారు. 
నెత్తురు ఎరులుగా కారుతుండగా ఆ యేనుగు పాండవసైన్యంపై పిచ్చిగా తిరగబడింది. పాండవసైన్యం భయపడింది. 
దురోోధనుడు ఉప్పొంగి భీముడిపై బాణాలు కురిపించి గుండె మీద బలమైన బాణం నాటి ప్రక్కకు ఒరిగేటట్లు చేశాడు. అప్పుడు 
ఘటోత్కచుడు తండ్రి బాధ చూచి మాయాయుద్దంతో విజృంభించి భగదత్తుడి గజబలాన్ని తరిమి దుర్యోధనుడిపై దాడి చేశాడు. 
అప్పుడు భీష్మ ద్రోణులు సుయోధనుడిని ఆదుకొని ఘటోత్కచుడిపై ६००९०२० కురిపించాడు. ఘటోత్కచుడికి తోడుగా 
యుధిష్టిరాదులు వచ్చారు. పోరు ఘోరంగా సాగింది. భీష్ముడు పాండవ సైన్యానికి గణుపుకొట్టాడు. ఘటోత్కచుడు విక్రమ 
సింహనాదం చేశాడు. ఆ నాదానికి భయపడిన మదగజాలు నీ సైన్యాన్నీ త్రొక్కుతూ బీభత్సాన్ని సృష్టించాయి. దానితో 
సూర్యాస్తమయం కూడా కావటంతో భీష్ముడు ఆనాటి యుద్దాన్ని చాలిస్తున్నట్టు ప్రకటించాడు. పాండవ సైన్యం సింహనాదాలు 
చేస్తూ శిబిరాలకు చేరింది. కౌరవ సైన్యం చిన్నబోయి తిరిగిపోయింది. అందరినోటా ఘటోత్కచుడి పరాక్రమ ప్రశంసలే మారుమోగాయి. 

నాల్గవనాటి కౌరవుల పాటు విని ధృతరాష్టుడు సంజయుడితో ఇట్లా అన్నాడు: 
ధృత: రణరంగ వార్తలలో నీ వెప్పుడూ పాండవులకు మేలు జరిగిందనీ, నా కొడుకులకు పరాక్రమంలో తక్కువతనం కలిగిందనీ 


భీష్మపర్వ కథాసారం - 63 


ప్రకటిస్తూ ఉంటావు. భీష్మద్రోణ శల్యాది వీరులు మా ప్రక్కనుండగా ఈ తక్కువతనానికి కారణమేమిటో నాకు చెప్పుము. 


సంజ: జెషధగుణం మంత్రవీర్యం మాయాజనిత సమగ్రోద్దతి కాదు. ఈ సంగతి నీకు మున్నెన్నిసార్టో చెప్పాను. పాండవులు 
న్యాయాన్నీ, సత్యాన్నీ తప్పరు. నీ కొడుకులు వాటికి జంకరు. ఆ విధంగా నీ కొడుకులు పాపం చేస్తుంటే తెలిసి తెలిసి చూస్తూ 
ఉండిపోయావు. దానివలన కలిగే కీడు అనుభవించక తప్పుతుందా? మరి ధర్మం గెలువదా? పాండవులు గెలవటం, 
కౌరవులు ఓడటం తప్పదు. విదురుడు చెప్పగా మనం విన్నాం గదా! & వడిగినట్లే నీ కొడుకు భీష్ముడిని అడిగాడు. 


భీష్ముడిట్లా చెప్పాడు 
భీష్మః నే నెన్నోసార్లు నీకు చెప్పాను. పాండవులకు వాసుదేవుడు సహాయకుడై ఉన్నాడు. అందువలన వారికి అసాధ్యమనేది లేదు. 


ఆ పరమేశ్వరుడి అసలు స్వరూపం తెలిసినవారు పెక్కుమంది లేరు. తెలిసినవారికి ఆపదలు ఉండవు(రావు). పాండవులు 
ఆతడి తత్త్వాన్ని తెలిసికొని ఆశ్రయించారు. నీవు శ్రీకృష్ణుడిని లెక్కచేయవు. వినుము. నీకు మరొక విషయం చెపుతాను. 


మానస సరోవరం ఉత్తరాన గల పర్వతంమీద బ్రహ్మదేవుడు సర్వదేవగణాలతో కొలువై ఉన్నాడు. అప్పు డొక 
మణిమయోజ్ఞ్యలమైన విమానమొకటి ఆకసాన కనపడింది. అందులో సర్వాత్ముడైన పరమాత్ముడిని దర్శించి అందరూ 
నిలిచి నమస్కరించి, స్తుతించారు. 


బ్రహ్మ: నారాయణా! నీకు జన్మించి, నేను ఈ లోకాలను సారమతితో సృష్టించాను. నీ రక్ష ఎల్లప్పుడూ వీటికి ఉన్నది. ఇప్పుడు 
మానవలోకంలో అసురదుర్వృత్తాలు ఎక్కువయ్యాయి. కావున, నీవు యదువంశంలో పుట్టి, నీ సఖుడైన నరుడు కూడ 
భరతవంశంలో జనించేటట్లుగా చేసి, దైత్యులను సంహరించి, భూభారాన్ని మాన్సుము. 


సంజ: అని ప్రార్థించగా ఆ దేవు డంగీకరించాడు. ఆ ప్రార్థనలందుకొన్నవారు నరనారాయణ మహర్షులు. “నరుల హితం కోరి వారు 
భూమిపై పుట్టుతారు. వారిని కేవల మర్త్యులుగా భావించేవారు చెడిపోతారు. తెలిసి భక్తితో సేవించేవారు శుభాలను 
పొందుతారు.” అని చెప్పి బ్రహ్మ తన లోకానికి పోయాడు. మిగిలినవారు వారి వారి లోకాలకు పోయారు. ఈ కథను నారద, 
జామదగ్న్య, వ్యాసాదులచేత నేను విన్నాను. పూర్వం మహర్షులు నరనారాయణులతో వైరం వద్దని ఎన్నిసార్లు వారించినా 
మదాంధుడవై వినలేదు. ఇప్పటికైనా కృష్ణుడి నాశ్రయించి, పాండవులతో పొత్తు కలిపికొని బ్రతుకుము - అని భీష్ముడు హితవు 
చెప్పి ఊరకున్నాడు. నీ కొడుకు ఆ హితోపదేశాన్ని పెడచెవిని పెట్టాడు. మంచివారి మాటలు మీకు రుచించవు కదా! 


భీష్ముడి అయిదవనాటి యుద్ధం 


అయిదవనాటి ఉదయం భీష్ముడు మకరవ్యూహం పన్నాడు. పాండవులు శ్యేన వ్యూహం తీర్చారు. ముఖస్థానంలో భీముడు, 
నయనస్థానంలో ధృష్టద్యుమ్న శిఖండులు, శిరస్‌స్థానంలో సాత్యకి, కంఠస్థానంలో అర్జునుడు, వామపక్షంలో విరాట ద్రుపదులు, 
దక్షిణపక్షంలో సేనాసహితుడైన ధర్మరాజు నిలిచారు. భీముడు మకరవ్యూహాన్ని భేదించి లోనికి ప్రవేశించి భీష్ముడిని ఎదుర్కొన్నాడు. 
భీష్ముడు భీముడిని నొప్పించాడు. అర్జునుడు వచ్చి అతడికి బాసటగానిల్చి భీష్ముడి ప్రతాపాన్ని తగ్గించి కౌరవవనీరులను 
గ్రీష్మాదిత్యుడివలె తపింపజేశాడు. 


అప్పుడు దుర్యోధనుడు ద్రోణుడితో ఇట్టా అన్నాడు: 'నీవూ, భీష్ముడూ కోపిస్తే దేవతలు కూడా ఎదుర్కొనలేరు. మీరు 
తలచుకొంటే పాండవులను పట్టి పాలార్పగలరు. అర్జునుడు మన సేనను మట్టుపెట్టుతుంటే ఇట్లా చూస్తూ ఊరుకోవటం 
న్యాయమా?” ఈ మాటలకు ద్రోణుడు మనసులో కటకటపడ్డాడు. “ఎన్నడూ పాండవుల బలాన్ని మనం ఓర్చుకొనలేము. 
సముద్రంలో సొరకాయ బుర్రను వేస్తే అది పట్టేంత నీటినే తీసికొంటుంది. వారిని గెల్వటం మాకు సాధ్యంకాదు. ఊరక ఈ కాని 
మాట లెందుకు?' అంటూ పాండవసైన్యం మీద విరుచుకపడ్డాడు. 


సాత్యకి ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. ద్రోణు డాతడిని నొప్పించాడు. అర్జునుడు గురువుపై బాణవర్శ్షం కురిపించాడు. శల్య 


భీష్మపర్వ కథాసారం - 64 


భీష్ములు ద్రోణుడికి అండగా వచ్చారు. భీముడిపై దాడి చేశారు. ఉపపాండవులూ, అభిమన్యుడూ భీముడికి బాసటగా నిలిచారు. 
ఆ సమయంలో శిఖండి భీష్ముడి పై పెనుదాడి చేశాడు. ద్రోణుడు త్రిప్పికొట్టాడు. భీమ భీష్ములు తమ తమ సేనలకు రక్షకులుగా 
ఉంటూ, అర్జున ద్రోణులకు తోడ్సడ్డారు. దుర్యోధనుడు భీముడిమీదికి కళింగదేశ గజసేనను పురికొల్పాడు. వాటిని భీముడు 
మర్దించాడు. సైనికులు భయపడి భీష్ముడి ప్రాపున చేరారు. ఆ తరువాత తుముల యుద్దం జరిగింది. విందానువిందులు కాశిరాజు 
సైంధవుడు కలిసి భీముడి నెదుర్కొన్నారు. వికర్ణుడు సహదేవుడిని, చిత్రసేనుడు శిఖండిని, దుర్యోధనుడు విరటుడినీ, త్రిగర్తులు, 
నకులుడిని, ద్రోణుడు చేకితాన సాత్యకులనూ, కృపాచార్యాదులు ధృష్టద్యుమ్నుడినీ, అభిమన్యుడు సాల్వకేకయులనూ, ధృష్టకేతు 
ఘటోత్కచులు ధార్త రాష్టులను, యుధిష్టిరుడు శల్యుడిని డీకొన్నారు. పోరు తీవ్రంగా సాగింది. రక్తపుటేరులు పారాయి. భీమభీష్ముల 
విజృంభణం హెచ్చుగా సాగింది. వివిధ వీరుల మధ్య వీరోచిత రణోత్సాహం వెల్లివిరిసింది. అంతలో అభిమన్యుడూ లక్ష్మణకుమారుడూ 
ద్వంద్వ యుద్దంలో పాల్గొన్నారు. ఇరువురికీ వీరులు తోడ్సడ్డారు. పోరు ఘోరంగా సాగింది. అభిమన్యుడు వార్‌ష్టేయులను చంపాడు. 
వృష్టి వీరుడిని నేలపై పడవేశాడు. మధ్యాహ్నమయింది. అర్జునుడు ప్రచండంగా పరవళ్ళు త్రొక్కాడు. మంటలో పడే మిడుతలవలె 
కౌరవసైన్యం అర్జునుడి బాణాగ్నులకు ఆహుతి కాజొచ్చింది. అప్రతిహతంగా సాగిన అతడి యుద్ద యాత్ర సాయంత్రం కావటంతో 
ఆనాటికి ఆగింది. 


భీష్ముడి ఆరవనాటి యుద్దం 

ఆరవనాటి ఉదయం అర్షునుడు మకరవ్యూహం పన్నుమని సేనాపతికి చెప్పాడు. పారుడు పాంచాలపతి శిరస్సుగానూ, 
నకుల సహదేవులు కన్నులుగానూ, భీమసేనుడు తుండంగానూ, అభిమన్యుడు, ఉపపాండవులు, ఘటోత్కచుడు గండస్టలంగానూ, 
సాత్యకితో కూడిన ధర్మరాజు కంఠంగానూ, ధృష్టద్యుమ్నుడితో కలిసి ద్రుపదుడు వెన్నుగానూ, కేకయులు వామభాగంలోనూ, 
ధృష్టకేతుడు మొదలైనవారు దక్షిణభాగంలోనూ, కుంతిభోజశతానీకులు జఘనంగానూ, శిఖండీ, ఇరావంతుడూ తోకగానూ 
వ్యూహంలో నిలిచారు. 

భీష్ముడు పాండవవ్యూహానికి ప్రతిగా క్రౌొంచవ్యూహం రచించాడు. ముక్కుగా భీష్కద్రోణులు, నేత్రాలుగా కృపాశ్వతామలు, 
శిరోభాగంగా కృతవర్మ కాంభోజ బాహ్లికులు, గొంతుగా శూరసేన పరివృతుడైన దుర్యోధనుడు, ఉరోభాగంగా సౌవీర సమేతుడైన 
భగదత్తుడు, వీపున విందానువిందులు, వామపక్షంలో సుశర్మ, దక్షిణ పక్షంలో యవనపతి, అపరభాగంలో శ్రుతాయువుతో కలిసి 
భూరిశ్రవసుడు నిలిచారు. 

భీముడు ద్రోణుడిని ఎదిరించి అతడి సారథిని చంపాడు. అయినా, ద్రోణుడు తానే రథాన్ని నడుపుకొంటూ యుద్దం 
సాగించాడు. భీష్ముడు ద్రోణుడికి తోడై చుట్టూ ఉన్న రాజులను దూరంగా పంపాడు. భీముడు మాత్రం వెనుకాడకుండ 
కౌరవసైన్యాన్ని నురుమాడాడు. కౌరవవీరులైన దుశ్శాసన, దుర్విషహ, దుర్మద, దుస్సృహ, జయ, జయత్సేన, వికర్ణ, చిత్రసేన, 
సుదర్శన, చారుచిత్ర, సువర్మ్క దుష్కర్గ్థాదులు ఒకచోట ఉండటం చూచి భీముడు వారిపై లంఘించాడు. వారందరు కసితో 
భీముడిని చుట్టుముట్టారు. భీముడు తన రథంమీదనుండి నేలపైకి దూకి పెనుగదతో వారందరిని ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ 
సమయంలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిపైకి దూసికొని వచ్చాడు. భీమసేనుడికి తోడుగా నిలిచి సైన్యాన్ని నురుమాడాడు. 

దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడి మీదికి రథికవరులను పురికొల్సి పంపాడు. ధృష్టద్యుమ్నుడు సమ్మోహన బాణాన్ని 
ప్రయోగించి వారందరిని నిశ్చేష్టులను చేశాడు. ఆ సమయంలో భీముడు ఒక సరోవరంలో నీరుత్రాగి దప్పిక తీర్చికొని మరల 
యుద్దం ప్రారంభించాడు. ద్రోణుడు ద్రుపదుడిని నొప్పించాడు. సమ్మోహితులై ఉన్న వీరులకు తెలివి తెప్పించాడు. మరల 
విజృంభించాడు. 


ఆరవనాటి యుద్దంలో ద్రోణభీష్మ ప్రతాపం పాండవ వీరులకు గట్టి ఎదురు తాకిడి నిచ్చింది. భీముడు, ధృష్టదు్యమ్నుడు, 
ద్రుపదుడు, అభిమన్యుడు మొదలైన వీరుల పోరాటం, పాండవుల విజయరేఖలను ప్రదర్శించింది. కౌరవపక్షంలో దుర్యోధనుడు, 
పాండవపక్షంలో ధర్మరాజూ సమయోచితంగా వీరులను (ప్రేరేపిస్తూ ఆయా వీరుల రణక్రీడలకు దోహదం చేస్తూ వచ్చారు. 
అర్జునుడు రణరంగంలో వీరవిహారం చేశాడు. ఉభయపక్షాల వీరులూ పగతో పోరాడి పరాక్రమాలు ప్రదర్శించారు. అంతలో 


భీష్మపర్వ కథాసారం - 65 


సూర్యాస్తమయం అయింది. పోరు చాలించారు. 
కథా కథన మధ్యభాగంలో సంజయ ८2८१८२३९ మధ్య ఈ సంభాషణం జరిగింది. 


ధృత: సంజయా! మన బలంలో మేటిమగలు చాలామంది ఉన్నప్పటికీ గెలవలేకపోవటం దైవకృతమే కదా! ఆలోచిస్తే ఆశ్చర్యం 
కల్గుతుంది. ఇది ఇట్లాగే జెతుందని విదురుడు ఎప్పుడో చెప్పాడు. ఆత డెంత చెప్పినా దుర్యోధనుడు వినడు, కీడు 
చేయటం మానడు. కర్మఫలం అనుభవించక తీరుతుందా? విధి నెవ్వరూ దాటలేరు. కానున్నది కాకమానదు. 


సంజ: నీ కొడుకు తెలియక చేయనీ, తెలిసి తెలిసి నీవు ఆనాటి జూదాన్ని ఉపేక్షించావు. ఆ ఉపేక్షయే నేటి యుద్ధంగా మారింది. 
ఇక పశ్చాత్తాపం మాని ధైర్యంతో యుద్ధక్రమాన్ని వినుము. 


ఆరవనాటిరాత్రి దుర్యోధనుడు భీష్ముడితో ఇట్లా అన్నాడు: 


దుర్యో: మనం వ్యూహాన్ని వికాసవంతంగా పన్నుకొని వెళ్ళగా పాండవులు దానిని పాడు చేశారు. పైపెచ్చు భీముడి చేతిలో నేను 
భంగపడ్డాను. నిన్ను వెంటబెట్టుకొంటే పాండవులను జయించగలననే ఆశ ఉండేది. దానిని తొలగిస్తున్నావు. నీవు 
దేవతలనైనా లెక్కచేయవు. కాగా, పాండవులు రణరంగంలో ఇంతటి బలవంతులుగా ఎట్లా రాణిస్తున్నారు? 


భీష్మః దుర్యోధనా! & విన్నిమాటలు నన్ననవద్దు. యుద్దంలో నా ఒడలును ఎప్పుడైనా దాచుకొన్నట్టున్నదా? శత్రువులను వెనుకాముందూ 
చూచుకొనకుండా వెంటాడుతున్నాను కదా! పాండవులను జయించటం సాధ్యంకాదని నీకెప్పుడూ చెప్పుతుంటాను. 
అయినా, నేను ఎటువంటి దాపరికం లేకుండా నీకు జయాన్ని కోరుతూ యుద్దం చేస్తాను. 


ఆ మాటలు విని దుర్యోధనుడు ఊరడిల్లి ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాడు. 
భీష్ముడి ఏడవనాటి యుద్ధం 
మరునాడు ఉదయం భీష్ముడు మండలవ్యూహం పన్నాడు. దానిని గమనించి ధర్మరాజు వజ్రవ్యూహాన్ని సన్నద్దం చేశాడు. 


అప్పుడు - ద్రోణుడు విరాటుడిని, అశ్వత్థామ శిఖండిని, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడిని, శల్యుడు నకుల సహదేవులను, 
విందానువిందులు యుధామను్యుడిని, పెక్కండ్రురాజులు అర్షునుడిని, భీమసేనుడు కృతవర్మను, అభిమన్యుడు చిత్రసేన 
దుశ్ళాసన వికర్ణులను, ఘటోత్కచుడు భగదత్తుడిని, సాత్యకి అలంబసుడిని, ధృష్టకేతుడు భూరిశ్రవసుడిని, పలువురు రాజులు కలిసి 
భీష్ముడిని రోషాలతో ఎదుర్కొన్నారు. 


తనమీద బాణవర్షం కురిపిస్తున్న రాజలోకం మీద అర్షునుడు ఇంద్రాస్త్రం ప్రయోగించాడు. వారు భయంతో పరుగెత్తి భీష్ముడి 
నాశ్రయించారు. భీష్ముడు పాండవ వీరులపై క్రూరబాణాలు వేసి నిలువరించాడు. ఆ వీరుల పోరుతో ద్రోణుడు శంఖుడిని 
సంహరించాడు. విరాటుడు భయంతో పరుగెత్తాడు. అప్పుడు శిఖండి అశ్వత్థామతో డీకొన్నాడు. అశ్వత్థామ శిఖండి రథాన్ని కూల్చాడు. 
అతడు సాత్యకి రథమెక్కి వెళ్ళాడు. ఆ తరువాత దుర్యోధనుడిపై దాడిచేసి అతడి రథాన్ని భగ్నం చేశాడు. విరథుడైన దుర్యోధనుడిని 
సౌబలుడు తన రథంమీద కెక్కించుకొని పోయాడు. సాత్యకి అలంబసుడి మాయాయుద్దాన్ని ఇంద్రాస్త్రంతో మాయించి అతడిని 
దూరంగా తరిమివేశాడు. భీముడు కృతవర్మను విరథుడిని చేశాడు. అతడు వృషకుడి రథమెక్కిపోయాడు. 


ధృత: సంజయా! మనవైపు సైన్యం చచ్చిందనీ, నొచ్చిందనీ తరచుగా చెప్పుతావు. పాండవబలాలు తరుగక యుద్దం చేయటం 
పలుమారు చెప్పుతావు. అకటా! ఇదేమి మాయయో! 


సంజ: మహారాజా! మనవారు తమకు తగినట్లు పోరాడుతున్నారు. అయితే మనసేనలు పాండవసేనలో - నదులు సముద్రంలో 


భీష్మపర్వ కథాసారం - 66 


ప్రవేశించినట్లు - ప్రవేశించి వెలుపలికి రాలేకపోతున్నాయి. దీనిని నీవు తప్పుగా భావించరాదు. నీ తప్పు వలన కలిగిన ఈ 
చేటుకు శోకించి లాభంలేదు. సమరటప్రకారం వినుము. 


భగదత్తుడికీ, ఘటోత్కచుడికీ భీకరమైన పోరు సాగింది. అందులో ఘటోత్కచుడు ఓడి పరుగెత్తాడు. నకుల సహదేవులు 
కలిసి శల్యుడి మీద దాడి చేయగా అతడు నకులుడి రథాన్ని విరుగగొట్టాడు. నకులుడు తమ్ముడి రథమెక్కి యుద్ధం చేశాడు. 
సహదేవుడు శల్యుడిని మూర్భపడేట్లు కొట్టాడు. ధర్మరాజు శ్రుతాయువును ఓడించి కాలికి బుద్ధి చెప్పించాడు. చేకితానుడికీ 
కృపాచార్యులకూ నడుమ గట్టిపోరు చెలరేగింది. వారిరువురు పరస్పరం విరథులను చేసికొని నేలమీది కురికి యుద్దంచేసి ఇద్దరూ 
మూర్భిల్లారు. ధృష్టకేతుడు భూరిశ్రవసుడిపై తొంభై బాణాలు వేసి నొప్పించాడు. దుశ్శాసన వికర్ణ చిత్రసేనులతో అభిమన్యుడికి 
మహాయుద్ద్ధమయింది. అభిమన్యుడు వారందరిని విరథులను చేసి తండ్రుల ప్రతిజ్ఞలను తలచికొని వారిని ప్రాణాలతో వదిలాడు. 


అర్జునుడు తన రథాన్ని పెక్కురు భూపతులతో కలిసి పోరుతున్న భీష్ముడివైపు పోనిచ్చాడు. నడుమ త్రిగర్తపతి అడ్డుపడి 
పోరు సాగించాడు. అతడి చక్ర రక్షకులు ముప్పది ఇద్దరు అర్షునుడిపై గుమిగూడి దాడి చేయగా వారిని అరువది నాలుగు 
బాణాలతో అర్జునుడు సంహరించాడు. అర్జునుడికి దుర్యోధన సైంధవులు సమీపంలో ఉన్నా శల్యుడు తనవైపు ఎదుర్కొనటానికి 
వస్తున్నా లెక్కచేయక భీష్ముడివైపు ముందుకు సాగాడు. ధర్మరాజు తమ్ములందరితో కలిసి అర్జునుడికి బాసటగా నిలిచాడు. 
పాండవులందరితో పోరు సాగిస్తున్న భీష్ముడిని గమనించి దుర్యోధనుడూ, సైంధవుడూ పాండవులపై దాడి చేశారు. కృపుడు శల 
శల్య చిత్రసేనులతో కలిసి పాండవులమీద విరుచుకుపడ్డారు. శిఖండి సూటిగా భీష్ముడి ఎదుటబడి పోరాడబోగా అతడు 
మిన్నకున్నాడు. అందుచేత అతడి విల్లు విరిచి వెనుకకు పంపాడు. ధర్మరాజు శిఖండి ప్రతిజ్ఞను జ్ఞాపకం చేశాడు. శిఖండి విజృంభించి 
అడ్డం వచ్చి మహానలాస్తాన్ని ప్రయోగించిన శల్యుడిని వారుణాస్త్రంతో తిప్పికొట్టాడు. భీష్ముడు ధర్మరాజు విల్లును టెక్కాన్ని 
విరిచాడు. భీముడు రెచ్చిపోయి నేలపైకి దూకి గదతో దుర్యోధనుడిపై లంఘించాడు. జయద్రథుడు భీముడిని అయిదువందల 
బాణాలతో ఆపటానికి యత్నించాడు. అయినా ఆగక అతడి రథాశ్వాలను చావమోదాడు. అతడు మరొకరథం మీదికి పరుగాత్తాడు. 
అప్పుడు చిత్రసేనుడు భీముడి నడ్డగించి పెనుగదను విసిరాడు. భీముడు తనగదాఘాతంతో దానిని వారించాడు. భీముడి గదతో 
చిత్రరథుడి గుర్రాలు కూలాయి. అతడు విరథుడై వికర్ణుడి రథమెక్కి తొలగిపోయాడు. 


భీష్ముడు ధర్మరాజుయొక్క రథాశ్వాలను కూల్చాడు. అతడి సర్వాంగాలను నొప్పించాడు. ధర్మరాజు ఆగ్రహించి శక్తిని 
ప్రయోగించగా అతడు దానిని మధ్యలోనే త్రుంచాడు. ధర్మరాజు నకుల సహదేవుల రథాల నెక్కి యుద్దం చేయ నారంభించాడు. 
భీష్ముడు వారి రథాలను కూల్చాడు. ధర్మరాజు ఉమ్మలికతో రాజులను భీష్ముడి పైకి ఉసికొల్పాడు. పెక్కు మృగాలు చుట్టుముట్టగా 
చెలరేగే సింహంవలె చుట్టుముట్టిన రాజలోకాల్ని భీష్ముడు మండలాకార సంచారంతో చెండాడాడు. నిపుణంగా తాటికాయలను 
నేలరాల్చే వాడివలె రాజులతలలను నేలవ్రాలేటట్టు చేశాడు. అంతలో శిఖండి కోదండపాండిత్యం ప్రకటిస్తూ వచ్చాడు. అక్కడి మేటి 
వీరుల మధ్య పోరు బాగా చెలరేగింది. అర్జునుడు సమయానికి వచ్చి ధర్మరాజు సేనను ఆదుకొన్నాడు. ద్రోణుడు అర్హునుడిని బాణాల 
వర్షంతో కప్పాడు. వాటి నతడు ఛేదించాడు. ధర్మరాజు సూచనతో పార్టుడు విజృంభించి కౌరవసేనలను చిక్కుపరిచాడు. రణరంగం 
పీనుగు కుప్పలతో బీభత్సమైంది. శత్రువీరులను చిక్కు పెట్టిన భీముడూ ధర్మరాజును సమీపించారు. అప్పటికి సూర్యాస్తమయం 
కావటంతో అందరూ యుద్దం చాలించి విడుదలకు తిరిగిపోయారు. 


భీష్ముడి ఎనిమిదవనాటి యుద్దం 
భీష్ముడు కూర్మవ్యూహం పన్నాడు. ధృష్టద్యుమ్నుడు శృంగాట వ్యూహం రచించాడు. 


భీష్ముడు సింహనాదం చేస్తూ బయలుదేరాడు. పాండవసేనలు భయపడి ముందుకు నడవలేకపోయాయి. భీముడు ఒక్కడే 
భీష్ముడిని ఎదిర్చి అతడి సారథిని చంపాడు. గుర్రాలు భీష్ముడి రథాన్ని దూరంగా లాగికొని పోయాయి. పాండవసేన ఉత్సాహంతో 
ఉరకలు వేసింది. సునాభుడు భీముడి నెదుర్కొన్నాడు. ఒక్క గదాఘాతంతో భీము డతడి తల ప్రయ్యలు చేసి చంపాడు. అతడి 
చావును చూచి అతడి సోదరులు ఎడుగురు భీముడిపై దాడిచేశారు. సంకుల సమరంలో భీముడు వారినందరినీ చంపాడు. 


భీష్మపర్వ కథాసారం - 67 


మిగిలినవారు భయపడి భీముడివైపు రాకుండ ఆగిపోయారు. “ఆనాడు కౌరవ సభలో చేసిన ప్రతిజ్ఞలన్నీ తీర్చేటట్ల్టుగా ఉన్నాడు 
భీము'డని అందరూ భయపడ్డారు. కౌరవుల దుర్ణయానికి ఫలంగా వారికి చావు తప్పదని అనుకొన్నారు. 


८264: భీష్మా! ఈ విధంగా భీముడు వరుసపెట్టి నా తమ్ములను చంపుతూ ఉంటే చూస్తూ ఊరకుంటావా? రోషశోకాలు నీకు 
లేవా? తోడుపడకూడదనే మిన్నక నిలిచావా? ఉన్నవారందరూ ఒక్కసారి చావాలన్న కోరికతోనే ఊరకున్నావా? (అని 
ఎడ్చాడు దుర్యోధనుడు.) 


భీష్మః (కంటతడిపుట్టి) ఈ సంగతి నీకు ముందే నేనూ ద్రోణుడూ, విదురుడూ విశదంగా చెప్పాము. పాండవులకు ఎదురై నిలిచి 
గెలవటం మా వశమా? ఆ భీముడి పాలబడిన మన కుమారులను కాపాడటం ఎవరికీ సాధ్యం కాదు. దీనికి దుఃఖించ 
నవసరంలేదు. వీరస్వర్గమే సంపదగా భావించి నీవింక యుద్దం చేయుము. నేనూ నాకు చేతనైనంత సమరం చేస్తాను 
మనకు విజయం కలిగితే త్రోసివేసికొంటామా? 


ధృత: (సంజయుడు చెప్పిన ఆ మాటలు విని) ద్రోణ భీష్ము లుండగానే కురుకుమారు లట్లా చనిపోతారా? ఇదంతా గాంధారీ నేనూ 
చెప్పినా ఆ దుర్యోధనుడు వినలేదు. దాని ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇక ఇప్పు డేమనుకొన్నా అది గతజలసేతుబంధనం. 
(అని ఊరుకొన్నాడు. సంజయుడు కథధసాగించాడు) 


భీష్ముడు భయంకరంగా భీముడివైపు రథాన్ని నడిపించాడు. అంతకుముందే పాండవసైన్యం మూడు గట్టిగుంపులుగా చేరి 
ఉన్నది. ఒక మొత్తం చేకితాన ద్రౌపదేయ సహితంగా సవ్యసాచి నాయకత్వంలో ఉన్నది. మరొకటి అభిమన్యుడు ఇంకొకటి 
ఘటోత్కచుడు నాయకులుగా కల్గి ఉన్నది. ఎడవనాడు ఈ మూడు మొత్తాలు చేసిన వీరవిహారమే కథాసారం. ఆ విహారాలలో 
పేర్కొనదగినవి. 1. ద్రోణుడు ద్రుపదుడితో చేసిన యుద్ధం, 2. అలంబసుడి చేత ఇరావంతుడు మృతుడైన యుద్దం, 
3.ఘటోత్కచుడు ద్రోణాచార్య ప్రభృతులతో చేసిన యుద్దం, 4. ఇరావంతుడి మృతికి అర్జునుడు శోకించి శ్రీకృష్ణ ప్రబోధితుడై 
విజృంభించి చేసిన యుద్ధం. సాయంకాలం కావటంతో ఆనాటి యుద్దం ఆగింది. 
దుర్వోధనుడు నగరు ప్రవేశించి కర్ణశకునులను దుశ్ళాసనుడిని పిలిపించుకొని ఏకాంతంలో వారితో రహస్య సంభాషణం 
చేశాడు. 
८०64: భీష్మ ద్రోణ కృపాశ్వత్తామలు మధ్యస్టులై పాండవబలాలను మట్టుపెబ్టె విజృంభణం చేయటంలేదు. మన సేనలా నానాటికి 
సన్నగిల్లుతున్నాయి. ఇప్పుడు మనం ఏమి చేయగలం? 
కర్గు: ప్రభూ! ఇక భీష్ముడిని రణరంగానికి రప్పించబోకుము. నేను నా భుజబలంతో పాండవుల మదాన్నీ, వారి సేనల జె ద్దత్యాన్నీ 
మాన్నుతాను. 
దుర్యో: (దుశ్ళాసనుడితో) మనం పోయి భీష్ముడిని యుద్దంనుండి మాన్పించివద్దాం. 
అని చెప్పి రథమెక్కి భీష్ముడి వద్దకు సుయోధనుడు వెళ్ళాడు. చేతులు మొగిడ్చి ఈ విధంగా అన్నాడు: 


దుర్వ్యో: కురుముఖ్యా! నిను నమ్మి పాండవ ప్రాభవాన్ని నేను లెక్కచేయలేదు. అయితే, నీ విప్పుడు చేస్తున్న యుద్ద వైఖరులను 
ఎన్నింటినో గమనించాను. నీవు పాండవులను యుద్దంలో సమీపిస్తావు, కాని చనువిచ్చి వారిని చంపవు. వారు యుద్దం చేస్తే 
పట్టి పాలారుస్తున్నావు. ఇంక నేనేమని అనేది? ఇంక - ఇప్పటినుండి నీవు యుద్దం చాలించుము. నిన్ను యుద్ధంలో దేవతలు 
కూడా గెలువలేరు. ఇప్పటికి ఎనిమిదినాళ్ళయింది. అర్జునుడిని చంపవు, ఓడించవు. ఆ పని అట్లా ఉండనీ. ఇప్పటికైనా 
నామీద ఉన్న మమకారంతో, నా ప్రార్థన మన్నించి, కర్ణుడిని యుద్ధం చేయటానికి అనుముతించుము. 


భీష్మ: (ఆ మాటలు ఈటెలుగా మనసుకు తాకాయి. అత్యంత విషాదంలో మునిగి కొంతసేపు తలవాల్చుకొని కూర్చుండి, 
నిట్టూర్చి, చివరకు తలయెత్తి) భూపాలా! నీకొరకు ప్రాణాలు తాకట్టుపెట్టి యుద్దం చేస్తున్నా నీ విట్లా మాట్లాడటం తగునా? 


భీష్మపర్వ కథాసారం - 68 


నా రాజభక్తి అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. (కోపంతో) ఆ అర్జునుడు సామాన్యుడా! అలనాడు ఇంద్రాదులను 
జయించి ఖాండవవనాన్ని దహించలేదా? గంధర్వుల చేతిలో ఓడిన కర్గుడినీ, నిన్నూ నీ తమ్ములనూ చెరనుండి 
విడిపించుకొనలేదా? నన్నూ, ద్రోణుడినీ, అశ్వత్థామనూ, కృపుడినీ, కర్ణుడినీ గెలిచి విరాటుడి గోవులను మరల్చుకొనలేదా? 
ఇంకెన్నో మహావిజయాలు సాధించిన మహావీరుడు అర్జునుడు. అటువంటి జగజెట్టితో ఇన్నాళ్ళు ఈ విధంగా యుద్దం 
చేసికూడా నీచేత ఈనాడు ఇటువంటి వేడిమాటలు వినవలసి వచ్చింది. అజేయులైన పాండవులతో తగనిపని అని 
తలంచకుండా, పగ సాధించ బూనావు. నీవు సాహసించి యుద్దంలో పౌరుషాన్ని ప్రదర్శించుము. ఇటువంటి పనికిరాని 
మాటలాడటం చాలించుము. మరల చెప్పుతున్నాను వినుము. నేను గాండీవిని గెలువలేను. శిఖండిని చంపలేను. 
మరెవరినైనా యుద్దంలో ఉగ్రంగా చెండాడుతాను. ఈ సంగతి ముందే చెప్పాను నీకు. నేనూ, నా సేనలూ కలిసి ద్రుపద, 
విరాట, యాదవాదుల సైన్యాలతో యుద్ధం చేస్తాము. మీరందరూ పాండవులను జయించటానికి పూనుకొనండి. అర్దరాత్రి 
వేళ వచ్చి ఈ విధంగా నన్ను నొవ్వబలకటం వలన నీకు జయం కలుగుతుందా? పూనుకొని నీవే యుద్దాన్ని నడుపుము. 
రేపు మా చేతి బలుసేమిటో చూస్తావు గాక! ఇక వేయి మాటలెందుకు? 


భీష్ముడి తొమ్మిదవనాటి యుద్ధం 
దుర్వోధనుడు ఆ రాత్రి సుఖంగా నిద్రించి మరునాడు రాజలోకాన్ని సంబోధిస్తూ ఇట్లా పలికాడు: 


“భీష్ముడు పాంచాలురు మొదలుగా పాండవబలాలనన్నింటిని చంపి, యుద్ధంలో పాండవులను జయిస్తానని రాత్రి ప్రతిజ్ఞ 
చేశాడు. ఈనాడు మన బలపరాక్రమాలు ప్రకటి తం కావాలి. “దుర్యోధనుడి తులువ మాటలు విని భీష్ముడు వెగటు పొందాడు. సిగ్గుతో 
కుంచించుకొనిపోయాడు. విషాదంతో విలవిలలాడాడు. అయినా, తనను తాను నిగ్రహించుకొని ఉన్నాడు. ఆ స్థితిని గమనించి 
దుర్యోధనుడు దుశ్ళాసనుడితో ఇట్లా అన్నాడు: | 


८०6: మనమంతా పితామహుడి వద్దనే ఉందాం. అంతేకాక శత్రుమర్దనులైన ఇరవై రెండువేల మంది రథికులను ఆయనకు 
తోడుగా నిలుపుదాం. శిఖండి కనపడితే యుద్ధం చేయనని చెప్పాడు. అందువలన ఆ నీచుడు ఎదుటపడకుండా మనం 
చూడాలి. 


ఆ తరువాత భీష్ముడు సర్వతోభద్ర వ్యూహం పన్నాడు. 


భీష్ముడి వెంట కృపాచార్య, కృతవర్మ శల్య, శకుని, సుదక్షిణ, సైంధవులూ, కురుకుమారులూ కలిసి ముందట నిలిచారు. 
ద్రోణ, భూరిగ్రవో, భగదత్తులు వలపట నిలిచారు. సోమదత్త, అశ్వత్త్లామ, విందానువిందులు దాపట నిలిచారు. హలాయుధ, 
ఆలంబస, శ్రుతాయువులు వెనుక నిలిచారు. దుర్యోధనుడు త్రిగర్తులు పరివేష్టించి ఉండగా నడుమన నిలిచాడు. 


పాండవపక్షం శిఖండిని అగ్రస్థానంలో నిలిపే ఒక గట్టి వ్యూహాన్ని రచించింది. శిఖండి అగ్రస్థానంలో ఉండగా అతడి కొకప్రక్క 
భీమసేన ఘటోత్కచులు, మరొకవంక అర్జున, ధృష్టద్యుమ్నులు మోహరించారు. సాత్యకి విరాటులు వలపటను, అభిమన్యు 
పాంచాల కేకయులు దాపటను, నకుల సహదేవ ద్రౌపదేయులను ముందుగా నుంచుకొన్న ధర్మరాజు నడుమను, చేకితాన 
కుంతిభోజులు వెనుకభాగాన నిలిచారు. 

ఆనాడు జరిగిన యుద్ద ఘట్టాల క్రమ మిది: 

1. అభిమన్యుడి విజృంభణం - అభిమన్యుడు కౌరవ సైన్యంమీద దూదికొండ మీద చిచ్చు పాకినట్లుగా దాడి చేశాడు. కొరవి 
త్రిప్పినట్లు మండలబచారియె తిరిగాడు. అడ్డులేని విధంగా తిరుగుతున్న అతడిని చూచి దురోధనుడు రెండవ అర్జునుడుగా 
భావించి భీతిచెందాడు. అలంబసుడనే రాక్షసరాజును అతడిపై పురొకొల్పాడు. అతడు మాయాయుద్దంతో అభిమన్యుడిని 
ఎదిరించాడు. అతడి మాయల నన్నిటిని అస్రాలతో భేదించి అతడిని ఓడించి రణవిముఖుడిని చేశాడు. కౌరవ సైన్యం 
అభిమన్యుని పరాక్రమానికి వికావికలై పోయింది. 


భీష్ముడు అనేకమంది రథికులతో కలిసి అభిమన్యుడిని ఎదిరించాడు. అతడు భీష్మాదులను ధైర్యంతో ఎదుర్కొన్నాడు. 


భీష్మపర్వ కథాసారం - 69 


సంకుల సమరం సాగింది. 


2. అర్జునుడు ద్రోణాచార్యులతో భీకరయుద్ధం చేశాడు. భీష్ముడు ధర్మరాజుతో తలపడ్డాడు. ధర్మరాజుకు పోరు భారంకాగా 
ధృష్టద్యుమ్న శిఖండి విరాట [ద్రుపదులు అతనికి సాయం వచ్చారు. ఉభయ సైన్యాలలో మిక్కుటంగా నష్టాలు జరిగాయి. 
కారవసైనికులు ఆ యుద్దానికి కారకులైన ధృతరాష్ర్రుడిని, దుర్యోధనాదులను నిందించనారంభించారు. 


భీష్ముడిని పాండవవీరులు చుట్టుముట్టారు. దుర్యోధనుడు శకుని దుశ్ళాసనులను భీష్ముడికి సహాయంగా పంపాడు. 
మధ్యాహ్నం వరకు ఒకరిపై నొకరు యుద్ద తీవ్రతను ప్రకటించారు. 


3. మధ్యాహ్నంనుండి భీష్ముడు ప్రచండభానుడివలె విజృంభించాడు. వరుసగా భీష్ముడు ధర్మరాజును, భీముడిని, నకుల 
సహదేవులను, సాత్యకిని, ధృష్టద్యుమ్నుడిని నొప్పించి ఆర్చాడు. అప్పుడు మాత్స్య, పాండ్య, సోమక, మగధ వీరుల బలాలూ 
భీష్ముడిని చుట్టుముట్టాయి. భీష్ముడు వారందరినీ చిక్కుపరిచి ప్రచండ పరాక్రమాన్ని ప్రదర్శించాడు. పాండవ సైన్యం 
తునాతునకలై కుప్పలు కుప్పలుగా పడింది. గగ్గోలు పెట్టారు సైనికులు. ఆ దయనీయ దృశ్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి 
చూపించి పార్టుడికి రణోత్సాహాన్ని కలిగించ యత్నించాడు. కాని, అర్షునుడు విచారంతో, నిరుత్సాహంగా ఉండిపోయాడు. 
శ్రీకృష్ణుడు విరాట నగరంలో సంజయుడి ఎదుట పలికిన అర్జునుడి పలుకులను అతడికి జ్ఞాపకం చేశాడు. అయినా 
“బంధువుల నందరినీ చంపి కౌరవహీనమైన రాజ్యాన్ని పొంది నేనేమి పుణ్యం చేసినవాడ నౌతాను? అందువలన నా మనసు 
యుద్ధంవైపు మొగ్గటంలేదు. అయినా, నీతో అప్పుడప్పుడు ఈ మాటలెందుకులే! భీష్ముడిని చంపుతాను. ఇక రథాన్ని 
ఆయనవైపు పోనిమ్ము' అని అన్నాడు. శ్రీకృష్ణుడు అట్లాగే చేశాడు. 


4. _ అర్షునుడు చెదరిపోతున్న సైన్యాన్ని కూడగట్టుకొని భీష్ముడిని సమీపించాడు. అతడు మహాస్తాలతో సైన్యాన్ని నిలువరించి 
గుర్రాలను, సారథిని, అర్జునుడిని నొప్పించాడు. పార్టుడు కోపించి భీష్ముడి విల్లు విరిచాడు. అతడు మరొక ° टु १८०. దానిని 
కూడా అర్షునుడు త్రుంచాడు. "ह ठग] శతమఖనందన! అని అబ్బురపడుతూ మరొక వింటితో శరపరంపర గుప్పించి 
పార్టుడిని నొప్పించాడు. అయినా అతడు బింకంతో పోరు సాగించాడు. భీష్ముడు విజృంభించి పార్టుడిని బాధిస్తూ ఉండగా 
ఎవ్వరూ ఆ దరికే రాలేకపోయారు. 


అప్పుడు శ్రీకృష్ణుడు దారుణమైన రోషంతో ఓర్పును కోల్పోయి వెంటనే నొగలుకు పగ్గాలు ముడివేసి, మునికోల చేతబట్టి 
రథంనుండి నేలమీదకు దూకాడు. భూచక్రం కంపించింది. దిగ్గజాల మెడలు వంగాయి. దిశావలయాలు వణికాయి. కౌొరవబలాలు 
పరుగెత్తాయి. భయంకరాకారంతో చేతులు కదిలిస్తూ దేవతలు భయపడగా రౌద్రోద్రేకంతో భీష్ముడి పైకి ఉరికాడు. లలిత పీతాంబరం 
విలాసంగా ఒప్పారగా, సింహనాదంతో కూడిన అందంతో మెరుపుకాంతితో, ఉరుములతో కూడుకొన్న నల్బనిమేఘంవలె శ్రీకృష్ణుడి 
ఆకారం భాసించింది. “భీష్ము డిక చచ్చా'డని కౌరవసైనికులందరూ జీవాలు పోయినట్లు వెలవెలలాడే ముఖాలతో చూస్తూ 
నిలిచిపోయారు. 


భీష్ముడా నారాయణమూర్తిని చూచాడు. మనసు వికాసం పొందగా © ९ నవ్వాడు. “మహాత్మా! వేగంగా రమ్ము. 2 
పుండరీకాక్షా! ఇది నాకెంతో మేలు. నాకు శాశ్వతమైన కీర్తి వస్తుంది. అక్కడ శాశ్వత సద్గతి లభిస్తుంది. నీ ఇష్టం వచ్చినట్లు చేయుము” 
అని పలికాడు. 

అప్పుడు అర్జునుడు వేవేగంగా రథంమీదనుండి దూకి శ్రీకృష్ణుడిని వెన్నంటి వెళ్ళి చేతులతో కౌగిలించుకొని గట్టిగా 


పట్టుకొన్నాడు. ఆత డీతడిని పది అడుగుల దూరం లాగికొనిపోయాడు. అర్జునుడు అడుగులు బిగబట్టి, బాహువుల బలం పెట్టి, 
నేలమీద తన్నిపట్టి శ్రీకృష్ణుడిని నిలువం బెట్టి, నిట్టూర్పులు నిగుడించి, జనార్దనుడితో ఇట్లా అన్నాడు: 


భీష్మపర్వ కథాసారం - 70 


'నేను యుద్ధం చేయి నని నిర్మలబుద్దితో ప్రతిజ్ఞ చేసి, నీ విప్పుడు మాట తప్పితే జగ మేమంటుందో తెలుసుకదా! 
యుద్దాలలో కొంతసేపు అలసిపోవటం తప్పా? నాపై యుద్దానికి పూనుకొన్న భీష్ముడిపతనం చూతువుగాని రావయ్యా! రథంమీదికి 
ఎక్కుము. నిన్నాశ్రయించినవారిని ఈ విధంగా వృథధాపుచ్చటం న్యాయమా?” అనగా కృష్ణుడు ప్రియమంది తిరిగివచ్చి రథమెక్కాడు. 
కృష్ణార్ణునుల రథం ప్రళయకాలమేఘంవలె రాణించింది. భీష్ముడు భయంకరంగా నిలిచి పరిక్రాంతులైన కృష్ణార్ణునులను, 
భీతులైన భీమాదులను ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాడు. అంతలో సూ రు డస్తమించాడు. ఘోరమైన సంధ్యాసమయంలో 
బురదలో దిగబడ్డ ఆవువలె ఉన్న తన సేనను చూచి ధర్మరాజు చింతించాడు. భీష్ముడిచేత భంగపడ్డామనే దుఃఖంతో వీరులు 
వెంటరాగా విడిదులకు తిరిగిపోయాడు. కౌరవవీరులు భీష్ముడి పరాక్రమాన్ని ప్రశంసిస్తూ విలసిల్లిన మొగాలతో విడిదులకు 
వెళ్ళారు. 

ధర్మరాజు తొమ్మిదవనాటి యుద్దంలో సైన్యం బలహీనపడినందుకు విషాదం చెందుతూ రాత్రివేళ రహస్యంగా తమ్ములతో 
కలిసి కృష్ణుడి మందిరానికి వెళ్ళి తమగోడు ఇట్లా చెప్పుకొన్నాడు. 


ధర్మ: కార్చిచ్చు చుట్టుముట్టి లేళ్ళగుంపును इण्ट) విధంగా ఈనాడు భీష్ముడు విజృంభించటం చూచావుకదా! మనవారెవ్వరూ 
అతడిని జయించలేరు. దురభిమానంతో ఆ సత్యాన్ని ఇదివరలో గుర్తించలేకపోయాను. నిర్మూలంగా యుద్దంలో చస్తే 
సామ్రాజ్యం పొందినట్లవుతుందా? కాబట్టి, తమ్ములతో కూడి నిశ్చింతగా అడవులకు పోయి తపస్సు చేస్తూ గౌరవంగా 
ఉంటాను. పూర్వం నా కారణంగా నా తమ్ములు ఎన్నో కష్టాలు పడ్డారు. అటువంటి వారిని కన్నారా చూచుకొంటూనైనా 
ఉంటాను గాని వారిని భీష్ముడికి బలిపెట్టలేను. నీకు మాయందు దయ ఉంటే యుద్దం మానటానికి ధర్మవిరోధం లేని 
ఒక మార్గం చూపించుము. 


కృష్ణ: (సానునయంగా) ధర్మరాజా! నీవు సత్యప్రతిజ్ఞుడవు. నీ తమ్ములు అద్భుత బాహుబల సంపన్నులు. నీకు దుర్గతి ఎందుకు 
కలుగుతుంది? నీకు మంత్రినై రాజ్యవైభవాన్ని నేను సమకూరుస్తాను. నీవు విచారించకుము. పార్టుడు సాహసించి యుద్దం 
చేయలేకపోతే నేనే భీష్ముడిని చంపి పగసాధిస్తాను. నీవు చూస్తూ ఉండుము. నాకు సవ్యసాచి చెలికాడు, ఆత్మీయుడు, 
శిష్యుడు. డ్రైమతో అతడి కొరకు నేను కండలు కోసి ఇస్తాను. నాకు అత డంటే అంత అభిమానం. ఉపప్లావ్యంలో 
సంజయుడితోనూ, ఆ తరువాత ఉలూకుడితోనూ అతడు పలికిన మాటలకు తగినంత నేను కూడా చేయవలసి ఉన్నది. 
నేను మీ రెండువైపుల పలికిన వాడిని. అందరి మాటలు నేను కూడా పాటించాలి. 


ధర్మః కృష్ణా! యుద్ధం చేయకుండా సముచితమైన సహాయం చేస్తానని నీవు పలికావు. అట్టి నిన్ను ఇప్పుడు అబద్ధమాడేటట్లు 
చేస్తానా? దైవం నాకెందుకు ఇంత దీనస్థితిని తెచ్చిందో తెలియటంలేదు. నాకూ భీష్ముడికి ఒక ఒప్పందం ఉన్నది. ఆ 
మహాత్ముడు కౌరవులకొరకు యుద్ధం చేయటానికీ, నాకు రాజ్యం ఇవ్వటానికీ అంగీకరించాడు. (కంటతడి పెట్టుతూ) 
అయ్యో! మా తండ్రి చనిపోయిన నాటినుండి మమ్ములను దగ్గరకి తీసి రక్షించిన ప్రియమైన తాతను చంపటానికి 
మనసులో భావించే సాహసం చూచావా? రాజధర్మం ఎంత క్రూరమైనదో! 


కృష్ణ: (తనలో) ఇతడు భీష్ముడి వద్దకు వెళ్ళాలని భావిస్తున్నాడు. (ప్రకాశంగా) మంచిది వెళ్ళి రమ్ము, నీ ఆలోచన బాగున్నది. నీవు 
ముందు అన్నట్లుగా భీష్ముడు కోపించి యుద్దంలో చక్కగా చూస్తే శత్రువులు చావటం నిజం. అందువలన ఇప్పుడు అతడి 
పాలికి వెళ్ళుము. నీవు భీష్ముడిని అడిగితే నిజ వధోపాయాన్ని తప్పక చెప్పుతాడు. మనమందరం రహస్యంగా వెళ్ళి భక్తితో 
మొక్కి, హితకార్యాన్ని గురించి వినయంతో ప్రార్థించి అడిగితే అతడు దయతో మనకు ఆ మంత్రోపదేశం చేయగలడు. 
ఇది తప్పక చేయదగినపని. | 


ధర్మరాజు, అతడి తమ్ములు, శ్రీకృష్ణుడు సామాన్యవేషాలు ధరించి అతి రహస్యంగా భీష్ముడి మందిరంలో ప్రవేశించారు. 
అతడిని దర్శించి, భక్తితో స్తుతిస్తూ పాదాభివందనం చేశారు. భీష్ముడు వారందరినీ పేరుపేరున క్షేమ మడిగాడు. 
భీష్మ: ఇక్కడికి మీరందరూ కలిసి వచ్చిన పని ఎమిటి? మీ కేది కావాలో అడగండి. ఇస్తాను. ఎంతటి అసాధ్యమైనా వెంటనే 
సాధించి ఇచ్చి మిమ్ములను సంతోషపెట్టుతాను. 


భీష్మపర్వ కథాసారం - 71 


ధర్మః (దీనంగా) మాకు > విధంగా సామ్రాజ్యం సమకూరుతుందో, ఎ విధంగా సేనలు చావటం వలన కలిగే వ్యథ లేకుండా 
ఉంటుందో, ఆ మార్గాన్ని దయతో వెంటనే చెప్పాలి. 


భీష్మ: అనఘా! నేను యుద్దం చేస్తుంటే మీ సైన్యం నశించక తప్పదు. సామ్రాజ్యం కూడా దక్కదు. కాబట్టి, నన్ను జయిస్తే మీకు 
శుభాలన్నీ కలుగుతాయి. 


ధర్మ: మహాత్మా! మూడవకన్ను మూసికొని, త్రిశూలాన్ని దాచుకొని అవతరించిన రుద్రుడివలె నీవు రణరంగంలోకి దిగుతావు. 
ఎటువంటి వీరులకైనా నిన్ను ఎదిరించటం సాధ్యమా? కాబట్టి నీ దయను ఆశ్రయించటానికి వచ్చాను. నిన్నేవిధంగా 
గెలవటానికి వీలుంటుందో మాకు తేటతెల్లమయేటట్లు తెలుపుము. 


భీష్మః నీ వన్నది నిజం. నా చేతిలో ధనువుండగా దేవతలు కూడా నన్ను గెలువలేరు. అటువంటి వాడినిగా మీరు నన్ను గుర్తించి, 
ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ విధంగా అడుగుతుంటే మీకు ప్రియమైన కార్యం చేయటం కంటె నాకు వేరే పుణ్యమేముంటుంది? 
నేను ఆయుధాలను ప్రయోగించటం మానినప్పుడే నన్ను జయించ వీలవుతుంది. జోడు పుచ్చినవాడిని, ఆయుధం 
క్రిందపెట్టినవాడిని, జెండా దించినవాడిని, స్త్రీని, మొదట స్త్రీగా ఉండినవాడిని, ఆడువారి పేరు పెట్టుకొన్నవాడిని, 
తలగుడ్డను తీసివేసినవాడిని, సోదరులు లేనివాడిని, పుత్రులు లేనివాడిని చూస్తే వారితో నేను యుద్దం చేయను. నాకు 
మరొక నియమం కూడా ఉన్నది. పుట్టినప్పుడు లేకుండా నడుమ దైవమిచ్చిన పురుషత్వం కలవాడితో యుద్ధం చేయను. 
కాబట్టి, మీకు ఒక ఉపాయం చెప్పుతాను. (ద్రుపద సంతానమైన శిఖండి అటువంటివాడని మీకు తెలుసు. వాడు 
పూర్వజన్మలో స్రీ కావటంచేత వాడికి ఎదురుగా ఉండి బాణాలను ప్రయోగించను. కాబట్టి, అర్జునుడు అతడిని ముందు 
పెట్టుకొని వస్తే, నేను బాణప్రయోగం మానితే, నన్ను నొప్పించి పడవేయండి. ఆ తరువాత బంధుమిత్రులైన కౌరవులను 
జయించటం తేలికపని జెతుంది. ఇది నా ఆజ్ఞ. నేను చెప్పినట్లు చేయండి. 


అని భీష్ముడిచేత అనుజ్ఞాతులై, అతడికి నమస్కరించి బయలుదేరారు. త్రోవలో అర్షునుడు విషాదాన్ని ప్రకటించాడు. భీష్ముడిని 
పరలోక గతుడిని చేయటానికి కృత్రిమపద్ధతిని అనుసరించి చంపవలసి వస్తున్నందుకు బాధపడుతూ శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు: 


అరు: గురువు, ప్రజ్ఞావంతుడు, ధర్మవ్రతుడు, వయోవృద్దుడు, లోకమాన్యుడు, దయాళువు అయిన భీష్ముడిని వంచనతో 
చంపటానికి నాకు బుద్ధి పుట్టటంలేదు. నా చిన్నప్పుడు మట్టిలో ఆడుకొంటున్న నన్ను ఎత్తుకొని, నా ఒంటిపై నున్నదుమ్ము 
ఆయన కంటేటట్లు డ్రేమతో కౌగిలించి, మా తండ్రి పాండు రాజ గుణాలను స్మరించుకొంటూ కంటతడి పెట్టుకొనేవాడు. 
తండ్రిలేని మమ్మల్ని తండ్రివలె పెంచిన మాతాతను ఈ విధంగా చంపరాదు. ఆయన యుద్దంలో తన భుజబలంతో 
సైన్యాన్నంతా చంపినా నేనుచూస్తూ ఊరకుంటాను కాని ధర్మం తప్పను. ధర్మరాజు తమ్ములు క్రూరకర్ములౌతారా? 


కృష్ణ: క్రూరత్వాన్ని సహించి, ఎ మాత్రమూ అసహించుకొనకుండా, పూని, అన్ని విధాలా శత్రువులను చంపి, ప్రజలకు 
అభ్యుదయం కలిగించటం, న్యాయంగా సుంకాలు తీసికొని, వాటిని సద్వినియోగం చేయటం రాజ ధర్మమని బృహస్పతి 
ఇంద్రుడికి బోధించిన సంగతి లోక ప్రసిద్ధ్దమే కదా! అంతేకాక, యుద్ధంలో భీష్ముడిని చంపుతానని నీవు చేసిన ప్రతిజ్ఞ 
లోకమంతా వ్యాపించింది. కాబట్టి పంతంతో ఏ విధంగానైనా అతడిని చంపక తప్పదు. అది రాజధర్మ పరిపాలనమే జెతుంది 
కాని క్రూరకర్మకాదు. భీష్ముడిని చంపటానికే బ్రహ్మదేవుడు నిన్ను పంపాడు. కాబట్టి భీష్ముడిని చంపటానికి ఇంకా 
మీనమేషాలు లెక్క పెట్టట మెందుకు? 

७९: ఆ శిఖండి పుట్టుక భీష్ముడిని వధించటానికే అని అంటారు. అది తప్పదు. భీష్ముడు శిఖండిపై బాణాలు వేయడు. నాపై 
వేస్తాడు. నేను శిఖండి వేస్తున్నట్లుగా పూనుకొని బాణాలు ఇతరులపై వేసినట్లు వేసి వధించటానికి అనువుకాని భీష్ముడిని 
కోపంతో శిఖండియే వధించినట్లు చేయాలి. 

కృష్ణ: (నవ్వి) అవక్ర పరాక్రమశాలి అయిన భీష్ముడిని పడగొట్టటానికి నీకు తప్ప మరెవ్వరికీ సాధ్యంకాదు. నీ ఆలోచనలు దైవమే 


భీష్మపర్వ కథాసారం - 72 


కలిగిస్తున్నట్లు వింతగా పరిణతి చెందాయి! అది అట్లా జరగవలెనని ఉంటే మనం దానిని త్రోసి వేయటానికి వీలౌతుందా? 
నీవే చూస్తూ ఉండుము. అది జరుగుతుంది. 


అని అన్న శ్రీకృష్ణుడి మాటలు విని “అప్పటికి ఎట్లా అయితే, అట్లా జెతుం'దని అర్జునుడు అంగీకరించాడు. శ్రీకృష్ణుడూ, 
ధర్మరాజాదులూ సంతోషించారు. నిజమందిరాలకు వెళ్ళి ఆ రాత్రి నిదురపోయారు. 


భీష్ముడి పదవనాటి యుద్ధం 


మరునాడు సూర్యోదయ సమయంలో పాండవులు సేనావ్యూహాన్ని రచించారు. శిఖండిని ముందు నిలిపారు. అతడికి 
ఇరుప్రక్కల భీమార్టును లనూ, వెనుక అభిమన్యు ద్రౌపదేయులనూ, వారి కిరుప్రక్కలా చేకితాన శైెనేయులనూ నిలిపారు, వారి వెనుక 
ధృష్టద్యుమ్నాది పాంచాల కుమారులను ముందుంచుకొనిన నకుల సహదేవులనూ రెండువైపుల నిలుపుకొని ధర్మరాజు, వీరిని 
పరివేష్టించి విరాట ద్రుపదాది రాజ సమూహం నిలిచి ఉన్నారు. 


కౌరవపక్షం అంతకుముందే తమ వ్యూహాన్ని సమకూర్చింది. భీష్ముడు అగ్రభాగంలో ఉన్నాడు. కౌరవులు ఆయనను 
పరివేష్టించి నిలిచారు. ద్రోణ, అశ్వత్త్లామలు కుడి ఎడమల నిలిచారు. మధ్యభాగంలో దుర్యోధనుడు = భగదత్తులచేత 
పరిరక్షితుడై ఉన్నాడు. బృహద్బలాదులు అతడి చుట్టూ రక్షగా వలయం ఎర్చరచారు. త్రిగర్తులు అపరభాగంలో నిలిచారు. 


ఉభయసేనలూ తలపడ్డాయి. ఆ యుద్దం దేవాసురులయుద్దంవలె అపూర్వంగా తోచింది. ఒకవైపు నకుల సహదేవులు, 
మరొకవైపు భీముడూ జె ద్దత్యంతో పోరు మొదలు పెట్టారు. భీష్ముడు ప్రళయకాల భైరవుడివలె భయంకరంగా బాణాలు 
గుప్పిస్తున్నాడు. శిఖండి భీష్ముడిమీద క్రూరాస్త్రాలు ప్రయోగించ నారంభించాడు. భీష్ముడు అతడివైపు చూడక తల ప్రక్కకు త్రిప్పి 
ఇట్లా అన్నాడు: 
భీష్ము: శిఖండినీ! నిన్ను బ్రహ్మ ఆడుదానిగా సృష్టించాడు. నీవు మగవాడవని నేను అనుకొనటం లేదు కాబట్టి స్రీవయిన నిన్ను నేను 
బాణాలతో కొట్టను. నా మీద నీవు పౌరుషంతో శతకోటి బాణాలు వేసినా నేను నవ్వుతానే కాని కోపించను. 


శిఖండి:నీవు రాజుల నెందరినో గెలిచావు. పరశురాముడికి ప్రతివీరుడవై పేరుపొందావు. అటువంటి నీ బలాన్ని నామీద 
చూపజాలవా? నామీద బాణాలు ప్రయోగించుము. లేదా విలాసంగా వెళ్ళిరమ్ము,. నేను ఎవ్యతెనైతేనేమిటి? బాణాలతో 
నిన్ను పడగొట్టుతాను. నీకు దమ్ములుంటే యుద్ధం చేయుము. ఇవ్వేళ ఎట్టాగైనా నీ పొగరు అణుస్తాను. నిన్ను బాధిస్తాను. 
మహావీరుడవనే నీ బిరుదు పగలగొట్యుతాను. పరాక్రమంతో అస్త్ర విద్యను నీమీద ప్రయోగిస్తాను. 

అరు: (తనలో) ఈనాడు శిఖండి వింతగా మాట్లాడుతున్నాడు. భీష్ముడికి చివరి గడియలు సమీపించినట్లున్నాయి. శిఖండిది 
దైవదత్తమైన ఉత్సాహంగా కనపడుతున్నది. అతడిని నేను ప్రోత్సహిస్తాను. (ప్రకాశంగా) శిఖండీ! నీ వింతగా ప్రతిజ్ఞచేసి దానిని 
తీర్చకపోతే లోకం నవ్వుతుంది. నేనుండగా © న్నెవరూ ఏమీ చేయలేరు. కానిమ్ము! భీష్ముడిమీద దాడి సాగించుము. 
అని అంటూ ఉండగా భీష్ముడు ప్రక్కకు తిరిగి పాంచాల బలం మీద దృష్టి మళ్ళించాడు. అర్జునుడికి అవకాశం దొరికింది. 

కౌరవసేనను నుగ్గు నుగ్గు చేశాడు. సేనలు తిరిగి పారిపోవటం మొదలుపెట్టాయి. 

దుర్యో: పితామహా! నీవుండగా మన సైన్యం ఇంత దీనంగా మారటం తగునా? 

భీష్ము: దుర్యోధనా! పదివేలమందిని చంవుతానని నీకు మాట ఇచ్చాను. నా మాట నిలబెట్టుకొన్నాను. నీ బుణం తీర్చుకొన్నాను. 
నా శరీరంలో ఇంక బలం తగ్గుతున్నట్లు తోస్తున్నది. ఈనాడు పాండవులు నన్నైనా చంపాలి లేదా నేనైనా వారిని చంపాలి. 
అమర్హ్యులు మర్త్యులచేత చస్తారా? అయినా నా బలం చూడుము. 


భీష్మపర్వ కథాసారం - 73 


అని భీష్ముడు పాండవులమీద విజృంభించాడు. కౌరవులు అతడికి అండగా నిలిచి పోరాడటం మొదలుపెట్టారు. అటు 
పాండవులు మత్స్య, పాంచాల యాదవ, పాండ్య, కేకయాదులందరు కలిసి ఒక్కుమ్మడిగా వారి నెదుర్కొన్నారు. పోరు ఘోరంగా 
సాగింది. 


అప్పుడు అర్షునుడు శిఖండిని చూచి, “నీవు భీష్ముడికి భయపడవద్దు. నేనుండగా భయమెందుకు? అతడిమీద దాడి 
చేయుము. నేను పూనుకొని బాణాలు గుప్పించి అతడిని కూలుస్తాను' అని ప్రోత్సహించాడు. ఆ మాటలు ధృష్టద్యుమ్నుడు విని 
ఇట్లా ప్రకటించాడు. “మన వైపు వీరులందరూ భీష్ముడిపై దాడి చేయండి. అరునుడు ఉండగా అనుమానించ నవసరంలేదు.' ఆ 
ప్రకటన విని పాండవపక్షంలోని మేటి వీరులందరు భీష్ముడిపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. వారిని మధ్యలోనే అశ్వత్థామాది 
కౌరవనీరులు అడ్డగించి మహాయుద్ధం చేశారు. దేవతలు తమకున్న అనిమిషత్వం సఫలమయిందని సంతోషించారు. 


అర్జునుడు శిఖండిని ముందుంచుకొని ముందుకు సాగుతుండగా దుశ్శాసనుడు సముద్రానికి చెలియలికట్టవలె అడ్డుపడ్డాడు. 
పార్టుడు కరినబాణాలతో అతడిని నొప్పించి మూర్చిల్లచేశాడు. అతడి సారథి రథాన్ని భీష్ముడి రథం చాటుకు పోనిచ్చాడు. అంతలో 
అతడు తేరికొని మరల పోరుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఉభయపక్షాల వీరుల మధ్య భీకరసంగ్రామం చెలరేగింది. 
అర్షునుడు దుశ్ళాసనుడిని బాణాలతో దూరంగా తరిమికొట్టాడు. ఆ తరువాత భీష్ముడి ముందున్న సైన్యాన్ని వర్తులాకారంగా 
తిరుగుతూ చెండాడటం మొదలుపెట్టాడు. ద్రోణు డతడికి అడ్డపడపోయాడు. అతడిని ధర్మరాజు అడ్డగించాడు. అప్పుడు ద్రోణుడు 
అశ్వత్థామతో ఇట్టా ఎలుగెత్తి పలికాడు: 


ద్రోణు: పుత్రకా! నాకు దివ్యబాణతంటత్రాలు తడబడుతున్నాయి. విల్లు వణకుతున్నది. మనస్సు వశంలో లేదు. శరీరం కంపిస్తున్నది. 
ఇవ్వేళవైఖరి చూస్తే అరునుడు తన ప్రతిజ్ఞ తీర్చుకొనేటట్టున్నాడు. అర్షునుడు సేనలను చెండాడుతున్నాడు 
చూడుము.కురుసేనమీద గ్రద్ద లాడుతున్నాయి. ఉల్కలు రాలుతున్నాయి. నక్కలు కూస్తున్నాయి. భీష్ముడికి కీడు 
కలుగవచ్చును. ధర్మరాజు ముఖంలో క్రోధం తాండవిస్తున్నది. నకుల సహదేవులు అతడిని పరివేష్టించి ఉన్నారు. ఆ వైపు 
పో రాకున్నది. కాబట్టి నీవు వెంటనే భీష్ముడికి అండగా నిలువుము. ఇది ప్రాణాలు దాచుకొనే సమయంకాదు. 


అని హెచ్చరించాడు. అంతలో భీముడు భీష్ముడి ముందు సైన్యాన్ని నుగ్గు చేయనారంభించాడు. భగదత్తాదులు 
భీముడినెదిరించారు. నొప్పించారు. అయినా భీముడు లెక్కచేయక యుద్దం సాగించాడు. అర్జునుడు కూడా అతడితో కలిశాడు. 
దుర్యోధనుడు సుశర్మాదులను భీమార్భునుల మీదకు పురికొల్పాడు. ఈ విధంగా అనేక కౌరవవనీరులు క్రమ్ముకొనే సరికి 
భీమార్టునులకు పోరు భారమైపోయింది. అప్పుడు అభిమన్యుడూ, సాత్యకీ మొదలైన యోధులు అర్జునుడికి సహాయంగా త్రోసికొని 
వచ్చారు. భీష్ముడు ప్రచండుడై వీరవిహారం చేశాడు. అప్పటికి మధ్యాహ్నమయింది. అతడు తనలో ఇట్లా భావించాడు. 
“ఈ పదినాళ్ళబట్టి ఉత్తమ క్షత్రియుల నెందరినో నావాడి బాణాలకు బలిచేశాను. అలసినట్లయినాను. ఇక ఈ శరీరంతో పొత్తు 
మానాలని అనిపిస్తున్నది.” అని మనసులో తలచి యుద్ధం చేస్తున్నట్లుగా నటిస్తూ ధర్మరాజును సమీపించి, మెల్లగా ఇట్టా అన్నాడు: 
“అనఘా! పుట్టినప్పటినుండి క్రూరంగా రాజులను చంపుతూనే ఇంతకాలం గడిచిపోయింది. ఇక నేను హింసతో 
విసిగిపోయాను. ఈ రాక్షసవృత్తిని నేను సాగించలేను. మీరు నా మేలు కోరేవారైతే, శిఖండిని ముందు పెట్టుకొని, అందరూ కలిసి 
ఒక్కుమ్మడిగా నామీద దాడి చేయండి.” అని చెప్పి పాంచాల సైన్యంమీదికి రథం పోనిచ్చాడు. 
ధర్మరాజు భీష్ముడు చెప్పిన విధంగా చేయుమని ధృష్టద్యుమ్నుడికి చెప్పాడు. అతడు భీమార్జునులను హెచ్చరించాడు. 
మాత్స్య కైకేయాదులను, అభిమన్యుడు మొదలైన వారిని ఒక్కసారిగా భీష్ముడిపై విజృంభింపచేశాడు. పోరు దారుణంగా సాగింది. 
సింహం సింహం మీదకు లంఘించినట్లు అర్జునుడు భీష్ముడిపై పోరు ముమ్మరం చేశాడు. అంతలో దుశ్శాసనుడు 
అర్షునుడికి అడ్భ్గుతగిలాడు. అతడిని అడ్డం తొలగించాడు. భగదత్తు డడ్డం పడితే అతడిని వారించాడు. శిఖండిని ముందుకు తెచ్చి, 


భీష్మపర్వ కథాసారం - 74 


తెరపి కలిగించి, భీష్ముడిపై బాణాలు వేయుమని పురికొల్పాడు. అంతలో కౌరవ సైన్యం అర్జునుడిని చుట్టుముట్టింది. అతడు ఆ 
సైన్యాన్ని వాయువు పిల్లమేఘాలను పారదోలినట్లు దూరం చేశాడు. శిఖండి విజృంభించాడు. భీష్ముడి భుజామధ్య ప్రాంతంలో 
బాణాలు వేశాడు. భీష్ముడు మంత్రించిన వాడివలె నవ్వుతూ ఉండిపోయాడు. అయితే, శిఖండిని మాని అర్షునుడిపై బాణాలు 
సారించాడు. దుశ్శాసనుడు, కళింగమాళవ బాహ్హిక విదేహ శూరసేన ప్రముఖులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. వారందరిని పార్టుడు 
దివ్యాస్రాలతో తరిమి, చతురంగ బలాలను రూపుమాపి శిఖండికి తెరిపిచూపాడు. శిఖండి బాణాలు సారించాడు. ఆలోగా భీష్ముడిని 
రక్షించటానికి కృపశల్య వివింశతి వికర్ణాదులు యత్నించారు. అర్షునుడు ఆ అయిదుగురిని విరథులను చేశాడు. మరల వారు 
విజృంభించారు. పాండవులు ఎదిరించారు. అంతలో భీష్ముడు దివ్యాస్రాన్ని శత్రుబలంమీద ప్రయోగించాలని అనుకొన్నాడు. 
ముందున్న శిఖండిని చూచి మిన్నక ఉండిపోయాడు. అప్పుడు సోముక మాత్స్య ప్రముఖులు అతడిపై దాడి చేశారు. భీష్ముడు వారి 
సైన్యాలను చంపటమే కాక విరాటరాజు తమ్ముడైన శతానీకుడిని సంహరించాడు. 


భీష్ముడు మధ్యందిన మారాాండుడి వలె వెలిగిపోతున్నాడు. “అర్షునా! భీష్ముడి ధాటికి మన బలాలు వికావికలౌతున్నాయి. 
నీవు పూనుకొని ఆతడిని ఎదుర్కొనాలి. పట్టుదలతో గెలవాలి” అని కృష్ణుడు హెచ్చరించాడు. అర్జునుడు భీష్ముడిపై విజృంభించి 
బాణాలతో కప్పాడు. శిఖండికూడా బాణాలతో భీష్ముడిని నొప్పించాడు. అయినా భీష్ముడు శిఖండిపై బాణాలు వేయలేదు. ఆ సందు 
చూచి అర్జునుడు భీష్ముడివిల్లు త్రుంచాడు; బాణాలు గుప్పించాడు. ఆ తరుణంలో శల, శల్య, కృప, కృతవర్మ చిత్రసేన, భూరిగశ్రవో 
ముఖ్య వీరులందరూ కలిసి భీష్ముడిని క్రమ్ముకొని అతిలోక దివ్యాస్రాలు అర్షునుడిపై ప్రయోగించారు. పెద్దపెట్టున బొబ్బలు 
పెట్టారు. అది గమనించి భీమ, సాత్యకి, సౌభద్ర, విరాట, ద్రుపద, ఘటోత్కచ ప్రముఖులు రంగంలోకి దూకి వారినందరినీ 
చెదరగొట్టారు. అయినా, రెండు వైపుల సైన్యాన్ని కూర్చుకొని వీరులు యుద్దం సాగించారు. అది దేవదానవ యుద్దం వలె సాగింది. 
అర్షునుడు కౌరవవీరుల పై ఐంద్రవారుణాగ్నేయాది మహాస్తాలను ప్రయోగించి, వారిని తరిమికొట్టి, శిఖండిని పురికొల్ప్సి భీష్ముడిపై 
బాణాలు గుప్పింపచేశాడు. భీష్ముడు ఎత్తిన వింటిని వెంటనే విరువసాగాడు. భీష్ముడు అర్ష్జునుడిపై ఉగ్రశక్తిని ప్రయోగించాడు. 
అతడు దానిని త్రుంచి, భీష్ముడి రథసారథిని, కేతనాన్ని కూల్చాడు. అప్పుడు భీష్ముడు మనసులో ఇట్లా తలపోశాడు. 


“పాండవులనందరినీ నా ఒక్కవింటితోనే గెలువలేనా? శ్రీకృష్ణుడు వీరికి అండగా ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయారు. అది 
అట్లా ఉండగా, పాండవులు కీడుపడి శ్రీకృష్ణుడిని వెంటపెట్టుకొని నా వద్దకు రాగా నా వధవిధానం చెప్పాను. ఇక యుద్ధం మాని 
శాంతంగా ఉంటాను. ఈ ఆర్భాటం ఎందుకు?- అని అనుకొంటూ ఉండగా ఆకాశంలోని దేవతలు అతడి తలంపునకు అంగీకారం 
తెలిపారు. అది అతడికి మాత్రం వినపడింది. సంజయుడికి మాత్రం వినపడింది. భీషుడిమీద మందపవనం వీచింది. దేవతలు 
పూలవాన కురిశారు. వాటిని సంజయుడు మాత్రమే చూడగలిగాడు. 


అట్టా నిశ్చయించుకొన్న భీష్ముడు ఊరక ఉండిపోయినట్టు ఎదుటి వారికి తోచకుండా అర్జునుడి మీద బాణాలు వేశాడు. 
శిఖండిని ఉల్బంఘించాడు. అర్జునుడు ఆ బాణాలను త్రుంచి అదనెరిగి తెరిపిలేకుండా భీష్ముడి పై బాణపరంపర సంధిస్తూ అతడి 
విల్లు మరల విరిచాడు. పొరలు చీల్చి శరీరంలో నాటుకొనే బాణాలను అనుసంధించాడు. మహాసముద్రంవలె పొంగి వస్తున్న 
అర్జునుడిని ఒకవైపూ, తనను వీడకుండ ప్రక్కన ఉన్న దుర్యోధనాదులను మరొకవైపూ కలయచూచి రారాజుతో భీష్ముడిట్లా అన్నాడు: 


“ఈ మహానీరుడిని (భీష్ముడిని) దేవాసురకోటికి సైతం ఎదుర్కొనటం సాధ్యంకాదు. ఇక మర్త్యులు ఒక లెక్కా? ఉదారుడైన 
ఈ అర్జునుడు తప్పితే మిగిలిన పాండవ సైన్యాన్నంతా నేను దగ్ధం చేయగలుగుతాను. నా మాట నిజం. వినుము. వీడి వింటికి ఎదురు 
ఎవ్వరూ విల్లెత్తలేరు. 

అని అంటున్న సమయంలో శిఖండి విల్లు వెనుక తన విల్లు ఉంచి అతడే వేస్తున్నట్లు అర్జునుడు దొడ్డబాణాలను భీష్ముడిపై 
సంధించాడు. అప్పుడు భీష్ముడు దుశ్ళాసనుడితో ఇట్లా అన్నాడు: 


“ఈ బాణాలు పిడుగులవలె ఉన్నాయి. ఇవి శిఖండివి కావు అర్షునుడివే సుమా! ఎండ్రకాయ కడుపువలె నా శరీరాన్ని 


భీష్మపర్వ కథాసారం - 75 


ప్రక్కలు చేస్తున్న ఈ బాణాలు శిఖండి కెక్కడున్నాయి? బ్రహ్మదండాలవలె నా మర్మాలను ఎట్టా గ్రుచ్చుకొంటున్నవో చూడుము. 
యమదూతలవలె ప్రాణాలను లాగే ఈ బాణాలు శిఖండి ఎన్నడు వేశాడు? ఈ బాణాలు దృఢమైనవి, ప్రకాశవంతాలైనవి, లక్ష్యశుద్ది 
కలవి. ఇటువంటి బాణాలు అర్షునుడికి కాక శిఖండి కెక్కడివి? అని అంటూ ఒక పెద్ద శక్తిని పార్టుడిమీద విసిరాడు. దానినతడు 
మధ్యలోనే ముక్కలు చేశాడు. భీష్ముడు డాలూ కత్తీ తీసికొని రథం దిగటానికి ప్రయత్నించాడు. అర్జునుడు డాలునూ, కత్తినీ 
ముక్కలు చేసి, 'నే నుండగా భయమెందుకు? భీష్ముడిని చుట్టుముట్టండి” అన తన యోధులను ఎలుగెత్తి పిలిచాడు. వారందరూ 
“వేయండి, పొడవండి, నరకండి' అంటూ భీష్ముడిని సమీపించారు. అంతలో కౌరవ సైనికులు కేకలు పెట్టుతూ వారితో తలపడ్డారు. 
పోరు ఘోరమయింది. గాండీవి, పాండవవీరులు విజృంభించి భీష్ముడి శరీరంలో ఎడమింత లేకుండ నిష్ణురమైన అ స్త్రశస్రాలు 
నింపారు. అంతలో సూర్యుడు అస్తగిరికి చేర నారంభించాడు. అర్జునుడు భీష్ముడిపై క్రూరబాణాలు వేసి అతడిని పడద్రోశాడు. 
సూర్యుడు అస్తాద్రిమీద వాలినట్టు దర్పోజ్ఞ్యలుడైన భీష్ముడు కౌరవులు చూస్తూ ఉండగానే తూర్పు దిక్కు తలకాగా పడ్డాడు. అతడి 
శరీరం నేలమీద పడకుండ బాణాలే పాన్స్పుగా అమరాయి. 


అట్టా శరతల్పంమీద ఉన్న ఆ మహానుభావుడికి దేవభావం కలిగింది. 


ఆకాశంలో దేవతలు “అయో! పుణ్యాత్ముడైన భీష్ముడు దక్షిణాయనంలో చనిపోతున్నాడే' అని విచారించారు. దేవతలారా! 
నా కాలగతి మనస్సులో నేను కోరుకొన్నదే. నా ప్రాణాలను శరీరంలో ఉంచుకొన్నాను. బాధపడకండి. సత్యవతీ వివాహ సమయంలో 
నా తండ్రి నన్ను మెచ్చి నాకు “అవధ్యత్వం' “స్వచ్చంద 25968907 వరాలుగా ఇచ్చాడు. వాటి ప్రభావం వలన నా వధ నేను 
అంగీకరించకపోతే కలగదు. ప్రాణత్యాగం కూడా నా వశమై ఉన్నది” అని పలికాడు. దేవతలు సంతోషించారు. గంగామాత కొందరు 
మునులను హంసల రూపంలో పంపి దక్షిణాయనాన్ని గురించి భీష్ముడికి తెలియచెప్పింది. దుర్యోధనుడు భీష్ముడు పడిన 
వృత్తాంతాన్ని ద్రోణుడికి, దుశ్ళాసనుడితో తెలియపంపాడు. ఆ వార్త విని ద్రోణుడు మూర్భపోయి, కొంతసేపటికి తేరుకొని, దీనమైన 
ముఖంతో దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. పాండవ సైన్యం హర్షధ్వానాలు చేసింది. కౌరవసైన్యం హాహాకారాలు చేసింది. ఆ 


నాదాలతో ఆకసం పి క్కటిల్లింది. 


పాండవులకు కాళ్ళు చేతు లాడలేదు. కళ్ళవెంట కన్నీరు కారుతుండగా, మనసులు దుఃఖింపగా వారు చూస్తూ అట్లాగే 
నిలిచిపోయారు. యుద్ధం ఆగిపోయింది. సూర్యుడు అస్తమించాడు. 


కౌరవపాండవులందరూ కవచాలు వదలి, ఆయుధాలు వదలి పగలు మాని, భీష్ముడి చుట్టూ చేరారు. అట్లాగే 
బంధుమిత్రులు సమకూడారు. అర్జునుడు మాత్రం గాండీవధారియై వెళ్ళాడు. అన్యోన్య రోషాలు మాని తన చుట్టూ చేరి ఉన్న 
వారందరిని చూచి భీష్ముడు అభినందించాడు. 


నాకు క్రిందుతలగా ఉన్నదని భీష్ముడు సూచించాడు. దుర్యోధనుడు ఎత్తుగా ఉండటానికి తలగడలు తెండని తనవారిని 
పంపాడు. భీష్ముడు చిరునవ్వు నవ్వి అర్జునుడిని పిలిచాడు. తలగడగా బాణాలను అమర్చుమని కోరాడు. పార్టుడు కన్నీరొలుకగా 
దగ్గరికి పోయాడు. పెడతలను చేతితో ఎత్తిపెట్టి, మూడు బాణాలను అభిమంత్రించి నేలపై నిలుచునట్లు అమర్చి బాణాల 
తలగడను సమకూర్చాడు. భీష్ముడు “తగిన తలగడను అమర్చా'వని అతడిని కొనియాడాడు. మనుమలనూ, రాజులనూ చూచి 
ఇట్లా అన్నాడు: “సూర్యుడిని ధ్యానిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంతవరకు ఈ అంపశయ్యమీదనే సంతోషంతో శయనించి 
ఉంటాను. ఈ రోజులలో నాకు గట్టి రక్షణను కల్పించండి. పరిఖలతో ప్రాకారం ఏర్పరచండి. తగినవారిని కాపలాపెట్టండి.” అనగానే 
కౌరవపాండవులు ఆ ఎర్చాట్లు తమ తమ వారితో చేయించారు. చికిత్సకులు వచ్చి గాయాలకు మందువేస్తామని పూనుకొనగా 
భీష్ముడు వారిని వారించి కాన్కలిచ్చి పంపించాడు. గీతవాద్య నృత్త ప్రవీణులు ఆయనకు వినోదం కలిగిస్తూ ఉన్నారు. 

అప్పుడు భీష్ముడు తనకు దాహమౌతున్నట్లు సూచించి నీటిని అడిగాడు. దప్పిక తీర్చగల పలురకాల జలాలను కౌరవులు 
తెప్పించారు. భీష్ముడు “వినండి, శరతల్పంమీద శయనించి ఉన్న నేను సామాన్య జలాలు త్రాగటం సముచితం కాదు. 
తేజోమయమైన అస్త్రప్రయోగం వలన భూమినుండి పుట్టిన పుణ్యజలాలను త్రాగటమే సముచితం అని ప్రకటించాడు. కౌరవులు 


భీష్మపర్వ కథాసారం - 76 


ఒకరిమొగం మరొకరు చూచుకొంటూ భయపడుతూ ఉండిపోయారు. అప్పుడు భీష్ముడు అర్షునుడితో ఇట్లా అన్నాడు: బాణాల 
బాధతో నా శరీరమంతా నొప్పులు పుట్టుతున్నాయి. పెదవు లెండుతున్నాయి. పెనుదప్పిక కలిగింది. దానిని తీర్చగలిగిన 
దివ్యజలాలను నీవే తేనేర్తువు. తెమ్ము అనగానే పారుడు తాతకు ప్రదక్షిణం చేసి పర్ణన్యమంత్రంతో ఒక బాణాన్ని అభిమంత్రించి 
భూమి చీలేటట్లు ప్రయోగించాడు. వెంటనే భూమిలోనుండి కాంతిగల నీళ్ళు దివ్యగంధంతో కూడి ధారలుగా పైకి లేచి భీష్ముని 
నోటిలో ప్రశాంతంగా వాలి అతడి దప్పికను తీర్పాయి. కౌరవు లా దృశ్యం చూచి భయంతో వళికిపోయారు. పాండవులు 
పొంగిపోయారు. అప్పుడు భీష్ముడు అర్షునుడితో ఇట్లా అన్నాడు: “నారదుడు చెప్పగా నిన్ను మునినాథుడవని తెలిసికొన్నాను. 
కృష్ణుడూ, నీవూ కలిస్తే సాధించలేని పనులేవీ లేవు. దుర్వార పరాక్రముడవైన నీతో వైరం పెట్టుకొంటే కీడు తప్పదని ఎన్నిసార్లు 
చెప్పినా ఈ కౌరవరాజు మానడు. సాహసిస్తే ఇకముందు భీముడి చేతిలో చెడక తప్పదు” అనిపలికి, చిన్న బుచ్చుకొన్న 
దుర్వోధనుడితో ఇట్లా అన్నాడు: “అర్జునుడు అతి పరాక్రమశాలి. అతడికి నారాయణుడు ఆప్పుడు. ఎవ్వరూ వీరిని జయించలేరు. 
యుద్దాటోపం మాని ధర్మరాజుకు ఇంద్రప్రస్థం ఇచ్చి, మిగిలిన అర్థరాజ్యం నీవు అనుభవించుము. మీలో మరికొందరు చావకుండా 
ఉన్నప్పుడే ఈ మంచిపని చేయటం శ్రేయస్కరం” అని పలికి ఊరకున్నాడు. కౌరవపాండవులు కూడా మారుపలుకక అతడికి 
నమస్కరించి వెళ్ళారు. 


దారిలో శ్రీకృష్ణుడూ, ధర్మరాజూ ఇట్లా మాట్లాడుకొన్నారు. 
కృష్ణ: ధర్మరాజా! దేవతలకు కూడా సాధ్యుడు గాని భీష్ముడిని ఈ విధంగా గెలవటం అద్భుత పరికరాలు గల మీకే చెల్లింది. 


ధర్మః కృష్ణా! మే మొక మనుషులమా? వీరులమా? తిరుగులేని పరాక్రమం గల నిన్ను పొంది ఇంతటి పనులు సాధించటానికి 
సమర్ణులమయ్యాము. నీవు భకాధీనుడవు కదా! 


అందరూ వారి వారి శిబిరాలకు పోయి ఆ రాత్రి విశ్రాంతి తీసికొన్నారు. 
ఆరాత్రి కర్గుడు భీష్ముడి వద్దకు పోయి భక్తి వినయాలతో పాదాలకు నమస్కరించాడు. వారిరువురి నడుమ సంభాషణ ఇట్లా సాగింది. 


కర్ణ: మహాత్మా! నామీద కోపం చాలించి, వాత్సల్యాన్ని చూపి, తగినమాటలు మాట్లాడుము. 


భీష్మ: (గౌరవంగా దగ్గరకు పిలిచి) నీ పట్ల నాకు కోపం ఎందుకు? కులభేదాన్ని కలిగించే మాటలతో మా బిడ్డలను 
పాడుచేస్తావేమిటని చాలసార్లు మందలించాను. అనరాదు కాని, అప్పుడప్పుడు నిష్ణురాలతో బెదిరించాను కూడ. అది 
కోపంకాదు, నీకు మంచిని బోధించటమే. నీ పుట్టుక దైవిక గర్భాయత్తం. నిను బోలిన మానవు లరుదు. నీవు కౌంతేయుడవు 
కాని రాధేయుడవు కావు. నాకీ విషయం వేదవ్యాసుడు రహస్యంగా తెలిపాడు. నేనుకూడ నీ తేజస్సును గమనించి అట్లాగే 
భావించాను. పాండవుడవైన నీమీద నాకు వాత్సల్యమే కాని మాత్సర్యం లేదు. ఒక్కమాట చెప్పుతాను వినుము. నేను 
కురుపాండవుల వైరాన్ని మాన్సి పంపాను. ఆ పాండవులకు అజయ్యుడు, అప్రమేయుడు అయిన కృష్ణుడు వారికి 
విధేయుడు. కాబట్టి వారితో విరోధం తగదు. నీవుకూడా మరొకమాట మాని పాండవులతో కలిసి ఉండుము. 


కర్ణు: మహాత్మా! నేను కౌంతేయుడనని పూర్వమే ఆర్యుల వలన విన్నాను. ఇంత తెలిసి ఆ పాండవులతో కలిసి ఉండటం నాకు 
తగునా? పాండవులు మహాబలవంతులు. శ్రీకృష్ణుడి అండ వారికున్నది. వారిని యుద్దంలో గెలవటం సాధ్యం కాదని కూడా 
నే నెరుగుదును. అయినా, దుర్యోధన మహారాజు నా పట్ల చూపే గౌరవాదరాలను తలచి చూస్తే, అతడిని విడిచి పోవటం 
ధర్మమా? వీరకర్మమా? అంతేకాక - నేను పాండవులను దుర్భాషలాడాను. అనుమానం లేకుండా నిండుసభలో వారిని 
అవమానాల పాలు చేశాను. అన్నివేళలా వారికి అన్యాయం చేసి వైరాన్ని పెంచాను. అందువలన ఈ వీటికీ ఆ వీటికీ పొత్తు 
పొసగదు. యుద్ధమే తగినకార్యం. అంతా దైవాధీనమే. మనం దేనినీ తప్పించలేము. నీవింక మారు పల్కకుండా 
శత్రువులమీదకు నన్ను పంపుము. నా కర్తవ్యమైన సేవాధర్మాన్ని నిర్వర్తిస్తాను. లోకం నా బలాన్ని మెచ్చుకొనేటట్లు 
విహరిస్తాను. కృష్ణార్ణునులను నిర్జిస్తాను. 


భీష్మ: కర్ణా! నీవు అంతకు సమర్దుడవే. నాకు తెలియదా? దుర్యోధనుడికి నీ భుజబలమే కదా సహాయం. అతడి కేది ప్రియమైతే 
దానిని సంతోషంగా చేస్తావు. అట్లా చేసి నీవు సంతోషించుము. అనుమానం వదలుము. అనుజ్ఞ ఇచ్చాను వెళ్ళుము. 


అని పలికాడు. భీష్ముడి బంధుభావానికి కర్ణుడు పరమానందం పొంది తన నివాసానికి తిరిగివెళ్ళాడు. 
జి.వి. సుబ్రహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు. 


2००2० & మహాభారతము 


భీష్మపర్యము 
అషయసూచిక 


ఉచ మమ 


ధృతరాష్ట్రునికడకు వేదవ్యాసుండు వచ్చుట 


సంజయుడు ధృతరాష్ట్రునకు భూపరిమాణంబు సెప్పుట 


సంజయుడు ధృతరాష్టునకు భారతవర్షంబునం గలవిశేషంబులు సెప్పుట 


ధృతరాష్ట్రుడు భీషుమరణంబు విని విలపించుట 

సంజయుడు ధృతరాష్టునకు భారతయుద్దంబు సెప్పు బూనుట 

భీష్ముడు నిజయోధులకెల్ల నుత్సాహంబుగాC దెగువ సెప్పుట 

పాండవయోధులు యుద్దంబునకు వెడలుట 

ధర్మజునకు నర్జును( డుత్సాహంబు గలిగించుట 

ధర్మరాజు పాదచారియె భీష్మునియొద్దకు( బోవుట 

ధర్మరాజు గురుకృపశల్యులచేత యుద్దమున కనుజ్ఞాతుం డగుట 
> = 

అర్షును(డు స్వజనపంహారంబునకు శంకించి మోహావిష్టుం డగుట 

శ్రీకృష్ణ డర్జునునకు( దత్త జ్ఞానోపదేశంబు సేయుట 

అర్జునుడు శ్రీకృష్ణునివిశరూపంబు కనుంగొని స్తుతించుట 

భీష్ముని ప్రథమ దివసయుద్దము 


భీష్ముడు దుర్యోధనప్రేరితుండై పాండవవీరుల నొప్పించుట 


० ० = न 


73 


72 


100 


111 


129 


78 


© ॐ యాశ్వాసము 


ధర్మజు(డు గోపాలదేవు పాలికిం జనుట 
భీష్ముని ద్వితీయదివస యుద్దక్రమము 
అర్జునుడు భీష్మునిమీ(దికి రథంబు దోలించి విజృంభించుట 
ధృష్టద్యుమ్న [ద్రోణాచార్యులయుద్దము 
భీమసేనునిచేత భానుమంతుండు చచ్చుట 
భీష్ముని తృతీయదివస యుద్దము 
దుర్యోధను(డు భీమునితో యుద్దము సేసి మూర్చ్భిల్లుట 
అర్జును(డు శ్రీకృష్ణ పేరితుడై భీష్మునిపైం గవియుట 
శ్రీకృష్ణుడు చక్రంబు ధరించి భీష్మునిమీంది కుణుకుట 
భీష్ముని చతుర్ధదివసయుద్దము 

<> > 
శల్యనందను(డు ధృష్టద్యుమ్నునితో యుద్దంబూసి చచ్చుట 
దుర్యోధనుడు భీముని మార్కొని మూర్భ(బొందించుట 
ఘటోత్కచుండు మాయాబలంబున( గౌరవసేనపై విజృంభించుట 
భీష్ముని పంచమదివస యుద్దక్రమము 
ద్రోణుండు దుర్యోధన (పేరితుండై పాండవసైన్యంబుపై( గవియుట 
అభిమన్యు లక్ష్మణకుమారుల యుద్దము 
భీష్ముని షష్టదివసయుద్ద(క్రమము 
ధృష్టద్యుమ్నుడు భీమసేనునకు( దోడ్సడుట 


ధృష్టద్యుమ్ను(డు [ద్రోణునితో యుద్దము సేయుట 


6-46-1 


6-47-1 


6-48-2 


6-49-1 


6-50-30 


6 - 52 - 11 


6-54-15 


6 ~ 55 - 40 


6 - 55 - 84 


6 - 56 - 1 


6 ~ 57 - 25 


6 - 60 -7 


6 - 68 - 40 


6 - 65 - 1 


6 - 65 - 21 


6 - 69 - 30 


6 - 71 - 1 


6-73-31 


6 ~ 73 ~ 67 


143 


152 


156 


162 


169 


181 


187 


198 


203 


211 


217 


231 


236 


247 


250 


262 


269 


279 


284 


79 


తృతీయాశ్వాసము 
భీష్మ్కగాంధారేయుల సంవాదము 
భీష్ముని సప్తమదివసయుద్ధక్రమము 
ధృష్టదుుమ్నునిచే దుర్వోధను(డు విరథు(డై పోవుట 
చేకితాన కృపాచార్యుల ద్వంద్వయుద్ధము 
భీష్ముని యష్టమదివసయుద్దక్రమము 
సునాభు(డు మొదలగు కురుకుమారులు భీమునిచేం జచ్చుట 
అలంబసునిచేత నిరావంతు(డు మృతుం డగుట 
ఘటోత్కచు(డు ద్రోణాచార్య ప్రభృతులతో యుద్దంబుసేయుట 
అర్జును డిరావంతుని చచ్చుట భీమునిచే విని దుఃఖించుట 
భీష్ముని నవమదివస యుద్దము 
అలంబసు(డు దుర్యోధన డేరితు(డై యభిమను ८ గవియుట 
९८३७०८८० ద్రోణాచార్యులతో యుద్దముసేయుట 
దుర్యోధను(డు శకునిదుశ్ళాసనుల భీష్మునకు సహాయంబుగా( బంపుట 
శ్రీకృష్ణుడు రథంబు డిగి భీష్మునిపైకిం బోవుట 
ధర్మరాజు రహస్యప్రకారంబున ४२५ 9 ०5०० द 8०८ బోవుట 
భీష్ముని దశమదివసయుద్దానుక్రమము 
అర్షును(డు శిఖండికి( బ్రోత్సాహంబు గలిగించి భీష్ముపైం గవియించుట 
ద్రోణాచార్యు లశ్వత్థామను భీష్మునకు 23256049 ०22०7०८ బంపుట 
८९०९९००८ డగుశతానీకుండు భీష్మునిచేం జచ్చుట 
భీష్ముడు శరతల్పగతు డగుట 


७९३८९ ४२4 3 ०5०० ७०८ బోయి వినతుం డగుట 


6 - 101 - 1 


6 -117 - 1 


<-> +"==>-<> 


295 


297 


303 


310 


321 


323 


333 


341 


350 


361 


365 


371 


378 


388 


398 


407 


411 


419 


431 


440 


450 


22०० & మహాభారతము 


శ్రీరస్తు 


శ్రిమదాందధ్ర మహాభారతము 


భీప్మపర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీ సంపాది పదాంబుజ! । నాసాగ్ర నివాస రసిక! నాదామృత ధా 
రాసారరూప! వేద । వ్యాస వ్యంజిత విహార! హరిహరనాథా! 1 


2, 
అంటే మోక్షం. మోక్షాన్ని కలుగజేసే పాదపద్మాలు కలవాడా! - పరమేశ్వర పాదపద్మధ్యానం చేత మోక్షం కలుగుతుందని భావం; 
నాసా+అ(గ్ర, నివాస, రసిక!= యోగనిష్టాగరిష్టుని ముక్కుయొక్క కొనయందు నివసించు రసజ్ఞాడా! - యోగనిష్టా గరిప్టుడికి 
నాసా(గదృష్టి విధించబడింది. దానికి హేతువు మనస్సుకు స్థిరమైన ఆత్మనిష్ట కలగటం. ఇట్లా నాసా(గ్రదర్శ్భనం ఆత్మనిష్టా (ప్రతిష్టితం 
కావటంచేత పరమేశ్య్ళరుడు నాసాగ్ర నివాస రసికు డని చెప్పబడింది; నాద+అమృత, ధారా+ఆసార, రూప!= నాదమనే అమృతధార 
యొక్క జడి రూపం కలవాడా! నాదం అమృతధారా సార రూపమగు పరమేశ్వరుడు, లేదా పరమేశ్వరుడు నాదరూపుడనీ, అమృత 
ధారా సారరూపుడనీ రెండువిధాల రూపత్యం చెప్పవచ్చును; వేదవ్యాస, వ్యంజిత, విహార!= వేదవ్యాసమహర్షి చేత సుస్పష్టం 
చేయబడిన విహారం కలవాడా! -పరమేశ్వర విహార స్థానాలైన (శ్రుతులు సంకీర్ణాలుగా ఉండగా వాటిని వ్యాసుడు అసంకీర్ణాలుగా 
చేసి పరమేశ్వర విహారాలను శాస్త్రాల రూపంలోనూ, మహాభారతాది (గ్రంథరూపంలోనూ సుస్పష్టం కావించాడని భావం; 
హరిహరనాథా!= శివకేశవులకు అభేదాధ్యవసాయి అయిన భగవంతుడా! 


ప్రతిపదార్థం: శ్రీ, సంపాది, పద+అంబుజ!= ఉత్తమమైన ఐశ్యర్యాన్ని కలుగజేసే పద్యాలవంటి పాదాలు కలవాడా! లేదా, శ్రీ 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! శ్రేష్టమైన ఐశ్వర్యాన్ని కలుగజేసే పాదపద్మాలు కలవాడా! ముక్కుకొసయందు నివాసం 
కలవాడా! నాదమనే అమృతధార యొక్క జడిరూపం కలవాడా! వేదవ్యాసమహర్షి చేత సుస్పష్టం చేయబడిన విహారం 
కలవాడా! 
విశేషం: ఇది భీష్మపర్వంలో- మొదటి ఆశ్యాసంలోని మొట్టమొదటి పద్యం. కృతిపతి సంబోధన. తిక్కన భారతానికి కృతిపతి 
హరిహరనాథుడు. 
(1) నాసాగ్రరసికుడు - ఆ హరిహరనాథుడు. భగవద్గీతలోని శోకం ఇచ్చట అనుసంధించవలసి ఉంటుంది. 

సమం కాయ శిరో (గ్రీనవం । ధారయ న్నచలం స్థిర 

సండేక్ష్య నాసికాగ్రం స్వం । దిశశ్చానవ లోకయన్‌. (అధ్యాయం 6, శ్లోకం 13) 
అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పి ఉన్నాడు. అనుభవైకవేద్యమైన యోగాభ్యాస రహస్యం ఇందులో ఇమిడి ఉంది. యోగి 
నాసికాగ్రమునందు ఉపాసనాదృష్టి కేంద్రీకరించవలసి ఉంది. 

(11) హరిహరనాథుడు - 'నాదామృత ధారాసారరూపుడు!' “53 ८5०5" సామవేదో7స్మి"- ఇది భగవద్గీతా వాక్యం. భగవంతుడు 
సామవేద స్వరూపుడు. నాదోపాసకులు మాత్రమే ఇందలి గూఢార్థం (గ్రహించగలరు. ఎడతెగని 'అమృతధారి వలె ఆ నాదం 
అభివ్యక్తం కావాలి. ఇది శ్రుతిలయలకు అతీతమైన సన్నివేశం. 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 


(1౪) హరిహరనాథుడు- “వేదవ్యాస వ్యంజిత విహారుడు.” హరిహరనాథోపాసన - “విష్ణురూపాయ శివాయ నమః 
మాత్రమే కాదు. తిక్కన మాటలలో చెప్పాలంటే - అది “ధర్మాద్వైత” కళోపాసన. దీనిని తిక్కన ఆరంభించినట్లు లోకప్రతీతి. 
౧ 
కాని (ద్రోణపర్యంలో సంస్కృత మహాభారతంలో సైంధవవధకుముందు అర్షునుడు తాను ఆ కృష్ణుడి మెడలో వేసిన 
పూలదండను, తనకు స్వప్నంలో సాక్షాత్కరించిన శివుని కంఠంలో చూస్తాడు. శివుడు తనకూ శ్రీకృష్ణుడికీ భేదం లేదని 
కంరోక్తిగా (ప్రకటిస్తాడు. 


అంతేగాక, ఇచట వేదవ్యాస మహర్షి ఉపాసించిన 'వ్యంజన శక్తి' (ప్రసక్తి ఉంది. వ్యంజనం - వాచ్యార్థంకంటె అతీతమైనట్టిది. 
వ్యాస శబ్దానికి సమన్వయత అనే అర్థం ఉంది. వేద వ్యాసుడు, తిక్కన సమన్వయ సిద్దాంత (ప్రవక్తలు. వ్యాస(ప్రోక్రమైవ మహాభారతం 
ఐం థి ఆ] = అ 
- వ్యంజనాదృష్టితో చూస్తే - సమన్వయ వేదాంత విహారం. 


ధృతరాష్ట్రుని కడకు వేదవ్యాసుండు వచ్చుట (సం.6-2-1) 


క దేవా! జనమేజయ వసు । ధా వల్లభు( డధిక వినయ తత్పరు(డై సం 
భావించి కుతూహలమున( । దా వైశంపాయనునకు( దగ ని ట్లనియెన్‌. 2 


ప్రతిపదార్థం: దేవా!= ఓ పరమేశ్వరా! (హరిహరనాథా! జనమేజయ, వసుధా, వల్జభు(డు= జనమేజయుడు అనే పేరుగల 
రాజు (భూభర్త); అధిక, వినయ, తత్సరు(డు+ఐ= మిక్కుటమైన నమ్రతతో కూడినవాడై; సంభావించి= మన్నన చూపి; 
కుతూహలమునన్‌= వేడుకతో; తాన్‌= తాను; వైశంపాయనునకున్‌= వైశంపాయనుడితో; తగన్‌= సముచితంగా; ఇట్లు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! జనమేజయ మహారాజు మిక్కిలి నమ్రతతో కూడినవాడ్డై, మన్నన చూపి 
వైశంపాయనుడితో ఈ విధంగా అన్నాడు. 


విశేషం: (1) తిక్కన మహాకవి - తాను (వాసిన మహాభారతాన్ని హరిహరనాథదేవునకు అంకితం ఇచ్చాడు. కృతిపతి - కృతికి 
మొదటి (శ్రోత. ఇది సాహితీ సంప్రదాయం. 


(2) మహాభారత కథను - (సంస్కృత మూలభారతం (ప్రకారం) జనమేజయ మహారాజు చేసిన సర్పయాగంలో వైశంపాయన 
మహర్షి మహాభారత కథ ఆ రాజుకు వినిపించాడు. జనమేజయుడు - పరీక్షితుడి కొడుకు. పంచపాండవ మధ్యముడైన అర్జునుడి 
మునిమనుమడు. అభిమన్యుడి మనుమడు. 


క ఒండొరుల గెలుచు తలపున(। బాండవులును గౌరవులును బాహా గర్వో 
ద్దండత నెట్లు దొడంగిరి? । భండన మెప్పాటం జెల్లె( బరమమునీంద్రా!' 3 


ప్రతిపదార్థం: పరమ, ముని+ఇం(ద్రా= గొప్పవాడవైన మునిశశ్రేష్టుడా! (ఇంద్ర శబ్దం (శ్రేష్టవాచకం); ఒండొరులన్‌= ఒకరినొకరిని; 
గెలుచు, తల(పునన్‌= జయించవలయుననెడి ఆలోచనతో; పాండవులును, కౌరవులును= పాండురాజు కొడుకులు (ధర్మరాజు, 
భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడును) దుర్యోధనుడును అతని తమ్ములును; బాహా+గర్వ+ఉద్దండతన్‌= భుజబలం 
వలని అహంకారం యొక్క అతిశయంతో; ఎట్టు= ఏ రీతిగా; తొడంగిరి?= పూనుకొన్నారు?; భండనము= యుద్దం; ఏ+పాటన్‌= 
ఏ రీతిగా; చెల్లెన్‌?= జరిగింది? 


తాత్సర్యం: మునులలో శ్రేష్టుడవైన ఓ వైశంపాయన మహర్షీ! ఒకరినొకరు జయించాలనే అభిప్రాయంతో 
పాండవులు, కౌరవులు ఏ విధంగా ప్రయత్నించారు? యుద్దం ఏ రీతిగా జరిగింది? వివరించి తెలుప వేడుతున్నాను. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 3 


విశేషం: 1. కౌరవులు అనగా కురురాజు సంతతివారని అర్థం. అనగా పాండవులు కూడా నిజానికి కౌరవులే. పాండురాజు కొడుకులైన 
వారూ, ధృతరాష్ట్రుడి పుత్రులైన దుర్యోధనుడూ అతడి తమ్ములూ - కురుసంతతివారే. అయితే- వివక్ష కోసం (ప్రజలు ఇటు 
వారిని పాండవులు అన్నారు. అటు వారిని కౌరవులు అన్నారు. అంతే. 

2. భీష్మపర్వంలో ఇది కథకు సంబంధించిన మొదటి పద్యం. మహాభారత యుద్దం - భీష్మపర్వంలోనే ఆరంభమైంది. 
విశృవిఖ్యాతిని ఆర్జించిన మహాభారత యుద్దం గూర్చి పాండవవంశంలోని వాడైన జనమేజయ మహారాజు ఎంతో ఆసక్తితో 
అడుగుతున్నాడు. 


క ७०९००००० వైశంపాయను(। డనుమోద రసార్టహృదయు(డై యిట్లనియెన్‌ 
జనమేజయు మనమున సం । జనితంబగు కౌతుకంబు సఫలత( బొందన్‌. 4 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పిన పిదప; వైశంపాయను(డు= (మహాభారత కథకుడు); అనుమోద, రస+ఆ(ర్ట, 
హృదయు(డు+ఐ= అంగీకారం అనెడి (ద్రవంతో తడిసినట్టి గుండె కలవాడై, సంతోషంతో సమ్మతించినవాడై; జనమేజయు; 
మనమునన్‌= జనమేజయుడి యొక్క మనస్సులో; సంజనితంబు+అగు= పుట్టినట్టి; కౌతుకంబు= వేడ్క; సఫలతన్‌+పొందన్‌= 
నెరవేరేటట్లుగా; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు. 


తాత్సర్యం: జనమేజయుడు ఆ విధంగా (ప్రశ్నించగా, వైశంపాయన మహర్షి మిక్కిలి సంతోషించి, అతడి మనసులోని 
ఆసక్తి తీరేటట్టుగా ఈ విధంగా బదులు చెప్పాడు. 


విశేషం: ఇచ్చట “రస” శబ్ద ప్రయోగం గమనించాలి. జనమేజయుడి ప్రశ్న - వైశంపాయనుడికి మిక్కుటమైన ఆనందం 
కలిగించింది. (శ్రోతయెన రాజు యొక్క జిజ్ఞాస కథకుడైన మునికి నచ్చింది. అతడి హృదయం “అనుమోద రసంతో” తడిసింది 
అని కవి వర్లన. రసములు తొమ్మిది ఆలంకారికుల దృష్టిలో. అందులో “అనుమోదం” ఒకటికాదు. అయితే- “అనంతో వై 
రసాః.” రసములు అనంతాలు అనే మాట కూడా ఉంది. 'రసంి అంటే హృదయాన్ని కదలింపగల భావం. దానికి గుండెను 
తడుపగల శక్తి ఉంటుంది. 

తిక్కన మహాకవికి - రసశబ్ద ప్రయోగం అంటే మిక్కిలి మక్కువ. కొందరు విమర్శకులు తిక్కన రసశబ్దాన్ని పలుచోట్ల 
ప్రయోగించి చులకన చేశాడని అధిక్షేపించారు గూడ. అయితే- తిక్కనకు ఇష్టమైన “రసం” హృదయాన్ని తడిపే భావావేశంగా 
స్వీకరించాలి గాని ఆలంకారికులు (ప్రపంచించిన నవరసాలలో చేర్చరాదు. 


వ.  పుణ్యక్షేత్రోత్తమంబయినయాకురుక్త్షేత్రంబున నారెండు దెబింగుల వారి కటకంబులును విడిసికయ్యంబునకుC 
గాలు ద్రవ్వునట్టి సమయంబున ధృతరాష్రుండు గొడుకుల దుర్వినయంబునకు నిర్వేదనంబు నొంది, 
సంజయద్వితీయుండై చింతించుచున్న యెడకుంద్రికాలవేదియగు వేదవ్యాసుండు విజయం చేసియమ్మహీపతి 


సేయు నర్చనంబులం గైకొని యతని కిట్లనియె: 5 


ప్రతిపదార్థం: పుణ్య క్షేత్ర +ఉత్తమంబు+అయిన= పుణ్యమైన ప్రదేశాలలో శ్రేష్టమైనది అయిన; ఆ, కురుక్షేత్రంబునన్‌= ఆ 
కురుక్షేత్రం అని పేరు వడసిన (ప్రదేశంలో; ఆ, రెండు, తెజింగులవారి= ఆ రెండు పక్షాలవారి (పాండవుల యొక్కయు, 
కౌరవుల యొక్కయు); కటకంబులును= శిబిరాలు (సేనలు గుమిగూడిన కేంద్ర (ప్రదేశం “కటకం”); విడిసి= ఒకచోట చేరి; 
కయ్యంబునకున్‌= పోరుకు, యుద్దానికి; కాలు, (త్రవ్వు+అట్టి= సంసిద్దత చూపించే; సమయంబునన్‌= తరుణంలో; ధృత 
రాష్టుండు; కొడుకుల దుర్వినయంబునకున్‌= తన పుత్రుల యొక్క గర్యానికి (నమ్రత లేకపోవటానికి); నిర్వేదనంబున్‌+ఒంది= 
దుఃఖాన్ని పొంది; సంజయ, ద్వితీయుండు+ఐ= సంజయుడు తన చెంత ఉండటం చేత 'రెండవవాడై- సంజయుడితో కూడినవాడై; 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


చింతించుచున్‌+ఉన్న; ఎడకున్‌= ఆలోచన చేస్తున్న చోటికి; (త్రికాల; వేది+అగు= మూడు కాలాలు తెలిసినవాడైన; 
వేదవ్యాసుండు; విజయం చేసి= వచ్చి; ఆ+మహీపతి= ఆ రాజు (ధృతరాష్ట్రుడు); చేయు, అర్చనంబులన్‌= చేసే పూజలను; 
కైకొని= స్వీకరించి; అతనికిన్‌+ఇట్లు+అనియెన్‌= ధృతరాష్ట్రడితో ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: పుణ్యస్థలమైన € కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు గుడారాలు నిర్మించి సేనలతో యుద్దానికి 
సన్నద్దమైన సమయంలో ధృతరాష్ర్రుడు సంజయునితో కూడియుండి తన కొడుకుల గర్వానికి దుఃఖించటం 
గమనించి మూడు కాలాల పోకడ తెలిసినట్టి వ్యాసమహర్షి అక్కడికి వచ్చి అతడితో ఈ విధంగా అన్నాడు: 


విశేషం: భారతదేశంలో కొన్ని స్థలాలు 'పుణ్యక్షేత్రాలుగా” ప్రసిద్ది చెందాయి. ఆయా స్థలాలకు వెళ్ళేవారికి సుకృతం (పుణ్యం) 
లభిస్తుందని నమ్మకం. అందులో ఒకటి కురుక్షేత్రం. అక్కడ యుద్దంలో మరణించినవారికి “పుణ్యం” లభించగలదనే విశ్వాసం 
ప్రజలలో ఏర్పడింది. వ్యాసమహర్షి వేదాలకు ఒక అను(క్రమణిక ఆకార రేఖలు స్థిరీకరించాడు గనుక అతడికి వేదవ్యాసుడు అనే 
బిరుదు ఏర్పడింది. వ్యాసుడు అనే పేరుగల మహర్షులు పలువురు ఉండవచ్చును. 'వేదవిద్యాధురంధరుడైన” వ్యాసుడికి ప్రత్యేకత 
ఏర్పడింది. (త్రికాలవేది - అనగా భూత, వర్తమాన, భవిష్యత్‌ కాలములు, వాటిలో జరిగింది, జరుగుతున్నది, జరుగబోయేది 
తెలిసినవాడు. సంజయుడు- ధృతరాష్ట్రుడికి ఆంతరంగిక సచివుడు. 


క, “కాలం బగుటయు నృపులకు । నాలము సమకూరె; దీని కడలకు మది నీ 

వాలోకింప(గ వలసిన । నే లోనికి దివ్యదృష్టి నిచ్చెద( బుత్తా!' 6 
ప్రతిపదార్థం: పుత్రా= ఓ కొడుకా! (ఓ ధృతరాష్ట్ర); కాలంబు+అగుటయున్‌= ఆయుస్సు తీరటం చేత; నృపులకున్‌= రాజులకు; 
ఆలము= యుద్దం; సమకూరెన్‌= ఏర్పడింది; మదిన్‌= మనస్సులో; దీనికిన్‌= (ఈ యుద్దం దాపురించినందుకు); అడలకు(ము)= 
దుఃఖించవద్దు; నీవు+ఆలోకింప(గన్‌, వలసినన్‌= నీవు చూడాలనే అవసరం ఉంటే (నీవు చూడాలని కోరితే); ఏన్‌= నేను; (నీకు) 
లోనికిన్‌= లోపలికి; దివ్య, దృష్టిన్‌= భగవత్‌ కృపవలన ఏర్పడే చూపు; ఇచ్చెదన్‌= ఇస్తాను. 


తాత్సర్యం: కుమారా! పోయేకాలం దగ్గరపడి రాజులకు యుద్దం దాపురించింది. దీనికి నీవు విచారించకుము. 
ఆ యుద్దాన్ని చూడాలని కోరికగా ఉంటే, నీకు దివ్యదృష్టినిస్తాను. 


విశేషం: 1. ధృతరాష్ట్రుడు వేదవ్యాస మహర్షి వలన అంబికకు జన్మించిన కొడుకు. అందుచే “పుత్రా!” అనే సంబోధన. దివ్యదృష్టి: 
చర్మచక్షువులకు సాధ్యంకాని చూపు. 

2. కాలంబగుట, కాలము తీరుట, కాలము మూడుట అనే ప్రయోగాలు గమనించదగినవి. ప్రాచీన భారతీయులలో (ప్రబలిన 
విశ్యాసం - ఎవరికైనా భగవంతుడిచేత నిర్ణయించబడిన ఆయుర్దాయం ఉంటుంది. ఆ గడువు అయిపోగానే మరణం సంభవించటం 
తథ్యం. ఇంతమంది రాజులకు విధినిర్లీతమైన ఆయుస్సు తీరింది కాబట్టి యుద్దం సంఫప్రాప్తించింది. దీనికి దుఃఖించవలసిన అవసరం 
లేదని వేదవ్యాస మహర్షిఊరడింపు. ధృతరాష్ట్రుడు పుట్టుకచే గ్రుడ్డివాడేగాన 'వేదవ్యాసమహర్షి అతడికి 'దివ్యదృష్టిని వరంగా అనుగ్రహిస్తానన్నాడు. 
చ. అనుడు నతండు “'ఘోరముగ నన్నలు( దమ్ములుC బోరు క్రూరతం 

గనుగొన(జాల, నేను వినగా వలతుం; దదనుగ్రహంబు సే 

సిన గడు లెస్స'యన్న ముని చిత్తమునం గరుణించి సంజయుం 

బనిచె మహారణంబు పరిపాటిమెయిన్‌ సకలంబు( జెప్ప(గన్‌. 7 
ప్రతిపదార్థం: అనుడున్‌= అని (వేదవ్యాసుడు) చెప్పిన పిదప; అతండు= (ధృతరాష్ట్రుడు); ఘోరముగన్‌= భయంకరంగా; అన్నలున్‌, 
తమ్ములున్‌= సోదరులు; పోరు= యుద్దం చేయు; క్రూరతన్‌= చెడ్డతనమును; కను(గొనన్‌+చాలన్‌= చూడలేను; ఏను= నేను 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 5 


(ధృతరాష్ట్రుడు); వినయగాన్‌, వలతున్‌= విన కోరుతున్నాను; తత్‌+అనుగ్రహంబు+చేసినన్‌= ఆ దయ చూపితే; కడు, లెస్స= మిక్కిలి 
మంచిది; అన్నన్‌= అని చెప్పగా; ముని= బుషి (వ్యాసుడు); చిత్తమునన్‌= మనస్సునందు; కరుణించి= దయకలిగి; మహా, రణంబు= 
గొప్ప యుద్దం; పరిపాటి మెయిన్‌= స(క్రమంగా; సకలంబున్‌= అంతా; చెప్ప(గన్‌= చెప్పటానికి; సంజయున్‌+పనిచెన్‌= సంజయుడిని 
నియమించాడు. 


తాత్సర్యం: ఆ విధంగా వేదవ్యాస మహర్షి చెప్పిన పిదప, ధృతరాష్ట్రుడు ఈ రీతిగా బదులు పలికాడు: “అన్నదమ్ములు 
చేసే ఘోర యుద్దం నేను చూడలేను. వినగలను అంతే. నేను వినే ఏర్పాటు చేస్తే చాలు.” ఆ మాటలకు వేదవ్యాసుడు 
కరుణించి, యుద్ద విషయాలను జరిగినవి జరిగినట్టుగా (యథాతథంగా) చెప్పుమని సంజయుడిని నియోగించాడు. 


వ. अथ ధృతరాష్తునకుం గయ్యంబు తెటింగు వినిపింప నియోగించి యా సూతనందనునకు నా రెండు 
తెటింగులవారి, దివారాత్ర ప్రవర్తనంబులు గనునట్లును, రహస్య ప్రకార భాషణంబులు వినునట్లును 
మనోవృత్తంబు లెటుంగు నట్లునుంగా వరం బిచ్చి, యతి శీఘ్ర గమనంబు నొసంగి, భారత సమర ధరణిం 
దిరిగినను శస్త్రాస్తంబు లెవ్వియుం దాకకుండు నట్టి ప్రభావంబుC బ్రసాదించి, దివ్యుల యాలాపంబులు 
రూపంబులుం దలంపులుం దేటపడునట్టి మహనీయ బోధంబును గలుగ ననుగ్రహించి, యావై చిత్ర వీర్యు 
నాలోకించి 'యిది ప్రాప్తకాలంబై వచ్చిన భూప్రజాక్షయంబు; దీనికి వగవం బని లేదు 'ధర్మోజయ' తనుచు 
నిశ్చింతంబున నుండు; మేనును గురుపాండవుల ३९८ బ్రకటింపంగలవా(డి నని యతని నాశ్వాసించి 
సాత్యవతేయుండు వెండియు. 8 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ రీతిగా; ధృతరాష్టునకున్‌; కయ్యంబు తెజంగు= యుద్దం జరిగే తీరు; వినిపింపన్‌; నియోగించి= 
ఏర్పాటు చేసి; ఆ సూతనందనునకున్‌= ఆ సూతుడి కొడుకుకు- (సంజయుడికి) ఆ రెండు తెణంగులవారి= ఆ రెండు 
పక్షాలవారి (కురుపాండవుల యొక్క); దివా, ०१९४, ప్రవర్తనంబులు= పగలు, రేయి జరిగే సంగతులు; కనునట్టును= చూచేట 
ట్టున్నూ; రహస్య, (ప్రకార, భాషణంబులు= ఒరులకు తెలియరానట్టుగా జరిగే మాటలు; వినునట్టును; మనస్‌+వృత్తంబులు= 
మనస్సులోని తలపులు; ఎణుంగునట్టును= తెలిసేటట్టున్నూ; వరంబు+ఇచ్చి= దైవబలముచే తీరే కోరిక= వరము; అతిలోకశక్తిని 
అనుగ్రహించి; అతి, శీఫ్రు, గమనంబును= మిక్కిలి వేగంగా పోగలశక్తిని ఒసంగి= ఇచ్చి; భారత, సమర, ధరణిన్‌+తిరిగినను= 
భారత యుద్దభూమిలో సంచరించినప్పటికినీ; శస్త్ర+అ(స్త్రంబులు+ఎవ్వియున్‌= శస్రాలు అస్త్రాలు ఏవైనప్పటికినీ; (ఆయుధము 
లేవియు) తాకక+ఉండు+అట్టి; ప్రభావంబు= మహిమ; (ప్రసాదించి= ఇచ్చి; దివ్యుల+ఆలాపంబులు= వేల్పుల మాటలు; 
రూపంబులున్‌+తలంపులున్‌= ఆకారాలు, భావాలు; తేటపడు+అట్టి= తెలోటటువంటి; మహనీయ, బోధంబును= గొప్ప 
జ్ఞానాన్ని; కలుగన్‌+అను గ్రహించి; ఆ+వైచిత్ర వీర్యున్‌= ఆ విచిత్ర వీర్యుడి కొడుకైన (ధృతరాషుడిని); ఆలోకించి= చూచి; 
ఇది= (ఈ యుద్దం); ప్రాప్తకాలంబు+ఐ= కాలం వలన ఏర్పడినట్టిదై; వచ్చిన, భూ, ప్రజా, క్ల్షయంబు= భూమిమీది (ప్రజల 
వినాశం; దీనికిన్‌ (ఈ యుద్దానికి); వగవన్‌+పనిలేదు= దుఃఖించవలసిన అవసరం లేదు; ధర్మో జయతు= ధర్మః జయతు= 
ధర్మం జయించుగాక!; అనుచున్‌; నిశ్చింతంబునన్‌+ఉండుము= చింత లేకుండా ఉండుము; ఏనును= నేనుకూడా 
(వ్యాసుడు); కురు, పాండవుల క్రీర్తిన్‌= కౌరవుల యొక్కయు పాండవుల యొక్కయు కీర్తిని; ప్రకటింపన్‌+కలవా(డను= 
తెలియచేయగలను; అని, అతనిన్‌= ధృతరాష్ట్రుడిని; ఆశ్వాసించి= ఓదార్చి; సాత్యవతేయుండు= సత్యవతి కొడుకు 
(వ్యాసుడు); వెండియున్‌= మరియు. 


తాత్సర్యం: వ్యాసుడు ఈ విధంగా ధృతరాష్ట్రుడికి, యుద్ద విశేషాలు వినిపించే ఏర్పాటు చేశాడు. అంతేకాక- 
వార్తాహరుడైన సంజయుడికి కొన్ని అతిలోకశక్తులు ప్రసాదించాడు. సంజయుడు యధేచ్చగా యుద్దభూమిలో అతి 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేగంగా విహరించవచ్చును. అతడిని ఏ ఆయుధాలు తాకజాలవు. అతడు ఇతరుల మనస్సులను పసిగట్టగలడు. 
వేల్పుల రూపాలు చూడగలడు; మాటలు వినగలడు. ఇట్టి వరాలను అనుగ్రహించి వ్యాసమహర్షి ధృతరాష్రుడిని 
చూచి, “ఈ యుద్దం విధివిలాసం వలన వచ్చింది. భూభారం తగ్గగలదు. దీనికోసం దుఃఖింపవద్దు' అని ఊరడించి 
'ధర్మం జయించుగాక! చింత వీడి ప్రశాంతంగా ఉండుము. నేను కురుపాండవుల కీర్తి ప్రకటించగలను' అని 
చెప్పి మరియు... (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: (1) ప్రాచీన భారతీయ సాహిత్యంలో సంస్కృతిలో పేర్కొనబడిన విశేషం - వరం. వేల్పులు మహనీయులు వరం 
అనుగ్రహించటం కద్దు. అమానుషశక్తివలన, కోరికలు ఈడేరటం, అతిలోక సన్నివేశాలు జరగటం వరంలోని ముఖ్యమైన అంశాలు. 
అట్టిదే దివ్య దృష్టి, 
(2) మహాభారతంలో యుద్ద వృత్తాంతాలు సేకరించిన వాడు సంజయుడు. శాంతి సమయంలోనైనా వార్తా సంకలనం 
ఒక (ప్రత్యేక (ప్రజ్ఞ. ఇక యుద్దవార్హా సంకలనం బహుళ (ప్రమాదభూయిష్టం. దానికి కావలసిన విశేష (ప్రజ్ఞలు ఇందు 
ఉగ్గడించబడ్డాయి. 


(3) సమకాలీనుడైన వ్యాసుడు తాను కురుపాండవ చరిత్ర వ్రాయగలనని ఇందులో సూచించాడు. 


క, 2००००९० లేకయు నుటుములు । గగనకోభంబు సేసె: గరి హయ తతి బె 


ల్లుగ నశ్రు ९०८९८ జొచ్చెను; | మృగములు పక్షులను, బసులు మృగముల నీనెన్‌. 9 
ప్రతిపదార్థం: మొగుళులు, లేకయున్‌= మబ్బులు లేకుండానే; ఉణుములు; గగన, క్షోభంబు= ఆకాశంలో గందరగోళం; 
చేసెన్‌= చేశాయి; కరి, హయతతిన్‌= ఏనుగులయందును, గుజ్టాలయందును; పెల్లుగన్‌= మిక్కుటంగా; అ(శ్రులు= కన్నీళ్ళు; 
ఉరలన్‌+చొచ్చెను= కారసాగాయి; మృగములు= జంతువులు; పక్షులను; పసులు= ఆవులు; మృగములన్‌= జంతువులను; 
ఈనెన్‌= కన్నాయి. 
తాత్సర్యం: మబ్బులు లేకుండానే ఆకాశంలో ఉణుములు సంక్షోభం రేకెత్తించాయి. ఏనుగులూ, గుర్రాలూ 
మిక్కుటంగా కన్నీరు కారాయి. జంతువులు పక్షులను కన్నాయి. ఆవులు జంతువులను కన్నాయి. 


విశేషం: భారతంలో పలు తావులలో (ప్రకృతి వైపరీత్యాలు అపశకునాలుగా |ప్రజాక్షయ సూచనలుగా వర్ణించబడ్డాయి. 


క. _నలువురు నేవురు బిడ్డలు । గలిగెద రొక్మొక్క వనిత గర్భంబున; వా 
రలు పుట్టినపుడ ०७०८०२०८ । గలకల నవ్వుచు 2९०८ గనియెద మెందున్‌. 10 


ప్రతిపదార్థం: నలువురున్‌= నల్గురు; ఏవురు= అయిదుగురు; బిడ్డలు= సంతానం; ఒక్కొక్కొ; వనిత; గర్భంబునన్‌= ఒక్కొక్క 
& కడుపునుండి; కలిగెదరు= పుడతారు; 5१८९० = (ఆ బిడ్డలు) పుట్టిన+ అపుడు+అ= పుట్టినపుడే; ఆడుచున్‌= ఆటలాడుతూ; 
కలకల నవ్వుచున్‌= పకపక నవ్వుతూ; చెలంగన్‌= ఒప్పగా; ఎందున్‌= ఎచ్చటనైనా; కనియెదము= చూస్తాము. 
తాత్సర్యం: ఒకే (2 గర్భం నుండి ఒకేసారి నలుగురైదుగురు బిడ్డలు పుట్టుతారు. వారు పుట్టగానే ఆడతారు, 
కలకల నవ్వుతారు. అట్ట అద్భుతాలు మనం చూడగలం. 


ख. అర్కునుదయాస్తమయములయందు€ గృష్థ । కాంతి ఘోరకబంధంబు గప్ప[ జొచ్చె; 
నిందు లాంఛన స్థితి తలక్రిందుగా(గ(। దో(చుచున్నది ప్రజ యెల్ల ద్రుంగకున్నె 11 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము ¢ 


ప్రతిపదార్థం: అర్కు+ఉదయ+అస్తమయముల అందున్‌= సూర్యుడు ఉదయించేటప్పుడు; |ప్రొడ్దుగ్రుంకేవేళలలో; కృష్ణ కాంతి= 
నల్లని కాంతిచేత; ఘోర= భయంకరమైన; కబంధంబు= మబ్బు (కబంధ శబ్దానికి మొండెం, మబ్బు, సముద్రం అనే అర్థాలున్నాయి; 
ఇక్కడ మబ్బు అనే అర్థం స్వీకరించటం లెస్స); కప్పన్‌+చొచ్చెన్‌= ముసురుకొనసాగింది; ఇందు లాంఛన స్థితి= చం[ద్రుడిలోని 
మచ్చ యొక్క ఉనికి; తల, (క్రిందు, కా(గన్‌+తోచుచున్నది= తల( క్రిందుగా కనపడుతున్నది; ప్రజ+ఎల్లన్‌= జనమంతా; (త్రుంగక+ 
ఉన్నై= నాశనం కాదా! 

తాత్సర్యం: (ప్రొద్దుపొడుపు వేళ ప్రొద్దు గ్రుంకేటప్పుడు నల్లని కాంతితో భయంకరమైన మబ్బులు (క్రమ్ముతున్నాయి. 
చం(ద్రుడిలోని మచ్చ తలక్రిందులుగా కన్పిస్తున్నది. ఇది (ప్రజాక్షయ సూచన కాదా! 

విశేషం: రామాయణంలో కబంధుడు - తలలేని మొండెము చేతులుగల రాక్షసుడు. ఇచ్చట వ్యాపించిన చీకట్టు గూడ 
అట్టివే. 

వ. విశేషించియుం గౌరవ &ई४26 ०६०९८ त 85०९००९८ బొగ లెగయుటయు, నాయుధంబులు మండుటయు, 
నివి మొదలుగా ననేక దుర్చ్శిమిత్తంబులు వుట్టుచున్నయవి; కులక్షయంబును నానా నరేంద్ర నాశంబును 
నగు; నుపేక్షింపం దగదు; దుష్పథవర్తులగు దుర్యోధనాది కుమారుల వారించి నీ తమ్మునిపా లతని కొడుకుల 
కొసంగి శాంతి సేయుట మేలు; మము బోంట్ల మనంబులకుం బ్రియంబు గాని యీ రాజ్యంబు నీ కేటి? 
కనిన విని యమ్మనుజేంద్రుం డమ్మునీంద్రున కిట్లనియె: 12 

ప్రతిపదార్థం: విశేషించియున్‌= మరియును; కౌరవనికేతంబులన్‌= కౌరవులయొక్క గృహాలలో; కేతనంబులన్‌= జెండాలలో; 
పొగలు ఎగయుటయున్‌= పొగలు వ్యాపించటమూ; ఆయుధంబులు మండుటయున్‌= కత్తులు మున్నగు యుద్దసాధనాలు 
మండటం; ఇవి మొదలుగాన్‌= ఇటువంటివి; అనేక+దుస్‌+నిమిత్తంబులు= పెక్కు చెడు శకునాలు; పుట్టుచున్నయవి= కలుగు 
తున్నవి; కుల, క్ల్షయంబును= వంశ నాశనం; నానా నర+ఇం(ద్ర, నాశంబును= పలువురు మేటి రాజుల; వినాశం, అగున్‌= జరుగు 
తుంది; ఉపేక్షింపన్‌+ తగదు= చూస్తూ ఊరకుండరాదు; దుష్పథ వర్తులు+అగు= చెడుమార్గంలో నడుస్తున్న వారైన; దుర్యోధన+అది, 
కుమారులన్‌= దుర్యోధనుడు మొదలైన కొడుకులను; వారించి= అడ్డగించి, నీ, తమ్ముని, పాలు= నీ తమ్ముడికి చెందవలసిన 
(రాజ్య) భాగం; అతని కొడుకులకు= అతడి పుత్రులకు; ఒసంగి= ఇచ్చి; శాంతి+చేయుట= సంధి చేయటం; మేలు= మంచిది; 
మముబోంట్ల= మావంటివారి; మనంబులకున్‌= మనస్సులకు; ప్రియంబు కాని= ఇష్టంకాని; ఈ రాజ్యంబు; నీకున్‌+ఏటికిన్‌+అనినన్‌= 
నీకు ఎందుకు అని అనగా; విని= ఆలకించి; ఆ+మనుజ+ఇం(ద్రుండు= ఆ రాజు (ధృతరాష్ట్రుడు); ఆ+ముని+ఇం(ద్రునకున్‌= 
మునులలో గొప్పవాడైన ఆతడితో (వ్యాసుడితో); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: కౌరవుల ఇళ్ళ నుండి జెండాల నుండి పొగలు రేగుతున్నాయి. ఆయుధాలు మండుతున్నాయి. ఇట్టి 
అపశకునాలు ఎన్నో కన్పిస్తున్నాయి. స్వకులస్టులు, పెక్కుమంది రాజులు మరణించటం చూస్తూ ఊరుకోదగింది 
కాదు. చెడుమార్గంలో నడుస్తున్న దుర్యోధనాది కురుకుమారులను వారించి నీ తమ్ముని పాలు అతని కొడుకుల 
కిచ్చి శాంతిచేయడం మంచిది. మావంటి వారికి ఇష్టం కాని ఈ రాజ్యం నీకు ఎందుకు?’ అని ధృతరాష్ట్రుడితో 
వ్యాసమహర్షి చెప్పాడు. ధృతరాష్ట్రుడు వ్యాసుడితో ఈ విధంగా సమాధానం చెప్పాడు: 
చ. “హితమును ధర్మముం దల(చి ००००००८ జెప్పితి రిట్లు మున్ను; నా 

సుతుల నయంబుమై( దటిమి చూచితి; వారల బంపు సేయ నే 

జతురు(డ( గాను; బ్రాభవము సాలదు; నాదెస( దప్పులేమి మీ 

మతి( దలపోసి యీ పలుకు మాను(డు పాకము దప్పె( గార్యముల్‌.' 13 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: హితమును= నాకు మేలైనట్టి దానినీ; ధర్మమున్‌= చేయదగిన కర్తవ్యాన్నీ; తల(చి= ఆలోచించి; ఈ+మెయిన్‌= 
ఈరీతిగా; చెప్పితిరి= చెప్పారు; ఇట్టు= ఈ విధంగా; మున్ను= లోగడ; నా సుతులన్‌= నా కొడుకులను; నయంబుమైన్‌= 
సాత్తిక పద్దతిలో; ५९७०० చూచితిన్‌= లోతుగా నచ్చచెప్పజూచాను; వారలన్‌= నా కొడుకులను; పంపు+చేయన్‌= ఆజ్ఞాపించటానికి 
(లోబరచుకొనటానికి); నేన్‌+చతురు(డన్‌+కాను= నేను నేర్చరిని కాను; (ప్రాభవము+చాలదు= (వారిపై) (నాకు) అధికారం 
సరిపోవునంతగా లేదు; నా దెసన్‌= నా యెడ; తప్పు లేమి= దోషం లేకపోవటం; మీ+మతిన్‌= మీ బుద్దియందు; తలపోసి= 
ఆలోచించి; ఈ+పలుకు+మాను(డు= ఈ మాటలు (ఈ హితోపదేశం) చేయటం మానండి (మీ ఈ బహువచన ప్రయోగం 
~ వ్యాసునియెడ ధృతరాష్ట్రుడికి గల గౌరవాన్ని సూచిస్తుంది); కార్యముల్‌= పనులు (కర్తవ్యాలు); పాకము+తప్పెన్‌= పరిపక్వత 
కోలుపోయాయి అనగా ఇప్పుడు చేయిమించి పోయిందని భావం. 

తాత్సర్యం: 'ఓ వ్యాసమహార్షీ! మీరు నామీదగల (ప్రేమతో పూర్వం కూడా ఈ విధంగా నాకు హితోపదేశం చేశారు. 
కర్తవ్యం బోధించారు. ఇదివరలో నేను కూడా నా కొడుకులకు బుద్ది చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. వారు 
నా అదుపు తప్పిపోయారు. వారిని ఆజ్ఞాపించగల శక్తిసామర్థ్యాలు నాకు లేవు. నా యెడ తప్పులేదని మీరు గ్రహించ 
ప్రార్థన. దయచేసి నాకు హితవు చెప్పవద్దు. చెప్పి లాభం లేదు. నేను ఇప్పుడు ఇంక చేయగలిగింది ఏమీ లేదని 
తమకు మనవి చేస్తున్నాను. 


విశేషం: 'పాకము छलि) కార్యములో చక్కని చిక్కని పదగుంఫనం. శాంతి చేకూర్చటం - మంచి పనే. కానీ అది జరిగే పనికాదు 
అని ధృతరాష్ట్రుడు వ్యాసుడితో అన్నాడు. ధృతరాష్ట్రుడి శీలానుశీలనానికి ఈ పద్యం తోడ్చడుతుంది. ధృతరాష్ట్రుడు తెలిసిన 
మూర్భుడు. మహాభారతంలోని ००७२७. 


వ.  అనినవిని పరాశరసూనుండది యట్లుండ ని మ్మింక నేనేమియుం జెప్పవలయు నది గలదే? యని పలికిన 
నాంబికేయుండు గయ్యంబున గెలుపు దెలుపు నిమిత్తంబు లడిగిన నమ్మునివరేణ్యుండు వహ్నులు 
హోమకాలంబునం బుణ్యగంధములతో+ బ్రదక్షిణార్లు లగుటయు భేరీ ప్రముఖంబులు గంబీర ఘోషంబు 
లగుటయు వాయువు లనుకూల మృదు మనోహర ప్రచారంబు లగుటయు నివి మొదలుగా( గొన్ని శుభ 
సూచకంబులు నిర్దేశించి, "6००७०९० పెద్ద యన లేదు; సమరంబున జయంబు దైవాధీనంబు గావునం 
బెద్దలు పెన(కువ లొప్పవని చెప్పుదు; రేను బోయివచ్చెద నని చెప్పి సముచిత ప్రకారంబున నంతర్భానంబు 
సేసె, దదనంతరంబ యక్మౌరవేంద్రుండు గొండొకసేపు చింతించి నిట్టూర్పు నిగుడించి సంజయున 
కిట్లనియె. 14 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని (ధృతరాష్ట్రుడు) చెప్పగా విని; పరాశరసూనుండు= పరాశరుడి కొడుకు (వ్యాసుడు); 
అది+అట్టు+ ఉండని మ్ము= ఆ విషయం వదలిపెట్టుము; ఇంకన్‌= ఇకమీద; నేను+ఏమియున్‌+చెప్పవలయునది+కలదు+ఏ?= నేను 
చెప్పవలసింది ఏమైనా ఉన్నదా?; అని+పలికినన్‌= అని చెప్పగా; ఆంబికేయుండు= అంబిక కొడుకైన ధృతరాష్ట్రుడు; కయ్యంబునన్‌= 
యుద్దంలో; గెలుపు+తెలుపు+నిమిత్తంబులు= విజయాన్ని సూచించే శకునాలు; అడిగినన్‌= (ప్రశ్నించగా; ఆ+ముని+వరేణ్యుండు= 
మునులలో శ్రేష్టుడైన వాడు- వ్యాసుడు; వహ్నులు= అగ్నులు; హోమ+కాలంబునన్‌= హోమం చేసే సమయంలో; పుణ్య+గంధంబులతోన్‌= 
మంచి వాసనలతో; దక్షిణ+అర్చులు+అగుటయున్‌= కుడివైపునకు వ్యాపించే మంటలుగలవి కావటం; భేరీ ప్రముఖంబులు=భేరి 
మున్నగు యుద్ద వాద్యాలు; గంభీర+ఘోషంబులు+అగుటయున్‌= ప్రస్సుటమైన ధ్వనులతో కూడినవి కావటం; వాయువులు= 
గాలులు; అనుకూల+మృదు+మనోహర+(ప్రచారంబులు+అగుటయున్‌= వాలుగా మెల్లగా చల్లగా వీస్తూ ఉండటం. ఇవి+మొదలు గాన్‌= 
ఇటువంటివి; కొన్ని శుభసూచకంబులు= కొన్ని మంచి శకునాలను; నిర్దేశించి= (ప్రత్యేకంగా చెప్పి; కొంచెంబు పెద్ద+అనన్‌ లేదు= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 9 


(సంఖ్యలో) కొంచెం ఎక్కువ అనే తేడా ముఖ్యం కాదు; సమరంబునన్‌= యుద్దంలో; జయంబు= గెలుపు; దైవ+అధీనంబు= 
భగవంతుడి చేతిలో ఉన్నట్టిది; కావునన్‌= కాబట్టి; పెద్దలు= వృద్దులు (జ్ఞానులు); పెన(కువలు= కలహాలు; ఒప్పవు+అని= మంచివి 
కావని; చెప్పుదురు= అంటారు; ఏను+పోయివచ్చెదన్‌= నేను వెళ్ళుతున్నాను; అని+చెప్పి= అని వచించి; సముచిత+(ప్రకారంబునన్‌= 
ఉచిత రీతిని; అంతర్జానంబు+చేసెన్‌= మాయమయ్యాడు; తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; ఆ కౌరవ+ఇం(ద్రుండు= 
కౌరవులలో (कैव ధృతరాష్ట్రుడు; కొండొకసేపు= కొంత కాలం; చింతించి= ఆలోచించి; నిట్టూర్పు నిగుడించి= तदु 
నిశ్శాసంచేసి; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఆ విధంగా ధృతరాష్ట్రుడు చెప్పగా వ్యాసుడు 'అది అట్టా ఉంచుము, ఇంక నేను చెప్పవలసింది 
ఏమైనా ఉన్నదా?' అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు 'యుద్దంలో గెలుపును సూచించే శకునాలను తెలుపు” 
మని అడిగాడు. వ్యాసుడు చెప్పిన మాటలు: “హోమకాలంలో అగ్నులు పుణ్యపరిమళాలు వెదచల్లుతూ 
సవ్య(ప్రదక్షిణంగా చక్కగా వెలుగొందుతాయి. వాలుగాలులు మనోహరంగా వీస్తాయి. భేరీలవంటి యుద్ద వాద్యాల 
నుండి చక్కని చిక్కని ధ్వనులు వినిపిస్తాయి” అని చెప్పాడు. 'అంతేగాక- యుద్దంలో విజయం సంఖ్యాబలం 
మీదకాక దైవానుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కలహం మంచిది కాదని పెద్దల ప్రవచనం” అని 
చెప్పి అతడు అంతర్జానమైనాడు. ధృతరాష్ట్రుడు కొంతసేపు చింతిస్తూ వేడి నిట్టూర్సులు విడిచి సంజయుడితో 
ఈ విధంగా అన్నాడు: 


ఉ. భూమికి గాగ బ్రాణముల పోక దలంపక రౌద్ర ఘోర సం 
గ్రామము సేయుచుండుదురు రాజులు దొల్లియు; నెంత దీపొకో 
భూమి; మునీంద్రసంగతి సుబుద్ధము నీకు జగంబు; నాకు నీ 
భూమి తెటింగు సెప్పుము ప్రబోధ నిరూఢముగా సమస్తమున్‌. 15 


ప్రతిపదార్థం: తొల్లియున్‌= పూర్వకాలంలోకూడా; రాజులు= ప్రభువులు; భూమికిన్‌+కా(గన్‌= భూమిని సంపాదించటం కోసమై; 
ప్రాణముల+పోక+తలంపక= ప్రాణాలు పోతాయి అనే జంకు లేకుండా; రౌ(ద్ర+ఘోర+సంగ్రామమున్‌= భయంకరమూ, దారుణమూ 
అయిన యుద్దాన్ని చేయుచుండుదురు= సలుపుతూ ఉంటారు; భూమి= పుడమి; ఎంత+తీపి+ఒకో!= ఎంత ఇష్టమైనదో; 
ముని+ఇం(ద్ర+సంగతిన్‌= (్రేషులైన బుషులతో నీకుగల పరిచయం వలన; జగంబు= (ప్రపంచం; నీకున్‌= నీకు; సుబుద్దము= 
బాగుగా తెలిసినటువంటిది; నాకున్‌= నాకు (ఇది ధృతరాష్ట్రుడు చెప్పుతున్న మాట); ఈ+భూమి+తెణంగు= భూమి తీరుతెన్నులు; 
సమస్తమున్‌= సర్వమును; |ప్రబోధ+నిరూఢముగాన్‌= తేటతెల్లమయ్యేట్లుగా; చెప్పుము= వివరించుము. 


తాత్సర్యం: 'ఓ సంజయా! రాజులు భూమి కోసమై ప్రాణాలకు తెగించి, భయంకరమైన పోరాటాలు చేస్తారు. 
ఇది పూర్వకాలంనుండి సాగుతున్న జరుగుతున్న విషయం. భూమి అంటే రాజులకు ఎంత తీపియో కదా! నీకు 
బుషివరేణ్యులతో గాఢపరిచయం ఉంది. నీ కీ జగత్తులోని విశేషాలన్నీ తెలుసు. కాబట్టి నాకు -ఈ భూమి విషయాలు 
అన్నీ తేటతెల్లంగా వివరించి చెప్పుము. 


విశేషం: (1) సంజయుడు ధృతరాచిషుడికి భూమి విశేషాల వివరాలు చెప్పుతాడు. అనగా సంస్కృత మహాభారత రచనా కాలం 
నాటి భూమిని గూర్భిన పరిజ్ఞానం మనకు తెలుస్తుంది. పందొమ్మిదవ శతాబ్రినాటికిగాని- మానవులకు - భూ పరిపూర్ణ పరిజ్ఞానం 
లభించలేదు. సంస్కృత మహాభారత రచనా కాలం నాటికే భారతీయులకు ఏర్పడిన భూ పరిజ్ఞానం ఎన్నదగినది. ఆనాడు ఇతర 
దేశీయులకు అంతటి పరిజ్ఞానం లేదనే చెప్పవచ్చును. 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


(2) ఇక రెండవ అంశం. మహాభారత సంగ్రామం జరుగబోతున్నది. అది అవశ్యం. తత్‌క్షణం వినవలసినది కదా! పానకంలో 
పుడకవలె ఈ భూగోళ వర్లనం ఏమిటి? అని పలువురు చేసే విమర్శ సమంజసమైనదే. అయితే మహాభారతం సమకాలీన విబ్ఞాన 
సర్వస్వంగా తీర్చిదిద్దాలనే రచయిత ఆకాంక్షకు ఈ ఘట్టం ఒక ఉదాహరణ. కథకు తాత్కాలికమైన అంతరాయం కలిగిన మాట 
నిజమే కాని మహాభారతానికి ఇది విజ్ఞాన పుష్టి కలిగించింది. 


వ. అనిన విని సంజయుం డతని కిట్లను 'నా 65०6806 నంతయు నెలింగించెద భూతత్వప్రకారం 
బవధరింపుము.’ 16 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని ధృతరాష్ట్రుడు వేసిన (ప్రశ్న ఆలకించి; సంజయుండు; అతనికిన్‌+ఇట్లు+అనున్‌= ధృతరాష్ట్రుడికి 
ఈ విధంగా చెప్పాడు; నా+ఎటీంగిన+ అంతయున్‌= నాకు తెలిసిన మేరకు; భూ+తత్త్య+(ప్రకారంబు= భూమికి సంబంధించిన 
స్వభావాల తెరగు; అవధరింపుము= (శ్రద్దగా వినుము. 


తాత్సర్యం: ఆ విధంగా ధృతరాష్ట్రుడు వేసిన ప్రశ్న విని, సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ 
ధృతరాష్ట్ర మహారాజా! నాకు తెలిసిన మేరకు నీకు భూగోళ విషయాల నన్నీ తేటతెల్లంగా వివరించి చెప్పగలను. 
శ్రద్దగా వినుము.” 


విశేషం: (1) భూమి సువిశాలమైనది. మహాభారత రచనా కాలంలో భూగోళపరిజ్ఞానం తక్కువ. అయితే ప్రజలలో ఆసక్తి ఎక్కువ 
అని ధృతరాష్ట్రుని ప్రశ్ళ వలన తెలుస్తున్నది. కౌరవులు పాండవులు భూమి కోసమే యుద్దం చేస్తున్నారు. నిజమే. అయితే వారు 
చేరింది కురుక్షేత్రంలో. వారి రాజ్య విస్తీర్ణం - భూగోళంతో పోల్చిచూస్తే - అత్యల్ప భాగమే కదా. ఆ విషయం ధృతరాష్రునకు 
- సంజయుడికీ కూడా తెలుసు. కురుక్షేత్రంలో యుద్దం చేసింది ఆనాడు కౌరవ పాండవ సేనలు మా(త్రమే కాదు. భూగోళంలోని 
పలు (ప్రదేశాల నుండి సేనలు అక్కడకు చేరాయి. ఈ ఘట్టంవలన రెండు విషయాలు తెలుస్తున్నవి. (1) ఆనాటి ప్రజలలో భూగోళ 
విజ్ఞానంపై గల జిజ్ఞాస. (2) ఆనాటి విజ్ఞాలకు భూగోళ విషయకంగా గల పరిమిత పరిజ్ఞానం. 


సంజయుడు ధృతరాష్టునకు భూపరిమాణంబు సెప్పుట (సం.6-5-9) 


తే. “అధిప! నానా ప్రకార చరాచరంబు । లింద వేర్వేటి జనియించు, నింద పెరుగు, 
బిదప నింద యడంగు; నీ పృథ్వి దాన । సకలమునకు( బరాయణస్థాన మరయ. 17 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! (ఓ ధృతరాష్ట్ర!); ఇంద= ఇందే (ఈ భూమియందే); నానా+(ప్రకార+చర+అచరంబులు= 
పెక్కు తెరగులైనవి- కదిలేవి, కదలనట్టివి; వేర్‌+వేణ= వేరువేరుగా; జనియించున్‌= పుట్టుతాయి; ఇందున్‌+అ= ఈ 
భూమిమీదనే; పెరు(గున్‌= అభివృద్ది చెందుతున్నవి; పిదపన్‌= తరువాత; ఇంద= ఈ భూమియందే; అడంగున్‌= నశి 
స్తున్నవి; అరయన్‌= విచారించగా ఈ+పృథ్వి= ఈ భూమి; సకలమునకున్‌= అన్నింటికిని; పరాయణ+స్థానము= 
ఆధారమైన చోటు. 


తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ భూమిమీదనే చరాచరాలన్నీ పుట్టుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, 
నశిస్తూ ఉంటాయి. ఈ భూమియే అన్నిటికీ ఆధారమైన చోటు. 
విశేషం: భూమిమీది భూతకోటిని పూర్వికులు (1) చరములు (2) అచరము లని విభాగించి ఉన్నారు. చరములు ప్రాణికోటి 


మనుష్యులు, జంతువులు మున్నగు భూతాలు. అచరములు - కొండలు చెట్టు నదులు - మొదలైనవి అచరాలుగానే పరిగణించ 


బడాయి. 
[न 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 11 


వ. అదియునుంగాకవిను మాకాశంబునకు గుణంబు శబ్దంబు, వాయువునకు శబ్ద స్పర్శంబులును, దేజింబునకు 
శబ్ద స్పర్శ రూపంబులును, నప్పులకు శబ్ద స్పర్శరూప రసంబులును గుణంబులు; పృథివికి శబ్ద స్పర్శ రూప 
రసగంధాత్మకం బైన గుణసముదయం బంతయుం గలదు గావున నిమ్మహా భూతంబు లేనింటిలోనం బృథివి 
యెక్కుడు; దీని యున్న విధంబు వివరించెద నాకర్ణింపుము. 18 


ప్రతిపదార్థం: అదియున్‌+కాక= అంత మా(త్రమేకాక; వినుము; ఆకాశంబునకున్‌= నింగికి; గుణంబు= లక్షణం; శబ్దంబు= 
నాదం; వాయువునకున్‌= గాలికి; శబ్ద, స్పర్శ్భంబులును= నాదం మరియును తాకుడు; తేజంబునకున్‌= (ప్రకాశానికి; శబ్ద, స్పర్శ, 
రూపంబులును= నాదం, తాకుడు, ఆకారమున్నూ; గుణంబులు= లక్షణాలు; అప్పులకున్‌= నీళ్ళకు; శబ్ద స్పర్శ్భరూపరసంబులును= 
నాదం, తాకుడు, ఆకారము, (ద్రవం, గుణంబులు= లక్షణాలు; పృథివికిన్‌= భూమికి; శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ+ ఆత్మకంబు+ 
అయిన= నాదం, తాకుడు, ఆకారం, (&ॐ0, వాసనలతో కూడిన; గుణ, సముదయంబు+ అంతయున్‌= లక్షణాల సముదాయం 
అంతా; కలదు= ఉన్నది; కావునన్‌= కాబట్టి; ఈ+మహా+భూతంబులు+ఏనింటిలోనన్‌= ఈ పంచభూతాలలో; పృథివి= భూమి; 
ఎక్కుడు= అధికమైనది; దీని+ఉన్న+ విధంబు= ఈ భూమి యొక్క యదార్హమైన తెరగు; వివరించెదన్‌= తెల్లముగా చెప్పగలను; 
ఆకర్లింపుము= ఆలకించుము. 
తాత్సర్యం: అంతేకాక ఆకాశానికి లక్షణం శబ్దం; వాయువునకు లక్షణాలు రెండు. అవి- శబ్దం తాకుడు; తేజానికి 
లక్షణాలు శబ్ద స్పర్శ రూపాలు; నీటికి లక్షణాలు శబ్దస్సర్శరూపాలేకాక ద్రవత్వంగూడ. భూమికి శబ్దస్సర్శరూప 
రసాలతోపాటు వాసన గూడ ఉన్నది. అనగా పంచభూతాల లక్షణాలు అన్నీ భూమికి ఉన్నాయి. అందుచేత 
భూతాలలో పంచభూతాలు ఎన్నదగినవి. పంచభూతాలలో భూమి ఎన్నదగినది. గొప్పది. 
సీ. ठ्ठ మేరువు దక్షిణంబున సుద । ర్మన మను నభిధానమునం బ్రభూత 

విస్తార మై రెండువేలు నేనూటు యో । జనముల పొడవునై సరస మధుర 

విపుల శాశ్వత ఫలవితతి సమేతమై । యొక్క జంబూతరు వొప్పియుండు 

దాని పండులు మహీస్థలి మహారవముగ । ననిశంబు బడి రాలి యవియుచుండు 


ఆ. _వానిరసము పొంగి వాహినీ మూర్తి న । న్నగమునకు( బ్రదక్షిణంబు గాగ 
నొరసికొనుచుC దిరిగి యుత్తరకురు భూము । ९०८०८ జొచ్చి పాటు నంబునిధికి. 19 

ప్రతిపదార్థం: ధాత్రీ+ఈశ!= ఓ రాజా!; మేరువు= మేరువు అనే పేరుగల పర్వతానికి; దక్షిణంబునన్‌= దక్షిణ దిక్కున; 
సుదర్శ్భనము+అను+అభిధానమునన్‌= సుదర్శనం అనే పేరుతో; ప్రభూత+విస్తారము+ఐ= మిక్కిలి నిడివి కలిగినదై రెండువేల, 
యేనూటు, యోజనముల; పొడవును+ఐ= రెండువేల అయిదు నూర్ల ఆమడల పొడవు గలిగిందై; సరస+మధుర+ 
విపుల+శాశ్వత+ఫల+వితతి+సమే తము+ఐ= తియ్యని ద్రవాలతోనూ; चेद ఉండే పెక్కు పండ్ల సముదాయంతో కూడి 
ఉండే; ఒక్క+జంబూ+తరువు= ఒక నేరేడు చెట్టు; ఒప్పి+ఉండున్‌= వర్ణిల్చుతుంటుంది; దాని+పండులు= ఆ (నేరేడు) చెట్టు 
పండ్లు; మహీ+-స్టలిన్‌= భూభాగంమీద; మహా+రవమున్‌= పెద్ద ధ్వనితో; అనిశంబున్‌= ఎల్లప్పుడును; పడి+రాలి+అవియుచున్‌+ 
ఉండున్‌= (క్రిందపడి చెల్లాచెదరై పగలిపోతూ ఉంటాయి; వాని+రసము+పొంగి= ఆ పండ్ల (ద్రవం పొంగిపోయి; వాహినీ+మూర్తిన్‌= 
ఏరు ఆకారంలో; ఆ+నగమునకున్‌= ఆ చెట్టుకు; (ప్రదక్షిణముగన్‌= కుడినుండి ఎడమ వైపునకు చుట్టు దిరిగి; ఒరసి కొనుచున్‌= 
రాసుకొంటూ; తిరిగి= (మలుపు) తిరిగి; ఉత్తర+కురు+భూములందున్‌= కురుభూమికి ఉత్తరంగా ఉన్న (ప్రదేశాలలో; చొచ్చి= 
ప్రవేశించి; అంబునిధికిన్‌= సముద్రంలో చేరేటట్టు; పాణున్‌= (ప్రవహిస్తుంది. 


తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! మేరుపర్వతానికి దక్షిణంగా 'సుదర్భనం' అనే పేరుగల పెద్ద (ప్రదేశం ఉన్నది. 
అది మిక్కిలి విస్తీర్ణం కలది. దాని పొడవు రెండు వేల ఏబది నూర్ల యోజనాలు. అందులో ఒక జంబూ వృక్షం 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


(నేరేడు చెట్టు) ఉన్నది. ఆ చెట్టు నుండి పండ్లు పెద్ద చప్పుడుతో నేలమీదపడి విచ్చుతాయి. ఆ పండ్ల రసం 
పెద్ద ఏరుగా తయారయి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి, పొంగి పొరలి ఉత్తర కురుభూముల గుండా (ప్రవహించి 
తుదకు సముద్రాన్ని చేరుకుంటుంది. 


విశేషం: 1. యోజనము అనగా సుమారు ఎనిమిది మైళ్ళు అని నేటి పండితుల అంచనా. 

2. “భరత వర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే జంబూద్వీపే” ఇది సంకల్పంలోని భాగం. మేరు పర్వతం - ఉత్తర (ధ్రువ 
ప్రాంతంలోనిది. సూర్యచం(ద్రాది (గ్రహాలు మేరువుచుట్టూ ప్రదక్షిణం చేస్తాయని వర్లన. అనగా (ప్రాచీన భారతీయులకు ఉత్తర 
ధ్రువప్రాంతం తెలిసినట్టే, 

వ. _జంబూనది యనం బరంగిన యా తరంగిణి నీరు సో(కిన చోటెల్లను సువర్ణం బగుటం జేసి కనకంబునకు 
జాంబూనదం బను నామంబునుం € 2८; దదీయ జలపానంబు సేసిన మానవులకు ముదిమియుం 
దెవులును దప్పియు లే వని చెప్పుదు; రయ్యేటి పడమటం బెరి(గి పటిపు గలిగి శరనిధిచందంబున 
జంబూషండంబు గాటుకొనుచుండు; నింతటికిం గారణంబయిన యాజంబూవృక్షంబు పేర నీ ద్వీపంబు 
జంబూ ద్వీపంబు; జంబూద్వీపంబును సుదర్శన ద్వీపంబు నన నెగడి లవణ సముద్ర ముద్రితం బయి 
పొలుచు నద్దీవియందు. 20 


ప్రతిపదార్థం: జంబూనది+అనన్‌+పర(గిన= జంబూనది అనే పేరుతో ఒప్పిన; ఆ+తరంగిణి= ఆ నది; నీరు= జలం; సో(కిన+ 
చోటు+ఎల్లను= పారినస్థలం అంతా; సువర్లంబు+అగుటన్‌+చేసి= బంగారుగా మారటంచేత; కనకంబునకున్‌= బంగారానికి; 
జాంబూనదంబు= 'జాంబూనదం' అనే నామంబు= పేరు కలిగాన్‌= ఏర్పడింది; తదీయ+జలపానంబు+చేసిన= ఆ నది నీరు 
(త్రాగిన; మానవులకున్‌= మనుజులకు; ముదిమియున్‌= ముసలితనం; తెవులును= రోగమును; దప్పియున్‌= దాహమును 
లేవు+అని+చెప్పుదురు= ఉండవు అని (ప్రజలు) చెప్పుతూ ఉంటారు; ఆ+ఏటి+పడమటన్‌= ఆ నదియొక్క పడమటి దిక్కున; 
పెరి(గి= విస్తరించి; పఖుపు+కలిగి= వైశాల్యం ఉండి; శరనిధి+చందంబునన్‌= సముద్రంవలె; జంబూ షండంబు= నేరేడు చెట్టు 
గుంపు; కాణుకొనుచుండున్‌= విస్తరించి ఉంటుంది; ఇంతటికిన్‌+కారణంబు+అయిన= ఇంతటికి హేతువయిన; ఆ జంబూ+వృక్షంబు= 
ఆ నేరేడు చెట్టు; పేరన్‌= పేరుమీద; ఈ+ద్వీపంబు= ఈ దీవి; జంబూ+ద్వీపంబు= జంబూద్వీపము అను పేరుగలదియును; 
సుదర్శన ద్వీపంబు+అనన్‌+నెగడి= సుదర్శన ద్వీపం అనే పేరుతో విలసిల్లి; లవణ+సము॥ద్ర+ము॥ద్రితంబు+అయి= ఉప్పునీటి 
సముద్రంతో చుట్టబడి; పొలుచున్‌= విలసిల్లుతుంది; ఆ+దీవియందున్‌= ఆ (జంబూద్వీపంలో). 


తాత్సర్యం: జంబూనది అనే పేరుగల ఆ నది ప్రవహించే చోటులు అన్నీ బంగారంగా మారిపోవటం చేత బంగారానికి 
'జాంబూనదము” అనే పర్యాయపదం ఏర్పడింది. ఆ నదీ జలం (త్రాగిన వారికి ముసలితనం రాదు. ఏ రోగం 
రాదు, దాహం ఉండదు అని అంటారు. ఆ నదికి పశ్చిమదిక్కున నేరేడు చెట్ల గుంపు విస్తరించి ఉంటుంది. ఆ 
చెట్టు పేరుమీద ఆ ప్రాంతానికి జంబూద్వీపం అనే పేరు ఏర్పడింది. దానికే సుదర్శన ద్వీపం అని మారుపేరు. 
ఆ ద్వీపానికి చుట్టూ ఉప్పునీటి సముద్రం ఉంటుంది. ఆ ద్వీపంలో. 
సీ. 8८० దూర్పును బడమర నై రెండు । గడలు నంభోనిధి గదిసి యుండు 
రత్నమయంబులు రమణీయములు సాధ్య । సిద్ద చారణ గణసేవితములు 
నై హిమాచలమును, నావల హేమకూ । టంబును, నట నిషధంబు నొప్పు; 
లలితంబు లైన నీల శ్వేత శృంగవం । తంబులు గ్రమమున( దనరి పొలుచు; 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 13 


७. నివుల మూ(టి కవల నవుల యమ్మూ(టికి । నివలC దేజరిల్లు దివిజ నగము 
గమలకర్ణికానుకారియై కాంచన । మణిమయత్వ మహిమ మహిత మగుచు. 21 


ప్రతిపదార్థం: నిడుపునన్‌= పొడగున; తూర్పును+పడమరను+ఐ= తూరుపు దిక్కున, పడమటి దిక్కున; రెండు+కడలున్‌= 
రెండు వైపుల; అంభోనిధి= సము(ద్రం; కదిసి+ఉండున్‌= వ్యాపించి ఉంటుంది; రత్నమయంబులు= రత్నాలతో కూడినవి; 
రమణీయములు= అందమైనవి; సాధ్య, సిద్ద, చారణ, గణ, సేవితములు+ఐ= సాధ్యులు, సిద్దులు, చారణులు అనే దేవతా 
సమూహాల చేత సేవించబడునవి అయి; హిమ+అచలము= హిమవత్సర్వతం; ఆవల= ఆపైన; హేమకూటంబును= హేమకూటం 
అనే కొండ; అట= ఆ (ప్రదేశంలో; నిషధంబున్‌= నిషధమనే కొండ; ఒప్పున్‌= విలసిల్లుతూ ఉంటుంది; లలితంబులు+ఐన= 
సుకుమారాలైన; నీల, శ్వేత, శృంగవంతంబులు= నల్లని తెల్లని శిఖరాలుగల కొండలు; క్రమమునన్‌= వరుసగా; తనరి= ఒప్పి; 
పొలుచున్‌= వెలుగొందుతాయి; ఇవులన్‌= ఇటువైపు; మూంటికిన్‌+అవల= మూడు (పర్వతాలకు) అవలి వైపు; ఆ+మూంటికిన్‌+ఇవల= 
ఆ మూడు కొండలకు ఇవతలి వైపు; దివిజనగము= వేలుపు కొండ (మేరుపర్వతం); కమల+కర్లికా+అనుకారి+ఐ= పసిడి 
తామరలను పోలు దుద్దులవలె భాసిస్తూ; కాంచన+మణిమయత్వ+మహిమన్‌= బంగారంతో, మణులతో పొదుగబడిన 
గొప్పదనంతో; మహితము+అగుచున్‌= గొప్పది అవుతూ; తేజరిల్టున్‌= (ప్రకాశిస్తుంది. 
తాత్సర్యం: ఆ దీవికి తూర్పు, పడమర దిక్కులందు పొడవుగా సముద్రం వ్యాపించి ఉంటుంది. ఇక ఇరువైపుల దేవతా 
జాతులతో కూడిన హిమాలయ పర్వతాలు హేమ కూట పర్వతం నిషధ పర్వతాలు ఉంటాయి. అవి నల్లని తెల్లని 
శిఖరాలతో విరాజిల్లుతూ ఉంటాయి. ఆ మూడింటికి ఇటు అటు వేల్పుకొండ తామరపువ్వునందలి దుద్దువలె 
సువర్ణమణిమయమై వెలుగొందుతుంటుంది. 
విశేషం: సిద్దులు, సాధ్యులు, చారణులు దేవతలలోని జాతులు. సిద్దులు అణిమాది మహిమలు గలవారు. సాధ్యులు (పన్నిద్దరు); 
మనువు రాజమంతుడు, విష్ణువు, ధర్ముడు, నారాయణుడు మున్నగువారు పరిణామశీలురు. చారణులు: నానా ప్రదేశాలలో 
సంచరించేవారు. వీరు లోకోత్తరుల చరిత్రలు గానం చేస్తూ సంచరిస్తూ ఉంటారు. 
తే. అతిద్భఢం బగుపా(తు పదాటువేల । యోజనము లంద్రు; దానికి రాజముఖ్య 

విందు మెనుబదినాలుగువేల యోజ । నంబులని హేమధాత్రీధరంబు పొడవు. 22 
ప్రతిపదార్థం: రాజముఖ్య!= రాజులలో గొప్పవాడా, (ఓ ధృతరాష్ట్ర) మహారాజా!; దానికిన్‌= ఆ మేరుపర్వతానికి; అతి దృఢంబు+ 
అగు+పా(తు= మిక్కిలి బలంగల పునాది; పది+ఆణు+వేల+యోజనములు+అం॥ద్రు= పదారువేల యోజనాలు అని అంటారు; 
హేమ+ధా(తీధథరంబు+పొడవు= బంగారుకొండ నిడివి; ఎనుబది+నాలుగువేల+యోజనంబులు= ఎనభైనాలుగు వేల యోజనాలు 
అని= అని; విందుము= వింటాము. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ మేరుపర్వతపు పునాది మిక్కిలి లోతైనది, బలమైనది. దాని లోతు పదారువేల 
యోజనాలు అని అంటారు. ఆ మేరుపర్వతం పొడవు ఎనభైనాలుగువేల యోజనాలు అని వింటాం. 
వ. ఇవ్విధంబున భూమధ్యంబున నున్న యమ్మేరుమహీధరంబున దేవతలును, దేవమునులును, గంధర్వ 

కింపురుషాది దేవయోనులును, దేవేంద్ర ప్రముఖ దిక్సతులును, బరమేష్టియుం దత్తత్త్పదేశంబులC బుణ్య 


వర్తనంబులం బరమ సుఖంబు లనుభవింతు; రుత్తరతటంబునం గర్లికారవనంబున గౌరీసమేతుండై 
సిద్దగణంబులు పరివేష్టింప విశ్వేశ్వరుండు విహరించుచుండు. 23 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; భూ+మధ్యంబునన్‌+ఉన్న= భూమికి మధ్యగా ఉన్న; ఆ+మేరు+మహీధరంబున= 
ఈ మేరు పర్వతంమీద; దేవతలును= వేల్పులు; దేవమునులు= దేవలోకంలోని బుషులు; గంధర్వ, కింపురుష+ఆది, దేవ 


14 శ్రీమదాంధ్ర ముహాభారతము 


యోనులును= గంధర్వులు, కింపురుషులు మున్నగు దేవతల సంతతులూ; దేవ+ఇం(ద్ర ప్రముఖదిక్‌+పతులును= దేవేంద్రుడు 
మొదలుగాగల దిక్సాలకులూ; పరమేష్టియును= (+> తత్‌+తత్‌+(ప్రదేశంబులన్‌= ఆయా స్థలాలలో; పుణ్యవర్తనంబులన్‌= 
మంచి కార్యాలను చేస్తూ; పరమ+సుఖంబులు+అనుభవింతురు= మిక్కిలి గొప్పవైన సౌఖ్యాలను అనుభవిస్తారు; తత్‌+తీర+తటంబున్‌= 
ఆ సానువులలో; కర్లికార, వనంబునన్‌= కొండ గోగుపూల తోటలలో; గౌరీ+సమేతుండు+ఐ= పార్వతీదేవితో కూడినవాడై; సిద్ద+ 
గణంబులు= సిద్దులు అనెడి దేవతల గుంపులు; పరివేష్టింపన్‌= చుట్టూ చేరి కొలువగా; విశ్వేశ్వరుండు= శివుడు; విహరించుచుండున్‌= 
తిరుగుతూ ఉంటాడు. 


తాత్సర్యం: ఈ రీతిగా భూమికి మధ్యలో ఉన్న మేరుపర్వతంపై దేవతలు వివిధ వర్గాలు, దేవేంద్రుడు, (బ్రహ్మ 
మున్నగువారు తిరుగాడుతూ ఉంటారు. ఆ కొండ సానువులలో పార్వతీ సమేతుడై శివుడు విహరిస్తూ ఉంటాడు. 


విశేషం: గంధర్వులు దేవతలలో ఒక తెగ. సంగీత పరాయణులు. కింపురుషులు, అశ్యముఖం, నరశరీరంగల దేవతలు. 


క, తొమ్మిది ఖండములై వ। ర్షమ్ము లనం జాల నొప్పెస(గు జంబూద్వీ 
పమ్మున జనపదములు విను । మమ్మహితాంశములు దెలియ ననువర్ణింతున్‌. 24 


ప్రతిపదార్థం: తొమ్మిది+ఖండములు+ఐ= తొమ్మిది భాగాలుగా ఏర్పడి; వర్షమ్ములు+అనన్‌= వర్షములు అనే పేరుమీద; 
చాలన్‌+ఒప్పు+ఎసయగు= మిక్కిలి బాగుగా ఉండే; జంబూద్వీపమ్మునన్‌= జంబూద్వీపంలో; జనపదములు= జనులు నివసించే 
చోటులు (గ్రామాల సముదాయాలు); ఆ+మహిత+అంశములు= గొప్పవైన అందలి విశేషాలు; తెలియన్‌= తెలిసేటట్లుగా; 
అనువర్లింతున్‌= వివరించి చెప్పగలను; వినుము= ఆలకింపుము. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆలకించుము. తొమ్మిది భాగాలుగా ఏర్పడిన జంబూద్వీపమును, అందలి 
జనపదాలను నీకు తెలిసేటట్లు వర్లించి చెప్పగలను. 

వ. ఉత్తర సముద్రంబు శృంగవంతంబు మధ్యమం బైరావతవర్షం బన నొప్పు; శ్వేత పర్వత శృంగవంతంబుల 
నడుము హైరణ్మియ వక్షం బనం బొలుచు నీలశైలోత్తర దక్షిణదేశంబులు గ్రమంబున రమణక వర్షంబును 
ననం జెలువమరు; మేరువునకుం బ్రాచ్య ప్రతీచ్యంబు లగు భాగంబులు వరుసన భద్రాశ్వ వర్షంబును 
గేతుమాలా వర్షంబును ననం బొగడొందు; హేమకూటోత్తర భూమి హరివర్షం బన నెగడు; హిమవంతంబు 
నక్కడయు నిక్కడయు నోలిన కింపురుష వర్షంబును భారత వర్షంబును ననం బెంపారు; ని ట్లున్న 
దీనియందు. 25 


ప్రతిసదార్థం: ఉత్తర సముద్రంబు= ఉత్తర దిశలో ఉన్న సముద్ర ప్రాంతం నుండి; శృంగవంతంబు= శృంగవంతం; 
మధ్యమంబు= మధ్యనున్న (ప్రదేశం; ఐరావత వర్షంబు+అనన్‌+ఒప్పున్‌= ఐరావత వర్షం అనే పేరుతో విలసిల్గుతుంది; 
శ్యేతపర్వత+శృంగవంతంబుల నడుము= శ్వేతపర్వతం శృంగవంత పర్వతం రెంటికి మధ్య; హైరణ్మయ వర్షంబు+అనన్‌= 
హైరణ్మయ వర్షం అనే పేరున; పొలుచున్‌= విలసిల్లుతుంది; నీల, శైల+ఉత్తర, దక్షిణదేశంబులు= నీలశైలానికి అటు ఉత్తరం, 
ఇటు దక్షిణంగా ఉన్న (ప్రదేశం (క్రమంబునన్‌= వరుసగా; రమణక+వర్షంబును+అనన్‌= రమణక వర్షం అనే పేరుతో; 
చెలువు+అమరున్‌= శోభిల్లుతుంది; మేరువునకున్‌= మేరుపర్వతానికి; ప్రాచ్య+ప్రతీచ్యంబులు+అగు= తూరుపున పడమట 
ఉన్న ప్రదేశాలు; వరుసన= (క్రమంగా; భ(ద్రాశ్వవర్షం - కేతుమాలా వర్షం; అనన్‌+పొగడు+ఒందున్‌= అనే పేరులతో 
శోభిల్లుతున్నవి; హేమకూట+ఉత్తర భూమి= హేమకూట పర్వతానికి ఉత్తర దిక్కున ఉన్న (ప్రదేశం; హరి వర్షంబు+అనన్‌= 
హరివర్షం అనే పేరు మీద; నెగడున్‌= విలసిల్లుతుంది; హిమవంతంబు= హిమాలయ పర్వత (ప్రదేశం; అక్కడయు+ఇక్కడయు= 
ఆ (ప్రదేశంలో మరియు ఈ (ప్రదేశంలో; ఓలిన= వరుసగా; కింపురుష+వర్షంబును= కింపురుష వర్షం అనే పేరుమీద; 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 15 


భారత+వర్షంబును అనన్‌= భారత వర్షం అనే పేరుమీద; పెంపారున్‌= వర్దిల్లుతున్నాయి; ఇట్టు+ఉన్న= ఈ విధంగా ఉన్న; 
దీనియందున్‌= ఈ భూమియందు. 

తాత్సర్యం: ఉత్తర సము[ద్రానికీ శృంగవంతం అనే పర్వతానికీ మధ్యలో గల (ప్రదేశానికి ఐరావతవర్షం అని పేరు. 
శ్వేతపర్వతం శృంగవంత పర్వతాల మధ్యలోగల ప్రదేశం హైరణ్మయ వర్షం. నీల శైలానికి ఉత్తర దిక్కున దక్షిణ 
దిక్కునగల ప్రదేశం రమణక వర్షం. మేరు పర్వతానికి తూర్పు దిక్కులో ఉన్న ప్రదేశం భ।ద్రాశ్యవర్షం. మేరు పర్వతానికి 
పడమర దిక్కులో ఉన్న (ప్రదేశం కేతుమాలా వర్షం. హేమకూట పర్వతానికి ఉత్తర దిక్కున గల (ప్రదేశం హరి 
వర్షం. హిమాలయ పర్వతానికి అవ్వలి గట్టున ఉన్న (ప్రదేశం కింపురుష వర్షం. హిమాలయ పర్వతానికి ఇవ్వలివైపున 
ఉన్న ప్రదేశం భారత వర్షం. ఈ విధంగా ఉన్న భూమియందు. 


విశేషం: మిక్కిలి (ప్రాచీన కాలంలోనే భారతీయులు భూమి సువిశాలమైనదనీ విపుల విస్తీర్లమైనదనీ గుర్తించారు. 


छ. _“భారతవర్షము( దొడ(గి మ । హీరమణ! యుదీచ్యము లను నెక్కుడు బలస 
త్వారోగ్యాయుస్సుఖపు । ణ్యా రంభ గుణంబు లంతకంతకు నరయన్‌.' 26 


ప్రతిపదార్థం: మహీరమణ!= భూమిని రంబింపజేసేవాడా - ఓ రాజా! ధృతరాష్ట్ర మహారాజా!; భారత వర్షమునన్‌= భారత వర్షం 
అనే పేరుగల (ప్రదేశంలో (జంబూద్వీప ఖండమునందు); ఉదీచ్యములను= ఉత్తరదిశయందున్న ప్రదేశాలలో; తొడ(గ= పూని; 
బల సత్హ్య+ఆరోగ్య+ఆయుస్‌+సుఖపుణ్య+ ఆరంభ+గుణంబులు= శక్తిసామర్థ్యం, ఆరోగ్యం, ఆయుస్సు, సౌఖ్యం, పుణ్యకార్యాలు 
చేసే లక్షణాలు; అరయన్‌= పరీక్షించి చూడగా; అంతకున్‌+అంతకున్‌= ఒకదానికంటె మరియొక దానికి; ఎక్కుడు= హెచ్చుగా 
ఉంటాయి. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భారతవర్షంలో ఉత్తర దిక్కుననున్న (ప్రదేశాలలో ఉత్తరోత్తరంగా శక్తి, సామర్థ్యం, 
ఆరోగ్యం, ఆయువు, సౌఖ్యం, పుణ్య కార్య నిర్హ్వహణలు ఎక్కువగా కనుపిస్తాయి. 


విశేషం: భారతదేశంలో ఉత్తర ప్రదేశాలు సంస్కృతికి నాగరకతకు కాణాచులు అని మహాభారత నిర్దేశం. ఆర్య నాగరికత, ఆర్షసభ్యత 
ఉత్తర (ప్రదేశాలలో ఉద్భవిల్లి వికసించి దక్షిణానికి విస్తరించటం చరిత్రవేత్తలకు తెలిసిన విషయమే. 


వ. అనిన విని వైచిత్రవీర్యుండు 'సమస్తద్వీపంబులు సకలజలనిధులు నున్న పరిపాటియుం బ్రమాణంబులుం 
బ్రకాశంబుగ నెలి(గింపు, మనుటయు, సూతసూనుండు జంబూద్వీప విష్కంభంబు కొల(ది యెనుబదివేలు 
నాటు నూటు యోజనంబులు; దీని రెం డంతలు దొడంగి లవణేక్షు సురాఘృత దధి క్షీరశుద్ద జలమయంబు 


ध्य 


లయిన మహార్లవంబుల విష్మంభంబులు గ్రమంబున నొకటి కొకటి రెట్టి యై ०५००८०८ బ్లక్షద్వీప శాల్మలద్వీప 
६ € ©= mu 
క్రౌంచద్వీప కుశద్వీప శాకద్వీప పుష్కర ద్వీపంబుల విష్మ్కంభంబులు జంబూద్వీప విష్కంభ ద్వి గుణ ప్రమాణంబు 
మొదలుగా నోలి నొకటి కొకటి యినుమడి యై యుండు; నయ్యాటు దీవులును జంబూ ద్వీపంబుకంటె 
నెల్లదానను బొగడ్త వడి యనేక పర్వతంబులను నానా నదులను బహు జనపదంబులను నొప్పి వరుస 
నొండొంటికి గుణవిశేషంబుల నధికంబు లై యుండు; నింతకుం గర్తయు భర్తయు హర్తయునై దుగ్గాంబుధి 
యుత్తరంబునం గనకమయం బై యష్టచక్రంబును బ్రభూతభూతయుక్తంబును మనోజవంబును నగు 
మహనీయ శకటంబున వినోద పరాయణుం దైన నారాయణుండు వికుంఠనిధానుం డగుచు వైకుంఠాభిధా 


నంబున విఖ్యాతుండై విహరించుచుండు, నని చెప్పుటయు నతందడు. 27 


16 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పగా విని; వైచిత్రవీర్యుండు= (విచిత్రవీర్యుడి కుమారుడైన) ధృతరాష్ట్రుడు; సమస్త 
ద్వీపంబులు= అన్ని ద్వీపాలు; సకల+జలనిధులు= అన్ని సముద్రాలు; ఉన్న; పరిపాటియున్‌= అను(క్రమం; (ప్రమాణంబులున్‌= 
కొలత(దు)లు; ప్రకాశంబుగన్‌= अज ఎతీగింపుము+అనుటయున్‌= తెలుపుము అని చెప్పగా; సూతసూనుండు= 
సూతుని కొడుకు సంజయుడు; జంబూద్వీప+విష్కంభంబు+కొలంది= జంబూద్వీపము యొక్క విస్తీర్ణం; ఎనుబదివేలు నాణునూణు 
యోజనంబులు= ఎనభై వేల ఆరువందల యోజనాలు; దీని+రెండు+ అంతలు= దీనికి రెండు రెట్టు; తొడంగి= పూని; లవణ+ఇక్లు, 
సురా+ఘృత, దధి, క్షీర, శుద్ద జలమయంబులు+అయిన= ఉప్పునీరు, చెరకు, కల్లు, నేయి, పెరుగు, పాలు, మంచినీళ్ళతో కూడిన; 
మహా+అర్లవంబుల+విష్కంభంబులు= పెద్ద సముద్రాల విస్తీర్ణాలు; (క్రమంబునన్‌= వరుసగా; ఒకటికి+ఒకటి= ఒకదాని కంటె 
ఒకటి; రెట్టి+ఐ+ఉండున్‌= రెండింతలుగా ఉంటాయి, ప్లక్షద్వీప, శాల్మల ద్వీప, క్రౌంచద్వీప, కుశద్వీప, चण्ड ద్వీప, పుష్కరద్వీప 
విష్కంభంబులు= ప్లక్ష, శాల్మల, (క్రౌంచ, కుశ శాక, పుష్కరాలు అనే పేరులుగల ద్వీపాల విస్తీర్ణాలు; జంబూద్వీప+ 
విష్కంభ+-ద్విగుణ+(ప్రమాణాలు= జంబూద్వీప (ప్రమాణానికి రెట్టింపు; మొదలుగాన్‌+ఓలిన్‌= మొదలైన వరుసలో ఒకటికి+ఒకటి= 
ఒకదానికి ఒకటి; ఇనుమడి+ఐ= రెండింతలు అయి; ఉండున్‌= ఉంటాయి; ఆ+ఆటుదీవులును ఆ ఆరు దీవులూ; 
జంబూద్వీపంబుకంటెన్‌ ఎల్లదానను= అన్ని రీతులలో; పొగడ్త+పడి= పేరుకు ఎక్కి; అనేక+పర్వతంబులను= పెక్కుకొండలతో; 
నానానదులను= పెక్కు ఏరులతో; బహు+జనపదంబులను= జనులు నివసించే పెక్కు (ప్రదేశాలతో; ఒప్పి= విలసిల్లి; వరుసన్‌= 
క్రమంగా; ఒండు+ఒంటికిన్‌= ఒకదానికంటె ఒకటి; గుణ+విశేషంబులన్‌= మంచి లక్షణాలతో; అధికంబులు+ఐ+ఉండున్‌= 
అతిశయిల్లుతూ ఉంటాయి; ఇంతకున్‌= ఇన్నిటికి; కర్తయున్‌= నిర్మించేవాడును; భర్తయున్‌= పోషించేవాడును; హర్తయున్‌= 
లయించేవాడును; ఐ= అయి; దుగ్చ+అంబుధి+ఉత్తరంబునన్‌= పాలకడలి ఉత్తరపు దిక్కున; కనకమయంబు+ఐ= బంగారముతో 
నిండిన; అష్టచ[క్రంబును= ఎనిమిది అంచులు గల చక్రమునూ; ప్రభూత+భూత+యుక్తంబును= పెక్కు భూతములతో కూడినది; 
మనోజవంబును= మనస్సుతో సమానమైన వేగం కలిగినదియు; అగు= అయిన; మహనీయ శకటంబున్‌= గొప్ప వాహనంతో; 
వినోద+పరాయణుండు+ఐ= క్రీడాసకుడై; వికుంఠ నిధానుండు= వికుంఠమునందు ఉండే వాడు; వైకుంఠ+అభిధానంబునన్‌= 
వైకుంఠుడు అనే పేరు గలిగినవాడై; విఖ్యాతుండు+ఐ= పేరుకెక్కినవాడై; నారాయణుండు విహరించుచుండున్‌= ఆనందంతో 
తిరుగుతూ ఉంటాడు; అని+చెప్పుటయున్‌= అని వచింపగా; అతండు= అతడు (ధృతరాష్ట్రుడు). 


తాత్సర్యం: “ధృతరాషుడు తనకు సమస్త ద్వీపాల విస్తీర్ణాలు సమస్త సాగరాలున్న వరుస(క్రమమంతా తెలుపుమని 
సంజయుడిని కోరినాడు. సంజయుడు, “జంబూద్వీప విస్తీర్ణము ఎనభైవేల ఆరునూరు యోజనములు”, దీనికి 
రెండింతలుగా లవణ, ఇక్షు, సుర, ఘృతదధి, క్షీర, శుద్ధజలమయంబులైన మహాసముద్రాల వైశాల్యాలు. జంబూ 
ద్వీప వైశాల్యానికి ఒకదానికొకటి రెండింతలుగా పక్షద్వీప, శాల్మలద్వీప, (క్రౌంచద్వీప, కుశద్వీప, శాక ద్వీప, పుష్కర 
ద్వీప వైశాల్యాలుంటాయి. ఈ ఆరు ద్వీపాలు జంబూ ద్వీపం కంటె అన్నింటిలోనూ పొగడబడుతూ అనేక 
పర్వతాలతో నానానదులతో బహుజనపదాలతో కూడి వరుసగా ఒకదాని కంటె మరొకటి గుణవిశేషంలో అధికమై 
ఉంటాయి. వీటన్నిటికి इदु, భర్తయె, హర్తయె, క్షీర సాగరానికి ఉత్తరంలో కనకమయమైన ఎనిమిది చక్రాలతో 
సెక్కు భూతములతో కూడినది, మనోజవమైనది అయిన మహనీయ శకటం మీద నారాయణుడు వైకుంఠవాసుడై 
వైకుంఠుడను పేరుతో విహరించుచుండునని చెప్పినాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: 1. ద్వీపం అనగా నాలుగు వైపులా సముద్రంతో పరివృతమైన భూభాగం. 


2. ద్వీపాలపేర్గు సార్థకాలు. వాచ్యార్థం కాకపోవచ్చును. ప్టక్ష= జువ్వి, రావి; శాల్మల= బూరుగు చెట్టు, (క్రౌంచము= ఒకానొక 
పక్షి; కుశ= దర్భ; శాక= టేకుచెట్టు; పుష్కర= మెట్టతామర; అట్లే సముద్రాల పేరులు- లవణ= ఉప్పు; ఇక్షు= చెరకు; సురా= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 17 


కల్లు; ఘృత= నెయ్యి; దధి= పెరుగు; క్షీర= పాలు. ఈ పేరులు అన్నింటిని ఆలంకారికంగా జౌపచారికమైన అర్థాలలో 
స్వీకరింపవలెనని కొందరు పండితుల వాదం. ద్వీపాల పేరులు - అందలి వృక్ష విశేష ప్రాముఖ్య సూచకాలు అనీ సముద్రాల 
పేరులు వైవిధ్య సూచకాలు అనీ కొందరు పండితుల అభిప్రాయం. అలనాటి భూగోళ పరిజ్ఞానం పరిమితమైనదే కాని ప్రాచీనుల 
ఏతద్విస్తీర్ల వైవిధ్యాలను నిశితంగా ఊహించారు. 
5, ^“ భారతవర్షమునకు( గా(। గౌరవులును బాండవులును గాంక్షం గడు బె 

ల్లై రాసి యొండొరులతో+ । బోరం దెగి రిట్టి లుబ్దబుద్దులు గలరే?' 28 
ప్రతిపదార్థం: భారత వర్షమునకున్‌+కాన్‌= భారతవర్షం అనెడు భూభాగం కోసమే కదా; కౌరవులును (దుర్యోధనుడు 
మున్నగువారు); పాండవులును (పాండురాజు కొడుకులు); కాంక్షన్‌= కోరికతో; కడున్‌+పెల్లు+ఐ, రాసి= మిక్కిలి కలహించి; 
ఒండొరులతోన్‌+పోరన్‌+తెగిరి= ఒకరితో ఒకరు యుద్దం చేయటానికి తెగించారు; ఇట్టి= ఈ విధమైన; లుబ్ద బుద్దులు= పిసినారి 
బుద్దిగలవారు; కలరు+ఏ?= ఉన్నారా? 

[न्न 

తాత్సర్యం: 'భారతవర్షం అనే భూభాగం కోసమే కదా కౌరవులు పాండవులు ఒకరితో ఒకరు పోరాడి వినాశనానికి 
పాల్పడ్డారు. ఇట్టి లోభబుద్ది కలవారు ఎక్కడైనా ఉన్నారా?' అని ధృతరాష్ట్రుడు వాపోయాడు. 
వ. అనిన విని యమ్మనుజపతికి సంజయుం డిట్లనియె. 29 
ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా (ధృతరాష్ట్రుడు చెప్పగా విని); ఆ+మనుజపతికిన్‌= ఆ రాజుకు (ధృతరాష్ట్రుడికి) సంజయుండు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అప్పుడు ధృతరాష్ట్రుడి మాటలు 22) సంజయుడు ఈ ఏధంగా సమాధానం చెప్పాడు. 


ఆ. "6९८! పాండుసుతుల కరయంగ నతికాంక్ష । లేదు; లుబ్దబుద్ది నీదు సుతు(డు 

శకుని కటిపు విని యసన్న్మార్గవృత్తికి( । జొచ్చి యిట్టి యెడరు దెచ్చికొనియె. 30 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా); అరయంగన్‌= పరీక్షించి చూస్తే; పాండుసుతులకున్‌= పాండవులకు; 
అతికాంక్షా అత్యాశ; లేదు= లేదు; లుబ్ద బుద్ది= పిసినారిఅయిన; నీదు+సుతు(డు= నీ కొడుకు (దుర్యోధనుడు); శకుని+కజిపు+విని= 
శకుని బోధ ఆలకించి; అసత్‌+ మార్గవృత్తికిన్‌+చొచ్చి= చెడు దారికిపోయి; ఇట్టి+ ఎడరున్‌= ఈ కష్టస్థితిని; తెచ్చికొనియెన్‌= తెచ్చికొన్నాడు. 
తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాండవులకు అత్యాశలేదు. నీ కొడుకు దుర్యోధనుడు సహజంగా లోభి. 
పైపెచ్చు శకుని చెప్పుడు మాటలు విని చెడ్డదారిని పట్టి ఇట్టి ఆపదను తెచ్చికొన్నాడు. 

సంజయుండు ధృతరాష్తునకు భారత నర్షంబునం గల నిశేషంబులు సెప్పుట (సం. 6-10-1) 
క తమ తమ దేశంబులకై । మిము గొని పాండవుల గెలుచు మెయికోలున భూ 

८००९०९०८ గొందటు వచ్చిరి । సమగ్ర సఖ్యమున( గూడు చందమున దగన్‌. 31 
ప్రతిపదార్థం: తమ+తమ+దేశంబుల్లై= తమ తమ రాజ్యాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో; మిమున్‌+కొని= మీ షక్షం వహించి; 
పాండవులన్‌+గలుచు+మెయికోలునన్‌= పాండవులను జయించాలనే ఆలోచనతో; భూరమణులు కొందరు= కొంతమంది రాజులు; 
సమ(గ్ర+సఖ్యమునన్‌= పరిపూర్ణ స్నేవాం చొప్పున; కూడు+చందమునన్‌ చేరేటటువంటి రీతిలో; తగన్‌= తగినట్లు; వచ్చిరి= (మీషక్షులో) 
వచ్చి చేరారు. 
తాత్సర్యం: కొందరు రాజులు తమ తమ రాజ్యాలు సంరక్షించుకోవాలనే స్వార్థబుద్దితో మీమీద పరిపూర స్నేహం 

థె > (a) 

ఉన్నట్టుగా పైకి నటిస్తూ మీ పక్షంలో వచ్చి చేరి పాండవులను గెలువదలచారు. 


తే. వారి నన నేల! ®< వసుధకెయ । నేక న్నపతులు పోరాడి; రిట్లు నేల 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వారిన్‌= (మీ పక్షంలో చేరిన రాజులను); అనన్‌+ఏల?= విమర్శించటమెందుకు?; తొల్లియున్‌= పూర్వకాలంలో 
కూడ; వసుధకై= భూమికోసం; అనేక+నృపతులు= పెక్కుమంది రాజులు; ఇట్టు= ఈ విధంగా; పోరాడి= యుద్దాలు చేసి; 
నేల+(వాలి= భూమి మీద పడి (మరణించి); భగీరథ, రఘు, యయాతి, నహుష, ముఖ్యులు= భగీరథుడు, రఘువు, యయాతి, 
నహుషుడు మున్నగువారు; విశ్రుత+ఉన్నతులు= కీర్తితో గూడిన గొప్పదనాలు; కనిరి= పొందారు. 
తాత్సర్యం: ఇప్పుడు మీ పక్షంలో చేరిన రాజులను విమర్శించటం న్యాయం కాదు. పూర్వకాలంలో కూడ భూరాజ్య 
సంపాదన కోసమేకదా- భగీరథుడు, రఘువు, యయాతి, నహుషుడు మున్నగు మహారాజులు యుడ్డాలు చేసి 
గొప్ప యశస్సు అభ్యుదయం సాధించగలిగారు. 
వ. భారత వర్షంబున నుదార విభూతి విలాసంబున కాసపడి యూసునం బెనంగ కుండుదురె? దీని విస్తారంబు 

విను వివరించెద. 33 
ప్రతిపదార్థం: భారత వర్షంబునన్‌= భారతదేశమందు; ఉదార+విభూతి+విలాసంబునకున్‌+ఆసపడి= గొప్పదయిన ఐశ్యర్యం 
యొక్క వైభవానికి ఆశించి; ఈసునన్‌= ఈర్హ్యతో; పెనంగక+ఉండుదురె?= పోరాడకుందురా?; దీని= ఈ భారత వర్షం యొక్క; 
విస్తారంబు= విస్తీర్లం; వివరించెదన్‌= వివరాలతో నీకు చెప్పగలను; విను= ఆలకించుము. 
తాత్సర్యం: భారత వర్షంలో రాజ్యకాంక్షతో భోగలాలసతతో ఎందరో రాజులు పెక్కు యుద్దాలు చేశారు. వారికంత 
ఆసక్తి కలిగించిన భారతవర్శ విస్తీర్లం నీకు వివరించగలను. వినుము. 
७. మలయ మనగ శుక్తిమంతంబు నా వింధ్య । మనగ బారియాత్ర మన మహేంద్ర 

మనగ బుక్షవంత మన సహ్య మన నిందు(। గులనగంబు లేడు వొలుచు నధిప! 34 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా); ఇందున్‌= ఈ భరతవర్శంలో; మలయము+అన(గన్‌= మలయమనే 
పేరుగల పర్వతం; శుక్తిమంతంబు+నాన్‌= శుక్తిమంతం అనే పేరుతో; పారియాత్రము+అని= పారియాత్రం అనే పేరుతో; 
బుక్షవంతము+అనన్‌= బుక్షవంతము అనే పేరుతో; సహ్యము+అనన్‌= సహ్యము అనే పేరుతో; కుల+నగంబులు+ఏడు= 
ఏడు కులపర్వతాలు; పొలుచున్‌= విలసిల్లుతున్నవి. 
తాత్సర్యం: మలయం, శుక్తిమంతం, వింధ్యం, పారియా(తం, మహేం[ద్రం, బుక్షవంతం, సహ్యం అనే ఏడు గొప్ప 
అ తౌ భా లో HG తౌ గా నౌ a 
పర్వతాలు ఈ భారతవర్షంల్‌' కులపర్యతాలుగా ఉన్నాయి. 
విశేషం: 1. ఏడు కుల పర్వతాలు భూమిని మోస్తున్నాయని పురాణ కథనం. 

“నముహేంద్రో మలయ స్సహ శక్తిమాన్‌ గంధమాధనః । 

వింధ్యశ్చ పారియాత్రశ్చ సస్తెతే కుల పర్వతాః - త్రికాండశేషం ।" 

కుల పర్వతాలు ప్రధాన పర్వతాలు. గంధమాదనం - బుక్షవంతం పర్యాయ పదాలు. 
వ. వీనియందు వివిధ మణిగణంబులు సమకూర్పవచ్చు ననిన ఖనివిశేషంబులు సెప్పనేల? మటియు 

నుపమహీధరంబు లనేకంబులు గలిగి యుండు; వానియందు. 35 
ప్రతిపదార్థం: వీనియందున్‌= ఈ పర్వతాలలో; వివిధ+మణి+గణంబులు= పెక్కు రకాలైన మణుల సముదాయాలు; సమ 
కూర్చవచ్చున్‌= సేకరింపనగు; అనినన్‌; ఖని+విశేషంబులు+చెప్పన్‌+ఏల?= గనులలో దొరికే లోహాలు మున్నగు వాటిని గూర్చి 
చెప్పనవసరం లేదు గదా! మణియున్‌+ఉపమహీధరంబులు= ఇంకా పర్వత శాఖలు; అనేకంబులు= పెక్కులు; కలిగి+ఉండున్‌ 


భీష్మపర్వము - ప్రథనమూశ్వాసము 19 

వానియందున్‌= ఆ ఉప పర్వతాలలో. 
తాత్సర్యం: ఈ పర్వత పంక్తులలో ఎన్నో రకాలైన మణులు సంపాదించవచ్చునంటే- ఇక గనులలో దొరికే లోహాల 
గూర్చి వేరే చెప్పనవసరం లేదు గదా! ఇంకను ఉపపర్యతాలు పెక్కులు ఉన్నాయి. వాటిలో - 
క ఇనుమును ८०604००८ దగరం । బును 20०664०८ ०३८९०००० బ్రభూతములై పే 

९5 సిరి జేయగ నొప్పెడు । ఖను లెడనెడ( బెక్కు గలవు కౌరవనాథా! 36 
ప్రతిపదార్థం: కౌరవనాథా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఇనుము, రాగియు, తగరంబును, వెండియున్‌; పసిడియున్‌= 
బంగారమును; ప్రభూతములు+ఐ= మిక్కుటములై; పేర్చిన, సిరిన్‌+చేయయ(గన్‌+ఒప్పెడున్‌= (ప్రోగుచేసిన సంపద వలె భాసించే; 
ఖనులు= గనులు; ఎడన్‌+ఎడన్‌= పలుతావుల; పెక్కు+కలవు= ఎన్నో ఉన్నాయి. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ ఉపపర్వతాలలో ఇనుము, వెండి, రాగి, తగరం, బంగారం కుప్పవోసిన 
సంపదవలె పలుచోట్ల దొరుకుతాయి. 
క, _వెండియు ధనార్జనంబులు । గొండల వలనన ఘటించికొన నగు నేర్చున్‌ 

దండితనంబును బాడియు । నొండొంటికి మిగుల గలిగి యున్న ట్లయినన్‌. 37 
ప్రతిపదార్థం: వెండియున్‌= మటియును; కొండల వలనన్‌+అ= పర్వతాలవలన; ధన+ఆర్డనంబులు= డబ్బు సేకరించుకొనటం; 
ఘటించుకొనన్‌+అగున్‌= సమకూర్చుకొనవచ్చును; నేర్చున్‌= సామర్థ్యం; దండితనంబును= గొప్పతనం; పాడియున్‌= న్యాయం; 
ఒండు+ఒంటికిన్‌= ఒకదానిలో ఒకటికి; మిగులన్‌= మిక్కుటంగా; కలిగి ఉన్నట్లు+అయినన్‌= కలిగి ఉన్నట్లయితే. 
తాత్సర్యం: అంతేకాక, కొండలవలన మిక్కుటమైన ధనం ఆర్జించవచ్చును. నేర్పు, పట్టుదల, న్యాయం అనే 
గుణాలు ఒకదానితో ఒకటి సంఘటించుకోగలిగితే చాలు 
వ. గంగయు(దుంగభద్రయు వేత్రవతియు వేదవతియు( గృష్టవేణియు( బెన్నయు యమునయు( దమసయు 

శిరావతియు(గావేరియు గోదావరియు నర్మదయు బాహుదయును సరయువును శతద్రువును వితస్తయు 

విపాశయు' దామ్రపర్టియు నను మహానదులు మటియు ననేక సరిద్విశేషంబులునుం గలిగి వీనివలన 

నానాముఖంబులు ధనధాన్యాది సంపదాగమంబులు సొంపు మిగిలి యుండు. 38 
ప్రతివదార్దం: గంగయున్‌+తుంగభ(ద్రయున్‌+వే(త్రవతియున్‌ + దవతియున్‌ +కృష్ణ వేణి యున్‌ +పెన్నయున్‌+ 
యమునయున్‌+తమసయున్‌+శిరావతియున్‌+కావేరియున్‌+గోదావరియున్‌+నర్మదయున్‌+ బాహుదయును+సరయువును+ 
శత[ద్రువును+వితస్తయున్‌+విపాశయున్‌+తా(మైపర్లియున్‌ అను; మహానదులు; మణియున్‌; అనేక+సరిత్‌+విశేషంబులునున్‌+ 
కలిగి= పెక్కు విధాలైన నదులు కలిగి; వీనివలనన్‌= ఈ నదుల వలన; నానాముఖంబులు= పెక్కు విధాలైన; ధన+ధాన్య+ఆది 
సంపద్‌+ఆగమంబులు= ధనములు ధాన్యములు మొదలగు ఐశ్వర్యాల రాకడలు; సొంపు, మిగిలి+ఉండున్‌= అందాలు 
అతిశయిస్తూ ఉంటాయి. 
తాత్సర్యం: గంగ, తుంగభద్ర, వేత్రవతి, వేదవతి, కృష్ణవేణి, పెన్న, యమున, తమస, శిరావతి, కావేరి, గోదావరి, 
నర్మద, బాహుద, సరయువు, శతద్రువు, వితస్త విపాశ తామ్రపర్ణి అనే పేరులుగల మహానదులు, మరికొన్ని 
చిరుప్రవాహాలు ఈ పర్వతాల నుండి పుట్టుతున్నవి. వీని వలన పెక్కు తెరగుల ధనాలు, ధాన్యాలు, సంపదలు 
లభిస్తాయి. 
విశేషం: గంగ భారత వర్షములో పేరుకెక్కిన పెద్ద నది. తుంగ-భద్ర అనే రెండు నదులు దక్షిణాపథంలోనివి కలిసి తుంగభద్ర 
అయినవి. తుంగభద్ర కృష్ణవేణికి ఉపనది. అయితే తుంగభద్రకు కూడా కృష్ణవేణితోపాటు “పుష్కరం” ఉంది. “గంగాస్నానం 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 


- తుంగాపానం' అనే సామెత ఏర్పడింది. గంగ హిమాలయ పర్వతాలలో పుట్టి బుషీకేశ హరిద్వారాల కడ, మైదాన తలం చేరి 
ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, బెంగాల్‌ ద్వారా తూర్పు సముద్రం చేరుతున్నది. వేత్రవతి కృష్ణవేణి, కావేరి, గోదావరి దక్షిణాపథంలోని 
నదులు. పెన్న, దక్షిణా పథంలోని ఒక చిరునది. ఇది తిక్కన (వ్రాసిన తెలుగు మహాభారతంలో- “మహానదుల” పట్టికలో చేరటానికి 
కారణం ఆ నదీతీరంలో ఉన్న నెల్లూరి వాస్తవ్యుడు ఆ కవి కావటం. నర్మద- వింధ్య పర్వతాలలో (ప్రవహించి గుజరాత్‌లో సముద్రంలో 
కలిసిన పళ్ళిమ వాహిని. బాహుద - ఉత్కళలోనిది. సరయువు అయోధ్య (ప్రదేశంలోనిది. వితస్త, విపాశ, శత(ద్రువు పంజాబులోని 
నదులు. వాల్మీకి తమసాతీరంలోని ఆ(శ్రమవాసి. నదుల ప్రాచీననామాలు నేడు కొన్నిటిని గుర్తు పట్టటం కష్టం. శిరావతి అట్టి 
వాటిలో ఒకటి. శతద్రునదిని నేటి సట్లెజ్‌గా గుర్తిస్తున్నారు. కొందరు పండితులు. మూల సంస్కృత మహాభారతంలో (छी 
పేరు లేదు. గంగవలెనే యమున హిమాలయాలలో పుట్టి గంగకు పలుచోట్ల సమాంతరంగా (ప్రవహించి ప్రయాగవద్ద గంగానదిలో 
కలుస్తున్నది. గంగతోపాటు యమునకు కూడా పుష్కరం ఉన్నది. 


క ఎడనెడ( బటిపై యొప్పెడి । యడవు లనేకములు; వానియం >> సే 
రెడు వెరవులు పెక్కులు సొ । ప్పడి యుండు నయంబుతోడి బలిమి గలిగినన్‌. 39 


ప్రతిపదార్థం: ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ (ఒకచోట మరియు మరియొకచోట); పఅపు+ఐ= దట్టంగా; ఒప్పెడి= వరిల్లెడి; 
అడవులు+అనేకములు= పెక్కు అడవులు (ఉంటాయి); వానియందున్‌= ఆ అడవుల నుండి; అర్థము= ధనం; చేరెడు+వెరవులు= 
లభించే ఉపాయాలు; పెక్కులు= ఎన్నియో; చొప్పడి+ఉండున్‌= అనువుగా ఉంటాయి; నయంబుతోడి బలిమి కలిగినన్‌= సామంతో 
కూడిన శక్తి సామర్థ్యాలు (రాజులకు) ఉంటే. 


తాత్సర్యం: ఈ నదులేకాక, అక్కడక్కడ ఎన్నో అడవులు ఉంటాయి. ఆ అడవుల నుండి ధనం ఆర్జించే ఉపాయాలు 
ఎన్నో ఉన్నాయి. అయితే రాజులు సామంతో కూడిన శక్తిసామర్థ్యాలు ప్రయోగించాలి. 


విశేషం: అడవుల నుండి ధనార్జన చేయటానికి రాజులకు సామంతో కూడిన శక్తిసామర్థ్యాలు ఉండాలి. ఎందుకు? అడవులలో 
అనాగరికులైన ఆటవికులు నివసిస్తూ ఉంటారు. వారు బలప్రయోగానికి సులువుగా లొంగరుగాని నయనీతికి లొంగుతారు. 
అమాయకులైన ఆటవికులు (పేమపా(త్రులు. వారు కష్టజీవులు నాగరికులు అడవులలోని సంపదను అంతటి శరీర శ్రమకు ६.९) 
సేకరించలేరు. ఆటవికులకే అడవులలోని సంపద సేకరించే సహజశక్తి ఉంటుంది. 


వ. పాంచాలబర్ణర వత్స మత్య మగధ మళయాళ కళింగ కుళంగ కుకురు కోంకణ టేంకణ త్రిగర్త సాముద్ర సాళ్వ 
శూరసేన సుదేష్ట సుహ్మకురు కరూశ కాశకోసల యవన యుగంధ రాంధ్ర సింధు చేది చోళ పుళింద పుండ్ర 
పాండ్యాభీర సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర విదేహ విదర్ణ ద్రవిళ దశార్ధ కర్ణాట గౌళాంగ వంగ వరాట లాట బాహ్లాక 
బహుదాన కిరాత కేకయాశ్శంత కాశ్మీర గాంధార కాంభోజ కేరళ మాళవ నేపాళ ఘూర్ణర కుంత లావంతి 
కానూపాది జనపదంబులు సమస్త వస్తు సంపత్సంపాదనంబు లయిన గుణవిశేషంబుల వెలసి 
పురుషార్థంబులగు ధర్మార్థ కామంబులకుం గారణంబులై కమనీయంబు లగుచుండు. 40 


ప్రతిపదార్థం: పాంచాల, బర్బర, వత్స, మత్స్య, మగధ, మళయాళ, కళింగ, కుళింగ, కుకురు, కోంకణ, టేంకణ, (త్రిగర్త, సాము[ద్ర, 
సాళ్వ, శూరసేన, సుదేస్ల సుహ్మ, కురు, కరూశ, కాశ, కోసల, యవన, యుగంధర+ఆంధధ్ర, సింధు, చేది, చోళ, పుళింద, పుండ్ర, 
పాండ్య+అభీర, సౌవీర, సౌరాష్ట్ర మహారాష్ట, విదేహ, విదర్భ, (ద్రవిళ, దశార్ల, కర్ణాట, గౌళ+అంగ, వంగ, వరాట, లాట, బాహ్లిక 
బహుదాన, కిరాత, కేకయ+అశ్శ్మంత, కాశ్మీర, గాంధార, కాంభోజ, కేరళ, మాళ్ళ, నేపాళ, ఘూర్డర, కుంతల+అవంతి, కానూప+ఆది 


జనపదంబులు (ఇవి అన్నీ భారత వర్షంలోని, ఆనాటి, జనపదాల పేరులు); సమస్త, వస్తు, సంపత్‌+సంపాదనంబు అయిన= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 21 


అన్ని వస్తువులతో సంపదలతో కూడిన, గుణవిశేషంబులన్‌= గొప్ప లక్షణాలలో, వెలసి= వర్టిల్లి; పురుషార్థంబులు అగు= (మానవ 
జీవిత కర్తవ్యాలయిన); ధర్మ+-అర్థ+కామంబులకున్‌= ధర్మమునకు; ధనమునకు కోరికలకును; కారణంబులు+ఐ= హేతువులై; 
కమనీయంబులు= సుందరములు; అగుచు. 

తాత్సర్యం: పాంచాల బర్బర వత్స మత్స్య మగధ, మళయాళ, కళింగ, కుకురు, కోంకణ, టేంకణ, (త్రిగర్త, 
సాముద్ర, సాళ్య, శూరసేన, సుదేష్ల, సుహ్మ, కురు, కరూశ, కాశ, కోసల, యవన, యుగంధర, ఆంధ్ర, సింధు, 
చేది, చోళ, పుళింద, పుం(డ్ర, పాండ్య, ఆభీర, సౌవీర, సౌరాషష్ట మహారాష్ట, విదేహ, విదర్భ, |ద్రవిళ, దశార్ల, కర్ణాట, 
గౌళ, అంగ, వంగ, వరాట, లాట, బాహ్లిక, బహుదాన, కిరాత, కేకయ, అశ్మంత, కాశ్మీర, గాంధార, కాంభోజ, 
కేరళ, మాళవ, నేపాళ, ఘూర్డర, కుంతల, అవంతి, కామరూపం మొదలైన భారత వర్గాలలోని జనపదాలు. అవి 
fe ९/९ (~ < వాలా $n షా రా లో కా नए ए 3 

పెక్కు సంపదలకు ఆలవాలాలు. పురుషార్థాలల్‌ ధర్మం, అర్థం, కామం అను నికి ఎరెన్నిక గన్నవి. 
సుందరములు. 

విశేషం: 1. మహాభారతం - నేపాళమును - గాంధారము (నేటి ఆఫ్‌ఘనిస్థానము) కాంభోజము (నేటి కంబోడియా) భారత వర్గంలోని 
జనపదాలుగా అభివర్లించటం గమనింపదగిన అంశం. 

2. ఈ జనపదాలలో వర్ధిల్లిన పురుషార్ణాలలో మోక్షం చేర్చలేదు మహాభారతం. 

క 888 గలిగి రక్షించుచు | ననువున దయతోడిపాడి నాయతు లెల్లం 


bE) 


గొనుచు( దగ నేలి పొగ డొం । దిన రాజున కుర్వి గామధేనువు గాదే! 41 
ప్రతిపదార్థం: వినికి+కలిగి= (ప్రజలు చెప్పే మాటలు) వినే ఓర్పు కలిగి; రక్షించుచున్‌= కాపాడుతూ; అనువునన్‌= వెరవుతో; 
దయతోడి పాడి= కరుణతో రంగరించిన న్యాయం; ఆయతులు+ఎల్లన్‌= అన్ని రాబడులను; కొనుచున్‌= స్వీకరిస్తూ; తగన్‌= 
ధర్మంతో; ఏలి= పరిపాలించి; పొగడు+ఒందిన= పేరు కెక్కిన; రాజునకున్‌= (ప్రభువుకు; ఉర్సి= భూమి; కామధేనువు= వేల్పుటావు 
(కోరికలను ఈడేర్చే ఆవు); కాదు+ఏ?= కాదా? 
తాత్సర్యం: రాజు అన్ని విషయాలు విని తెలుసుకొనాలి. ప్రజలను రక్షించాలి. కేవలం న్యాయవమేకాక ఆ 
న్యాయం కరుణతో రంగరించి రాబడులను స్వీకరిస్తూ పరిపాలించాలి. ఆ విధంగా పేరు కెక్కిన రాజుకు 
భూమి కామధేనువై వర్తిల్లగలదు. 
విశేషం: 1. ఈ పద్యం తెలుగు మహాభారతంలో మిక్కిలి (ప్రశస్తికి ఎక్కింది. భూమి రాజుకు కామధేనువు. ఎట్టి రాజుకు? 

న్యాయాన్ని దయతో రంగరించి రాబడులను స్వీకరిస్తూ పాలించే రాజునకు. (ప్రజల నివేదనలు విని దయతో పరిపాలించే 
రాజుకు. 

కామధేనువు= వేల్పుటావు స్వర్గలోకంలో ఉంటుంది. కోరికలను ఈడేర్చగలది. కామధేనువు, చింతామణి, కల్పవృక్షం 
స్వర్గంలోనివి. ఏ కోరికలైనా తీర్చగలవి. ఇది ప్రాచీన భారత సంస్కృతి సృష్టించిన మనోహర కల్పన. 
ఆ. उठ) లావు(ంగలుగు నరనాథు లింత దే । శంబు గలదు తమకు జాలు ననరుు; 

దండ్రి బిడ్డ యన్న తమ్ముడు నా కెత్తి । పోయి పోటులాడి పుడమి గొండ్రు. 42 
ప్రతిపదార్థం: వెరవు= ఉపాయం; లావున్‌= బలము; కలుగు= ఉన్నట్టి; నరనాథులు= రాజులు; ఇంత+దేశంబు= ఎక్కువ 
విస్తీ్లంగల భూమి; కలదు= ఉంది; తమకున్‌= తమకు; చాలున్‌+అనరు= సరిపోతుంది అని చెప్పరు; తండ్రి; బిడ్డ= పుత్రుడు; 
అన్న= అ(గ్ర సోదరుడు; తమ్ము(డు= (తన తరువాత తల్లిదండ్రులకు పుట్టినట్టివాడు); నాక= అనక; ఎత్తిపోయి= ఎదిరించి; 
పోటులు+ఆడి= యుద్ధాలు చేసి; పుడమిన్‌+కొం(డ్రు= భూమిని జయించిలాగుకుంటారు. 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శక్తిసామర్థ్యాలు, ఉపాయం కల రాజులు, తమకు ఎంతో విశాలమైన రాజ్యం ఉన్నప్పటికీ తృప్తి చెందక, 
९०६, కొడుకు, అన్న తమ్ముడు అనే విచక్షణ లేకుండా యుద్దం చేసి భూమిని వారినుండి బలవంతంగా 
లాగుకొంటారు. 
క కావున గౌరవ పాండవు । లీ వసుధకునై పెనంగు छर? దైవం 

బే వంక వ్రాలె వారిక । పోవుం గా కిది; నరేంద్ర! పొగులకు మింకన్‌.” 43 


ప్రతిపదార్థం: నర+ఇం(ద్ర!= ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా!); కావునన్‌= కాబట్టి; కౌరవ పాండవులు= కౌరవులును 
పాండవులును; ఈ వసుధకున్‌+ఐ= ఈ భూమి కోసం; పెనంగుట= యుద్దం చేయటం; ఎగ్గు+ఏ?= తప్పిదమా?; దైవంబు= 
అదృష్టం; 9 వంకన్‌+(వాలెన్‌= ఏవైపు మొగ్గు చూపిస్తుందో; వారికిన్‌+ అ= వారికే; ఇది= (ఈ భూరాజ్యం); పోవున్‌+కాక= పోతుంది 
కదా; ఇంకన్‌= ఇకమీద; పొగులకుము= దుఃఖించవద్దు. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! పూర్వకాలం నుండీ రాజులు భూమికోసం పోరాడుతూనే ఉన్నారు గదా. 
ఇప్పుడు కౌరవులతో పాండవులు భూరాజ్యం కోసం పోరాడటం వెనుకటి పరిపాటి మా(త్రమేకాని (క్రొత్త తప్పు కాదు. 
దైవం ఏ వైపు అనుకూలిస్తుందో అటు వారు యుద్దంలో విజయం పొందగలరు. నీవు ఇంక దుఃఖించవలసింది 
ఏమీ లేదు. 

వ. అనిన విని యాంబికేయుండు సంజయుతో 'నీ వింక సంగరంబు( జూడం బొమ్మని సముచితంబుగ వీడు 


కొలిపినం బోయి భారత రణ ప్రకారం బనుసంధించి, యతండు కతిపయ దినంబులకుం జనుదెంచి తగిన 
९९०९०280 గాంచి. 44 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= (సంజయుడు చెప్పిన మాటలు ఆలకించి); ఆంబికేయుండు= అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు; 
సంజయుతోన్‌; నీవు+ఇంక= నీవు ఇకమీద; సంగరంబున్‌= యుద్దాన్ని; చూడన్‌+పొమ్ము+అని= చూడటానికి వెళ్లుము అని చెప్పి; 
సముచితంబుగన్‌= మర్యాద (ప్రకారం; వీడుకొలిపినన్‌= వీడ్కోలు ఇవ్వగా; పోయి= (సంజయుడు) వెళ్ళి; భారత+రణ|ప్రకారంబు+ 
అనుసంధించి= భారత యుద్దం జరిగిన తీరు ఆకళింపు చేసుకొని; అతండు= (సంజయుడు); కతిపయదినంబులకున్‌= కొన్ని రోజులు 
గడచిన పిదప; చనుదెంచి= వచ్చి; తగిన+తెజుంగునన్‌+కాంచి= మర్యాద తీరు ప్రకారం (ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి) చూచి. 


తాత్సర్యం: ధృతరాష్టుడు సంజయుడి మాటలు విన్నాడు. సంజయుడు భూగోళ విషయాలతోపాటు దుర్యోధనుడిని 
ప్రత్యక్షంగా నిందించాడు. అది ధృతరాష్ట్రుడిపై పరోక్ష నిందయే. అందుచేత- ధృతరాష్ట్రుడు లోలోపల కోపగించి 
£. సంజయా! ఇక నీవు సముచితంగా యుద్దం చూచి వచ్చి నాకు జరిగిన విషయాలు వివరించుము” అని చెప్పాడు. 
అందులో అంతర్గర్భితమైన మందలింపు ఇమిడి ఉన్నది. 


క, కొడుకుల దెస నెవ్వగజే। డృడి వందురి యున్న యా నృపాలు నడుగులం 
బడి, భీష్ముపాటు సెప్పుచు । నడలి కరుణనాద कणत నాక్రందించెన్‌. 45 


ప్రతిపదార్థం: కొడుకుల దెసన్‌= పుత్రుల యెడ (దుర్యోధనాదుల యెడ); నెజ+వగన్‌= మిక్కుటమైన శోకంతో; చేడ్చడి= 
వ్యాకులపడి; వందురి+ఉన్న= బాధపడుతున్న; ఆ+నృపాలు+అడుగులన్‌+పడి= € ధృతరాష్ట్రుడి పాదాలపై (వాలి; భీష్ముపాటు= 
భీష్ముడి పతనం; చెప్పుచున్‌, అడలి= దుఃఖించి; కరుణ+నాదము= శోకంతో కూడిన గొంతు; ఎసణగన్‌= వ్యాపించగా; 
ఆ(క్రందించెన్‌= ఏడ్చాడు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 23 


తాత్సర్యం: కొడుకుల కోసం మిక్కుటమైన శోకంతో వ్యాకులపడియున్న ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి సంజయుడు 
ఆతని పాదాలపైబడి విలపించి భీష్ముడు యుద్ధభూమిలో పడిపోయినట్టు చెప్పాడు. ఆ సంజయుని విలాపం 
ఈ విధంగా సాగింది. 
వ. అయ్యేడ్చ్నుతో నిట్లని విలాపంబు సేయు. 46 
ప్రతిపదార్థం: ఆ+ఏడ్సుతో+ఇట్టు+అని= ఈ విధంగా; విలాపంబు+చేయు= ఏడవటం మొదలుపెట్టాడు. 
. గా తో బా టూ టా న్నా ర 

తాత్సర్యం: ఆ యేడ్సు గొంతుతో బావురుమంటూ ఇట్లా అన్నాడు. 
సీ. _ఆత్మయోధుల కెల్ల నాధార మగునట్టి । తనకు నస్తంబు లాధార మయ్యె(; 

బరశురామునకు మే ల్ఫరి యైన తన ०६००८०८1 గలిగె భంగంబు శిఖండిచేత; 


జనపతి దను నచ్చి మును జూద మొనరించె । దాను గయ్యంపు జూదమున 826 
దనయార్చు టెలు(గున( ७९८८० వైరులు వొంగ । నొటిలుచు నేలకు నొటిగె నే(డు; 


ఆ. తీవ్ర బాణజాల దీప్తులు పర(గించి । పాండుతనయ సైన్య బహుళ తమము 
९८ బది దినంబు లోలి వినోదించి । యధిప! భీష్మభాను( డస్తమించె. 47 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఆత్మ+యోధులకు+ఎల్లన్‌= తన నాయకత్వంలో యుద్దం చేసే వీరులకు అందరకు; 
ఆధారము+అగు+అట్టి= ఆదరువు- రక్షకుడు అయినట్టి; తనకున్‌= భీష్మునకు; అస్త్రంబులు= ఆయుధాలు (శరతల్పం); 
ఆధారము+అయ్యెన్‌= ఆలంబనం అయినవి; పరశురామునకున్‌= గండ్రగొడ్డలి ఆయుధంగా పేరు పొందిన రామునకు; 
మేల్‌+సరి+ఐన= గొప్ప ఈడు అయిన; తన యందున్‌= (భీష్మునకు); శిఖండి చేతన్‌= శిఖండి అను వాడిచేత (పేడిరూపంలో 
ఉన్న వీరమ్మన్యుడి చేత; భంగంబు+కలిగెన్‌= ఓటమి సంభవించింది; జనపతి= రాజు (దుర్యోధనుడు); తనున్‌+నచ్చి= (భీష్ముడి) 
పరా(క్రమం మెచ్చుకొని; మును= లోగడ; జూదము+ఒనరించెన్‌= జూదం ఆడాడు; తాను= (ఇపుడు భీష్ముడు); కయ్యంపు+జూదమునన్‌= 
యుద్దం అనే జూదంలో; ఓడెన్‌= ఓటమి చెందాడు; తన+ఆర్సు+ఎలు(గునన్‌= తనదైన సింహనాదం యొక్క చప్పుడు చేతనే; 
తలకు+వైరులు= భయపడే శత్రువులు; పొంగన్‌= సంతోషించగా, ఒజిలుచున్‌= మూల్లుతూ; నేడు= ఈ రోజున (భీష్ముడు); 
ఒణిగౌన్‌= నేలపై (వాలాడు; తీవ్రబాణ+జాల+దీప్రులు= మిక్కుటమైన బాణాల సమూహాల కాంతులు; పరంగించి= వ్యాపింపచేసి; 
పాండు తనయ సైన్యబహుళ తమము= పాండవుల సైన్యం అనే దట్టమైన చీకటి; లీలన్‌= వినోదప్రాయంగా; పదిదినంబులు= పది 
రోజులు; ఓలి= వరుసగా; వినోదించి= ఆనందంతో విహరించి; భీష్మభాను(డు= భీష్ముడు అనే సూర్యుడు; అస్తమించెన్‌= (క్రుంకినాడు. 
తాత్సర్యం: ఆహా! ఏమిటీ విధివైపరీత్యం! జగదేకవీరుడైన భీష్ముడా ఈ విధంగా నేలమీద పడిపోవటం! తన 
నాయకత్వంలో పోరాడే వీరులు అందరికీ తాను ఆలంబనమై ఉన్న భీష్ముడికి ఇప్పుడు బాణాలే ఆలంబనమైపోయాయి. 
(అనగా శరతల్పగతుడైనాడు). రాజలోకాన్ని ఇరువది ఏడు మారులు ఎత్తిన గం[డ్రగొడ్డలి దించకుండా నరికి 
విజయాలు సాధించిన పరశురాముడికి లొంగకుండా నిలిచి అతడికి మేల్చరియెన వీరుడు అని పేరుకెక్కిన ఆ 
భీష్ముడా నేడు మగసిరిలేని పేడి శిఖండి చేత జయించబడ్డాడు. దుర్యోధనుడు ఒకనాడు తనను నమ్ముకొని 
పాండవులను జూదంలో ఓడించి నిశ్చింతగా ఉన్నాడు. ఇప్పుడు యుద్దం అనే జూదంలో దుర్యోధనుడు ఓడిపోయాడు 
గదా! తన సింహనాదము చేత శత్రువులను కంపించేటట్టు చేయగలిగినట్టి భీష్ముడు శత్రువులు ఉత్సాహంతో 
ఉప్పొంగిపోతూ ఉండగా నేలకువాలాడు. పాండవుల సేనలు అనే చీకట్లను తన బాణాలు అనే కిరణాలతో 
సులువుగా అవలీలగా పోగొట్టిన భీష్ముడు అనే సూర్యుడు పదిదినములు వినోదించి అస్తమించాడు. కటకటా! 
ఇది విధివైపరీత్యం కాక మరేమిటి? 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. భీష్ముడు పరశురాముడి శిష్యుడు. ఒకసారి కాశీరాజపుత్రికలయిన అంబ, అంబిక, అంబాలికలు అనే కన్యకలను, 
స్వయంవర వేదికనుండి రాజులందరినీ జయించి భీష్ముడు తన తమ్ములకు వివాహం చేయాలని తీసికొనిపోయాడు. అంబ తాను 
సాళ్వుడు అనే రాజును వరించినట్టు చెప్పింది. భీష్ముడు ఆమెను సాళ్వుడి కడకు పంపాడు. సాళ్వుడు నిరాకరించాడు. అప్పుడు 
ఆమె భీష్ముడి దగ్గరకు వచ్చి, తనను వివాహం చేసుకోమని కోరింది. భీష్ముడు తన (ప్రతిజ్ఞ (ప్రకారం ఆజన్మ (బ్రహ్మచర్యం 
పాటిస్తానన్నాడు. అంబ పరశురాముడిని ఆశ్రయించింది. పరశురాముడు అంబ పక్షం వహించి భీష్ముడితో యుద్దానికి దిగాడు. 
గురుశిష్యుల పోరు చాలారోజులు జరిగింది. తుదకు సమయుద్దంగా పరిణమించింది. పరశురాముడు శిష్యుడిని అభినందించి 
నిష్క్రమించాడు. 


2. భీష్మభానుడు= భీష్ముడికి సూర్యుడికి అభేదాధ్యవసాయం. ఈ సీసపద్యం చివరి ఆటవెలదిలో కన్పిస్తున్నది. ఇది 


రూపకాలంకారం. 


క పదివేవురు రాజులు దన । కెదిరి పొలిసి రా శిఖండి యేమిటివా(డై 
తుది బోయి తన్ను నాజిం । గదియుచు( బొలియించె; నియతి గడవ(గ వశమే! 48 


ప్రతిపదార్థం: పదివేవురు రాజులు= పదివేలమంది రాజులు; తనకున్‌+ఎదిరి= తన్ను ఎదిరించి; పాలిసిరి= మరణించారు; 
ఆ+శిఖండి= ఆ శిఖండి; ఏమిటివాడై?= ఏమంత ఘనుడై? తుదిన్‌= చివరకు; పోయి= ఎదురైవచ్చి; తన్నున్‌= (భీష్ముడిని); 
ఆజబిన్‌= యుద్దంలో; కదియుచున్‌= ఎదిరిస్తూ; పొలియించెన్‌= పడగూల్పాడు,(నశింపజేశాడు) నియతిన్‌= (విధి) నిర్ణయం; 
కడవ(గన్‌= దాటగా; వశమే?= శక్యమా? 


తాత్సర్యం: పదివేలమంది రాజులు భీష్ముడిని ఎదిరించి మరణించారు. ఎంత ఆశ్చర్యం! ఈ శిఖండి ఏపాటివాడు? 
యుద్దంలో భీష్ముడిని ఎదిరించి పడగూల్చగలిగాడు! విధినిర్ల్ణయం ఎవరికైనా అతి(క్రమించటం సాధ్యం కాదు. 


తే. చాపవక్తుండు భల్లదంప్రావితాన । ఘోరమూర్తి నారాచనఖుండు ఖడ్గ 
జిహ్వికాభీషణు(డు నరసింహమూర్తి । గాక కేవల నరు(డె గంగాసుతుండు!' 49 


ప్రతిపదార్థం: చాపవషక్రుండు= విల్లు అనెడి నోరు గలవాడు; భల్లదంష్టా,వితాన,ఘోర,మూర్తి= బల్లెములనే కోరల సమూహం 
नग ౧ E73 त ౧ 

చేత భయంకరాకారుడు; నారాచ+నఖుండు= బాణాలనెడి గోళ్ళు కలవాడు; ఖడ్గ జిహ్వికా, భీషణు(డు= కత్తి అనెడు నాలుకచేత 

భయం గొలిపేవాడు; నరసింహమూర్తి+గాక= మానవుడు సింహం కలిసిన ఆకారం కలవాడు- విష్ణుదేవుడి అవతారం కాక; 

గంగాసుతుండు= గంగ కొడుకు- భీష్ముడు; కేవల+నరు(డు+ఎ?= మానవమా(తుడా? కాదని అర్థము. 


తాత్సర్యం: ధనుస్సు అనెడి నోరు గలవాడు, బల్లెములనెడు పలువరుసలచేత భయంకరాకారుడు, బాణాలు 
అనెడు గోళ్ళు గలవాడు, కత్తి అనెడు నాలుకతో భీతి కలిగించేవాడు, విష్ణుమూర్తి అవతారమైన నృసింహమూర్తియే 
భీష్ముడు - కేవలం మానవమా(త్రుడు కాడు. 


విశేషం: 1. దశావతారాలలో నృసింహాకారం మిక్కిలి భయంకరమైనది. భీష్ముడు యుద్దభూమిలో అపర నృసింహావతారమే. 
హిరణ్యకశిపుడిని సంహరించి (ప్రహ్లోదుడిని రక్షించిన పౌరాణిక గాథ ఇట స్మరించదగింది. భారత రచన నాటికే నృసింహగాథ 
బహుళ ప్రచారంలోకి వచ్చింది అనటానికి ఈ పద్యం ఒక నిదర్శనం. నృసింహ పురాణం సంస్కృత మహాభారతం తరువాతనే 
రచించబడినదని వాదించేవారు ఉన్నారు. అయితే పురాణ గాథలు లోకంలో పురాణాలు రచించబడక పూర్వమే వ్యాపించి ఉన్నట్టు 
భావించవచ్చును. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 25 


ధృతరాష్టు(డు భీష్ము మరణంబు నిని విలపించుట (సం. 6-14-1) 
28. అని సంజయుండు పలవించు పలుకులకు( జిత్తంబు జల్లని యొల్లంబోయి మూర్తిల్లి కొండొక సేపునకు 
శిశిర విధానంబుల సేద ठ ధృతరాష్తుండు గన్నీరు దొరంగ గద్గదకంఠుందై. 50 


ప్రతిపదార్థం: అని సంజయుండు, పలవించు పలుకులకున్‌= దుఃఖంతో ఆకులుడై చెప్పిన మాటలకు; చిత్రంబు= మనస్సు; 
జల్లు+అని= సంచలించి, కొట్టుకొని; ఒల్లన్‌+పోయి= స్వాస్థ్యం తప్పి, అదరిపడి; మూర్చిల్లి= స్పృహ తప్పి; కొండొక+సేపునకున్‌= 
కొంత సమయము గడచిన పిమ్మట; శిశిర విధానంబులన్‌= చల్లదనం చేకూర్చే ఉపచారముల వలన; సేద+తేణి= కోలుకొని; 
ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; కన్నీరు= కంటినీరు; తొరంగన్‌= కారగా; గధ్గదకంఠుండు+ఐ= డగ్గుత్తిక పడిన కంఠం కలవాడై, 
(బొంగురు వోయిన గొంతుగలవాడై) 
తాత్సర్యం: భీష్మపతనమునకు కలతచెంది, దుఃఖంతో వ్యాకులత చెంది పలవిస్తూ ఉన్న సంజయుడి మాటలు 
విని ధృతరాష్ట్రుడు స్పృహతప్పి పడిపోయాడు. అతడికి శీతలోపచారాలు చేసిన పిమ్మట కోలుకొని కన్నీరు 
కారుస్తూ, 
క, _“దేవాసురవరు లొక్కటి । యై వచ్చిన జికువటుచు నాహవమున నా 

దేవవ్రతు(డు శిఖండి శ । రావలి పాలయ్యె; నేమి యన(గల దింకన్‌! 51 
ప్రతిపదార్థం: దేవ+అసురవరులు+ఒక్కటి+ఐ= దేవతలలో రాక్షసులలో గొప్పవారు ఏకమై; వచ్చినన్‌= (యుద్దానికి) వచ్చినప్పటికిని; 
ఆహవమునన్‌= యుద్దంలో; ఆ దేవవ్రతు(డు= ఆ భీష్ముడు; చిక్కుపజచున్‌= చీకాకుపడేటట్టు చేసి ఓడించగలడు (అట్టివాడు); 
శిఖండి, శరావలి, పాలు+అయ్యెన్‌= శిఖండి బాణాల బారిని పడ్డాడు; ఇంకన్‌= ఇకమీద; ఏమి+అనన్‌+కలదు?= చెప్పటానికి 
ఏముంది? 
తాత్సర్యం: దేవతలలో రాక్షసులలో ఉన్న గొప్ప వీరులు కలిసి ఏకమై దండెత్తి వచ్చినప్పటికీ వారిని యుద్దంలో 
ఓడించగల శక్తిగలవాడు భీష్ముడు. అట్టివాడు ఒక సామాన్య వీరుడైన శిఖండి చేత నిర్దింపబడటం వింతలలో 
వంత కదా! 


ఉ. అంచిత తాలకేతుకిరణాళి మెటుంగులు గాగ, మౌర్వి మో 
యించుట గర్జచందముగ నేచి విరోధిదవానలంబు మా 
యించు శితాస్త్రవర్షమున నిట్టిది భీప్మమహాభ్ర; మె ట్లడం 
గించెనొకో శిఖండి యను కృత్రిమ వాయువు ८०८8 దైవమా! 52 


ప్రతిపదార్థం: అంచిత= ఒప్పినట్టి; తాలకేతుకిరణ+ఆళి= తాడిచెట్టు జెండా నుండి వెలువడే వెలుగు రేకల గుంపుల తళతళలు; 
మెణుంగులు కాయగన్‌= మెణుపులు కాగా; మౌర్సిన్‌= అల్లై (త్రాటిని; మోయించుట= నినదింప చేయటం; तु, చందముగన్‌= 
ఉరుముగా; ఏచి= విజృంభించి; విరోధి దవ+అనలంబున్‌= శత్రువులు అనే కార్చిచ్చును; శిత+అ(స్రవర్షమునన్‌= వాడి బాణములు 
అనే వానచేత; మాయించున్‌= అణగింపచేయును; ఇట్టిది= ఇటువంటిది; భీష్మ మహా+అ(భ్రము= భీష్ముడు అనే గొప్ప మేఘం; 
దైవమా!= ఓ భగవంతుడా!; శిఖండి+అను= శిఖండి అనెడి; కృత్రిమ, వాయువు= కపటమైన గాలి; తా(కి= ఎదిర్భి; సోకి, ఎట్టు= 
ఏవిధంగా; అడంగించెను+ఒకో!= ఏ విధంగా అణగగొట్టిందో! 


తాత్సర్యం: భీష్ముడి రథంపై ఒప్పునట్టి తాడిచెట్టు జెండా వెలుగొందుతూ ఉంటుంది. దాని వెలుగుల మొత్తమే 
మెరుపు తీగలై మిరుమిట్లుగొలుపుతుంది. అతడి ధనుస్సుకు పొదిగిన అల్లైత్రాటి ధ్వని ఉరుములవలె వినిపిస్తుంది. 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


శత్రువులు అనే కార్చిచ్చును అతడి బాణవర్షం ఆర్సివేస్తుంది. అయితే- శిఖండి అనే కృతక వాయువు భీష్మ 
మేఘాన్ని ఏ విధంగా అణగ గొట్టగలిగిందో ఆ దైవానికే తెలియాలి. 
విశేషం: అలం: రూపకం. తాళకేతు కిరణాళి మెరుపులుగా, అల్లైత్రాటి మోత గర్డగా, విరోధులు దావాగ్నిగా శితాస్ర్త్రాలు వర్షంగా 
భీష్ముడు గొప్ప మేఘంగా, శిఖండి కృత్రిమవాయువుగా రూపింపబడ్డారు. 
తే. = 2९८5 పాండవాంబుధి వెల్లివిరిసినపుడు । నిలువ నిమ్మగు దీవిగా నిన్ను దలణి 

యుండ నత్యంతతుచ్చ శిఖండి పల్వ । లాక్రమంబున మునిగితే యకట తండ్రి! 53 


ప్రతిపదార్థం: పాండవ+అంబుధి= పాండవులు అనే సముద్రం; పెరిగి, వెల్లివిరిసినపుడు= పొంగి పొరలి విజృంభించినపుడు; 
నిలువన్‌+ఇమ్ము+ఆగు+దీవిగాన్‌= నిలిచియుండటానికి తగిన ద్వీపంగా; నిన్నున్‌+తల(చి+ఉండన్‌= నిన్ను భావించి ఉండగా; 
అత్యంత+తుచ్చ+శిఖండి+పల్వల+ఆ(క్రమంబునన్‌= మిక్కిలి నీచుడైన శిఖండి అనే గుంట వశమై; తం(డ్రి!= ఓ భీష్ముడా!; అకట= 
అయ్యో!; మునిగితి(వ)+ఏ?= మునిగిపోయావా? 


తాత్సర్యం: పాండవులు అనే సము(ద్రం పొంగి పొరలి విజృంభించినప్పుడు, ఓ తండ్రి! భీష్ముడా! కౌరవులు 
నిలిచేందుకు తగిన దీవిగా నిన్ను భావించాము. కాని, మిక్కిలి అల్సుడైన శిఖండి అనే చిన్న గుంతకువశమై 
మునిగి పోయావా? 


విశేషం: అలం: రూపకం. పాండవాంబుధి - పాండవులనెడి సముద్రం, నిన్ను దీవిగా, శిఖండి అనెడి పల్వలం. ద్వీపం. నాలుగు 
వైపులా నీటిచేత చుట్టబడిన భూ(ప్రదేశం. 
€.  వీరరసాంబుపూరమును విశ్రుతబాహు మహోగ్ర సత్వముం 

జారుగదాధ్వజాచలవిశాలము నంబకజాలవీచికా 

స్పారము నైన భీష్ముడను సాగరముం గడవంగ నీ(దగా 

నేరిమి యెట్లొకో కలుగ रत्‌ శిఖండికి? నేమి సేయుదున్‌! 54 
ప్రతిపదార్థం: వీరరస+అంబు+పూరమును= వీరరసం అనే నీటి ప్రవాహమూ; విశ్రుత, బాహు, మహా+ ©>, సత్యమున్‌= 
పేరుకెక్కిన భయంకరమైన (క్రూరమృగాలు కలదియు; చారు, గదా, ధ్వజ+ అచల విశాలము= అందమైన, గదలు జెండాలనెడి 
కొండలచేత విస్తీర్లమై నట్టిదియు; అంబక, జాల, వీచికా, స్ఫారము= బాణాల సమూహాలు అనెడి కెరటాలతో వెలుగొందునట్టి; 
భీష్ముడు+అను+సాగరమున్‌= భీష్ముడు అనెడి సముద్రాన్ని; కడవంగన్‌+ ఈయదగా- అవ్వలి ఒడ్డుచేరేటట్టు ఈదగా; శిఖండికిన్‌; 
నేరిమి= నేర్పు, సామర్థ్యం; ఎట్టు+ఒకో= ఏ విధంగా; కలుగనేర్చెన్‌= చేకూరింది; ఏమి+చేయుదున్‌?= ఏం చేస్తాను? 
తాత్సర్యం: భీష్ముడనే సముద్రాన్ని దాటటానికీ, ఈదటానికీ ఎవరికీ శక్యం కాదు. అది వీరరసమనేజల సమూహం 
కలదీ, ప్రసిద్ధికెక్కిన బాహుబలమనే భయంకర జలజంతువులు కలదీ, అందమైన గదలు ధ్వజాలు మొదలైన 
వాటి చేత మహాపర్వతాలతో విశాలమైనదీ బాణ సమూహాలనే అలల పొంకం గలది. అటువంటి భీష్మసాగరాన్ని 
శిఖండి ఎట్లా దాటగలిగాడు? ఈదగలిగాడు? ఆశ్చర్యంగా ఉన్నది? ఇప్పుడేమి చేసేది? అసహాయుడనయ్యాను. 
విశేషం: ఈ పద్యంలో భీష్ముడికీ సముధద్రానికీ అభేదాధ్యవసాయం కల్పించబడింది. వీరరసంలో భీష్ముడికి రసాంబుపూరం 
సముద్రానికి, విశ్రుత బాహు పరా(క్రమం భీష్ముడికి, మహో(గ్రసత్వం సముద్రానికి (సత్త్వము= బలం అని ఒక అర్థం- జంతువు 
అని మరో అర్థం) గదాధ్వజములు భీష్ముడికి అచలములు సము(ద్రమునకు అంబక జాలములు భీష్ముడికి, అంబక జాలముల 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 27 


వంటి కెరటాలు సముద్రానికి అన్వయం. ఇది రూపకాలంకారం. వీరరసం అంబుపూరంగా, బాహువులు మహో గ్రసత్త్యాలుగా 
గదాధ్వజములు అచలాలుగా, అంబక జాలాలు కెరటాలుగా భీష్ముడు సముద్రంగా రూపించబడ్డాయి. 


తే. ७०६ పూని వచ్చి బలాధికుండు । జామదగ్య్యుండు సాధింప జాలకున్న 

వాని 282४८ బాండవులకై పూని వచ్చి । కడిమి సాధించి తౌర! శిఖండి పోర. 55 
ప్రతిపదార్థం: అంబకై= అంబకోసం (కాశీరాజు పుత్రికకై); పూని= కడగి; వచ్చి= యుద్దానికి వచ్చి; బల+అధికుండు= అధికమైన 
బలంచేత గొప్పవాడు; జామదగ్భ్న్యుండు= జమదగ్ని కొడుకు - పరశురాముడు; సాధింపన్‌+చాలక+ఉన్నవానిన్‌= ఓడింపలేకపోయిన 
వాడిని; అనగా అట్టి గొప్ప వీరుడిని; భీష్మున్‌= భీష్ముని, పాండవులకై+పూని= పాండవుల కొరకు కడగి; వచ్చి= (యుద్దానికి) 
వచ్చి; కడిమిన్‌= పరా(క్రమంతో; పోరన్‌= యుద్దంలో; సాధించితి(వి)= సాధించావు; శిఖండి!= ఓ శిఖండీ!; జార!= ఆహా!. 
తాత్సర్యం: ఓ శిఖండీ! అంబ కోసం దండెత్తి వచ్చి, పరశురాముడు వంటి మహావీరుడు భీష్ముడిని జయించలేక 
పోయాడు కదా! నీవు పాండవుల కోసం యుద్దం చేసి ఆ జగదేకవీరుడిని జయించావు. ఎంతటి ఆశ్చర్యం! 
విశేషం: అంబ వృత్తాంతం- 47వ పద్య వ్యాఖ్యానం చూడవచ్చును. 
క ఆశౌర్యం బా సత్వం । బా శీలం బా పరాక్రమాభీలత్వం 

బా శుద్ధవ్రత మెందు న । నాశము లని क्त బెద్ద నమ్మితిమి గదే. 56 
ప్రతిపదార్థం: ఆ శౌర్యంబు= ఆ పరా(క్రమం; ఆ సతంబు= ఆ బలం; ఆ శీలంబు= ఆ సత్‌ ప్రవర్తన; ఆ పరా(క్రమ+ఆభీలత్వంబు= 
€ పరా(క్రమంచేత కూడా భయంకరత్వం; € శుద్ద+(వ్రతము= ఆ మంచినిష్టు ఎందున్‌= ఎచ్చట అయినా; అనాశములు= 
నశించనట్టివి; అని; భీష్మున్‌= భీష్ముడిని; పెద్ద= ఎక్కువగా; నమ్మితిమి+కదే!= విశ్వసించాం కదా! 
తాత్సర్యం: ఆహా! ఆ పరాక్రమం, ఆ బలం, ఆ స(త్రవర్తన, ఆ భయంకర (ప్రతాపం, ఆ మంచి నిష్ట ఎప్పుడూ 
నాశనం కావని ఆ భీష్ముడిని అమితంగా విశృసించాము కదా! 
విశేషం: భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. తం(డ్రియెన శంతనుడు సత్యవతి అనే కన్యకను మోహించాడు. సత్యవతి తన 
తండ్రిని అడుగుమన్నది. సత్యవతి తం(డి దాశరాజు తన కూతురు కొడుకుకే రాజ్యం సం(క్రమించాలని అన్నాడు. 

దేవవ్రతుడు తం(డ్రికోసం - తాను ఆ జన్మ బ్రహ్మచర్య దీక్షను వహిస్తానని “భీష్మ” (ప్రతిజ్ఞ చేశాడు. ఆనాటి నుండి దేవ వ్రతుడికి 
భీష్ముడు అనే బిరుదనామం సంక్రమించింది. శుద్దవ్రతుడుగా సారస్వతంలో భీష్ముడు సుప్రసిద్దుడైనాడు. 
వ. _ అని బహుప్రకారంబులం బలవించి యా సూతనందను చేసేతం గీలించి. 57 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; బహుప్రకారంబులన్‌= పలురకాలుగా; పలవించి= దుఃఖంతో కూడిన మాటలు పలికి; ఆ 
సూతనందను= ఆ సూతపుత్రుడి- సంజయుడి; చే+చేతన్‌+కీలించి= (తన చేతితో ఆతడి) చేతిని పట్టుకొని. 

. గాచె 9, రా € తో ९८६ ‰८< కొ గా న్నా రా 

తాత్సర్యం: ఆ విధంగా చెప్పి, ధృతరాష్ట్రుడు తన చేతితో ఆ సంజయుడి చేయి పట్టుకొని ఈ విధంగా అన్నాడు. 


సీ. “అతడు నొచ్చిన తటి నడ్డంబు సొచ్చెద । మని వచ్చువారు లేరైరె యచట? 


నడరి పోరాడక యన్ని యక్షౌహిణు । లొప్పరికించెనె యొకని గలన? 
నతని నోర్వ(గం జాలవని నిశ్చయించితి । మంతకు నోపెనే యరిబలములు? 
ద్రోణుండు( గృపు(డును ద్రోణసుతుండును । శల్యుండు[ గ్రేడించి చనిరె యపుడు? 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. _ పాండుసుతులు శిఖండియు( జండశక్తి । మెబయ నొక్కట( ८ బడ్డ వెజిచి తాత 
విడిచి నా పుత్రులందటు &@© 0८०८६8८ । గలిసిరొకొ?? యాతనికి( బడవలసె నకట! 58 


ప్రతిపదార్దం: అత(డు= (భీష్ముడు); నొచ్చిన+తటిన్‌= బాధపొందినపుడు; అడ్డంబు+చొచ్చెదము+అని= (అతడికి 
శత్రువులకు) మధ్య నిలువగలమని అని; వచ్చువారు= (ముందుకు వచ్చి) పూనువారలు; అచటన్‌= అక్కడ; లేరు+ఐరె?= 
లేకపోయారా?; కలనన్‌= యుద్దమునందు; అడరి= పూని; పోరాడక= యుద్దం చేయక; అన్ని+అక్షౌహిణులు= అన్ని వేల 
మంది భటులతో కూడిన సేనలు, ఒకనిన్‌= ఒకనిని ఒంటరిగా చేసి; ఒప్పరికించెను+ఎ= ఉపేక్షించాయా?; అతనిన్‌= భీష్ముడిని; 
అరి+బలంబులు= శత్రుసేనలు; ఓఒర్వ(గన్‌+చాలవు+అని= గెలువనేరవు; అని; నిశ్చయించితిమి= నిశ్ళ్చయించాము; 
అంతకున్‌+ఓపెనే?= అంత పనిచేశాయా?- అనగా ఆ భీష్ముడిని జయించగలిగాయా?; అపుడు= ఆ సమయంలో; 
ద్రోణుండున్‌= ద్రోణుడున్నూ; కృపుడును= కృపాచార్యుడున్నూ; దోణసుతుండును= ద్రోణాచార్యుడి పుత్రుడు అశృత్తామయున్నూ; 
శల్యుండున్‌= శల్యుడును; క్రేడించి+చనిరె?= ఉపేక్షించి వెళ్ళిపోయారా?; పాండుసుతులు= పాండవులు; శిఖండియున్‌= 
శిఖండియు; చండ+శక్తిన్‌= తీవ్ర బలం; 5०९००४०5 = వెలుగొందుతుండగా; ఒక్కటన్‌+పైన్‌+పడ్డ= ఏకమై మీదపడగా; వెఖచి= 
భయపడి; తాత+విడిచి= పితామహుడైన భీష్ముడిని వదలిపెట్టి; నా పుత్రులు+అందణున్‌= నా కొడుకులు ఎల్లరు 
(దుర్యోధనాదులు); విణిగి= ఓడిపోయి; అడవిన్‌= అడవిలో; కలిసినారు+ఒ కొ?= కలిసిపోయారా! ఏమి?; ఆతనికిన్‌= భీష్ముడికి; 
అకట!= అయ్యో!; పడవలసెన్‌= (నేలమీద) పడవలసి వచ్చింది. 


తాత్సర్యం: భీష్ముడు యుద్దంలో అలసటచెంది బాధపడేటప్పుడు, శత్రువులను ఎదిరించి అడ్డం నిల్చినవారు 

అక్కడ లేకపోయారా? యుద్దంలో అక్షైహిణులలో వేలకొలది భటులు చేరి పోరాడుతున్నారుగదా; భీష్ముడిని 

ఏకాకిగా చేసి వారందరూ ఊరకున్నారా? భీష్ముడిని శృత్రువులు గెలవ లేరనే నమ్మకంతో వారందరూ ఉండగా 

వారు ఆతడిని పడగొట్లగలారా? (ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు ఏమయ్యారు? అక్కడ లేరా? 
€ ^ [० 

ఉంటే ఉపేక్షించి వేరే చోటికి పారిపోయారా? దేదీప్యమానమైన బలంతో పాండవులు శిఖండితో కూడి భీష్ముడిపై 

పడినపుడు నా కొడుకులు దుర్యోధనుడు మున్నగువారు భయపడి అడవిలోకి పారిపోయారా? అయ్యో! భీష్ముడు 

నేలపై పడిపోవలసి వచ్చింది? 

వ. దేవవ్రతుండు దెగినయప్పుడ తక్మినయంతవట్టునుం దెగియనకా( దలంచెద' నని మటియు నిట్లనియె. 59 

ప్రతిపదార్థం: దేవవ్రతుండు= భీష్ముడు; తెగిన+అప్పుడు+అ= ఓడిపడిపోయినప్పుడే; తక్కిన+అంత+పట్టును= మిగిలిన మేర 

అంతా (మిగిలిన సేనలోని వారందరూ); తెగి+అన+కాన్‌= ఓడిపడిపోయినట్టే; తలంచెదన్‌= భావిస్తాను; అని 

మటియున్‌+ఇట్లు+అనియెన్‌= అని చెప్పి, తిరిగి ఈ విధంగా అన్నాడు: 

తాత్సర్యం: భీష్ముడు పడిపోయినప్పుడే తక్కిన అందరూ పడిపోయినట్టే భావిస్తాను. 


సీ. “కులగురు వృద్దు నిర్మలచిత్తు గాంగేయు(। జంపి రాజ్యము సేయ సమ్మతించి 


తొడరిన పాండుపుత్రులకును దైవంబు । దోడయ్యె; ధర్మంబు గీడుపటిచి 
పరగి యధర్మంబు పెరి(గిన ట్లున్నది; । వార లాతని( గూల్లి వసుధ గొన(గ 
నిశ్చయించుట గడు నిష్టురత్వము; దాని । కంటెను బాపంబు గాదె మనకు 


తే. _సంగరంబున నాతండు సచ్చు టోర్డి । సంపదకు గా బెనంగిన చంద ०८००८ 
గులములం దెల్ల నీ రాచకులము సాల । బెట్టిదం; బికులంబున( బుట్ట నగునె?' 60 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 29 


ప్రతిపదార్థం: కులగురు వృద్దున్‌= వంశంలో పెద్దవాడు ముసలివాడిని; నిర్మల+-చిత్తున్‌= పరిశుద్దమైన మనస్సు గలవాడిని; 
గాంగేయున్‌= గంగకొడుకైన భీష్ముడిని; చంపి= సంహరించి; రాజ్యంబు+చేయన్‌+సమ్మతించి తొడరిన= ప్రభుత్వం చేయటానికి 
అంగీకరించి పూనిన; పాండుపుత్రులకును= పాండవులకు; దైవంబు= అదృష్టం; తోడు+అయ్యెన్‌= సాయం చేసింది; ధర్మంబున్‌= 
ధర్మాన్ని; కీడుపటిచి= చెరిచి; అధర్మంబు= అధర్మం; పరగ= ఒప్పి; పెరింగినట్టు+ఉన్నది= అభివృద్ది చెందినట్లు ఉన్నది; 23९0 = 
విలసిల్లు; వారలు= (పాండవులు); ఆతనిన్‌= భీష్ముడిని; కూల్చి= పడగొట్టి; వసుధన్‌= భూమిని; కొన(గన్‌+నిశ్చయించుట= 
స్వీకరించాలని నిర్ణయించుకొనటం; కడున్‌= మిక్కిలి; నిష్ణురత్వము= కఠినమైనపని; దానికంటెను= (పాండవులు భీష్ముడిని 
పడగొట్టటంకంటె); సంగరంబునన్‌= యుద్దంలో; ఆతండు= (భీష్ముడు); చచ్చుట+ఓర్భి= మరణించటం సహించి; సంపదకున్‌+కాన్‌= 
ఐశ్వర్యం కోసం; పెనంగిన= పోరాడిన; చందము= విధం; అరయన్‌= చూడగా; మనకున్‌= మనకు (కౌరవులకు); పాపంబు+కాదె?= 
పాపం కదా?; ఈ రాచకులము= ఈ క్షత్రియ కులం; కులములందున్‌+ఎల్లన్‌= అన్ని కులాలలో?; చాల= మిక్కిలి; బెట్టిదంబు= 
క్రూరమైనది. ఈ+కులంబునన్‌= (ఈ రాచకొలంలో); పుట్టన్‌+అగునె?= పుట్టటం మంచిదా? 

తాత్సర్యం: “ కౌరవవంశంలో గౌరవపా(త్రుడు వయోవృద్దుడు అయిన భీష్ముడిని సంహరించి రాజ్యం చేయాలని 
సంకల్పించిన పాండవులకు భగవంతుడు సాయం చేయటం వింతగా ఉన్నది. ధర్మమును అణగదొక్కి, అధర్మం 
అభివృద్ది చెందినట్టుంది. సరే. భీష్ముడిని చంపి, రాజ్య మేలాలని చూచిన పాండవుల మాట అటుంచి, 
భీష్ముడుయుద్దంలో చావడానికి ఓర్చుకొని సంపదకై పోరాడటం దానికంటె పాపం కాదా? అన్ని కులాలలో రాచకొలం 
మిక్కిలి కఠినమైనది. ఈ క్షత్రియకులంలో పుట్ట వచ్చునా?” అన్నాడు ధృతరాష్ట్రుడు. 

వ. అని పలుమాట లాడి వెండియు. 61 


తాత్సర్యం: ఆ విధంగా సెక్కు పలుకులు పలికి, ధృతరాష్ట్రుడు మరల ఈ విధంగా మాటాడాడు. 
ఆ. మగడు లేని మగువ మాడ్కి గాకున్నె నా । సేన భీష్ము లేమి జేసి నే(డు; 

కురుకుమారు లెంత గుందిరో? యెవ్వరే । మైరొ? యింక నెట్టు లగుదు రొక్కొ! 62 
ప్రతిపదార్థం: నేడు= ఈ దినమునందు; నా సేన= నా సైన్యం; భీష్ము+లేమిన్‌+చేసి= భీష్ముడు లేకపోవటం చేత; మగండు, 
లేని, మగువ, మాడ్కి= భర్తలేని భార్యవలె (करकट); కాక+జఉన్నె?= కాకుండునా?; కురుకుమారులు= కౌరవులు; 
ఎంత+కుందిరి+ఓ?= ఎంత దుఃఖించినారో; ఎవ్వరు+ఏమి+ఐరొ?= ఎవ్వరు ఏ విధంగా వర్తించారో; ఇంకన్‌= ఇకమీద; ఎట్టులు= 
ఏ రీతిగా; అగుదురు+ఒక్కొ!= అవుతారో గదా! 
తాత్సర్యం: ఈనాడు, భీష్ముడు లేని నా సైన్యం, భర్త లేని భార్యవలె కాలేదా? ఇక కౌరవులు 9 విధంగా దుఃఖంలో 
మునిగిపోయారో? ఏమయ్యారో? ఇకమీద ఏమౌతారో కదా! 
క రాజులు మంత్రులు ననియెడు । నా జూదరు లాత్మ నేమి యని २९७८२69? యే 

యోజం బలికిరొకో! తమ । కాజికి నిట మీ(ద నెవ్వ రాధారంబో?' 63 
ప్రతిపదార్థం: రాజాలు= (ప్రభువులు (యుద్దం చేసే రాజులు); మం(త్రులు= రాజులకు హితవు బోధించేవారు; అనియెడు= 
అని చెప్పబడే ఆ జూదరులు (ఆ జూదం ఆడేటటువంటివారు); ఆత్మన్‌= మనస్సులో; ఏమి+అని= ఏమని; తలణిరొ= 
ఆలోచించారో; ఏ+ఓజన్‌= ఏ రీతిగా; పలికిరి+ఒకో= మాటాడారో గదా; తమకున్‌= ఆ రాజులకు, మంత్రులకు; ఆజికిన్‌= 
యుద్దానికి; ఇటమీదన్‌= ఇకపై; ఎవ్వరు= ఎవరు; ఆధారంబు+ఓ?= ఆలంబనమో? 
తాత్సర్యం: రాజులు (దుర్యోధన దుశ్ళాసనులు) మంత్రులు (కర్ణ శకునులు) అనే జూదరులు మనసులో 
ఏమనుకొన్నారో? ఏ రీతిగా మాట్లాడారో? ఇక మీదట యుద్దానికి ఆధారమెవ్వరో? 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి సంజయుకరంబు విడిచి కయ్యం బెయ్యెడం బొడిచిరి? పది దినంబులు నుభయబలంబుల 
వారును నెవ్విధంబున మోహరించి? రెవ్వ రెవ్వ రెప్పు డెప్పు డేమి సేసి? రిన్నాక్ళు గాంగేయు+ డెబ్బంగుల 
సంగరంబు సేసె దుది నెత్తెబింగునం దెగియె? నంతయు వివరించి పరిపాటిం దేటపడం జెప్పుము. 64 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; సంజయుకరంబు= సంజయుడి చేయి; >&= వదలి; కయ్యంబు= యుద్దం; 
ఏ+ఎడన్‌=ఎక్కడ; పొడిచిరి= చేశారు. పది+దినంబులున్‌= పదిరోజులు; ఉభయ+బలంబులవారును= రెండు సేనలలోని 
వారును (కురుపాండవ సేనలలోనివారు); ఏ+విధంబునన్‌= ఏ రీతిగా; మోహరించిరి= వ్యూహాలు పన్నారు?; ఎవ్వరు+ఎవ్వరు= 
ఎవరెవ్వరు; ఎప్పుడు+ఏమి, చేసిరి?= ఎప్పుడు ఏమేమి చేశారు?; ఇన్నాళ్ళు= ఇన్నిరోజులు; గాంగేయు(డు= భీష్ముడు; 
ఏ+భంగులన్‌= ఏవిధంగా; సంగరంబు+చేసెన్‌?= యుద్దం చేశాడు?; తుదిన్‌= చివరకు; ఏ+తెజింగునన్‌= ఏ విధంగా; 
తెగియెన్‌?= పడిపోయాడు?; అంతయున్‌= అంతా; వివరించి= వివరాలతో చెప్పి; పరిపాటిన్‌= వరుసగా; తేటపడన్‌= 
తెల్లమయ్యేటట్టుగా; చెప్పుము= చెప్పుము. 

తాత్సర్యం: అని చెప్పి, ధృతరాష్టుడు సంజయుడి చేతిని విడిచిపెట్టి, పిదప ఈ విధంగా (ప్రశ్నించాడు. యుద్దం 
ఎక్కడ చేశారు? “ఈ పది రోజులు యుద్దం ఏ విధంగా జరిగింది? కౌరవ పాండవ సేనలలోనివారు ఏ విధంగా 
వ్యూహాలు పన్నారు? ఎవ్వ రేమేమి చేశారు? ఇన్ని దినాలు భీష్ముడు ఏ విధంగా యుద్దం చేశాడు? చివరకు ఏ 
విధంగా కూలిపోయాడు? అంతా సవిస్తరంగా నాకు వివరించి చెప్పుము? 


విశేషం: భీష్ముడు యుద్దభూమిలో పడిపోయిన సంగతి సంజయుడు చెప్పినపుడు - ధృతరాష్ట్రుడు మూర్చపోయాడు. తెప్పిరిల్లిన 
పిదప ఆతడు సంజయుడి చేయిపట్టుకొని దుఃఖించాడు. 57వ పద్యంలో ధృతరాష్ట్రుడు సంజయుడి చేయిపట్టుకున్నట్లు ఉన్నది 
64వ పద్యంలో అతడు సంజయుని చేయి వదలినట్లు ఉన్నది. పదినాళ్ళ యుద్దంలోని వివరాలు ధృతరాష్ట్రుడు సంజయుడికి 
దూరంగా కూర్చొని విశ్రాంతిగా విన్నాడు. కథాకథనంలో తిక్కన నిశితదృష్టికి ఇది ఒక చక్కని ఉదాహరణం. 


ఉ. నెట్టన యాపగాసుతు(డు నేలకు వ్రాలె ననంగ విన్న నా 
కట్టి(డి వీను లేమి వినుకాటీయ కోర్వవు? దుర్వినీతికిం 
బుట్టినయిల్లనై వినక పోవ(గ వచ్చునె? యింక నాకు నే 
దిట్టండ నైతి; 2989०००८ దెల్లముగా విననేర్తు సంజయా! 65 


ప్రతిపదార్థం: నెట్టన= పూనికతో; ఆపగాసుతుడు= నదీనందనుడు- భీష్ముడు; నేలకున్‌+(వాలెను+అనంగన్‌= భూమిమీద 

పడిపోయాడు అని చెప్పగా; విన్న= ఆలకించిన; నా+కట్టి(డి+వీనులు= కఠినమైన నా చెవులు; ఏమి కాజీయకున్‌ ఓఒర్వవు?= 

ఏ కష్టమును విన సహించవు? (ఎట్టి దుర్వార్తలు ఐనా వినగలవు); దుర్‌+వినీతికిన్‌= చెడ్డవిధానానికి; పుట్టిన+ఇల్లను+ఐ= 

జన్మస్థానమునై; వినక పోవ(గన్‌ వచ్చునె+ఇంక+నాకున్‌= ఇకమీద నాకు వినకుండా తప్పుతుందా?; సంజయా= ఓ సంజయా!; 

నే+దిట్ట(డన్‌+ఐతి= నేను ధైర్యవంతుడను అయినాను; అనగా నా మనస్సు గట్టిపడింది అని అర్థం; ఎల్ల+అవియున్‌= అన్నిటిని; 
ల ల థె 62 

తెల్లముగాన్‌= సుస్పష్టంగా; వినన్‌నేర్తున్‌= ఆలకించగలను. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 31 


తాత్సర్యం: దీక్షతో యుద్దం చేసిన- భీష్ముడు యుద్దభూమిలో పడిపోయాడన్న వార్త విన్న నా చెవులు ఎట్టి 
దుర్వార్తలనైనా వినగలవు. దుష్ట్రమైన నీతికి నేను పుట్టినిల్లును. నా మనస్సు బండబారింది. ఓ సంజయా! నీవు 
వెనుకాడక, ఏ విధంగా యుద్దం జరిగిందో- అంతా నాకు తేటతెల్లంగా తెలియచెప్పుము. సందేహించవద్దు. 
వ. అనిన విని సంజయుం డతని కిట్లనియె 66 
తాత్సర్యం: అనగావిని, సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అన్నాడు. 


ఆ. అధిప! నీవు సెప్పినట్టిద; నీ యవి । 8९८ జేసి ధర్మనిరతు లైన 
పాండుసుతుల కన్ని పాటులు వాటిల్లె; । నింత దెచ్చికొంటి వంత సేసి. 67 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా!); ఈవు= నీవు; చెప్పిన+అట్టిది+అ= చెప్పిన విషయం వాస్తవం; 
నీ+అవినీతిన్‌+చేసి= నీ అవినీతి చేత; ధర్మనిరతులు+ఐన= ధర్మము ఆచరించుటయందు దీక్ష గలిగినట్టి; పాండుసుతులకున్‌= 
పాండవులకు; అన్ని+పాటులు= అన్ని దురవస్థలు; పాటిల్లెన్‌= ఏర్పడ్డాయి; అంత+చేసి= అంత అవినీతి నీవు చేయటం చేత; 
ఇంత= ఈ దురవస్థ (అనగా భీష్ముడి పతనం); తెచ్చుకొంటివి= తెచ్చుకొన్నావు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సీనే ఒప్పుకొన్నావుగదా! నీ అవినీతి వలననే ధార్మికులైన పాండవులకు 
ఇన్ని బాధలు కలిగాయి. నీవు అవివేకం వలన ఇంతటి దురవస్థ తెచ్చుకున్నావు. నీది స్వయం కృతాపరాధం. 
నీ కర్మ నిన్ను కట్టికుడుపుతున్నది. 
క కీ డొనరించినవారికి। గీ డగు టరుదయ్య? మేలు గీ డేమియు నీ 

వాడక విను; నను గయ్యము(। జూడగ బుచ్చుట వినంగ జూచియ కాదే! 68 


ప్రతిపదార్థం: కీడు= అపకారం; ఒనరించిన వారికిన్‌= చేసినవారికి; కీడు= అశుభం (నష్టం); అగుట= సంభవించటం; 
అరుదు+అయ్య?= అరుదా?- అరుదుకాదు- తరచుగా సంభవిస్తుంది; మేలు- కీడు+ఏమియున్‌= ఇది ఉపకారం; అది అపకారం 
అనే మాటలు; నీవు+ఆడక= నీవు చెప్పకుండా; విను(ము)= నేను చెప్పే మాటలు వినుము; ననున్‌= నన్ను; కయ్యమున్‌= యుద్దాన్ని; 
చూడ(గన్‌+పుచ్చుట= చూడుమని పంపటం; వినంగన్‌+చూచియు+అ, కాదే?= వినాలనే ఉద్దేశం తోడనే కదా! 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అపకారం చేసినవారికి తిరిగి కీడు జరిగితీరుతుంది. అది లోకంలో తరచు 
చూస్తూనే ఉన్నాం గదా. నీవు ఇది కీడు అది మేలు అని చెప్పకుండా (మధ్య మధ్య ఆపకుండా) నేను చెప్పే మాటలు 
ఆలకించుము. నీవేకదా యుద్దం చూచి ఆ వార్తలు నీకు చెప్పుమని నన్ను నియోగించింది. (వినటానికే కదా! ఈ 
చెప్పటం) 
క వేదవ్యాస మునీశ్వరు । పాదంబులు దలణి మొక్కి భక్తిరసైకా 

స్వాదన సుకరానందో । త్పాదన దివ్యమతి 25१०८०८ దగ నెటి(గింతున్‌. 69 
ప్రతిపదార్థం: వేదవ్యాస, ముని+ఈశ్య్వరు, పాదంబులు= వేదములను వర్గీకరించి వ్యాసుడనే పేరుపొందిన గొప్ప బుషి అడుగులు; 
తల(చి= స్మరించి; యొక్కి= నమస్కరించి; భక్తి+రస+ఏక+ఆస్వాదన+సుకర+ఆనంద+ఉత్సాదన+దివ్య+మతిన్‌+అగుచున్‌= 
భక్తి అనే 'రసము'నే ఆస్వాదించటం ద్వారా లభ్యమైన ఆనందం పుట్టే దివ్యమైన బుద్దితో కూడినవాడను జౌతూ; తగన్‌= తగినట్టుగా 
(జాచిత్యంతో); ఎటి(గింతున్‌= తెలుపగలను. 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: వేదవ్యాస మహర్షి శ్రీపాదాలను స్మరించి నమస్కరించి భక్తిరసమునందు ఓలలాడే బుద్దికలవాడనై 
0 -> न्म ५ 

యుద్ద వృత్తాంతం తెలుపగలను. 

విశేషం: ఇది యుద్ద కథనానికి మొదలు. భక్తి నవరసాలలో ఒకటి కాదు. ఇచ్చట 'రసి శబ్దాన్ని తిక్కన ఫీ అర్థంలో వాడినట్లు? 

'రసం' (బ్రహ్మానంద సదృశమని ఆలంకారికుల నిర్దేశం. తిక్కనకు రస శబ్దంపై ఆనంద శబ్దంపై మక్కువ ఎక్కువ. యుద్ద వర్ణన 

ఆనందదాయకం కాగలదా? రసం ఆనంద పర్యవసాయి. యుద్ద వర్లనకు వీరరసం ఆధారం. వీర రసోపాసనకు సంజయుడు 

వేదవ్యాస పాదాలను ఆలంబంగా చేసికొన్నాడు. ఇది ఉదాత్త భావ కల్పన. 

వ. అనిన నాంబికేయుండు 'నట్లకాక యెటింగింపు' మనుటయు సంజయుండు. 70 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన; ఆంబికేయుండు= అంబికా పుత్రుడు- ధృతరాష్ట్రుడు; అట్ల+కాక= అటులే అగుగాక; 
ఎతీంగింపుము= తెలుపుము; అనుటయున్‌= అని చెప్పగానే; సంజయుండు= సంజయుడు. 
తాత్సర్యం: అని సంజయుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఆతడి మాటలు అంగీకరించి సరే చెప్పుమన్నాడు. అంతట 
సంజయుడు చెప్పసాగాడు. 
సంజయు(డు ధృతరాష్టునకు భారతయుద్దంబు సెప్పయబూనుట (సం. 6-16-7) 

ఉ. @>० ०८ బయోదనీలతనుభాసితు నుజ్జ్వల దండధారు( బిం 

గాంశు జటాశ్చటాభరణు నాగమపుంజపదార్థతత్త్వ ని 

స్పంశయకారు( గృష్టమృగచర్మకృతాంబరకృత్యు భారతీ 

వంశవివర్ణనుం ద్రిదశవందితు సాత్యవతేయు' గొల్టెదన్‌.' 71 


ప్రతిపదార్థం: (ప్రాంశున్‌= ఉన్నతుడిని; పయోద, నీల, తను, భాసితున్‌= మేఘంవలె నల్లనైన శరీరంచేత వెలుగొందేవాడిని; 
ఉజ్జుల, దండ, ధారున్‌= (ప్రకాశించే దండం ధరించేవాడిని; పింగ+అంశు జటా+ఛటా+ఆభరణున్‌= గోరోజనం రంగు గల జడల 
సముదాయమనే సొమ్ములు ధరించిన వాడిని; ఆగమ, పుంజ, పద+అర్థ, తత్త, నిస్సంశయకారున్‌= వేదాల సముదాయమునందలి 
పదాల యొక్క భావాల యొక్క యాథార్థ్యమును సంశయం లేకుండా నిరూపించినవాడిని; కృష్ణమృగచర్మకృత+అంబరకృత్యున్‌= 
జింక చర్మాన్ని బట్టగా చేసికొన్నవాడిని; భారతీ వంశ వివర్రనున్‌= భారత రాజవంశమును వృద్ది చేసిన వాడిని; (త్రిదశ+వందితున్‌= 
దేవతలచే నమస్కరించబడినవాడిని, సాత్యవతేయున్‌= సత్యవతి కొడుకును; కొల్చెదన్‌= ఆరాధించగలను. 

తాత్సర్యం: ఉన్నతుడిని, మేఘంవలె నల్లనైన శరీరకాంతితో వెలుగొందే వాడిని, ప్రకాశించే దండం ధరించే వాడిని, 
గోరోజనపు వర్లంగల జడల మొత్తం ధరించిన వాడిని, వేదాలలోని పదాల భావాన్ని సంశయాలు లేకుండా 
నిరూపించిన వాడిని, కృష్ణాజినం వ(స్రంగా ధరించే వాడిని, భారత వంశాన్ని వర్ణిల్లేటట్టు చేసిన వాడిని, దేవతలచేత 
నమస్కరించబడిన వాడిని, సత్యవతి కొడుకును ఆరాధిస్తాను. 

విశేషం: ఈ పద్యం వేదవ్యాసస్తుతి. తిక్కనకు సంస్కృత మహాభారత కర్త అయిన వేదవ్యాసుడిపైగల, భక్తి ప్రపత్తులు (ప్రతిఫలించే 
పద్యం ఇది. 

వ. అని పలికి పారాశర్యుం జిత్తంబున నిలిపి నమస్కరించి ధృతరాష్తున కిట్లనియె. 72 
ప్రతిపదార్థం: అని, పలికి= అని వచించి; పారాశర్యున్‌= పరాశరుడి కొడుకగు వ్యాసుడిని; చిత్తంబునన్‌= మనస్సులో; నిలిపి= 
ప్రతిష్టించి; నమస్కరించి= (మొక్కి; ధృతరాష్ట్రునకున్‌; ఇట్ల్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 33 


తాత్సర్యం: అని చెప్పి సంజయుడు వేదవ్యాస మహర్షిని మనస్సులో ధ్యానించి, మొక్కి ధృతరాష్టుడితో ఈ 
విధంగా అన్నాడు: 


క, _“వినినదియును, నెయ్యెడ నే(। గనినదియును, మునికృపం బ్రకాశంబై తో 
చిన యదియును, విశదంబుగ । వినిపించెద మొదలుకొని సవిస్తారముగన్‌. 73 


ప్రతిపదార్థం: వినినదియును= ఆలకించినట్టిదీ; ఏ+ఎడన్‌= ఎచ్చట; నేన్‌+కనిన+అదియును= నేను చూచినట్టిదీ; ముని+కృపన్‌= 
(వేదవ్యాస) బుషి దయ వలన; ప్రకాశంబు+ఐ, తోచిన+అదియును= తెల్లమై స్ఫురించినట్టిదీ; మొదలుకొని= యుద్దం ఆరంభించిన 
సమయం నుండి; స, విస్తారముగన్‌= వివరాలు అన్నింటినీ కలిపి; వినిపించెదన్‌= నీకు చెప్పగలను. 


తాత్సర్యం: అని చెప్పి సంజయుడు వేదవ్యాస మహర్షిని మనస్సులో ధ్యానించి, మొక్కి ఈ విధంగా చెప్పాడు. 
నేను విన్న సంగతులు, నేను కళ్ళార చూచిన విషయాలు, వేదవ్యాస మహర్షి కృపవలన నాకు తెలిసిన అంశాలు, 
యుద్దం మొదలుపెట్టినప్పటినుండి జరిగిన విశేషాలు అన్నీ నీకు వివరాలతో చెప్పగలను. 


వ. ఆరాత్రినిన్ను వీడుకొని మన దండునకుం జని, నీ కొడుకు నగరు సముచిత ప్రకారంబునం బ్రవేశించు నప్పు 
డతండు గాంగేయాది కౌరవులును దగు రాజులును బరివేష్టింపం బరిమిత స్థానంబున నుండ, నేనును 
బొడసూపి,యతని యాదరణంబు వడసి కొలిచి యుండితిం; బదంపడి సమర విషయంబులైన 
సంభాషణంబుల సమయంబున నమ్మేదినీశ్వరుండు దుశ్శాసనుం గనుంగొని యిట్లనియె. 74 


ప్రతిపదార్థం: ఆ రా(త్ర= ఆ రేయి; నిన్నున్‌= (ఓ ధృతరాష్ట్ర మహారాజా) నిన్ను; వీడుకొని= నీ దగ్గర సెలవు పుచ్చుకొని; 
మన, దండునకున్‌+చని= మన సైన్యం విడిసిన చోటికి వెళ్ళి; నీ కొడుకు= నీ పుత్రుని యొక్క (దుర్యోధనుని); నగరున్‌= 
అంతఃపురాన్ని; సముచిత (ప్రకారంబునన్‌= యథావిధి (రాజమర్యాద (ప్రకారం); (ప్రవేశించు+అప్పుడు= చేరేటప్పుడు; అతండు= 
(దుర్యోధనుడు); గాంగేయ+లఅది, కౌరవులును= భీష్ముడు మున్నగు కౌరవులును; తగు రాజులును= (కొలువుకూటాన్ని (ప్రవేశించే 
అర్హత గల) తగిన దొరలును; పరివేష్టింపన్‌= చుట్టూచేరియుండగా; పరిమితస్థానంబునన్‌+ఉండన్‌= రాజుగారు కూర్చుండడానికి 
ఏర్పాటు చేయబడిన చోటులో (కొలదిమందితో కలిసి) ఉండగా; ఏనును= నేను గూడ (సంజయుడనైన నేను); పొడ+చూపి= 
కన్పించి; అతని= దుర్యోధనుడి యొక్క; ఆదరణంబు+పడసి= మన్ననను పొంది, కొలిచి+ ఉండితిన్‌= కొలువు కూటంలో కూర్చొని 
ఉన్నాను; పదంపడ్‌= పిమ్మట; సమర, విషయంబులు+ఐన= యుర్దానికి సంబంధించిన అంశాలు గల; సంభాషణంబుల 
సమయంబునన్‌= మాటాడేటప్పుడు; ఆ+మేదినీ+ ఈశ్వరుండు= ఆ రాజు- దుర్యోధనుడు; దుశ్ళాసనున్‌+కనుంగొని= దుశ్ళాసనుడిని 
చూచి; ఇట్టు!+-అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్టా! ఆ రాత్రి నీదగ్గర సెలవు తీసికొని నేను మన సేనలు విశ్రమించిన చోటు చేరాను. 
నీ కొడుకు దుర్యోధనుడి నగరులోకి పోయేసరికి అతడు భీష్ముడు మొదలైన కౌరవులూ ఆంతరంగికులైన రాజులూ 
పరివేష్టించి ఉండగా నేను కన్పించాను. దుర్యోధన మహారాజు నన్ను మన్నించగా కొలిచి ఉన్నాను. తరువాత 
యుద్దవిషయాలు మాట్లాడేటప్పుడు దుర్యోధన మహారాజు దుళ్ళాసనుడితో ఈ విధంగా చెప్పాడు. 
క “మనకు( బాండురాజ తనయవర్గమునకు( । గయ్య మయ్యె బెద్ద కాలమేని 

నెదురు చూచుచుండ నొదవె నివ్విధ, మిందు(। బూని చేయవలయుదాని వినుము. 75 


ప్రతిపదార్థం: మనకున్‌= (కౌరవులకును); పాండురాజ, తనయ, వర్గమునకున్‌= పాండవుల పక్షానికి; కయ్యము+అయ్యెన్‌= 
యుద్దం వచ్చింది; ఏను= నేను; పెద్ద కాలము+ఏని= చాలాకాలం నుండి; ఎదురు చూచుచుండన్‌= ఎదురు చూస్తూ ఉండగా; 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఈ+విధము= ఈ రీతి; ఒదవెన్‌= ఏర్పడింది; ఇందున్‌= ఈ యుద్దంలో; చేయవలయుదానిన్‌= కర్తవ్యాన్ని; ఆచరించ వలసినదానిని 
గూర్చి; వినుము= ఆలకించుము. 
తాత్సర్యం: ఎంతోకాలంనుండి ఎదురు చూస్తున్న యుద్దం మనకూ పాండవ పక్షానికీ ఈ నాటికి ఈ రీతిగా 
సిద్దించింది. ఇక ఇప్పుడు మనం చేయవలసినపనిని గురించి, సాధించవలసిన కార్యం గురించి వినుము. 
క కన్నాకు మనకు భీష్ముం; । డిన్నరవరు( గావవలయు నెమ్మెయి నైనం; 

దన్నుం గాచిన నిత(డు జ । గన్నుతముగ రణమునం బగటి నడ(గించున్‌. 76 
ప్రతిపదార్థం: మనకున్‌= మన కౌరవ సేనలకు; భీష్ముండు= భీష్ముడు; కను+ఆకు= కనురెప్పవలె రక్ష - నాయకుడు; 
ఈ+నరవరున్‌= నరులలో శ్రేష్టుడైన ఈతడిని; ఏ+మెయిన్‌= ఏ రీతిగా అయినా సరే; కావవలయున్‌= కాపాడాలి; 
తన్నున్‌+కాచినన్‌= తనను రక్షిస్తే, ఇతడు= ఈ భీష్ముడు; జగత్‌+నుతముగన్‌= ప్రపంచం చేత (ప్రస్తుతించబడే రీతిగా; 
రణమునన్‌= యుద్దంలో; పగజన్‌= శత్రువులను; అడంగించున్‌= నాశం చేస్తాడు. 
తాత్సర్యం: భీష్ముడు మన సేనకు ముఖ్యుడు మనకు రక్ష. (శ్రేషుడైన ఈ వీరుడిని మనం రక్షిస్తే, ఈతడు 
మనలను అందరినీ రక్షిస్తాడు. అంతేకాక, యుద్దంలో ప్రపంచం అంతా (ప్రస్తుతించే విధంగా ఇతడు శత్రువులను 
ధ్వంసం చేస్తాడు. 
విశేషం: కన్నాకు= కన్ను+ఆకు, తమలపాకు కట్టలో మొదటనుండే పెద్దఆకు అనగా అగ్రేసరుడు= శ్రేష్టుడు అని భావం. 
ఆ. ఎల్లవారి( గాచు నిత డని యెప్పుడు । ८5९७८९०; మితని గావవలయు టేమి 

యని తలంచె దేని విను; మిందటికు నిది । వినగవలయు నట్టి పని కుమార! 77 


ప్రతిపదార్జం: కుమార!= చిన్నవాడవైన ఓ దుళ్ళాసనా?; ఎల్లవారిన్‌= అందరినీ; ఇత(డు= (భీష్ముడు); కాచున్‌= రక్షిస్తాడు 
అని; ఎప్పుడున్‌= ఎప్పుడూ; తల(తుము= భావిస్తాము; ఇతనిన్‌= (భీష్ముడిని); కావన్‌వలయుట+ఏమి?= రక్షించటం ఏమిటి; 
అని తలంచెదు+ఏని= అని ఆలోచిస్తున్నావేమో; వినుము= ఆలకించుము; ఇందజకున్‌= ఇంతమందికీ; ఇది= ఇపుడు 
నేను చెప్పునది; 9505 వలయున్‌+అట్టి+పని= వినవలసిన విషయం. 
తాత్సర్యం: ఎల్లవారిని ఇతడు (భీష్ముడు) యుద్దంలో రక్షిస్తాడని ఎప్పుడూ అనుకొంటాము గదా! అట్లాంటి 
ఈయనను రక్షించటమేమిటని అనుకుంటే దుశ్ళాసనా! వినుము. ఇది అందరూ వినవలసినట్టి విషయం. 
విశేషం: భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఆ మానవాతీతుడు ఆడవారితో పోరాడడు. అంతేగాక- ఆడంగి లేకివారితో గూడా పోరాడడు. 
శిఖండి ఆకృతిచేత స్తీ, అందుచేత భీష్ముడు ఆతడితో పోరాడడుగాని, శిఖండి భీష్ముడితో పోరాడుతాడు. బాణాలు ప్రయోగిస్తాడు. 
ఆడిన మాట తప్పనివాడు భీష్ముడు. సాయుధుడైన శిఖండి, నిరాయుధుడైన భీష్ముడిపై విజృంభించే అవకాశం ఉంది. జాగ్రత్త, 
వ. _సత్యవ్రతుం డగు నిమ్మహానుభావుండు. 78 
ప్రతిపదార్థం: సత్య(వ్రతుండు+అగు= ఎల్లప్పుడూ నిజమే మాటాడే దీక్షగల; ఈ+మహానుభావుండు= ఈ గొప్పవాడు (భీష్ముడు). 
తాత్సర్యం: సత్యమే జీవితవ్రతంగా కలిగిన ఈ గొప్పవాడు. 
క విను(డన్యు లెవ్వరును నా। మునుమున( బడి బ్రదుక రాలమున; నేను శిఖం 

డిని నోర్వ( జాల జుండీ! । యని మన యుద్యోగవేళయప్పుడ చెప్పెన్‌. 79 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 35 


ప్రతిపదార్థం: వినుడు= ఆలకించండి; అన్యులు= ఇతరులు; ఎవ్వరును= ఎవ్వరుగానీ; నా మునుమున్‌+పడి= నా యెదురున 
నిలిచి; ఆలమునన్‌= యుద్దంలో; |బ్రదుకరు= జీవించలేరు; ఏను= నేను; శిఖండిని; ఓర్వన్‌+చాలన్‌+చుండీ!= గెలువలేను సుమా 
అని; మన ఉద్యోగ వేళ= మనం (యుద్ద) ప్రయత్నాలు చేసే సమయంలో; అప్పుడు+అ= ఆ సమయంలోనే; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: మనం యుద్ద ప్రయత్నాలు చేసే సమయంలో, ఆనాడే భీష్ముడు ఒక మాట ఖండితంగా చెప్పాడు. 
నా ముందు యుద్దంలో ఇంకెవ్వరూ నిలువలేరు. నిలిచి యుద్దం చేస్తే జీవించలేరు. అయితే, నేను శిఖండితో 
పోరాడలేను.” 
ఉ. 82०6 రక్ష సాలని మృగేంద్రుని నక్కయు( గోలుపుచ్చు; సం 

గ్రామములోనం( గన్గలిగి కావక తక్కిన నా శిఖండిచే 

నీ మనుజేంద్రు( గోల్పడమె? యిట్టిది గోల్పులి నిద్రవోవ ను 

ద్దామ బలంబుమై గొటియ దా(కి వధించినయట్టు లుందదే. 80 


ప్రతిపదార్థం: ఏమణీ= మైమరచి ఉపేక్షవహించి; రక్ష+చాలని= రక్షణ సరిపోని; మృగ+ఇం|ద్రునిన్‌= (మృగములలో శ్రేష్టమైన) 
సింహాన్ని; నక్కయున్‌= నక్క కూడా; కోలుపుచ్చున్‌= చెడగొట్టగలదు; సంగ్రామములోనన్‌= యుద్దంలో; కన్‌+కలిగి= జాగ్రత్తగా 
చూస్తూ; కావక, తక్కినన్‌= కాపాడటం మానివేస్తే; ఆ+శిఖండిచేన్‌= ఆ శిఖండిచేత; ఈ+మనుజ+ఇం|ద్రున్‌= మనుజులలో గ్రేష్టుడైన 
ఈ భీష్ముడిని; కోల్పడమె?= పోగొట్టుకోమా?; ఇట్టిది= ఇటువంటిది; కోల్‌+పులి= పెద్దపులి; నిద్ర+పోవన్‌= నిదురిస్తూ ఉండగా; 
ఉత్‌+దామ+బలంబుమైన్‌= అరికట్టలేని శక్తితో; గొతియ= గొ; తా(కి= ఎదిరించి; వధించిన+అట్టులు= చంపివేసినట్టు; ఉండదే= 


ఉండదా? 


తాత్సర్యం: ఏమరి రక్షణచాలని సింహాన్ని నక్కసైతం చంపుతుంది. జా(గ్రత్తగా కనులు మూయకుండా భీష్ముడిని 
కాపాడాలి. లేకపోతే శిఖండిచేత ఈ మహావీరుడు నిర్దింపబడవచ్చును. పెద్దపులి నిదురిస్తూ ఉండగా, గొర్రె వచ్చి 
సెబడి పెద్దపులినే సంహరించినట్లు జౌతుంది. 


a 


క కావుననీ యుద్ధటరధథి । కావలి నివ్విభుని( గాచునట్లుగ బనుపం 
గావలయు మీర లందబటు । నేవల( జూచిన శిఖండి కెదురుం డెపుడున్‌.’ 81 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఈ+ఉద్భట+రథిక+ఆవలిన్‌= గొప్పవీరులైన ఈ రథికుల సమూహాన్ని; ఈ+విభునిన్‌= ఈ 
నాయకుడిని (భీష్ముని); కాచున్‌+అట్టుగన్‌= కాపాడేటట్టుగా; పనుపంగాన్‌ వలయున్‌= ఏర్పాటు చేయాలి; మీరలు+అందణున్‌= 
మీరందరూ; ఏవలన్‌+చూచినన్‌= ఏవైపు చూచినా; ఎపుడున్‌= ఎల్లప్పుడు; శిఖండికిన్‌= శిఖండికి; ఎదురుండు= ఎదిరి పోరాడండి. 


తాత్సర్యం: కాబట్టి గొప్పవీరులైన ఈ రథికులగుంపును నాయకుడైన భీష్ముని రక్షించడానికి పంపాలి. మొరందరూ 
ఏ వైపు చూచినా ఎప్పుడూ శిఖండిని ఎదిరించండి. 


వ. అని నియమించి కొలువు విరిసి చని యుచిత విధంబున నుండె; నంత బ్రభాతం బగుటయు నమ్మహీపతి 
పడవాళ్ళం బనిచి బలుమానిసులను బలంబులను బవరంబునకు వెడల నియోగించిన, శంఖ దుందుభి 
ప్రముఖ మంగళ తూర్య నిస్వనంబులను నయ్యె సాధనంబులు సమకట్ట సముచిత పరివారంబునకుంజెప్పెడు 
దొరల పలుకుల గంభీర నాదంబులను, గట్టుమట్లు ४८७९८ దిగిచినం జెలంగు కరితురంగంబుల బృంహిత 
హేషిత ఘోషంబులను బూన్చం దిగుచు రథంబుల నేమిస్వనంబులను, బెలుచ నొండొరులం బిలుచు 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


పదాతుల యెలుంగుల విపులధ్వనులనుం, బేర్ణిన మహారవంబున శిబిరంబు చంద్రోదయ ఘూర్ణమాన 
మహార్ణవంబును గ్రేణి సేయుచుండ సూర్యోదయంబైన సైన్యంబులు సెలంగుచు వెడలునప్పుడు. 82 
ప్రతిపదార్థం: అని+నియమించి= అని చెప్పి, ఏర్పాటు చేసి; కొలువు+విరిసి= కొలువు చాలించి; ఉచిత+విధంబునన్‌+ఉండెన్‌= 
తగిన రీతిని ఉన్నాడు; అంతన్‌= పిదప; ప్రభాతంబు+అగుటయున్‌= తెల్లవారుటచేత; ఆ+మహీపతి= ఆ రాజు- దుర్యోధనుడు; 
పడవాళ్ళన్‌+పనిచి= చిన్న దండనాథులను ఆజ్ఞాపించి; బలుమానిసులను= బలముకల మనుష్యులను, సేనకు ముందు నడిచేవారిని; 
బలంబులను= సేనలను; బవరంబునకున్‌= యుద్దానికి; వెడలన్‌= వెళ్ళటానికి; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; శంఖ+దుందుభి+ 
ప్రముఖ+ మంగళ+తూర్య+నిస్వనంబులను= శంఖాలు దుందుభులు, మొదలైన శుభప్రదమైన వాద్యాల ధ్వనులు; అయ్యి= 
ఆయా; సాధనంబులు= పరికరాలు; సమకట్టన్‌= సిద్దం చేయటానికి; సముచిత+పరివారంబునకున్‌= తమ తమ అనుచరులకు; 
చెప్పెడు= ఆజ్ఞాపించే; దొరల+పలుకుల= (ప్రభువుల వాక్యాల; గంభీర+నాదంబులు= రీవితో కూడిన శబ్దాలు, కట్టుమట్టు= 
ఉండేచోటులు; కదలన్‌+తిగిచినన్‌= కదిలేటట్టు లాగగా; చెలంగు= ధ్వనించే; కరి+తురంగంబుల= ఏనుగుల గుర్రాల; 
బృంహిత+హేషిత+ ఘోషంబులును= ఘీంకారముల, సకిలింపుల పెద్ద ధ్వనులు; పూన్నన్‌+తిగుచు రథంబులనేమి స్వనంబులును= 
కట్టటానికి ఆయత్తం చేసే రథచక్రాల ధ్వనులూ; పెలుచన్‌= పెద్దగా; ఒండు+ఒరులన్‌= ఒకరిని ఒకరు, పిలుచు= రమ్మని కేకలు 
వేసే; పదాతుల+ఎలుంగుల= కాలిభటుల కంఠస్వరముల; విపుల+ధ్వనులన్‌+పేర్చిన= సంకుల నినాదాలతో అతిశయిల్లిన; 
మహా+రవంబునన్‌= పెద్ద సంకులశబ్దంచేత; శిబిరంబు= యుద్దభూమి దరి వేసిన డేరా; చం(ద్ర+ఉదయ, ఘూర్లమాన, 
మహా+అర్లవంబును= చంద్రుడు ఉదయించే సమయంలో తిరుగుడుపడే గొప్ప సముద్రాన్ని; క్రేణి+చేయుచుండన్‌= పరిహసించే 
విధంగా ఉండగా; సూర్య+ఉదయంబు+ఐనన్‌= (ప్రొద్దు పొడువగా (సూర్యుడు ఉదయించగా); సైన్యంబులు= సేనలు; 
చెలంగుచున్‌= ధ్వనిచేస్తూ; వెడలు+అప్పుడు= వెళ్ళే సమయంలో. 
తాత్సర్యం: అని ఏర్పాట్లు చేసి, కొలువు చాలించి, వెళ్ళి తగిన రీతిని ఉన్నాడు. అంతట తెల్లవారింది. దుర్యోధనుడు 
చిరుదండనాథులను బలముగల వారినీ సేనలను యుద్దభూమికి తరలించండని నియోగించాడు. శంఖాలు 
దుందుభులు మున్నగు వాద్యాలు మోగాయి. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ మైదానాలలో పెద్ద గోల గందరగోళం 
ఏర్పడింది. దొరలు తమ తమ పరివారాలకు ఆజ్ఞలు ఇస్తున్నారు. ఏనుగులు గీపెట్టుతున్నవి. గుర్రాలు సకిలిస్తున్నవి. 
కదిలే రథాల చక్రాలు ఘోషిస్తున్నవి. భటులు ఒకరినొకరు రమ్మని పిలుస్తున్నారు. ఇన్ని స్వరాలు ఇన్ని శబ్దాలు 
కలిస్తే, చంద్రోదయ సమయంలో ఘోషించే సము ద్రంవలె సేనా శిబిరం కన్పించింది. అంతట సూర్యోదయమయింది. 
సైన్యాలు ఉత్సాహంతో బయలుదేరేటప్పుడు- 
నిశేషం: బృంహితం ఏనుగు ఘీంకారానికి మా(త్రమే పరిమితమైన శబ్దం. హేష: గుర్రం చేసే సకిలింపునకు మా(త్రమే వాడబడేశబ్దం. 
తే. కనకభూషణజాలంబుకతన గజము । లెరవకులు వోవు కొండల నెనసి యొప్పె; 
వల్గనంబుల హేషలవలన र्ट । ఘనతరంగంబు లన దురంగములు వొలిచె. 83 
ప్రతిపదార్థం: కనక, భూషణ, జాలంబు, కతనన్‌= బంగారు ఆభరణ సముదాయాల కారణంగా; గజములు= ఏనుగులు; 
ఎరవళులు+పోవు= కార్చిచ్చులతో కూడిన; కొండలన్‌= పర్వతాలను; ఎనసి+ఒసప్పెన్‌= పోలి కన్పించాయి; వల్గ్లనంబులన్‌= ఏకగతి 
వేగంలో నడవటం వలన; హేషలవలనన్‌= సకిలింతలచేత; అద్ది, ఘన, తరంగంబులు+అనన్‌= సముద్రంలోని పెద్ద కెరటాలు 
అనేటట్టుగా; తురంగములు= గుర్రాలు; పాలిచెన్‌= వెలుగొందాయి. 
తాత్సర్యం: బంగారు ఆభరణాలు ఉండటం చేత ఏనుగులు మంటలు చెలరేగిన కొండలవలె కన్పించాయి; అడుగులు 
క్రమబద్దంగా వేస్తూ నడవటం చేత సకిలింతల చేత గుర్రాలు సముద్రంలో చెలరేగే పెద్ద పెద్ద కెరటాలవలె భాసించాయి. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 37 


విశేషం: 1. వల్లనం: గుర్రం నడక. ఆ నడకలో ఒక వేగం కాళ్ళు ముందుకు పెట్టి దూకుడుగా నడవటం. ఇది పరుగెత్తటం 
కాదు, వల్లనం అనే శబ్దం ఒకానొక అశ్వగతికి మా(త్రమే వాడబడుతుంది. అట్లే హేష - గుర్రం చేసే సకిలింపు సవ్వడికి మా(త్రమే 
వాడబడుతుంది. 
క అరదములు సవరణలతో(। బరపై యొక్మొక్క యూరి పరపున నరిగెం 

బరుసని పలుకుల నాక్ళతి । పరుషత నసురాలివోలె భటతతి మెటిసెన్‌. 84 
ప్రతిపదార్థం: అరదములు= రథాలు; సవరణలతోన్‌= అలంకారాలతో; పరపు+ఐ= నిడివిగలట్టివై; ఒక్కొక్క= ఒక ఒక; 
ఊరి+పరపునన్‌= విస్తరించిన (గ్రామం వలె; అరిగెన్‌= వెళ్ళాయి; భటతతి= భటుల సమూహం; పరసని పలుకులన్‌= కఠోరమైన 
మాటలచేత; ఆకృతి పరుషతన్‌= ఆకారముల కర్కశత్వముచేత; అసుర+ఆళి+పోలెన్‌= రాక్షసుల గుంపువలె; మెజుసెన్‌= 
వెలుగొందింది. 
తాత్సర్యం: సవరణలతో గూడిన రథాలు మిక్కుటమై ఒక్కొక్క ఊరు కదలిపోతున్నదా అన్నట్లు వెళ్ళాయి. 
పరుషవాక్యాలతో, కరినాకారాలతో రక్కసుల గుంపువలె, భటులగుంపు వెలుగొందింది. అనగా విస్తరించిన 
(గామాలవలె, రథాలు అలంకరింపబడిన గుర్రాలతోపాటు కదలి వెళ్ళాయి. 
వ. _అట్టియెడ. 85 
తాత్సర్యం: ఆ సమయంలో. 
మ. _పరిధానంబును దేరు నశ్వములు( జాపంబుం బరిస్పీత వ 

జ్రరుచివ్యాప్త సువర్ణతాళమయ చంచత్త్మేతువున్‌ వర్మముం 

గర మొప్పం దెలుపారు వెల్లొడుగుతో గంగాసుతుం డా సుధా 

కరు(డుంబోలె వెలింగె దర్ప మెస(గం గౌరవ్యసైన్యాబ్దికిన్‌. 86 


ప్రతిపదార్జం: పరిధానంబును= (ధరించిన) వస్ర్తాలు; తేరున్‌= రథం; అశ్యములున్‌= గుర్రాలు; చాపంబున్‌= ధనుస్సు; 
పరిసీత, వ[జ్ర, రుచి, వ్యాప్త, సువర్ల, తాళమయ, చంచత్‌, కేతువున్‌= అధికమైన వజ్రాల కాంతితో ప్రకాశించే బంగారు 
తాడిచెట్టుతో కూడి కదలి ఆడే జెండా; వర్మమున్‌= కవచం; కరము+ఒప్పన్‌= మిక్కుటంగా విలసిల్లగా; తెలుపారు= 
తెల్లనైన; వెల్‌గొడుగుతోన్‌= తెల్లని ఛత్రంతో; గంగాసుతుండు= గంగకొడుకు= భీష్ముడు; కౌరవ్య, సైన్య+అబ్దికి న్‌= 
కౌరవుల సేన అనే సముద్రానికి; ఆ+సుధాకరు(డున్‌+పోలెన్‌= ఆ చం(ద్రుడివలె; దర్భము+ఎస(గన్‌= గర్వం,రీవి విలసిల్లగా; 
వెలింగెన్‌= (ప్రకాశించాడు. 

తాత్సర్యం: సేనాపతి అయిన భీష్ముడు కౌరవసేన అనే సముద్రానికి చం|ద్రునివలె ఒప్పారినాడు. భీష్ముడికి చెందిన 
అంశాలు అన్నీ విలక్షణాలైనవే. ఆతడి ఆహార్యం- ధరించిన వస్త్రాలు నిగనిగలాడిపోతున్నాయి. రథమా? అది 
సేనాధిపతి రథం అనిపిస్తున్నది. ఇక ఆ రథానికి కట్టిన గుర్రాలు, కదం (త్రొక్కుతున్నవి. ధనుస్సు - వజ్రాలు 
పొదగబడి వెలుగొందుతున్నది. జెండా బంగారు తాడిచెట్టుతో రెపరెపలాడుతున్నది. కవచం కాంతులీనుతున్నది 
రథంపై తెల్లగొడుగు (ప్రకాశిస్తున్నది. 

విశేషం: తెలుపారు వెల్లొడుగుతో= తెల్లనగు తెల్లని గొడుగుతో అని తిక్కన (వాస్తారా? అనే సందేహం విజ్ఞాలకు 
కల్లవచ్చు. కాని అన్ని పుస్తకాలలో ఇలాగే ఉన్నది. తెలుపారునకు బదులు పొలుపారు వెల్లొడుగుతో అన్నప్పుడు 
ఈపునరుక్తి దోషం పరిహారమౌతుంది. 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


29 


కాంచనమయ వేదికా, కనత్మేతనో । జ్ఞ్వల విభ్రమం బొప్ప( గలశజుండుం 

గనక గోవృషసాంద్ర కాంతి కాంతధ్వజ । విభవ విలాసంబు వెలయ గృపు(డుం 
మణిసింహ లాంగూల మహితకేతుప్రభా । స్పురణంబు మెటయంగ గురుసుతుండు, 
రత్నశిలారశ్శ్మి రాజిత కదళికా । మహిమ శోభిల్లంగ మద్రవిభు(డు 


తే. వెడలి తమ తమ చతురంగ వితతు లెల్ల । నుచిత గతి నూల్మొనంగ జేయుచు( గడంగి 
సంగరోత్సవ సంభృతోత్సాహు లగుచు । నగుచు( దగుమాట లాడుచు నడచి రెలమి. 87 


ప్రతిపదార్థం: కాంచన మయ, వేదికా, కనత్‌+కేతన+ఉజ్ఞ్యల, విభ్రమంబు+ఒప్పన్‌= బంగారుతో నిర్మించబడిన అరుగుతో 
ప్రకాశించే జెండా యొక్క వైభవం విలసిల్లుతుండగా; కలశజుండు= ద్రోణుడు; కనక+గోవృష+సాం|[ద్ర+కాంతి+కాంత+ 
ధ్వజ+విభవ+విలాసంబు= బంగారు ఆబోతు యొక్క దట్టమైన వెలుగులచేత (ప్రకాశించే జెండా వైభవం యొక్క విలాసం; 
వెలయన్‌= విలసిల్లగా; కృపు(డు= కృపాచార్యుడు; మణి, సింహ, లాంగూల, మహిత, కేతు, (ప్రభా స్ఫురణంబు= మణులచేత 
నిర్మించబడిన సింహంతోకతో గొప్పదైన జెండా కాంతుల అతిశయము; మెజయంగన్‌= మిరుమిట్లు గొల్పగా; గురుసుతుండు= 
(ఆచార్యుడి పుత్రుడైన) అశృత్థామ; రత్న, శిలా, రశ్మి, రాజిత, కదళికా, మహిమ= రత్నాల రాళ్ళ వెలుగులతో భాసించే అరటిచెట్టు 
గొప్పదనం; శోభిల్లంగన్‌= విలసిల్లగా; మ(ద్రవిభుడు= మధద్రదేశరాజు- శల్యుడు; వెడలి= వెళ్ళి, తమ తమ, చతురంగ, 
వితతులు+ఎల్లన్‌= తమకు తమకు, సంబంధించిన (రథ, గజ, తురగ, పదాతి సమూహాలు అన్నీ); ఉచిత రీతిన్‌= తగు విధంగా; 
నూల్కొనంగన్‌+చేయుచున్‌= పురికొలుపుతూ; సంగర+ఉత్సవ+సంభృత+ఉత్సాహులు+అగుచున్‌= యుద్దపు పండుగలో నిండిన 
ఉత్సాహం కలవారు జౌతూ; నగుచున్‌= నవ్వుకొంటూ; తగు, మాటలు+ఆడుచున్‌= తగిన పలుకులు పలుకుతూ; ఎలమిన్‌= 
సంతోషంతో; నడచిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: |ద్రోణాచార్యులవారు స్వీకరించిన జెండా బంగారంతో నిర్మింపబడిన వేదిక (యజ్ఞం ఆస్థానం) 
కృపాచార్యుల వారి జెండా పసిడి వన్నె చిన్నెలుగల గొప్ప ఆబోతు చిహ్నం గలది. అశృత్తామ జెండాపై వెలుగొందే 
గుర్తు మణి నిర్మితమైన సింహం తోక. రత్నాలు పొదిగి అమర్చిన అరటిచెట్టు మ[ద్రరాజు అయిన శల్యుడి జెండాపై 
వెలుగొందుతుంది. ద్రోణుడు, కృపుడు, అశృత్థామ, శల్యుడు వారి వారి జెండాలు ఆకాశంలో మిరుమిట్టుగొలుపుతూ 
వెలుగొందుతుండగా చతురంగ బలాలతో కదలి ఉత్సాహ సంభరితులై యుద్దభూమికి తరలి వెళ్ళారు పరిహాస 
వచనాలు వెదజల్లుకొంటూ. 
విశేషం: 1. కలశజుడు= కలశంలో పుట్టినవాడు. ఇరవై శతాబ్దిలో 'కలశజుడిని” ఉత్పత్తి చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నవి. 
ద్రోణుడు & పురుష సంగమం వలన ఉద్భవించినవాడు కాడట. 'కలశజుడు”. ఈ భావన ప్రాచీనతమ కావ్యమైన సంస్కృత 
మహాభారతంలోకి ఎట్లా చొరబడింది? ఇది భావి పరిశోధనల వలన తేలవలసిన అంశం. 
2. అలనాటి వీరులు పతాకా (ప్రియులు. దూరం నుండి జెండా చూచి ఆ రథంలో ఉన్న వీరుడిని గుర్తించగలిగేవారు. 
3. వీరులు - నవ్వుతూ ఆడుతూ పాడుతూ, వినోదకేళీ విహారానికి వెళ్ళేటట్లు యుద్దభూమికి వెళ్ళేవారట! 
క సమరక్రీణా సన్నా। హము లొప్ప(గ దక్కు( గలుగునట్టి దొరలు ద 

ర్వము పల్లవింప వెడలిరి । తమ తమ కేతువులు గ్రాల ధరణీనాథా! 88 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= ఓ రాజా! ధృతరాష్ట్ర మహారాజా; సమర, (క్రీడా, సన్నాహములు+ఒప్ప(గన్‌= యుద్దం అనే ఆటకు 
చేయవలసిన ప్రయత్నాలు అన్నీ వర్ణిల్లుతుండగా; తక్కు+కలుగు+అట్టి, దొరలు= మిగిలిన ప్రభువులు; छठी ఆటోపం; 
a ల ^ © ५ €> 2) 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 39 


పల్లవింపన్‌= చిగురించగా; తమ తమ కేతువులు= తమ తమ జెండాలు; (క్రాలన్‌= మిరుమిట్లు గొలుపుతూ వెలుగొందగా; వెడలిరి= 
వెళ్ళారు (యుద్దభూమికి బయలుదేరి నడిచారు). 


తాత్సర్యం: సమర క్రీడా సన్నాహంతో మిగిలిన దొరలు యుద్దభూమికి తమ తమ గొప్పదనం చూపిస్తూ 
పటాటోపంతో తమ జెండాలు మిరుమిట్లు గొలిపి వెలుగులు వెలారుస్తూ ఉండగా బయలుదేరి వెళ్ళారు. 


విశేషం: 1. యుద్దమును, సంస్కృతభారతంలో తిక్కన తెలుగు భారతంలో “క్రీడ గ అభివర్లించటం కనిపిస్తుంది. యుద్దం 
ఒక ఆట, వినోదం ఎట్టా అవుతుంది? అని నవీనులు (ప్రశ్షించవచ్చును. అయితే- ఆనాటి వారు యుద్దాన్ని మారణహోమం 
క్రింద పరిగణించలేదు. అయితే అది హత్యాకాండ కూడా కాదు. వీరుడు హంతకుడు కాడు. యుద్దం రమణీయ భయానకమైన 
ఆట. 'మధ్యవర్తి” (రిఫరీ) లేనట్టి (క్రీడా విశేషం. వీరుడును, చంపవచ్చును, లేక చావవచ్చు అక్కడ ముఖ్యమైన అంశం. 


2. యుద్దంలో రంగురంగుల జెండాలు కన్నుల పండువుగా రెపరెపలాడేవి. ప్రతివీరుడూ (ప్రత్యేకమైన జెండా ఎన్నుకొనేవాడు. 
ఆ జెండాను, దూరం నుండి చూచి ఆ రథం ఏవీరుడిదో చెప్పుగలిగేవారు. బహుశః రంగు రంగుల జెండాలు, గుర్రాలకు, ఏనుగులకు 
చేసిన ఆహార్యాలు యుద్ద బీభత్సాన్ని భటులు మానసికంగా భావింపగలిగేటట్లు చేసేవి. 


వ. వారెవ్వ రంటేని వినుము. 89 


ప్రతిపదార్దం: వారు= (ఆ విధంగా యుద్దభూమికి బయలు వెడిలినవారు); ఎవరు+అంటి(వఏ)+ఏని= ఎవరని (ప్రశ్నిస్తే, వినుము= 
వినుము. 


తాత్సర్యం: వా రెవ రంటావా? చెప్పుతాను వినుము. 


క,  కల్పితదృఢచతురంగా । నల్పం బై గండు మిగిలి యాదవబల మా 
కల్పోజ్జ్వలత( గొలువ నవి । కల్పు(డు గృతవర్మ సనియె గాఢస్పూర్తిన్‌. 90 


(ప్రతిపదార్థం: కల్పిత+దృఢ+చతురంగ+అనల్పంబు+ఐ= ఏర్పాటు చేయబడిన శక్తిగల (రథ గజ అశ్యపదాతులను) నాలుగు 
అంగాలతో గొప్పదై; గండు మిగిలి= పరాక్రమంతో అతిశయించి; యాదవ+బలము= యాదవజాతికి చెందిన సైన్యం; ఆ 
కల్ప+ఉజ్ఞ్యలతన్‌= ధగధగ మెరిసే ఆహార్యంతో; కొలువన్‌= పరివారమై వెంటరాగా; అవికల్పు(డు= మొక్కవోని పరా(క్రమం 
కలవాడు- కృతవర్మ; గాఢస్ఫూర్తిన్‌= మిక్కిలి దర్పంతో వెలుగొందుతూ; చనియెన్‌= (యుద్దభూమికి) వెళ్ళాడు. 


తాత్సర్యం: కృతవర్మ మొక్కవోని పరా(క్రమంగల మహావీరుడు. అతడి పరివారమైన యాదవ సైన్యం రథ, గజ, 
తురగ, పదాతులలో మిక్కిలి దృఢమైనది. ఆ భటుల ఆహార్యం, ధరించిన దుస్తులు మిల మిల మెరిసిపోతూ 
కన్పిస్తున్నవి. ఆతడు ఆ ప్రచండ సేనా సమూహంతో యుద్దభూమికి కదలి వెళ్ళాడు. 


విశేషం: యాదవులలో (ప్రముఖుడు శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నాడు. కృతవర్మ యాదవుడే అయినప్పటికీ కృష్ణుడితో 
పాటు చేరలేదు. అంతేకాక అతడికి శ్రీకృష్ణుడిపైగల ద్వేషమే దుర్యోధనుడి యెడగల (పేమకంటె హెచ్చు. శత్రువునకు శత్రువు 
తనకు మిత్రుడు అనే రాజనీతి చొప్పున కృతవర్మ కౌరవ పక్షం వహించాడు. మహాభారత యుద్దం జరిగిన తర్వాత, కౌరవ 
సేనలో చావక మిగిలిన వారు - రథికత్రయం, కృతవర్శ, కృపాచార్యుడు, అశృత్త్ణామ. మహాభారత యుద్దానంతరం కూడ ఆ 
విద్వేషాలు సమసిపోలేదు. సుమారు ముప్పదిఆరు సంవత్సరాల పిదప యాదవులలో అంతఃకలహాలు చెలరేగాయి. పాండవ 
పక్షాన పోరాడిన సాత్యకి, దుర్యోధన పక్షాన పోరాడిన కృతవర్మ ఆ అంతఃకలహంలో మరణించారు. 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, రథములు ठर చెలువగు । పృథుసైన్యముతోడ బంధుబృ్బందము( దానుం 
బ్రథనోత్సుకవృత్తి మహా । రథు(డు జయద్రథు(డు వొలిచె( బ్రస్సురితగతిన్‌, 91 
ప్రతిపదార్థం: రథములు= రథాలు; తజిచు+ఐ= మిక్కిలి దట్టమై; చెలువు+అగు= అందంగా కనిపించే; పృథుసైన్యము తోడన్‌= 
పెద్ద సేనతో; బంధు+బృందము= చుట్టాల సమూహం; తానున్‌; ప్రథన+ఉత్సుక+వృత్తిన్‌= యుద్దం చేయాలనే ఉత్సాహంతో; 
జయ॥ద్రథు(డు (సైంధవుడు - సింధు దేశాధిపతి)= జయ॥ద్రథుడునే పేరుగల; మహారథు(డు= గొప్ప రథికుడు, మహావీరుడు; 
ప్రస్సురిత గతిన్‌=ప్రకాశించే నడకతో; పాలిచెన్‌= వెలుగొందాడు. 
తాత్సర్యం: సింధుదేశాధిపతి మహావీరుడు జయ॥ద్రథుడు తాను తన చుట్టాలతో కలిసి, (క్రిక్కిరిసిన రథాలతో 
కూడి సుందరంగా భాసించే సైన్యంతో యుద్దం చేయాలనే ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళాడు. 
విశేషం: 'మహారథుడు” వాచ్యార్థం గొప్ప రథం కలవాడు. అయితే మహాభారత కాలంలో వీరుల వర్గీకరణం గమనించ దగింది. 
'రథికుడు' ఒక సేనాంగానికి అధినేత. అతడికి బాసటగా చతురంగ బలాలు (రథ గజ తురగ పదాతులు) ఉంటాయి. రథానికి 
చక్రరక్షకులు ఉంటారు. అనేక రథికులకు నాయకుడు మహారథుడు. అంతకుమించిన సైన్యం గలవాడు అతిరథుడు. అంతకంటె 
గొప్పవాడు అతిరథ శ్రేష్టుడు. 
మ. = ९८०९८४९८ గ్రాలు మదవత్సామోద్ధవస్తోమ మ 
గ్గలమై యేచిన సేన లొప్ప(గ దిశల్‌ గంపింప విందానువిం 
८०९०८ గాళింగ మహీవిభుండు భగదత్తుండున్‌ భవత్సేనయో 
ధులకుం గన్నుల పండువై నడచి రుత్తుంగాంగ సంరంభులై. 92 
ప్రతిపదార్థం: చలత్‌+ఉర్వీధర+లీలన్‌= నడిచే కొండలవలె; క్రాలు= వెలుగొందే; మదవత్‌+సామోద్భవ, స్తోమము= దానజలధారలు గల 
ఏనుగుల గుంపులు; అగ్గలము+ఐ= అతిశయించి; ఏచిన= విజృంభించిన; సేనలు= సైన్యాలు; ఒప్ప(గన్‌= విలసిల్లగా; దిశల్‌= దిక్కులు; 
కంపింపన్‌= కదలగా; వింద+అనువిందులు= విందుడు, అనువిందుడు అనేవారు (అన్నదమ్ములు); కాళింగ+మహీవిభుండు= కళింగ 
దేశం పరిపాలించే రాజు; భగదత్తుండున్‌= భగదత్తుడును; భవత్‌+సేన+యోధులకున్‌= నీ సేనలలోని వీరులకు; కన్నుల+పండువు+ఐ= 
చూడటానికి అందంగా; ఉత్తుంగ+అంగ+సంరంభులు+ఐ= ఎత్తైన దేహాల సంరంభం కలవారలై; నడచిరి= వెళ్ళారు. 
తాత్సర్యం: నీ సేనలలోని వీరులు అందరూ కన్నుల పండువుగా చూస్తూ ఉండగా, విందుడు అనువిందుండు 
అనే రాజ సోదరులు, కళింగరాజు భగదత్తుడు, నడచే కొండలవలె భాసించే ఏనుగుగుంపులతో పొంగారే 
ఉత్సాహంతో యుద్దభూమికి బయలుదేరి వెళ్ళారు. 
విశేషం: 1. మదించిన ఏనుగుల కుంభస్థలం నుండి పరిమళ పూరితమైన మదజలం (స్రవిస్తూ ఉంటుందని కవులు వర్ణించారు. 
2. విందానువిందులు, కళింగ (ప్రభువు, భగదత్తుడు మత్తేభయూధాలకు (ప్రసిద్ది చెందినవారు. వారు అంగసౌష్ట్రవం గల 
ఆజానుబాహులు. భగదత్తుడి ఏనుగు పేరు సుప్రతీకం. 
3. మహాభారత సంగ్రామం - సమకాలీన వీరులకు తమ పరా(క్రమ ప్రాభవాలు ప్రదర్శించుకొనేందుకు అవకాశం కల్పించింది. 
అక్కడ ముఖ్యమైనని జయాపజయాలు కాదు. తమ తమ పరా(క్రమ (ప్రదర్శనమే. కళింగదేశం పౌరాణిక కాలంలోనేకాక చారిత్రక 
కాలంలో గూడ ఏనుగులకు ప్రసిద్ది కెక్కింది. కళింగరాజు 'గజపతి'గా చరిత్రలో సుప్రసిద్దుడు. 


క, కొడుకులు దమ్ములు గుట్టిపు । ८८2००९०८ బెకైన బలవితానము' దగుమై 
నడపించుచు మెలుపున సం । గడములతో నరుగు శకుని గడు నొప్పారెన్‌. 93 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 41 


ప్రతిపదార్థం: కొడుకులున్‌= పుత్రులు; తమ్ములున్‌= తనకంటె వయస్సులో చిన్నవారైన సోదరులు; గుజ్జిపు దడములు= 
అశ్యృసేనలు; పెక్కు+అయిన+బలవితానము= ఎక్కువ అయిన సేనాసమూహం; తగుమైన్‌= తగినట్లుగా, క్రమబద్దంగా; 
నడపించుచున్‌= వెడల చేస్తూ; మెలుపునన్‌= ఒడుపుతో; సంగడములతోన్‌= స్నేహితులతో; అరుగు= వెడలే; శకుని= శకుని 
(దుర్యోధనాదుల మేనమామ); కడున్‌= ఎక్కువగా; ఒప్ఫారెన్‌= వెలుగొందాడు. 

ह కొ తో «< ण తో: ౨ =, తో _ గా 9.౪ సూ ठ NN వా 0 గా 
తాత్సర్యం: తన కొడుకులతొ', గుర్రపు దళాలతో; పెద్ద సైన్యం క్రమబద్దంగా నడిపిస్తూ, సపరివారం 
యుద్దభూమికి వెడలే శకుని వెలుగొందాడు. 
విశేషం: శకుని గాంధార దేశాధిపతి. జూదం ఆటలో గడుసరి. దుష్టచతుష్టయంగా ప్రసిద్ధికెక్కిన వారు (దుర్యోధనుడు, 
దుశ్శాసనుడు, శకుని, इद), గాంధార దేశం గుర్రాలకు పేరు కెక్కింది. గుర్రాల నడక క్రమబద్దంగా భాసిస్తుంది. 


మ. తనతో గాల్వురు సాల గల్లు బలసంతానంబుతో' బ్రీతిం బు 
త్రుని వీరోత్తము సోమదత్తు విలసద్లోర్థర్ప దుర్జాంతు( బౌ 
త్రుని భూరిశ్రవసుం గనుంగొనుచు నింద్రుం గ్రేి సేయంగ నే 
చిన పెంపాొప్ప(గ బాహ్లాకుం దరిగె నిశ్చింతంబునం బోరికిన్‌. 94 


ప్రతిపదార్థం: తనతోన్‌= తనకు తోడుగా (బాహ్లికుడికి బాసటగా); కాల్వురు= పదాతి భటులు; చాలన్‌= మిక్కుటంగా; కల్లు= 
ఉన్న; బల+సంతానంబుతోన్‌= సేనల సమూహాలతో; €= ఇష్టంగా; పుత్రుని= కొడుకును; వీర+ఉత్తమున్‌= శూరులలో 
గొప్పవాడైన; సోమదత్తున్‌= సోమదత్తుడు అనే పేరుగలవాడిని; విలసత్‌+దోః+దర్స+దుర్దాంతున్‌= (ప్రకాశించే భుజపరా(క్రమంయొక్క 
ఆటోపం చేత దుస్సహుడు అయిన వాడిని; పౌత్రునిన్‌= కొడుకు కొడుకును; భూరిశ్రవసున్‌= భూరిశ్రవసుడు అనే పేరుగల 
వాడిని; కనుంగొనుచున్‌= చూస్తూ; ఇం(ద్రున్‌= వేల్పుదొరను (స్వర్గలోకాధిపతిని); (క్రేణి+చేయంగన్‌+ఎంచిన= పరిహసింప జాలిన; 
పెంపు+ఒప్ప(గన్‌= గొప్పదనము విలసిల్లగా; బాహ్లికుండు= బాహ్లికుడు; పోరికిన్‌= యుద్దానికి; నిశ్చితంబునన్‌= జంకులేకుండగా; 
అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: మిక్కుటమైన కాల్పలముగల సైన్యంతో బాహ్లికుడు వీరోత్తముడైన కుమారుడు సోమదత్త్తునితో, 
(ప్రకాశించే భుజపరా[క్రమాటోపంచేత అణచరానివాడైన తన మనుమడు భూరి శ్రవునితో-దేవేం(ద్రుని పరిహసించగల 
గొప్పతనంతో యుద్దభూమికి నిశ్చింతగా వెళ్ళాడు. 


విశేషం: 1. బాహ్లికుడు యుద్దానికి వెళ్ళటాన్ని తిక్కన ఒక చక్కని చిక్కని మత్తేభవృత్తంలో వర్లించాడు. మహాభారత సంగ్రామంలో 

పాల్గొన్న వృద్దవీరులలో ప్రముఖులు బాహ్లికుడు, భీష్ముడు, భగదత్తుడు. బాహ్లికుడిలో ఇంకో విశేషం ఉన్నది. మూడు తరాల 

వారు ఆతడి సేనలో ఉన్నారు. బాహ్లికుడూ, అతడి కొడుకు సోమదత్తుడూ, సోమదత్తుడి కొడుకు భూరిశ్రవసుడూ. ముగ్గురూ 
సేరుకెక్కిన వీరాధివీరులే. 

28. కాంభోజరా జగు సుదక్షిణుం డక్తీణ విభవంబున వెడలె; మఠియుం గోసలపతి యగు బృహద్ధలుండును, 
మాహిష్షతీ పురనాథుం డగు నీలుండును, ద్రిగర్తేశ్వరుం డగు సుశర్మయు, నసురేంద్రులగు నలంబస 
హలాయుధులును, సాల్వ సౌవీర శూరసే నాభీర యవన వసుధాధిపులును లోనుగా ననేక దేశాధీశు 
లాత్మీయ చతురంగ బలసమన్వితులును నిజధ్వజ విరాజమానులును నానాభరణోజ్జ్వలాంగులును 
నయి సంగర కౌతుకంబు మొగంబులం దొంగలింప నరిగి ; రివ్విధంబునం బది యక్షౌహిణులు నడవం 
బదునొకండవ యక్షౌహిణితోC గురుక్షోణీవల్లభుండు విస్పురిత భూషణభూషితం బైన గంధ 
సింధురంబు నెక్కి వెలి గొడుగులు 2०686500 దొడవులం దటిచైన వజ్రంబుల యుద్దామంబు లగు 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


దీధితిస్తోమంబులును జామరంబులుం గలయం బొలయ బహురత్నప్రభా విభాసితం బయిన 
భుజంగకేతనంబు గ్రాలC గెలంకుల దుశ్శాసన దుర్మర్షణ వివింశతి వికర్ణాదు లగు సోదరులు వాహన 
వల్గనంబులు మెటిసి మెటు(గారు తమ తమ సిడంబు లుల్లసిల్లం జెలువు మిగిలి చనుదేరం జనియె; నిట్లు 
కౌరవసైన్యంబు గూడికొని కోదండ గదాదండ కుంత క్షురికా ముసల ముద్గర తోమర పరశు భింది పాల 
శూల ప్రముఖ నిఖిల హేతివ్రాతంబులను భర్మపరికర్మ నిర్మాణశోభిత వర్మంబులును వివిధవర్ణ విచిత్ర 
తనుత్రాణంబులును, మణిగగోజ్జ్వలజ్వాలాజటిల కేతనంబులం బరమాభీలసుందర సమ్మర్ణం బయ్యె; న 
ట్లున్న యప్పుడు. 95 


ప్రతిపదార్థం: కాంభోజ+రాజు+అగు= కాంభోజ దేశానికి పరిపాలకుడు అయిన; సుదక్షిణుండు= సుదక్షిణుడు; అక్షీణ, 
విభవంబునన్‌= గొప్ప ఐశ్యృర్యంతో; వెడలెన్‌= వెళ్ళాడు; మటియున్‌= అంతేకాక; కోసల+పతి+అగు= కోసల దేశానికి రాజు అయిన; 
బృహద్భ్బలుండును= బృహద్బలుడూ; మాహిష్మతీ, పుర, నాథుండు+అగు= మాహిష్మతీ నగరం ఏలే రాజు; నీలుండును= నీలుడూ; 
త్రిగర్త+ ఈశృరుండు+అగు= (త్రిగర్త దేశాధిపతి అయిన; సుశర్మయు; అసుర+ఇం(ద్రులు+అగు= రాక్షస ప్రముఖులు అయిన 
అలంబస హలాయుధులును; సాల్వ, సౌవీర, శూరసేన+ఆభీర, యవన, వసుధా+అధిపులును= సాల్వసౌవీర శూరసేన ఆభీర, 
యవన రాజులును; లోనుగాన్‌= మొదలగు; అనేక దేశ+అధీశులు= పెక్కు దేశాలను పరిపాలించే రాజులూ; ఆత్మీయ, చతురంగ, 
బల, సమన్వితులును= తమకు చెందిన నాలుగు అంగాలుగల సేనలతో కూడిన వారూ; నిజ, ధ్వజ, విరాజమానులును= తమకు 
ప్రత్యేకమైన జెండాలతో భాసించే వారూ; నానా+ఆభరణ+ఉజ్ఞ్యల+అంగులును= పెక్కు రకాల భూషణాలలో వెలుగొందే శరీరాలు 
గలవారూ; అయి; సంగర+కౌతుకంబు= యుద్దమునందలి కుతూహలంతో; మొగంబులన్‌= ముఖాలపై; తొంగలింపన్‌= 
ప్రతిఫలించగా; అరిగిరి= (యుద్దభూమిని) వెళ్ళారు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; పది+అక్షౌహిణులు= పది అక్షౌహిణులు 
నిర్లీత సంఖ్యలో చతురంగబలాలు గల సేనలు; నడవన్‌= తరలగా; పదునొకండవ+అక్షౌహిణితోన్‌- పదకొండో అక్షౌహిణితో; 
కురుక్షోణీ వల్లభుండు= కురురాజ్యనేత- దుర్యోధనుడు; విస్సురిత, భూషణ, భూషితంబు+ఐన= దేదీప్యమానంగా ఆభరణాలతో 
అలంకరించబడిన; గంధ+సింధురంబున్‌= మదపుటేనుగును; ఎక్కి= అధిరోహించి; వెలిగొడుగులు= अ మెణయన్‌= 
ప్రకాళశించగా; తొడవులన్‌= ఆభరణాలందు; తజచు+ఐన= దట్టమైన; వ(జ్రంబుల= రవ్వలతోను; ఉద్దామంబులు+అగు= గొప్పవి 
అగు; దీధితి స్తోమంబులన్‌= వెలుగుల సముదాయాలతో; చామరంబులున్‌+కలయన్‌+పొలయన్‌= చమరీమృగం వెం(ట్రుకలతో 
గూర్చిన వీవెనల కలిసి మెలిసి; బహు రత్న (ప్రభా విభాసితంబు+అయిన= పెక్కురత్నాల కాంతులతో వెలుగొందుతున్న; భుజంగ, 
కేతనము= పాము బొమ్మ ఉన్న జెండా; (క్రాలన్‌= మిరుమిట్టతో (ప్రకాశించుండగా; కెలంకులన్‌= ఇరువైపుల; దుశ్శాసన దుర్మర్షణ 
వివింశతి వికర్ల+ఆదులు+అగు= దుళ్ళాసనుడు, దుర్శ్మర్షణుడు, వివింశతి, వికర్ణుడు మున్నగు; సోదరులును= తమ్ములూ; 
వాహన+వల్లనంబులు= గుర్రాల గిట్టల చప్పుడు నడకలు; మెణసి+మెటు౯గారు= మిరుమిట్లు గొలిపే; తమతమ సిడంబులు= 
జెండాలు; ఉల్లసిల్లన్‌= శోభిల్లగా; చెలువు, మిగిలి= అందం అతిశయించి; చనుదేరన్‌= రాగా; చనియెన్‌= యుద్దభూమికి వెళ్ళాడు; 
ఇట్టు= ఈ రీతిగా; కౌరవ+సైన్యంబు= కౌరవుల సేనతో; కూడికొని= కలిసి; కోదండ, గదాదండ, కుంత, క్షురికా, ముసల, 
ముద్గర, తోమర, పరశు, భింది పాల, శూల, (ప్రముఖ, 29९, హేతి, (వాతంబులన్‌= ధనుస్సు, నడికట్ట్ణ, ఈటె, చిన్న కత్తి, 
రోకలి, ఇనుపగుదియ, చిల్లకోల, గం|డ్రగొడ్డలి, రెండు మూడు నాల్కలుగల పెద్దసూది, -ఈటె మొదలైనటువంటి అన్ని 
ఆయుధాలగుంపుతో; భర్మ, పరికర్మ, నిర్మాణ, శోభిత, వర్మంబులును= బంగారుతో చేయబడి శరీరమందలి మురికి పోగొట్టేటట్లు 
తయారు చేయబడిన కవచాలూ; వివిధ, వర్ల, విచిత్ర, తనుత్రాణంబులును= పెక్కురంగులతో ఆశ్చర్యకరంగా కనుపించే శరీర 
రక్షలును; మణి, గణ, ఉజ్జ్వల, జ్వాలా, జటిల, కేతనంబులన్‌= మణుల సముదాయాల యొక్క కాంతుల మంటలతో దట్టమైన 
జెండాలతో; పరమ+ఆభీల, సుందర, సమ్మర్షంబు+అయ్యెన్‌= మిక్కిలి భయంకరంగానూ అందంగాను దట్టంగాను కన్పించింది; 
అట్టు+ఉన్న+అప్పుడు= ఆ రీతిగా ఉన్నప్పుడు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 43 


తాత్సర్యం: కాంభోజ దేశాన్ని పరిపాలించే రాజు సుదక్షిణుడు గొప్ప వైభవంతో యుద్ధభూమికి తరలివెళ్ళాడు. 
కోసల దేశరాజు, బృహద్బలుడు, మాహిష్మతీ నగరాన్ని ఏలే ప్రభువు నీలుడు, (త్రిగర్తదేశాధిపతి సుశర్మ రాక్షస 
నాయకులగు అలంబసుడు, హలాయుధుడు, సాల్వ, సౌవీర, శూరసేన, ఆభీర, యవన, రాజులు మున్నగు అనేక 
దేశాలను పరిపాలించే ప్రభువులు రథ, గజ, తురగ భట బలాలతో తమ జెండాలు కన్నుల పండువుగా 
శోభిలుతుండగా, అనేకాలైన ఆభరణాలు శరీరాలపై వెలుగొందుతుండగా యుద్దం చేయాలనే ఉత్సాహం 
మొగాలలో తాండవిస్తూ ఉండగా యుద్దభూమికి వెడలసాగారు. 

ఈ విధంగా పది అక్షౌహిణుల సైన్యం తరలి వెళ్లగా, పదకొండో అక్షౌహిణిబలంతో కురుపతి దుర్యోధనుడు 
ఆభరణాలతో శోభిల్లే మదపు టేనుగును అధిరోహించి యుద్దానికి తరలివెళ్ళాడు. తెల్లని గొడుగులు అతడి శిరసుపై 
ప్రకాశించాయి. వ(జ్రాల తళతళలతో మిరుమిట్లు గొలిపే చామరాలు అతడికి వీస్తున్నారు. రత్నాలు పొదిగిన 
భుజంగకేతనంతో అతడు ప్రకాశించాడు. అతడి తమ్ములు దుశ్శాసనుడు, దుర్మర్షణుడు, వవింశతి, వికర్ణుడు 
మొదలైనవారు తమ తమ వాహనాలలో జెండాలతో అతడి వెంట వెళ్ళారు. 


ఈ విధంగా యుద్దానికి సన్నద్దుడై తరలి వెళ్ళే ఆ కురుసేనలో ధనువులు, గదలు, ఈటెలు, వంకర 
కత్తులు, రోకళ్ళు, ఇనుపగుదియలు, చిల్లకోలలు, గం(డ్రగొడ్డళ్ళు, రెండు మూడు నాల్కలుగల పెద్ద సూదులు, 
బల్లెములు అన్ని ఆయుధాలు కన్పించాయి. బంగారు కవచాలు రంగు రంగుల తనుత్రాణాలు మణులతో 
పొదగబడిన జెండాలు గల ఆ కౌరవసైన్యం సుందరంగా భయంకరంగా దట్టంగా కనుపించింది. 


విశేషం: 1, మహాభారత యుద్దంలో నేటి భారత దేశం ఎల్లలు దాటిన కాంభోజదేశం నుండి సేనలు యవనులు రాక్షసులు 
కూడా పాల్గొనటం ఒక విశేషం. ఒక విధంగా అది తొలి ప్రపంచ యుద్దం. 

2. అలనాటి వీరులు యుద్దాన్ని ఒక వినోద విహార (క్రీడగా భావించారు. 

3. ఆనాటి ఆయుధ విశేషాలు ధనువులేగాక ఎన్నో రకాలు ఉన్నాయి. 

4. ఇక కవచాలు. కవచాల వంటి తను (త్రాణాలు. కవచం కడుపును, వక్షుస్థలాన్నీ రక్షిస్తుంది. మిగిలిన అవయవాలను 
రక్షించేవి తను (త్రాణాలు. శిరస్కం, ముఖ(త్రాణం, దలపం, ఉదర[త్రాణం, నాగోదం, జంఘా(త్రాణం, మంఖుణం, బాహు(త్రాణం, 
బాహులం, అంగుళీ(త్రాణం, గోధ. 

5. అక్షౌహిణి: ఇరవై ఒక్కవేల ఎనిమిది వందల రథాలు, అన్ని యేనుగులు, అరవై వేల ఆరువందల గుర్రాలు, లక్షా 
తొమ్మిదివేల మూడు వందల ఏభైమంది కాల్బలం కలిస్తే ఒక అక్షౌహిణి అని గణితం. (ప్రతి రథానికి నలుగురు చ(క్రరక్షకులు 
ఉంటారు. అట్టి 18 అక్షౌహిణులు కురుక్షేత్రంలో చేరాయి. 

€> oa oy 
తే. అమరు తొడవుల వజ్రాంశు లంచపిండు । కరణి హరినీలముల( బేర్చుకాంతి యకళుల 
పగిది మాశణిక్యరుచి పద్మభంగి 2०6७०4०८ । గురుబలంబు గెందామర కొలని బోలె. 96 


ప్రతిపదార్థం: అమరు, తొడవుల= పొందిక పడిన ఆభరణాలయొక్క; వ(జ్ర+అంశులు= రవలకాంతులు; అంచ, పిండు, కరణిన్‌= 
హంసల సముదాయాలవలె; హరినీలములన్‌+పేర్చు, కాంతి= ఇం(ద్రనీలమణుల అధికమైన వెలుగు; అళుల పగిదిన్‌= 
తుమ్మెదలవలె; మాణిక్య+రుచి= కెంపుల కాంతి; పద్మభంగిన్‌= పద్మాలవలె; 32690596 = వెలుగొందగా; కురు+బలంబు= 
కౌరవసేన; కెందామర కొలనిన్‌= ఎర్ర దామర పువ్వులతో కూడిన సరస్సును; పోలెన్‌= పోలింది. 


44 శ్రీమదాంధ్ర ముహాభారతము 


తాత్సర్యం: ఆభరణాలలోని వజ్రాల కాంతులు హంసలవలె ఉన్నాయి. ఇం[ద్రనీలమణుల వెలుగులు తుమ్మెదలవలె 
ఉన్నాయి. కెంపుల కాంతులు పద్మాలవలె భాసించాయి. కౌరవసేన ఎ(ర్రతామరలు వికసించిన సరోవరం వలె 
వెలుగొందింది. 

విశేషం: అలం: ఉపమ. 

వ.  అట్టియెడ భీష్ముండు భూవల్లభులనెల్లం గూడం బిలిపించి వారలతో నిట్లనియె. 97 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; భీష్ముండు= భీష్ముడు; భూవల్లభులన్‌+ఎల్లన్‌= రాజులను అందరను; 
కూడన్‌+పిలిపించి= సమావేశం అయ్యేటట్టు ఆహ్వానించి; వారలతోన్‌= వారితో; ఇట్లు అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ఆ సమయంలో సేనాపతి అయిన భీష్ముడు రాజులను అందరను ఒక చోట సమావేశపరచి ఈ 
విధంగా చెప్పాడు. 


విశేషం: భీష్ముడు సేనాధిపతి గనుక వీరులకు ప్రబోధం చేయటం అతడి ప్రథమ కర్తవ్యం. 


భీష్ముడు నిజయోధులకెల్ల నుత్సాహంబుగా( దెగువ సెప్పుట (సం. 6-17-7) 
క “ఆరయ వివృతస్వర్గ । ద్వారము రాజులకు నాహవం; బందు మహూ 
దారులు దొల్లియు నరిగిరి; । మీ రీ మార్గమున నడవ మెయికొనుటొప్పున్‌. 98 
ప్రతిపదార్థం: ఆరయన్‌= పరీక్షించి చూడగా; ఆహవంబు= యుద్దం; రాజులకున్‌= (ప్రభువులకు; వివృత, స్వర్గ, ద్వారము= 
తెరచబడిన స్వర్గం యొక్క తలుపు- అనగ (ప్రవేశమార్గం; మహా+ఉదారులు=గొప్పవారు; తొల్లియున్‌=పూర్వంకూడా; అందున్‌= 
(ఆ ద్వారమునందు); అరిగిరి= వెళ్ళారు; మీరు= రాజులైన మీరు; ఈ మార్గమునన్‌= ఈ దారినే; నడవన్‌, మెయికొనుట+ఒప్పున్‌= 
నడవటానికి ఇష్టపడటం మంచిది. 


తాత్సర్యం: ఆలోచించి చూస్తే, రాజులకు యుద్దం స్వర్గంలో (ప్రవేశించటానికి తెరువబడిన ద్వారం. పూర్వకాలంలో 
ఎందరో గొప్పవారు ఈ దారినే వెళ్లారు. మిరు ఈ మార్గంలో నడవడానికి ఇష్టపడటం తగినది. 


విశేషం: యుద్దభూమిలో మరణించిన వీరులు (వీరుల ఆత్మలు) స్వర్గలోకంలోకి వెళ్ళగలవు అనే నమ్మకం (ప్రాచీనకాలంలో 
వీరులకు ఉండేది. 


క ఇంటం దెవులున( జచ్చుట । కంటెను బాపంబు లొండు గలవె నృపులకున్‌? 
బంటకలను పాొలిగల నిది । గంట నిధానంబు గంట గాదే మనకున్‌?' 99 


ప్రతిపదార్థం: నృపులకున్‌= రాజులకు; ఇంటన్‌= గృహంలో; తెవులునన్‌= జబ్బుతో; చచ్చుట కంటెను= మరణించటం కంటె; 
పాపంబులు= పాపాలు; ఒండు= వేరు; కలవు+ఎ?= ఉన్నాయా?; పొలిగలను= యుద్దభూమి; పంటకలను= పంటభూమి; ఇది= 
ఇది; కంట= చూడటం; మనకున్‌= మనకు; నిధానంబు= ధననిధిని; కంట= చూడటం; కాదు+ఏ?= కాదా? 


తాత్సర్యం: ఇంటిలో జబ్బు చేసి మంచమెక్కి బాధపడుతూ మరణించటం కంటే రాజులకు వేరే పాపం ఏమీ ఉండదు. 
రణరంగమే రాజులకు పంట చేను. యుద్దభూమిని దర్శించటం అంటే రాజులు పెన్నిధిని పొడగాంచినట్టై.” 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 45 


తే. అనిన విని వార లందటు నగ్గలికలు । 5680409 మాటల దనతన తెటిగు 5०600 
బహువిధంబుల నతనికి బాస యిచ్చి । యేచి నిజసైన్యములలోని కే(గి రథిప! 100 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (భీష్ముడు) పలుకగా; విని= ఆలకించి; వారలు+అందణున్‌= ఆ రాజులు అందరూ; అగ్గలికలు= 
ఉత్సాహాలు; నెజయు+మాటలన్‌= అతిశయించే పలుకులతో; అతనికిన్‌= సేనాపతి అయిన భీష్ముడికి; బహువిధంబులన్‌= ఎన్నో 
రీతుల; బాస+ఇచ్చి= ప్రతిజ్ఞలు చేసి; అధిప!= ఓరాజా! (ధృతరాష్ట్ర మహారాజా!); ఏచి= పూని; నిజ+సైన్యములలోనికిన్‌= తమ 
సేనలలోనికి; ఏ(గిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సేనాపతి అయిన భీష్ముడు ఆ విధంగా (ప్రబోధించగా విని, యుద్దం 
చేయటానికి వచ్చిన ఆ రాజులు అందరూ ఉత్సాహంతో పొంగి పోయి అతడి యెదుట ఎన్నో విధాలుగా శపథాలు 
చేసి తమ తమ సేనలలోనికి వెళ్ళి నిలిచారు. 


వ. అయ్యవసరంబున గాంగేయుండు గాంధారేయు నాలోకించి 'మదీయ సంగర సమయంబున గర్జుండు 
పుత్తమిత్తామాత్యబంధు సహితంబుగా' గయ్యంబునకు రాకుండం గలవాడని తేటపడం బలికిన. 101 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; గాంగేయుండు= గంగ కొడుకు- భీష్ముడు; గాంధారేయున్‌= గాంధారి 
కొడుకును దుర్యోధనుడిని; ఆలోకించి= చూచి; మదీయ, సంగర, సమయంబునన్‌= నేను యుద్దం చేసే కాలంలో; కర్టుండు= 
इद; పుత్ర మిత్ర అమాత్య బంధు సహితంబుగాన్‌= కొడుకులతో, స్నేహితులలో, మం(త్రులలో, చుట్టాలతోపాటు; 
కయ్యంబునకున్‌= యుద్దానికి; రాకుండన్‌+కలవా(డు= రాగూడదు; అని= అని; తేటపడన్‌+పలికినన్‌= సుస్పష్టంగా చెప్పిన, 


తాత్సర్యం: ఆ సమయంలో భీష్ముడు దుర్యోధనుతో ఈ విధంగా అన్నాడు. 'ఓ దుర్యోధనా! నీ మిత్రుడైన 

इत నేను యుద్దం చేసేటప్పుడు తాను యుద్దంలో పాల్గొనరాదు. అట్లే అతడి కొడుకులు స్నేహితులు మం(త్రులు, 
[a] > > [#) 02 

చుట్టాలు సయితం యుద్దంలో పాల్గొనరాదు. 


విశేషం: 1. దుర్యోధనుడు భీష్ముడిని సేనాపతిగా నియమించి, ఉభయ పక్షాలలోని యోధుల శక్తిసామర్థ్యాల తారతమ్యాలు వెలకట్టి 
చెప్పుమని అర్థించాడు. భీష్ముడు వీరులందరినీ పొగడి కర్గుడిని “అర్హరథుడు” అని చెప్పాడు. అనగా వీరులలో రథుడు, మహారథుడు, 
అతిరథుడు, అతిరథశ్రేష్టుడు ఉత్తరోత్తర బలీయములైన పదవులు. వీరులలో అందరి కంటె తక్కువ వాడు రథుడు. ఇక అర్హరథుడు 
అంతకంటె మిక్కిలి అధముడు అన్నమాట. అప్పుడు కరుడు కోపించి భీష్ముని నాయకత్వంలో తాను యుద్దం చేయనని (ప్రతిజ్ఞ 
చేశాడు. అందుచేత భీష్ముడు ఈ మాట చెప్పవలసి వచ్చింది దుర్యోధనునితో. 


2. అయితే భీష్మ పతనానంతరం కర్గుడు రహస్యంగా భీష్ముడిని కలిసికొని అతడికి తన మన్నన తెలిపాడు. భీష్ముడు గూడ 
కర్ణుని లోకోత్తర వీరుడిగా ప్రశంసించాడు! ఒకనాడు ఆ భీష్ముడేకదా కర్గుడిని అర్హరథుడు అని అన్నది!? భీష్ముడిని తూలనాడిన 
ఆ కర్టుడే భీష్ముడికి పాదాభివాదం చేశాడు. మానవ మనస్తత్వాన్ని మధించిన మహాభారతంలోనే ఇట్టి విచిత్ర విరోధాభాసం వర్ణించబడింది. 


క *చలముకొని యొరుల నుడుపుట । బలియుండై తెంపు సేసి బవరమునకు( ८>८ 
దెలియుట గాదే!” యని కురు । కులముఖ్యు(డు వొంగి యతని గొనియాడె( దగన్‌. 102 


ప్రతిపదార్థం: చలము+కొని= మిషపెట్టి; ఒరులన్‌= ఇతరులను; ఉడుపుట= నిగ్రహించటం; బలియుండు+ఐ= బలంకలవాడై; 
తెంపు+చేసి= చొరవ వహించి; బవరమునకున్‌= యుద్దానికి; తాన్‌= తానై; తెలియుట+కాదే!= పూనిక వహించటమే కదా!; అని= 
అని పల్కి; కురు కుల ముఖ్యు(డు= కౌరవ శ్రేష్టుడు- దుర్యోధనుడు; పొంగి= (ఉత్సాహంతో) అతిశయించి; అతనిన్‌= (భీష్ముడిని); 
తగన్‌= తగునట్టుగ (యథోచితంగా); కొనియాడెన్‌= (ప్రశంసించాడు. 


46 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నెపం పన్ని ఇతరులను (ప్రక్కకు నెట్టివేయటం అంటే యుద్దంలో తానే బలవంతుడై బాధ్యత వహించి 
పోరాడటానికీ సంసిద్ధం కావటమేగదా” అని దుర్యోధనుడు భీష్ముడిని పొగిడాడు. 


విశేషం: 1. దుర్యోధనుడికి కర్గ్టుడికిగల మైత్రి జగత్‌[ప్రసిద్దం. అయితే, సేనాపతి అయిన భీష్ముడు కర్టుడిని- యుద్దంలోకే రాకూడదు 
అని నిషేధించాడు. ఇది దుర్యోధనునికి బాధ కలిగించే అంశమే. అయినప్పటికీ, ఆతడు భీష్ముడిని ప్రశంసించాడు. ‘కర్ణుడిని 
రావద్దంటే - భీష్ముడే యుద్ద బాధ్యత సర్వం తనమీద వేసుకొన్నట్లేకదా!' అన్నాడు తెలివిగా పరిపాలనాదక్షుడైన దుర్యోధనుడు. 

2. చలము అన్న మాట ఇక్కడ మిక్కిలి అర్థవంతమైనది. వాది ఒక అర్థంలో ప్రయోగించిన శబ్దానికి (ప్రతివాది, మరి 
యొక అర్థం కల్పించి చేయు దూషణ. ఇది छल) దోషాలలో ఒకటి. ఛల శబ్దప్రయోగంవలన కర్గుడిపై దుర్యోధనుడికి గల 
ఆంతరంగిక సానుభూతి స్వయం వ్యక్తమైంది. 


వ. ఇట్లు పితామహు నెత్తికోలునకుం జిత్తంబు వికసిల్ల ననుజసహితంబుగా నతనిం బరివేష్టించి యన్నరపతి 
'నిబిడచారుసన్నాహంబుగా నుచితవ్యూహం బమర్పు' మని యతనికిం జెప్పిన, నతండును బడమరమొగం 
బయి తానును ద్రోణుండును దాలధ్వజంబును వేదికాకేతనంబును గ్రాలుచుండ ముందటి నిలిచి వలపట( 
గృపాశ్వత్థామలును దాపటం గృతవర్మమద్రేశ్వరులును వెనుక బాహ్లిక సోమదత్త భూరిశ్రవసులును నడుమం 
గురుకుమారసమేతంబుగా నమ్మహీనాథుండును, నతని యగ్రభాగంబున 'నర్గునుం జంపుదుము చత్తు 
మింతియ కాని యొండులే' దని శపథంబులు పలికి సంశప్తకు లనం బ్రఖ్యాతు లయిన సుశర్మ మొదలుగా 
గల పదివేవురు రథిక ముఖ్యులును గలయ నెడనెడం దక్కిన యోధవీరులును నిలుచునట్లుగా నియమించి, 
తగనయ్య సైన్యంబుల కేనుంగులు నేనుంగుల కరదంబులు నరదంబులకుం దురంగంబులుదురంగంబులకు 
విండ్లవారు విండ్లవారికి నద్దాయుధులు నడ్డం బగు తెఅింగున నిలువ నియోగించి, మానుషవ్యూహంబు 
సమకట్టిన, నెన్నండును నిట్టి దృఢవ్యూహంబు గనియును వినియు నెటుంగమని యెల్లవారు నచ్చెరువునం 
బొరయుచు( బ్రియంబందుచుండిరి; బృందారక ప్రముఖ దేవయోనులును దివంబున నున్న పురాతన 
ధరారమణులును భారత రణంబు గనుంగొను కుతూహలంబున వివిధ విమానారూఢులై యేతెంచి; రంతకు 
మున్న యక్కడ. 103 


ప్రతిపదార్థం: ఇట్టు=- ఈ విధంగా; పితామహు+ఎత్తికోలునకున్‌= తాతగారి నిర్ణయానికి, భీష్ముడి నిర్జారణకు; చిత్తంబు= మనస్సు; 
వికసిల్లన్‌= వికసించగా; అనుజ, సహితంబుగాన్‌= తమ్ములతో గూడ; అతనిన్‌= భీష్ముడిని; పరివేష్టించి= చుట్టూ వినయంగా 
చేరికొలిచి; ఆ+నరపతి= ఆ రాజు - దుర్యోధనుడు; నిబిడ, చారు, సన్నాహంబుగాన్‌= దట్టమైన, అందమైన, యుద్ద ప్రయత్నాలతో 
కూడినదై; ఉచిత, వ్యూహంబు+అమర్పుము+అని= తగిన వ్యూహం ఏర్పాటు చేయుము అని; ఆతనికిన్‌= (భీష్ముడికి); చెప్పినన్‌; 
అతండును= (భీష్ముడును); పడమర+మొగంబు+అయి= పడమటి దిక్కువైపు ముఖము కన్సించునట్టుగా; తానును= 
(భీష్ముడును); [ద్రోణుండును= [ద్రోణుడును; తాల+ధ్వజంబును= తాడిచెట్టు జెండా; వేదికా+కేతనంబును= యజ్ఞంకోసం 
అమర్చబడిన తిన్నెగల జెండా; |క్రాలుచుండన్‌= మిరుమిట్లు గొలుపుతూ వెలుగొందుతుండగా; ముందరన్‌+నిలిచి= అ(గ్రభాగంలో 
నిలిచి; వలపటన్‌= కుడివైపు; కృప+అశృత్తామలును= కృపాచార్యుడును, అశృత్సామయును; దాపటన్‌= ఎడమ (ప్రక్కగా; కృతవర్మ, 
మ(ద్ర+ఈళశృరులున్‌= కృతవర్మ, శల్యుడును; వెనుకన్‌= వెనుకభాగంలో; బాహ్లిక, సోమదత్త, భూరి శ్రవసులును= బాహ్లికుడు, 
(అతని కొడుకు సోమదత్తుడు) సోమదత్తుని కొడుకు భూరి (శ్రవసుడును; నడుమన్‌= మధ్యభాగమందు; కురు, కుమార, 
సమేతంబుగాన్‌= కురుకుమారులతోపాటుగా; ఆ+మహీనాథుండును= ఆ రాజు (దుర్యోధనుడు); అతని+అ(గ్రభాగంబునన్‌= 
ఆతడిముందు; అర్జునున్‌= అర్జునుడిని; చంపుదుము= సంహరిస్తాము; చత్తుము= మరణిస్తాము; ఇంతియ కాని= ఇంతేకాని; 
ఒండు+తెణంగు= వేరుమార్గం; లేదు+అని= లేదంటూ; శపథంబులు= (ప్రతిజ్ఞలు; పలికి= వచించి; సంశప్తకులు+అనన్‌= 
సంశప్తకులు అనే పేరుమీద; 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 47 


ప్రఖ్యాతులు+అయిన= పేరుకెక్కిన; సుశర్మ+మొదలుగాన్‌+కల= సుశర్మ మున్నగువారలైన; పదివేవురు, రథిక, ముఖ్యులును= 
పదివేల మంది గొప్ప రథికులూ; కలయన్‌+ఎడన్‌+ఎడన్‌= అక్కడ అక్కడ కలిసిపోయేటట్టుగా; తక్కిన= మిగిలిన; 
యోధ+వీరులును= యుద్దం చేసే శూరులును; నిలుచు+అట్టుగాన్‌= నిలబడేటట్టుగా, నియమించి= ఆజ్ఞాపించి; తగన్‌ తగురీతిగా, 
అయైై+సైన్యంబులన్‌= ఆయాసేనలను; ఏనుంగులన్‌= ఏనుగులను; ఏనుంగులకున్‌+అరదంబులు= ఏనుగులకు రథాలు; 
అరదంబులకున్‌+తురంగములు= రథాలకు గుర్రాలు; తురంగబులకున్‌= గుర్రాలకు; విండ్లవారున్‌= ధనుస్సులు ధరించేవారు 
(ధానుష్కులు); విండ్లవారికిన్‌= చాపములు ధరించేవారికి; నద్దాయుధులు= కట్టబడిన ఆయుధాలు కలవారు; 
అడ్డంబు+అగు+తెజంగున్‌= అడ్డంగా (రక్షగా) ఉండేటట్టు; నిలువన్‌= నిలుచున్నట్ల్టు; నియోగించి= ఏర్పాటు చేసి; మానుష 
వూఃహంబు= మనిషి ఆకారంగా వ్యూహం; సమకట్టినన్‌= ఏర్పాటు చేసినప్పుడు; ఎన్నండును= ఏకాలంలో గూడ; ఇట్టి= ఇటువంటి; 
దృఢ, వ్యూహంబున్‌= గట్టిదైన వ్యూహాన్ని; కనియున్‌+వినియున్‌+ ఎణుంగము= చూడలేదు, వినలేదు; అని= అని; ఎల్లవారున్‌= 
అందరూ; అచ్చెరువునన్‌+సొరయుచున్‌= ఆశ్చర్యానికి లోనయి; ప్రియంబు+అందుచుండిరి= సంతోషిస్తూ ఉన్నారు; బృందారక, 
ప్రముఖ, దేవయోనులును= దేవతలు మున్నగు వేల్పుల తెగలవారూ; దివంబునన్‌+ఉన్న= స్వర్గలోకంలో ఉన్న; పురాతన, 
ధరారమణులును= పూర్వకాలంలోని రాజులూ; భారత+రణంబు= భారత యుద్దాన్ని; కనుంగొను= చూడాలి అనీ; కుతూహలంబునన్‌= 
కోరికతో; వివిధ, విమాన+ఆరూఢులు+ఐ= వేరు వేరు విమానాలను ఎక్కి వచ్చినవారై; ఏతెంచిరి= వచ్చారు; అంతకుమున్ను+అ= 
అంతకు ముందే; అక్కడన్‌= ఆచట (ఆ యుద్దభూమియందు). 
తాత్సర్యం: ఈ విధంగా భీష్ముడి విజృంభణ సంకల్పానికి, మనస్సు వికసించగా దుర్యోధనుడు తమ్ములతోపాటు 
అతడి చుట్టుచేరి చక్కని చిక్కని వ్యూహం పన్నుమని అర్థించాడు. భీష్ముడు మనుష్యాకారమైన ఒక గొప్ప వ్యూహాన్ని 
అమర్చాడు. ముఖం పడమర దిక్కుగ ఉన్నది. ముఖద్వారం కడ తాను. తాడిచెట్టు జెండాతో, యజ్ఞవేదిక ఉన్న 
జెండాతో (ద్రోణాచార్యుడూ నిలిచారు. కుడివైపున కృపాచార్యుడు అశ్వత్థామ, ఎడమ వైపున కృపవర్మ, శల్యుడు 
నిలిచారు. వెనుక బాహ్లికుడు, అతడి కొడుకు సోమదత్తుడు, సోమదత్తుడి కొడుకు భూరి(శ్రవసుడు నిలిచారు. 
మధ్యలో దుర్యోధనుడు తమ్ములతో పాటు నిలబడ్డాడు. 

దుర్యోధనుడి ముందు సంశప్తకులు వారి నాయకుడు సుశర్మ నిలిచారు. “అర్జునుని చంపుతాము లేదా 
అర్జునుడి చేత చస్తాము. అంతేగాని ఇక వెనుదిరిగే ప్రసక్తియే లేదు, అనేది వారి (ప్రతిజ్ఞ. వారి సంఖ్య పదివేలు 
. ఇక ఎడనెడ మిగిలిన యోధులు నిలబడ్డారు. 


ఆ వ్యూహంలో ఇంకో విశేషం ఉన్నది. ఆయా సైన్యాలను కాపాడేందుకు రక్షగా ఏనుగులు అమర్చబడ్డాయి. 
ఏనుగులకు ముందు రక్షగా రథాలు, రథాలకు రక్షగా అశ్విక బలాలు, ఆశ్విక బలాలకు రక్షగా ఏలుకాం॥డ్రు, 
విలుకాం[డ్రకు రక్షగా తగిన ఆయుధాలు కత్తులు కటారులు ధరించినవారు నిలిచే ఏర్పాటు జరిగింది. ఇట్లాంటి 
దృఢమైన వ్యూహాన్ని కనీవినీ ఎరుగమంటూ అందరూ ఆశ్చర్యం చెందుతూ ఆనంద పడుతున్నారు. 

భారత యుద్దాన్ని చూడటానికి, దేవతలు, దేవతా జాతులు, స్వర్గలోకంలో ఉన్న పురాతన మహారాజులు 
తమ తమ విమానాలలో వచ్చారు. అంతకు ముందే అక్కడ 
విశేషం: 1. వ్యూహాలు భారతయుద్దంలో మిక్కిలి ప్రాముఖ్యం వహించినట్టివి. 'వ్యూహాలు.' ఇవి పలు ఆకారాలలో సేనాపతులు 
ఏర్పాటు చేసేవారు. 'వ్యూహం' సమరక్రీడలో అంతర్భాగం. 

2. విమానాలు: ఆధునిక నాగరకత, విజ్ఞానశా(స్తం (ప్రసాదించిన అద్భుతాలలో విమానం ఒకటి. అయితే భారత 
రామాయణాలు చదివిన భారతీయులకు ‘విమానాలు’ సుపరిచితాలు. ఆకాశయానం- విమానయానం ప్రాచీన భారతీయుల 
ఆలోచనలను - కావ్యకథలను విశేషంగా తీర్చిదిద్దాయి. 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


3. ఆత్మ - మరణానంతరం ఉంటుందనీ, కర్మానుగుణంగా స్వర్గలోకవాసం, నరకలోకవాసం ఏర్పడుతుందని (ప్రాచీన 
భారతీయులలో అధిక సంఖ్యాకులు విశ్వసించారు. 'ఆత్మ' నిత్యం; శరీరం అనిత్యం అనే భావాన్ని బహుళ (ప్రచారంలోకి 
తీసికొనివచ్చింది. మహాభారతంలో అంతర్భాగమైన భగవద్గీత. 

పాండనయోధులు యుద్దంబునకు వెడలుట 


సీ. ఏనిక మదమున కెలయు తే(టుల మొత్త । ములు వెలిగొడుగుల చెలువు గెలువ, 

దురగఖురోద్దూతధూళి యప్పరసల । యలక పూవులతోడం జెలిమిసేయ(, 

గేతనంబుల మణివ్రాతంబు రోచులు । రవికిరణంబుల నవల ద్రోవ, 

జైత్రభేరుల మహాస్వనములు సకల ప । ర్వతములయ బ్రతివిరావముల నీన, 
తే నంబరము రథఘోష భీమాభిరామ । 8088 గణరుణరుణతృతిమయముగ 

బటు పదాతిహేతిప్రభా పటలియెల్ల । దిశలు వెలి(గింప వెడలె యుధిష్టిరుండు. 104 
ప్రతిపదార్థం: ఏనిక, మదమునకున్‌= ఏనుగుల యొక్క దానజలమునకు; ఎలయు= వ్యాపించే; తే(టుల+మొత్తము= 
తుమ్మెదలగుంపు; వెలిగొడుగుల+చెలువున్‌= తెల్లగొడుగుల అందాన్ని; గెలువన్‌= జయించగా; తురగ ఖుర+ఉద్భూత ధూళి= 
గుర్రాల గిట్టలచేత పైకి లేపబడిన దుమ్ము; అప్పరసల= దేవతా(స్త్రీల యొక్క; అలక+పూవుల తోడన్‌= ముంగురుల యందలి 
పుష్పాలతో; చెలిమి+చేయన్‌= స్నేహం చేయగా; కేతనంబుల= జెండాల యొక్క; మణివాతంబు+రోచులు=. మణుల 
సముదాయాల కాంతులు; రవి+కిరణంబులన్‌= సూర్యుడి వెలుగులను; అవలన్‌+(త్రోవన్‌= దూరానికి నెట్టివేయగా; జైత్ర, భేరుల, 
మహా, నిస్వనములు= విజయసూచకములైన, పెద్ద డోళ్ళ నుండి వెలువడే గొప్ప శబ్దాలు; సకల, పర్వతములన్‌= అన్ని కొండలలో; 
ప్రతి రావములన్‌+-ఈనన్‌= మారుమోగగా; అంబరము= ఆకాశం; రథఘోషన్‌= రథాల నుండి వెలువడే ధ్వనితో; భీమ+అభిరామ, 
కింకిణీ, గణ, రుణరుణత్‌+కృతిమయముగన్‌; భయంకరం సుందరం అయిన చిరుగంటల సవ్వడులతో నిండి ఉండగా; 
యుధిష్టిరుండు= ధర్మరాజు; పటు+పదాతి+హేతి+(ప్రభా+పటలి= మిక్కుటములైన కాలి భటుల కత్తి తళతళల వెలుగు గములు, 
ఎల్ల దిశలు= దిక్కులు అన్నిటిని; వెలి(గింపన్‌= వెలుగొందచేయగా; వెడలెన్‌= యుద్దభూమికి తరలి వెళ్ళెను. 
తాత్సర్యం: ధర్మరాజు యుద్దభూమికి తరలి వెళ్ళాడు. ఏనుగుల మదం వలన ఏర్పడే సువాసనకు ఆకర్షించబడిన 
తుమ్మెదల గుంపులు తెల్లగొడుగుల సొగసును జయిస్తున్నట్లు గుమిగూడాయి. గుర్రాల గిట్టలవలన చెలరేగిన దుమ్ము 
కణాలు, ఆకాశం వరకు వ్యాపించి, దేవతాసస్త్రీల ముంగురులలో అలంకరించబడిన పువ్వులతో స్నేహం చేశాయి. 
జెండాలపై గుర్తులుగా ఉన్న బొమ్మలలో పొదగబడిన మణులయొక్క కాంతులు సూర్యకిరణాలను మించి 
ప్రకాశించాయి. విజయభేరిధ్వనులు అన్ని కొండలలో మారుమోగాయి. ఆకాశం, రథచక్రాల ధ్వనులతో వెరపు 
గొలుపుతూ సొగసులు చిందుతూ మారుమోగుతున్న చిరుగంటల సవ్వడులతో నిండిపోయింది. కాల్బలం పట్టుకొన్న 
కత్తుల యొక్క తళతళల వెలుగులు దిక్కులన్నిటినీ వెలుగొందచేశాయి. ధర్మరాజు యుద్దానికి తరలి వెళ్ళటం 
శోభాయమానంగా పరిణమించింది. 


విశేషం: మదధారలు ఏనుగుల కుంభస్థలాలనుండి (స్రవించటం, ఆ మదధారల పరిమళానికి తుమ్మెదలు ఆకర్షించబడటం 
హృదయంగమమైన 'కవిసమయం'. వెలిగొడుగులంటే బహిశ్చ(త్రాలని కొందరు అన్వయించారు. 
మ. ప్రమదం బాననకాంతి( గ్రొత్తవటుపం బాదాతిభూయిష్ట సై 

న్యముతో భీముడు భూషణద్యుతి నికాయంబున్‌ గదాద్యాయుధో 

గ్రమరీచి ప్రకరంబునుం గలిసి చిత్రస్పూర్తి శోభిల్ల గా 

సమరక్రీడకు వచ్చె జృంభిత భుజాస్తంభోజ్జ్వలాకారు(ై. 105 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 49 


ప్రతిపదార్థం: భీము(డు= భీముడు; ప్రమదంబు= సంతోషం; ఆననకాంతిన్‌= ముఖంలోని వెలుగును; (క్రొత్త, పణుపన్‌= కొత్తదిగా 
చేయగా; పాదాతి, భూయిష్ట సైన్యముతోన్‌= కాల్పలాలతో కూడిన సేనతో; భూషణ, ద్యుతి, నికాయంబున్‌= ఆభరణాల కాంతుల 
పుంజము; గదా+ఆది+ఆయుధ+ఉ(గ, మరీచి, (ప్రకరంబునున్‌= గద మున్నగు ఆయుధాల యొక్క భయంకరమైన కాంతుల 
సమూహమూ; కలిసి= కలిసి; చిత్ర స్ఫూర్తిన్‌+శోభిల్ల(గాన్‌= చిత్రవర్ల స్ఫూర్తితో; విలసిల్లగా; జృంభిత, భుజా, స్తంభ+ ఉజ్జ్యుల+ 
ఆకారు(డు+ఐ= విస్తరిల్లిన కంబముల వంటి భుజములతో మెరిసే ఆకారం కలవాడై; సమర+క్రీడకున్‌= యుద్దం అనే ఆటకు; 
వచ్చెన్‌= (తరలి) వచ్చాడు. 

తాత్సర్యం: సంతోషం మొగమందు వెలుగొందుతుండగా, వెంట గొప్ప కాల్బలంతో కూడిన సేన రాగా, 
ఆభరణాలు గద మున్నగు ఆయుధాల నుండి వెలువడే భయంకరమైన కాంతులు కలిసి చిత్రవిచిత్రమైన శోభ 
ఏర్పడగా కంబములవంటి భుజాలతో (ప్రకాశించే దేహ సౌష్టవం కలవాడై యుద్ద వినోద విహారానికి సన్నద్దుడై 
భీముడు వచ్చాడు. 


సీ. దివ్యరథస్పారదీప్తిజాలంబులు । పద్మరాగోజ్జ్వలప్రభలు గా(గ, 


మహనీయ రథ్యవిగ్రహముల జిగిసొంపు । ఘనవజ్ర వసు సముత్మరము గాగ, 
నొగలపై నున్న కృష్ణుని మేని నునుజాయ । హరినీల కాంతివిస్పురణ గాగ 
బ్రస్పీత కేతనాగ్రస్థిత కపిదేహ । రోచులు గరుడాళ్శరుచులు గాగ 


ఆ. నంపపాొదుల నిగుడు నంశువితానంబు । దీప్రమరకతముల ९९९६०९०८ 
దాలిమియును బెంపు( దనకు నైజములుగ । విజయరోహణాద్రి వెడలి వెలి(గె. 106 


ప్రతిపదార్థం: దివ్య, రథ, तिषठ, దీప్తి, జాలంబులు= దేవతా సంబంధమైన రథంయొక్క విస్తారమైన కాంతి సమూహాలు; 
పద్మ, రాగ, कु, ప్రభలు, కా(గన్‌= కెంపులనుండి వెలువడు మెరపు వెలుగులు కాగా; మహనీయ, రథ్యవి గ్రహముల, 
జిగి, సొంపు= గొప్పువైన గుర్రాల శరీరాల యొక్క వెలుగుల సొగసు; ఘన, వ(జ్ర, వసు, సముత్కరము, కా(గన్‌= గొప్ప 
రవ్వల సంపదల సమూహంకాగా; నొగలపైన్‌= రథం ముంగలి భాగంపై; ఉన్న= (కూర్చొని) ఉన్న; కృష్ణుని, మేని, నును, 
చాయ= ఆ కృష్ణుడి దేహము యొక్క జిలుగు వన్నెల రంగు; హరినీల, కాంతి, విసురణ, కాణగన్‌= ఇం[ద్రనీలమణుల (ప్రకాశ 
ప్రకటనకాగా, ప్రస్ఫీత, కేతన, అగ్ర, స్థిత, కపి, దేహ, రోచులు= (ప్రకాశించే జెండాపైన ఉన్న కోతి (ఆంజనేయుడి) శరీర 
కాంతులు; గరుడ+అశ్మరుచులు కా(గన్‌= ఆకుపచ్చ వన్నెగల మాణిక్యకాంతులు కాగా; అంపపొదులన్‌= బాణాలు పెట్టుకునే 
పొదులలో; నిగుడు= వ్యాపించు; అంశు వితానంబు= కాంతిపుంజం; దీ(ప్ర, మరకతముల, దీధితులుగన్‌= ప్రకాశించే పచ్చల 
వెలుగులు కాగా; తాలిమియును+పెంపు= ఓర్పు గొప్పతనము; తనకున్‌= తనకు (అర్షునుడికి); వైజములుగన్‌= 
స్వభావసిద్దములుగ; విజయ రోహణ+అ।ద్రి= అర్జునుడు అనే రోహణపర్వతం - లేదా - పరా(క్రమం రూపొందిన పర్వతం; 
వెడలి= (యుద్దానికి) బయలుదేరి; వెలిగాన్‌= ప్రకాశించింది. 

తాత్సర్యం: కరుడు గట్టిన పరా(క్రమంవలె, వెలుగొందే నడగొండవలె అర్జునుడు యుద్దభూమికి బయలుదేరి 
వెళ్ళాడు. దివ్యమైన రథం నుండి వ్యాపించిన కాంతులు కెంపు రవ్వ వెలుగులు వఏస్తరిస్తూండగా, గొప్పవైన గుర్రాల 
ఆకారరేఖలు వజ్రాల వెలుగులు వ్యాపింప చేయుచుండగా, రథంముందు సారథి స్థానంలో కూర్చొని ఉన్న శ్రీకృష్ణుడి 
శరీరకాంతి ఇం(ద్రనీలమణుల వెలుగులు చిమ్ముతుండగా దేదీప్యమానంగా (ప్రకాశించే జెండామీద ఉన్న 
ఆంజనేయుడి శరీర కాంతులు గరుడపచ్చల వెలుగులు వెల్లివిరియ చేయగా, తూణీరంలో మిరుమిట్లు గొలిపే 
బాణాల కాంతులు (ప్రకాశించే పచ్చల వెలుగులు వెలార్భగా, ఓర్సు గొప్పతనం తనకు పుట్టుకతో అలవడిన 
గుణాలుగా అర్జునుడు యుద్దభూమికి బయలుదేరి వెళ్ళాడు. 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. రోహణ+అ[ద్రి= రోహణ పర్వతం లంకానగరంలో పేరుకెక్కిన కొండ- ఒక అర్థం. రోహణ= వీర్యం పరా(క్రమం. 
రోహణా[ద్రి అంటే వీర్యం మానవశరీర రూపం ధరించి కొండవలె కన్సించటం అని రెండో అర్థం. ఇచ్చట రెండవ అర్థమే సందర్భోచితం 
అని చెప్పాలి. 

2. అలం: రూపకం. విజయ రోహణా(ద్రి= అర్జునుడు అనే రోహణ పర్వతం. ఇక్కడ రోహణ పర్వతానికి, అర్జునుడికి 
అభేదం కల్పించబడింది. అలంకారం రూపకం. అర్జునుని రథం అతిలోక దీప్తి కలది. అగ్నిదేవుడిచే అతడికి బహూకరించబడినట్టిది. 
మహాభారత యుద్దం ముగిసిన పిమ్మట శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి రథం దిగమన్నాడు. అర్జునుడు రథం దిగిన తదుపరి అది అగ్నికి 
దగ్గమైపోయింది. దివ్యరథం కాబట్టి శ్వత్రువులు ప్రయోగించిన అస్త్రాల శక్తిని ఆ రథం తనలో ఇముడ్చుకున్నదని అంతరార్థం. 


క. అతులితరథప్రతానో । ద్దతసైన్యము గొలువ దేవదత్తం బంగీ 
కృత సకల తూర్యనాదో । ద్దతి యగుచు( జెలంగం ర్రీడి గడు నొప్పారెన్‌ 107 


ప్రతిపదార్థం: అతులిత, రథ, ప్రతాన+ఉద్దత, సైన్యము= సాటిలేని రథాల సమూహాలతో అతిశయించిన సేన; కొలువన్‌= 
సేవిస్తూ ఉండగా; దేవదత్తం= దేవదత్తము (దేవతలచేత ఇవ్వబడిన శంఖం); అంగీకృత, సకల, తూర్య, నాద+ఉద్గతి+అగుచున్‌= 
ఢక్కా, బూరా, పటాహం మున్నగు వాద్యాల మోతల సమాహారంగా అందరిచేత అంగీకరించబడినదిగా; చెలంగన్‌= శోభిల్లగా; 
క్రీడి= అర్జునుడు; కడున్‌= మిక్కిలి; ఒప్పారెన్‌= విలసిల్హాడు. 

తాత్సర్యం: సాటిలేని రథసైన్యసమూహం తనను సేవిస్తూ, అర్జునుడు దేవదత్తం అనే శంఖం పూరిస్తూ మిక్కిలి 
శోభతో వెలుగొందాడు. 

విశేషం: అర్హునుడి శంఖానికి దేవదతం అనిపేరు. భారత వీరులు తమ తమ శంఖాలకు (ప్రత్యేకమైన పేరులు పెటుకొనేవారు 
(శ్రీకృష్ణుడి శంఖంపరు పా ంచజన్యరం, ధర్మరాజు శంఖం పేరు అనంత విజయం, భీముడి శంఖం పేరు పౌం|(డ్రం; నకుల సహదేవుల 
శంఖాలపేర్టు సుఘోషు మణిపుష్పకములు. 

2. యుద్దంలో భేరి మున్నగు వాద్యాలు మోయించేవారు. ఢక్క, పటహం, కాహళ, తిరుచిన్నం-ఇలా ... ఎన్నెన్నో- దేవదత్తం 
నుండి వెలువడే నాదం సకల వాద్య విశేష శబ్ద సమాహారంగా (ప్రసిద్ది కెక్కింది. యోధుడుగా అర్డునుడికీ దేవదత్తానికీ అవినాభావ 
సంబంధం ఏర్పడింది. అట్లే అర్జునుడి ధనుస్సు గాండీవం. 

తే. _గాండివం బింద్రచాపంబుకరణి నొప్ప । మెటిసి దివ్యకిరీటంబు మెటు(గు లడర 
జ్యానినాదంబు दरतः మేని కృష్ణ । 5००९८ 526८ గవ్వడి యను కారుమొగులు. 108 


ప్రతిపదార్దం: గాండివంబు= (అర్జునుడి ధనుస్సు); ఇం(ద్రచాపంబు, కరణిన్‌= ఆకాశంలో నీటికణాలలో సప్త వర్ల శబలితంగా 
ఏర్పడే విల్లును పోలి; ఒప్పన్‌, మెజుసి= శోభిల్లి; దివ్యకిరీటంబు= అతిలోకమైన కిరీటం; మెణు(గులు+అడరన్‌= మిరుమిట్లు గొల్పగా; 
జ్యా+నినాదంబు= అల్లైత్రాటి మోత; గర్డగాన్‌= (మేఘ) ఘోషగా; (ఉణుముగా); మేని= దేహానికి సంబంధించిన; కృష్ణ కాంతి= 
నల్లని కాంతితో; కవ్వడి+అను, కారు, మొగులు= అర్జునుడు అనే నల్లని మబ్బు; పాలిచెన్‌= శోభించింది. 
తాత్సర్యం: అర్జునుడు అనే నల్లని మేఘం శోభిల్లింది. అనగా అర్జునుడు నల్లని మబ్బువలె భాసించాడు. అతడి 
= 62 62 జ ౧ 
ధనుస్సు ఇం(ద్రచాపంవలె శోభిల్లింది. అతడి దివ్యకిరీట కాంతి మెజపు తీగల వెలుగులుగా మిరుమిట్లు కొల్పింది. 
అతడి వింటి అల్లైత్రాటి మోత మేఘగర్దనవలె విన్సించింది. అతడి నల్లని శరీరం మేఘవర్గాన్ని పోలింది. 
62 జ ౧ ६2 
నిశేషం: అలం: ఉపమానుప్రాణితం. కవ+వడి= రెండు వేగాలు కలవాడు- సవ్యసాచి; అర్జునుడు తన రెండు చేతులతో బాణాలు 
(ప్రయోగించే సామర్థ్యం సంపాదించాడు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 51 


మ. డవివిధోద్దామ హయావళీబహుళ మై విక్రాంతి కేళీ సము 

త్సవ కౌతూహల సుందరం బగు మహాసైన్యంబుతో మేదినీ 

ధవ సందోహము ప్రీతి బొంద మహిమోదాతోగ్రయానంబులం 

గవ లేతెంచిరి వేడ్క నొండొరులకుం గయ్యంబుమై( జెప్పుచున్‌. 109 
ప్రతిపదార్థం: వివిధ+ఉద్దామ హయ+ఆవళీ+బహుళము+ఐ= పెక్కు రకాల భయంకరాలు అయిన గుర్రాల గుంపులతో దట్టమై; విక్రాంతి, 
కేళీ, సముత్సవ, కౌతూహల, సుందరంబు+అగు= పరాక్రమ (క్రీడ అనే సంబరాన్ని సందర్భించుటచే అందగించిన; మహా+సైన్యంబుతోన్‌= 
గొప్ప సేనతో; మేదినీధవ, సందోహము= రాజుల సమూహం; ప్రీతిన్‌+పొందన్‌= సంతోషించగా; మహిమ+ఉదాత్త+-ఉగ్రయానంబులన్‌= 
గొప్పదనంతో అతిశయించి భయంకరంగా కనిపించే వాహనాలతో; కవలు= (జంట) నకుల సహదేవులు; వేడ్కన్‌= సంతోషంతో; 
ఒండొరులకున్‌= ఒకరితో ఒకరు; కయ్యంబుమైన్‌+చెప్పుచున్‌= యుద్దం గూర్చి మాటాడుతూ; ఏతెంచిరి= యుద్దానికి వచ్చారు. 
తాత్సర్యం: అమడ బిడ్డలైన నకుల సహదేవులు ఒకరితో ఒకరు యుద్దాన్ని గూర్చి సల్లాపాలు ఆడుకొంటూ 
బయలుదేరి యుద్దరంగానికి వచ్చారు. వారితోపాటు గొప్ప సైన్యం ఉన్నది. ఆ సైన్యంలో పెక్కు రకాలయిన 
వాహనాలు ఉన్నాయి. అవి శత్రువులకు భయంకరంగా కన్పించాయి; కదన కుతూహలంతో ఉత్సాహంతో సైన్యాలు 
కదలసాగాయి. కవలు అధిరోహించిన వాహనాలు గంభీరంగా భాసించాయి. 
విశేషం: 1. యానములు: అనగా వాహనాలు. బండి, రథం, పల్లకి, గుర్రం, ఏనుగు మొదలైనవి. ప్రాచీన యుద్ద తంత్రం అయిదు 
విధాలయిన “'యానములను' పేర్కొన్నది. 1. సంధానయానం 2. ప్రసంగయానం 3. నిగృహ్యయానం 4. సంభూయయానం 5. 
ఉపేక్ష్యయానం. 
మ. రభసక్షోభితమేదినీతలముపై రథ్యప్రచారంబు లొ 

ప్ప భుజాగర్వము నెమ్మొగంబుల( దలిర్చం గన్నెకయ్యంబు న 

९ భవత్పుత్రులమీ(ది కోపమున నుద్దీపింప నేతెంచి ర 

య్యభిమన్యుండును ద్రౌపదేయులును మాద్యద్దంతియూథాక్యతిన్‌. 110 
ప్రతిపదార్థం: రభస, इख, మేదినీ, తలముపైన్‌= వేగముచేత కలతపెట్టబడిన భూ(ప్రదేశంమోద; రథ్య(ప్రచారంబులు+ఒప్పన్‌= 
గుర్రాల కదలికలు ఒప్పగా; భుజా+గర్వము= పరాక్రమం యొక్క దర్పం; నెణ+మొగంబులన్‌= నిండు మొగాల అందు; తలిర్సన్‌= 
శోభిల్లగా; కన్నె, కయ్యంబున్‌+అర్థిన్‌= మొదటిసారిగా యుద్దం చేయాలని కోరుతూ; భవత్‌+పుత్రులమీది కోపమునన్‌= నీ కొడుకులమీది 
ఆగ్రహంతో; ఉద్దీపింపన్‌= వెలుగొందగా; ఆ+అభిమన్యుండును= ఆ అభిమన్యుడును (అర్జునునకు సుభద్రకు పుట్టినవాడు); 
ద్రౌపదేయులును= ద్రౌపదికి పుట్టిన వారున్నూ; మాద్యత్‌+దంతి, యూథ+ఆకృతిన్‌= మదించిన ఏనుగుల గుంపు యొక్క 
ఆకారముతో; ఏతెంచిరి= వచ్చారు. 
తాత్సర్యం: భూమి దద్దరిల్లిపోయేటట్టుగా గుర్రాలను నడిపిస్తూ పరా(క్రమాతిశయం ముఖాలలో (ప్రతిబింబిస్తుండగా, 
నీ కొడుకుల మోది కోపం (పేరేపించగా కన్నెకయ్యం చేయాలనే కోరికతో అభిమన్యుడు, ద్రౌపదీపుత్రులు మదించిన 
ఏనుగుల గుంపువలె రణరంగానికి బయలుదేరి వచ్చారు. 
విశేషం: కన్నె కయ్యము= ప్రథమ సంగ్రామం. సుభద్ర కొడుకైన అభిమన్యుడు అందరికంటె చిన్నవాడు - వయసులో (ద్రౌపది 
కొడుకులు యువకులు. వారు ఇంత వరకు యుద్దంలో పాల్గొనలేదు. కురుక్షేత్ర సం(గ్రామమే వారికి ప్రప్రథమ యుద్దం. అదే 
వారికి మొదటి అవకాశం కాబట్టి వారి ఉత్సాహం పేర్కొనదగింది. కన్నె= పెండ్లికాని అమ్మాయి. కన్నెకు మొదటిరా(త్రి అనుభూతి 
ఎట్టిదో - అట్టిదే ఈ యువకులకు (ప్రప్రథమ యుద్దం 'కన్నెకయ్యము” ప్రౌఢ ప్రయోగం. 


“కన్నె కయ్యంబనగ - ప్రథమ యుద్దాఖ్య”- ఆంధ్ర భాషార్లవం 2-222. 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. _ఇవ్విధంబునం బ్రతివింధ్యుండును, శ్రుతసోముండును, శ్రుతకీర్తియు, శతానీకుండును, శ్రుతసేనుండును 
సౌభద్రుండును దమకుం గన్నాకుగా(జెన్నుమిగిలి చనుదేరం గనుంగొని కౌంతేయ బలంబులు సంతసంబునం 
బొదలె; నప్పుడు. 111 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ప్రతివింధ్యుండును= (ప్రతివింధ్యుడును; శుతసోముండును= (శుతసోముడును; 
(శుతకీర్తియున్‌= (శ్రుతకీర్తియు; శతానీకుండును= శతానీకుడును; సౌభ(ద్రుండును= సుభద్ర కొడుకు అభిమన్యుడును; తమకున్‌= 
తమకు; కన్నాకుగాన్‌= నాయకులుగా; చెన్ను+మిగిలి= అందం అతిశయించగా; చనుదేరన్‌+కనుంగొని= రావటం చూచి; 
కౌంతేయ+బలంబులు= కుంతీసుతులైన పాండవుల సేనలు; సంతసంబునన్‌+పాదలెన్‌= సంతోషంతో వర్తిల్లాయి; అప్పుడు= 
ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ రీతిగా, (ద్రౌపది కొడుకులైన (ప్రతివింధ్యుడు, (శ్రుతసోముడు, (శ్రుతకీర్తి, శతానీకుడు, 
శుతసేనుడును మరియు సుభధ్ర కొడుకు అగు అభిమన్యుడు తమకు నాయకులుగా రావటం చూచి పాండవుల 


సేనలు సంతోషంతో ఒప్పారాయి. ఆ సమయంలో- 


విశేషం: ధర్మరాజుకు, (ద్రౌపదికి పుట్టిన కొడుకు - (ప్రతివింధ్యుడు. భీముడికి (ద్రౌపదికి పుట్టిన కొడుకు - (శ్రుతసోముడు.అర్షునుడికి 
ద్రౌపదికి పుట్టిన కొడుకు - (శ్రుతకీర్తి. నకులుడికి (ద్రౌపదికి పుట్టిన కొడుకు - శతానీకుడు. సహదేవుడికి (ద్రౌపదికి పుట్టిన కొడుకు 
- (శుతసేనుడు. అర్జునుడికి సుభద్రకు పుట్టిన కొడుకు - అభిమన్యుడు. 
సీ. కరుల సందడి నొప్పు ఘనసేన దుర్దమ । ४९८ దో నడవ( బాంచాలవిభు(డు( 

దనుజులు ననుజులు దర్పదుర్ణయసైన్య । మహిమ దో నేతేర మత్యపతియు 

యాదవానీకంబు లవని గ్రక్కదలం 68८ । జనుదేర( బొలుపారి సాత్యకియును 

యోధవీరులు ప్రతాపోగ్ర వాక్యములతో(। దను జుట్టిరా జేకితానవిభు(డు 


తే. _బాసటై వీరరథికులు బలసి యెలమి । నొండొరుల గరువంబుగ నుల్లసంబు 
లాడుచును జేరి నడతేర నత్యుదార । గతి శిఖండియు నడచిరి కౌరవేంద్ర! 112 


ప్రతిపదార్థం: కౌరవ+ఇంద్ర!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; కరుల సందడిన్‌+ఒప్పు= ఏనుగుల సంరఠరంభంతో విలసిల్లే, ఘన+సేన= 
గొప్ప సైన్యం; దుర్హమ లీలన్‌= నిర్దించటానికి వీలులేని విధంగా; తోన్‌+నడవన్‌= కూడి కదలగా; పాంచాలవిభు(డున్‌= పాంచాల 
రాజు ద్రుపదుడూ; తనుజులు+అనుజులు= కొడుకులును తమ్ముళ్ళూ; దర్చ, దుర్హయ, సైన్య, మహిమన్‌= గర్వం కలిగి, జయింపరానట్టి 
సేనయొక్క గొప్పదనంతో; తోన్‌+ఏతేరన్‌= వెంట రాగా; మత్స్య పతియున్‌= మత్స్యదేశానికి రాజు (విరాటుడును); యాదవ+అనీకంబులు= 
యదుకులమునకు సంబంధించిన సేనలు; అవని= భూమి; |క్రక్కదలన్‌= దద్దరిల్లగా; తోన్‌+చనుదేరన్‌= వెంబడి రాగా; పొలుపారి= 
ఒప్పుతూ; సాత్యకియును= సాత్యకియును; యోధ+వీరులు= యుద్దం చేసే శూరులు; ప్రతాప+ఉ(గ్గ వాక్యములతోన్‌= పరాక్రమంతో 
కూడిన భయంకరములైన మాటలతో; తనున్‌= తనను; చుట్టిరాన్‌= పరివేష్టించి రాగా; చేకితానవిభుడు= చేకితాన రాజు; బాసట+ఐ= 
తోడై; వీర+రథికులు= వీరులైన రథికులు (రథము నెక్కి యుద్దం చేసేవారు); బలసి= దట్టంగా చేరి; ఎలమిన్‌= ప్రీతితో; ఒండొరులన్‌= 
ఒకరితోనొకరు; గరువంబుగన్‌= దర్సంతో; ఉల్లసంబులు+ఆడుచున్‌+చేరి= సల్హాపాలు చేస్తూ కూడి; నడతేరన్‌= నడచిరాగా; 
అతి+ఉదార+గతిన్‌= మిక్కిలి గొప్పదనం గోచరించే విధంగా; శిఖండియున్‌= శిఖండియు; నడచిరి= తరలి వెళ్ళారు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఏనుగుల సంరంభంతో విలసిల్లే గొప్ప సేనతో, జయించటానికి వీలులేని 
విధంగా పాంచాల ప్రభువైన |ద్రుపదుడూ, తన కొడుకులూ, తమ్ముళ్ళూ తమను ఎవరూ నిర్దించలేరనే ధైర్యంతో 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 53 


తన వెంట వచ్చే సైన్యంతో మత్స్యరాజు అయిన విరాటుడూ, యాదవ సైన్యాలు భూమి దద్దరిల్లేటట్టు తనతో 
రాగా సొగసుగా సాత్యకీ, యుద్దం చేయాలనే ఉత్సాహంతో పరాక్రమం వెల్లివిరిసే సల్హాపాలు ఆడుతూ తన 
వెంట యోధవీరులు రాగా చేకితానుడూ, తోడై ఒకరితో ఒకరు దర్సం ఉట్టిపడే విధంగా మాటాడుతూ వీరులు 
తమ వెంట శిఖండీరాగా, రణభూమికి నడిచారు. 


చ. బధిరిత దిజ్ముఖంబగుచు బంధుర తూర్య నికాయనాద మం 
బుధియును బోలె సేనకు విభూతి యొనర్ప్చ(గ నేగుదెంచె మా 
గధ సహదేవు( ठक రణకౌతుక సల్లపనంబు నుజ్జ్వలా 
యుధ విభవంబు( జెన్నొస(గ నొప్పెడు తమ్మునిC ९१९७८ జూచుచున్‌. 113 


ప్రతిపదార్థం: బధిరిత, దిక్‌+ముఖంబు+అగుచున్‌= చెవుడుపరచబడిన దిక్కుల యొక్క అగ్రభాగాలు కలది జౌతూ;; 
బంధుర+తూర్య+నికాయనాదము= దట్టమైన యుద్దవాద్య సముదాయం యొక్క ధ్వని; అంబుధియును+పోలెన్‌= సముద్రాన్ని 
పోలుతూ; సేనకున్‌= సైన్యానికి; విభూతి+ఒనర్బ(గన్‌= సంపద చేకూర్చగా; మాగధ, సహదేవు(డు= మగధ దేశానికి (ప్రభువైన 
సహదేవుడు; అప్పు= అపుడు; రణ, కౌతుక, సల్లపనంబున్‌= యుద్దం చేయటంలోగల ఉత్సాహాన్ని తెలిపే సంభాషణలును; 
ఉజ్ఞ్యల+ఆయుధ, విభవంబున్‌= ప్రకాశించే ఆయుధాల గొప్పుదనమూ; చెన్ను+ఒసయగన్‌= సొగసు నింపగా; ఒప్పెడు= విలసిల్లెడు; 
తమ్మునిన్‌= సోదరుడిని; (ప్రీతిన్‌= వేడ్కతో; చూచుచున్‌= చూస్తూ; ఏగుదెంచెన్‌= (యుద్దానికి) తరలివచ్చాడు. 


తాత్సర్యం: మగధ దేశరాజు అయిన సహదేవుడు తన తమ్ముడితో కలిసి యుద్దభూమికి తరలి వచ్చాడు. ఆతడి 
సేననుండి వెలువడిన భేరీ పటహకాహళాలు మున్నగు యుద్ద వాద్యాల ధ్వనులు దిక్కులు పిక్కటిల్ల చేశాయి. 
ఆ సేన సముద్రం వలె ఉప్పాంగిపోతూ కదలింది. రణకౌతూహలం తెలిపే ఆతని సంభాషణలూ ధగధగా మెరిసే 
ఆయుధాలూ ఆ దండయాత్రకు శోభను చేకూర్చాయి. 


విశేషం: ఆనాడు మగధ సామ్రాజ్యం భారతదేశంలో సువిశాలమైనది. సహదేవుడు ఆ మహాసామాజ్యపాలకుడు. అతడి తండ్రి 
జరాసంధుడు. శ్రీకృష్ణుడిపై పలుమారులు దండెత్తాడు. ఆతడి ధాటికి ఓర్వలేక శ్రీకృష్ణుడు తన రాజధానిని మధుర నుండి ద్యారకకు 
తరలించాడు. రాజసూయయాగ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని, భీముడిని వెంటపెట్టుకొని వెళ్ళి జరాసంధుడి ఎక్కటి 
కయ్యంలో భీముడిచే చంపించాడు. అయితే శ్రీకృష్ణుడు పాండవులు మగధసా(మాజ్యాన్ని జరాసంధుని కొడుకు సహదేవునికే ఇచ్చి 
పట్టాభిషిక్తుడిని చేసి అతడిని మిత్రుడిగా చేసికొన్నారు. మగధ ప్రభువు మహాభారత యుద్దంలో కృతజ్ఞతతో పాండవపక్షంలో చేరి 
పోరాడాడు. 
ఉ. చండ భుజాబలంబు( బటుశౌర్యసముల్లసనంబు6 దోప ను 

ద్దండత నాత్మ సైనికుల దర్ప మెలర్చ(గ నెమ్మి బల్ముచున్‌ 

బాండవకోటి చూడ్ములకు( బండువుగా( జనుదెంచె ధృష్టకే 

తుండు సహోదరుండు దనతో నడతేర( బరాక్రమోద్ధతిన్‌. 114 


ప్రతిపదార్థం: చండ, భుజా, బలంబున్‌= తీవ్రమైన పరా(క్రమమూ; పటు శౌర్య సముల్లసనంబున్‌= మిక్కిలి గొప్పదైన ఏీరత్వంయొక్క 
ఉత్సాహమూ; తో(పన్‌= కన్సిస్తుండగా; ఉద్దండతన్‌= మిక్కుటంగా; ఆత్మ, సైనికుల, దర్సము+ఎలర్పయగన్‌= తన భటుల గర్వం 
అతిశయించగా; నెమ్మిన్‌+పల్కుచున్‌= ప్రీతితో చెప్పుతూ; పాండవ, కోటి, చూడ్కులకున్‌+పండువుగాన్‌= పాండవసేనా సమూహాల 
కన్నులకు పండుగగా; ధృష్టకేతుండు= ధృష్టకేతుడు (అనే పేరుగల రాజు); సహోదరు(డు= సోదరుడు (తమ్ముడు); తనతోన్‌= 
తన వెంట; నడతేరన్‌= రాగా; పరా(క్రమ+ఉద్దతిన్‌= శౌర్యం యొక్క ఆటోపంతో; చనుదెంచెన్‌= (యుద్ధభూమికి) వచ్చాడు. 


54 శ్రీనుదాంధ్ర ముహాభారతము 


తాత్సర్యం: ధృష్టకేతుడు అనే రాజు తన తమ్ముడితోపాటు యుద్దభూమికి తరలివచ్చాడు. తీక్ష్‌ణమైన పరా(క్రమం 
యుద్దం చేయటంలో చాకచక్యం వెల్లడించే సంభాషణలతో అతడు తన సైనికులకు (ప్రోత్సాహం కల్పించాడు. 
అతడి దండయాత్ర పాండవసేనలలోని భటులకు కన్నుల పండువుగా భాసించింది. 


మ. _ విచలద్దండధరోపమాశ్రయ వపుర్విస్సార మై దానవ 
ప్రచయం బుద్ధత 8९८ గొల్వ(గ( దమోరాశిప్రతీకాశ ఘో 
రచలద్రూపము భంగికిం దగిన దంప్ర్లాయుగ్మ మొప్పన్‌ ఘటో 
తయ దేతెంచె( గరస్థ శూల రుచు లాకాశంబునన్‌ బర్వ(గన్‌. 115 


ప్రతిపదార్థం: విచలత్‌+దండధర+ఉపమ+ఆ(శ్రయ, వపుః+విస్సారము+ఐ= చలించేటటువంటిదియును; యముడితోడి పోలికకు 
ఆ(శ్రయమైన శరీరకాంతి కలిగినట్టిదియు అయిన; దానవ, ప్రచయంబు= రాక్షసులమూక; ఉద్దతలీలన్‌= దర్పం వెల్లివిరిసే రీతిగా; 
కొల్వ(గన్‌= ఆరాధిస్తూ వెంటరాగా; తమః+రాశి, (ప్రతీకాశ, ఘోర, చలత్‌+రూపము+భంగికిన్‌= చీకటి (ప్రోగులకు సమానమై 
భయంకరంగా కదిలే ఆకారం రీతికి; తగిన= సరిపోయే; దం|ష్ట్రా, యుగ్మము= కోరల జత; ఒప్పన్‌= విలసిల్లగా; ఘటోత్కచు(డు= 
ఘటోత్కచుడు (అనే పేరుగల రాక్షసుడు); కరస్థ, శూల, రుచులు= చేతియందు ఉన్న బల్లెం వెలుగులు; ఆకాశంబునన్‌= ఆకసంలో; 
పర్వంగన్‌= వ్యాపించగా; ఏతెంచెన్‌= వచ్చాడు. 

తాత్సర్యం: ఘటోత్కచుడు అనే రాక్షసుడు చేతిలో ఉన్న (త్రిశూలం ఆకాశంలో వెలుగులు విరజిమ్మేటట్లు (త్రిప్పుతూ 
యుద్దభూమికి వచ్చాడు. కదలే చీకటి రాశికి సరిపోయే ఆకారానికి తగినట్టుగా అతడి నోటి నుండి భయంకరమైన 
రెండు కోరలు కనుపిస్తున్నాయి. అతడి వెంట, యమధర్మరాజు శరీరచ్చాయతో సమానమైన దేహాలు కల రాక్షసుల 
మూకలు అతడిని ఆరాధిస్తూ తరలివచ్చాయి. 


విశేషం: ఘటోత్కచుడు హిడింబాభీముల కొడుకు. ఈతడు మహాభారత యుద్దంలో పాండవ పక్షాన పోరాడి శత్రు విధ్వంసం 

చేశాడు. మాయాయుద్ద నిపుణుడైన ఈ తడిని కర్టుడు తనకు దేవేం(ద్రుడు (సహజ కవచకుండలాలు అతనికి దానం చేసినపుడు) 

ఇచ్చిన శక్తిని ప్రయోగించి సంహరించాడు. 

వ. _పాండ్యపతియునుగేకయపంచకంబును శైబ్యుండును మటియుం 'గాశకరూశాది బహుదేశాధీశులును దమతమ 
బలంబుల దళంబుల సవరణల యొప్పును గయ్యంపు(గడంకయు 3690490 గేతనంబులు మెబయం దోతెంచి; 
రిత్తెబింగునం గూడి సప్తాక్టౌహిశీ బంధురంబుగా( బేర్ణిన పాండవసేన మొగంబునకుం దిలకం బై. 116 


ప్రతిపదార్థం: పాండ్యపతియును= పాండ్యరాజూ; కేకయ పంచకంబును= కేకయ రాజ్యాధిపతులైన అయిదుగురు రాజులూ; 
శైబ్యుండును= శిబి వంశానికి చెందిన రాజూ; మటియున్‌, కాశ+కరూశ, ఆది, బహు, దేశ+అధీశులును= కాశదేశం కరూశదేశం 
మున్నగు పెక్కు దేశాలను పరిపాలించే రాజులును; తమ+తమ+బలంబుల= తమ తమ సేనల; దళంబుల= సేనా సమూహాల; 
సవరణల+ఒప్పును= అలంకారాల అందచందాలు; కయ్యంపు+కడంకయున్‌= యుద్దము నందలి పూనికయు; నెణయన్‌= 
ప్రకాళించగా; కేతనంబులు= జెండాలు; మెజయన్‌= (ప్రకాశించగా; తో(తెంచిరి= వచ్చారు; ఈ+తెణింగున్‌= ఈ రీతిగా; కూడి= 
కలిసి; సప్త+అక్షౌహిణీ బంధురంబుగాన్‌= ఏడు అక్షొహిణులతో కూడినదై, పేర్చిన= అతిశయించిన; పాండవ సేన మొగంబున 
కున్‌=పాండవుల సైన్యం యొక్క అ(గ్రభాగానికి (నుదుటికి); తిలకంబు+ఐ= బొట్టువలె వెలిగొందుతూ (ధృష్టద్యుమ్నుడు). 


తాత్సర్యం: పాండవుల సైన్యం ఏడు అక్షౌహిణులు అయింది. అందులో పాండ్యరాజు, శిబి వంశీయుడైన రాజు, 
కాశ కరూశాది రాజులు, పంచ కేకయులు తమ తమ సేనలతో ఆయుధాలతో వెలుగొందుతూ వచ్చి చేరారు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 55 


విశేషం: 1. శిబి కథ - (ప్రాచీన భారత సారస్వతంలో బౌద్ద వాజ్మయంలో సు(ప్రసిద్దం. “పరోపకారార్థ మిదం శరీరం” అనే ఆదర్శం 
ఆచరణలో అనువదించి శరణార్థియెన పావురం కోసం తన శరీర మాంసాన్ని కోసి ఇచ్చిన వదాన్యుడు శిబి. 
2. భారతదేశంలో దక్షిణపు కొస ఉన్న దేశం పాండ్యరాజ్యం. ఆ రాజు కూడా మహాభారత యుద్దంలో పాల్గొన్నాడు. 
శా. పుష్టోదంచిత సారవీరరససంపూర్ణాంగమున్‌ సంగరా 
వష్టంభోజ్జ్వల వీరరేఖయును భాస్వద్వాహ సంవల్లనో 
తృష్ట స్యందనముం గనద్దనువు నుద్దీప్త ధ్వజంబుం దగన్‌ 
ధృష్టద్యుమ్ము(డు వొల్చె నైజవిలసత్తేజో విరాజద్గతిన్‌. 117 


ప్రతిపదార్థం: పుష్ట+ఉదంచిత, సార, వీర రస, సంపూర్ణ+అంగమున్‌= (ప్రకాశించే నిండుదనం యొక్క నిగ్గుగా వీరరసంతోనూ 
అంగాలతో ఉపాంగాలతో సమృద్దమైన శరీరమై; సంగర+అవష్టంభ+ఉజ్ఞ్యల, వీర, రేఖయును= యుద్దగర్వంతో చేసికొన్న వీరత్వ 
చిహ్నితమైన ఆకారమూ; భాస్వత్‌+వాహ, సంవల్గన+ఉత్కృష్ట, స్యందనమున్‌= (ప్రకాశించే గుర్రాల యొక్క దౌడు తీయటంచేత 
గొప్పదైన రథమూ; కనత్‌+ధనువు= ప్రకాశించే విల్లు; ఉద్దీప్త ధ్వజంబున్‌= దేదీప్యమానంగా వెలుగొందే జెండా; తగన్‌= ఒప్పగా; 
నైజ, విలసత్‌+తేజస్‌+విరాజత్‌+గతిన్‌= స్వభావసిద్దంగా వెలుగొందే ప్రభుశక్తితో ప్రకాశించే రీతిగా; ధృష్టద్యుమ్ను(డు= (పాండవ 
సర్వసేనాధిపతి, ద్రుపద మహారాజు కొడుకు [ద్రౌపది అన్నగారు); పొల్ఫ్బెన్‌= విలసిల్హాడు. 

తాత్సర్యం: పాండవ పక్షంలో సర్వసేనాధిపతి అయిన ధృష్టద్యుమ్నుడు దేదీప్యమానంగా వెలుగొందాడు. అతడి 
శరీరం కరడుగట్టిన వీరరసంగా కనుపించింది. నిండైన ఆతడి విగ్రహం పరా[క్రమసారంగా భాసించింది. యుద్దగర్వం 
తోడి వీరరేఖ ఆతడి ముఖంలో వెలిగింది. ఆతడి రథం (క్రమశిక్షణతో దౌడు తీయగల గుర్రాలతో పూన్చబడింది. 
నాయకత్వ లక్షణాలు, ప్రభుశక్తి ఆతడికి స్వభావసిద్ధ్దాలుగా భాసించాయి. 

విశేషం: ధృష్టద్యుమ్నుడు కారణజన్ముడుగా మహాభారతంలో అభినుతుడు. [ద్రోణుడు ద్రుపద మహారాజూ శైశవంలో సహపాఠకులు. 
తదుపరి (ద్రుపదుడు రాజైనప్పుడు ఆతడు అరిగా తనవద్దకు వచ్చిన [ద్రోణుడిని మన్నించలేదు. [ద్రోణుడు గురుదక్షిణగా అర్జునుడిని 
కోరి, (ద్రుపద రాజును బందీకృతుడిని చేయించాడు. అవమానఖిన్నుడైన (ద్రుపదుడు తపస్సు చేసి (ద్రోణుడిని సంహరించగల 
కొడుకుగా ధృష్టద్యుమ్నుడిని పడశాడు. 

వ. ఇట్లొప్పి సేనాపతి యగు నా ద్రుపదసుతుండు ముంగలియై నడపించుచుండ. 118 


ప్రతిపదార్థం: ఇట్లు+ఒప్పి= ఈ విధంగా విలసిల్లి; సేనాపతి+అగు= సేనకు నేత అయిన; ఆ+(ద్రుపద+సుతుండు= ఆ (ద్రుపద 
రాజు కొడుకు- ధృష్టద్యుమ్నుడు; ముంగలి+ఐ= సైన్యమునకు ముందున్న వాడై; నడపించుచుండన్‌= సేనలను నడిపించుచుండగా. 


తాత్సర్యం: ఈ విధంగా విలసిల్లుతూ ధృష్టద్యుమ్నుడు ముందుండి పాండవ సైన్యాన్ని నడిపిస్తూ ఉండగా. 


సీ ఇల ధూళి యెగసిన( బలుచగాకుండంగ । రాసిన తొడవుల రజము దొరCగు, 
సమరవికాసంబు చెమట నొప్పటికుండ । హేతి దీధితులు రేయెండ నొడుచు, 
భేరీధ్వనుల నింగి ९४६९० 5६००८७८ । గరికర శీకరోత్మరము దడుపు, 
దర్పంబు గను(జాటు దా(కకుండ(గ గొడు । గులపెల్లు ఖచర దృక్మోటి నాగు, 


తే. ననిన నిజమైనయట్లుండె మనుజనాథ! । ధరణి వడవడ వడ?కె దిక్తటము లద్రువ 
భూరి చతురంగ చండ విస్పూర్తి( బాండు । నందనులసేన గలనికి నడచునవుడు. 119 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇల+ధూళి+ఎగసినన్‌= భూమి మీది దుమ్ము పైకి వ్యాపించగా; పలుచగాకుండంగన్‌= పలచనవైపోకుండా; రాసిన, తొడవుల, 
రజంబు= రాపిడిపొందిన ఆభరణాల కణాలు; తొర(గున్‌= పడతాయి; సమర, వికాసంబు, చెమటన్‌= యుద్దం గూర్చిన శ్రమవలన 
ఏర్పడిన చెమటచేత; ఒప్పణికుండన్‌= ఒప్పుచెడకుండా; హేతి+దీధితులు= కత్తుల కాంతులు; రే+ఎండన్‌= లేతయెండను; ఒడుచున్‌= 
వ్యాపింపచేస్తున్నాయి; భేరీ, ధ్వనులన్‌= యుద్దవాద్యమైన భేరీ నాదాలచేత; నింగి= ఆకసం; బీటలు+పోకుండన్‌= (బ్రద్దలు కాకుండగా; 
కరికర, శీకర4+ఉత్కరము= ఏనుగుల తుండాల నుండి వెలువడే నీటి చిరుజల్లుల సముదాయం; తడుపున్‌= (నీటితో) చెమ్మగిల్ల 
చేస్తుంది; దర్సంబు= అహంకార గర్వం; (పాండవసేన యొక్క అతిశయానికి) కనుబాటు+కాకుండన్‌= (దిష్టి) దృష్టిదోషం తగులకుండా; 
గొడుగుల పెల్లు= ఎక్కువ గొడుగులు ఉండటం (గొడుగుల గుంపు); ఖచర దృక్‌+కోటిన్‌+ఆ(గున్‌= ఆకాశంలో సంచరిస్తున్న వారి 
దృష్టులను అరికట్టుతుంది; అనినన్‌= అని అభివర్లిస్తే; నిజము+ఐన+అట్లు!-ఉండెన్‌= అది సత్యమే అయినట్టు తోస్తున్నది.; మనుజనాథ!= 
(ఓ ధృతరాష్ట్ర మహారాజా!); పాండునందనుల+సేన= పాండవుల సైన్యం; భూరి, చతురంగ, చండ, విస్ఫూర్తిన= ఎక్కువైన, నాలుగు 
అంగాల (రథ, గజ, తురగ, పదాతి); చండ+విస్ఫూర్తిన్‌= తీవ్రమైన ప్రకాశంతో; దిక్‌+తటములు+అ॥ద్రువన్‌= దిక్కుల అంచులు 
అదిరిపోగా; ధరణి= భూమి; వడవడ= గజగజ (ఎక్కువగా); వడశాన్‌= చలించింది. 


తాత్సర్యం: ఈ పద్యం పాండవసేన కురుక్షేత్రానికి తరలివెళ్లటం అభివర్లిస్తున్నది. భూమిమీద ధూళి ఎగసింది. 
సేనలోని భటులు, వాహనాలు కదిలి వెళ్ళుతుండగా వీరులు ధరించిన ఆభరణాల రాపిడి వలన ఏర్పడిన రజం 
ఆ ధూళిని ఇనుమడింపచేసింది. యుద్ద సన్నద్దులయిన వీరులకు చెమట పట్టింది. ఆ చెమట ఆరిపోయేటట్టు 
వీరుల కత్తుల తళతళలు లేతయెండ |ప్రసరింపచేశాయి. భేరీ ధ్వనులు ఆకాశాన్ని అంటాయి. ఆకాశం బీటలు 
వారకుండ ఏనుగుల తొండాల నుండి నీటితుంపురులు విస్తరిల్హాయి. దర్పంతో విజృంభించే పాండవ సైన్యానికి 
ఆకాశంలో విమానాల నుండి చూచే దేవతల, పితరుల దృష్టిదోషం” తగులకుండగా, వెల్లగొడుగులు అడ్డు వచ్చాయి. 
పాండవ సైన్యం చతురంగబలాలతో దండయాత్ర ఆరంభించినపుడు ధరణి గజగజ వణికింది అనీ, దిక్కులు 
८89 పోయాయి అనీ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. 

విశేషం: అలం: అతిశయోక్తి. ఈ సీసపద్యం- తిక్కన విరాటపర్వంలో ధర్మరాజును గూర్చి “ఎవ్వాని వాకిట నిభమద పంకంబు 
। రాజభూషణరజో రాజి నణగు' అనే పద్యాన్ని జ్ఞప్తికి తెస్తుంది. 


Ye” 


ధర్మనందనునకు దోచు దక్షిణాక్షిస్స్పందనాది శుభసూచకంబులకు మెటుంగు వెట్టిన చందంబున. 120 


వ. ఇట్లు నడచి కురుక్షేత్రంబులోన నుత్తమప్రదేశం బగు శమంతపంచక సమీప స్థలంబు సేరు సమయంబున 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నడచి= (దండెత్తి) వెళ్ళి; కురుక్షేత్రంబులోనన్‌= కురుక్షేత్రంలో; ఉత్తమ, ప్రదేశంబు+అగు= 
@థ > = oa (2) = 

మంచిచోటఅయిన; శమంతపంచక, సమీప, స్థలంబునన్‌= శమంతపంచకం అనే పేరుగలచోటుకు దగ్గరగా; చేరు+సమయంబునన్‌= 

చేరిన వేళ; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; कत స్ఫురించే; దక్షిణ+అక్షి, స్పందన+ఆది+ శుభ సూచకంబులకున్‌= కుడికన్ను 

అదరటం మొదలైన మంచి శకునాలకు; మెఖుంగున్‌+పెట్టిన+చందంబునన్‌= అతిశయమైన దీప్తిని కలిగించిన రీతిగా. 


తాత్సర్యం: ఉత్సాహం పెల్లుబుకుతూ పాండవ సైన్యం ఈ విధంగా కురుక్షేత్రంలో గొప్ప చోటుగా ప్రసిద్దికి ఎక్కినట్టి 
శమంతపంచకం అనే చోటికి దగ్గరగా చేరినప్పుడు, ధర్మరాజునకు కుడికన్ను అదరటం మొదలైన శుభశకునాలు 
తోచాయి. అంతేకాక- (మరికొన్ని మంచి శకునాలు ఏర్పడ్డాయి. తరువాతి పద్యంతో అన్వయం) 

విశేషం: 1. శమంతపంచకం- కురుక్షేత్రంలో భారతసం(గ్రామ సమయంలో మిక్కిలి సేరుకెక్కిన ప్రదేశం. అయిదు సరస్సులతో 


కూడిన (ప్రదేశం అది. పరశురాముడు, క్షత్రియులను నిర్ణించిన పిదప, తన గం[డగొడ్డలిని ఈ సరస్సులలో కడుగుకున్నాడని 
పురాణ కథనం. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 57 


2. (ప్రాచీనకాలంలో విరోధిసేనలు - ఇరుపక్షాలకు అనువైనచోట చేరి యుద్దం చేసేవి. అట్టి యుద్దస్థలాలలో పురాణ 
ప్రసిద్దమైనది “కురుక్షేత్రం.” భౌగోళికంగా కురుక్షేత్రం కీలకమైన చోటు అని చెప్పవచ్చు. చారిత్రక కాలంలో గూడ ఎన్నో యుద్దాలు 
కురుక్షేత్ర సమీపంలో ఉన్న పానిపట్టు ప్రదేశంలో జరగటం వేత్తలకు తెలిసినట్టి అంశమే. 

క ఏనుగుల మదము తావియు । సైనిక నికరానులేపసౌరభ్యములుం 
దా నుపలాలించుచు( బవ । మానుం డనుకూల మృదు గమనమున' బొలసెన్‌. 121 


ప్రతిపదార్థం: పవమానుండు= గాలిదేవుడు; ఏను(గుల, మదము, తావియున్‌= ఏనుగుల కుంభస్థలాల నుండి కారే మదజలము 
వలన ఏర్పడే పరిమళము; సైనిక, నికర+అనులేప, సౌరభ్యములున్‌= భటుల సమూహాలు చేసికొన్న మైపూతల నుండి వ్యాపించిన 
సుగంధములును; తాన్‌= తాను (గాలిదేవుడు); ఉపలాలించుచున్‌= నిమిరి బుజ్జగిస్తూ; అనుకూల, మృదు, గమనమునన్‌= సరిపడి 
సాయం చేసే మందగమనంతో, పొలసెన్‌= వ్యాపించాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో చక్కని చల్లని గాలులు కమ్మని తెమ్మెరలు వీచాయి. ఏనుగుల కుంభస్థలాల నుండి 
(స్రవించే మదజలానికి సంబంధించిన పరిమళం, వీరులు తమ శరీరాలకు అలదుకొన్న మైపూతల సుగంధం 
ఆ గాలిలో కలిసిపోయి తేలియాడుతూ, పాండవులకు శుభసూచకమైన మంచి శకునంగా పరిణమించాయి. 


వ. దానికయ్యుధిష్టిరుండు ప్రముదితచిత్తుం డగుచు(బ్రీతచేతస్ములగు తమ్ములుం బాంచాలమాత్యాధిపతులును 
సకలజనంబులును పరివేష్టింపం దూర్పుమొగంబై కౌరవులున్న చక్కటికిం గట్టెదురుగా నిలిచి, యెల్లవారి 
సైన్యంబులుం గ్రమంబున( గొలంది వెట్టుకొనుచు , నందటికు సంజ్ఞలు నడియాలంబులుం గల్పించి, 
దొరలదెసం గనుంగొని, మన మీ రణంబునందు ధరణీ రాజ్యంబు వడసెద మొండెం బూజ్యం బగు 
నాకలోకనివాసంబు గనియెద మొండే' నని నిశ్చయించి, నా కెలంకుల నిలువుం డని పలికిన, విని, వారలు 
ధీరోదాత్తంబులగు వివిధ వాక్యంబులం బ్రతిజ్ఞలు సేసి, నిజశంఖంబులు పూరించి, తమతమ బలంబులలోనికిం 
జని; రజ్ఞనపతియును దన కమర్షిన కజ్జంబులును బుష్పఫల కర్పూర కస్తూరికాదులును వారలకుం 
బుచ్చుచుందె.' 122 


ప్రతిపదార్థం: దానికిన్‌= (ఆ శుభ శకునాలకు); యుధిష్టిరుండు= ధర్మరాజు; ప్రముదిత, చిత్తుండు+అగుచున్‌= 
సంతోషించిన మనస్సుకలవాడై; (ప్రీత, చేతస్కులు+అగు= సంతోషించిన మనస్సులుకలవారైన; తమ్ములున్‌= తమ్ములును 
(భీమార్జున నకుల సహదేవులు); పాంచాల, మాత్స్య+అధిపతులును= పాంచాల రాజు (ద్రుపదుడు), మత్స్యరాజు (విరాటుడు)ను; 
సకల+జనంబులును= అందరూ; పరివేష్టింపన్‌= కొలువగా; తూర్పు+మొగంబు+ఐ= తూరుపు దెసకు మొగం పెట్టినవాడై; 
కౌరవులు+ఉన్న= (దుర్యోధనాదులు చేరిన); చక్కటికిన్‌= ప్రదేశానికి, చోటునకు; కడు+ఎదురుగాన్‌= మిక్కిలి ఎదురుగా; నిలిచి= 
నిలిచి; ఎల్లవారి+సైన్యంబులన్‌= అందరి సేనలనూ; |క్రమంబునన్‌= వరుసగా; కొలంది+పెట్టుకొనుచున్‌= లెక్కలు కట్టుకొంటూ; 
అందరకున్‌= ఎల్లవారలకు; సంజ్ఞలు= గుర్తులు; అడియాలంబులున్‌= రాజలాంఛనాలు; కల్పించి= ఏర్పరిచి; దొరల, దెసన్‌+కనుంగొని= 
నాయకులవైపు చూచి; మనము= మనం; ఈ రణంబునందున్‌= ఈ యుద్దంలో; ధరణీ రాజ్యంబు= భూపరిపాలన; పడసెదము= 
పొందగలం; ఒండు+ఎ= ఒకటి (అనగా పక్షాంతరము); రెండింటిలో ఒకటి (లేదా) (మరి యొకటి). పూజ్యంబు+అగు= పూజింప 
దగినది అయిన; నాక లోక నివాసంబున్‌+కనియెదము= స్వర్గలోకంలో ఉండటం అనేది పొందుదాము; అని= అని; నిశ్చయించి= 
నిర్ణయించి; నా కెలంకులన్‌= నా(ప్రక్కల; నిలువుండు= ఉండండి; అని+పలికిన= చెప్పిన; విని= ఆలకించి; వారలు= (పాండవ 
సేనలోని నాయకులు); ధీర+ఉదాత్తంబులు+అగు= ధైర్యసాహసాలతో కూడిన; వివిధ+వాక్యంబులన్‌= పెక్కుమాటలతో; ప్రతిజ్ఞలు= 
శపథాలు; చేసి= (పలికి); నిజ, శంఖంబులు+పూరించి= తమ తమ శంఖాలు ఊది; తమ తమ, బలంబులలోనికిన్‌+చనిరి= 
తమ తమ సేనలలోనికి వెళ్ళారు; ఆ+జనపతియును= ఆ రాజును (ధర్మరాజును); తనకున్‌+అమర్శిన= తనకు ఏర్పరచిన; 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 


కజ్జంబులును= భక్ష్యములను; పుష్ప, ఫల, కర్పూర, కస్తూరిక+ఆదులును= పువ్వులు, పండ్లు, కర్పూరం, కస్తూరి మున్నగువాటిని; 
వారలకున్‌= ఆ దొరలకు; పుచ్చుచుండెన్‌= పంపుతూ ఉన్నాడు. 
తాత్సర్యం: ఆ శుభశకునాలు చూచి ధర్మరాజు సంతోషించాడు. అతని తమ్ములు, పాండవ సేనలోని దొరలు 
కూడా సంతోషించారు. అప్పుడు ధర్మరాజు, (ద్రుపద విరాటాదులైన రాజాలనందరినీ కొలువుకూటానికి పిలిపించి 
ఈ విధంగా అన్నాడు: 'యుద్దంలో మనం గెలుస్తామా, ఈ భూరాజ్యాన్ని ఏలుకుందాము. లేదా స్వర్గలోక సౌఖ్యం 
అనుభవించగలం. ఏదైన మనకు మంచిదే. దీనికి మీరు సిద్దమై నా పక్షంలో చేరండి.' రాజులు అందరూ ఏకగ్రీవంగా 
ధర్మరాజు చెప్పిన మాటలు ఆమోదించి ధైర్యసాహసాలతో ఆ విధంగా (ప్రవర్తించటానికి ప్రతిజ్ఞలు చేసి తమ తమ 
సేనలలోనికి వెళ్ళారు. వెళ్ళుతూ ఉత్సాహంతో శంఖాలు ఊదారు. ధర్మరాజు వారందరకు అభినందన చందనం, 
కర్ఫూరం, పూవులు ఫలాలు భక్ష్యాలు పంచిపట్టాడు. 
విశేషం: అడియాలములు, తిక్కన ఈ శబ్దాన్ని విరివిగా ప్రయోగించాడు. అడియాలాలు రాజలాంఛనాలు. గొడుగులు, అందలాలు, 
చామరాలు, మేల్కట్టులు, ముద్రికలు మున్నగునవి. 
క, అనిన విని యాంబికేయు(డు । మనమొన 'గడు( బెద్ద దీని మార్మొన( గుంతీ 

తనయులు గొంచెంబయ్యును । ననుమానింపక కడంగు టది యెట్లొక్కో!' 123 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని (సంజయుడు చెప్పగా ఆలకించి); ఆంబికేయు(డు= అంబిక కొడుకు- ధృతరాష్ట్రుడు; 
మనమొన= మనసేన; కడున్‌+పెద్ద= మిక్కిలి గొప్పది; దీనిన్‌= (ఈ కౌరవసేనను); మార్కొనన్‌= ఎదిరించి యుద్దం చేయటానికి; 
కుంతీతనయులు= కుంతి కొడుకులైన పాండవులు; కొంచెంబు+అయ్యును= (తమసేన) మిక్కిలి చిన్నది అయినప్పటికిని; 
అనుమానింపక= సందేహించక; (పరాజయం కలుగుతుంది అనే సందేహం లేకుండగా); కడంగుట= పూనటం (యుద్దం 
చేయటానికి పూనటం); అది= అది; ఎట్టు+ఒక్కో!= ఏ విధంగా జరిగిందో (ఆశ్చర్యంగా ఉందే)! 


తాత్సర్యం: పాండవ సైన్యం ఉత్సాహంతో యుద్దం చేయటానికి కురుక్షేత్రం చేరింది” అని సంజయుడు చెప్పుగా 

ఆలకించి, ధృతరాష్రుడు ఒక ఎదురు (ప్రశ్న వేశాడు. ఓ సంజయా! కౌరవుల సేన చాలా 26 కదా! అంతటి 

పెద్ద సైన్యాన్ని ఎదిరించి యుద్దం చేస్తే ఓడిపోతామేమో అని పాండవులకు ఎందుకు సందేహం కలగలేదు? అంత 

ధైర్యంతో యుద్దానికి ఏ విధంగా పూనుకున్నారు?” 

28. అనుటయుసంజయుం'డదియునుంజెప్పెద విను’ మనియతని కిట్లనియె(:'గౌంతేయాగ్రజుండు కురుబలంబు 
గనుంగొని కొండొక విన్ననై వివ్వచ్చు నాలోకించి. 124 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని (ధృతరాష్ట్రుడు చెప్పగా); సంజయుండు= సంజయుడు; అదియునున్‌+చెప్పెద, వినుము= 
దానిని గూడ నీకు చెప్పగలను ఆలకించవలసింది; అని+అతనికిన్‌+ఇట్లు+అనియెన్‌= అని ధృతరాష్ట్రుడికి ఈ విధంగా చెప్పాడు; 
కౌంతేయ+అగ్రజుండు= కుంతీకుమారులలో పెద్దవాడు- ధర్మరాజు; కురు+బలంబున్‌= కౌరవసేనను; కనుంగొని= చూచి; 
కొండొక+విన్ననై= కొంత దైన్యం చెంది; వివ్వచ్చున్‌= అర్జునుడిని; ఆలోకించి= చూచి. 

తాత్సర్యం: ధృతరాష్ట్రుడికి సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీకు 
ఆ సంగతి కూడా వివరించి చెప్పగలను. కుంతీకుమారులలో పెద్దవాడైన ధర్మరాజు పెద్దదైన కౌరవ సైన్యాన్ని చూచి, 
కొంత మేర భయపడి, ఆందోళన చెంది, అర్జునుడిని చూచి (తరువాతి పద్యంతో అన్వయం). 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 59 


చ. “ఘన మయి తో(యచున్నయది కౌరవసైన్యము చూడ్కి కందు శాం 
తనవుని తాలకేతన ముదగ్రత ముందట బొల్లెం జూచితే 
యనవుడు( బిన్ననవ్వు నగి యన్నరు( డన్నమొగంబు( జూచి నె 
ట్టన బలుమాట छन्त గడంగ(గ నొల్లక యత్యుదాత్తతన్‌. 125 


ప్రతిపదార్థం: చూడ్కికిన్‌= చూపునకు (స్టూలదృష్టికి); కౌరవ+సైన్యము= (దుర్యోధనాదులైన) కౌరవుల సైన్యం; ఘనము+అయి, 
తోయచున్నఅది= చాలా పెద్దదిగా కన్పిస్తున్నది; అందున్‌= (ఆ కురుసేనలో); శాంతనవుని, తాల, కేతనము= శంతనుడి కొడుకు 
అయిన భీష్ముడి తాడిచెట్టు జెండా; ఉద(గ్రతన్‌= భయంకరంగా; ముందటన్‌= ముందుగా (అగ్ర భాగంలో); పొల్ఫెన్‌= 
విలసిల్టుతున్నది; చూచితి+ఏ= చూచావుగదా!; అనవుడున్‌= అని (ధర్మజుడు) చెప్పగా; ఆ+నరు(డు= ఆ అర్ష్జునుడు; 
పిన్న+నవ్వు+నగి= చిరునవ్వునవ్పి; అన్న+-మొగంబున్‌+చూచి= అన్నగారి (ధర్మరాజు) ముఖం ఆలోకించి; నెట్టన= పూనికతో; 
పలు, మాటలు+ఆడ(గన్‌= పెక్కు మాటలు చెప్పటానికి; కడంగయగన్‌+ఒల్లక= పూనుకొనుటకు ఇష్టపడక; అతి+ఉదాత్తతన్‌= 
మిక్కిలి గొప్పదనంతో. 

తాత్సర్యం: 'ఓ అర్జునా! చూచావుగదా. స్టూలదృష్టికి కౌరవ సైన్యం చాలా పెద్దదిగా కనిపిస్తున్నది. ఆ సేనలో 
ముందర నిలిచిన భీష్ముడి జెండా చూడుము. ఎంత ఎత్తుగా కన్పిస్తున్నదో తాడిచెట్టు బొమ్మతో. ఎంత 
భయంకరంగా ఉన్నదో. అని ధర్మరాజు చెప్పగా, చిరునవ్వు చిందిస్తూ అర్జునుడు అన్నగారి ముఖం చూచి, అధిక 
ప్రసంగం చేయటానికీ ఇష్టం లేక, సముచితంగా సమాధానం చెప్పాడు. 


విశేషం: తిక్కన ప్రయోగించిన నవ్వులు పేర్కొనదగినవి. అందులో “పిన్న నవ్వు' ఒకటి. నవ్వు నవరసఖని. నవ్వు అగాధ హృదయ 
విషయసూచిక. ఇచ్చట అర్జునుడు మాటలలో చెప్పిన సమాధానం ఒక యెత్తు. అతడు చేసిన మందహాసం మరియొక ఎత్తు. 
మాటల మాటున - మాటలు చెప్పలేని భావం - మందహాసంలో దాగి ఉంటుంది. 


ధర్మజునకు నర్జును( డుత్సాహంబు గలిగించుట (సం. 6.1.93) 
వ. అతనితో నిట్లనియె. 126 


తాత్సర్యం: ధర్మరాజుతో అర్జునుడు ఈ విధంగా చెప్పాడు: 


చ. ' మునివరు( డైన నారదుడు మున్నొకయప్పుడు సెప్పె 'ధర్మ నా 
శను లగు వారలం బ్రబలసైన్యము గల్లెనయేని( గొంచె మై 
నను రిపుసేన तथः నని నాకు గురుండును దేవతానదీ 
తనయుడు నేర్చడన్‌ విన(గ( దాను బరాశరసూను(డుం గృపన్‌. 127 


ప్రతిపదార్థం: మునివరు(డు+ఐన+నారదు(డు= బుషులలో (శ్రేష్టుడు అయిన నారదుడు; మున్ను+ఒక+అప్పుడు= పూర్వకాలంలో 
ఒకసారి; నాకున్‌= నాకు; గురుండును= (ద్రోణాచార్యుడును; దేవతా నదీ తనయుండున్‌= దేవలోకంలోని నది (గంగ) కొడుకును; 
తాను= తాను; పరాశర, సూను(డున్‌= పరాశరుడి కొడుకు అయిన వ్యాసుడు; ఏర్పడన్‌+విన(గన్‌= స్పష్టంగా ఆలకిస్తుండగా; 
ధర్మనాశనులు+అగు+వారలన్‌= ధర్మాన్ని పాడుచేసేవారలకు; ప్రబల+సైన్యము= పెద్దసేన; కల్లెన+ఏనిన్‌= ఉన్నప్పటికీ; రిపుసేన= 
శత్రుసైన్యం; కొంచెము+ఐనను= మిక్కిలి తక్కువే అయినప్పటికి; గెల్చున్‌= జయిస్తుంది; అని= అని; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ధర్మరాజుతో అర్జునుడు ఈ విధంగా చెప్పాడు: “మునుపు మునిశ్రేష్టుడు అయిన నారద మహర్షి 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒకసారి నాతో 'ధర్మనాశకులకు పెద్ద సైన్యం ఉండవచ్చునుగాని యుద్దంలో వారిని చిన్న సేన ఉన్నప్పటికి శత్రువులే 
గెలుస్తారు అనిచెప్పాడు. నాతోపాటు ఈ మాటలు అన్నప్పుడు [ద్రోణాచార్యులు, భీష్ముడు, వేదవ్యాసమహర్షి కూడా 
స్పష్టంగా వఏన్నారు. 


విశేషం: (ప్రాచీన భారతీయ సారస్వతంలో- మహాభారతంలో 'ధర్మ' శబ్ద ప్రయోగం చాల చోట్ల కన్పిస్తుంది. ధర్మ శబ్ద నిర్వచనం 
~ మిక్కిలి కష్టం. స్టూలంగా 'ధర్మం' అంటే మంచిపని అనీ, కర్తవ్య సూత్రం అనీ చెప్పవచ్చు. “యతో ధర్మః తతో జయః 
" మహాభారత సారసం(గ్రహం. అయితే ఏది ధర్మం. ధర్మాన్ని గుర్తించటానికి మనుధర్మ శా(స్త్రం - పది లక్షణాలు పేర్కొన్నది. 
“ధృతిః క్షనా దమో[స్తేయం । శౌచ మింద్రియనిగ్రహః 
ధీ ర్విద్యా సత్య మక్రోధో । దశకం ధర్మలక్షణమ్‌” 

వ. అదియట్లుండె నమానుషశక్తిసముద్దామం బగు భీము గదావిహారంబు వైరిదుస్సహంబు; ధృష్టద్యుమ్న శిఖండి 
ప్రముఖ పాంచాలవర్గం బనర్గళ విక్రమంబు, విరాట శంఖ ముఖ్య మాత్స్వ్యనికరం బరిభయంకరంబు; సాత్యకి 
చేకితానాది యాదవ నివహంబు భవజ్జ్ఞ యావహం; బభిమన్యు హైడింబ ప్రభృతి కుమారలోకం బలోకసామాన్య 
బలశౌర్యధుర్యంబు; నీ కటాక్షంబును గృష్టు సంరక్షణంబునుం గలిగి గాండివం బను పామునకు టెక్కలు వచ్చిన 
ట్లున్నయది; యట్లుంగాక యేనుగుంబోలె నీ లావు నీ వెటుంగవు; దివిజాలకు నజయ్యుండవు; నీ వలిగిన నెవ్వరె 
ట్లయ్యెదరో యటు సూడు’ మనినం దెలివొంది సంక్రందనందనునకు ధర్మనందనుం డిట్లనియె. 128 


ప్రతిపదార్థం: అది= (నారద మహర్షి చెప్పినమాట); అట్లు+ఉండెన్‌= ఆ విధంగా ఉన్నది= (దానికేమిగాని); అమానుష శక్తి, 
సముద్దామంబు+అగు= మనుజులకు అతీతమైన బలంతో భయంకరమైన; భీము, గదా, విహారంబు= భీమసేనుడి యొక్క గద 
త్రిప్పులాట; వైరి, దుః+సహంబు= శత్రువులు సహించలేనిది; ధృష్టద్యుమ్న, శిఖండి, ప్రముఖ, పాంచాల, వర్గంబు= ధృష్టద్యుమ్నుడు 
శిఖండి మున్నగు పాంచాల పక్షం; అనర్గళ వి(క్రమంబు= అడ్డులేని పరాక్రమం (కలది); మాత్స్య+నికరంబు= మత్స్యదేశానికి 
సంబంధించిన సేనాసమూహం; అరి+భయంకరంబు= శృతువులకు భయం కలుగజేసేది; సాత్యకి+చేకితాన+ఆది, యాదవ, 
నివహంబు= సాత్యకి చేకితానుడు మున్నగు యాదవుల బలగం; భవత్‌+జయ+ఆవహంబు= నీకు జయం కలిగించేది; అభిమన్యు, 
హైడింబ, (ప్రభృతి, కుమార, లోకంబు= అభిమన్యుడు, హిడింబ కొడుకైన ఘటోత్కచుడు మున్నగు కొడుకుల గుంపు; అలోక 
సామాన్య, బల, శౌర్య, ధుర్యంబు= లోకంలో సాధారణంగా కనుపించనట్టి శక్తి పరాక్రమాలతో కూడినది; నీ కటాక్షంబును= 
నీ((క్రీగంటిచూపు) దయ; కృష్ణు. సంరక్షణంబును+కలిసి= శ్రీకృష్ణుడి రక్షణ కలిసి; గాండివంబు+అను, పామునకున్‌= గాండీవం 
(ధనుస్సు) అనే పామునకు; రెక్కలు, వచ్చినట్టు+ఉన్న+అది= రెక్కలు మొలిచినట్టు ఉన్నది; అట్టు+కాక= ఆ రీతిగా కాక; 
ఏనుగున్‌+పోలెన్‌= ఏనుగువలె; నీలావు= నీ బలం; నీవు+ఎణుంగవు= నీవు తెలిసికోలేవు; దివిజాలకున్‌= దేవతలకు; 
అజయ్యుండవు= జయింపశక్యంకాని వాడవు; నీవు+అలిగినన్‌= నీవు కోపిస్తే; ఎవ్వరు+ఎట్టు+ అయ్యెదరో= ఎవరు ఏ విధంగా 
జొతారో; అటు+చూడుము= ఆ దృకృథంతో వీక్షించుము; అనినన్‌= అని అర్జునుడు చెప్పగా; తెలివి+ఒంది= జ్ఞానం 
చేకూర్చుకొన్నవాడై; సం(క్రందన నందనునకున్‌= (దేవేంద్రుడి కుమారుడైన) అర్షునుడికి; ధర్మనందనుండు= ధర్మరాజు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు: 


తాత్సర్యం: అది అట్లా ఉండని, అమానుషశక్తి సంపన్నుడగు భీముడి గదా విహారం శత్రువులు సహించలేనిది. 
ధృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలైన పాంచాల వర్గం అడ్డులేని పరా(క్రమం కలది. విరాటుడు, శంఖుడు మొదలైన 
మత్స్యదేశ సేనాసమూహం శృత్రుభయంకరం. సాత్యకి చేకితానుడు మొదలైన యాదవుల బలగం నీకు జయం 
కలిగించేది. అభిమన్యుడు, ఘటోత్కచుడు మొదలైన కొడుకుల గుంపు లోకంలో సాధారణంగా కనిపించనట్టి 
పరా(క్రమాలతో కూడినది. నీ దయా వీక్షణం, కృష్ణు రక్షణ కలిగి గాండీవం అనే పాముకు రెక్కలు వచ్చినట్టున్నది. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 61 


అంతేగాక ఏనుగుకువలె నీశక్తి నీకు తెలియదు. నీవు దేవతలకు కూడ జయింపరానివాడవు. నీవు కోపగిస్తే 
ఎవ్వరెట్సాతారో చూడు అనగా విని వికాసం పొంది అర్జునుడితో ధర్మరాజిట్లన్నాడు. 


విశేషం: 1. పాము సహజంగా ప్రమాదం కలిగించే శక్తి కలది. అసలే చురుకైనది పాము. పాముకూ రెక్కలు వస్తే ఇంకేముంది! 
ఇది ఒక గొప్ప ఉటత్రేక్ష, 


2. ఏనుగు భూమిమీదగల జంతువులలోకెల్ల బలమైనట్టిది. అయితే అది క్రూరజంతువు కాదు. ఏనుగులు విచ్చలవిడిగా 
ప్రకోపించి విహరిస్తే ఏనుగునకుగల సహజ సా ధుత్వం లోకోపకారకం ధర్మరాజు తన శక్తి తెలియని ఏనుగు వంటివాడు. మంచి 
ఉపమ. 


తే. కౌరవవ్యూహమునకు( దగంగ నొక్క। బంధురవ్యూహ మొనరింప( బంపు' మనిన 
నతడు ద్రుపదాత్మజుని నచలాఖ్యమైన । ఘనతర వ్యూహ మొనరింప( బనుచుటయును. 129 


ప్రతిపదార్థం: (= వ్యూహమునకున్‌= కౌరవులు పన్నిన వ్యూహానికి; తగంగన్‌= అనువుగా; ఒక్క, బంధుర, వ్యూహము= 
ఒక చిక్కని వ్యూహాన్ని; ఒనరింపన్‌= ఏర్పాటు చేయటానికి; పంపుము= ఏర్పాటు చేయుము; అనినన్‌= అని ధర్మరాజు చెప్పగా; 
అత(డు= (అర్జునుడు); ద్రుపద+ఆత్మజునిన్‌= ద్రుపదుడి కొడుకైన ధృష్టద్యుమ్నుడిని; అచల+ఆఖ్యము+ఐన= అచలము 
(కొండ) అనే పేరుగల; ఘనతర, వ్యూహంబు= మిక్కిలి గొప్పదైన వ్యూహాన్ని; ఒనరింపన్‌= ఏర్పరుప; పనుచుటయును= 
ఆజ్ఞాపించుటయు. 


తాత్సర్యం: కౌరవసేనాపతి భీష్ముడు 'నరి వ్యూహం పన్నాడు. దానిని దేవతలు గూడ అద్భుతమని మెచ్చుకొన్నారు. 
ధర్మరాజు అర్జునుడితో ‘కౌరవుల వ్యూహానికి అనురూపమైన గొప్పు వ్యూహాన్ని పన్నాలని కోరాడు. అర్జునుడు 
పాండవ సేనాధిపతి అయిన ధృష్టద్యుమ్నుడిని పిలిచి అచల” వ్యూహాన్ని పన్నుమని ఆదేశించాడు. 


వ. ఆధృష్టద్యుమ్ముండును గలయ మెలంగి మోహరం బమర్జె; నయ్యచలవ్యూహమ్మునందు దా నగ్రభాగంబున 
నభిమన్యు ప్రభృతి కుమార నకుల సహదేవ సహితంబుగా భీమసేన పరిపాలితుండై నిలిచె; దమతమ 
బంధువులకును బలంబులకును బలువుతోడి చెలువు గలుగ(జేకితాన సాత్యకి సమేతంబుగాబాంచాల 
మాత్యాాధిపతులు దక్షితోత్తర భాగంబుల నిలిచిరి; నడుమ నడగొండగమియుం బోని గజరాజితో రాజు 
రథారూఢుండె ధవళచఛత చామరంబులు మెటయ విప్రవర్లంబునకు నంబర జాంబూనదంబు లొసంగుచు 
విజయాశీర్వాదంబు లాదరించుచుండె; = 3०००८९०८ బురందరనందన సంరక్షితుండై శిఖండి 
గాంగేయునకు( గట్టెదురుగా నిలిచి గండు మిగిలి యొప్పె; నపరభాగస్థులై మాగధ సహదేవ ధృష్టకేతు 
లవష్టంభ విజృింభణంబున( బొలిచి; రివ్విధంబునం జారుభీషణం బై. 130 


ప్రతిపదార్త్హం: ఆ ధృష్టద్యుమ్నుండును= ఆ ధృష్టద్యుమ్నుడున్నూ; కలయన్‌ మెలంగి= (సేన) అంతటను పూరంగా తిరిగి; 
మోహరంబున్‌+అమర్చెన్‌= వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు ఆ+అచల+వ్యూహమ్మునందున్‌= అచలిమనే పేరుగలిన ఆ వ్యూహంలో 
తాన్‌= తాను (ధృష్టద్యుమ్నుడు); అగ్రభాగంబునన్‌= మొదటనే; అభిమన్యు, ప్రభృతి, కుమార, నకుల, సహదేవ, సహితంబుగాన్‌= 
అభిమన్యుడు మున్నగు పాండవుల కుమారులతోపాటుగా, నకులుడు సహదేవుడుకూడి ఉండగా; భీమసేన+పరిపాలితుండు+ఐ= 
భీముడి రక్షణకు లోనైన వాడై; నిలిచెన్‌= నిలిచాడు; తమ తమ+బంధువులకును= తమ తమ చుట్టాలకు; బలంబులకును= 
సేనలకు; బలువు తోడిచెలువు= శక్తితో కూడిన సౌందర్యం; కలుగన్‌= ఏర్పడేటట్టుగా; చేకితాన, సాత్యకి, సమేతంబుగాన్‌= 
చేకితానుడు సాత్యకి అనే యాదవ వీరులతోపాటుగా; పాంచాల, మత్స్య, అధిపతులు= పాంచాల రాజు ద్రుపదుడును- మత్స్యరాజు 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 
విరాటుడును; దక్షిణ+ఉత్తర భాగంబులన్‌= దక్షిణంవైపు, ఉత్తరంవైపు; నిలిచిరి= నిలబడ్డారు; నడుమన్‌= మధ్యలో; నడకొండ 
గమియున్‌+పోలి= నడిచే కొండల గుంపు వలె ఉన్న; గజరాబితోన్‌= ఏనుగుల సమూహంతో; రాజు= (ధర్మరాజు); 
రథ+ఆరూఢుండు+ఐ= రథాన్ని ఎక్కినవాడై; ధవళ, ఛత్ర, చామరంబులు= తెల్లని గొడుగులు వీవనలు; 5०69495 = |ప్రకాశించగా; 
విప్రవర్గంబునకున్‌= (బ్రాహ్మణ సమూహానికి; అంబర+జాంబూనదంబులు= వస్ర్తాలు, బంగారు కాసులు; ఒసంగుచున్‌= ఇస్తూ; 
విజయ+ఆశీర్యాదంబులు= గెలుపుపొందే దీవనలు; ఆదరించుచుండెన్‌= మన్నిస్తూ ఉన్నాడు; ముందరన్‌= ముందు భాగంలో; 
పురందర నందన, సంరక్షితుండు+ఐ= అర్జునుడి చేత కాపాడబడినవాడై; శిఖండి, గాంగేయునకున్‌= భీష్ముడికి; కడు+ఎదుటన్‌= 
కట్టెదుటనే- ఎదురు బొదురుగా; నిలిచి= నిల్చుండి; గండు, మిగిలి ఒసప్పెన్‌= వీరత్వంతో మిక్కిలి వెలుగొందాడు; అపర 
భాగస్టులు+ఐ= వెనుకభాగంలో ఉన్నవారై; మాగధ+సహదేవ+ధృష్టకేతులు= మగధదేశానికి సంబంధించిన సహదేవ మహారాజు 
అతని తమ్ముడు ధృష్టకేతుడు; అవష్టంభ+విజృంభణంబునన్‌= గర్వాతిశయంతో పొలిచిరి= శోభిల్హారు; ఆ+విధంబునన్‌= ఆ 
రీతిగా; చారు, భీషణంబు+ఐ= రమణీయ భయానకంగా (అందంగానూ, భయంకరంగాను). 
తాత్సర్యం: పాండవసేనాపతి అయిన ధృష్టద్యుమ్నుడు తన సేనలలో నలువైపుల తిరిగి, “అచల १००" 
అమర్చాడు. € అచలవ్యూహంలో మునుముందు తాను అభిమన్యుడు మున్నగు పాండవకుమారులు నకుల 
సహదేవులు నిలిచారు. అక్కడే, తనకు బాసటగా భీమసేనుడు నిలిచాడు. ఉత్తరంవైపు దక్షిణంవైపు తమ బలాలకు 
చుట్టాలకు బలం చేకూరుస్తూ విరాటుడు - (ద్రుపదుడూ నిలిచారు. వ్యూహం మధ్యభాగంలో, జంగమ పర్వతాలవలె 
శోభిల్లే ఏనుగుల గుంపు మధ్య ధర్మరాజు రథం మీద ఉన్నాడు, ఛత్రఛామరాలతో. బ్రాహ్మణులు ఆశీర్వదించారు. 
ధర్మరాజు వారికి వస్రాలూ, బంగారు కాసులు బహూకరించాడు. ముందు అర్జునుడిచేత కాపాడబడుతూ శిఖండి, 
అటు కౌరవసేనలోని భీష్ముడికి ఎదురుబొదురుగా నిలిచాడు. వెనుకభాగంలో మగధదేశానికి చెందిన సహదేవుడు, 
ధృష్టకేతుడు గర్యాతిశయంతో శోభిల్హారు. ఈ వఏధంగా అందంగానూ, భయంకరంగానూ పాండవులసైన్యం 
విలసిల్లిందని మోది పద్యంతో అన్వయం. 
క అరదములు దీవు, లున్నత । కరులు గిరులు, హరులు వీచికలు, సుభటసము 

త్మర ముగ్రసత్త్వములుగా । శరనిధి గతి బాండుపుత్ర సైన్యం బొప్పెన్‌. 131 
ప్రతిపదార్థం: అరదములు= రథాలు; దీవులు= ద్వీపాలు; ఉన్నత, కరులు= ఎత్తైన ఏనుగులు; గిరులు= పర్వతాలు; హరులు= 
గుర్రాలు; వీచికలు= కెరటాలు; సుభట, సముత్కరము= మంచి భటుల సముదాయం; ఉగ్ర, సత్త్యములుగాన్‌= భయంకరమైన 
జంతువులుగా; పాండుపుత్ర, సైన్యంబు= పాండవుల సేన; శరనిధి గతిన్‌= సము|ద్రంవలె; ఒప్పెన్‌= విలసిల్లింది. 
తాత్సర్యం: పాండవుల సేన సముద్రం వలె శోభిల్లింది. రథాలు దీవులుగా, ఎత్తైన ఏనుగులు కొండలుగా, గుర్రాలు 
కెరటాలుగా, భటుల సముదాయం భయంకరమైన జంతువులుగా భాసించాయి. 
విశేషం: అలం: ఉపమ (రూపకాను ప్రాణితం). 
క ఉభయబల దీప్తకేతు । ప్రభలం గీడ్చటిచి కురుధరావల్లభ సై 

న్య భయంకరమై శక్ర। ప్రభవు కపిధ్వజము వెలి(గె బ్రకటస్సురణన్‌. 132 
ప్రతిపదార్థం: ఉభయ, బల, దీప్త, కేతు, ప్రభలన్‌= రెండు సేనలలో ప్రకాశించే జెండాల కాంతులను; కీడ్సణిచి= తక్కువ 
చేసి; కురు, ధరావల్లభ, సైన్య, భయంకరము+ఐ= కురురాజు అయిన దుర్యోధనుడి సేనలకు భయం కలిగించేదై; శక్షప్రభవు, 


కపిధ్వజము= దేవేంద్రుడి కొడుకు అయిన అర్జునుడి యొక్క కోతి జెండా; ప్రకట+స్ఫురణన్‌= దేదీప్యమాన కాంతితో; వెలిగాన్‌= 
ప్రకాశించింది. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 63 


తాత్సర్యం: అర్జునుడి రథంపై వెలుగొందే కోతి జెండా, రెండు సేనలలోని జెండాలన్నిటినీ మించి, దుర్యోధనుడి 
సేనలకు భయం కలిగిస్తూ దేదీప్యమానంగా (ప్రకాశించింది. 
తే. అరుణములును సితంబులు నసితములును । నైన జోడులతో దొరలందు నిందు 

నాలలోని యాంబోతుల( బోలి పొలిచి । రెస(గు బెడిదంపుమాట లాకసము ముట్ట. 133 
ప్రతిపదార్థం: అరుణములును= ఎగ్రనైనట్టి; సితంబులును= తెల్లనివి; అసితములును= నల్లనైనట్టివి; ఐన= ఐనట్టి; జోడులతోన్‌= 
కవచాలతో; దొరలు= దండనాయకులు; అందున్‌+ఇందున్‌= ఆ కౌరవ సేనలోను పాండవసీనలోనూ; ఆలలోని= ఆవులమధ్య 
ఉన్న; ९८९१९०९5 +€ = ఆబోతులరీతిగా; ఎస(గు బెడిదంపు మాటలు= అతిశయంతో కూడిన గొప్ప మాటలు; ఆకసము, 
ముట్టన్‌= ఆకాశాన్ని తాకగా; పాలిచిరి= శోభిల్హారు. 
తాత్సర్యం: పాండవసైన్యంలోనూ కౌరవసైన్యంలోనూ గల దండనాయకులు ఎధ్రని, తెల్లని, నల్లని కవచాలు ధరించి 
ఆవుల మధ్య ఉన్న ఆబోతులవలె అతిశయించిన గొప్పమాటలు ఆకసమంటగా శోభిల్లారు. 
తే. కొన్ని భూముల బలములు గురునృ్ఫపాలు(। బాండవుల( గొన్ని భూముల బలము లీసు 

గలిగి పాయలై కొన్ని భూముల బలములు । రెండు దికులయందు( జేరినవి యధిప! 134 
ప్రతిపదార్థం: కొన్ని, భూముల, బలములు= కొన్ని (ప్రదేశాలకు చెందిన సేనలు; కురు, నృపాలున్‌= కురురాజు దుర్యోధనుడి; 
కొన్ని, భూముల, బలములు= కొన్ని (ठं ००९०७०९) సేనలు; పాండవులన్‌= పాండవులను; -ఈసు+కలిగి= అసూయచేత; 
పాయలు+ఐ= చీలిపోయి; కొన్ని+భూముల+బలములు= కొన్ని (ప్రదేశాలకు చెందిన సేనలు; రెండు దిక్కులయందున్‌= 
రెండువైపులయందు; అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; చేరినవి= చేరాయి. 
తాత్సర్యం: కొన్ని (ప్రదేశాలలోని సేనలు కౌరవపక్షంలో చేరాయి. కొన్ని (ప్రదేశాలలోని సేనలు పాండవ పక్షంలో 
చేరాయి. కొన్ని ప్రదేశాలలోని సేనలు వారిలో వారికి గల అసూయ వలన చీలిపోయి, రెండు పక్షాలలో కూడా 
ఒక చీలిక కౌరవపక్షంలోనూ, మరియొక చీలిక పాండవ పక్షంలోనూ చేరాయి. 
విశేషం: కురుక్షేత్రంలో జరిగింది కౌరవులకు పాండవులకు మధ్య కలహం. అయితే ఆ యుద్దంలో చాలా |ప్రదేశాలలోని సేనలు 
రెండు పక్షాలలో చేరి, పోరాడాయి. ఒక (ప్రదేశంలోని సేనలు కౌరవపక్షంలో చేరితే, వారి శృత్రుపక్షం సేనలు పాండవ సైన్యంలో 
చేరాయి. అనగా వారికీ వారికీగల పూర్వవైరాలు తీర్చుకునేందుకు- చిన్న చిన్న ప్రదేశాలలోని వారు- రెండు పక్షాలలో చేరారన్నమాట. 
విశేషించి, ఉదాహరణకు యాదవులలో సాత్యకి శ్రీకృష్ణుల పక్షం పాండవ పక్షం వహించింది. కృతవర్మ పక్షం కౌరవ సేనలో చేరింది. 
వ. కావున. 135 
తాత్సర్యం: కాబట్టి. 


క బాలురు వృద్దులు దక్క(గ । వ్రాలి ०००९० గలుగు పురుషవర్గంబు జయ 
శ్రీలోలత నేతెంచుట । నేల యవిసి మూ(గినట్లు 23682 బలంబుల్‌.’ 136 


ప్రతిపదార్థం: బాలురు= చిన్న పిల్లవాం[డ్రు; వృద్దులున్‌= ముసలివారు; తక్క(గన్‌= తప్ప; వాలి= చేరి; ఇలన్‌+కలుగు= భూమిమీద 
ఉండే; పురుష+వర్గంబు= మగవారందరూ; జయ, శ్రీ, లోలతన్‌= గెలుపు అనే గొప్ప సంపదయందలి ప్రీతితో; ఏతెంచుటన్‌= 
రావటం మూలాన; (యుద్దంలో చేరటం వలన); నేల= భూమి; అవిసి= పొంగి; మూయగిన+అట్టు= ఒకచో చేరినట్టుగా, బలంబుల్‌= 


సేనలు; నెజసెన్‌= వా(పించాయి. 


64 శ్రీమదాంధ్ర ముహాభారతము 


తాత్సర్యం: చిన్న పిల్లలు ముసలివాళ్ళు తప్ప మగవాళ్ళు అందరూ విజయశ్రీని కాంక్షిస్తూ నేల పిగిలిన, ఈనిన 

రీతిగా ఒక చోటికి సేనలు చేరాయి.” 

వ. _ అనినవినిధృతరాష్త్రం 'డప్పు డప్పాండవ కౌరవ సైన్యంబులలో నెయ్యది యుబ్దు గలిగి యుండె'నని యడిగిన 
సంజయుం డతని కిట్లనియె. 137 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (సంజయుడు చెప్పగా); విని= ఆలకించి; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; అప్పుడు= ఆ 
సమయంలో; ఆ+పాండవ, కౌరవ, సైన్యంబులలోన్‌= ఆ పాండవసేనలో మరియు ఆ కౌరవ సేనలో; ఏ+అది= ఏది; ఉబ్బు 
కలిగి= అతిశయం కలిగి; ఉండెన్‌= ఉన్నది; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; సంజయుండు= సంజయుడు; అతనికిన్‌= 
ధృతరాష్ట్రుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 
తాత్సర్యం: సంజయుడి మాటలు ఆలకించిన పిదప ధృతరాష్ట్రుడు ఒక (ప్రశ్న వేశాడు. 'ఓ సంజయా! ఆ సమయంలో 
పాండవుల సైన్యం కౌరవ సైన్యం ఏది ఎక్కువ ఉత్సాహంతో ఓలలాడింది?' ఈ (ప్రశ్చకు సంజయుడు ధృతరాష్ట్రుడితో 
ఈ విధంగా సమాధానం చెప్పాడు. 
క రెండు బలంబుల వారలు । నొండొరువులకంటె( జాల నుక్కు మిగిలి యొం 

డొండ కడంగుచు నుజ్జ్వల । చండస్టితి నొప్పి రపుడు జగతీనాథా! 138 


ప్రతిపదార్థం: జగతీనాథా!= (ఓ ధృతరా ష్ట్రమహారాజా!); రెండు+బలంబుల వారలు= ఉభయోనలలోనివారు (కౌరవులలో 
చేరినవారు పాండవులలో చేరినవారు) ఒండు+ఒరువుల కంటెన్‌= ఒకరికంటె ఒకరు (ఒకరిని మించి మరి యొకరు); చాలన్‌= 
మిక్కిలి; ఉక్కు+మిగిలి= బలంచేత అతిశయించి; ఒండు+ఒండ, కడంగుచున్‌= ఒకరితో ఇంకొకరు పూనుతూ; అపుడు= ఆ 
సమయంలో; छु, చండ స్థితిన్‌= భయంకరంగా (ప్రకాశించే విధంగా; ఒప్పిరి= శోభిల్లారు. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అపుడు కౌరవసైన్యంలోనివారూ- పాండవసేనల్లోని వారూ, ఒకరిని మించి 
మరొకరు బలంచేత అతిశయించి పరస్పరం ఎదురుకొంటూ భయంకరంగా (ప్రకాశించారు. 


వ. అని వెండియు. 139 
తాత్సర్యం: అని చెప్పి, ఇంకా ఇట్లా అన్నాడు. 
క ఆరెండు బలములందును । దోరం బైయున్న యట్లు దో(చెం బాండు 

క్మారమణసుతు బలము నర । నారాయణ ९०९३८ జేసి నాకుం జూడన్‌. 140 


ప్రతిపదార్థం: ఆ+రెండు, బలములందును= ఆ కౌరవ పాండవ సేనలలో; పాండుక్ష్మారమణసుతు బలము= పాండు రాజు 
కొడుకు సైన్యం; నర, నారాయణుల+ఉనికిన్‌+చేసి= నరుడు నారాయణుడు (ఇద్దరూ ఉండటం చేత); తోరంబు+ఐ= అధికమై; 
ఉన్న+అట్టు; నాకున్‌+చూడన్‌= నా దృష్టికి; తోణెన్‌= తోచింది. 

1 61 €> 


తాత్సర్యం: इ" ८.9९ సేనలో పాండవుల సేనలో పాండవుల సేనయే నా దృష్టికి బలవత్తరంగా తోచింది. 
ఎందుకంటే- పాండవోనలో నరనారాయణులు ఉన్నారు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 65 


విశేషం: 1. నరుడు - నారాయణుడు పురాణ 'ప్రసిద్దులైన గొప్ప మునులు. నరుడు - మానవ (ప్రతీక, మానవమా(తుడు, 
నారాయణుడు- అధిమానవ ప్రతీక. వజయం= పురుషకారం+దైవం అనగా మానవ ప్రయత్నం+దైవానుగ్రహం. అర్జునుడు 
నరాంశసంభూతుడు, శ్రీకృష్ణుడు నారాయణాంశ సంభూతుడు. వారు ఇద్దరు ఉన్నచో విజయం తథ్యం. భగవద్గీతలోని శ్లోకం 
ఇట స్మరించ దగినది. 

“యత్ర యోగీశ్వరః కృష్ణో । యత్ర పార్టో ధనుర్దరః 

తత్ర శ్రీ ర్విజయో భూతిః । ధ్రువా నీతి ९९८९४०१. (18-78) 
ख. ००९2 పయివారి దంతిఘ । టల 28०८००९८ దావి వెట్టుటయు( గౌరవసే 

నల యేనుంగుల మదధథా । రలు డొంకెం బొలయు మధుకరములుబ్దడ(గన్‌. 141 


ప్రతిపదార్థం: ఎలసి= అతిశయించి; పయివారి= పైన చెప్పబడిన (నరనారాయణులకు చెందిన); దంతి, ఘటల, మదముల 
తావి+పెట్టుటయున్‌= ఏనుగుల గుంపుల దాన జలములు; తావి, పెట్టుటయున్‌= సువాసన లీనుటయున్ను; కౌరవ, సేనల, 
ఏనుంగుల, మద, ధారలు= కౌరవసేనలలోని ఏనుగుల దాన జలములు; పొలయు= చేరే; మధుకరములు= తుమ్మెదలు; 
ఉబ్బు+అడయగన్‌= ఉత్సాహం తగ్గిపోయేటట్లుగా; డొంకెన్‌= తగ్గిపోయాయి (ముసలితనం చెందాయి). 


తాత్సర్యం: పాండవసైన్యంలోని ఏనుగుల మదజలాలు పరిమళాలు వెదజల్లాయి. కౌరవుల సైన్యంలోని ఏనుగుల 
మదం ఇంకిపోయింది. అందుచేత వాటిపై చేరే తుమ్మెదల గుంపు యొక్క ఉత్సాహం అణగిపోయింది. 


విశేషం: 1. 140, 141, 142 సంఖ్యలుగల పద్యాలలో 143 సంఖ్యగల వచనంలోగూడ. కృష్ణార్ణునులను గూర్చియే వర్లన ఉన్నది. 
అందుచేత 141 పద్యంలోని పయివారి- అనగా కృష్ణార్ణునుల యొక్క అని అర్థం చెప్పటం సమంజసం. 

2. 'దంతి పుటల మదముల రాహువెట్టుటయు” అని ముద్రిత పాఠం. ఆ (గ్రంథంలోనే పాఠాంతరం 'తావి' వెట్టుటయు 
గాలి” వెట్టుటయు అని ఉన్నది. మత్తేభాల మదము యొక్క పరిమళానికి తుమ్మెదలు వచ్చి (వ్రాలటాన్ని - తిక్కన పలుసారులు 
భారతంలో వర్లించాడు. అందుచే 'తావి”- పరిమళం అనే పాఠమే (గ్రహించటం మంచిది. దానికి అర్థం సరిపోతుంది. అంతేగాక- 
ఆ క్రింది పద్యంలో ఉత్తరార్థంలో కౌరవసేనలలోని ఏనుగుల మదం తగ్గటం - అందుచేత తుమ్మెదల ఉబ్బు అణగటం వర్ణింపబడింది. 
అందుచే ఈ (క్రింది పద్యంలో పూర్వార్హంలో తావి” పెట్టుట= పరిమళించటం అనే అర్థం చక్కగా సరిపోతున్నది. అందుచే छ्य" 
వెట్టు అనే పాఠం-స్వీకరించబడింది. 


తే. అధిప! నీ తనయుండు గయ్యంబు వొడుచు । తెంపు వదలక విభవంబు పెంపు మెటిసె; 
సారసానకు వచ్చిన చందమునను । 5९8०८ బొందిరి పాండవేయులును హరియు. 142 


ప్రతిపదార్థం: అధిప!= (ఓ ధృతరాష్ట్ర మహారాజ!); నీ+తనయుండు= నీ కొడుకు- దుర్యోధనుడు; కయ్యంబు+పొడుచు తెంపు= 
యుద్దం ప్రారంభించే తెగువ; వదలక= విడిచిపెట్టక; విభవంపు+పెంపు+మెజిసెన్‌= (తన) వైభవం యొక్క అతిశయం వెలుగొంద 
చేశాడు; సారసానకున్‌= వినోదానికి; వచ్చిన+చందమునను= వచ్చిన రీతిగా; పాండవేయులును= పాండవులును; హరియున్‌= 
శ్రీకృష్ణుడును; ఎలమిన్‌+పొందిరి= సంతోషం పొందారు. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ కొడుకైన దుర్యోధనుడు యుద్దాన్ని చేసే తెగువ వదలక అత్యంతవైభవంతో 
వెలుగొందాడు. పాండవులును, శ్రీకృష్ణుడూ వినోదానికై వచ్చినట్టు సంతోషించారు. (అనగా వారికి యుద్దం చేయటం 
వినోదప్రాయమైనది అని భావం). 


వ. _ అట్టియెడం గృష్టార్దునులు పాంచజన్య దేవదత్తంబులు పూరించిన. 143 


66 శ్రీమదాంధ్ర ముహాభారతము 


ప్రతిపదార్హం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; కృష్ణ+అర్హునులు= శ్రీక ష్ణుడును, అర్జునుడును; పాంచజన +దేవతంబులు= 
< = € ठे జ ^“ ०/ ८2 2 $ = 
పాంచజన్యం, దేవదత్తం (అనే శంఖాలను); పూరించినన్‌= (మోగించగా. 


తాత్సర్యం: ఆ సమయంలో సంతోష పారవశ్యంతో శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని, అర్జునుడు దేవదత్తం 
అనే శంఖాన్ని పూరించగా (తరువాతి పద్యంతో అన్వయం). 


ख. © నినదము విని పాండవ । సేన ९९2; ధార్తరాష్ట్ర సేనాగత యో 
ధానీక 28983; నెత్తురు । వాన గురిసె నంత గౌరవవ్యూహమునన్‌. 144 


ప్రతిపదార్థం: ఆ+నినదము= ఆ ధ్వని; విని= ఆలకించి; పాండవ, సేనలు= పాండవుల సైన్యాలు; లలరెన్‌= సంతోషించాయి; 
ధార్తరాష్ట్ర సేనా+గత, యోధ+అనీకము= ధృతరాష్ట్రుడి కొడుకులకు చెందిన సేనలో ఉన్న వీరుల సమూహం; ఉలికెన్‌= భయపడ్డది; 
కౌరవ+వ్యూహమునన్‌= కౌరవుల వ్యూహంలో; అంతన్‌= అంతట; నెత్తురు+వాన= రక్తవర్షం; కురిసెన్‌= కురిసింది. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య శంఖారావం, అర్జునుడు పూరించిన దేవదత్త శంఖనినాదం విని 
పాండవుల సేనలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. కౌరవసేనలు భయపడ్డాయి. కౌరవ వ్యూహంపై నెత్తురు వాన 
కురిసింది. 


విశేషం: 1. యుద్దంలో కత్తులు, కటార్డు, విండ్లు బాణాలు సముచిత పా(త్ర నిర్వహిస్తాయి. అది సహజం. అయితే- జెండాలు 
కనుల పండువుగా ఆకసంలో రెపరెపలాడటం యుద్ద వాద్యాలు ఎన్నెన్నో భేరీ కాహళ తూర్యనినాద పరంపరలు మోగటం ఏదో 
ఒక వర్లనాతీతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇక- ముఖ్యంగా పేర్కొనదగింది శంఖనినాదం. (ప్రతి వీరుడి చేతిలో విల్లు కత్తి, 
డాలు ఉండటం ఒక యెత్తు; శంఖం ఉండటం ఒక యెత్తు, వీరుడు శంఖం ఊదే నేర్చు; అతడి పరా(క్రమ (ప్రాభవానికి భారమితిగా 
భాసించింది భారత మహేతిహాస కావ్యంలో. 

వ. మటియుననేకదుర్శిమిత్తంబులు कुल బుట్ట కేల తక్కు? దేవవ్రతుండును గురుండునుగురునందనుండును 
గృపుండును నిచ్చలు( గయ్యంబునకు వెడలు నప్పుడు పాండవులకు జయం బవశ్యంబు నయ్యెడు' మనుచు 
వెడలుదు; రది యట్లుండె నయ్యశుభసూచకంబులకు ధార్తరాష్త్రలు దలంకక తూర్యంబులు మొరయింప 
నియోగించిన. 145 


ప్రతిపదార్థం: మటియున్‌= ఇంకా; అనేక, దుర్నిమిత్తంబులు= పెక్కు చెడ్డ శకునాలు; పుట్టెన్‌= అగుపించాయి; పుట్టక+ఏల, 
తక్కున్‌?= అగుపించకుండా ఎందుకు ఉంటాయి?; దేవువ్రతుండును= భీష్ముడూ; గురుండును= ద్రోణాచార్యుడూ; 
గురు+నందనుండును= అశృత్తామయు; కృపుండును= కృపాచార్యుడును; నిచ్చలున్‌= ఎల్లప్పుడు; కయ్యంబునకున్‌= యుదానికి; 
@ 5 62 [न्न 
వెడలు+అప్పుడు= వెళ్లేటప్పుడు; పాండవులకున్‌; జయంబు= గెలుపు; అవశ్యంబు+అయ్యెడున్‌= తప్పకుండా కలుగుతుంది; 
అనుచున్‌= అని తలపోయుచు; వెడలుదురు= వెళ్ళుతుంటారు; అది+అట్టు+ఉండెన్‌= అది ఆ విధంగా ఉండనీ; ఆ+అశుభ, 
సూచకంబులకున్‌= ఆ చెడ్డశకునాలకు; ధార్తరాషప్రులు= ధృతరాష్రుడి కొడుకులు- కౌరవులు; తలంకక= చలించక; తూర్యంబులు= 
(మంగళ సూచకములు అయిన) వాద్యాలు; మొరయింపన్‌= (మోగించటానికి; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా. 


తాత్సర్యం: ఇంకా ఎన్నో చెడ్డ శకునాలు దాపురించాయి. ఎందుకు దాపురించవు? అపజయం రాక తప్పుతుందా? 
భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు పాండవులే గెలుస్తారు అని రోజూ అనుకుంటూనే యుద్దానికి 
తరలివెళ్ళారు. దానికేమిగాని, కౌరవులు మాత్రం ఆ దుళ్ళ్శకునాలకు జంకకుండా, యుద్ద వాద్యాలు 
మోగించేందుకు ఆజ్ఞ ఇచ్చారు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 67 


ఉ. అప్పుడు రెండు సైన్యములు నాహవకేళికి నుత్సహించి పె 
ల్లొప్పె( జెలంగి యుబ్బినసముద్దతి( బొల్పగు తొంటి చందముల్‌ 
దప్పి యుగాంతకాలచలితత్వము నొంది పరస్పరాక్ళతుల్‌ 
గప్ప నెదుర్లు నంబుధియుగంబు ककण గ్రేణిసేయుచున్‌. 146 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; రెండు, సైన్యములున్‌= (కౌరవుల సైన్యం, పాండవుల సైన్యం); ఆహవ, కేళికిన్‌= 
పోరాటమనే ఆటకు; ఉత్సహించి= ఉత్సాహంతో పూనుకొని; పెల్లు+ఒప్పెన్‌= అతిశయించి శోభించాయి; చెలంగి, ఉబ్బిన, 
సముద్దతిన్‌= చెలరేగిన ఉత్సాహంతో అతిశయించిన గర్వంతో; పొల్పు+అగు= సొగసుగా ఉన్న; తొంటి+చందముల్‌= మునుపటి 
విధాలు; తప్పి= మారిపోయి; యుగ+అంతకాల+చలితత్వమున్‌+ఒంది= ప్రళయకాలంలో వచ్చే మార్పు పొంది; 
పరస్సర+ఆకృతుల్‌+కప్ప(గన్‌+ఎదుర్చు= తమకు తమకు నైసర్గికంగా ఉన్న ఆకారాలు కనిపించకుండా చేయటానికి మీదికి దూకే; 
అంబుధి+యుగంబున్‌= రెండు సము|ద్రాలను; మహా+ఉ(గ్రతన్‌= మహాభయంకరంగా; (క్రేణి+చేయుచున్‌= పరిహసిస్తూ. 
తాత్సర్యం: ఆ సమయంలో పోరాటం అనే ఆటకు కౌరవ పాండవ సేనలు ఉత్సాహంతో పూనుకొన్నాయి. ఆ 
రెండు సేనలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రళయకాలంలో తొల్లిటి సౌమ్యరూపం వదలిపెట్టి, భయంకరంగా 
మారిపోయి ఒకదాని ఆకారం ఇంకొకటి పూర్తిగా మారిపోయేటట్టు చేయటానికి ఉప్పొంగే రెండు సముద్రాల వలె 
కన్పించాయి. 
28. తదవసరంబున నుభయ బలంబులవారును. 147 
తాత్సర్యం: ఆ తరువాత కౌరవ పాండవుల రెండు పక్షాలవారు. 
చ. బవరము సేయుచుండియును భాషణముల్‌ దగ బల్ముచుండగా 
నవినయవత్తి మై వలవ దాయుధ మార్గుట( దాశి పడ్డం గై 
దువు వడినం దొలంగినను దోర్టల మేది భయంబు( బొందినం 
గవియక బీటువోయినను గాదు వధింప(గ నెట్టి శత్రునిన్‌. 148 
ప్రతిపదార్థం: బవరము+చేయుచుండియును= యుద్దం చేస్తూ కూడా; భాషణముల్‌+తగన్‌+పల్కుచుండ(గాన్‌= మాటలాడుచుండగా, 
సమయోచిత సంభాషణ సలుపు చుండగా; అవినయ+వృత్తిమైన్‌= ఉద్దతితో; ఆయుధము+ఆర్చుట= ఆయుధం ప్రయోగించటం; 
వలవదు= కూడదు; తాకి+పడ్డన్‌= ఎదిరించి పడిపోయినచో; కైదువు= కత్తి; పడినన్‌= పడిపోయినా; దోర్చలము+ఏది= భుజబలం 
నశించి; తొలంగినన్‌= ప్రక్కకు తప్పుకొన్నా; భయంబు+పొందినన్‌= పిరికితనంతో భయపడితే; కవియక= యుద్దం చేయకుండా; 
బీణు+పోయినను= పారిపోతే; ఎట్టి+శత్రునిన్‌= ఎటువంటి శృత్రువైనప్పటికీ; వధింప(గన్‌+కాదు= చంపరాదు. 
తాత్సర్యం: యుద్దం చేస్తూనే అవసరానికి తగిన మాటలు మాటాడుతున్న శత్రువుపై సందు చూచుకొని ఆయుధ 
ప్రయోగం చేయరాదు. యుద్దం చేసేటప్పుడు (క్రింద పడిపోయిన వాడి జోలికి పోరాదు; చేతిలోని కత్తి జారి నేలమీద 
పడినప్పుడు భుజబలము నశించి యుద్దమునకు తొలగినా ఆ శత్రువును చంపరాదు. పిరికితనంతో యుద్దం 
వదలిపెట్టి పారిపోయేవారిని భయపడిన వారిని - ఎట్టి శృత్రువునైనా సంహరించరాదు. 
వ. అని సమయంబుసేసి; రా సమయంబున. 149 


ప్రతిపదార్హం: అని= అని; సమయంబు+చేసిరి= ఒడంబడిక చేసుకొన్నా రు; ఆ సమయంబున్‌= ఆ సమయంలో. 
« ड ఇ 


తాత్సర్యం: అని ఆ విధంగా ఆ సమయంలో శపథం చేశారు. (ఇరుపక్షాల వారూ కలిసి) 


68 శ్రీమదాంధ్ర ముహాభారతము 


క పలు చాయల నొప్పిన యా । బలము లొకటి కొకటి కెదుర( బల్లవ పుష్పా 
వలి గల వనములక్రియ ని । శ్చలత నిలిచి పొలిచె నసమసమధైర్యములన్‌. 150 


ప్రతిపదార్థం: పలు, చాయలన్‌= పెక్కు కాంతులతో; ఒప్పిన= శోఛిల్లిన; ఆ+బలములు= ఆ సైన్యాలు; ఒకటికి+ఒకటికిన్‌+ ఎదురన్‌= 
ఒకదానికి మరి యొకటి ఎదురు బొదురుగా నిలువగా; (ఆరెండు సేనలు); పల్లవ, పుష్ప? ఆవళి= చిగురుటాకులు పువ్వుల 
సముదాయాలు; కల= ఉన్నట్టి; వనముల |క్రియన్‌= తోటలవలె; నిశ్చలతన్‌= ధైర్యంగా; అసమ, సమ, థధైర్యములన్‌= సాటిలేనట్టి 
మరియు సమానమైన ధైర్యసాహసాలతో; నిలిచి= నిలబడి; పొలిచెన్‌= శోభిల్లాయి. 


తాత్సర్యం: అలం: ఉపమ. రంగురంగులతో च. ఆ రెండు సేనలూ సాటిలేని సమాన ధైర్యాలతో ఒకదానికి 
మరి యొకటి ఎదురుగా నిలబడినప్పుడు చిగురాకులతో పువ్వులతో విలసిల్లే తోటలవలె నిశ్చలంగా నిల్చి శోభిల్హాయి. 


క र्थ సురఖచరాదుల । చిత్తము ९8०८ జూచువేడ్మ( జిడిముడి వడ(గా 
నొతొరవున నిరుదెటగుల | యుత్తమవీరులును దాక నుంకింపంగన్‌. 151 


ప్రతిపదార్థం: ఆ+తటిన్‌= ఆ సమయమునందు; సుర, ఖచర+ఆదుల, చిత్తములు= దేవతలు, ఆకాశమునందు సంచరించేవారు 
మొదలైనవారి మనస్సులు; అని, చూచు, వేడ్కన్‌= యుద్దాన్ని చూడాలనే కోరికతో; చిడిముడి+పడ(గాన్‌= తొందరపడగా; 
ఒత్తొరవునన్‌= రాపిడితో; ఇరు+తెణు(గుల+ఉత్తమ, వీరులు= రెండు పక్షాలలోని గొప్ప యోధులు; తా(కన్‌= యుద్దంలో 
మార్కొనటానికి; ఉంకింపంగన్‌= పూనుకొనగా. 


తాత్సర్యం: ఆ సమయంలో దేవతలు మున్నగు ఆకాశ సంచారులు కురుక్షేత్రంలో జరిగే ఆ మహాసంగగ్రామాన్ని 
చూడాలని వేడుకతో తహతహలాడుతుండగా, ఉభయ పక్షాలలోని యోధులు యుద్దాన్ని ప్రారంభించాలని 
ఉత్సాహపడుతుండగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ధర్మరాజు పాదచారియె భీష్ముని యొద్దకు బోవుట (సం. 6.41.6) 
తే. _సమరకౌతుకి యైన యజాతశత్రు(। డొప్పు మిగిలెడు మైమటు వూడి యాయు 
ధములతోం( గూడ దనయరదమునం బెట్టి । యిలకు దిగి మౌనియై కరంబులు మొగిడ్డి. 152 
ప్రతిపదార్థం: సమర, కౌతుకి+ఐన= యుద్దం చేయాలనే అభిలాషకలవాడైన; అజాత శృతు(డు= పుట్టని శత్రువులు కలవాడు 
- శత్రువులు లేనివాడు; ధర్మరాజు; ఒప్పు, మిగిలెడు= శోభాయమానమైన; మైమణువు+ఊడ్సి= కవచాన్ని తీసివేసి; 
ఆయుధములతోన్‌+కూడన్‌= యుద్ద పరికరాలతోకూడ; తన+అరదమునన్‌+పెట్టి= రథం మీద ఉంచి; ఇలకున్‌= నేలకు; డిగి= 
దిగి; మౌని+ఐ= మాటలాడటం మానివేసినవాడై; కరంబులు+మొగిడ్చి= చేతులు జోడించి. 


తాత్సర్యం: అజాతశత్రువుగా పేరుకెక్కిన ధర్మరాజు చిట్టచివరకు యుద్దం చేయటానికి సంసిద్దుడై కురుక్షేత్రానికి 
వచ్చాడు. ఉన్నట్టుండి కవచం తీసివేసి ఆయుధాలతోపాటు రథంమీద పెట్టి, తాను రథం దిగి, మౌనవ్రతం పూని 
అంజలి ఘటించి. 

వ. డభీష్ముదెసకుం జనుచున్నం గనుంగొని యమ్మహీవల్లభు తమ్ములును శౌరి సాత్యకులును బరమాప్పు లగు 


ధరణీశులు నతని చేతోవృత్తం బెటుంగమి నుత్తలపడు చిత్తంబులతో వాహనంబులు డిగ్గి యతనిం గూడం 
జని యప్పుడు. 153 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 69 


ప్రతిపదార్థం: భీష్ము దెసకున్‌+చనుచున్నన్‌= భీమ్ముడున్న వైపునకు వెళ్ళుతుండటం; కనుంగొని= చూచి; 
ఆ+మహీవల్లభు+తమ్ములును= ఆ(ధర్మ్రరాజు తమ్ములూ; శౌరి, సాత్యకులును= శ్రీకృష్ణుడూ- సాత్యకీ; పరమ+ఆపలు+అగు= 
హృదయానికి మిక్కిలి దగ్గరివారైన స్నేహితులు అయిన; ధరణీ+ ఈశులును= రాజులూ; అతని+చేతస్‌+వృత్తంబు= ధర్మరాజు 
మనస్సులో ఉన్నది; ఎణుంగమి= తెలియకపోవటం చేత; ఉత్తలపడు+చిత్తంబులతోన్‌= కలత చెందిన మనస్సులతో; 
వాహనంబులు+డిగ్గి= వాహనాలను (రథ, గజ తురగాదులు) దిగి; అతనిన్‌+కూడన్‌+చని= ధర్మరాజు దరికి చేరబోయి; అప్పుడు= 
ఆ సమయమునందు. 


తాత్సర్యం: ధర్మరాజు భీష్ముడు ఉన్నచోటికి వెళ్ళటం చూచి, అతడి తమ్ములు, శ్రీకృష్ణుడు, సాత్యకి, అతడికి 
మిక్కిలి దగ్గర స్నేహితులైన రాజులు, అతడి మనస్సులో ఏమున్నదో తెలియక కంగారు పడ్డారు. అయితే 
వారు గూడ వాహనాలు దిగి, ధర్మరాజును అనుసరించసాగారు. ఆ సమయంలో వారు ధర్మరాజుతో పలికిన 
మాటలు. 


సీ. “ఏ మెల్ల నుండ నీ విట్లొంటి గాల్న్వడ । నే(గుచున్న్మికి గత మెద్దియొక్కొ? 
పన్నిన పగజిపై సన్నాహ మంతయు । నెడలించి నడచుట యెట్టులొక్కొ? 
రిపులు దే(కువ उठत గృపణత दण्दः । చాడ్సున( జను టేమి చంద మొక్కొ? 
(०५०८९ పోరాటకు నదనైనచో నొప్పు । పొలివోవ( బోవుట వోలు నొక్కొ? 


తే. యని క్రమంబున నా మరుత్తనయ విజయ । నకుల సహదేవు లడుగ భూనాధు(C డొక్క 
2१९०८०८ బలుకక యరుగంగ( బద్మనాభు( । డక్కుమారులతో నిట్టులనియె నగుచు. 154 


ప్రతిపదార్థం: ఏము+ఎల్లన్‌+ఉండన్‌= మేము అందరం ఉండగా; ఈవు= నీవు; ఇట్టు= वथः ఒంటి= ఒంటరిగా; కాల్నడన్‌= 
కాలి నడకతో; ఏగుచున్కికిన్‌= వెళ్ళటానికి; కతము= కారణం; ఎద్ది+ఒక్కొ= ఏది అయి ఉంటుంది?; పన్నిన- 
పగణుపైన్‌+సన్నాహము+అంతయున్‌= శత్రువులపై చేసిన యుద్ద ప్రయత్నమంతా; ఎడలించి= విడిచిపెట్టి; నడచుట= వెళ్ళటం; 
ఎట్టులు+ఒక్కొ?= ఏ విధంగా సమంజసం?; రిపులు= శత్రువులు; తే(కువ+చెడన్‌= జంకు పోయేటట్టుగా; కృపణతన్‌= దైన్యంతో; 
దుర్చలు+చాడ్సునన్‌= బలహీనుడి వలె; చనుట= వెళ్ళటం; ఏమి చందము+ఒక్కొ?= ఏవిధంగా సమంజసం?; అడరి= ప్రజ్యలించి; 
పోరాటకున్‌= యుద్దానికి; అదను= సరియైన సమయం; ఐనచోన్‌= ఐనప్పుడు; ఒప్పు= శోభ; పొలి+పోవన్‌+పోవుట= క్షీణించునట్లు 
వెడలుట; పోలును+ఒక్కొ?= సరియైనదా?; అని= అని; (క్రమంబునన్‌= వరుసగా; ఆ+మరుత్‌+తనయ, విజయ, నకుల, 
సహదేవులు= భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు; అడుగన్‌= (ప్రశ్నింపగా; భూనాథు(డు= రాజు (ధర్మరాజు); ఒక్క 
పలుకు పలుకక= ఒక మాట గూడ మాటాడక; అరుగంగన్‌= వెళ్ళగా; పద్మనాభు(డు= (పద్మం నాభియందు కల) విష్ణువు- 
శ్రీకృష్ణుడు; ఆ+కుమారులతోడన్‌= ఆ పాండవ కుమారులతో; ఇట్లు= ఈ విధంగా; నగుచున్‌= నవ్వుతూ; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ధర్మరాజు నిరాయుధుడై మౌనం వహించి నమస్కారము॥ద్రతో పాదచారియైె నడచి వెళ్ళటం చూచి 
అతడి తమ్ములు ఈ విధంగా ప్రశ్నించారు. భీముడు: 'మే మందరం ఉండగా అన్నయ్యా! నీవు ఒంటరిగా పాదచారివై 
ఎక్కడకు ఎందుకు వెళ్లుతున్నావు?' అర్జునుడు: “శత్రువులను ఎదిరించటానికి, ఓడించటానికి మనం ఎన్నో 
వ్యూహాలు పన్నాము. వాటిని అన్నిటిని ఉజ్జగించి నీవు ఎక్కడకు ఎందుకు వెళ్ళుతున్నట్టు?' నకులుడు: శత్రువులు 
జంకుపడకుండగా, దైన్యంతో బలహీనుడి వలె ఎందుకు నడచి వెళ్ళుతున్నట్లు?” సహదేవుడు: “ఉత్సాహంతో 
ప్రజ్వరిల్లి యుద్దం చేయవలసిన సమయం ఇది. ఎందుకు ఒప్పు తరుగునట్టు వెళ్ళడం?” ఈ शरी అడుగుతూ 
ఉంటే ధర్మరాజు ఒక మాటకూడా మాట్లాడక పోతూఉండగా వారితో శ్రీకృష్ణుడు నవ్వుతూ ఈ వఏధంగా అన్నాడు. 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. “ఇతని తలం పే నెటింగితి; నితండు భీష్మద్రోణ కృప శల్యులకు నమస్కరించి, వారలచేత ననుజ్ఞాతుండై 
భండనంబు సేయువా(డు గా( దలంచి ४९०३०८०८ బెద్దల యనుజ్ఞC గొని కయ్యంబు సేసిన జయం బగుట 
నిశ్చయం బని యార్యులు సెప్పుదురు, గావున నా సుకర్మం బాచరించుట మేల కాక, యనిన వినియజాతశత్రు 
వెనుక నప్పు డరిగినవారలు పలుకు లుడిగి నిలిచి 26970256 చిత్రరూపంబుల చందంబై చూచుచుండిరి; 
కృష్ణార్ణునులును భీముండును గవలును దోన చనం గౌంతేయాగ్రజుండు గాంగేయు తేరు సేరంబోవం, 
గౌరవ సైన్యజనంబు లేపు మిగిలి మెడ లెత్తి కనుంగొని; రయ్యవసరంబున నందలి యోధవీరు 'లితం డింత 
వెబిచునే యనువారును “వెటివ నిప్పు డితని కేమి వచ్చె' ననువారును, 'వృకోదరుండు వివ్వచ్చుండు గవలు 
సౌభద్రుండు సాత్యకి విరాటుండు ద్రుపదుండు ధృష్టద్యుమ్నుండు శిఖండియుం గలుగ దన కింత యేల? 
యనువారును 'ధర్మతనయుండు భీతుండు గా? డేమి తలంపున వచ్చెనో? యనువారును; మటియు ననేక 
ప్రకారంబులం బలుకు వారునునై యుండిరి; పాండవ సైనికులు “మానధనుండగు నిమ్మానవనాధుండు 
నదీనందనుతో నే మనువా(? డతం డితని నేమిభంగి సమ్మానించు? మాధవ ధనంజయు లెట్లు పలుకువారు? 
మారుతసుతుండును మాద్రీసూనులును నెత్తెఐంగున మాటలాడుదురు? వీరేమిటి కివ్విధంబునకుం దొడంగి 
రనుచు వగచి వెండియు వివిధ వచనముఖరు లగుచుండి; రయ్యుధిష్టిరుండు సముద్యత నానాయుధ 
బహుళంబైన కురువ్యూహంబు దటిసి, పితామహుపాలికిం బోయి తత్సాదంబులకుం బ్రణామంబు సేసి 
సవినయంబుగా నతని కిట్లనియె. 155 


ప్రతిపదార్థం: ఇతని, తలంపున్‌= ఇతడి (ధర్మరాజు) అభిప్రాయం; ఏను= నేను; ఎటింగితిన్‌= తెలిసికొన్నాను; భీష్మ ద్రోణ, 
కృప, శల్యులకున్‌= భీష్ముడికి, ద్రోణుడికి, కృపుడికి, శల్యుడికి నమస్కరించి= వందనం సమర్పించి; వారలచేతన్‌= భీష్మ ద్రోణ, 
కృప, శల్యులచేత; భండనంబు+చేయువా(డుగాన్‌= యుద్దం చేసేవాడుగా; తలంచి= ఆలోచించి; చనియెన్‌= వెళ్ళుతున్నాడు; 
పెద్దల+అ నుజ్జన్‌= పెద్దవారి అనుమతి; కొని= పొంది; కయ్యంబు+-చేసినన్‌= యుద్దం చేస్తే; జయంబు+అగుట= గెలుపు లభించటం; 
నిశ్చయంబు+అని= తథ్యం అని; ఆర్యులు= పూజ్యాలు; చెప్పుదురు= వచిస్తారు; కావునన్‌= కాబట్టి; ఆ+సుకర్మంబు= ఆ మంచి 
పని; ఆచరించుట= చేయటం; మేలు+అ+కాక+అనినన్‌= శుభం కదా! అని చెప్పగా; విని= ఆలకించి; అజాత శత్రు, వెనుకన్‌= 
ధర్మరాజు వెంట; అప్పుడు= ఆ సమయంలో; పలుకులు+ ఉడిగి= మాటలు మాట్లాడటం ఉజ్ఞగించి; నిలిచి= ఆగి; వెణుగు 
పడి= ఆశ్చర్యం చెంది; చిత్ర, రూపంబుల, చందంబు+ఐ= చిత్రలేఖనంలో ఉన్న బొమ్మల మాదిరిగా అయి (కదలకుండగా 
మెదలకుండగా నిలిచి); చూచుచున్‌+ఉండిరి= చూస్తూ ఉండిపోయారు; కృష్ణ+అర్డునులును= శ్రీకృష్ణుడూ, అర్షునుడూ; 
భీముండును= భీముడూ; కవలును= (నకుల సహదేవులూ); తోన+చనన్‌= వెనువెంట రాగా; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతి 
పెద్ద కొడుకు- ధర్మరాజు; గాంగేయు, తేరు+చేరన్‌+పోవన్‌= భీష్ముడి రథాన్ని సమీపించగా; కౌరవ, సైన్య, జనంబు= కౌరవభనలోని 
ప్రజ; ఏపు, మిగిలి= అతిశయించి; మెడలు+ఎత్తి= తలపైకిఎత్తి; కనుంగొనిరి= చూచారు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; 
అందలి= (ఆ కౌరవ సైన్యంలోని); యోధవీరులు= యుద్దం చేసే శూరులు; ఇతండు= (ఈ ధర్మరాజు); ఇంత+వెజుచునే!= 
ఇంతగా భయపడుతున్నాడే!; అనువారును= అనేవారూ; వెజివన్‌= భయపడటానికి; ఇప్పుడు= ఈ సమయంలో; ఈతనికిన్‌+ఏమి, 
వచ్చెన్‌?= ఈ ధర్మరాజుకు ఏ అవసరం కలిగింది; అనువారును= అనేవారూ; వృకోదరుండు= భీముడు; వివ్వచ్చుండు= అర్జునుడు; 
కవలు= నకుల, సహదేవులు; సౌభ(ద్రుండు= అభిమన్యుడు; సాత్యకి, విరాటుడు; (ద్రుపదుండు= (ద్రుపదుడు; ధృష్టద్యుమ్నుండు= 
ధృష్టద్యుమ్నుడు; శిఖండియున్‌= శిఖండీ; కలుగగన్‌= ఉండగా; తనకున్‌?= (ధర్మరాజుకు); ఇంత+ఏల?= ఇంత (భయం) 
ఎందుకు? అనువారును= అనేవారూ; ధర్మతనయుండు= ధర్మరాజు; భీతుండు+కాడు= భయపడేవాడుకాడు; ఏమి, 
తలంపునన్‌= ఏ అభిప్రాయంతో; వచ్చెనో?= వచ్చాడో?; అనువారును= అనేవారూ; మటియున్‌= ఇంకా; అనేక+(ప్రకారంబులన్‌= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 71 
పెక్కు విధాలుగా; పలుకువారును+ఐ= మాటలాడేవారై; ఉండిరి= ఉన్నారు. పాండవ+సైనికులు= పాండవనలోని భటులు; 
మానధనుండు+అగు= అభిమానమే ధనంగా గల వాడగు; ఈ+మానవనాధథుండు= ఈ రాజు; నదీ+నందనుతోన్‌= భీష్ముడితో 
(గంగా కొడుకుతో); ఏమి+అనువా(డు?= ఏమి మాటాడునో?; అతండు= ఆ భీష్ముడు; ఇతనిన్‌= ధర్మరాజును; ఏమి, భంగిన్‌= 
ఏ రీతిగా; సమ్మానించున్‌?= గౌరవిస్తాడు?; మాధవ, ధనంజయులు= శ్రీకృష్ణుడు, అర్జునుడూ; ఎట్టు+పలుకువారు?= ఏ విధంగా 
మాటాడుతారు?; మారుత సుతుండును= భీముడు; మా(ద్రీసూనులు= మాది కొడుకులు- నకుల సహదేవులు; ఏ+తెణంగునన్‌= 
ఏమార్గంలో; మాటలాడుదురు?= మాటాడగలరో; వీరు= వీరు (ధర్మజాదులు); ఏమిటికిన్‌= ఎందుకు; ఈ+విధంబునకున్‌= 
ఈరీతికి; తొడంగిరో= పాల్పడ్డారో?; అనుచున్‌+వగచి= అని విచారించి; వెండియున్‌= మరల; వివిధ, వచన, ముఖరులు+అగుచుండిరి= 
పక్కు మాటలు ధ్వనించినవారు అయ్యారు; ఆ+యుదిష్టిరుండు= € ధర్మరాజూ; సముద్యత, నానా, ఆయుధ, బహుళంబు+ఐన= 
ఎన్నో విధాలైన ఆయుధాలతో కూడిన; కురు, వ్యూహంబున్‌= కౌరవులు పన్నిన వ్యూహాన్ని; దణిసి= సమీపించి; పితామహు 
పాలికిన్‌ పోయి= తాతగారి దగ్గరకు వెళ్ళి (భీష్ముని దరికి వెళ్ళి); తద్‌+పాదంబులకున్‌= ఆతని చరణాలకు; ప్రణామంబు+చేసి= 
నమస్కారం చేసి; సవినయంబుగాన్‌= నమ్రతతో; అతనికిన్‌= భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'ధర్మరాజు అభిప్రాయం నేను పసికట్టాను. ఇతడు భీష్ముడికీ, (బోత్తుడికి, కృపుడికీ, శల్యుడికీ 
నమస్కరించి యుద్దం చేయటానికి ముందు పెద్దలు పూజ్యాలు అయిన వారి అనుమతి పొందాలని వెళ్ళుతున్నాడు. 
పెద్దల ఆశీస్సుల వలన విజయం సిద్దిస్తుందని ఆర్యుల ప్రవచనం.” అంత అజాతశ్నత్రువైన ధర్మరాజు వెంట 
వెళ్ళేవారు మౌనం వహించి చిత్రపటంలోని బొమ్మలవలె ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డారు. కృష్ణుడు అర్జునుడు 
భీముడు, నకులసహదేవులు అనుసరించి తన వెనుక రాగా, కుంతి పెద్ద కొడుకు ధర్మరాజు భీష్ముడి రథం 
దగ్గరకు చేరేటప్పుడు కౌరవసేనలోని వారు తలలెత్తి చూచారు. అప్పుడు ఆ కౌరవసేనలో నుండి వినిపించిన 
మాటలు- “అయ్యో ధర్మరాజు ఎందుకు ఇంత భయపడుతున్నాడు?” “అసలు భయపడటానికి మూలకారణం 
ఏమిటి?' ‘భీముడు అర్జునుడు నకుల సహదేవులు అభిమన్యుడు. (ద్రుపదుడు, విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి 
వంటి ఎందరో వీరులు తన పక్షంలో ఉండగా ధర్మరాజుకు ఈ పిరికితనం ఎందుకు?’ ధర్మరాజు పిరికివాడు 
కాడు. అతడు రావటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది.' “అతడి మనస్సులో అసలు ఏముందో" - అని ఇంకా 
అనేక విధాలైన మాటలు వినిపించాయి. పాండవ సేనలో, 'ధర్మరాజు అభిమానవంతుడు. అతడు భీష్ముడితో 
ఏమి సంభాషిస్తాడో? భీష్ముడు ధర్మరాజును ఏ విధంగా మన్నిస్తాడో? చూడాలి. శ్రీకృష్ణుడు ఏమంటాడో? అర్జునుడు 
ఏమంటాడో? భీముడు నకుల సహదేవులు ఏ విధంగా సంభాషిస్తారో? వీరందరు ఈ విధంగా (ప్రవర్తించటానికి 
కారణం ఏమిటో? చూడాలి.' “ఈ విధంగా ఎన్నో మాటలు వెలువడ్డాయి. ధర్మరాజు (ప్రౌఢ సన్నాహాలతో చక్కగా 
చిక్కగా అమర్భబడిన కౌరవవ్యూహాన్ని చేరి, పితామహుడైన భీష్ముడి దగ్గరకు పోయి, అతడి పాదాలకు నమస్కారం 
చేసి, నమ్రతతో అతడితో ఈ విధంగా అన్నాడు: 
७. ‘అనఘ! నీ కెదిర్ణి యని సేయువా(డనై । ము న్ననుజ్జ గొన(గ నిన్ను గాన 

నెమ్మి వచ్చినా(డ; నీచేత దీవన । వడసి చనిన నేను బగటి గెలుతు.’ 156 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓ భీష్మ పితామహాో!; నీకున్‌+ఎదిర్చి= నిన్ను ఎదిరించి; అని+చేయువాడను+ఐ= 
యుద్దం చేసేవాడినై; మున్ను= మొదట; అనుజ్ఞన్‌+కొన(గన్‌= అనుమతి పుచ్చుకొనాలని; నిన్నున్‌= నిన్ను; కానన్‌= చూడటానికి; 
నెమ్మిన్‌= (ప్రీతితో; వచ్చినా(డన్‌= వచ్చాను; నీచేతన్‌= నీ చేత; దీవన= ఆశీస్సు; పడసి= పొంది; చనినన్‌= వెళ్ళితే; పగణున్‌= 
శత్రువులను; ఏను= నేను; గెలుతున్‌= జయిస్తాను. 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'పుణ్యపురుషుడవైన ఓ భీష్మపితామహా! నీవు అన్ని విధాలా పెద్దవాడవు. పూజనీయుడవు. 
దురదృష్టవశాత్తు నిన్ను యుద్దంలో ఎదిరించవలసిన అవసరం ఏర్పడింది మాకు. అయితే, ముందుగా నీ అనుమతిని 
అర్థించి నీ దీవనలు పొంది, తదుపరి యుద్దం చేయాలని నేను నీ దగ్గరకు ప్రాంజలినై వచ్చాను. నీ ఆశీర్వచనం 
లభిస్తే నేను శత్రువులను జయించగలను.” 


విశేషం: ఇది ధర్మరాజు శీలానికి గీటురాయి. పరా(క్రమ ప్రాభవాలలో ధర్మరాజుకంటె అతడి తమ్ములే అధికులు. అయితే, శక్తి 
సామర్థ్యాల కంటె సౌశీల్యమే గొప్పది. ప్రపంచ చరిత్రలో 'అజాత శా(త్రవుడు' అనిపించుకొన్న వ్యక్తి ఉన్నాడా? ఇక మానవ సాహిత్యం 
మానవ వేదాంతం అటువంటి ఆదర్భ వ్యక్తి కోసం అన్వేషిస్తూనే ఉన్నాయి. ప్రపంచ సాహితీజగత్తులో ఆదర్భ వ్యక్తి అజాతశత్రువు. 
మహాభారతంలో 'ధర్మరాజు' పా(త్రలో సాక్షాత్కరిస్తున్నాడు. 
సీ, *“అనవిని గాంగేయు! డక్కట! నీ విట్లు । సనుదేక తక్కిన శాపమిత్తుు; 

వచ్చితి మేలయ్యె; వైరుల నిర్ణింపు, మిది గాకయును వర మెద్దియైన 

నడుగుము, నీకుగా ననిసేయు టొక్కటి । దక్కంగి నావుడు ధర్మసుతు(డు 

“రారాజు పక్షమై రణము సేయుము; నాకు । హిత మగు కార్యంబు మతి దలంపు' 


We 


७. మనుడు 'నట్ల కాక యట నీతలం పేమి?' । యనిన భీష్ముతోడ నతడు 'నిన్ను( 
బోర గెలుచు విధము బోధింపు' మనుటయు । సస్మితాస్యు( డగుచు శాంతనవు(డు. 157 


ప్రతిపదార్థం: అనన్‌= అని ధర్మరాజు చెప్పగా; విని= ఆలకించి; గాంగేయు(డు= గంగకొడుకు- భీష్ముడు; అక్కట!= ఆహా!; 
నీవు+ఇట్లు+చనుదేక+తక్కినన్‌= నీవు ఈ రీతిగా రాకపోతే; శాపము+ఇత్తున్‌= శాపం ఇచ్చేవాడిని; వచ్చితి(వి)= వచ్చావు; 
మేలు+అయ్యెన్‌= మంచిదయింది; వైరులన్‌= శత్రువులను; నిర్దింపుము= జయించుము; ఇది+కాకయును= ఇంతేకాక; 
నీకున్‌+కాన్‌+అని+చేయుట+ఒక్కటి+తక్కంగన్‌= నీ పక్షం చేరి యుద్దం చేయమనటం ఒకటి తప్ప; వరము+ఎద్ది+ఐనన్‌= ఏదైన 
కోరిక; అడుగుము= కోరుకొమ్ము; నావుడున్‌= అని (భీష్ముడు) చెప్పగా; ధర్మసుతు(డు= ధర్మరాజు; రారాజు+పక్షమై= 
దుర్యోధనుడివైపు; రణము+చేయుము= యుద్దం చేయుము; మతిన్‌= (నీ) మనస్సులో; నాకున్‌+హితము+అగు+కార్యంబునన్‌= 
నాకు మేలు గలిగే పనిని; తలంపుము= యోజించుము; అనుడున్‌= అని (ధర్మరాజు) చెప్పగా; అట్టు+అ+కాక= సరే ఆ విధంగానే 
జరుగుగాక; అటన్‌= అచట; నీ, తలంపు+ఏమి?= నీ మనస్సులోని ఆలోచన ఏమిటి?; అనినన్‌= అని చెప్పగా; భీష్ముతోడన్‌= 
భీష్ముడితో; అత(డు= ధర్మరాజు; నిన్నున్‌= నిన్ను (భీష్ముడా! నిన్ను); పోరన్‌= యుద్దంలో; గెలుచు+విధము= జయించే ఉపాయం; 
బోధింపుము= తెల్పుము; అనుటయున్‌= అని చెప్పగా; సస్మిత+ఆస్యు(డు+అగుచున్‌= చిరునవ్వుతో కూడిన మొగం కలవాడు 
అవుతూ; శాంతనవుండు= శంతనుడి కొడుకు- భీష్ముడు. 

తాత్సర్యం: అని ధర్మరాజు పలుకగా, భీష్ముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: క్రి ధర్మరాజా! నీవు రావటం 
మంచిది అయింది. నీవు ఈ విధంగా నా దగ్గరకు రాకపోతే నాకు నీమీద కోపం వచ్చి ఉండేది. నిన్ను శపించి ఉండేవాడిని. 
నీకు నా ఆశీస్సులు. నీవు శత్రువులను జయిస్తావు. అంతేకాదు, నీకు నేను ఒక వరం ఇవ్వదలిచాను. కోరుకో. నీవైపు 
నన్ను యుద్దం చేయుమనే కోరిక తప్ప, ఇంకేది కోరినా నీమాట చెల్లిస్తాను' అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు 
ఈ విధంగా బదులు పలికాడు. “ఓ భీష్మః పితామహా! నీవు రాజరాజు అయిన దుర్యోధనుడివైపే యుద్దం చేయుము. 
అయితే- నీ మనస్సులో మా(త్రం నా మేలు తలపోయుము” అని కోరాడు. అట్లాగే; అయితే అసలు నీ మనస్సులో 
ఉన్న మాట నీవు విప్పి చెప్పుము” అని అడిగాడు. ధర్మరాజు 'మహానుభావా! నిన్ను యుద్దంలో మేము 7९5 ఉపాయం 
దయచేసి చెప్పు'మని అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు చిరునవ్వు చిందే ముఖంతో ఈ విధంగా పలికాడు: 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 73 


విశేషం: ధర్మరాజు (తిక్కన మాటలలో) “మెత్తని పులి.' పితామహా! మేము కోరుకునేది నీ మరణం” అన్నాడన్నమాట ధర్మరాజు. 
భీష్ముడికి ఆ మాట ఆ(గ్రహం కలిగించలేదు. పైగా ఆతడు సుందర మందహాస మండన ముఖారవిందుడైనాడట! అప్పుడు భీష్ముడి 
ముఖంలో విరిసిన చిరునవ్వును ఏ చిత్రకారుడైనా చిత్రించగలడా? 
క “నను మార్మొని గెలువ(గ న । య్యనిమిషులకు నరిది యనుడు 'న ట్లగుట(గదా 

నిను వే(డెద' నని కుంతీ । తనయుడు వలుకుటయు విని పితామహుడు గృపన్‌. 158 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను (భీష్ముడిని); మార్కొని= ఎదిరించి; గెలువ(గన్‌= జయించగా; ఆ+అనిమిషులకున్‌= ఆ దేవతలకు 
కూడ; అరిది= అపురూపం (దుర్లభం); అనుడున్‌= అని భీష్ముడు చెప్పగా; అట్టు+అగుటన్‌+కదా= అందు చేతనే గదా; నినున్‌= 
నిను; వేడెదను= ప్రార్థిస్తున్నాను; అని= అని; కుంతీ+తనయు(డు= కుంతి కొడుకు- ధర్మరాజు; పలుకుటయును= చెప్పగా; 
విని= ఆలకించి; కృపన్‌= దయతో; పితామహు(డు= తాత = భీష్ముడు. 


తాత్సర్యం: 'నన్ను జయించటం ఆ దేవతలకు కూడా సాధ్యం కాదు. ఇక మానవుల మాట చెప్పటం ఎందుకు?’ 
అన్నాడు భీష్ముడు. 'అందుచేతనేగదా, నిన్ను ఈ విధంగా ప్రార్థించవలసి వచ్చింది” అని సమాధానం చెప్పాడు 
ధర్మరాజు. ధర్మరాజు చెప్పిన సమాధానం విని, పితామహుడు అయిన భీష్ముడు దయగలవాడై. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


ఉ. “చుట్టరికంబునన్‌ మనసు సొచ్చి ననుం గరంగించి వే(డినన్‌ 
దిట్టతనంబు వో విడిచి తీవ్రరణంబు కడంక దక్కి నేం 
బట్టిన యాయుధంబు పెడ(బాసినం గాని వధింప( బోల ద 
ట్టిట్టన ईत; మిప్పరుస యింతక కాలము గాదు దానికిన్‌. 159 


ప్రతిపదార్థం: చుట్టరికంబునన్‌= బంధుత్వంచేత; మనసు+చొచ్చి= నా మనస్సులో దూరి; ననున్‌= నన్ను; కరణగించి (నా 
హృదయం) కరగించి; వే(డినన్‌= (ప్రార్థిస్తే; దిట్టతనంబు+పోన్‌+విడిచి= శక్తిసామర్థ్యాలు విడిచి పెట్టి; తీవ్రరణంబు+కడంక+తక్కి= 
ఘోర యుద్దమందలి పూనిక విడనాడి; నేన్‌= నేను; పట్టిన+ ఆయుధంబు+పెడన్‌+పాసినన్‌+కాని= చేతపట్టిన యుద్ద పరికరాన్ని 
ప్రక్కకు వదలివేస్తే తప్ప; వధింపన్‌+పోలదు= (నన్ను) చంపటానికి వీలులేదు; ఈ+పరుస= ఈ విధంగా; అట్టు+ఇట్టు+అనక= 
ఇది అది అనక (ఎదురు మాటలు చెప్పకుండా); ఏగుము= వెళ్లిపొమ్ము; ఇంతకు+అ= (ప్రస్తుతం; దానికిన్‌= నన్ను గెలిచే ఉపాయం 
ఏదో నీకు చెప్పటానికి; కాలము+కాదు= సమయం కాదు. 

తాత్సర్యం: బంధుత్వం చొప్పున నా మనస్సులో దూరి నా హృదయం కరగించి ప్రార్థిస్తే, నా శక్తిసామర్థ్యాలు 
విడిచి పెట్టి, ఘోర యుద్దంమీద పూనిక సడలించి, నేను పట్టిన ఆయుధం ప్రక్కకు పెట్టివేస్తే తప్ప, నన్ను ఎవరూ 
సంహరించలేరు. నాతో అది ఇది అని వాదానికి దిగవద్దు. (ప్రస్తుతానికి మారు మాటాడకుండా వెళ్లిపొమ్ము. 
నన్ను జయించే ఉపాయం చెప్పటానికి ఇది తగిన సమయం కాదు. 


ధర్మరాజు గురుకృపశల్యులచేత యుద్దమున కనుజ్ఞాతుం డగుట (సం. 6.41.43) 


తే. 5०680०० నేతెంచెదు గాక!” యనుడు । నతిముదంబున( బ్రణమిల్లి, యతని వాక్య 
మపుడు దల నిడుకొనినవా( డగుచు నప్పి । తామహుని నెమ్మి వీడ్కొని ధర్మసుతుడు. 160 


74 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: క్రమ్మణంగన్‌= మరల; ఏతెంచెదు(వు)+కాక= వచ్చెదవు రాక; అనుడున్‌= అని చెప్పుగా; ధర్మసుతుడు= ధర్మరాజు; 
అతి+ముదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; ప్రణమిల్లి= నమస్కరించి; అపుడు= ఆ సమయంలో; అతడి+వాక్యము= అతడి 
(భీష్ముని మాట); తలన్‌= శిరస్సుపై; ఇడికొనినవాడు+అగుచున్‌= పెట్టుకొన్నవాడై; ఆ+పితామహునిన్‌= ఆ తాతగారిని (భీష్ముని); 
నెమ్మిన్‌= (ప్రీతితో; వీడ్కొని= సెలవు గైకొని. 


తాత్సర్యం: 'ధర్మరాజా! నీవు మరల నన్ను సందర్శించు” అని భీష్ముడు చెప్పగా. ధర్మరాజు మిక్కిలి సంతోషించి, 
అతడి మాట శిరసావహించి తాతగారైన భీష్ముడి కడ సెలవు పుచ్చుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. _కృష్ణార్ణునాదులుం దోడన చనుదేర గురుక్ళపశల్యుల కడకుం గ్రమంబున నరిగి పాదప్రణామంబు లాచరించి, 
వారలచేత రణంబునకు ననుజ్ఞ వడసి, యమ్మనుజపతి దనకు జయం బాశాసింపుమని యభ్యర్థించిన 
నయ్యాచార్యుండు 'నీకుం గృష్టుండు మంత్రి యై యుండ నొరుల జయం బాశాసింపు మననేల? ధర్మం 
బేవలనం గలుగు నవ్వలన కృష్ణుండు గైకొను; నవ్వలనికి జయం బగు’ ననియె; నిజవధోపాయంబు వే(డిన 
నతండు 'నాచేత నాయుధం బున్నంతసేపు నన్నుం జంప నెట్టివారికి నశక్యం; బేను బ్రాయోపవేశంబున 
సన్య్యస్తశస్తుండ నైనం జంపుటకు నోపు నట్టివారికి నది దొరణొను(; బెద్దయు నమ్మ(గలవా(డు సెప్ప 
నత్యంతదుస్సహం బైన కీడుమాట వింటినేని నట్టివాణడ నగుదు; నప్పు డట్టి పగబికు నప్పని దీర్ప ననువై 
యుండు ' నని చెప్పిన( గృపాచార్యునిం బరిమార్డు తెబింగు నడుగం దొడంగి యేర్పడం బలుకనేరకున్న, 
నతం డెటింగి తాను వధ్యుండు గామి 05०60608 'గెలువు' మని దీవించె మద్రపతితో 'నీవు రాధేయునకు 
సారథి వగుట సంభవింప నోపు నని చెప్పి కయ్యంబు నప్పుడు కర్ణుతేజంబు దూలం బలికి యతని 
జికువటుపవలయు' నని వరంబు గోరిన 'నతం; డవ్విధంబు నీ యుద్యోగ సమయంబున నియ్యకొనినయది 
గాదే యట్ల చేయుదు' నని పలికె నిత్తెఐింగున నందటి వీడ్మొని యజాతశత్రుం డనుజవర్గానుగతుండై మరలె 
నయ్యవసరంబున 161 


ప్రతిపదార్థం: కృష్ణ! అర్జున+ఆదులున్‌= కృష్ణుడు; అర్జునుడు మున్నగువారు; తోడన్‌+అ+చనుదేరన్‌= తోడుగా వెనువెంట రాగా; 
గురు, కృప, శల్యుల, కడకున్‌= గురువైన (ద్రోణాచార్యుడి కడకు; కృపుడి కడకు, శల్యుడి కడకు; (క్రమంబునన్‌= వరుసగా; 
అరిగి= వెళ్ళి; పాద+(ప్రణామంబులు= పాదాలకు నమస్కారాలు; ఆచరించి= చేసి; వారలచేతన్‌= (గురు కృప శల్యుల చేత); 
రణంబునకున్‌= యుద్దానికి; అనుజ్ఞ= అనుమతి; పడసి= పొంది; ఆ+మనుజపతి= ఆ రాజు- ఆ ధర్మరాజూ; తనకున్‌= తనకు; 
జయంబు= గెలుపు; ఆశాసింపుము+అని= ఆశీర్వదించుమని; అభ్యర్థించినన్‌= కోరగా; ఆ+ఆచార్యుండు= ఆ గురుడు- ద్రోణుడు; 
నీకున్‌= నీకు; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; మం(త్రి+ఐ+ఉండన్‌= మంట్రిగా ఉండగా; ఒరులన్‌= ఇతరులను; జయంబు= గెలుపు; 
ఆశాసింపుము+అనన్‌+ఏల?= ఆశీర్వదించుమని కోరనేల; ధర్మంబు= ధర్మం; ఏవలనన్‌+కలుగున్‌= ఏవైపు ఉంటుందో; 
ఆ+వలనన్‌= ఆ వైపే; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; కైకొనున్‌= స్వీకరిస్తాడు; ఆ+వలనికిన్‌= ఆ పక్షానికి; జయంబు+అగున్‌= గెలుపు 
వస్తుంది; అనియెన్‌= అని చెప్పాడు; నిజ, వధ+ఉపాయంబున్‌= తనను సంహరించే తెరువు; వే(డినన్‌= అర్థించగా (చెప్పుమని 
ప్రార్థింపగా); అతండు= (ద్రోణుడు; నా చేతన్‌= నా హస్తమునందు; ఆయుధంబు+ఉన్నంత సేపు= యుద్ద పరికరం ఉన్నంత 
కాలం; నన్నున్‌+చంపన్‌= నన్ను చంపేందుకు; ఎట్టివారికిన్‌= ఎవ్వరికైనా సరే; అశక్యంబు= సాధ్యం కాదు; ఏను= నేను; 
ప్రాయోపవేశంబునన్‌= ఉపవాస(వ్రతంతో (అన్నపానాలు త్యజించి); సన్వ్యస్త+శ(స్రుండన్‌+ఐనన్‌= విడిచి పెట్టిన ఆయుధాలు 
కలవాడను అయితే (అనగా శస్త్ర సన్న్యాసం చేస్తే; చంపుటకున్‌+ఓపు= సంహరించటానికి సామర్థ్యం కల్గిన; అట్టివారికిన్‌= 
అటువంటివారికి అది= నన్ను చంపటం; దొర(కొనున్‌= వఏలుపడుతుంది; పెద్దయున్‌= మిక్కిలి; నమ్మన్‌+తగువా(డు= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 75 
విశ్వసింపదగినవాడు; చెప్పన్‌= చెప్పగా; అత్యంత, దుస్ఫృహంబు+అయిన కీడుమాట= మిక్కిలిగా భరించలేని చెడుమాట; 
వింటిన్‌+ఏనిన్‌= ఆలకిస్తే; అట్టివా(డన్‌+అగుదున్‌= అటువంటి వాడను= (శస్త్ర సన్న్యాసం చేసినట్టివాడను); కాగలను; అప్పుడు= 
ఆసమయంలో; అట్టి+పగణికున్‌= అటువంటి శృతువులకు; ఆ+పని= ఆకార్యం (నన్ను వధించటం); తీర్చన్‌+అనువు+ఐ ఉండున్‌= 
నెరవేర్చటానికి వీలుకలుగుతుంది; అని చెప్పినన్‌= అని [ద్రోణుడు చెప్పగా; కృపాచార్యునిన్‌= కృపుడిని; పరిమార్చు+తెణంగు= 
చంపదగిన ఉపాయం; అడుగన్‌+తొడంగి= |ప్రశ్నించటానికి పూని; ఏర్పడన్‌= స్పష్టంగా; పలుక నేరక+ఉన్నన్‌= చెప్పజాలకపోవటం 
చేత; అతండు= కృపుడు; ఎటీంగి= తెలిసికొని; తాను= తాను (కృపుడు); వధ్యుండు+కామి= చంపుటకు వీలైన వాడు కాకపోవటం; 
ఎతింగించి= తెలిపి (ధర్మరాజునకు చెప్పి); గెలువుము+అని= విజయం పొందుము అని; దీవించెన్‌= ఆశీర్వదించాడు; 
మద్రపతితోన్‌= మ।ద్రరాజుతో- శల్యుడితో; నీవు= నీవు; రాధేయునకున్‌= రాధ కొడుకునకు - కర్ణుడికి; సారథివి+అగుట= 
రథచోదకుడవు కావటం; సంభవింపన్‌+ఓపున్‌= జరుగవచ్చును; అని చెప్పి= అని పలికి; కయ్యంబు+అప్పుడు= యుద్దం చేసే 
సమయంలో; కర్గు+తేజంబు= కర్గుడి యొక్క దీప్తి; తూలన్‌+పలికి= పడిపోయేటట్లుగా మాటలాడి; అతనిన్‌= (కర్ణుడిని); 
చిక్కుపణుపవలయున్‌= చీకాకు పెట్టవలెను; అని; వరంబు= వరమును; కోరినన్‌= అర్థించగా; అతండు= (శల్యుడు); 
ఆ+విధంబునన్‌= ఆ రీతిని; నీ+ఉద్యోగ, సమయంబునన్‌= నీవు యుద్ద ప్రయత్నాలు చేస్తున్న సమయంలో; ఇయ్యకొనిన+అది= 
ఒప్పుకొన్నదే; కాదే= అవును గదా; అట్లు+అ= ఆ రీతిగా; చేయుదున్‌= చేస్తాను; అని పలికెన్‌= అని చెప్పాడు; ఈ+తెణంగునన్‌= 
ఈ విధంగా; అందజన్‌+వఏడ్కొని= అందరి దగ్గర సెలవు తీసికొని; అజాతశృత్రుండు= ధర్మరాజు; అనుజ, వర్గ+అనుగతుండు+ఐ= 
తమ్ములగుంపుచేత అనుసరించబడినవాడై; మరలెన్‌= వెనుకకు తిరిగి వెళ్ళాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: తనతోపాటు శ్రీకృష్ణుడూ అర్షునుడూ - అనుసరించి రాగా, ధర్మరాజు ముందుకు సాగి, (ద్రోణుడు 
కృపుడు శల్యుడు ఉన్న చోట్లకు వెళ్లి, వారి పాదాలకు నమస్కారాలు చేసి, తాను వారితో యుద్దం చేయటానికి 
అనుమతి ప్రసాదించండని అర్థించాడు. తనకు విజయం చేకూరవలెనని ఆశీర్వదించుమన్నాడు. అప్పుడు [ద్రోణుడు 
~ ధర్మరాజా! నీకు భగవంతుడైన శ్రీకృష్ణుడే మంత్రిగా ఉన్నాడు. ఇంకొకరి దీవనలు నీకు ఎందుకు? ధర్మం 
ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు; శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే విజయం సిద్దిస్తుంది” 
అని (ద్రోణుడనగా అది విన్న ధర్మరాజు (ద్రోణుడిని మిమ్ములను ఏ రీతిగా చంపటానికి వీలు అవుతుందో 
చెప్పుమన్నాడు. అందులకు (ద్రోణుడు చెప్పిన సమాధానం 'నా చేతిలో ఆయుధం ఉన్నంతవరకూ, నన్ను ఎవరూ 
చంపలేరు. నేను ఉపవాస(వ్రతం స్వీకరించి, శస్రాలను విసర్దిస్తే, పిదప నన్ను చంపవచ్చును. ఎంతో నమ్మదగిన 
వాడు, నా గుండె భరించలేని కీడుమాట వినిపిస్తే నేను శస్త్ర సన్యాసం చేస్తాను. అట్టి సమయాన శత్రువులు 
నన్ను సంహరింపవచ్చు.' పిదప ధర్మరాజు కృపాచార్యుడిని అడిగాడు ఆయనను ఏ విధంగా సంహరించటానికి 
వీలౌతుందో తెలుపుమని. కృపాచార్యుడు తాను వధ్యుడు కాడనీ, అయితే యుద్దంలో ధర్మరాజు గెలవాలని తాను 
దీవిస్తున్నట్టు చెప్పాడు. తరువాత- ధర్మరాజు శల్యుడితో, “మామా! నీవు రాధేయుడైన కర్గ్టుడికి రథసారథివి 
కావచ్చును. అప్పుడు అతడి తేజస్సు మాసిపోయేటట్టు చూడుము” అని అర్థించాడు. శల్యుడు ఇట్లా సమాధానం 
చెప్పాడు. ధర్మరాజా! నేను నీవు యుద్ద సన్నాహాలు చేసేటప్పుడే నీకు వాగ్డానం చేశాను కదా!. ఆ విధంగానే 
చేస్తాను.” అని ఈ విధంగా అందరి దగ్గర సెలవు తీసికొని ధర్మరాజు తన తమ్ములతో కలిసి మరలి వెళ్ళాడు. 
ఆ సమయంలో. 


విశేషం: 1. మం(్రి= మం(త్రం తెలిసినవాడు. హితవు తెలిపేవాడు. చతురుడు. రాజ్యతం[త్రజ్ఞుడు. 


2. ధర్మం- నిర్వచించటం కష్టం. స్టూలంగా ధర్మం అంటే మంచి పని - కర్తవ్యం అని చెప్పవచ్చును. 'ధర్మంబు బహు 
మార్గ దృష్టంబు' అని భారతంలోనే చెప్పబడింది. పురుషార్థాలలో “ధర్మం” మొదటిది. మానవ జీవితానికి పరమ ధ్యేయం ధర్మం. 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


'ధారయతీతి ధర్మః జగత్తును ధరించేది ధర్మం. 
శ్లో “ధృతిః క్షమా దమో[స్తేయం । శౌచ మింద్రియనిగ్రహః, 
ధీ ర్విద్యా సత్య మక్రోధో । దశకం ధర్మలక్షణమ్‌.” (మనుస్మృతి-6-92) 


3. మహాభారత మహేతిహాస సారసం(గ్రహంగా చెప్పదగిన వాక్యం- “యతో ధర్మ స్తతో జయః” ఎక్కడ ధర్మం ఉంటుందో 
అక్కడే విజయం ఉంటుంది. ఈ మాటకు ఎవరూ ఎట్టి అభ్యంతరం పెట్టనక్కరలేదు. ఈ వాక్యం గాంధారి అన్నట్లు సుప్రసిద్దం. 
ల ల ౧ > 
అయితే “యతో ధర్మ స్తతో జయః” అన్న వాక్యం భారతంలో పెక్కు చోట్ల కన్పిస్తుంది. ఇక్కడ- (ద్రోణుడు ఆ మాటే అంటాడు. 
అయితే ఈ వాక్యానికి పూర్వ వాక్యం- “యతో ధర్మ స్తతో కృష్ణ,” ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే శ్రీకృష్ణుడు ఉంటాడు. 
ఈ వాక్యం కూడ నిరభ్యంతరమైనదే. కాని- సుప్రసిద్ద పాఠం- 


“యతః కృష్ణ స్తతో ధర్మః । యతో ధర్మ స్తతో జయః” శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే- అక్కడే ధర్మం ఉంటుంది. ధర్మం ఎక్కడుంటే 
విజయం అక్కడ ఉంటుంది. 

ధర్మం నిత్యచైతన్యవంతం అనీ, దేశకాల పా(త్రలనుబట్టి ధర్మస్వరూపం మారుతుందనీ- ఈ విషయాన్ని నిరూపించేందుకే 
మహాభారతం అవతరించింది అనీ ఒక వాదం ఉన్నది. ఒకే నదిలో - మానవుడు రెండుసార్డు స్నానం చేయలేడు” అనే వాక్యం 
ఉదాహరించవచ్చును. సతత |ప్రవాహిని నది. నరుడు నదిలో రెండవసారి స్నానం చేసేటప్పుడూ అది మొదట నది కాదు. నది 
మారుతుంది. నరుడు కూడా మారిపోవచ్చును. 

శ్రీకృష్ణుడు మూర్తీభవించిన ధర్మం. [ద్రోణుడు సంహరించబడింది- ధర్మరాజు “అశృత్తామా హతః (కుంజరః) అని 
అబద్దమాడటం చేత. అసత్యం చెప్పుమని అతడిని డ్రేరేపించింది శ్రీకృష్ణుడు అది ధర్మమా? ఆచార్య దేవో భవి “సత్యమేవ 
జయతే" 'సత్యం వది అనే వేదవాక్యాలు ఏమైనట్టు? (ద్రోణుడి చేతిలో ధనుస్సు ఉన్నంత సేపు అతడు అవధ్యుడు. పాండవ సైన్యం 
సర్వనాశనం కావలసిందేనా? శ్రీకృష్ణుడు “సత్యం వద” అనే వేదవాక్యానికి - విప్రతిపత్తి చూపించాడు “ప్రతిసూ(త్రానికి ఏదో ఒక 
అపవాదం ఉంటుంది.” అది దేశకాల పా(త్రలనుబట్టి ఏర్పడుతుంది. ఆ పరిస్థితులలో అసత్యవాక్యం సత్యంతో సమానం. 
'భూతహితంబుగా( బలుకు బొంకును సత్యఫలంబు నిచ్చు.” ఇది భారతంలోని వాక్యం. 

'యతః కృష్ణ స్తతో ధర్మః “యతో ధర్మ స్తతః కృష్ణు” అనే వాక్యాలు స్థూలదృష్టికి విప్రతిపన్నాలుగా కన్పించవచ్చు. 
సూక్ష్మదృష్టికి, “'ఛర్మసూక్ష్మవేత్తలకు' అవి సమానార్థకాలే. మహాభారతం- 'ధర్మసూక్ష్మ సారసం(గ్రహం.' 
క, మొనల వినోదంబునకుం । గను(గొన నేతెంచియున్న కర్ణునికడకుం 

జని హరి యిట్లను 6०2०6८०८ 1 గని యప్పటి యుచితభంగి त्क తగన్‌. 162 


ప్రతిపదార్థం: మొనలన్‌=సేనలను; వినోదంబునకున్‌= వేడుక కోసం; కను(గొనన్‌+ఏతెంచి+ఉన్న= చూడటానికి వచ్చి 

నట్టి; కర్టుని+కడకున్‌+చని= इ వద్దకు వెళ్ళి; హరి= శ్రీకృష్ణుడు; ఒండొరున్‌+కని= ఒకరి నొకరు చూచి; 
ల ల a) <> 

అప్పటి+ఉచిత+భంగిన్‌= = సందర్భానికి సరిపోయే మర్యాదలు తీరు తీయాలు జరిపి; తగన్‌= తగిన రీతిని; ఇట్టు+అనున్‌= 

ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో అచటికి సేనల విన్యాసాలను చూడాలనే వేడుకతో కర్ణుడు వచ్చి ఉన్నాడు. శ్రీకృష్ణుడు 
[a] ac) 
కర్గుడి దగ్గరకు వెళ్ళి, తగిన మర్యాదగా పలుకరించి ఈ విధంగా అన్నాడు. 


విశేషం: 1. భీష్ముడు యుద్దం చేసేటపుడు తాను యుద్దం చేయనని కర్గుడు (ప్రతిజ్ఞ చేశాడు. మరి యుద్దభూమిలో కర్గుడు 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 77 


ఎట్టా ఉన్నాడు? అనే ప్రశ్న రావచ్చును. కర్ణుడు యుద్దంలో పాల్గొనటానికి రాలేదు. (ప్రేక్షకుడుగా మా(త్రమే, వినోద కాలక్షేపానికి 
మా(త్రమే వచ్చాడు అనేది తిక్కన చేర్చిన వివరణ, సమాధానం. 
తే. “అమరతటినీతనూజుపై నలుక జేసి । 05०8०8८ జొర వటె! యట్టైన నతడు సచ్చు 

నంతదా(క( బాండవులకై కొంత సమర । కేలి వేడుక జలుపుట వోలదొక్కొ!' 163 
ప్రతిపదార్థం: అమర+తటినీ+తనూజుపైన్‌= దేవతానదియెన గంగ కొడుకు భీష్ముడిపై; అలుకన్‌+చేసి= కోపం చేత; అనికిన్‌= 
యుద్దానికి; చొరవు+అటె!= నీవు యుద్దంలో చేరవట కదా!; అట్ల్టు+ఐనన్‌= అట్లా అయితే; అత(డు= భీష్ముడు; చచ్చునంతదాకన్‌= 
మరణించు వరకూ; పాండవులకై= పాండవ పక్షంలో చేరి; కొంత= కొంత; సమర కేలి= పోరాటం అనే ఆట; వేడుకన్‌= వినోదంగా; 
చలుపుట= చేయటం; పోలదు+ఒక్కొ!= సరిపోదా! 
తాత్సర్యం: 'ఓ కర్ణా! భీష్ముడిపై కోపంచేత నీవు యుద్దంలో పాల్గొనటం లేదని తెలిసింది. అయితే, ఆ భీష్ముడు 
మరణించే వరకు నీవు సరదాగా పాండవపక్షంలో చేరి యుద్దం చేయగూడదా? భీష్ముడిపై నీవు పగదీర్చుకొనేందుకు 
ఇది మంచి అవకాశం. 
విశేషం: శ్రీకృష్ణుడి రాజనీతి చతురతకు ఈ వాక్యం ఒక ఉదాహరణ. కార్యసాధనకు సామ, దాన, భేద, దండోపాయాలు నీతిజ్ఞులు 
ప్రవచించారు. ఇది భేదనీతి. 
వ. అనిన విని దేవకీనందనునకు రాధానందనుం డిట్లనియె. 164 
ప్రతిపదార్థం: అనిన= శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పగా; విని= ఆలకించి; దేవకీనందనునకున్‌= దేవకి కొడుకైన శ్రీకృష్ణుడికి; 
రాధానందనుండు= రాధ కొడుకు కరుడు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; 

. ५६ తో గా చె येष) 

తాత్సర్యం: అనిన ఆలకించి, శ్రీకృష్ణునితో కర్టుడు ఈ విధం డు. 
క “కినుక వొడమి గంగాపు । తుని కయ్యమునప్పు డనికి( దొలంగితి నేనిం 

జను(ా; కే గురుపతికి । చ్చిన ప్రాణం బొండువలనం జేర్పం దగునే?' 165 
ప్రతిపదార్థం: కినుక+పొడమి= కోపం వచ్చి; గంగాపుత్రుని+కయ్యము+అపుడు= గంగ కొడుకు భీష్ముడు యుద్దం చేసేటపుడు; 
అనికిన్‌= యుద్దానికి; తొలణగితిన్‌+ఏనిన్‌= తప్పుకొంటే; చనున్‌+కాక= సరిపోవచ్చు; ఏన్‌= నేను; కురుపతికి+ఇచ్చిన= దుర్యోధనునకు 
సమర్పించిన; (ప్రాణంబు= (ప్రాణము- ఉసురు; ఒండువలనన్‌= వేరొక చోటికి; చేర్చన్‌+తగును+ఏ= చేర్చటం తగునా? 
తాత్సర్యం: 'శ్రీకృష్ణా! నాకు ఏదో కోపం వచ్చి భీష్ముడి నాయకత్వంలో ఆతడు యుద్దం చేసేటప్పుడు నేను యుద్దం 
చేయనని శపథం చేశాను. అంతేకాని రారాజు అయిన దుర్యోధనుడికి ఏనాడో నా ప్రాణం సమర్సించాను. ఇక 
వేరే పక్షంలో చేరను. చేరే ప్రసక్తి లేదు. చేరటం న్యాయం కాదు. 
విశేషం: ~ స్వామిభక్తికి-ఈ మాట ఉదాహరణ (ప్రాయం. ఇంతేకాక- తాత్కాలిక కోప ప్రకోపానికేమి కాని- पइ భీషుడిపై 
అపారగౌరవం ఉన్నది. భీష్మ పతనానంతరం కర్ణుడు భీష్ముడికి అభివాదం చేసి అతడి మన్ననలు అందుకొన్నాడు. 
వ. అనవుడు నప్పలుకులకు సంతోషించినవా(డయి వాసుదేవుండు గౌంతేయులం గూడ జనుదెంచె 


నివ్విధంబున ధర్మనందనుండు గౌరవసైన్యంబు వెడలి నిలిచి యద్దిక్కు మొగంబు సేసి యెలుం గెత్తి 
యిట్లనియె: 166 


78 శ్రీమదాంధ్ర ముహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని (కర్ణుడు) చెప్పగా; ఆ+పలుకులకున్‌= ఆ మాటలకు; సంతోషించినవా(డు+ఐ= ఆనందం 
చెందినవాడై; వాసుదేవుండు= వసుదేవుడి కొడుకు- శ్రీకృష్ణుడు; కౌంతేయులన్‌+కూడన్‌+చనుదెంచెన్‌= కుంతీపుత్రులైన 
పాండవులను చేరేందుకు వచ్చాడు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ధర్మనందనుండు= ధర్మరాజు; కౌరవ సైన్యంబు వెడలి= 
కౌరవసేననుండి బయటకు వచ్చి; నిలిచి= నిలబడి; ఆ+దిక్కు, మొగంబు, చేసి= ఆ వైపు తన ముఖం పెట్టి; ఎలుంగు+ఎత్తి= 
కంఠస్వరం పెద్దదిగా చేసి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని కరుడు పలుకగా, అతడి స్వామిభక్తికి సంతోషించి శ్రీకృష్ణుడు, పాండవులను చేరటానికై మరలి 
వచ్చాడు. ఈ విధంగా ధర్మరాజు కౌరవసేన నుండి వెడలి వచ్చి, ఆ సేనవైపు తన ముఖం పెట్టి, తన కంఠస్వరం 
పెద్దదిగా చేసి ఈ విధంగా (ప్రకటించాడు. 


తే. “మమ్ము నెమ్మిమైం ९०७०८ జిత్తంబు గలుగు । వార లెవ్వరు గలిగిన వచ్చి ५९०९००८ 
డట్టివారిని నా తమ్ము లంతవారి । గాగ బాటింతు నెంతయు గారవమున.” 167 


ప్రతిపదార్థం: మమ్మున్‌= మమ్ము (మా పాండవ పక్షాన్ని); నెమ్మిమైన్‌= ప్రీతితో; కలయన్‌= చేరటానికి; చిత్తంబు+కలుగువారలు= 
మనస్సు ఉన్నవారు; ఎవ్వరు+కలిగినన్‌= ఎవ్వరైనా ఉన్నట్లయితే; వచ్చి+కలయు(డు= రండి చేరండి; అట్టివారిని= (ఆ విధంగా 
మా పక్షంలో చేరే వారిని); నాతమ్ములు+అంతవారిన్‌+కాయగన్‌= నా తమ్ములతో సమానులనుగా; ఎంతయున్‌, గారవమునన్‌= 
మిక్కిలి గౌరవంతో; పాటింతున్‌= చూస్తాను (అనుసరిస్తాను). 


తాత్సర్యం: 'కౌరవపక్షంనుండి మా పక్షంలోకి ఎవరయినా వచ్చి చేరితే వారికి నా హృదయపూర్వకమైన స్వాగతం. 
అట్టివారిని నేను నా తమ్ములతో సరిసమానంగా చూస్తానని వాగ్డానం చేస్తున్నాను.” 


వ. అనినవినినీ పుత్తుండు యుయుత్సుం డేను వచ్చెద నన్నుం గలపికొను' మని పలికిన దానికిం 
బాండవాగ్రజుండు ప్రియంబందిన పలుకులు పలుకుటయును నతండు దుర్యోధనాదుల దుశ్లేష్టితంబు 
లుగ్గడించుచు( గౌంతేయుల గుణంబు లగ్గించుచు నిజసేనాసమేతంబుగా నిస్సాణాది రావంబులు 
సెలంగం జని ధర్మనందను బలంబులం గలసె; నది యట్టిద కాక సవతాలి ప్రజలు పొంద నేర్తురే? యది 
యట్లుండె; నిట్లు దన్నుం గలసిన సంతుష్టాంతరంగుం డగుచు నయ్యుధిష్టిరుండు యుయుత్సునకు 
నత్యుపచార సమాచారంబులం బ్రమోదం బొనరించి. 168 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని (ధర్మరాజు) చెప్పగా ఆలకించి; నీ+పుత్రుండు= నీ కొడుకు; యుయుత్సుండు= 
యుయుత్సుడు; ఏను= నేను; వచ్చెదన్‌= వస్తాను; నన్నున్‌= నన్ను; కలిపికొనుము+అని= నన్ను మీపక్షంలో చేర్చుకొనవలసింది; 
అని; పలికినన్‌= చెప్పగా; దానికిన్‌= ఆ మాటకు; పాండవ+అ(గజాండు= పాండవులలో పెద్దవాడు ధర్మరాజు; ప్రియంబు+అందిన= 
ప్రీతితో కూడిన; పలుకులు+పలుకుటయున్‌= మాటలు చెప్పుట చేత; అతండు= (యుయుత్సుడు); దుర్యోధన+ఆదుల+దుస్‌ 
చేష్టితంబులు= దుర్యోధనుడు మున్నగు వారు చేసిన చెడ్డపనులు; ఉగ్గడించుచున్‌= పేర్కొంటూ; కౌంతేయుల+గుణంబులు= 
కుంతీకుమారుల మంచి లక్షణాలు; అగ్గించుచున్‌= పొగడుతూ; నిజ సేనా సమేతంబుగాన్‌= తనయొక్క సైన్యంతోపాటుగా; 
నిస్సాణ+ఆది రావంబులు+చెలంగన్‌= పెక్కు చర్మవాద్యాల ధ్వనులు విస్తరిల్లగా; చని= వెళ్ళి; ధర్మనందను+బలంబులన్‌= 
ధర్మరాజు సైన్యంలో; కలసెన్‌= చేరాడు; అది+అట్టిది+అ+కాక= అది అంతే; సవతి+ఆలి+ప్రజలు= సవతులకు పుట్టిన సంతానం; 
పొందన్‌+నేర్తురు+ఏ?= కలిసి పొత్తుగా ఉంటారా?; అది= ఆ విషయం; అట్లు ఉండెన్‌= ఆ విధంగా ఉండుగాక; ఇట్ల్టు= ఈ 
రీతిగా; తన్నున్‌+కలసినన్‌= తనతో చేరగా; సంతుష్ట+ అంతరంగుండు+అగుచున్‌= తృప్తిపొందిన మనస్సు కలవాడై; ఆ+యుధిష్టిరుండు= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 79 


ఆ ధర్మరాజు; యుయుత్సునకున్‌; అత్యుపచార+సమాచారంబులన్‌= మిక్కిలి మర్యాదతో గూడిన సేవలతో; ప్రమోదంబున్‌+సొనరించి= 
సంతోషము కల్గించి 


తాత్సర్యం: ధర్మరాజు ఆ విధంగా (ప్రకటించ, నీ కొడుకు యుయుత్సుడు 'నేను వస్తాను. నన్ను మీ పక్షంలో 
చేర్చుకొనండి” అని పలికిన దానికి ధర్మరాజు సంతోషించి ప్రియ వాక్యాలతో అతడికి స్వాగతం చెప్పాడు. 
యుయుత్సుడు దుర్యోధనాదులు మున్నగువారు చేసిన చెడ్డపనులను ఉద్దాటిస్తూ పాండవుల సద్గుణాలను కీర్తిస్తూ 
తన సేనలతోపాటు పాండవ సైన్యంలో చేరిపోయాడు. అప్పుడు పెక్కు వాద్యాలు ఘోషించాయి. సవతి బిడ్డలు 
- సామరస్యంగా కలిసి మెలిసి ఉండలేరు గదా అది అట్లా ఉంచుము. యుయుత్సుడు ఈ విధంగా తన పక్షంలో 
చేరినందుకు సంతోషించి, అతడికి ఎన్నో మర్యాదలు చేసి ధర్మరాజు అతడిని మన్నించాడు. 


విశేషం: 1. యుయుత్సుడు- ధృతరాష్ట్రుడికి వైశ్యభార్యవలన కలిగిన కొడుకు. 


తే. “రథముమీందికి( జనుదెంచి పృథులసైన్య । హర్షభాషణధ్వనులు( దూర్యస్వనములు 
నెగసి దివి ముట్ట ०४०९० విడి सरमे । 3९8०८ గోదండ తూణీరములు ధరించె. 169 


ప్రతిపదార్థం: రథము మీదికిన్‌+చనుదెంచి= (ధర్మరాజు) రథాన్ని అధిరోహించి; పృథుల, సైన్య, హర్ష భాషణ, ధ్వనులున్‌= 
గొప్పదైన సేనలో సంతోషమును తెలిపే మాటల సవ్వడులూ; తూర్య స్వనములు= మంగళ వాద్యధ్వనులు; దివి ముట్టన్‌= ఆకాశాన్ని 
తాకుతూ; ०212256 = వ్యాపించాయి; మైమణువు+ఇడి= కవచాన్ని ధరించి; తలిర్చు+ఎలమిన్‌= दै) సంతోషంతో; 
కోదండ+తూణీరములు= విల్లు అమ్ములూ; ధరించెన్‌= తాల్చాడు. 


తాత్సర్యం: ధర్మరాజు రథం ఎక్కి కవచం ధరించాడు. అప్పుడు ఆ గొప్పసేనలో మంగళవాద్యాలు మోగాయి. 
అతడు సంతోషంతో కవచం తొడిగి ధనుస్సు అమ్ముల పొదులు తాల్చాడు. 


విశేషం: ధర్మరాజు పాదచారియై భీష్మ (ద్రోణ కృప శల్యుల కడకు వెళ్ళే ముందు కవచం తీసివేశాడు. నిరాయుధుడై నడచి 

వెళ్ళాడు. ఇప్పుడు కవచం ధరించి ఆయుధాలు చేపట్టి యుద్దానికి సిద్ధం అయ్యాడు. కథాచిత్రణలో తిక్కన మహాకవికి గల 

సమ్యకొదృష్టికి ఇది ఒక ఉదాహరణం. 

వ. తదవసరంబున నితని తమ్ములుం దక్కటి దొరలును దమతమ రథంబు లెక్కి యెప్పటి నెలవుల నిలిచినం, 
దదీయవ్యూహంబు పూర్వప్రకార సన్నాహం బై యొప్పె నట్టియెడ రెండు బలంబులవారును బాండవులు 
దొల్లి పడినపాట్లు సెప్పికొని వగచుచు వారు సంధికై చేసిన యత్నంబు వాక్రుచ్చి మెచ్చుచు నప్పుడు 
గురుజనంబులయెడ( బాటించిన వినయంబు వర్ణించి యనురాగించుచుండి'రని చెప్పిన విని 
ధృతరాష్తుండు సంజయున కిట్లనియె. 170 


ప్రతిపదార్థం: తత్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఇతని, తమ్ములున్‌= ధర్మరాజు తమ్ములూ; తక్కటి దొరలును= తక్కిన 
దండనాథులూ; తమ, తమ, రథంబులు+ఎక్కి= తమ తమ రథాలు అధిరోహించి; ఎప్పటి+నెలవులన్‌= ఇదివరకు ఉన్నచోటులలో; 
నిలిచినన్‌= నిలబడగా; తదీయ+వూఃహంబు= ఆ వ్యూహం (పన్నుగడ); పూర్వ ప్రకార, సన్నాహంబు+ఐ= ఇది వరకు మాదిరిగానే 
సన్నద్దమై; ఒప్పెన్‌= విలసిల్లింది; అట్టి+ ఎడన్‌= అప్పుడు; రెండు, బలంబులవారును= (కౌరవుల యొక్కయు పాండవుల 
యొక్కయు సేనలు); పాండవులు; తొల్లి= పూర్వం; పడినపాట్టు= అనుభవించిన అవస్థలు; చెప్పికొని= మాటలాడి; వగచుచున్‌= 
విచారిస్తూ; వారు= పాండవులు; సంధికై= శాంతికై; చేసిన యత్నంబు= చేసిన ప్రయత్నాలు; వాక్రుచ్చి= వచించి; మెచ్చుచున్‌= 
పొగడుతూ; అప్పుడు= ఆ సమయంలో; గురు జనంబుల+ఎడన్‌= పెద్దల యెడ; పాటించిన= అవలంబించిన; వినయంబు= 


80 శ్రీనుదాంధ్ర మహాభారతము 


నమ్రత; వర్గించి= పొగడి; అనురాగించుచున్‌+ఉండిరి= (ప్రేమను వెదజల్లారు; అని చెప్పినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; 
ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌+ఇట్టు అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో ధర్మరాజు తమ్ములు మిగిలినవారూ తమ తమ రథాలు అధిరోహించి లోగడ తాము 
ఉన్న చోటులకు పోయి నిలిచారు. అప్పుడు పాండవుల వ్యూహం మునుపటిలాగానే సన్నద్దమై విలసిల్లింది. ఇరు 
పక్షాలలోని సైనికులు - లోగడ పాండవులు పడిన పాట్లు చెప్పుకొని చింతిస్తూ వారు సంధి కోసం చేసిన ప్రయత్నాలు 
స్మరించి పాండవులను (ప్రశంసించారు. ఇప్పుడు పాండవులు శత్రుపక్షంలో ఉన్నపెద్దలు భీష్మ (ద్రోణ కృప శల్యుల 
యెడ చూపిన పూజ్యభావాన్ని వర్ణిస్తూ ప్రేమను వెదజల్లారు' అని సంజయుడు చెప్పగా అతడితో ధృతరాష్ట్రుడు 
ఈ విధంగా అన్నాడు. 

छ. "कण ధర్మక్తేత్రం । బైన కురుక్షేత్రమున మహాహవమునకుం 


Ye 


బూని మన బలము బాండవ । సేనయు నిటు వన్ని యేమి సేసెం జెపుమా!' 171 


ప్రతిపదార్థం: మానుగన్‌= ప్రశస్తంగా (లెస్సగా); ధర్మక్షేత్రంబు+ఐన= ధర్మానికి కుదురైన నేల అయిన; కురుక్షేత్రమునన్‌= కురుక్షేత్రం 
అనే పేరుగల (ప్రదేశంలో; మహా+ఆహవమునకున్‌= గొప్ప యుద్దానికి; పూని= సిద్దమై; మన+బలమున్‌= మన సేనయు; పాండవ 
సేనయున్‌= పాండవుల సైన్యమూ; ఇటు= ఈ రీతిగా; పన్ని= తలపడి (సిద్దమై); ఏమి+చేసెన్‌+చెపుమా!= ఏ విధంగా (ప్రవర్తించాయో 
చెప్పుము. 

తాత్సర్యం: ఓ సంజయా! మన సేనలు పాండవుల సేనలు ధర్మక్షే తంగా సుప్రసిద్ధమైన కురుక్షేత్రం చేరి, యుద్దానికి 
సంసిద్దములై ఏమి చేశాయో నాకు వివరించి చెప్పుము. 


విశేషం: కురుక్షేత్రము= (ప్రస్తుతం హర్యానాలో ఉన్న ప్రదేశం. ఢిల్లీకి ఉత్తరదిశగా, సుమారు 120 కిలోమీటర్ల దూరంలో 
ఉంటుంది. రైలుస్ణ్ట్రేషను ఉన్నది. ఢిల్లీకి కురుక్షేత్రానికి మార్గమధ్యంలో పానిపట్టు ఉన్నది. పౌరాణిక యుగాలలో “కురుక్షేత్రం” 
సుప్రసిద్ద రణరంగం. అట్లే చారిత్రక కాలంలో పానిపట్టు. కురు అనే పేరు గల రాజు పరిపాలించిన ప్రాంతం కురుక్షేత్రం. 
క్షేత్రం అనే శబ్దానికి ప్రదేశం అని అర్థం అయినా, క్షేత్రం” అంటే పుణ్య(ప్రదేశం అనే రూఢ్యర్థం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో 
జనులు చేరాలంటే అక్కడ కొన్ని వసతులు ఉండాలి. జలతృణకాష్ట సమృద్ది ఉండి, 22 గలిగి ఉండాలి. అట్టి (ప్రదేశం 
యజ్ఞవాటికకు అనువైనది. అట్టే సంగ్రామరంగంగా ఉండదగింది. కురుక్షేత్రంలో పౌరాణిక కాలంలో యజ్ఞాలు జరిగాయి. 
అందుచేత అది పుణ్య క్షేత్రం” అయింది. తదుపరి ఆ ధర్మక్షేత్రం - కురుక్షేత్రంగా - సంగ్రామ రంగంగా (ప్రసిద్దికెక్కింది. 
“మానుగ ధర్శక్లేత్రంబైన కురుక్షేత్రముని అనే తిక్కన ప్రయోగం. “ధర్మ క్షేత్రే - కురుక్షేత్రే” అనే పదగుంఫనంతోనే 
సంస్కృతంలో భగవద్గీత ప్రారంభమౌతుంది. 


ఈ పద్యం నుండి భగవద్గీత ప్రారంభం. సంస్కృత భారతంలోని భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. తిక్కన తెలుగు 
సేతలో ఉన్న పద్యాలు 60 మా(త్రమే. దీనినిబట్టి తిక్కన - భగవద్గీతను యథాతథంగా అనువదించ లేదని స్పష్టంగా తెలుస్తున్నది. 
మూల సంస్కృత మహాభారతం - ఏకలక్ష శోక సంభృతమైన మహేతిహాసం. యావత్‌ (ప్రపంచంలో అంత పెద్ద కావ్యం ఇంకోటి 
లేదు. కవిత్రయ తెలుగు భారతం మూల భారతానికి అనుస్ఫజనమేకాని అనువాదం కాదు. తిక్కన ఆధ్యాత్మిక భాగాలను చాలా 
చోట్ల సంక్షేపించాడు. సనత్సుజాతీయాన్ని పూర్తిగా వదలివేశాడు. భగవద్గీతను వదలి పెట్టలేదుగాని - మదించి మదించి - చిన్నదిగా 
చేశాడు. తిక్కన తెలుగు గీత - సంస్కృత భగవద్గీతా సారసం(గ్రహం అని చెప్పవచ్చు. తిక్కన (వ్రాసిన భగవద్గీతా భాగంలో 
ఉన్న 60 పద్యాలలో 20 పద్యాలు సంస్కృత మహాభారతంలో  కథాభాగానికి సంబంధించి మొదటి అధ్యాయం అర్జున 
విషాదయోగానికి చెందినట్టివే. అనగా గీతాప్రబోధాన్ని - తిక్కన కేవలం 40 పద్యాలలో సంక్షేపించినాడన్న మాట. 


వ. అనిన విని సంజయుం (ह కి ట్లను: 'దుర్యోధనుండు పాండవవ్యూహంబు గనుంగొని గురుని 
కడకుం బోయి 172 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 81 


ప్రతిపదార్థం: అనినన్‌= (ధృతరాష్ట్రుడు) చెప్పగా; విని; సంజయుండు; అతనికిన్‌+ఇట్లు+అనున్‌= ధృతరాష్ట్రుడితో ఈ విధంగా 
చెప్పాడు; దుర్యోధనుండు= దుర్యోధనుడు; పాండవ+వ్యూహంబున్‌= పాండవులు ఏర్పరచిన సైనిక విన్యాసాన్ని; కనుంగొని= 
చూచి; గురుని+కడకున్‌+పోయి= [ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి, 


తాత్సర్యం: అనగా విని సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు: దుర్యోధనుడు పాండవుల వ్యూహాన్ని చూచి, 
గురువైన [ద్రోణుని దగ్గరకు వెళ్ళాడు. 


తే. “చూడు మాచార్య! నీదు శిష్యుండు ద్రుపద । సుతు డమర్షినయది పాండుసుతుల సేన 
పెంపు బలుపును గలిగి యొప్పినది: యందు । భీము నర్జును( బోలిన బిరుదుమగలు. 173 


ప్రతిపదార్థం: ఆచార్య!= 2, ద్రోణాచార్య గురుదేవ!; చూడుము; నీదు+శిష్యుండు= స్తీ విద్యార్థి; దుపద+సుతు(డు= (ద్రుపదుడి 
కొడుకు- ధృష్టద్యుమ్నుడు; అమర్చిన+అది= పన్నినట్టిది; పాండు సుతుల సేన= పాండవుల సైన్యం; పెంపు= అతిశయం; 
బలుపును= బలం కూడ; కలిగి= ఉండి; ఒప్పినది= శోభిల్లింది; అందున్‌= ఎచట చూచినా సరే; భీమున్‌= భీముడిని; అర్జునున్‌= 
అర్జునుడిని; పోలిన= సాటి అయ్యే; బిరుదు మగలు= శక్తి సామర్థ్యాలుగల వీరులు. 


తాత్సర్యం: 'ఓ |ద్రోణాచార్య! గురుదేవా! నీ శిష్యుడైన ధృష్టద్యుమ్నుడు - (ద్రుపద మహారాజు కొడుకు, పన్నిన 
వ్యూహం - పాండవ సేనా విన్యాసం వీక్షించుము. ఎంత గొప్పగా, బలంగా శోభిల్లుతున్నదో. ఆ సేనలోని వరులు 
శక్తి సామర్థ్యాలుగలవారు. భీముడికీ అర్జునుడికీ ద్నీటైనవారు. 


వ. సాత్యకి విరాటుండు ద్రుపదుండు ధృష్టకేతుండు చేకితానుండు గాశిరాజు పురుజిత్తు కుంతిభోజుండు 
శైబ్యుండు యుధామన్యుండు నుత్తమౌజుండు నభిమన్యుండు ద్రౌపదేయులు వార లందటుం జాలు మానిసుల 
యిట్లు గూడి భీమాభిరక్షితంబగు నబ్బలంబు సాల సమర్థంబునుం బోలె మెటిసె; మన సేనా నాయకులం 
జెప్పెద; నిన్నును భీష్ముని నెన్న నేల? కృపాచార్యుం డశ్వత్థామ శల్యుండు వికర్ణుండు భూరిశ్రవసుండు 
మటియుం బెక్కండ్రు రధికులు గలరు; నానాస్త్ర కోవిదులు, వివిధయుద్ధవిశారదులు, వీర లందటు నాకై 
ప్రాణంబులు విడిచెద మని యున్నవా రిట్లు బెరసి భీష్మపరిపాలితం బయిన యీ సైన్యంబు పెద్దయు సమర్ధం 
బై తో'యచున్నయది; మీరెల్లను వలయునెడల నిలిచి భీష్మునకు( గావలి గావలయు' ననిన ద్రోణుం' డట్ల 
కాక! యింత సెప్పనేమిటి? కనియె; నప్పలుకులు విని యమ్మహీపతికి( బ్రియంబు వుట్ట శాంతనవుండు 
సింహనాదంబు సేసి శంఖంబు పూరించిన. 174 


ప్రతిపదార్హం: సాత్యకి, విరాటుండు, [ద్రుపదుండు, ధృష్టకేతుండు, చేకితానుండు, కాళిరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుండు, 
యుధామన్యుండు, ఉత్తమౌజుండు, అభిమన్యుండు, (ద్రౌపదేయులు= సాత్యకి, విరాటుడు, (ద్రుపదుడు, ధృష్టకేతుడు; చేకితానుడు, 
కాశిరాజు అయిన పురజిత్తు, కుంతి భోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, (ద్రౌపది కొడుకులు; 
వారలు+అందరున్‌= వారు అందరూ; చాలు+మానిసులు+అ= సమర్ధులైన మనుష్యులే; ఇట్టు= ఈ రీతిగా; కూడి= కలసి; భీమ+అభి 
రక్షితంబు+అగు= భీముడిచే లెస్సగా కాపాడబడిన; ఆ+బలంబు= ఆ సేన; చాలన్‌= మిక్కిలి; సమర్థంబునున్‌+పోలెన్‌= మిక్కిలి 
బలం కలిగి నట్టిదిగా; మెజుసెన్‌= వెలుగొందుతున్నది; మన+సేనా+నాయకులన్‌= మన పక్షాన ఉన్న సేనాధిపతులను; చెప్పెదన్‌= 
చెప్పుతాను; నిన్నునున్‌= నిన్ను (ద్రోణుని); భీష్మునిన్‌= భీష్ముడిని; ఎన్నన్‌+ఏల?= (ప్రత్యేకంగా ఎంచనేల?; కృపాచార్యుండు= 
కృపాచార్యుడు, అశ్యృత్థామ, శల్యుండు, వికర్ణుండు, భూరి(శ్రవసుండు; మటీయున్‌= ఇంకా; పెక్కం[డ్రు= పెక్కుమంది; రథికులు= 
రథములపై యుద్దం చేసే వీరులు; కలరు= ఉన్నారు; నానా+అగస్ర, కోవిదులు, వివిధ+యుద్ద+విశారదులు= పెక్కు మం('త్రపూతములైన 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆయుధాలు తెలిసిన వారు, పెక్కు రకములైన యుద్దాలు చేయటంలో ఆరితేరినవారు; వీరలు+అందణున్‌= వీరంతా; నాకై= 
నా కోసమై; ప్రాణంబులు= అసువులు; విడిచెదము= త్యాగం చేస్తాము; అని; ఉన్నవారు= ఉన్నారు; ఇట్టు= ఈ రీతిగా; 
బెరసి= సమకూడి; భీష్మపరిపాలితంబు+అయిన= భీష్ముడిచే నడుపబడుచున్న; ఈ సైన్యంబు= ఈ సేన; పెద్దయున్‌= 
ఎక్కువగా; సమర్థంబు+ఐ= శక్తి కలదై; తోయచున్నయది= మనస్సుకు అనిపిస్తున్నది; మీరు+ఎల్లరున్‌= మీరు అందరూ; 
వలయు+ఎడలన్‌= అవసరమైన స్థలాలలో; నిలిచి= నిలబడి; భీష్మునకున్‌= భీష్మునకు; కావలి+కావలయున్‌= రక్షణ 
చేకూర్చవలసింది; అనినన్‌= అని దుర్యోధనుడు; చెప్పగా; [ద్రోణుండు= (ద్రోణుడు; అట్ట+కాక= అట్టే అగుగాక; 
ఇంత+చెప్పన్‌+ఏమిటికిన్‌?= ఇంతగా నొక్కి వక్కాణించటం ఎందుకు?; అనియెన్‌= అని (ద్రోణుడు పలికాడు; ఆ+పలుకులు= 
ఆ మాటలు; విని= ఆలకించి; ఆ+మహీపతికిన్‌= రాజునకు- దుర్యోధనుడికి; (ప్రియంబు+పుట్టన్‌= (ప్రీతి కలిగేటట్టుగా; 
శాంతనవుండు= శంతనుడి కొడుకు- భీష్ముడు; సింహనాదంబు= సింహగర్జన; చేసి= ఒనరించి; శంఖంబు+పూరించినన్‌= 
శంఖం ఒత్తగా. 

తాత్సర్యం: సాత్యకి, విరాటుడు, (ద్రుపదుడు, ధృష్టకేతుడు, చేకితానుడు, కాశీరాజగు పురుజిత్తు, కుంతిభోజుడు, 
శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు, శక్తిసామర్థ్యాలు గల రథధికులు. ఖభీముడిచే 
కాపాడబడుతున్న ఈ సేన మిక్కిలి బలం కలదిగా కన్పిస్తున్నది. మన పక్షంలోని సేనానాయకులను చెప్పుతాను. 
నిన్ను గూర్చి భీష్ముడి గూర్చి చెప్పే అవసరం లేదు కదా? కృపుడు, అశృత్తామ, శల్యుడు, వికర్ణుడు, భూరి శ్రవసుడు 
ఇంకా ఎందరో రథికులు ఉన్నారు. వీరందరు అస్త నిపుణులు. పెక్కు యుద్దాలలో ఆరితేరిన యోధులు - నాకై 
ప్రాణాలు త్యాగం చేయటానికి సంసిద్దులు. ఈ విధంగా సమకూడి, భీష్ముడి నాయకత్వంలోని మన సైన్యం 
మిక్కిలి బలంగా మనస్సుకు తోస్తున్నది. మీరందరు పూని, భీష్ముడికి రక్షణ చేకూర్చాలి. అని దుర్యోధనుడు 
చెప్పగా [ద్రోణుడు సరే నీవు ఇంతగా నొక్కి వక్కాణించే అవసరం లేదు అన్నాడు. ఆ మాటలు విని, భీష్ముడు 
సంతోషించి సింహనాదం చేసి తన శంఖాన్ని ఒత్తాడు. 

విశేషం: 1. సంస్కృత భారతంలో దుర్యోధనుడు కౌరవవీరుల గూర్చి చెప్పేటప్పుడు “భవాన్‌ భీష్మశ్ళ కర్లశ్ళ” అని కర్గుడిని 
కలిసి చెప్పాడు. తిక్కన కర్ణుడి పేరు చేర్చలేదు. తాత్కాలికంగా శ(స్త సన్న్యాసం చేసిన కర్ణుడి పేరు ఎత్తకపోవటమే మంచిది 
అనిపిస్తుంది. 

2. సాత్యకి - కృష్ణుడి తాతగారి మనుమడు. కృష్ణుడికి వరుసకు తమ్ముడు. అర్షునుడికి శిష్యుడు. విరాటుడు - 
మత్స్యదేశరాజు. అజ్ఞాతవాస సమయంలో పాండవులకు ఆ(శ్రయ (ప్రదాత. అభిమన్యుడికి పిల్లనిచ్చిన మామగారు. ధృష్టకేతుడు- 
రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడు సంహరించిన శివుపాలుడి కొడుకు. చేకితానుడు - యాదవవీరులలో ఒకడు. పురుజిత్తు - 
కాశీరాజు, కుంతిభోజుడి తమ్ముడు. కుంతిభోజుడు - యాదవ (ప్రభువు. కుంతికి పెంపుడు తండి. శైబ్యుడు - ధర్మరాజునకు 
రెండవ భార్య దేవికకు తండ్రి. ఉత్తమౌజుడు పాంచాలరాజు కొడుకు. 

క తనతన శంఖంబును ద । క్కును గల దొరలెల్ల ననికి గొనకొని పూరిం 

చిన వివిధతూర్యనాదం । బును జెల(గె నభంబు దిశలు బూర్లంబులుగాన్‌. 175 
ప్రతిపదార్థం: తన, తన, శంఖంబును= తన తన శంఖాలను; తక్కున్‌+కల+దొరలు+ఎల్లన్‌= మిగిలిన దండనాథులు అందరూ; 
అనికిన్‌+గొనకొని= యుద్దానికి సిద్దమై; పూరించినన్‌= ఊదగా; నభంబు= ఆకాశమూ; దిశలున్‌= దిక్కులు; పూర్ణంబులు+కాన్‌= 
నిండిపోగా; వివిధ, తూర్య, నాదంబును= బూరాలు మొదలైన పెక్కు వాద్యాల ధ్వని; చెలగాన్‌= అతిశయించింది. 
తాత్సర్యం: సేనాపతి అయిన భీష్ముడు సింహనాదం చేసి శంఖం ఊదగా, తక్కిన దండనాథులు తమ తమ 
శంఖాలు పూరించి యుద్దానికి తమ సంసిద్దత వ్యక్తం చేశారు. ఆకాశం- దిక్కులు పిక్కటిల్లగా యుద్దవాద్యాల 

©> ©> ౧ ©> 

నాదంతో నిండిపోయింది. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 83 


వ. అప్పుడు కృష్ణార్ణునులు పాంచజన్యదేవదత్తంబులును భీమసేనుండు పొండ్రంబున యుధిష్టిరుం 
డనంతవిజయంబును నకులసహదేవులు సుఘోషమణిపుష్పకంబులును పాంచాల విరాట సాత్యకి 
ధృష్టద్యుమ్నశిఖండి ప్రముఖ దండనాయకులు దమతమ శంఖంబులు( బూరించిన. 176 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కృష్ణార్ణునులు= శ్రీకృష్ణుడూ, అర్జునుడూ; పాంచజన్య+దేవదత్తంబులు= పాంచజన్యం 
అనే శంఖం, దేవదత్తం అనే శంఖం; భీమసేనుండు= భీముడు; పౌం(డ్రంబును= పౌం[డ్రం అనే శంఖం; యుధిష్టిరుండు= ధర్మరాజు; 
అనంత విజయంబును= అనంత విజయం అనే శంఖాన్ని; నకుల సహదేవులు= నకులుడు, సహదేవుడు; సుఘోషం, మణిపుష్పకం 
అనే శంఖాలను; పాంచాల, విరాట, సాత్యకి, ధృష్టద్యుమ్న, శిఖండి, ప్రముఖ, దండనాయకులు= (ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి, 
ధృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలైన రథికులు; తమ తమ+శంఖంబులున్‌+పూరించినన్‌= శంభాలను ఊదగా. 


తాత్సర్యం: అప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని ఊదాడు. అర్జునుడు దేవదత్తం పూరించాడు. ధర్మరాజు 
అనంతవిజయం అనే శంఖాన్ని ఊదాడు. అట్లే భీముడు పౌం[డ్రం, నకుల, సహదేవులు సుఘోషం, మణిపుష్పకం 
ఊదారు. (ద్రుపదుడు, ఎరాటుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి మున్నగు రధికులు తమ తమ శంఖాలు 
ఊదారు. 


విశేషం: 1. సింహనాదాలు, శంఖాలు పరా(క్రమ (ప్రకటనలో అంతర్భాగాలు. 


2. అటు భీష్ముడు - కౌరవ వీరులు సింహనాదాలు చేసి శంఖాలు పూరించారు. ఇటు పాండవ వీరులు శంఖాలు ఒత్తారు. 
ఈ విధంగా యుద్దవాతావరణం ఏర్పడింది. 

మహాకవులు కథను నడపటం, పాత్రల శీలాలు చిత్రించటం మా(త్రమేకాక 'వాతావరణ కల్పనికు మిక్కిలి (ప్రాధాన్యం 
ఇస్తారు. భగవర్గీతోపదేశానికి ఈ వాతావరణ కల్పన పూర్వరంగాన్ని సృష్టించింది. ముసలివాడై సర్వసంగపరిత్యాగి అయిన 
మునీశ్వరుడు - వేరే పనిలేక తీరికగా తన పాద సన్నిధిని చేరిన శిష్యుడికి కన్నులు మూసికొని ఏకాంతంగా అందించిన సందేశం 
కాదు 'భగవద్గీతి. యుద్ద సన్నద్దమై పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం మధ్య తాత్కాలిక నిర్వేదంతో కుమిలిపోయిన వీరుడు 
అర్జునుడికి చేసిన కర్తవ్యోపదేశం భగవద్గీత. మూల సంస్కృత భారతంలోనూ తెలుగు భారతంలోనూ కూడా భగవర్గీతోపదేశానికి 
అనువైన వాతావరణ కల్పన చేయబడింది. తిక్కన 'భగవర్గీత సందేశాన్ని' సంక్షేపించాడుగాని వాతావరణ కల్పనను యథాతథంగా 
తెలుగులో నిర్వహించాడు. 


క అనయమునుగ్రంబగుత।ద్ద్వని గాంధారేయహృదయదారణ మైపాం 
డునరేంద్ర పుత్రసైనిక । మనోరమం బగుచు( జెల(గె మనుజాధీశా! 177 


ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= ఓ రాజా!; అనయమున్‌= అత్యంతము, మిక్కిలి; ఉగ్రంబు+అగు= భయంకరం అయిన; 
తత్‌+ధ్వని= ఆ శబ్దం; గాంధారేయ, హృదయ, దారణము+ఐ= గాంధారి కొడుకులగు కౌరవుల గుండెలను చీల్బునట్టిదై; పాండు 
నరేంద్ర పుత్ర, సైనిక, మనస్‌+రమంబు+అగుచున్‌= పాండురాజు కొడుకుల సేనలలోని వారి మనస్సులను రంజింప చేసేది 
అగుచు; చెలంగన్‌= ఒప్పినది. 


తాత్సర్యం: 2. ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణుడు పాండవులు పూరించిన శంఖాల ధ్వని, కౌరవుల గుండెలను 
చీల్చి, పాండవుల సేనల మనస్సులను రంజింప చేసింది. 


వ. _తదనంతరంబ శస్త్రసంపాతంబునకు సమయం బగుటయు( గపిధ్వజుండు గాండీవంబు వుచ్చికొని గుణంబు 
సారించి బాణపాణియై నీ కొడుకులం జూచి కృష్ణునితో నిట్లనియె. 178 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటుపిమ్మట; శస్ర+సంపాతంబునకున్‌= ఆయుధాలు (ప్రయోగించటానికి; 
సమయంబు+అగుటయున్‌= అదను ఏర్పడగా; గాండీవంబు+పుచ్చికొని= గాండీవం అనే పేరుగల విల్లు చేతిలో పట్టుకొని; 
గుణంబున్‌+సారించి= అల్లైత్రాటిని మోగించి; బాణపాణి+ఐ= బాణాలు (అమ్ములు) చేత గల వాడై; నీ కొడుకులన్‌= నీ పుత్రులైన 
దుర్యోధనుడు మున్నగు వారిని; చూచి= అరసి; కృష్ణునితోన్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అటు పిమ్మట, ఇంక ఆయుధాలు ప్రయోగించి, యుద్దం ప్రారంభించవలసిన సమయం ఆసన్నం 
కావటం చేత అర్జునుడు తన విల్లు గాండీవాన్ని (గ్రహించి, అల్లైత్రాటిని మోగించి, బాణములు చేతిలో నిడుకొని 
కౌరవులగు దుర్యోధనుడు మున్నగు వారిని చూచి, శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు: 


తే. “కౌరవులలోన నిప్పు డెవ్వారితోడ । ననికి( గడయగుదునో చూచికొనగవలయు 
నరద మల్లన యుభయసైన్యముల నడిమి । నేల కటు వోవ౮ా నిచ్చి నిలుపు మచట.” 179 


ప్రతిపదార్థం: కౌరవులలోనన్‌= కురుసేనలో ఉన్నవారిలో; ఇప్పుడు= ఇపుడు; ఎవ్వారితోడన్‌= ఎవరితో; అనికిన్‌= యుద్దానికి; 
కడయగుదునో= పూనవలసి వస్తుందో; చూచి కొన(గ+వలయున్‌= పరీక్షించి చూడాలి; అరదము= రథాన్ని; అల్లన= మెల్లగా; 
ఉభయ+సైన్యముల+నడిమి+నేలకున్‌= రెండు సైన్యాల మధ్య (ప్రదేశానికి; అటు= అదుగో ఆ వైపుగా; పోవగాన్‌+ఇచ్చి= పోయేటట్లు 
చేసి; అచటన్‌= అక్కడ; నిలుపుము= ఆపుము. 


తాత్సర్యం: 'శ్రీకృష్ణా! ఇప్పుడు కౌరవ సేనలో ఎవ్వరితో నేను యుద్దం చేయాలో నిర్ణయించుకొనాలి. రథాన్ని రెండు 
సేనలు నాకు కనిపించేటట్టుగా మధ్య (ప్రదేశం చేర్చి అక్కడ నిలుపగోరుతున్నాను. 
అర్జునుడు స్వజన సంహారంబునకు శంకించి మోహానిష్టుం డగుట (సం. 6.23.30) 


వ. అనినగుడాకేశు పలుకులకు హృషీకేశుండు భీష్మద్రోణప్రముఖ యోధవీరులు గనుంగొనుచుండ నత్తెబింగున 
రథోత్తమంబు నిలిపి యతనితో 'నీ వీ కూడిన కౌరవులం జూడు’ మనవుడు నప్పార్థుండు రెండు బలంబుల 
యందునున్నసోదర సుత మాతులాచార్యాదు లగు బంధుశిష్టజనంబుల నాలోకించి పరమకృపావేశంబున 
నత్యంత విషాదంబు నొంది, గోవిందు మొగంబు గనుంగొని 'దుర్మదాంధుం డయిన దుర్యోధను 
దుర్వినయంబున నింత వుట్టెం జూచితే!’ యని పలికి వెండియు. 180 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (అర్జునుడు) చెప్పగా; గుడాకేశు+పలుకులకున్‌= అర్జునుడి మాటలకు; హృషీకేశుండు= శ్రీకృష్ణుడు; 
భీష్మ, ద్రోణ, ప్రముఖ, యోధవీరులు= భీష్ముడు, ద్రోణుడు మున్నగు వీరులు; కనుంగొనుచుండన్‌= చూస్తూ ఉండగా; 
ఆ+తెజింగునన్‌= ఆ రీతిగా; రథ+ఉత్తమంబున్‌= (శ్రేష్టమైన రథాన్ని; నిలిపి= ఆపి; అతనితోన్‌= అర్జునుడితో; ఈవు= నీవు; 
ఈ+కూడిన, కౌరవులన్‌+చూడుము= ఈ విధంగా చేరిన కౌరవులను వీక్షించుము; అనవుడున్‌= అని చెప్పగా; ఆ+పార్టుండు= 
ఆ అర్జునుడు; రెండు+బలంబులయందున్‌+ఉన్న= రెండు సేనలలో ఉన్నట్టి; సోదర, సుత, మాతుల+ఆచార్య+ఆదులను= 
సహోదరులు, కొడుకులు, మేనమామలు, గురువులు మొదలైన వారిని; బంధు, శిష్ట, జనంబులన్‌= చుట్టములు గొప్ప వారగు 
జనులను; ఆలోకించి= చూచి; పరమ, కృపా+ఆవేశంబునన్‌= మిక్కుటమైన దయ తనలో (ప్రవేశించడం చేత; అత్యంత 
విషాదంబున్‌+ఒంది= మిక్కుటమైన దుఃఖాన్ని పొంది; గోవిందు+మొగంబు+కనుంగొని= శ్రీకృష్ణుడి ముఖాన్ని చూచి; దుర్మ 
దాంధుండు= చెడ్డగర్వంతో గ్రుడ్డివాడు; అయిన; దుర్యోధను+దుర్వినయంబునన్‌= దుర్యోధనుడి యొక్క గర్వంవలన; ఇంత 
పుట్టెన్‌= ఇటువంటి అనర్థం దాపురించింది అనగా దారుణ యుద్దం ఏర్పడింది; చూచితి+ఏ= చూచావా!; అని పలికి= అని 
వచించి; వెండియున్‌= మరల. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 85 


తాత్సర్యం: అర్జునుడి మాటలు విని, శ్రీ కృష్ణుడు రథాన్ని రెండు సేనలమధ్య- భీష్ముడు [ద్రోణుడు మొదలైన 
వీరులు చూస్తుండగా- నిలిపి “అర్జునా! నీ కోరిక మేరకు రథాన్ని నిలిపినాను. కౌరవ వీరులను అందరినీ నీవు 
చూడవచ్చును” అన్నాడు. అర్జునుడు రెండు సేనలలో ఉన్న సోదరులను, సుతులను, బంధువులను, మేనమామలను, 
గురువులను, మిత్రులను అందరినీ చూచి, కృపావేశంతో మిక్కిలి దుఃఖానికి లోనై శ్రీకృష్ణుడి మొగం తేరిపార 
చూచి, ఇట్లా అన్నాడు: 'శ్రీకృష్ణా! చూచావుకదా! దురాశతో కన్నులుండి కూడ గ్రుడ్డివాడైన దుర్యోధనుడి మూలాన 
ఈ మహాయుద్దం దాపురించింది” అని, ఇంకా ఇట్లా అన్నాడు. 


విశేషం: 1. ఇంతవుట్టె- అనే ప్రయోగం మిక్కిలి అర్థవంతమైనది. అందులో ०९४९ ఘోర యుద్దం దాపురించింది, దాని వలన 
ఏర్పడే దుష్పరిణామాలు వర్లనాతీతాలు' అనే భావం ఉన్నది. ఆ భావం అర్జునుడి గుండెను కరగించింది. అందులో అగ్ని పర్వత 
విజృంభణాలు, భూకంపాలు ఎన్నెన్నో ఇమిడి ఉన్నాయి. 


చ. = సరసిజనాభ! బంధుజన సంతతి గయ్యపునేల( జూడ(గా 
విరవిర( బోయి మేను నిడువెండ్రుక వెట్టుచు( గంప మొందె( జే 
నిరతము గాదు గాండివము, నిల్వ(గ నోర్వవు గాళ్లు, నేను ని 
ష్టురతకు( జాల నొల్ల, నొక(డున్‌ మహియేలుట యేటి సౌఖ్యముల్‌? 181 


ప్రతిపదార్థం: సరసిజనాభ!= పద్మం బొడ్డులో కలవాడా! విష్ణుడవైన ఓ శ్రీకృష్ణా!; బంధు+జన+సంతతిన్‌= చుట్టాలు పక్కాలు 
అందరినీ; కయ్యపు+నేలన్‌= యుద్దభూమిలో; చూడ(గాన్‌= వీక్షించగా; విరవిరన్‌ పోయి= కూలుటకు సిద్దమై పరవశించి; మేను= 
శరీరం; నిడు+వెం(డ్రుక+పెట్టుచున్‌= _ నిక్కబొడుచుకొన్న వెండ్రుకలతో; కంపము+ఒందెన్‌= వణకింది; చేన్‌= చేతిలో; 
గాండివము= గాండివము అను పేరుగల విల్లు; నిరతము+కాదు= స్థిరంగా ఉండదు; కాళ్ళు= పాదాలు, నిల్వ(గన్‌+ఓర్వవు= 
నిలబడటం లేదు; ఏను= నేను; నిష్ట్ణురతకున్‌= కఠినత్వానికి; చాలన్‌= మిక్కిలి; ఒల్లన్‌= సమ్మతింపలేను; ఒక(డున్‌= ఒక్కడు 
(ఒంటరిగా); మహిన్‌= భూమిని; ఏలుట= పరిపాలించటం; ఏటి+సౌఖ్యముల్‌= ఏ విధంగా సౌఖ్యాలు కలిగిస్తుంది? 


తాత్సర్యం: ఓ శ్రీకృష్ణా! యుద్దభూమిలో పోరాటానికి చేరిన కావలసిన చుట్టాలను అందరినీ చూడటం నాకు 
దుఃఖంగా ఉన్నది. శరీరం విడిపోయినట్లు అయి, గగురుపాటు కలిగింది. వెంట్రుకలు నిక్కబొడుచుకొన్నాయి. 
గాండీవం చేతిలో నుండి జారిపోతున్నది. కాళ్ళు నిలబడటం లేదు. ఈ (క్రౌర్యానికి నేను ఒడిగట్టలేను. ఇంత 
మంది చచ్చిపోయాక, ఒంటరిగా ఈ భూమిని పరిపాలిస్తే కలిగే సౌఖ్యాలు ఏపాటివి? 


విశేషం: కవిత యుగళకళ. శబార్ల సమ్మేళనం. అర్హనారీశ్యర యోగంలో పార్వతీ పరమేశ్వరులవలె 20 అర్థం అభేద దాంపత్యం 
० <> > < 

నిర్వహించాలి. ఇక తెలుగు కవిత - యుగళకళలో యుగళ కళ. తెలుగు పదాలు సంస్కృత పదాలు చక్కగా చిక్కగా కలిసిపోవాలి. 

అతుకులు కన్పించకుండా. ఈ పద్యంలో శబ్బార్థాలు “పొసగ ముత్తెపు సరుల్‌ పోహళించిన లీలి కలిసి మెలిసి కన్పిస్తున్నాయి. 


2. తిక్కన కవితా శిల్పంలోని వైలక్షణ్యం పాత్రల ఆంగిక సాత్మికాభివర్లన. చిత్తవృత్తి నిరూపణ. ప్రసన్న కథాకవితార్థయుక్తి 
నన్నయ శైలి. తిక్కనది నాటకీయ శైలి. పద్యంలో తిక్కన వర్లించిన “అర్జునుని మూర్తి ఏ చిత్రలేఖకుడు చిత్రపటంలో 
చూపించగలడు? అయితే- ఈ వర్లన అంతా సంస్కృతమూలంలో ఉన్నట్టిదే. ఇష్టమైన ఈ సన్నివేశం లభించింది. తిక్కన గంటం 
చిందులు (త్రొక్కింది. తెలుగు భారతంలో మరువరాని మధురమైన మంచి పద్యం అవతరించింది. 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


3. విరవిర: తైళ్లుట యందలి ధ్వన్యనుకరణ.ఇతరములైన ఉదాహరణలు: ఎండ వఏరవిర కాసె; కటాక్ష జ్యోత్స్న విరవిర. 
కరగుచుండ; వరవర © నొవ్ప... దశకంఠుడు 


(తిక్కన నిర్వచనోత్తర రామాయణం.) 


తే. ఎవ్వరికి గాగ ధరణియు నెల్లసుఖము(। గోరెదము వార లందటు వీరె వచ్చి 
ప్రాణములు నరములు నొల్ల(బాటు సేసి । కయ్యమున( జావ నటుముట గంటి గాది! 182 


ప్రతిపదార్థం: ఎవ్వరికిన్‌+కా(గన్‌= ఎవరి కోసమై; ధరణియున్‌= భూమియును; ఎల్ల+సుఖమున్‌= సర్ప్వసౌఖ్యం; కోరెదము= 
కావాలి అనుకుంటామో; వారలు+అందణున్‌= అంత మందీ; వీరె= వీరే; వచ్చి= అరుగుదెంచి; ప్రాణములు= అసువులు; 
అర్థములు= సంపదలు; ఒల్ల(బాటు+చేసి= ఉపేక్షించి (నిరసించి); కయ్యమునన్‌= యుద్దంలో; చావన్‌+అణుముట= మరణించటానికి; 
ప్రతీక్షించడం, ఎదురుచూడ్డం; కంటి(వ)+కాదె!= చూస్తున్నావు కదా! 


తాత్సర్యం: ఎవరిని మెప్పించటానికై ఈ భూమిని సమస్త సౌఖ్యాలను కోరుకుంటామో, వారందరు పోరాటానికి 


రావటం. ప్రాణాలు సంపదలు ఒడ్డటం, చూస్తున్నావుకదా! 


ఉ. తాతల, మామలన్‌, ०९०९८, దండ్రుల దమ్ముల, నన్నలన్‌, గురు 
వ్రాతము, శిష్టకోటి, సఖివర్గము(, దుచ్చజనానురూప దు 
९.8 వధించి 6०८ బడయు నెత్తుట( దో(గిన రాజ్యభోగముల్‌ 
ప్రీతి యొనర్లునే? యశము పెల్లొడ(గూర్షునె? పెం పొనర్షునే? 183 


ప్రతిసదార్జం: తాతలన్‌= పితామహులను మాతామహులను; మామలన్‌= తల్లికి సోదరులను (పిల్లనిచ్చిన వారిని); 
సుతులన్‌= కొడుకులను, తం|డ్రులన్‌= పితృవర్గాన్ని; తమ్ములన్‌+అన్నలన్‌= సోదరులను; గురు+(వాతమున్‌= గురువుల 
సమూహాన్ని; శిష్టకోటిన్‌= మంచివారిని; సఖి+వర్గమున్‌= మిత్రుల సముదాయాన్ని; తుచ్చ, జన+అనురూప, దుర్నీతిన్‌= 
నీచులైనవారి చెడ్డ (ప్రవర్తనను అనుసరించి; వధించి= చంపి; ఏన్‌= నేను; పడయు= సంపాదించే; నెత్తుటన్‌+తో(గన= 
రక్తంతో తడిసిన; రాజ్యభోగముల్‌= రాజ్యపరిపాలన వలన సం(క్రమించే సౌఖ్యాలు; ప్రీతి= సంతోషం; ఒనర్చును+ఏ?= 
కలిగిస్తాయా?; యశము= కీర్తి; పెల్లు= మిక్కుటంగా; ఒడన్‌+ కూర్చును+ఎ?= చేకూర్చగలవా?; పెంవు= గొప్పదనం; 
ఒనర్చునే?= కలుగ చేస్తాయా? 


తాత్సర్యం: తాతలను, మామలను, కొడుకులను, తండ్రులను, సహోదరులనూ, గురువుల సముదాయాన్ని 
గొప్పవారిని, మిత్ర బృందాన్ని నీచమైన స్వార్థ (ప్రవృత్తితో సంహరించి, నేను పొందే రాజ్యసౌఖ్యాలు - రక్తంతో 
తడిసినట్టివి నాకు ఏ సంతోషం కలిగిస్తాయి? ఎట్టి కీర్తిని తెచ్చిపెట్ట గలవు? ఏ అభ్యున్నతిని చేకూర్చగలవు? 
క అక్కడి బంధుల( జంపుచు, । నిక్కడి బాంధవులు సచ్చు టియ్యకొనుచు, నిం 

దెక్కడి పెం పొందెదణ ८०९८ । ద్రెక్కొను పాపంబు రణము తెరు వే నొల్లన్‌. 184 
ప్రతిపదార్థం: అక్కడి+బంధులన్‌= ఆ ఎదిరిపక్షంలో ఉన్న చుట్టాలను; చంపుచున్‌= సంహరిస్తూ; ఇక్కడి+బాంధవులు= ఇక్కడి 
చుట్టాలు; చచ్చుట= మరణించటానికి; ఇయ్యకొనుచున్‌= ఇష్టపడుతూ; ఇందున్‌+ఎక్కడి+పెంపు= ఏ చోటగల అభ్యుదయం; 
ఒందెదన్‌?= సంపాదించగలను?; తుదిన్‌= చివరకు; పాపంబు= పాపం; (తెక్కొనున్‌= వస్తుంది; రణము+తెరువు= యుద్దమార్గం; 
ఏను+ఒల్లన్‌= నేను సమ్మతించను. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 87 


తాత్సర్యం: ఎదిరిషక్షంలో ఉన్న చుట్టాలను చంపటం, ఈ షక్షంలో ఉన్న చుట్టాలు చచ్చిపోవటానికి సమ్మతించటం 
- ఇది మంచిది కాదు. దీనివలన నాకు ఏ అభ్యున్నతి రాదు. చివరకు మిగిలేది పాపం. యుద్దమార్గం నేను అంగీకరింపలేను. 
నిశేషం: పాపము, పుణ్యము అనే ప్రాతిపదికలు ప్రాచీన భారతీయ సంస్కృతి సృష్టించిన భావదీపికలు. పుణ్యం= సుకృతం 
కలది. శుభదృష్టియగు ధర్మం కలది. పవిత్రత- ధర్మము పుణ్యానికి బొమ్మ బొరుసులు. పుణ్యానికి వ్యతిరేకపదం పాపం. ఆ 
పదంలో నీచత్వం అన్యాయం ఇమిడి ఉన్నవి. పుణ్యంచేస్తే మరణానంతరం స్వర్గం. పాపం చేస్తే మరణానంతరం నరకం. 
పుణ్యపాపాలు పునర్ణన్మలో కర్మసిద్దాంతంలో ముడివడి ఉంటాయి. ఇవి వ్యాఖ్యాన నిరపేక్షాలు. అక్షరాలలో నిర్వచించటం కష్టమేగాని, 
పుణ్యపాపాలు కర్మసిద్ధాంతం పాటించే భారతీయులకు సులువుగా అర్థం అయ్యే పదాలు. అణువులో (బ్రహ్మాండం ఇమిడి ఉన్నట్టు 
విత్తనంలో చెట్టు అదృశ్యంగా ఉన్నట్టు పుణ్యం పాపం అనే ~.) విశ్వజనీనమైన విపుల వేదాంతం ఇమిడి ఉన్నది. 

ఆ. ఎల్ల భువనములను నేలుట కైనను । నిట్టి క్రూరకర్మ మెట్లు సేయ 

వచ్చు గడగి? యెదిరివా రేమి సేసిన । మాటుసేయ నాకు మనసురాదు. 185 


ప్రతిపదార్థం: ఎల్ల+భువనములను= అన్ని లోకాలను; ఏలుటకున్‌+ఐనను= పరిపాలించుట కోసమే అయినప్పటికిని; ఇట్టి= 
ఇటువంటి; క్రూర+కర్మ=కనికరం లేని కఠోర కార్యం= (యుద్దం); ఎట్టు, చేయన్‌+వచ్చున్‌= ఏవిధంగా ఆచరించవచ్చును; కడంగి= 
పూని; ఎదిరివారు+ఏమి చేసినన్‌= శత్రువులు ఏమి చేసినా సరే; మారుచేయన్‌= (ప్రతీకార చర్య చేయటానికి; నాకున్‌= నాకు; 
మనసు+రాదు= మన సొప్పదు. 
తాత్సర్యం: ఈ భూలోకంలో ఒక భాగమైన కౌరవ రాజ్యం కోసమేగాక అన్ని లోకాలూ పరిపాలించటానికైనా 
ఇటువంటి క్రూరకర్మ- ఘోర యుద్దం- చేయలేను. ఒక వేళ శత్రువులు ఏమి చేసినప్పటికీ నాకు మారు చేయటం 
కూడా మనస్కరించదు. 
చ. అకట! నితాంతలోభమున నావల( బాటిలు కీడు గాన జా 

లక ధృతరాష్ట్రసూనులు కులక్షయ మయ్యెడుదాని కోర్టి పో 

రికి దెగి వచ్చి రన్మలుచ రెండు నెలింగెడు నీవు నేను దీ 

నికి జొర నేల? వీరి నిటు నిర్ణయ( జంపిన నేమి యయ్యెడున్‌? 186 


ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; నితాంత, లోభమునన్‌= అధికమైన దురాశతో; ఆవలన్‌= తరువాత; పాటిలు= వచ్చే; కీడు= 
నష్టం; కానన్‌+చాలక= చూడకుండగా; ధృతరాష్ట్ర సూనులు= ధృతరాష్ట్రుడి కొడుకులు- దుర్యోధనుడు మున్నగువారు; 
కుల+క్షయము= వంశనాశనం; అయ్యడు దానికిన్‌+ఓర్భి= జరిగే దానికి ఇష్టపడి; పోరికిన్‌= యుద్దానికి; తెగి= సాహసించి; 
వచ్చిరి+అన్‌= వచ్చారనే; కలుచ= తప్పు; రెండున్‌= రెండింటిని; ఎటిండు= తెలిసికొనగలిగిన; నీవు= నీవు; ఏను= నేను (ఓ 
కృష్ణా నీవు నేనూ= అర్జునుడు); దీనికిన్‌= దీనిలోనికి (యుద్దంలోనికి); చొరన్‌+ఏల?= (ప్రవేశించటం ఎందుకు?; వీరిన్‌= వీరిని 
(కౌరవులను); నిర్దయన్‌= దయ లేకుండగా; చంపినన్‌= సంహరించినా; ఏమి+అయ్యెడున్‌?= ఏమి జరుగుతుంది? 
తాత్సర్యం: అయ్యా! దుర్యోధనాదులు తరువాత వచ్చే నష్టం గూర్చి, వంశనాశం అవుతుందని గుర్తించకుండా; 
ఈ ఘోర యుద్దానికి సాహసించి వచ్చారు. వారి దోషం పూర్తిగా తెలిసిన నీవూ నేనూ ఇట్టి యుద్దానికి పూననేల? 
పూని దయలేకుండగా వారిని చంపి వేసినా ఏమి లాభం చేకూరుతుంది? 
క కులనాశము సేసినంద । త్ములధర్మము లడ(గు నష్టకులధర్ములకుం 

గలుగును దుస్ఫంకర; మ । కులఘ్ను లే(గుదురు నరకకూపంబులకున్‌. 187 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కుల నాశము+చేసినన్‌= కులమును నాశనం చేస్తే; తత్‌+కుల, ధర్మములు= ఆ కులానికి సంబంధించిన (ధర్మాలు); 
కర్తవ్యాలు; అడణగున్‌= అణగిపోతాయి; నష్టకులధర్ములకున్‌= కులధర్మాలు నష్టమైన వారికి; దుస్సంకరము+అ= చెడు సంయోగం; 
కలుగును= ఏర్పడుతుంది; ఆకులఘ్నులు= కులానికి కీడు చేసినవారు; నరక కూపంబులకున్‌= నరకంలోని గోతులలోనికి; 
ఏగుదురు= వెళ్ళుతారు. 


తాత్సర్యం: కులనాశనం జరిగితే, కులధర్మాలు నశిస్తాయి. కులధర్మాలను నాశనం చేస్తే, సాంకర్యం ఏర్పడుతుంది. 
కులానికి కీడు చేసినవారు (మరణానంతరం) నరకకూపంలో పడిపోతారు. 


విశేషం: ప్రాచీన భారతదేశంలో సమాజంలో నాలుగు ముఖ్యకులాలు ఉండేవి. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రుల కులాలు. దానికి 
వర్లవ్యవస్థ అనిపేరు. (బ్రాహ్మణులు ~ విద్య, క్షత్రియులకు యుద్ద పరా(క్రమం, వైశ్యులకు వాణిజ్యం పశుపాలన శూ(ద్రులకు సేవ 
కులధర్మాలుగా ఎంచబడ్డాయి. వర్లసాంకర్యం వలన సమాజ శ్రేయస్సుకు భంగం అని పలువురు భావించేవారు. అర్జునుడు € 
అభి ప్రాయాలనే వ్యక్తం చేశాడు. 


2. పుణ్యం, పాపం, నరకం, స్వర్గం గూర్చి భారతంలో పలుచోట్ల (ప్రసక్తి వస్తుంది 


3. మహాభారతకాలంనాటికే వర్ల వ్యవస్థ బీటలు వారింది. (ద్రోణుడు పుట్టుకచేత బ్రాహ్మణుడు. చేపట్టింది క్షాత్రం. అట్లే 
£> ऊ ల ల ^~ श 
అతడి కొడుకు అశ్వత్థామ, బావమరది కృపుడు. ఉపకులాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు సూతకులం. వ్యాసుడు, పరాశర మహర్షికి 
పల్లెల టేడగు దాశరాజు కూతురు సత్యవతికి సుతుడు. 
తే. ఇంత పాపంబు సేయంగ నెత్తికొందు । మయ్య? రాజ్యలోభంబున నఖిలబంధు 
జనుల వధియింప( దొడంగితి మని” రథంబు । మీద గూర్లుండ బడియెయ జే యూందికొనుచు. 188 


ప్రతిపదార్థం: ఇంత+పాపంబు+చేయంగన్‌= ఇంతటి పాపం చేసేందుకు; ఎత్తికొందుము+అయ్య?= పూనుకొంటామా?; 
రాజ్య+లోభంబునన్‌= రాజ్యంమీది దురాశచేత; అఖిల+బంధుజనులన్‌= అందరు చుట్టాలను; వధియింపన్‌+తొడంగితిమి= 
చంపటానికి పూనుకొన్నాము; అని= అని చెప్పి; రథంబుమీదన్‌= రథం పైన; చేయి+ఊందికొనుచున్‌= చేతిని ఆలంబంగా చేసికొంటూ; 
(అర్జునుడు) కూర్చుండన్‌+పడియెన్‌= కూలబడి కూర్చున్నాడు. 


తాత్సర్యం: “ఇంతటి పాపం చేయటానికి పూనుకొనటమా? రాజ్యంమీద దురాశతో అందరు బంధువులను 
చంపివేయటానికి సిద్దమయ్యామే!' అని అర్జునుడు పలుకుతూ, రథం మీద తన చేతిని ఆసరాగా చేసుకొని కూలబడి 
కూర్చున్నాడు. 
విశేషం: 1. అర్జునుడు మహావీరుడుగదా. ఇది పిరికితనం కాదా? అతడి శీలానికి- ఈ “విషాదయోగం' ఒక కళంకం కాదా? అనే 
ప్రశ్న ఉదయించడం సహజం. దానికి ఒక సమాధానం మహాభారత రచయిత - జరిగిన దానిని జరిగినట్లు చెప్పాడు. అందులోని 
మంచిచెడ్డలు వేరే విషయం. మహాభారతాన్ని ఇతిహాసం అనటానికి ఇది ఒక కారణం. ఏత(ద్రచయిత రంగుపూసి సన్నివేశాలు మార్చలేదు. 
ఇక అర్జునుడి శీలానికి ఇది కళంకం కాదా? కాదు అని సమాధానం చెప్పవచ్చును. బీవితంలో ఎట్టివారికైనా సందేహాలు ఏర్పడటం 
సహజం. అవి జీవలక్షణాలు. బలచిహ్నాలు వాటిని దాటగలవాడే వీరుడు. రాయి, రప్పకు, మూఢులకు ఏ సందేహాలు రావు. బాగోగులు 
గుర్తించి స్థిర నిశ్చయం చేసికొనగలవాడే వీరుడు. ధైర్యశాలి. అర్జునుడు మహావీరుడేకాని ఘోర హంతకుడు కాదు. అర్జున విషాదయోగం 
- అతడు ఎట్టి సుకుమార హృదయుడో నిరూపిస్తున్నది. లోకోత్తర పరాక్రమంలో కరుణా(ర్థ హృదయం మారురూపంలో దాగి ఉంటుంది. 
వ. _ఇవ్విధంబున శోకసంవిగ్నమానసుండును విషాదవిహ్వలుండును బరమకరుణాభరితుండును నై 
శరశరాసనంబులు విడిచి కన్నీరు దొరంగ నూరకున్న, సవ్యసాచిం జూచి మధుసూదనుం డిట్లనియె. 189 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 89 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; శోక+సంవిగ్న+మానసుండును= దుఃఖంచేత కలతచెందిన మనస్సుగలవాడును; 
విషాద+విహ్వలుండును= శోకంచేత వశం తప్పిన వాడును; పరమ+కరుణా+భరితుండును+ఐ= గొప్ప దయతో కూడిన వాడును 
అయి; శర, శరాసనంబులు= విల్లు, అమ్ములు; విడిచి= వదలిపెట్టి; కన్నీరు+తొరంగన్‌= కంటినీరు కారుతుండగా; ఊరకున్నన్‌= 
కదలక మెదలక కూర్చుండగా; సవ్యసాచిన్‌= అర్జునుడిని; చూచి= వీక్షించి; మధుసూదనుండు= మధువు అనే రాక్షసుని 
సంహరించినవాడు- శ్రీకృష్ణుడు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 
తాత్సర్యం: ఈ విధంగా దుఃఖంచేత కలతచెందిన మనస్సుగలవాడూ శోకంచేత వశం దప్పినవాడూ, పరమ 
కరుణాపూరిత హృదయుడూ అయి వఏల్లూ బాణాలు వదలి కన్నీరు కారుచుండగా ఊరకున్న అర్జునుడిని చూచి 
శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. 
విశేషం: 1. భగవద్గీతలో ఇంత వరకు అర్జున విషాదయోగం. 2. ఇక్కడనుండి భగవద్గీతోపదేశం ప్రారంభం. 
క. “దెప్పరపు( జోట నీ కీ , యొప్పని విధ మెచటినుండి యొదవెను? విను మీ 

చొ ప్పవివేకులయది; యిది । దప్పించును సద్గ్దతియు నుదాత్తయశంబున్‌.' 190 
ప్రతిపదార్థం: దెప్పరపున్‌+చోటన్‌= ఆపద సంభవించినప్పుడు; నీకున్‌= నీకు; -ఈ+ఒప్పని విధము= ఇటువంటి సరిపడని తీరు; 
ఎచటన్‌+ఉండి= ఎక్కడ నుండి; ఒదవెను?= ఏర్పడింది?; వినుము= ఆలకింపుము; ఈ+చొప్పు= ఈ తీరు; అవివేకుల+అది= 
మూర్భులది; ఇది= ఈ అవివేకం; సద్గతియున్‌= మంచి తీరును (ఉత్తమగతిని); ఉదాత్త+యశంబున్‌= గొప్పది పవిత్రమునైన 
కీర్తిని; తప్పించును= చెందకుండా చేస్తుంది. 
తాత్సర్యం: కానిచోట నీకు ఈ సరిపడని తీరు ఎట్టా ఏర్పడింది? ఇది అవివేకుల తీరు. నీకు తగనిది. ఈ 
అవివేకం నిన్ను సద్గతి నుండి (సరియైన మార్గం నుండి) పవిత్రమైన కీర్తి నుండి తప్పిస్తుంది. 
వ. అని మలియును. 191 
తాత్సర్యం: అని ఆగక శ్రీకృష్ణుడు మరల ఈ విధంగా అన్నాడు. 


తే. “తగునె యర్లున! యీ పెంటితనము నీకు? । దండివై లెమ్ము' మనసు పేదటిమి విడిచి; 
యనిన నట్లున్న భంగిన యల్ల నిట్లు । లనియె నాతండు పుండరీకాక్షుతోడ. 192 


ప్రతిపదార్థం: అర్జున!= ఓ అర్జునా; ఈ+పెంటితనము= ఈ ఆడంగితనం; నీకున్‌= నీకు; తగును+ఎ?= తగునా?; మనసు, 
సేదటీమి, విడిచి= మానసిక దారిద్ర్యాన్ని వదలిపెట్టి; దండివి+ఐ= గొప్పువాడవై; లెమ్ము= లేచి నిలబడు (ఉత్సాహంతో కర్తవ్య 
నిర్వహణకు ఉద్యుక్తుడవుకమ్ము); అనినన్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా; అట్టు+ఉన్న, భంగిని+అ= ఎట్టా ఉన్నాడో అట్టాగే ఉండి- 
అనగా చేయి ఊతగా రథంమీద కూలబడినవాడు అట్లే ఉండి; అల్లన్‌= మెల్లగా; పుండరీక+అక్షు తోడన్‌= తెల్ల తామర పువ్వుల 
వంటి కన్నులుగలవాడితో- శ్రీకృష్ణుడితో; ఆతండు= అర్జునుడు; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు ఇట్టా అన్నాడు. 'ఓ అర్జునా! నీకు ఇట్టి ఆడంగితనం కూడదు. మనస్సులోని తక్కువ 
భావం విడిచిపెట్టి, గొప్పవాడవై లెమ్ము' అని హెచ్చరించాడు. అర్జునుడు విషాద తన్మయత్వంతో రథంమీద 
కూలబడి కూర్చుండి ఉండే, పుండరీకాక్టుడైన శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. 

విశేషం: పెంటి= పశుపక్ష్యాదులలో ఆడుది. మూలంలో ఉన్న మాటలు. '్టైబ్యం మాస్మగమః పార్థ!= క్షుద్రం హృదయ దౌర్చల్యమ్‌' 
'నపుంసకత్వం' వదలుమన్నాడు. ఒకనాడు అజ్ఞాతవాసంలో అర్డునుడు ధరించిన భూమిక అది. తెలుగులో పెంటితనం- అనే 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 


మాటలో మనుష్యుజాతిలోని (స్త్రీత్వం కంటె పశుపక్ష్యాదుల లోనిది మరీ హేయమైనది అనే ధ్వని ఉన్నది. 'దండివై లెమ్ము" అనే 
తెలుగులో క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్యా ఉత్తిష్ట పరంతప అనే సంస్కృతంలోని ఘాటు లేదు. 


సీ. *అక్కట! ग्क्त, లగు ద్రోణ భీష్యుల । నమ్ముల నొప్పింప నగునె చెపుమ! 
మాన్యుల( జంపుట మగపాడి గాదు; భి । క్షాశనం బైన నత్యంత సుఖము; 
కడంగి యెవ్వరి( జంప(ా+ బెద్ద బ్రదుకయ్యు । నూహింప బ్రదుకు గాకుండు నాకు; 
విను మట్టి ధృతరాష్త తనయులు గారె యీ । యొడ్డిన మొనలలో నున్నవార; 


७.  లింద్రియముల నెల్ల నివురంగ( జేయుచు । నడరు శోకవష్ని యాటి నేర 
దింద్రపదవి సేరె నేనియు(; గావున । భండనంబు సేయకుండువా(డ. 193 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; పూజా+అర్హులు+ అగు= పూజించదగినవారైన; ద్రోణ భీష్ములన్‌= (ద్రోణాచార్యుడినీ, భీష్ముడినీ, 
అమ్ములన్‌= బాణాలతో; నొప్పింపన్‌+అగునె?= బాధింపతగునా?; చెపుము+అ= నీవే చెప్పుము; మాన్యులన్‌= గాౌరవించదగినవారిని; 
చంపుట= సంహరించటం; మగపాడి+కాదు= పరా(క్రమం ఉన్నవారికి న్యాయం కాదు; భిక్షా+అశనము= ముష్టి ఎత్తుకొని సంపాదించే 
కూడు; ఐనన్‌= అయినను; అత్యంత+సుఖము= మిక్కిలి సంతోషం; కడ(గి= పూని; ఎవ్వరిన్‌= ఎవరిని; చంపగాన్‌= సంహరించగా; 
పెద్ద+(బ్రదుకు+అయ్యున్‌= గొప్ప బీవితమే అయినప్పటికి; ఊహింపన్‌= ఆలోచిస్తే; బ్రదుకు= జీవితం; నాకున్‌+కాకుండున్‌= 
నాకు కాకుండా ఉంటుందో; వినుము; అట్టి= అటువంటి; ధృతరాష్ట్ర, తనయులు+కారె= ధృతరాష్ట్రుడి కొడుకులు కారా; ఈ+ఒడ్డిన, 
మొనలలోన్‌= ఈ పన్నిన సేనలలో; ఉన్నవారలు= ఉన్న వారు; ఇం(ద్రియములన్‌+ఎల్లన్‌= అన్ని ఇంద్రియాలను; ఇవురంగన్‌+చేయుచున్‌= 
శుష్కింపజేయుచు; అడరు= వ్యాపించే; శోక వహ్ని= దుఃఖమనే అగ్ని; ఇం(ద్రపదవి+చేరెన్‌+ఏనియున్‌= ఇంద్రపదవి వచ్చిపుడు 
గూడ; ఆబన్‌నేరదు= ఆరిపోదు; కావునన్‌= కాబట్టి; భండనమ్ము= యుద్దం; చేయక+ఉండువా(డన్‌= చేయకుండా ఉంటాను. 


తాత్సర్యం: అయో?! పూజార్గులైన ద్రోణభీష్ములను బాణాలతో బాధించ తగునా చెప్పుము? మాన్యులను చంపడం 
పరాక్రమం కాదు. అంతకంటె భిక్షాన్నమయినా మిక్కిలి సుఖకరం. పూనుకొని ఎవరినిచంపితే గొప్ప 22० 
అవుతుందో ఆలోచిస్తే నాకది (బ్రతుకే కాదనిపిస్తుంది. వినుము! అట్టా చంపదగని, ధృతరాష్ట్ర పుత్రులే గదా 
ఈ పన్నిన సేనలో ఉన్నవారు? అన్ని ఇంద్రియాలను శుష్కింపజేస్తూ వ్యాపించే శోకాగ్ని ఇంద్ర పదవి లభించినా 
చల్లారదు. కనుక నేను యుద్దం చెయ్యలేను. 


విశేషం: ఇంద్రియాలు ఐదు. జ్ఞానేంద్రియాలు: త్వక్కు (చర్మం), చక్షువు (కన్ను) (శ్రోత్రం (చెవి), జిహ్వ (నాలుక), ఘ్రాణము 
(ముక్కు). కర్మేంద్రియాలు: వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ; మనస్సు- పదకొండో ఇంద్రియం. శబ్ద, స్పర్శ, రూప, 
రస, గంధాలు ఇం(దియార్థాలు. 


వ. ఎల్ల భంగుల గురుజనంబుల నొప్పించుటకుం జాల వారిని గలిపెంచుటయును మనము వారల 
గెలిచినవారల మగుటయు నను నీరెంటియందును బెద్ద మే లెయ్యది యేను గార్పణ్య దోషోపహత 
స్వభావుండను, ధర్మసమ్మూఢచేతస్ముండనునై నిన్ను శరణు సొచ్చి యడిగెద నీశిష్యుండ నగు నన్ను 
శాసింపు, మనిన విని కలకల నవ్వి నారాయణుండు నరున కిట్లనియె. 194 


ప్రతిపదార్థం: ఎల్లభంగులన్‌= అన్ని విధాల; గురు+జనంబులన్‌= పెద్దలను; నొప్పించుటకున్‌= బాధించటానికి; చాలన్‌= 
సమర్జుడనుగాను; వారిని+గలిపించుటయును= వారు జయించేటట్టు చేయటం; మనము, వారలన్‌+7లిచిన వారలము+అగుటయున్‌= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 91 
వారిని మనం జయించటం; అను= అనే; ఈ రెంటిలోన్‌= ఈ రెండింటిలో; పెద మేలు+ఎయ్యది= ఏదీ గొప్ప మేలుకాదు; 
ఏను= నేను కార్చణ్య దోష ఉపహత స్వభావుండను నేను దీనుడను (కార్పణ్యం అనే దోషంచేత కొట్లబడిన స్వభావం 
గలవాడను) ధర్మ సమ్మూఢ+చేతస్కుండను= ధర్మం తెలియని మూఢ మనస్సుకలవాడను ఐ= అయి; నిన్నున్‌= కృష్ణా నిన్ను; 
శరణు+చొచ్చి= ఆశ్రయించి; అడిగెదన్‌= ప్రశ్నిస్తాను; నీ శిష్యుండన్‌+అగు= నీ దగ్గర చేరి జ్ఞానం ఆర్డించే వాడిని; నన్నున్‌= 
నన్ను; శాసింపుము= ఆజ్ఞాపించుము; అనినన్‌= అని (అర్జునుడు) చెప్పగా; విని; కలకల+నప్వి= పక పక నవ్వి; నారాయణుండు= 
విష్ణువు- శ్రీకృష్ణుడు; నరునకున్‌= అర్జునుడితో; ఇట్టు+-అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'అన్ని విధాలా ఆలోచించి చూస్తే, పెద్దలను నొప్పించటం మంచిది కాదు. వారు మనలను జయించినా, 
లేదా మనం వారిని జయించినా, రెంటిలో పెద్ద తేడా లేదు. రెండూ దుఃఖకారణాలే. నేను దీనుడను. నేను నీ 
శిష్యుడను. జిజ్ఞాసువను. ధర్మం తెలియని మూఢుడను. నాకు జ్ఞానోపదేశం చేసి కర్తవ్యం తెలుపవలసినది” అని 
అర్జునుడు అనగా విని శ్రీకృష్ణుడు కలకల నవ్వి ఈ విధంగా అన్నాడు: 


విశేషం: i నవ్వులలోని వైవిధ్యం గుర్తించి ప్రయోగించిన కవి తిక్కన. 2. కలకల- నవ్వుకు ధ్వన్యనుకరణం. 


చ. _*“వగవ(గ నేమియుం దగనివారికినై హృదయంబు గుందయగా 
వగచెదు; బుద్ది మాటలును వావిరి నాడెదు నీవు, పండితుల్‌ 
వగతురె యున్నవారికి నవశ్యవిధేయత( జన్నవారికిం; 
దెగు వగలెల్ల( జిత్తము ప్రదీప్త వివేకమయత్వ మొందినన్‌.' 195 


ప్రతిపదార్దం: వగవ(గన్‌+ఏమియున్‌+తగని వారికిన్‌+ఐ= ఏమా(త్రం దుఃఖించవలసిన అవసరం లేనివారి కోసం; హృదయంబు= 
గుండె; కుంద(గాన్‌= విషాదం చెందగా; వగచెదు= దుఃఖిస్తున్నావు; బుద్ది+మాటలును= ((ప్రజ్ఞావాదములను) తెలివితేటలతో 
మెర పలుకులు; వావిరిన్‌= అధికంగా; ఆడెదు= పలుకుతున్నావు; పండితుల్‌= తెలిసినవారు (జ్ఞానం కలవారు); ఉన్నవారికిన్‌= 
జీవించి ఉన్నవారికోసం; అవశ్య+విధేయతన్‌= తప్పనిసరిగా; చన్నవారికిన్‌= మరణించిన వారి కోసం; వగతురు+ఎ= దుఃఖిస్తారా? 
(దుఃఖించరు); చిత్తము= మనస్సు; ప్రదీప్త, వివేకమయత్వము+ఒందినన్‌= వెలుగొందే ప్రాజ్ఞతతో కూడింది అయితే; 
వగలు+ఎల్లన్‌= దుఃఖాలన్నీ; తెగున్‌= తొలగి పోతాయి. 


తాత్సర్యం ఏ మాత్రం దుఃఖించదగని, వారి కోసం హృదయం కక్రుంగగా దుఃిస్తున్నావు. నీవు తెలివైన మాటలు 
ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఉన్నవారికి (బ్రతికున్న వారికి), విధివశంచేత తప్పనిసరిగా చన్న వారికి (చనిపోయిన వారికి) 
పండితులు దుఃఖిస్తారా? మనసు ఉజ్ఞ్యలమైన వివేకంతో కూడిన దయితే దుఃఖాలన్నీ నశిస్తాయి 


విశేషం: సంస్కృత భగవద్గీతలో ఉన్న 'ప్రజ్ఞావాదము” అన్న పదాన్ని తిక్కన 'బుద్ది మాటలు’ అని తెనిగించాడు. అర్జునుడి మాటలలో 

'తెలివి తేటలు” ఉన్నాయి. చిత్తమునకు కావలసింది వెలుగు. ఆ వెలుగు “వివేకం”. చిత్తం (ప్రదీప్రమైనప్పుడు వివేకపూరితమైన 

జ్ఞానం లభిస్తుంది. అతడే అచ్చమైన జ్ఞాని. పండితుడు. 

వ. అని పలికి పార్లునిం బరమ జ్ల్ఞానంబునకు( గారణంబు లగు వాక్యంబులు వినుటకుం జొనిపి 
యద్దేహంబునందు బాల్యంబు యౌవనంబు వార్హకంబుననం గలుగు నవస్టలం బొందినట్లు జీర్ణంబులైన 
వస్తంబులు విడిచి నూతనంబు లైన వానిం గైకొనిన చాడ్పుననుంగాని దేహాంతరగమనం బాత్మహానిం 
జేయదనియు( బుట్టువు( జావు నను నివి లేమిం జేసి శరీరంబు వోలె శస్రచ్చేదనంబు మొదలైన 
వికృతికారణంబులకు నాత్ముండు లోను గా డనియు నప్పురుషుండు నొప్పించువా(డును నొప్పింప 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


బడియెడు వా(డును 7०८ డనియుం జెప్పి మఖియు ననేక వాక్యంబుల నాత్మకు నభావంబును శరీరంబునకు 
భావంబును గలుగమి డెలిపి యాత్మతత్వంబు శాశ్వతం బగుట యెలింగించి యిట్లనియె. 196 

ప్రతిపదార్థం: అని, పలికి= అని (శ్రీకృష్ణుడు) చెప్పి; పార్టునిన్‌= అర్జునుడిని (పృథాకుమారుడిని); పరమ+జ్ఞానంబునకున్‌= 
అన్నిటి కంటె మిక్కుటమైన జ్ఞానానికి; కారణంబు+అగు= మూలహేతువులైన; వాక్యంబులు= సార్థకమైన పలుకులు; 
వినుటకున్‌+చొనిపి= ఆలకించే టట్టు చేసి; ఈ+దేహంబునందున్‌= ఈ శరీరంలో; బాల్యంబు= చిన్నతనం (శైశవం); యౌవనంబు= 
పడుచుతనం; వార్హకంబును= ముసలితనం; అనన్‌+కలుగు+అవస్థలన్‌= అని చెప్పదగిన శారీరక స్థితిగతులను; పొందినట్లు= 
అనుభవించేటట్టు; జీర్లంబులు+ఐన, వ(స్రంబులు= చినిగిపోయిన బట్టలు; విడిచి= వదలిపెట్టి; నూతనంబులు+ఐన= (క్రొత్తవి 
అయిన; వానిన్‌= వాటిని; కైకొనిన+చాడ్సుననున్‌= స్వీకరించిన విధంగా; దేహ+అంతరగమనంబు= ఇంకొక శరీరాన్ని (పొందటం, 
చేరటం); ఆత్మ+హానిన్‌+చేయదు+అనియున్‌= ఆత్మకు కీడు చేయదు అనియును; పుట్టువు, చావు+అను+ఇవి+లేమిన్‌+చేసి= 
జననం మరణం అనేవి లేవు కాబట్టి; శరీరంబు+పోలెన్‌= దేహంవలె; శస్త+ఛేదనంబు= ఆయుధాల వలన చీల్చబడటం; 
మొదలు+ఐన= మొదలైన (మున్నగునట్టి); వికృతి+కారణంబులకు న్‌= వికారౌతువులకు; ఆత్ముండు= ఆత్మ; 
లోను+కా(డు+అనియున్‌= బద్దుడు కాడనీ; ఆ+పురుషుండు= ఆ ఆత్మ(ఆత్ముండు); నొప్పించువా(డును= బాధించేవాడున్నూ; 
నొప్పింపన్‌+పడువా(డును= బాధించబడే వాడున్నూ; కాడు+అనియున్‌= కాడు అనీ; చెప్పి= పలికి; మటియున్‌= ఇంకా; 
అనేక+వాక్యంబులన్‌= పెక్కు వాక్యాలతో; ఆత్మకున్‌= ఆత్మకు; అభావంబును= లేకపోవటం; శరీరంబునన్‌= దేహానికి; 
భావంబును= అస్తిత్వమునూ (ఉండటమూ); కలుగమి= కలగకపోవటం; తెలిపి= తెలియచేసి; ఆత్మతతంబు= ఆత్మయొక్క 
స్వరూపం; శాశ్వతంబు+అగుట= స్థిరంకావటం; ఎటీంగించి= తెలిపి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడికి తత్త్వజ్ఞానం ఉపదేశించాడు. మానవదేహం బాల్యం, యౌవనం, వార్హకం అనే 

६० జ Sy €> 
అవస్థలు పొందినట్టుగా చినిగిపోయిన పాత బట్టలు విడిచి (క్రొత్త బట్టలు ధరించినట్టు ఆత్మ ఒక దేహాన్ని విడిచి 
మరియొక దేహాన్ని పొందుతుంది. ఆత్మ దేహాంతరగమనం వలన నశించదు. నశించేది శరీరం మా(త్రమే. ఆత్మకు 
పుట్టుక, చావు అనేవి లేవు. ఆయుధాలు శరీరానికే తప్ప ఆత్మకు హాని చేయలేవు. ఆత్మ (పురుషుడు) బాధించేవాడు 
కాడు; బాధను పొందేవాడూ కాడు.' ఆత్మకు అభావం లేదు. ఆత్మ శాశ్వతం. శరీరం నశించేది. దానికి అస్తిత్వం 
లేదు. ఈ విధంగా పెక్కు భంగుల శ్రీకృష్ణుడు ఆత్మతత్యం అర్షునుడికి వివరించి చెప్పాడు. 


విశేషం: 1. మూల సంస్కృత భారతంలో చాలా విపులంగా ఉన్న ఆత్మ తత్త్యం తిక్కన తెలుగులో ఎంతో కుదించివేశాడు. 
2. “పురుషుడు” అనే శబ్దం ఈ (ప్రకరణంలో ఆత్మకు పర్యాయపదంగా చెప్పబడింది. 
3. అవస్థలు పెక్కు రకాలు. ఈ పద్యంలో చెప్పబడినట్టివి బాల్యం, యౌవనం, వార్తకం మా(త్రమే. 
[ग €> <> 
బాల్యం- పుట్టినప్పటి నుండి అయిదేండ్ల వరకు. 
కౌమారం- ఆరేండ్ర నుండి ముప్పయి ఏండ్ర వరకు. 
62 62 
యౌవనం- ముస్ల్పైఏండ్ల నుండి యాభై సంవత్సరాల పర్యంతం. 
వార్షకం- ఏబదేండ్ర పిదప వయసు. 
> 62 
Mm నోప చ mA ప 
శ్రీకృష్ణు( డర్దునునకు( దత్వజ్ఞా పదేశంబు సేయుట (సం. 6-24-19) 


ఆ. ఇట్టు ९०९७८ జేసి యెవ్వరి దెసకు శో । ४०६०८ బొంద గారణంబు లేదు; 
22८ 24०6८ జెడియెడువా(డు 7०८ । దలణితేని వగవవలదు మున్న, 197 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 93 


ప్రతిపదార్థం: ఇట్టులు+అగుటన్‌+చేసి= ఈ విధంగా ఉన్నది కాబట్టి; ఎవ్వరి+దెసకున్‌= ఎవరి యెడలను; శోకంబున్‌= దుఃఖాన్ని; 
పొందన్‌= అనుభవించటానికి; కాణంబు+లేదు= హేతువు లేదు; జీవుడు= ఆత్మ; ఎల్లభంగిన్‌= ఏ విధంగానూ; చెడియెడువా(డు+కాన్‌= 
చెడిపోయేవాడు అని; తలచితి(వి)+ఏని= అనుకుంటే; మున్ను+అ= మున్నే; వగవన్‌వలదు= దుఃఖించవలసిన అవసరం లేదు. 


తాత్సర్యం: ఈ కారణం చేత, ఎవరి కోసమూ శోకించవలసిన అవసరం లేదు. ఒకవేళ జీవుడు చెడేవాడే అని 
అంగీకరించినా శోకించవలసిన అగత్యం అసలే లేదు. అది సహజ పరిణామం అని సరిపెట్టుకొనాలి. 
విశేషం: ఈ పద్యానికి సంస్కృత మూల శ్లోకం 
శ్లో “అథ చైనం నిత్యజాతం । నిత్యంనా మన్యసే మృతమ్‌, 
सकण త్వం నుహాబాహో । నైనం శోచితు ముర్హసి.” (భ.గీ.2.26) 
ఎల్లప్పుడు ఆత్ముడు పుట్టేవాడనీ, గిట్టేవాడనీ నీవు తలపోస్తే ఇక అటువంటప్పుడు దుఃఖానికి తావే లేదు కదా. ఇది మాట 
వరుసకు, వాదం కోసం అంగీకరించిన ప్రాతిపదిక మా(త్రమే. ఆత్మ, నిత్యం, శాశ్వతం అని నిష్కర్షగా భగవద్గీతా (ప్రోక్రమైన అభిప్రాయం. 


క పురుషుడు సెడు ననువా(డును, । బురుషు(డు సెటుచు నని పలుకు పురుషుండును న 
య్యిరువురు నవివేకుల; య । ప్పురుషు(డు సెటుపండు సెడ(డు భుజవీర్యనిధీ! 198 


ప్రతిపదార్థం: భుజ+వర్య+నిధీ!= బాహుపరా(క్రమానికి నెలవైనవాడా! ఓ అర్జునా!; పురుషుడు= ఆత్ము(డు; చెడును+అనువా(డును= 
నశిస్తాడు అని చెప్పేవాడున్నూ; పురుషుడు= ఆత్ముడు; చెణుచున్‌= నశింప చేస్తాడు; అని+పలుకు= అని చెప్పే; పురుషుండును= 
మానవుడున్నూ; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరూ; అవివేకులు+అ= అవివేకులే! మూఢులే; ఆ+పురుషు(డు= ఆత్ముడు; చెణుపండు= 
నాశనం చేయడు; చెడ(డు= నశించడు. 


తాత్సర్యం: ఓ అర్జునా! ఆత్ముడు నశిస్తాడు అనేవాడూ, ఆత్ముడు నశింపచేస్తాడు అనేవాడూ- ఇరువురూ అవివేకులే. 
ఆత్మ నశించదు, ఎవరినీ నాశనం చేయదు. 


విశేషం: ఈ పద్యంలో పురుషుడు అనే శబ్దం - మనుష్యుడు అనే అర్థంలో ఒకచోట- ఆత్మ అని మూడుచోట్ల ప్రయోగించబడింది. 
మొదటి పంక్తిలో పురుషుడు అంటే ఆత్మ, రెండవ పాదంలో పురుషుడు మొదటి పదానికి అదే అర్థం. రెండవ పాదంలో యతిస్థానంలో 
ఉన్న పురుషుడు అనే శబ్దానికి మనుష్యుడు అని అర్థం. నాలుగో పాదం మొదటి శబ్దం - పురుషుడు అనే మాటకు ఆత్మ అని అర్థం. 


క ८०६०८ ८ వే లొకండే । పురుషోత్తము( డైన యేన; పురుషోత్తమతా 

స్పురణకు బురుషత్వం బను । మెరమెర గల; దదియ కాదె మెయికొను(C గ్రియకున్‌. 199 
ప్రతిపదార్థం: పురుషు(డు+అనన్‌= ఆత్ముడు అనగా; వేణు+ఒకండే?= వేరే ఇంకొకడా?; పురుష+ఉత్తము(డు+ఐన= 
పురుషులలో గొప్పవాడైన; ఏను+అ= నేనే; పురుషోత్త్రమతా+స్సురణకున్‌= పురుషోత్తమత్వం అభివ్యక్తం అయ్యేందుకు; 
పురుషత్వంబు= ఆత్మత్వం; అను+మెరమెర= అనే తళతళల కాంతి; కలదు= ఉన్నది; అది+అ= అదియ- అదే; (క్రియకున్‌= 
పనిచేయటానికి; మెయికొనున్‌+కాదె!= పూనుకొంటుంది కదా! 
తాత్సర్యం: పురుషుడు, ఆత్మ అంటే నేనే; వేరొకడు కాడు. పురుషోత్తమత్వం అభివ్యక్తం కావటానికి ఆత్మత్వస్ఫూర్తి 
ఉంటుంది. అదే సర్వ(క్రియలకూ పూనుకొంటుంది. 
విశేషం: 1. పురుషుడు- పురుషోత్తముడు అనేది శాబ్దిక వ్యత్యాసమేగాని పురుషుడు- పురుషోత్తముడు అనేది అభేదాధ్యవసాయమే 
అని ఈ పద్యం చెపుతోంది. అంతేగాక- ఆ పురుషోత్తముడు ఎవరు? తానే అని శ్రీకృష్ణుడు నొక్కివక్కాణించాడు. 


94 శ్రీమదాంధ్ర ముహాభారతము 


తిక్కన - అద్ద్వైతి అని చెప్పవచ్చు. భగవద్గీతలోని శ్రీకృష్ణ వాక్యాలకూ, మతత్రయకర్తలు ఎవరికి అనుకూలమైన వ్యాఖ్యలు 

వారు చేశారు. 
వ. అని వెండియు వివిధవాక్యంబుల నాత్మునకు బాధ్యబాధకత్వంబులు లే కునికి వివరించి వివ్వచ్చునకుం 
గృపాశోకంబులకు మూలంబు లగు నహంకారంబులు వారించి, యతనికి రగోత్సాహంబునకుం గారణం 
బైన స్వకర్మావలంబనంబు వదలం దగమి దెలియుటకు వలయు వాక్యంబులు పెక్కు లుపన్యసించి.200 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; వెండియున్‌= మరియు; వివిధ+వాక్యంబులన్‌= పెక్కు వాక్యాలలో; ఆత్మునకున్‌= 
పురుషుడికి; బాధ్య, బాధకత్వంబులు= బాధను పొందటం బాధను కలిగించటం; లేకునికి= లేకపోవటం; వివరించి= ప్రస్ఫుటంగా 
చెప్పి; కృపా+శోకంబులకున్‌= దయకు దుఃఖానికి; మూలంబులు+అగు= కారణాలు అయిన; అహంకారంబులు= అహంకార 
మమకారాలు; వారించి= తొలగించి; అతనికిన్‌= (అర్జునుడికి); రణ+ఉత్సాహంబునకున్‌= యుద్దం చేయాలనే ఆవేశంతో కూడిన 
అభిలాషకు; కారణంబు+ఐన= హేతువైన; స్వకర్మ+అవలంబనంబు= కర్తవ్య నిర్హ్వహణం; వదలన్‌+తగమి= వదలి పెట్టటం మంచిది 
కాదని; తెలియుటకున్‌= తెలిసికొనేందుకు; వలయు= అవసరమైన; వాక్యంబులు= సార్థకమైన మాటలు; పెక్కులు= అనేకాలు; 
ఉపన్యపించి= వివరించి చెప్పి. 


తాత్సర్యం: అని మరల ఎన్నో వాక్యాలతో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోపదేశం చేశాడు. 'ఆత్మకు బాధింపబడటం 
లేదు. బాధించటమూ లేదు అని వివరించాడు. అర్జునుడి కృపావేశానికీ దుఃఖానికీ మూలం అతడి అహంకార 
మమకారాలే గనుక వాటిని తొలగించాడు. అర్జునుడు చేయవలసిన పని యుద్దానికి తగిన స్వకర్మావలంబనం.” 
దానిని వదలరాదు అని తెలియటానికి తగిన వాక్యాలు ఎన్నో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపన్యసించాడు. 
ac) ఇ 

విశేషం: 'అని వెండియు వివిధ వాక్యంబులన్‌' అని తిక్కన (వ్రాశాడు. అయితే ఆ వివిధ వాక్యాలు ఏమిటో తిక్కన చెప్పలేదు. 
అవి అన్నీ అర్జునుడిని కర్తవ్యోన్ముఖుడిని గావించాయి అని మా(త్రం చెప్పాడు. దీనిని బట్టి తిక్కన బుద్దిపూర్వకంగానే భగవద్గీతను 
సాంతంగా అనువదించలేదని తేలుతున్నది. 
క సమరంబు రాజులకు ను । త్రమకర్మం బది; యపావృతస్వర్గ ద్వా 

రము సుమ్ము; లెమ్ము! దగగ । య్యము సేయుము; దీనికేల యనుమానింపన్‌? 201 
ప్రతిపదార్థం: సమరంబు= యుద్దం; రాజులకున్‌= క్షత్రియులకున్‌; ఉత్తమ+కర్మంబు= మంచి పని -మేటి కర్తవ్యం; అది= యుద్దం; 
అపావృత, స్వర్గ ద్వారము= తెరువబడిన స్వర్గం యొక్క తలుపు; సుమ్ము= సుమా!; లెమ్ము= లేచి నిలబడుము; (కర్తవ్యానికి 
పూనుకో); తగన్‌= తగునట్టుగా; కయ్యము+చేయుము= యుద్దం చేయుము; దీనికిన్‌= ఈ విధంగా యుద్దం చేయటానికి; 
ఏల+అనుమానింపన్‌?= సందేహం ఎందుకు? 
తాత్సర్యం: క్షత్రియులకు ముఖ్యకర్తవ్యం యుద్దం. దానివలన స్వర్గం లభిస్తుంది. లెమ్ము. యుద్దం చెయ్యి. 
సందేహించవద్దు. 
విశేషం: 1. యుద్దంలో మరణించేవారు (అనగా వారి ఆత్మలు) స్వర్గంలోకి చేరుతాయనే ఆ ప్రాచీన విశ్వాసాన్ని భగవద్గీత 
అంగీకరించిందా? అసలు స్వర్గనరకాలు ఉన్నాయా?; అధర్వ వేదంలో: 

శ్ఞో। “న మోక్షో నభసః పృష్టే । న పాతాలే న భూతలే, 


సర్వాశా సంక్షయే చేతః । క్షయో మోక్ష ఇతీర్యతే. ” 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 95 


మోక్షం అనేది ఆకాశం వెనుక గాని పాతాళ లోకంలోగాని భూమి మీద గాని ఉండే ఒక స్థాన విశేషం కాదు. ఆశాపరివృతమైన 
చిత్తవృత్తి నశించటమే నిజమైన మోక్షం. - నున ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయో- అని చెప్పబడింది. భగవద్గీతలో 
చెప్పబడిన “స్వర్గ నరకాలు”, స్థాన విశేషాలుగా కాకుండా వాచ్యార్థంలో కాకుండా, జొపచారికంగా +) మానసికమైన 
అనుభూతులుగా స్వీకరించవచ్చును. 


క ఫలముల యెడ బ్రహ్మార్పణ । కలనపరుం డగుచు( గార్యకర్మము నడపన్‌ 
వలయుం దత్త్వజ్ఞానము । తలకొనినం గర్మశమము దానై కలుగున్‌. 202 


ప్రతిపదార్థం: ఫలముల+ఎడన్‌= ఫలితాల పట్ల; (బ్రహ్మ+అర్సణ, కలన, పరుండు+అగుచున్‌= పరమాత్మకు అంకితం చేసినవాడు 
అవుతూ; కార్య+కర్మము= కర్తవ్యమును; నడపన్‌+వలయున్‌= నెరవేర్చాలి; తత్పజ్ఞానము= ఆధ్యాత్మిక విద్య; తలకొనినన్‌= ఏర్పడితే; 
కర్మశమము= కర్మ వినాశనం; తాను+ఐ+కలుగున్‌= దాని అంతట అదే ఏర్పడుతుంది. 


తాత్సర్యం: ఫలితాల యెడ మమకారం విడిచి కర్తవ్యాలను నిర్వహించాలి. ఫలితాలు జయాపజయాలు భగవదర్సితం 
చేయాలి. తత్యజ్ఞానం లభిస్తే ఇక కర్మనాశనం తానంతట అదే కలుగుతుంది. 


విశేషం: ఈ పద్యం - తిక్కన (వ్రాసిన భగవద్గీతకు కేం(ద్ర గరిమనాభి. ఇది భగవద్గీతాసారసం(గ్రహం అన దగిన పద్యం. ఇందులోని 


అంశాలు: 


1. కార్యకర్మము= చేయవలసినపని- ధర్మం= కర్తవ్యం చేయాలి. అయితే జయాపజయాలతో కర్తవ్యానికి సంబంధం లేదు. 
ఉండకూడదు. నిజానికి నరుడు కర్తవ్యం చేయగలడుగాని- ఆశించిన ఫలం- విజయం చేకూరవచ్చును. చేకూరక పోవచ్చును. 
చేయవలసిన పని చేస్తే చాలు. ఆ తృప్తి చాలు. అదే పరమార్థం. అట్టివాడే కర్మయోగి. జయం వచ్చినా, అపజయం సంఫప్రాప్తించినా, 
అతడు > 

ఇక కర్మ చేయకుండా ఏ మానవుడూ ఉండలేడు గదా!. ఏ పనీ చేయని వాడు - అనుకొన్న వాడు కూడా ఏదో "పని 
చేయక తప్పుదు. ఊపిరి పీల్చటం కూడా ఒక పనే కదా. ఎన్ని పనులు చేసినా, ఏ పనీ చేయనివాడే యోగి. దోషికి మరణ శిక్ష 
విధించాడు అనుకుందాం ఒక న్యాయమూర్తి. అతడు హంతకుడా? కాడు. అట్లే యుద్దం చేసి ఎంత మందిని చంపినా సరే 
- కర్తవ్యం నిర్వహించిన వీరుడు కారకుడు కాడు. ఎవరినీ చంపనట్లే. ఈ పద్యంలో ఇంకో చక్కని చిక్కని పదగుంఫన ఉన్నది. 
అది 'కర్మశమము”. 

కర్మ అనే శబ్దానికీ - పని చేసే (క్రియ అని వ్యావహారికమైన అర్థం. భగవద్గీత పరిభాషలో- “కర్మ సిద్దాంతం””లో కర్మకు 
విపులమైన అర్థం ఉంది. భగవద్గీతలో కర్మ మూడు విధాలుగా వింగడింపబడింది. 

३० “కర్మణో హ్వపి బోద్దన్యం ] బోద్దవ్యం చ వికర్మణః, 

62 =| (స 

అకర్మణ శ్చ బోద్దవ్యం గహనా కర్మణో 192" (భ.!గీ.4-17) 

కర్మరీతులు గ్రహించటం కష్టం. అన్ని పనులు చేసే గృహస్థుడు, సర్వసంగపరిత్యాగియెన సన్న్యాసి సమానులే. “తత్త్యజ్ఞానం' 
४ తలకొన్న యెడల. ఇక్కడ వినోభా భావేగారి వ్యాఖ్యానం సం(గ్రహింప దగినట్టిది. “కర్మ ~ వికర్మ ~ అకర్మ, ఈ మూడు శబ్దములును 
నాల్గవ అధ్యాయంలో చాలా మహత్యం కలవి. కర్మ అనగా స్వధర్మాచరణ యొక్క స్టూలరూపం. ఈ బాహ్యకర్మలో చిత్తమును 
లగ్నం చేయటమే వికర్మ. మనం ఎవరికైనా నమస్కరించినపుడు శిరమువంచే బాహ్య(క్రియతోపాటే లోపలి మనస్సును కూడా 
వినయంతో వంచక పోతే ఆ బాహ్యక్రియ వ్యర్థం. 

థె 

తత్పజ్ఞానము తలకొనిని యెడల అనగా- “జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి । భస్మసాత్కురుతే తథా” - 2.8. 4-37 జ్ఞానాగ్ని, 

సర్వకర్మలను భస్మం చేయగలదు. ఉదాహరణకు కట్టె ఉన్నది. అది అగ్నిదగ్రమైనపుడు మిగిలేది బూడిద. కర్ర కాదు. 


96 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తత్త జ్ఞానం తలకొనిన యెడలి అర్జునుడు చేసే యుద్దకర్మ - కర్మ కాదు. అది జ్ఞానాగ్ని అనే వికర్మ వలన - 'అకర్మ' 
ఐపోతుంది. అర్జునుడు అప్పుడు ఏన చేయనట్టి సర్వసంగపరిత్యాగియెన సన్న్యాసితో సముడు. తత్త్యజ్ఞానం వలన 'కర్మ శమము” 
కర్మవినాశనం సంభవిస్తుంది. ఈ విధంగా జ్ఞాని పుణ్యపాపాలకు అతీతుడు కాగలడు. 


వ. అని 2०6050० నీదృశంబు లగు వాక్యంబు లనేకంబు లనుగ్రహించుచు వివిధప్రకారంబుల వికల్పించి 
2 5 8 1 ఎ 
విజయుం డడిగిన వాని కెల్ల సదుత్తరంబు లిచ్చి సందేహంబు వాపుచు. 203 


ప్రతిపదార్థం: అని 2०९8०2०6 = అని చెప్పి మరల; ఈదృశంబులు+అగు= ఈ రీతి వయిన; వాక్యంబులు+అనేకంబులు= 
పెక్కు వాక్యాలు; అనుగ్రహించుచున్‌= దయతో చెప్పుతూ; వివిధ+ప్రకారంబులన్‌= పెక్కురీతుల; వికల్సించి= ఇది అదీ అని 
విభజించి చెప్పి; విజయుండు= అర్జునుడు; అడిగిన వానికిన్‌+ఎల్లన్‌= వేసిన ప్రశ్ళలు అన్నింటికీ; సత్‌+ఉత్తరంబులు= మంచి 
సమాధానాలు; ఇచ్చి= చెప్పి; సందేహంబు+పాపుచున్‌= అనుమానాలు పోగొట్టుతూ. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు మరల ఈ విధమైన వాక్యాలను పెక్కింటిని దయతో చెప్పి, అనేక మార్గాలు వివరించి, 
అర్జునుడు అడిగిన ప్రశ్ళలకు సరియెన సమాధానాలు చెప్పి, అతడి అనుమానాల నన్నిటినీ పోగొట్టాడు. 


విశేషం: 1. వివిధ (ప్రకారంబులు, వికల్సించి= ఎన్నో మార్గాలు कण्डु దర్శనాలు వివరించి అని అర్దం; భగవద్గీత మూలంలో 
18 అధ్యాయాలు. అర్జున విషాదయోగం - సాంఖ్యయోగం-కర్మయోగం మున్నగునవి మూలంలో ఉన్నాయి. తిక్కన అన్నిటినీ 
పృథక్కరించి చెప్పలేదు. భగవద్గీత ముముక్షువులు అందరికీ ఏకైక తరణోపాయం (ప్రవచించలేదు. అందుచే ‘వివిధ ప్రకారంబులు” 
వికల్ప్సించి అనే తిక్కన ప్రయోగం ఎంతో అర్థవంతమైనది. 


2. అర్జునుడు మూఢ భక్తుడు కాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్ళలకు, కొన్ని చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పవలసివచ్చింది. 
అర్జునుడు వేసిన ప్రశ్నలుగాని శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానాలుగాని తిక్కన వివరించలేదు. 


క భారమున నులిచి త్రెంపక । కారాకులు డుల్లినట్లు కర్మము లెల్లం 
దార పెడ'బాయ వలయుట । సారకృపం దెలియ జెప్పె శౌరి యతనికిన్‌. 204 


ప్రతిపదార్థం: భారమునన్‌+నులిచి+(త్రెంపక= కష్టయాతన చొప్పున ఊడదీసి, త్రుంచివేయకుండా; కారాకులు= పండుటాకులు; 
డుల్లినట్టు= (క్రిందకు పడిపోయినట్లుగా; కర్మములు+ఎల్లన్‌= అన్ని కర్మలూ; తార+పెడన్‌+పాయ వలయుట= తమంతట తామే 
ప్రక్కకు తప్పుకొనుట; సార+కృపన్‌= మిక్కిలి దయతో; అతనికిన్‌= అర్జునుడికి; శౌరి= శ్రీకృష్ణుడు; తెలియన్‌+చెప్పెన్‌= తెలిసేటట్లు 
విశదీకరించి చెప్పాడు. 

తాత్సర్యం: కర్మలు అన్నీ ఎంతో కష్టపడి (త్రుంచి వేయనక్కరలేదు. పండిపోయిన ఆకులు చెట్టు నుండి నేలమీద 
రాలిపోయేటట్లుగా, సహజంగా ఎట్టా విడిపోగలవో, ఆ విషయం అంతా దయతో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించి చెప్పాడు. 


విశేషం: 1. 202వ పద్యం వ్యాఖ్యానంలో కర్మ ఏ విధంగా అకర్మగా పరిణమిస్తుందో చెప్పబడింది. ఈ పద్యంలో తిక్కన చక్కని 
ఉపమానం (ప్రయోగించాడు. ఎట్టా “పండిపోయిన ఆకులు చెట్ల నుండి సహజంగా రాలిపోతాయో. అట్లాగే కర్మలు కూడ జ్ఞానిని 
వీడిపోతాయి. జ్ఞానిని కర్మలు అంటిపెట్టుకొని ఉండవు. జ్ఞానయోగంవలన కర్మలు ఎండిన ఆకులవలె మారిపోయి (క్రిందికి 
రాలిపోతాయి. కర్తకు మరి కర్మలతో అనుబంధం ఉండదు- ఎండిన ఆకులకూ చెట్ట్లకూ సంబంధం ఉండనట్లే, 


2. ఈ పద్యంలో మొదటి పదం- “వైరముని అని ఉన్నది. పాఠాంతరం 'భారముని అని ఇవ్వబడింది. ఎండిన 
ఆకులు సులభంగా సహజంగా రాలిపోతాయి. భారంగా” (తుంచవలసిన అవసరం లేదు అనే పాఠం సుగమంగా ఉన్నది. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 97 


'వైరముని అనే పాఠం అన్వయక్షిష్టతకు గురి చేస్తున్నది. “సారమతిం దెలియ” అనే పాఠం బాగానే ఉన్నది కాని- 
నాలుగోపాదంలో 'సారకృపం' - అని ఉన్నది కాబట్టి అది పునరుక్తి దోషం అవుతుంది శాబ్దికంగా. కావున భారమున 
అనే పాఠమే స్వీకరించబడింది. 


వ. ఇవ్విధంబునం జెప్పిన విని కవ్వడి సముత్టితుం డై జగన్నాథున కిట్లనియె. 205 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; కవ్వడి= సవ్యసాచి= అర్జునుడు; 
సముత్ధితుంప+ఐ= లేచినిల్చినవాడై; జగత్‌+నాథునకున్‌= జగతికి ప్రభువైన శ్రీకృష్ణుడితో; ఇట్టు+ అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ రీతిగా శ్రీకృష్ణుడు చెప్పగా ఆలకించి అర్జునుడు లేచి నిల్చి ఆ జగన్నాథునితో ఈ విధంగా 
అన్నాడు: 
మ. 'అతిగుహ్యం బిది; నీవు భూరికృప నీ యధ్యాత్మముం గాన జే 

సితి; నా కిమ్మెయి విన్మి( గొంత భ్రమ వాసెన్‌; యోగిహృద్ద్వేయ మై 

యతులైశ్వర్యవిభూతి నొప్ప భవదీయం బైన రూపంబు సూ 

చు తలం పెత్తెడు; బోలునేని ८०८०८ कुरत గావింపవే. 206 
ప్రతిపదార్థం: అతి, గుహ్యంబు+ఇది= ఇది మిక్కిలి రహస్యమైనది; నీవు= నీవు (ఓ శ్రీకృష్ణా నీవు); భూరి+కృపన్‌= మిక్కుటమైన 
దయతో; ఈ+అధ్యాత్మమున్‌= ఆ ఆత్మతత్త్శాన్ని; కానన్‌+చేసితి(వ)= కనిపించేటట్టు చేశావు; నాకున్‌= నాకు; ఈ+మెయిన్‌= 
ఈ రీతిగా; విన్కి= వినటం వలన; కొంత= కొంత; (భ్రమ+పాసెన్‌= (భ్రమ తొలగింది; యోగి+హృత్‌+ధ్యేయము+ఐ= యోగుల 
హృదయాలకు లక్ష్యమై; అతుల+ఐశ్వర్య+విభూతిన్‌+ఒప్పు= సాటిలేని సంపద మహత్త్యంతో శోభిల్లే; భవదీయంబు+ఐన= నీదైన; 
రూపంబు= ఆకారం; చూచు= వీక్షించవలెననే; తలంపు+ఎత్తెడున్‌= కోరిక కలిగింది; పోలున్‌+ఏనిన్‌= అది తగినదైతే; దయన్‌= 
కరుణతో; చక్షుః ప్రీతిన్‌= కన్నులకు వేడుకను; కావింపవు+ఏ?= చేయవా? 


తాత్సర్యం: నీవు నాకు అందించిన సందేశం చేసిన ఉపదేశం మిక్కిలి రహస్యమైనవి. నామీద నీకు ఎంతో దయ 
ఉన్నది కాబట్టి ఈ ఆత్మజ్ఞానం నాకు కలిగించావు. ఈ ఆధ్యాత్మికతత్త్యం వినటంచేత నాకు కొంత (భ్రమ తొలగింది. 
యోగీశ్వరులు నీ రూపం చూడాలని తహ తహలాడుతూ ఉంటారు. సాటిలేని విభూతితో వెలుగొందే నీ ఆకారం 
వీలైతే దయచేసి నన్ను కన్నుల పండువుగా దర్శింపజేయుము. 


విశేషం: 1. భ్రమ అంటే చలనం. లేనిది ఉన్నట్టు తోచటం. అర్డునుడు అన్నాడు శ్రీకృష్ణుడి ఉపదేశం విని “శ్రీకృష్ణా నాకు 'కొంతి 
భ్రమ తొలగింది” అని. (భ్రమ పూర్తిగా ఎందుకు తొలగలేదు అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. వినుకలి= వినటం కంటె కనుకలి= 
కన్నులార చూడటం (శ్రుతికంటె ప్రత్యక్ష ప్రమాణం గొప్పది అని కాదు. సిద్దాంత జ్ఞానం వలన కొంత వరకే (భ్రమ తొలగుతుంది. 
ప్రత్యక్షానుభూతి సిద్దాంత జ్ఞానాన్ని బలపరుస్తుంది. సిద్దాంతం కంటె అనుభూతి గొప్పది. అంతే కాదు. జ్ఞానం పరిమిత గమనం 
కలది. తర్కం ఆగిపోయే చోట అనుభూతి ప్రారంభిస్తుంది. తర్క సిద్దాంత జ్ఞానం పరిధి కొంత మేర వరకే. “అనుభవైక వేద్య 
మధ్యాత్మ యోగంబు, తర్క పరిథులెల్ల దాటిపోవు. అర్జునుడు తనకు విశ్వరూప సందర్భనం అనుగ్రహించి 'చక్టుః పీతి గావింపవే' 
అని ప్రార్థించాడు. అయితే శ్రీకృష్ణుడు, అది మానవుల కన్నులకు అతీతమైనది అని అతడికి 'దివ్యదృష్టి' ప్రసాదించాడు. 


3. యోగి= యోగం కలవాడు. యోగశబ్ద నిర్వచనం ~ భీష్మ అశ్వాసం 110 పద్యం చూడవచ్చు. 


వ. అనిన విని యచ్యుతుం డతని కిట్లనియె. 207 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని అర్జునుడు పలుకగా ఆలకించి; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; అతనికిన్‌= అర్జునునితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అర్జునునితో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు: 
క, _“నానాస్సుట వర్ణంబులు । నానాభంగులును గలుగు నారూపములో 
నానాశ్చర్యవిధంబులు । గాన(గ నగు జూపెదం బ్రకాశస్పూర్తిన్‌. 208 


ప్రతిపదార్హం: నానా, స్ఫుట, వర్లంబులు= పెక్కు విధాలుగా భాసించే రంగులు; నానా, భంగులును= పెక్కు రీతులును; కలుగు= 
ఉన్న; నా రూపములోన్‌= నా ఆకారంలో; నానా+ఆశ్చర్యవిధంబులు= పెక్కు విచిత్రాలైనవి, భిన్నములైన తీరుతెన్నులు; 
కాన(గన్‌+అగున్‌= కనుపిస్తాయి; (ప్రకాశ+స్ఫూర్తిన్‌= మిరుమిట్టు గొలిపే వెలుగుతో; చూపెదన్‌= చూపిస్తాను. 


తాత్సర్యం: పెక్కు రంగురంగులు పెక్కు రీతులు ఉన్న నా రూపంలో పెక్కు ఆశ్చర్యకరాలైన తీరుతెన్నులు 
కనిపిస్తాయి. వెలుగువెల్లువతో కూడిన నా రూపం చూపిస్తాను. చూడుము. 


క విను మానుషచక్షుర్గతి । గనుగొన శక్యంబు గాదు గావున దానిం 
గనుట కయి దివ్యచక్షు । ర్భననం బొనరింతు నీకు శత్రువిదారీ! 209 


ప్రతిపదార్థం: శత్రు విదారీ!= శత్రువులను ఖండించగల వాడా! ఓ అర్జునా!; వినుము= ఆలకించుము; మానుష చక్షుః+గతిన్‌= 
మనుజులకున్న నేత్ర దృష్టి ప్రసారంతో; కనుంగొనన్‌= చూడటానికి; శక్యంబు+కాదు= శక్తి చాలదు; కావునన్‌= కాబట్టి; దానిన్‌= 
విశ్వరూపాన్ని; కనుటకున్‌+అయి= చూడటం కోసం; నీకున్‌= నీకు (ఓ उदु నీకు); దివ్య+చక్షుస్‌+జననంబు= అతిలోకమైన 
కన్నులు పుట్టేటట్టు; ఒనరింతున్‌= చేస్తాను. 


తాత్సర్యం: శత్రుసంహారం చేయగల సామర్థ్యం ఉన్న ఓ అర్జునా! ఆలకించుము. మనుజులకు సహజంగా ఉండే 
చర్మచక్షువులతో నా విశ్వరూపాన్ని వీక్షించే వీలు లేదు. కాబట్టి నీకు దివ్యదృష్టి ప్రసాదించగలను. 


వ. _అనియతనికి దివ్యదృష్టి యొసంగి యోగీశ్వరేశ్వరుం డైన యాలక్షీ శ్వరుండు దనదివ్యరూపంబు సూపె; 
నా విశ్వరూపుని దివ్యతేజంబు సహస్రసూర్యప్రభానిభం బనుటయుం జాలకుండుం గావున వాక్రువ్వం 


గొలంది గా; దట్టి మహామూర్తి( గనుంగొని ధనంజయుండు విస్మయరోమ హర్షణ ప్రహర్షోత్మర్షంబులతో 
దండప్రణామంబులు సేసి నిలిచి కేలు మొగిడ్డి యి ట్లనియె. 210 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; దివ్య+దృష్టి= అతిలోకమైన చూపు; (అర్జునునకు); ఒసంగి=ఇచ్చి; యోగి+ 
ఈశ్వరుండు+అయిన= యోగులలో (ऊ అయిన; ఆ+లక్ష్మీ+ ఈశ్వరుండు= లక్ష్మీదేవికి భర్త- శ్రీకృష్ణుడు; 
తన+దివ్య+రూపంబు+చూపెన్‌= తనదైన అతిలోకమైన ఆకారాన్ని ప్రదర్శించాడు; ఆ+దివ్య+రూపుని= లోకాతీతమైన రూపంగల 
ఆ శ్రీకృష్ణుడియొక్క; దివ్య+తేజంబు= దైవానికి సంబంధించిన పెను వెలుగు; సహ(స్ర, సూర్య, (ప్రభా, నిభంబు= వేయి సూర్యుల 
వెలుగుతో సమానం; అనుటయున్‌+చాలకుండున్‌= అని వర్లించటం గూడ తక్కువే అని చెప్పాలి; కావునన్‌= కాబట్టి; వా(క్రువ్వన్‌= 
వర్గించటానికి; కొల(ది+కాదు= అలవి కాదు; అట్టి= అటువంటి; మహా+మూర్తిన్‌= గొప్ప ఆకృతిని; కనుంగొని= చూచి; 
ధనంజయుండు= అర్జునుడు; విస్మయ, రోమహర్షణ, (ప్రహర్ష!ఉత్కర్షంబులతోన్‌= ఆశ్చర్యం, గగుర్చాటుతో కూడిన 
జ ०२ ०२ ०२ 

ఆనందాతిశయాలతో; దండ, ప్రణామంబులు చేసి= సాగిలపడి నమస్కారాలు ఆచరించి; నిలిచి= నిలబడి; కేలుమోడ్సి= చేతులు 
జోడించి; అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 99 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టి అనుగ్రహించాడు. యోగీశ్వరుడూ లక్ష్మీ వల్లభుడూ అయిన శ్రీకృష్ణుడి 
విశ్యరూపాన్ని అర్జునుడు సందర్శించాడు. ఆ విశ్వరూపుడి లోకాతీతమైన తేజస్సు వేయి సూర్యుల వెలుగును 
మించింది అని చెప్పవచ్చును. అది వర్లనాతీతం. € విశ్యరూపాన్ని దర్శించి, అర్జునుడు ఆశ్చర్యం చెంది, 
రోమాంచంతో పులకించిన దేహం కలవాడై ఆనందంతో పరవశించిపోయి, చేతులు మోడ్సి నమస్కరించి ఈ 
విధంగా అన్నాడు: 


విశేషం: 1. యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు . భగవద్గీత శ్రీకృష్ణుడికి ప్రసాదించిన బిరుదు “యోగీశ్వరుడు.” యోగి అనగా యోగం 


కలవాడు. యోగం అంటే? యోగ శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. సనాతన భారతీయ సాహిత్యంలో విపుల ప్రయుక్తమైన 
శబం - యోగం. 
> 

1. యోగశబ్దానికి వ్యావహారికమైన అర్దం కలయిక= పొందిక, 

2. సారస్వతార్థం - సామరస్య సంధానం. 

3. శ్రీకృష్ణుడు - అర్జునుడిని కర్మవీరుడవు కమ్మని ఉద్భోధిస్తూ ఇట్టా అంటాడు- 

న్థో॥ “యోగస్థః కురు కర్మాణి । సంగం త్యక్వా ధనంజయ! 


సిద్ద్యసిద్ద్యోః సమో భూత్వా । సముత్వం యోగ ఉచ్యతే” (భగవద్గీత - 2-48) 


“యోగస్టుడవై కర్మలు చేయుము. సంగముక్తుడవై జయాపజయాలు సమంగా భావించుము. 'సమత్వం' అని యోగం 
చెప్పబడింది. 

4. భగవద్గీత అభిప్రాయంలో- యోగి, తపస్వి కంటె గొప్పవాడు - భగవద్గీత 4-46. 

5. యోగం అంటే శ్రీకృష్ణుడు ఇచ్చిన నిర్వచనం- 'యోగః కర్మసు కౌశలం’ యోగం అంటే (క్రియా కౌశలం. నిర్వహణ 
పాటవం - సమబుద్దికి గీటురాయి. నిర్వహణచాతురి నిస్సంగత్వం వల్లనే సిద్దిస్తుంది. ఫలాపేక్షతో పనిచేసేవాడు నిరంతరం అపజయ 
భయ (పేరితుడు కాక తప్పుదు. అందుచేత భగవద్గీత ప్రకారం యోగం అంటే - సమతా భావం, (క్రియా కౌశలం. ఈ రెండు 
నిర్వచనాలు బొమ్మ బొరుసులే, 

యోగి అంటే భిన్నత్వంలో ఏకత్వం చూడగల ద్రష్ట. (క్రాంతదర్శి. యోగశబ్దానికి వ్యావహారిక జగత్తులో కలయిక - పొందిక 
అనే అర్థం స్ఫురిస్తుంది. సాహిత్య ప్రపంచంలో సామరస్య సంధానం స్ఫురిస్తుంది. ద్వంద్వబద్దమైన (ప్రాణికోటి, వికారమయమైన 
జీవితం, అవ్యక్త స్థితమైన సృష్టిలో సతమతమయ్యే మానవుడు తన ఆంతర్యంలో సామరస్య సంధానం సాధింపగల్గినపుడు అతడే 
యోగి కాగలడు. యోగికి యావత్‌ సృష్టి, సత్యం శివం సుందరంగా” భాసిస్తుంది. అతడు “ఏకమే వాద్వితీయం (బ్రహ్మీ అనీ 
'ఏకం సత్‌ విప్రాః బహుధా వదంతి” అనీ అనగలడు. ఇది అనుభవైకవేద్యం. అవాజ్మానస వేద్యమైన ఈ అనుభూతిని వేత్తలు 
'యోగం'” అనే పరిభాషతో నిర్దేశించారు. వేదాంతపరంగా యోగం అంటే జీవాత్మ, పరమాత్మల సమ్మేళనం. ఐహికాముష్మికాల 
సమన్వయం. శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు అని మహాభారతం అభివర్లించింది. పతంజలి- “యోగః చిత్తవృత్తి నిరోధ అని 
నిర్వచించాడు. పతంజలి - యోగసాధనను “అష్టాంగ మార్గం'గా విశ్లేషించాడు. 


1. యమం 2. నియమం 3. ఆసనం 4. ప్రాణాయామం 5. ప్రత్యాహారం 6. ధారణ 7. ధ్యానం 8. సమాధి. 
పతంజలి అష్టాంగ యోగంలోని (ప్రాథమిక దశలు రెండు- యమం, నియమం సౌశీల్యసంబంధాలు. 
యోగసాధనకు సౌశీల్యమే పునాది. 


1. యమం: 1. అహింస 2. సత్యం 3. అస్తేయం 4. (బ్రహ్మచర్యం 5. అపరిగ్రహం. 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


2. నియనుం: 1. శౌచం 2. సంతోషం 3. తపస్సు 4. స్వాధ్యాయం 5. ఈశ్వర (ప్రణిధానం 

3. ఆసనం: శారీరక మానసిక వ్యాయామం. యోగసాధన చిరకాల సాధన కాబట్టి, చిరసుఖ(ప్రదమైన శరీర భంగిమ 
కుదుర్చుకొనాలి. శీర్షం, కంఠం, వక్షస్థలం ఒకే బుజాురేఖలో ఉండాలి. ఈ ఆసనశాఖ హఠయోగంగా పరిణమించింది. 

4. ప్రాణాయామం: ఈ (ప్రక్రియ ఊపిరి పీల్చటంతో ప్రారంభిస్తుంది. నిశ్చల మనస్సును సాధించేందుకు - నాసా(గంపై 
ధ్యాస నిలిపి సాధన చేయాలి. 

5. ప్రత్యాహారం: మనోనిగ్రహం ద్యారా, ఇం(ద్రియ నిగ్రహసాధన. 

6. ధారణ: చిత్తవృత్తిని ఏకాగ్రం చేయటం ధారణ. మనస్సును కేంద్రీకరించి ఒక బిందువుపై పెట్టవచ్చును. ఉదాహరణకు 
ఆయా అవయవాలపై దృష్టి కేంద్రీకరించవచ్చును. ముక్కు చెవి కన్నులు మా(త్రమేగాక గుండెకాయ కూడా యోగి ఇష్టానుసారం 
కొట్టుకునేటట్లు చేయవచ్చును. 

ల ౧ 
7. ధ్యానం: యోగసాధనకూ హేతువాదానికీ వ్యతిరేకత ఏమీ లేదు. 


న్థో॥ “ఇంద్రియాణి పరాణ్యాహుః । ఇంద్రెయేభ్యః పరం నునః, 
మనసస్తు పరా బుద్ధిః । యో బుద్దేః పరతస్తు సః, (భగవద్గీత - 23-42)” 


దేహం కంటె ఇం(ద్రియాలు గొప్పవి. ఇంద్రియాలకంటె మనస్సు గొప్పది. బుద్ది మనస్సు కంటె (శ్రేష్టం. అయితే బుద్దికంటె 
గొప్పది ఆత్మ. 

మానవబుద్దికి అతీతమైన అంశాలు ఏ విధంగా (గ్రహించాలి? అది యోగసాధన వల్లనే సాధ్యం. జంతువులకు తార్కికమైన 
బుద్ది ఉండదు. జంతువులకు మనస్సు మా(త్రమే ఉంటుంది. హేతువాద తర్కం ఆగిపోయే చోటు నుండి, సమ్యక్‌ స్ఫూర్తి 
(ప్రారంభిస్తుంది. -ఈ అనుభూతి ధారణవలన చేకూరుతుంది. మౌన (ప్రబోధం వాక్‌ ప్రకర్షకంటె గొప్పది. గురువు మౌనమే వ్యాఖ్యాన 
భరితం అవుతుంది. 

8. సమాధి: యోగసాధనలో తుది మెట్టు సమాధి. నిర్వికల్ప సమాధి ఏర్పడిన పిదప - యోగి చైతన్యసముద్రుడే. ధారణ, 
ధ్యాన, సమాధులు మూడింటిని కలిపి సంయమం అని పేరు పెట్టారు యోగులు. సంయమ చిత్తవృత్తులు నిరోధించిన పిదప 
యోగి తరంగాలు లేని సచ్చిదానంద సముద్రుడు, జీవన్ముక్తుడు. ప్రతి అధ్యాయం చీవర- ఉపనిషద్‌ విద్యగా- యోగశా(స్రంగా 
భగవద్గీత అభివర్లితం. భగవద్గీత ప్రోక్త శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు. 


అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపంబు గనుంగొని స్తుతించుట (సం. 6-33-5) 


సీ, “దేవ! నీదగు దివ్యదేహంబునందు సు । రాసురగంధర్వు లాది గాగ 


గల దేవమౌనులు( గమలాసనుండును । సచరాచరం బైన జగము నాకు 
దోంచె; మొగంబులు దోర్టండములును బా । దములు( గన్నులు ననేకములు గంటి, 
మకుటాది భూషణనికరంబు( జక్రగ । దాద్యాయుధములు మాల్యాంబరములు( 


ఆ. బెక్కుగానవళచ్చి; నక్కజమై యిది । నడుము మొదలు తుది యనంగ రాదు; 
తేజ మప్రమేయదేదీష్యమాన ని । ర్వికృతి మహిమ దుర్చిరీక్ష మయ్యె. 211 


ప్రతిపదార్థం: దేవ!= ఓ పరమాత్మా! శ్రీకృష్ణా!; నీది+అగు+దివ్య+దేహంబునందున్‌= నీదైన అతిలోకశరీరంలో; సుర+అసుర, 
గంధర్వులు+ఆది, కా(గన్‌= వేల్సులు, రాక్షసులు, గంధర్వులు మొదలైనవారు; కల= ఉన్నట్టి; దేవ+మౌనులు= దేవతా బుషులు; 
కమల+ఆసనుండును= పద్మం ఆసనంగా గలవాడు- (బ్రహ్మదేవుడును; స+చర+అచరంబు+ఐన= కదిలేది కదలలేనట్టి వాటితో 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 101 


కూడిన; జగము= (ప్రపంచం; నాకున్‌= నాకు; తో(చెన్‌= కన్పించింది; మొగంబులు= ముఖాలు; దోర్లండములున్‌= భుజస్కంధాలు; 
పాదములున్‌= చరణాలు; కన్నులున్‌= నేత్రాలు; అనేకములు= పెక్కు; కంటిన్‌= చూచాను; మకుట+ఆది, భూషణ, నికరంబున్‌= 
కిరీటాలు మున్నగు అలంకారాల సముదాయాలూ; చక్ర, గదా+ఆది+ఆయుధములు= చక్రములు గదలు మొదలగు యుద్దపరికరాలు; 
మాల్య+అంబరములు= పూలదండలు వస్త్రాలు; పెక్కు= ఎన్నో; అక్కజము+ఐ= ఆశ్చర్యాన్ని కలిగిస్తూ; కానవచ్చెన్‌= కన్పించాయి. 
ఇది= ఇది; నడుము= మధ్యది; మొదలు= మొదటిది; తుది= చివర ఉన్నట్టిది; అనంగన్‌+రాదు= చెప్పటానికి వీలు లేదు; తేజము= 
ప్రకాశం; అప్రమేయ, దేదీప్యమాన, నిర్వికృతి, మహిమన్‌= మితిలేని కాంతితో వెలుగొందుతూ మార్పులేని గొప్పదనంతో; 
దుర్నిరీక్షము+అయ్యెన్‌= చూడటానికి అలవి కానిది అయింది. 

తాత్సర్యం: 'ఓ పరమాత్మా! శ్రీకృష్ణా! లోకాతీతమైన నీ శరీరంలో, దేవతలు రాక్షసులు గంధర్వులు మొదలైన 
వారూ, దివ్యమునులు, (బ్రహ్మదేవుడు, చరాచరమైన సర్వ ప్రపంచం నాకు కనిపించింది. మొగాలు, భుజాలు, పాదాలు, 
కన్నులు ఎన్నో కన్పించాయి. కిరీటాలు మున్నగు ఆభరణాలు, చక్రం గద మొదలైన ఆయుధాలు, రకరకాల 
పూలదండలు, వస్త్రాలు కన్పించాయి. ఆశ్చర్యంలో మునిగి తేలాను. నీ దివ్య దేహమునకు మొదలు ఏదో మధ్య 
ఏదో, తుది ఏదో నాకు తెలియలేదు. నీ తేజస్సు మితిలేనిది. ఊహకు అతీతం. దేదీప్యమానం, ఎల్లప్పుడు 
వెలుగొందేది. నాకు చూడటానికి అలవి కాకుండా ఉన్నది. 


విశేషం: గంధర్వులు, దేవతలలో ఒక తెగవారు. సంగీత ప్రియులు. 


క్ర జగములకు నాది కారణ । మగు పరమజ్ఞేయ మీవ యని కనియెద భూ 
గగనదిగంతర మంతయు । నగణితమూర్తీ! భవన్మయం బై తోంచెన్‌. 212 


ప్రతిపదార్థం: అగణితమూర్తీ!= లెక్కకు మిక్కిలియెన ఆకారం కలవాడా! శ్రీకృష్ణా; జగములకున్‌= (ప్రపంచాలకు; ఆది, 
కారణము+అగు= మూలహేతువు అగు; పరమ, జ్ఞేయము= చిట్టచివరిగా తెలిసికొదగిన లక్ష్యం; ఈవు+అ= నీవే; అని+కనియెదన్‌= 
అని గ్రహిస్తాను; భూ, గగన, దిక్‌+అంతరము+అంతయున్‌= భూమి ఆకాశం దిక్కుల మధ్యభాగం అంతా; భవత్‌+మయంబు+ఐ= 
నీవే అయి; తోటణెన్‌= కన్పించింది. 


తాత్సర్యం: 'ఓ శ్రీకృష్ణా! నీ ఆకారం ఏ లెక్కలకు అందేది కాదు. ఈ సమస్త సృష్టికీ మూలకారణం నీవే అని 
గ్రహించగలిగాను. తెలిసికొనదగింది నీవు మా(త్రమే. ఈ భూమి, ఆకాశం దిక్కులు అన్నీ నీ రూపంలో అంతర్భాగాలే. 


వ. = చంద్రార్ములు లోచనంబులు గా(గలిగి దంప్టాకరాళంబులైన నీ ముఖంబులు ప్రజ్వరిల్లు చున్నయవి; నిన్ను 
రుద్రాదిత్య మరుద్వసువులు ప్రవేశించెదరు; సంఘంబు లై వచ్చి మహామునులు ప్రస్తుతించెదరు 
సిద్ధసాధ్యవియచ్చరులు వెజి(గంది వీక్షించెద; రిట్లు దీప్తోగ్రంబగు భవదీయ దివ్యరూపంబు గనుంగొని 
నాకు విభ్రాంతి వొడమి ధృతి దూలి సుఖంబు వడయ నేరక చిక్కువడి యున్నవా(డ(; బ్రసన్నుండ వగుము 
రక్షింపుము. 213 


ప్రతిపదార్థం: చం[ద్ర+అర్కులు= చంద్రుడూ, సూర్యుడూ; లోచనంబులున్‌= కన్నులు; కాన్‌= అగునట్టుగా; కలిగి= ఉండి; 
దంష్టా, కరాళంబులు+ఐన= కోరలతో భయంకరాలు అయిన; నీ+ముఖంబులు= నీ మొగాలు; ప్రజ్వరిల్లుచున్నవి= 
దేదీప్యమానంగా వెలుగొందుతున్నవి; నిన్నున్‌= నిను; రు(ద్ర+ఆదిత్య, మరుత్‌, వసువులు= రుద్రుడు, సూర్యుడు, మరుత్తులు, 
వసువులు (ప్రవేశిస్తారు; మహా+మునులు= గొప్ప బుషులు; సంఘంబులు+ఐ= గుంపులు గూడి; వచ్చి= ఏతెంచి; ప్రస్తుతించెదరు= 
పొగడ గలరు; సిద్ద, సాధ్య, వియత్‌+చరులు= సిద్దులు సాధ్యులు అనే వేల్పు తెగల వారు ఆకాశంలో సంచరించేవారు; 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


వెజగు+అంది= ఆశ్చర్యం పొంది; వీక్షించెదరు= చూస్తారు; ఇట్టు= ఈ విధంగా; దీప్త+ఉజ్ఞ్యలంబగు= ధగధగలతో వెలుగొందే; 
భవదీయ+దివ్య+రూపంబు= నీదైన లోకోత్తరమైన ఆకారం; కనుంగొని= చూచి; నాకున్‌= నాకు; విభ్రాంతి+పొడమి= కలవరపాటు 
కలిగి; ధృతి+తూలి= ధైర్యం సడలిపోయి; సుఖంబు+పడయన్‌+నేరన్‌= సంతోషం పొందలేక; చిక్కుపడి, ఉన్నవా(డన్‌= 
బయటపడలేక కష్టాలలో కూరుకొని ఉన్నాను; ప్రసన్నుండవు+అగుము= సౌమ్యతతో కూడిన దయగల వాడవు కమ్ము; రక్షింపుము= 
నన్ను కాపాడుము. 


తాత్సర్యం: 'శ్రీకృష్ణా! చంద్రుడూ, సూర్యుడూ కన్నులుగా గలిగి నీ ముఖాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. 
నీయందు రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు (ప్రవేశిస్తున్నారు. గుంపులు గుంపులుగా వచ్చి, మహర్షులు నిన్ను 
కీర్తిస్తున్నారు. వేల్పులు, సిద్దులు, సాధ్యులు, ఆకాశంలో చరించేవారు ఆశ్చర్యంతో నిన్ను చూస్తున్నారు. 'లోకోత్తరమైన 
నీ విశ్వరూపం చూస్తే నాకు మతిపోతున్నది. ధైర్యం సడలింది. భయం వేస్తున్నది. ఇటు అటు కదలలేక మెదలలేక 
బాధపడుతున్నాను. నీవు దయగలిగి సౌమ్యుడవై నన్ను అనుగ్రహించి కాపాడుము. 
నిశేషం: 1. రుద్రులు: శివమూర్తి భేదాలు. వీరు పదకొండుమంది. 1. అజైకపాదుడు 2. అహిర్చుధ్న్యుడు 3. విరూపాక్షుడు 
4. సురేశ్వరుడు 5. జయంతుడు 6. బహురూపుడు 7. త్యంబకుడు 8. అపరాజితుడు 9. వైవస్వుతుడు 10. హరుడు 11. 
రుద్రుడు. 
2. సాధ్యులు - పన్నిద్దరు గణదేవతలలో ఒక తెగ. సిద్దులు- అణిమాది సిద్దులుగల వారు; దేవతలలో ఒక తెగవారు. 
చ. అనలజ్వాలలు పర్వు నీ ముఖములం దా ధార్తరాష్ట్రవ్రజం 

బును భీష్మాదులు నిద్దెసం గలుగు నీ భూపాలలోకంబు గ్ర 

క్కున నొక్కుమ్మడి వచ్చి చొచ్చెదరు; నాకుం జెప్పవే యెవ్వరో 

యని శంకించెద నిన్ను భూరికరుణాయత్రైకచిత్తుండవై.' 214 


ప్రతిపదార్థం: అనల+జ్యాలలు= అగ్నిమంటలు; పర్వు= వ్యాపించే; నీ+ముఖములందున్‌= నీమొగాల యందు; ఆ+ధార్తరాష్ట 
ప్రజంబును= ఆ దుర్యోధనాదుల సముదాయమూ; భీష్మ+ఆదులున్‌= భీష్ముడు మొదలైనవారూ; ఈ+దెసన్‌+కలుగు= ఈ వైపున 
ఉన్న (పాండవ పక్షంలోని); భూపాల+లోకంబు= రాజుల సమూహం; (గ్రక్కునన్‌= వెంటనే; ఒక్కుమ్మడిన్‌= ఏకంగా కలిసి; వచ్చి= 
వచ్చి; చొచ్చెదరు= ప్రవేశిస్తున్నారు; నిన్నున్‌+ఎవ్వరో+అని, శంకించెదన్‌= నీవు ఎవరవా అని సందేహిస్తున్నాను; భూరి, 
కరుణా+ఆయత్త+ఏక+చిత్తుండవు+ఐ= గొప్ప దయతో కూడిన మనస్సుగలవాడవై; నాకున్‌+చెప్పవు+ఏ= నాకు తెలియజేయవా. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! అగ్నిజ్వాలలు నీ ముఖాలలోనుండి వెలువడుతున్నాయి. ఆ వైపున ఉన్న దుర్యోధనుడు మున్నగు 
వారలేగాక, ఈ వైపున ఉన్న రాజులు గుంపులు గుంపులుగా వచ్చి నీ ముఖంలో (ప్రవేశించి మగ్గుతున్నారు. నీవు 
ఎవ్వరవో అని నేను సందేహిస్తున్నాను. అధిక, కరుణ గలిగిన చిత్తంగలవాడవై అసలు నీ వెవ్వరో నాకు చెప్పవా? 


విశేషం: 1. ఈ పద్యంలో అర్జునుడు తన దిగ్ర్రాంతి వ్యక్తం చేస్తున్నాడు. ఇది మత్తేభవృత్తం. 'భూరికరుణాయత్తెకచిత్తుండవై' 
అనే ఆ సమాసంలోని గంభీర గమనం - అక్షరాల పరిధిని దాటిన మహత్యాన్ని (ప్రతిబింబిస్తున్నది. 


వ. అనవుడు నప్పరమేశ్వరుం 'డేను లోకక్షయకర్త యగు కాలుండ; నిచో జనసమాజ సమాహరణంబునకుC 
బ్రవృత్తుండ నైతి; నీవు సంపవలయు, నని లే; దీ గురుభీష్మాదు లెట్లును లేకుండువార; నాచేతం జచ్చిన వీరి 
నెల్లను జయించినవా(డ వగుటకు నిమిత్తమాత్రమ్ము గమ్ము; లెమ్ము! రాజ్యమ్ము గైకొను!” మనిన విని వడవడ 


వడంకుచుం జేతులు మొగిడ్డి గద్గదకంఠంబుతో గాండీవి యిట్లనియె. 215 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 103 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని (అర్జునుడు) చెప్పగా; ఆ+పరమ+ఈశృరుండు= ఆ పరమాత్మ (శ్రీకృష్ణుడు); ఏను= నేను; 
లోక, క్షయ, కర్త, అగు, కాలుండన్‌= లోకాలను నాశనం చేసేటటువంటి యముడను; ఈ+చోన్‌= ఈచోట (ఈ కురుక్షేత్ర 
సం(గ్రామరంగంలో); జన, సమాజ, సమాహరణంబునకున్‌= మనుజుల గుంపుల వినాశానికి; ప్రవృత్తుండన్‌+ఐతిన్‌= పూనుకొనిన 
వాడను అయ్యాను; ఈవు= ఓ అర్షునా! నీవు; చంపవలయున్‌+అని+లేదు= సంహరించాలని లేదు; ఈ+గురు, భీష్మ+ఆదులు= 
ఈ గురువుగారైన (ద్రోణుడు భీష్ముడు మున్నగువారు; ఎట్టును= తప్పకుండా ఏదో రీతిగా; లేకుండు వారు+అ= ఉండకుండా 
పోయేవారే; నా చేతన్‌= నా చేతనే; చచ్చిన= మరణించిన; వీరిన్‌+ఎల్లన్‌= వీరందరినీ; జయించినవాడవు+అగుటకున్‌= గెలిచినట్లు 
కనిపించే వాడవు అవటానికి; నిమిత్తమా(త్రుండవు+కమ్ము= (పైకి కనిపించే) కారణానివి కావలసింది; లెమ్ము= లే (యుద్దం 
చేయుము); రాజ్యమ్మున్‌= పరిపాలించే భూమిని; కైకొనుము= స్వీకరించుము; అనినన్‌+విని= అని శ్రీకృష్ణుడు చెప్పగా ఆలకించి; 
గాండీవి= అర్జునుడు (గాండీవం కల వాడు); వడవడ+వడంకుచున్‌= గజగజ కంపిస్తూ; చేతులు+మొగిడ్భి= చేతులు జోడించి 
నమస్కరించి; గథధ్గద+కంఠంబుతోన్‌= డగ్గుత్తిక వడిన గొంతుకతో; ఇట్టు+అనియెన్‌= -ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఆ విధంగా చెప్పగా, పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు అతడితో ఈ విధంగా పలికాడు. 
నేను లోకాల నన్నిటినీ నాశనం చేసే యముడను సుమా.” ఇప్పుడు ఈ కురుక్షేత్ర సంగ్రామ రంగంలో ఈ 
జనసందోహాన్ని సంహరించటానికి ఉద్యుక్తుడను అయ్యాను. నీవు చంపుతున్నట్టు (భ్రమలో పడనవసరం లేదు. 
ఈ ద్రోణుడు భీష్ముడు మొదలైన వారు అందరూ అవశ్యం చావవలసిందే. నేను చంపే వీరిని అందరినీ నీవు 
చంపినట్టుగా కనిపించి విజయం గైకొని, రాజ్యాన్ని ఏలుకొమ్ము. నీవు నిమిత్తమా(త్రుడవు సుమా! లే. ఇక యుద్దం 
చేయుము.” ఆ మాటలు ఆలకించి, అర్జునుడు వడవడ వణకుతూ చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నమస్కారం 
చేసి, డగ్గుత్తికవడ్డ గొంతుతో ఈ విధంగా అన్నాడు. 
తే. అంబు పవమాన సూర్య చంద్రానలాది । వివిధ తత్వంబులును నీవ; విశ్వలోక 

సంప్రవర్తనకరు(డవు శాశ్వతుండ । వచ్యుతుండవు పుండరీకాక్ష! నీవు. 216 
ప్రతిపదార్థం: పుండరీక+అక్ష!= తెల్లని పద్మాలవంటి కన్నులు కలవాడా! శ్రీకృష్ణా!; నీవు; అంబు, పవమాన, సూర్య, చం|ద్ర+ 
అనల+ఆడది, వివిధ తత్త్యంబులును= నీరు, గాలి, సూర్య, చంద్ర, అగ్ని, మొదలైన పెక్కురూపాలు (యాథార్థ్యాలు); నీవు+అ= 
నిదేః విశ్వలోక, సం(ప్రవర్తన, కరు(డవు= సర్వ లోకాలను నడపేవాడవు; శాశ్య్వతుండవు= ఎల్లప్పుడూ ఉండేవాడవు; అచ్యుతుండవు= 
పతనం లేని విష్ణుడవు. 
తాత్సర్యం: తెల్లని తామరపూవుల వంటి కన్నులు గల శ్రీకృష్ణా! నీరు, గాలి, సూర్యచంద్రులు, అగ్ని మున్నగు 
తత్తాలన్నీ నస్‌ అన్ని లోకాలను నడిపేవాడవు నీవే. నీవు ఎల్లప్పుడు ఉండేవాడవు. ఎన్నడూ పతనం లేని వాడవు. 
విశేషం: सुनः అనగా సత్యాలు: యథాస్థితాకారాలు. సృష్టికి ప్రథమావయమైన ప్రకృతి మొదటి పదార్థం. 'భిన్నమతాలు' 
“తత్వాలను” భిన్నభిన్నాలుగా (ప్రతిపాదించాయి. 


మతాలు తత్త్వములు 
1.బౌద్దం శూన్యం 
> 
2. చార్వాకులు పృథివి, నీరు, తేజస్సు, వాయువు 
3. అర్హతులు-ఒక వర్గం జీవం, అబీవం 


4. అర్హతులు- ఇంకో వర్గం జీవం, ఆకాశం, ధర్మం, అధర్మం, పుర్గలం 


104 శ్రీనుదాంధ్ర మహాభారతము 


5. అర్హతులు - ఒక వగ్గం జీవం, అజీవం, అ(స్రతం, బంధం, సంవదం, నిర్ణరం, మోక్షం 
లా ८ జ oa 


6. ద్వైతం స్వతంత్రం, అస్వతం(త్రం 

7. విశిష్టాద్వైతం చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు 

8. పాశుపతులు పశువు, పరి, పాశం 

9. సాంఖ్యం అవ్యక్తం, బుద్ది, అహంకారం, పంచతన్మాత్రలు, పంచభూతాలు, 
ఏకాదశేం(ద్రియాలు, ఆత్మ. 

10. యోగులు సాంఖ్యుల 25 తత్సాలు + ఈశృరుడు, వెరసి 26 

11. అద్వైతం (బ్రహ్మం 


పలువురు తాత్తికులు పెక్కు తత్వాలను ప్రతిపాదించారు. 


క నిను 26000०06 యాదవు(। డని 539०८८8 మేనబావ యని యే సహభో 
జనములు సల్లాపంబులు । నొనరించుచు మేలమాడుచుండుదు నెపుడున్‌. 217 


ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను (ఓ శ్రీకృష్ణా! నిన్ను); ఎణుగకుండి= తెలియక; యాదవు(డు+అని= యదువంశీయుడవు అని; 
సఖు(డు= మి(త్రుడు; అని= అనీ; మేనబావ+అని= మేనత్త కొడుకు అనీ; ఏన్‌= నేను; సహభోజనములు= కలిసి ఆహారం 
స్వీకరించటం; సల్హాపంబులున్‌= పరస్సర సంభాషణలు; ఒనరించుచున్‌= చేస్తూ; ఎపుడున్‌= ఎల్లప్పుడు; మేలము+ఆడుచుండుదున్‌= 
వేళాకోళం చేస్తూ ఉంటాను. 


తాత్సర్యం: ఓ శ్రీకృష్ణా! పరమాత్మా! నిను తెలియక యదువంశంలో జన్మించిన మానవమాపత్రుడిగా, స్నేహితునిగా, 
మేనబావగా భావించి, కలిసి తిండి తినటం, వేళాకోళం ఆడటం చేశాను. నన్ను క్షమించుము. 


తే.  మటియుంబెక్కులు లోకసామాన్యభంగు । లాచరించితి నీదెస, నంతవట్టు( 
८९८०८९० ప్రజలకు దప్పుదారు । లెల్ల సైరించునట్లు సహంపవలయు.’ 218 


ప్రతిపదార్థం: మటియున్‌= ఇంకా; పెక్కులు= ఎన్నో; లోక+సామాన్య+భంగులు=లోకంలో సాధారణంగా జరిగే రీతులు; నీదెసన్‌= 
నీ యెడల; ఆచరించితిన్‌= చేశాను; అంత+పట్టున్‌= వాటిని అన్నిటినీ; తల్లిదండ్రులు= మాతాపితలు; ప్రజలకున్‌= కన్నబిడ్డలకు; 
తప్పు+దారులు+ఎల్లన్‌= దోషముల తీరులు అన్నీ; సైరించునట్లు= క్షమించేటట్టుగా; సహింపన్‌వలయున్‌= క్షమించవలసింది. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! నీ యెడ నేను ఎన్నో తప్పులు చేశాను. వాటిని అన్నిటినీ తల్లిదం(డ్రులు తమ బిడ్డలు చేసే 

తప్పులను క్షమించేటట్టుగా క్షమించ (ప్రార్థన 

వ. _ అని సంప్రార్థనంబు సేసి పార్టుండు వెండియు నిట్లను 'నదృష్టపూర్వం బైన భవదీయరూపంబు గనుంగొనం 
బడయుటం బ్రమోదంబును, బిట్టు చూచిన వెక్కసంబును, హృదయవ్యథయునుం బుట్టియున్నయది; 
నీతొంటి సౌమ్యాకారంబు గైకొని నిలిచి నాకు నాహ్లాదంబు సేయుము.’ 219 

ప్రతిపదార్థం: అని, సంప్రార్థనంబు+చేసి= అని హృదయపూర్వకంగా ప్రార్థించి; పార్టుండు= అర్జునుడు; వెండియున్‌= మరల; 

ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; అదృష్ట పూర్వంబు+ఐన= ఇంతవరకు చూడబడనట్టి; భవదీయ+రూపంబున్‌= నీ ఆకృతిని; 


కనుంగొనన్‌+పడయుటన్‌= చూడటం చేత; ప్రమోదంబును= సంతోషమూ; బిట్టు+చూచిన్‌= ఎక్కువగా చూచిన; వెక్కసంబును= 
సహింపరాని స్థితియు; హృదయ+వ్యథయును= గుండెలోని బాధయూ; పుట్టి+ఉన్న+అది= కలిగింది; నీతొంటి+సౌమ్య+ఆకారంబున్‌= 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 105 


మొదటినుండీ ఉన్న నీ శాంతమైన ఆకృతిని; కైకొని= స్వీకరించి; నిలిచి= నిలబడి; నాకున్‌= నాకు; ఆహ్హాదంబు+చేయుము= 
ఆనందాన్ని కలిగించుము. 


తాత్సర్యం: అర్జునుడు ఆ రీతిగా శ్రీకృష్ణుడిని ప్రార్థించి, ఇంకా ఈ రీతిగా అన్నాడు: ‘శ్రీకృష్ణా! లోగడ నేను 
చూడని నీ విశ్య్వరూపాన్ని చూచి ఆనందించాను. కాని ఎక్కువ సేపు చూస్తే భరించలేని బాధ కలుగుతుంది. 
కాబట్టి, ఎప్పటి రీతిగా నీ శాంతస్వరూపం ధరించి నాకు సంతోషం చేకూర్చుమని నిన్ను మరల వేడుకొంటున్నాను. 


చ. అనుడు దయార్టచిత్తు( డగు నప్పరమేశ్వరుC డక్కిరీటి కి 
ట్లను('దపమాచరించి నిగమాధ్యయనం బొనరించి కానరా 
దనఘ! మదీయదివ్యపరమాక్యతి; పేర్చిన ఏకభక్తి భా 
వనమున దోచు; దీని జనవర్గము గానదు; నీక చూపితిన్‌. 220 


ప్రతిపదార్థం: అనుడున్‌= అని (అర్జునుడు) చెప్పగా; దయా+ఆ(ర్ట, చిత్తుడు+అగు= దయతో తడిసిన మనస్సు కలవాడు అయిన; 
ఆ+పరమ+ఈశృరు(డు= ఆ పరమాత్మ- శ్రీకృష్ణుడు; ఆ+కిరీటికిన్‌= ఆ అర్జునుడికి; ఇట్లు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; 
తపము+ఆచరించి= తపస్సు చేసి; నిగమ+అధ్యయనంబు+ఒనరించి= వేదాలు చదివి; అనఘ!= ఓ పాపరహితుడైన అర్షునా!; 
మదీయ, దివ్య, పరమ+ఆకృతి= నాదైన లోకాతీతమైన గొప్ప ఆకారం; కానన్‌రాదు= దర్శింపవీలుగాదు; పేర్చిన= అతిశయించిన; 
ఏక+-భక్తి+భావమునన్‌= ఏకాంత భక్తిపూర్వ కమైన తలంపుతో; తోయయన్‌= కన్పిస్తుంది; దీనిన్‌= ఈ నా విశ్వరూపాన్ని; జన+వర్గము= 
జనసందోహం; కానదు= చూడలేదు; నీకున్‌+అ= నీకు మా(త్రమే; చూపితిన్‌= చూపించాను. 


తాత్సర్యం: అర్జునుడు ఆ మాటలు పలుకగా, దయతో నిండిన చిత్తం కలవాడై శ్రీకృష్ణ పరమాత్మ ఆతడితో 
ఈ విధంగా చెప్పాడు: వేదాలు పఠించిన విద్వాంసులుగానీ కఠోర తపస్సులు చేసిన మహర్షులుగానీ సమాహిత 
భక్తిభావంతో మా(త్రమే చూడగలిగిన నా విశ్యరూపాన్ని సాధారణ జనులు దర్శించలేదు. నీకు మా(త్రమే చూపాను. 


వ. నీకు హృదయవ్యథం బొంద నేల? మూఢత్వంబు విడిచి విగితభయుండ వై సంప్రీతచేతస్ముండవు గ 
మని చెప్పి పూర్వప్రకారరూపంబు దాల్లి నిల్షినం గనుంగొని , కౌంతేయుం డా సౌమ్యరూపంబు సూచి 
'సచేతనత్వంబు నొందితి( బ్రకృతిస్ట్థుండ నైతి, నని పలుకుటయు, వాసుదేవుండు “మత్మర్మపరుండును 
మద్ధక్తుండును నైనవానికి నన్ను బడయవచ్చు' నని యతని నాశ్వాసించి. 221 


ప్రతిపదార్థం: నీకున్‌= ఓ అర్జునా నీకు; హృదయ, వ్యథన్‌+పొందన్‌+ఏల?= మనసులో బాధ అనుభవించనేల?; మూఢత్వంబు+విడిచి= 
బుద్ధిమాంద్యం వీడి; విగత, భయుండవు+ఐ= పోయిన భీతి గల వాడవై; సంప్రీత, చేతస్కుండవు, కమ్ము= సంతోషంతో కూడిన 
మనస్సు గలవాడవుగా మారుము; అని చెప్పి= అని పలికి; పూర్వ(ప్రకారరూపంబున్‌+తాల్బి= మునుపటి రూపం ధరించి; నిల్చినన్‌= 
నిలబడగా; కనుంగొని= చూచి; కౌంతేయుండు= కుంతీ కుమారుడు - అర్జునుడు; ఆ+సౌమ్య, రూపంబు+చూచి= ప్రశాంతంగా 
కనిపించే ఆ ఆకారం చూచి; సచేతనత్వంబున్‌+ఒందితిన్‌= కదలికతో కూడిన వాడను అయినాను; (ప్రకృతిస్టుండన్‌+ఐతిన్‌= 
సహజస్థితిని పొందాను; అని+పలుకుటయున్‌= అని చెప్పగా; వాసుదేవుండు= వసుదేవుడి కొడుకు- శ్రీకృష్ణుడు; మత్‌+కర్మపరుండును= 
నాదైన కర్మలు చేసేవాడున్నూ (అనగా నాకు ఇష్టమైన సత్‌(క్రియలు చేసేవాడును); మత్‌+భక్తుండును= నా భక్తుడైన వాడున్నూ 
(నన్ను (పీమతో ఆరాధించే వాడూ); ఐనవానికిన్‌= ఐనట్టివానికి; నన్నున్‌+పడయన్‌+వచ్చున్‌= నన్ను పొందవచ్చును (మోక్షం 
అందుకొనవచ్చును); అని= అని; అతనిన్‌= అర్జునుడిని; ఆశ్వాసించి= ఓదార్చి. 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఓ అర్జునా! నీవు బాధపడవద్దు. ఆ అవసరం లేదు. నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టి భయంలేనివాడవై, 
ఆనందం పొందిన వాడవై ఉండుము” అని శ్రీకృష్ణుడు చెప్పి, వెనుకటి ఆకారం ధరించి, ప్రశాంతమూర్తిగా 
కన్పించాడు. ఆ సౌమ్య స్వరూపం చూచి, అర్జునుడు ఈ విధంగా అన్నాడు. £. శ్రీకృష్ణా! నీ విశ్యరూపం చూచినప్పుడు 
నేను కొయ్యబారిపోయాను. ఇప్పుడు ఆ భయం పోయింది. నేను తిరిగి యథాప్రకారంగా కదలిక మెదలిక కల 
మనిషిని కాగలిగాను.' అర్జునుడు చెప్పిన ఆ మాటలు విని, శ్రీకృష్ణుడు అతడిని ఓదార్చి ఈ విధంగా చెప్పాడు. 
'నాకు ఇష్టమైన మంచి పనులు చేసేవాడూ. నాకు భక్తుడు అయినవాడూ నన్ను పొందగలడు.” 


నిశేషం: 1. మద్భక్తుండు అని మా(త్రమేగాక, మత్‌ కర్మపరుండును అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అనగా కర్మయోగం - భక్తియోగం 
వేరుకావని - రెండూ కలిసే ఉంటాయని శ్రీకృష్ణుడి సందేశం. 


తే. అత(డు మటియును బ్రహ్మవిద్యాన్వయమున(। దనకు సందిగ్ర మైనట్టి దాని నెల్ల 
నడుగగా నమ్మహాతు( డత్యంతకరుణ( । 28056 జెప్పుచు హృదయసంచలత మానై 222 


ప్రతిపదార్థం: అత(డు= శ్రీ కృష్ణుడు; మటీయును= ఇంకా; బ్రహ్మ+విద్యా+ అన్వయమునన్‌= పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని 

అనుసంధించటంలో; తనకున్‌= అర్హునునకు; సందిగము+ఐనట్లి+దానిన్‌+ఎల్లన్‌= సందేహములు ఏర్పడిన వాటిని అన్నింటినీ 

అడుగణగాన్‌= ప్రశ్నింపగా ఆ+మహా+ఆత్ముడున్‌= ఆ మహాత్ముడు- గొప్ప ఆత్మగలవాడు అత్యంత+కరుణన్‌= మిక్కిలి దయతో 

తెలియన్‌+చెప్పుచున్‌= వివరించి చెప్పుతూ; (అర్జునుడి) హృదయ+సంచలతన్‌= హృదయానికి సంబంధించిన కలతను మాన్ఫెన్‌= 

పోగొట్టాడు. 

తాత్సర్యం: అంతేకాక, 8 కృష్ణుడు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అర్జునుడికి బోధించాడు. అర్జునుడికి కలిగిన సందేహాలను 

అతడు అడుగగా, ఆ సందేహాలు అన్నిటినీ పోగొట్టాడు. అర్జునుడి గుండెలో ఉన్న కలతను పోగొట్టాడు. 

విశేషం: 1. ఈ పద్యం వలన తిక్కన భగవద్గీతను సంక్షేపించినట్టు సుస్పష్టం. 

2. బ్రహ్మవిద్యా+అన్వయమున' అనే ప్రయోగం గమనించదగ్గది. స్టూల దృష్టికి భగవద్గీతలోని వాక్యాలలో విప్రతిపత్తి కన్పించవచ్చును. 

సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే ఆ వైరుద్దాలు తొ లగిపోతాయి. అర్షునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించింది - (బ్రహ్మవిద్య మా(త్రమేకాదు. 

అన్వయం'గూడ. ఈ వాక్యంలోని నిష్ట విద్య మీదగాక “అన్వయం” మీద ఉన్నది. 

వ. _ఇవ్విధంబున( బార్లున కుపనిషదర్ణజాతం బవగతంబు సేసి, మనసుకసటు వాపి, వివేకంబునకుం జేవ 
గలిగించి కృష్ణుం డీ గుహ్యతరజ్ఞానం బుపదేశించితి; దీని 5606698 నీ కెట్లు సూడం బోలె నట్లు 


ప్రవర్తింపు మను పలుకు పలికి, యింతకంటెం బరమరహస్యం బొక్కటి సెప్పెద విను మని యతని 
కిట్లనియె. 223 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; పార్టునకున్‌= అర్జునుడికి; ఉపనిషత్‌+అర్థ+జాతంబు= ఉపనిషత్తులకు 
సంబంధించిన భావ సముదాయం; అవగతంబు+చేసి= వివరించి చెప్పి; మనసు+కసటు+పాపి= మనస్సులోని సందేహాలు అన్నీ 
తీర్చి; వివేకంబునకున్‌+చేవ కలిగించి= ఆత్మజ్ఞానానికి గట్టిదనం కలిగించి; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; ఈ+గుహ్య, తర, జ్ఞానంబు= 
మిక్కిలి రహస్యమైన జ్ఞానాన్ని; ఉపదేశించితిన్‌= తెలియచేశాను; దీనిన్‌= ఈ రహస్య జ్ఞానాన్ని; ఎణింగికొని= తెలిసికొని; 
నీకున్‌+ఎట్టు= నీకు ఏరీతిగా; చూడన్‌+పోలెన్‌= కనిపిస్తుందో; అట్ల్టు= ఆ రీతిగా; ప్రవర్తింపుము= ఆచరించుము; అను+పలుకు+పలికి= 
అను మాటలు చెప్పి; ఇంత కంటెన్‌= దీని కంటెను; పరమ+రహస్యంబు= గొప్పదైన రహస్యం; ఒక్కటి+చెప్పెదన్‌= ఒకటి చెప్పగలను; 
వినుము+అని= ఆలకింపుము అని; అతనికిన్‌= అర్జునుడికి; ఇట్లు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 107 


తాత్సర్యం: ఈ రీతిగా అర్జునుడికి ఉపనిషత్తులలోని సారం అనదగిన సందేశం అందించి, శ్రీకృష్ణుడు ఇట్టా చెప్పాడు. 
£. అర్జునా! నీకు మిక్కిలి రహస్యమైన జ్ఞానాన్ని అందించాను. నీవు ఈ సందేశాన్ని అవగాహన చేసికొని, నీకు 
నచ్చిన రీతిగా ప్రవర్తించుము. ఇంకో మాట. ఇంత కంటె గూడ గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. దానిని చెప్పగలను. 
జా(గత్తగా ఆలకించుము. 
విశేషం: వివేకం= రెండు వస్తువుల సూక్ష్మభేదం గుర్తించి వేరుపరచటం; ఆత్మ- అనాత్మ భేదం తెలుసుకొనటం, మిధ్యా ప్రపంచం 
నుండి పరమాత్మను వేరుగా గుర్తించటం. 
తే. “క్రందుకొను సర్వధర్మవికల్పములను । నెడల విడిచి దృఢంబుగ నే నొకండ 

శరణముగ నాశ్రయింపుము సకలదురిత । ములకు 62९८60९० నిన్ను( బ్రమోద మొంద. 224 


ప్రతిపదార్థం: క్రందుకొను= గుమిగూడే; సర్వ+ధర్మ+-వికల్పములను= అన్ని ధర్మాల ప్రత్యామ్నాయాలను; ఎడలన్‌+విడిచి= 
తొలగునట్టుగా విడిచిపెట్టి; దృఢంబుగన్‌= గట్టిగా- ఏకైక దీక్షతో; ఏన్‌+ఒకండన్‌= నేను ఒకడను మా(త్రమే; శరణము గన్‌= ఏకైక 
రక్షణగా; ఆశ్రయింపుము= ఆధారంగా చేసికొనుము; నిన్నున్‌= నిన్ను; సకల, దురితములకున్‌= అన్ని పాపాలకు; ప్రమోదము+ఒందన్‌= 
సంతోషం చెందేటట్లుగా; తొల(గింతున్‌= పోగొట్టగలను. 


తాత్సర్యం: 'ఓ అర్జునా! ఇది అన్నిటిని మించినట్టి గొప్ప సందేశం. ఆలకించుము. ధర్మాలు ఎన్నో ఉండవచ్చును. 
ధర్మాలకు (ప్రత్యామ్నాయాలు ఉండవచ్చును. వాటిని అన్నిటినీ వదలిపెట్టి, రక్షించేవాడను నేను ఒకడనే అని నమ్మి 
నన్ను శరణుపొందుము చాలు. నీ పాపాలు అన్నీ పోగొట్టి నీకు సంతోషం చేకూర్చగలను. 
విశేషం: 1. ఈ పద్యానికి భగవర్గీతలో- మాతృక అనదగిన సంస్కృత శ్లోకం ఇది. 

న్థో॥ “సర్వధర్మాన్‌ పరిత్యజ్య । మూ మేకం శరణం (వ్రజ, 

అహం త్వా సర్వపాపేభ్యో । మోక్షయిష్యామి మా శుచి.(భ.గీ. 18-66) 

దీనికి లోకంలో చరమక్లోకం అని (ప్రఖ్యాతి ఏర్పడింది. ఈ శ్లోకంతో గీతా సందేశం సమాప్తి అవుతుంది. 
మూల సంస్కృత శ్లోకంలో. సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య; అన్ని ధర్మాలనూ పరిత్యజించి అని ఉన్నది. తిక్కన తెలుగుసేతలో వ్యాఖ్యాన 
ప్రాయంగా (క్రందుకొను) సర్వధర్మ వికల్పములను విడిచిపెట్టుమని ఉన్నది. భగవద్గీతా సందేశంలో ఎన్నో ధర్మాలు |క్రందుకొని 
కన్పిస్తాయి. భగవద్గీత - ఏకైక ధర్మాన్ని (ప్రబోధించలేదు. ధర్మం వైకల్సికము - అని భగవద్గీత ప్రబోధిస్తున్నది. అందుచేతనే 
సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్న్యాసయోగం, ఆత్మసంయమయోగం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 
సంసారతరణోపాయాలు ఎన్నోఉన్నాయి. చిట్టచివరకు శ్రీకృష్ణ పరమాత్మ అందించిన సందేశం 'సరే, తరణోపాయాలు ఎన్నో చెప్పాను 
కదా. అవి అన్నీ ఆచరణీయాలే. అయితే, ఏ కారణం చేతనైనా నీవు వాటిని వేటినీ ఆచరించలేకపోతే దిగులుపడ నవసరం లేదు. 


అందరకూ సులభ సాధ్యమైన ఒక ఉపాయం ఉన్నది. అది శరణాగతి. నన్ను (భగవంతుని) శరణు వేడితే చాలు. నేను నిన్ను 
పాపాలనుండి విముక్తుడిని చేసి మోక్షం ఇస్తాను. 
శాంతిపర్వంలో “క్రందుకొను ధర్మవికల్పములను” తిక్కన పేర్కొన్నాడు. భీష్ముని ఉపదేశం చివర. 

“కొందటు బ్రహ్మచర్యమున( గొందటు భవ్యగృహసన్ట ధర్మముం 

బొందుట(, గొంద జిద్ద తపమున్‌ ననభూమి( దగం జరించుటం 

7०८5७ ०६०००९२५, 0२०८5७9 యజ్ఞ విధానశాలితం 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 


గొంద ఆనూన దానమును గోరి యొనర్తురు నిత్య సౌఖ్యమున్‌.” 

జననీజనకారాధన । మున గురుభక్తిని సువృత్తమున శాంతిని దాం 

తిని సత్యమున నహింసను । విను కాంతురు మోక్షపదము వేర్వే జనులొ' - (శాంతిపర్వం 6 అశ్యా - పద్యం 553) భగవద్గీతలో... 
శ్రీకృష్ణపరమాత్మ చిట్టచివరకు చెప్పిన మాట “శరణాగతి”. ఇది భక్తిమార్గం. భక్తి చాలు. భక్తితో సర్షపాపాలు నశించిపోతాయి. 

హిందూమతంపై కొందరు పాశ్చాత్యులు చేసే విమర్శ ఒకటి ఉన్నది. హిందువులు కర్మ సిద్దాంతం (ప్రతిపాదించారు. 
మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. చెడ్డపనులు చేస్తే పాపం వస్తుంది. ఇక దేవుడు చేసేది ఏముంది? జీవుడు హైందవ వేదాంతం 
ప్రకారం ~ ఈ కర్మ చ(క్రబంధంలో సదా పరిభ్రమించవలసిందే అనేక జన్మలు ఎత్తుతూ.” 

ఈ చరమ శ్లోకంలో సుస్పష్టంగా చెప్పబడింది. శరణాగతి చేస్తే చాలు భగవంతుడు సర్వపాపాలను పోగొట్టి మోక్షం 
ప్రసాదించగలడు. వైప్లవులు ఈ చరమ శ్లోకం గీతా సందేశానికి కేంద్ర గరిమనాభి అని అంటారు. “ముక్తికి - భక్తి చాలు.” ఇది 
శ్రీవైప్లవ వేదాంతం. 

విశిష్టాద్వైత మతప్రోక్షయెన రామానుజాచార్యుడు చరమ శోకానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఇచ్చారు. అయితే పరఠితలు 
గుర్తుంచుకోవలసిన అంశం ~ ఇది చరమ క్లోకమేగాని ప్రథమ శ్లోకమూ కాదు. ఏకైక శ్లోకమూ కాదు. 

రామానుజాచార్యుల తరువాత, ఈ భక్తిమార్గం - 1. మార్జాల కిశోర న్యాయం 2. మర్కట కిశోర న్యాయం అని రెండు 
మార్గాలుగా చీలింది. భగవంతుడే భక్తుడిని తల్లిపిల్లి పిల్లలను మోసికొని పోతుంది మార్జాల కిశోర న్యాయంలో. తల్లికోతి పొట్టకు 
అంటిపెట్టుకొని చెట్టునుండి ఇంకో చెట్టుకు పోతాయి మర్కట కిశోరాలు. 

ల ల ల 

భగవద్గీత కేవలం శరణాగతికి ఏకాంత భక్తికి మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చియుంటే ఈ ఒక్క శ్లోకం చాలు. ఇన్ని అధ్యాయాలు 
ఇన్ని శోకాలు ఉన్నాయి కదా. ముక్తికి ఎన్నో ఉపాయాలను భగవద్గీత పేర్కొన్నది. శరణాగతి” పరమోపాయం అని తిక్కన స్పష్టీకరించి, 
ఇది అన్నిటి కంటే గొప్ప రహస్యం అని కూడా చెప్పియున్నాడు. 

వ. ఇప్పరమోపాయంబు. 225 
తాత్సర్యం: మిక్కిలి గొప్పది అయిన ఈ వెరవు. 


క నియతియు(దపమును నా దెస । భయభక్తులు గలిగి నాకు భక్తుం డై ని 
శ్రయనిపుణు( డయినవానికి। బ్రియమున నెటి(గింపు వలదు పెటివారలకున్‌.” 226 


(ॐ తిసదార్థం: నియతియున్‌= 8०60 నిగ్రహమును; తపమును= శరీర క్లేశమునకు జంకక పాటించే ఆధ్యాత్మిక చింతన; 
నా దెసన్‌= నా యెడల; భయ+భక్తులు= భీతి గౌరవ పురస్సరమైన (ప్రేమ; కలిగి= ఉండి; నాకున్‌= నాకు; భక్తుండు+ఐ= 
ఆరాధించేవాడయి; నిశ్చయ +నిపుణుండు+అయిన వానికిన్‌= దృఢమైన మనస్సు గలవాడికి; ప్రియమునన్‌= ప్రీతితో; ఎణి(గింపుము= 
ఉపదేశించుము; పెణ+వారలకున్‌= ఇతరులకు (అనగా భక్తులు కాని వారలకు); వలదు= ఎరిగించవద్దు. 


తాత్సర్యం: ఇంద్రియ నిగ్రహం, నీతినియమాలు గల సౌశీల్యవంతుడు, నా యెడ భక్తి కలిగినవాడికి మాత్రమే 
నేను నీకు చేసిన ఈ సందేశం అందించుము. అంతేకాని, దృఢమైన మనస్సు లేనివాడికి తదితరులకు ఈ సందేశం 
వినిపించవద్దు సుమా! 

విశేషం: 1. సత్యమూ జగద్విదితమూ అయిన భగవద్గీతా సందేశం రహస్యంగా ఉంచమనటంలో శ్రీకృష్ణుడి ఆంతర్యం ఏమిటి? 


జిజ్ఞాస లేనివారికి - యోగ్యత లేనివారికి ఈ సందేశం అందించరాదు. ఎందుచేతనంటే- అది నిషలం కావటం మా(త్రమే గాక 
ప్రమాదాలకు దారితీయవచ్చును. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 109 


వ. అని వెండియు( బుండరీకాక్షుండు 'నాచెప్పిన యది లెస్సగా నాకర్ణించితే? నీయజ్ఞాన సమ్మోహం 
బంతయుం బాసెనే? యనవుడు నర్జునుండు. 227 


ప్రతిపదార్థం: అని, వెండియున్‌= అని చెప్పి - మరల; పుండరీక+ఆక్షుండు= తెల్లతామర పువ్వుల వంటి కన్నులు గలవాడు - శ్రీకృష్ణుడు; 
నా+చెప్పిన+అది= నేను చెప్పినట్టిది; లెస్సగాన్‌= బాగుగా; ఆకర్లించితి(వి)+ఏ= విన్నావుగదా; నీ అజ్ఞాన, సమ్మోహంబు= నీ తెలివి లేకుండటం 
~ భ్రాంతి; అంతయున్‌= సర్వమూ; పాసెను+ఏ?= పోయినదా?; అనవుడున్‌= అని చెప్పగా; అర్జునుండు= అర్జునుడు. 


తాత్సర్యం: అని మరల శ్రీకృష్ణుడు తన సందేశం అందించగా అర్జునుడు విన్నాడు. చివరకు శ్రీకృష్ణుడు అర్జునుడికి 
ఒక ప్రశ్న వేశాడు. 'అర్షునా! నీకు చెప్పిన విషయాలు అన్నీ విన్నావు గదా. నీ అజ్ఞానం తొలగిపోయిందా? నీ భ్రాంతి 
అంతా పోయింది కదా! అని అడిగాడు. అప్పుడు అర్జునుడు ఈ విధంగా చెప్పాడు: 


విశేషం: అనవుడు అనగా, నావుడు అనగా అని చెప్పగా అని అర్థం. తెలుగు భారతంలో ఈ పదాలు చాలా చోట్ల (ప్రయోగించబడ్డాయి. 
భారత కథ చాలా భాగం సంభాషణ రూపంలో నడిచింది. 'వైశంపాయనుండు జనమేజయునకు ఇట్లనియె' 'సూతుండు శౌనకాది 
మహర్షులకు ఇట్లనియె”, శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్లనియె, సంజయుండు ధృతరాష్ట్రునకు ఇట్లనియె - ఈ విధంగా. 
అందుచే అనవుడు- నావుడు శబ్దాలు విరివిగా వాడబడ్డాయి. ఇవి డుకారాంతాలుగదా! తెలుగులో “డు” (ప్రథమా విభక్తి 

ప్రత్యయం. పురుషనామాల చివర డు తరచుగా వస్తుంది. ఒక శ్రోత అడిగాడట- “అనవుడుకు నావుడు ఏమౌతాడని”. ఇంకో 
(శ్రోత చెప్పిన సమాధానం- 'అనవుడు నావుడు అన్నదమ్ములు”. ఈ చమత్కార కథ తెలుగు సీమలో ఎక్కువ ప్రచారంలో ఉండేది. 
ఉ. “మోహ తమంబు వాసె( దుది ముట్టిన నీదు ప్రపత్తి వీత సం 

దేహు(డనైతి; గాఢపరిదీప్త మహాకృతి( గాంచి బోధ స 

న్మాహనిరామయస్థిరమనస్థితి( బొందితి; సర్వలోక ని 

ర్వాహవినోద! నీ విమల వాక్యము చొప్పున 5९८ జేసిదన్‌.' 228 


ప్రతిపదార్థం: మోహ+తమంబు+పాసెన్‌= మోహం అనే చీకటి తొలగిపోయింది; తుదిన్‌+ముట్టిన= చివరి భాగాన్ని తాకిన, 
పరిపూర్ణత చెందిన; నీదు+(ప్రపత్తిన్‌= నీ యందలి భక్తిచేత; వీత+సందేహు(డన్‌+ఐతిన్‌= పోయిన అనుమానాలు గలవాడను 
అయ్యాను; గాఢ, పరిదీప్త, మహా+ఆకృతిన్‌= గొప్పగా దేదీప్యమానంగా వెలుగొందిన ఆకృతిని (నీ విశ్వరూపాన్ని); కాంచి= చూచి; 
బోధ+సన్నాహ+నిరామయ+స్థిర+మనస్‌+స్టితిన్‌= జ్ఞానంతో నిండిన ఆరోగ్యంతో కూడి చలించనట్టి మనస్సు యొక్క ఉనికిని; 
పొందితిన్‌= సంపాదించాను; సర్వ, లోక, నిర్వాహ వినోద!= అన్ని లోకాలను నడపటమే (క్రీడగా గలవాడా!- శ్రీకృష్ణా!; నీ, విమల, 
వాక్యము, చొప్పునన్‌= నీవు చెప్పిన మాటల (ప్రకారం; >&= అంతా; చేసెదన్‌= చేస్తాను 


తాత్సర్యం: “భ్రాంతి అనే చీకట్లు నానుండి తొలగిపోయాయి. నీయెడ నాకు కుదిరిన పరిపూర్ణ భక్తి విశ్వాసం 
చేత అన్ని అనుమానాలు నాకు తొలగిపోయాయి. నీ విశ్యరూప సందర్భనం చేత నా జ్ఞానం దృఢంగా పాదుకున్నది. 
సర్వలోకాలను నడపటమే |క్రీడగాగలవాడా, ఓ శ్రీకృష్ణా నీవు చెప్పినట్టుగా నేను నడచుకోగలను.' 
విశేషం: 1. ఇక్కడ శ్రీకృష్ణుడి ప్రబోధం - అర్జునుడి అనుభూతి రెండూ కలిశాయి. ఒకటి శా!స్త్రం. అది సిద్దాంత భాగం. రెండవది 
కళ. అనుష్టానం. సిద్దాంతం అనుభూతి వలన (ధ్రువీకరించబడుతుంది. 

2. భగవద్గీత బోధించే వేదాంతం ఏమిటి? వేదాంత తత్త్వం ఐహిక కర్మ విదూరం కాదు; కర్తవ్య ఆచరణ అందులో 


ఇమిడి ఉన్నది ఎందుచేతనంటే గీతా ప్రబోధం విన్న తదుపరి అర్జునుడు గాండీవాన్ని పట్టి యుద్దం చేశాడు. కాషాయాంబరాలు 
ధరించి అడవికి పోలేదు. అడవికి పోవటం తప్పని కాదు. కర్తవ్యం నిర్వహించటం ఒప్పు అని చెప్పటమే. 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి యప్పరమపురుషునకు సభక్తిక సాష్టాంగ దండ ప్రణామంబు సేసి పార్టుండు గృతార్టుండై 
ధృతాయుధుండయ్యె' ననిచెప్పి సంజయుండు వెండియు నిట్లనుం 'గురుకులేశ్వరా! యేను మునిగణేశ్వరుండైన 
పారాశర్యు కారుణ్యంబున( గృష్టార్ణునుల యద్దుతపుణ్యసంవాదంబు వినుటకు మహాయోగీంద్ర 
హృదయానందకరుం డైన యద్దేవుని దివ్యరూపంబు గనుటకుం బాత్రభూతుండ నైతి; నమ్మహాత్ముండు దన 
మధురవాక్యంబుల నుపదేశింప నత్యంతగుహ్యం బైన యోగప్రకారంబు విశదంబుగా ననుసంధించితి; 
నమ్మహానుభావుల సంభాషణములు నవ్విశ్వరూపుని మహనీయాకారంబునుం దలంచి తలంచి యచ్చెరు 
వందుచు( బ్రియం బందుచు నుండుదు' నని మటియును. 229 


ప్రతిపదార్థం: అని+పలికి= అని (అర్జునుడు చెప్పి); ఆ+పరమ, పురుషునకున్‌= ఆ (కృష్ణ) పరమాత్మకు; స, భక్తిక, స+అష్టాంగ 
దండ, (ప్రణామంబు+చేసి= భక్తితో కూడిన ఎనిమిది అవయవాలు భూమిని సోకు నమస్కారం చేసి; పార్టుండు= అర్జునుడు 
(పృథ= కుంతి); కృత+అర్జుండు+ఐ= ధన్యుడై; ధృత+ఆయుధుండు+అయ్యెన్‌= ఆయుధాన్ని ధరించినట్టి వాడయ్యె; 
అని+చెప్పి= అని వచించి; సంజయుండు= సంజయుడు; వెండియున్‌= మరల; ఇట్టు+అనున్‌= ఈవిధంగా చెప్పాడు; 
కురు+కుల+ఈళశ్యరా= కురు వంశానికి అధిపతీ- ఓ ధృతరాషా!; ఏను= నేను; ముని, గణ+ఈశృరుండు+ఐన= మునుల 
సముదాయంలో శ్రేష్టుడు ఐన; పారాశర్యు+కారుణ్యంబునన్‌= పరాశర మహర్షి కొడుకైన వ్యాసుడి దయవలన; కృష్ణ+అర్జును ల= 
శ్రీకృష్ణుడికి అర్ష్జునుడికి మధ్య జరిగిన; అద్భు త+పుణ్య+సంవాదంబు= ఆశ్చర్యకరమైనట్టిదియు, సుకృతమును 
చేకూర్చునట్టిదియును అయిన సంభాషణ; వినుటకున్‌= వినటానికి; మహా, యోగి+ఇం(ద్ర, హృదయ, ఆనందకరుండు+ఐన= 
గొప్ప బుషులలో శ్రేష్టులైనవారి హృదయాలకు సంతోషం చేకూర్చేవాడైన; ఆ+దేవుని= ఆ భగవంతుడి; దివ్య+రూపంబు= 
లోకోత్తరమైన ఆకారం; కనుటకున్‌= చూడటానికి; పాత్ర, భూతుండన్‌+ఐతిన్‌= యోగ్యుడను కాగలిగాను; ఆ+మహా+ఆత్ముండు= 
గొప్ప ఆత్మగల ఆతడు- శ్రీకృష్ణుడు; తన+మధుర+వాక్యంబులన్‌+ఉపదేశింపన్‌= తియ్యనైన తన మాటలు చెప్పగా; 
అత్యంత+గుహ్యంబు+ఐన= మిక్కిలి రహస్యమైనట్టి; యోగ+(ప్రకారంబు= యోగ పద్దతి; విశదంబుగాన్‌= తేటతెల్లం అయ్యే 
రీతిలో; అనుసంధించితిన్‌= తగినటుగా కూర్చి చెప్పాను; ఆ+మహా+అనుభావుల+సంభాషణములు= ఆ మహాత్ముల మాటలు; 
ఆ+విశ్యరూపుని= విశ్వమే తన ఆకారంగా గల ఆ శ్రీకృష్ణుడి; మహనీయ+ఆకారంబున్‌= గొప్ప ఆకృతిని; తలంచి; తలంచి= 
మరల మరల స్మరించి అచ్చెరువు+అందుచున్‌= ఆశ్చర్యం అనుభవిస్తూ ప్రియంబు+అందుచున్‌= (ప్రీతిని అనుభవిస్తూ 
ఉండుదున్‌= ఉంటాను; అని మణీయును= అని చెప్పి మరల. 


తాత్సర్యం: అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడికి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి గాండీవం ధరించి నిలిచాడు, 
అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పి, మరల ఈ విధంగా అన్నాడు. 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! నేను 
బుషివరేణ్యుడైన వ్యాసుడి కరుణవలన కృష్ణార్ణునుల సంభాషణ విన్నాను. యోగీశ్వరుల హృదయానికి ఆనందం 
కలిగించే శ్రీకృష్ణుడి విశృరూపం సందర్శ్భించగలిగాను. అంతేకాక మహానుభావుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి 
అందించిన దివ్య సందేశం యోగ విద్యా సారసం(గ్రహం ఆలకించాను. ఆ మహానుభావుల సంభాషణలు- 
ప్రపంచస్వరూపుడైన శ్రీకృష్ణుడి మహనీయస్వరూపం మాటి మాటికి తలపోసి ఆశ్చర్యము, ఆనందము చెందుతూ 
ఉంటాను. 
విశేషం: 1. భగవద్గీత ప్రత్యక్షంగా విన్నది, శ్రీకృష్ణుడి విశరూపం సందర్శించింది అర్జునుడు. అయితే అతడితోపాటు (ప్రత్యక్షంగా 
వినే అవకాశం చూచే అవకాశం సంజయుడికి సం(క్రమించింది గదా వ్యాసమహర్షి దయవలన. అటు అర్జునుడి మాట అటుంచి- 
ఇటు సంజయుడు ఆనందతన్మయుడై ఉప్పొంగి పోతున్నాడు 

2. సాష్ట్రాంగదండప్రణామం: దండాకారంగా ఎనిమిది అంగాలు, అవయవాలు నేలకు తగిలేటట్టుగా చేసే నమస్కారం. 
1. మోకాళ్ళు 2. పాదాలు 3. చేతులు 4. రొమ్ము 5. బుద్ది 6. తల 7. మాట 8. చూపు- ఇవి అష్టాంగాలు. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 111 


ख. “అధిప! యోగీశ్వరేశ్వరుం డైన కృష్ణు। డును ధనుర్ధరవర్యు డర్దును(డు నెచట 

నిలిచి రచ్చట విజయంబు నీతి సిరియు । భూతి నిత్యంబు లగు; నిది నా తలంపు.’ 230 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఓ ధృతరాష్ట్ర మహారాజా!; యోగి+ ఈశ్వర ఈశృరుండు+ఐన= ఉత్తమ యోగులలో గొప్పవాడు 
అయిన; కృష్ణుడును= శ్రీకృష్ణుడూ, ధనుస్‌+ధర+వర్యు(డు= ధానుష్కులలో- ధనువు ధరించే వారలలో గ్రేష్టుడైన; అర్జును(డు= 
అర్షునుడును; ఎచటన్‌= ఏ స్థలంలో; నిలిచిరి= నిలబడ్డారో; అచ్చటన్‌= € స్థలంలో; విజయంబు= గెలుపు; నీతి= మంచి నడవడి 
తీరు; సిరియున్‌= ఐశ్వర్యం; భూతి= (ప్రాభవం; నిత్యంబులు+అగున్‌= సర్వదా ఉంటాయి; ఇది= ఇది; నా+తలంపు= నా 
అభిప్రాయం. 
తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! యోగీశృరుడైన శ్రీకృష్ణుడూ, విలుకాం[డ్రలో గ్రేష్టుడైన అర్జునుడూ, ఎచ్చట 
కలిసి మెలిసి ఉంటారో అచ్చట నీతి, సిరిసంపదలు, విజయం సర్వదా ఉంటాయి. 
విశేషం: 1. శ్రీకృష్ణుడు యోగీశ్వరుడుగా భారతంలో భగవద్గీతలో అభివర్లితుడు. 
2. ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక శ్రీకృష్ణుడు, ఐహికశక్తికి ప్రతీక అర్జునుడు. శ్రీకృష్ణుడు దైవశక్తికి, పురుషకార శక్తికి అర్జునుడూ (ప్రతీకలు. 
యోగం+పురుషకారం= విజయం అని సంజయుడి వ్యాఖ్యానం. 
వ. అనిన విని ధృతరాష్తుం డిట్లనియె. 231 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని (సంజయుడు చెప్పగా) ఆలకించి; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; ఇట్ల్టు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పాడు. 
తాత్సర్యం: అని సంజయుడు చెప్పగా ఆలకించి ధృతరాష్ట్రుడు ఈ రీతిగా చెప్పాడు. 


క _“ఇవ్విధమున నాయిత మై । క్రొ వ్వెలరారంగ నిలిచి కురుపాండవులం 
దెవ్వరు మును గడగిరి? రణ । మెవ్విధి నూలుకొని చెల్లె? నెలి(గింపు తగన్‌.’ 232 


ప్రతిపదార్థం: -ఈ+విధమునన్‌= ఈ రీతిగా; ఆయితము+ఐ= సంసిద్దమై; (క్రొవ్వు+ఎలరారంగన్‌= గర్వం అతిశయించగా; నిలిచి= 
నిలబడి; కురు+పాండవులందున్‌+ఎవ్వరు= కౌరవులలో పాండవులలో ఎవ్వరు; మును= ముందుగా; కడగ్గరి= పూనిరి; రణము= 
యుద్దం; ఏ+విధిన్‌= ఏ రీతిగా; నూలుకొని= (ప్రారంభించి; చెల్లెన్‌= జరిగింది; తగన్‌= తగినట్లుగా; ఎజీగింపు(ము)= తెలియజేయుము. 
తాత్సర్యం: “ఈ విధంగా యుద్దానికి సంసిద్దమై, గర్వంతో కురు పాండవులు నిలిచారు గదా! ఉభయ పక్షాలలో 
మునుముందుగా యుద్దం ఎవరు ప్రారంభించారు? యుద్దం ఏ విధంగా జరిగింది? వివరించి చెప్పుము.” 


భీష్ముని ప్రథను దినస యుద్దము (సం. 6-42-1) 

వ. అనుటయు సంజయుం డతని కి ట్లనియె భవదగ్రనందనుం డత్యంతోదగ్రవ్యగ్రుండై యాగ్రహంబునం 
బనిచినం బ్రకటదోగ్గర్వదుర్ణముం డగు దుశ్శ్ళాసనుండు పురి కొలుపం గురుసైన్యంబులు శంఖ భేరీ 
మృదంగాది నిస్వనమ్ములు సెలంగ గాంగేయుండు దొలుతం గదల( గేతుశోభాభిరాముం డగుచు 
నుద్దామ గతిం గవిసినం గనుంగోొని. 233 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని (ధృతరాష్ట్రుడు) చెప్పగా; సంజయుండు= సంజయుడు; అతనికిన్‌+ఇట్టు+ అనియెన్‌= 
ధృతరాష్ట్రుడికి, ఈ విధంగా చెప్పాడు; భవత్‌+అ(గ్ర నందనుండు= నీ పెద్ద కొడుకు (దుర్యోధనుడు); అత్యంత+ఉద(గ్ర 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యగ్రుండు+ఐ= మిక్కిలి భయంకరమైన స్ఫూర్తితో చలించినవాడై; ఆ(గ్రహంబునన్‌= కోపంతో; పనిచినన్‌= ఆజ్ఞాపింపగా; (ప్రకట, 
దోర్గర్వ, దుర్హముండు+అగు= పైకి వెల్లడి అయిన భుజబలంచేత అడపరానివాడగు; దుశ్ళాసనుండు= దుశ్ళాసనుడు; పురికొలుపన్‌= 
ప్రోత్సహించగా; కురు, సైన్యంబులు= కౌరవ సేనలు; శంఖ, భేరీ, మృదంగ+ఆది, నిస్వనమ్ములు= శంఖాలు, పెద్దమూతి ఒకటిగల 
డోళ్లు; మద్దెళ్ళు మొదలుగా గల వాద్యాల మోతలు; చెలంగన్‌= ధ్వనించగా; గాంగేయుండు= గంగ కొడుకు- భీష్ముడు; తొలుతన్‌= 
మొదట; కదలన్‌= నడవగా; కేతు, శోభా+అభిరాముండు+అగుచున్‌= జెండా యొక్క వైభవంచేత అందంగా కనిపిస్తూ; 
ఉద్దామ+గతిన్‌= భయంకరమైన రీతిగా, కవిసినన్‌= మార్కొనగా; కనుంగొని= చూచి. 
తాత్సర్యం: సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ రీతిగా చెప్పాడు- 'నీ పెద్ద కొడుకు మిక్కిలి కోపంతో ఆజ్ఞాపించగా 
పరాక్రమ గర్వంతో దుశ్శాసనుడు ప్రోత్సహించగా, కౌరవసేనలు శంఖాలు, భేరులు, మద్దెలలు మున్నగు వాద్యాలు 
మోగించి, ముందు భీష్ముడు సేనాధిపతిగా ఎత్తైన జెండా ఆకాశంలో అందంగా వెలుగొందుతూ ఉండగా, భయం 
కరంగా మార్కొనటం చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 
ఉ. పాండునృపాలనందనులు పావని మున్నుగ నేచి యప్పు భీ 

ష్ముండు గడంక మై నడచు చోటికి జక్కటి గాగ ద్రోచి యొం 

డొండ కడంగి సేన తమ యుబ్బ్దున కుబ్బ(గ నన్యసైన్య వే 

దండ ముఖాంగముల్‌ దృణ వితానముగాం గొని నిర్వికారులై, 234 
ప్రతిపదార్థం: పాండు, నృపాల, నందనులు= పాండురాజు కొడుకులు పాండవులు; పావని= భీముడు; మున్నుగన్‌= ముందుండగా; 
ఏచి= విజృంభించి; అప్తు= అపుడు; భీష్ముండు= భీష్ముడు; కడంకమైన్‌= పూనికతో; నడచుచోటికిన్‌= కదలి వెళ్ళే స్థలానికి; 
చక్కటి+కాయగన్‌= చేరువ అయ్యేటట్టుగా; త్రోచి= ముందుకు చేరి; ఒండొండ= ఒకరితో ఒకరు; కడంగి= పూని; సేన= సైన్యం; 
తమ+ఉబ్బునకున్‌+ఉబ్బ(గన్‌= తమ అతిశయానికి ఉప్పాంగగా; అన్య, సైన్య, వేదండ, ముఖ+అంగముల్‌= శత్రుసైన్యంలోని 
ఏనుగుల ముందున్న బారులు; తృణ+వితానముగాన్‌= గడ్డి పోచలవలె; కొని= భావించి; నిర్వికారులు+ఐ= వికారం లేనివారలై 
ధైర్యంతో ఉన్నవారై. 
తాత్సర్యం: పాండవులు భీముడిని ముందు పెట్టుకొని, భీష్ముడు నడుస్తున్న చోటుకు చేరువగా తమ సైన్యాలను 
తరలించారు. పాండవుల ఉత్సాహం చూచి, ఆ సేనలు ఉప్పాొంగాయి. ఉప్పొంగి శత్రుసైన్యంలోని గజబలాన్ని 
గడ్డిపోచలుగా భావించి ధైర్యంతో (ముందుకు సాగి). 


వ. ఉరవడించు సమయంబున. 235 
ప్రతిపదార్థం: ఉరవడించు+సమయంబునన్‌= వేగిరపడే వేళలో. 
తాత్సర్యం: వేగిరపడే వేళలో. 


ख. ఘనతరగర్ణా ధ్వనులును, | ఘనపథమఖిలంబు( దూ(యటు కట్టెడు తూర్య 
స్వనములునుం గబళించుచు । ననిలతనయు సింహనాద మడరెం బెలుచన్‌. 236 


ప్రతిపదార్థం: ఘన, తర, दृ, ధ్వనులును= మిక్కిలి గొప్పదైన మదపుటేనుగులు చేసే ధ్వనులూ; ఘనపథము+అఖిలంబున్‌= 
ఆకాశం అంతయు; తూ(టు+కట్టెడు= చిల్లులు పడచేసే; తూర్య+స్వనములున్‌= బూరాలు మున్నగు వాద్యాల ధ్వనులునూూ; 
కబళించుచున్‌= (మింగి వేస్తూ; అనిల తనయు, సింహనాదము= వాయుపుత్రుడు అయిన భీముడు చేసిన సింహనాదం; పెలుచన్‌= 
ఎక్కువగా; అడరెన్‌= అతిశయించింది. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 113 


తాత్సర్యం: ఉభయసైన్యాలు తలపడాలని వేగిరపడే ఆ వేళలో, భీమసేనుడు సింహనాదం చేశాడు. మదపు టేనుగుల 
पपू నినాదాలను, ఆకాశాన్ని చిల్లులుపడేటట్టు చేసే తూర్యరావాలను భీముడి సింహనాదం కబళించివేసింది. 


१9 


శేషం: సింహనాదం: (ప్రాచీనకాలంలో యుద్దవీరుడి నోటి నుండి వెలువడే గర్డన. అది సింహగర్జన సదృశం. అలనాడు వీరులు 
సే సింహనాదాలు “పూరించే శంఖాలు” భేరీ కాహళ తూర్యాది రావాలు యుద్ద పరా(క్రమంలో అంతర్భాగాలే. 


eb 


వ. ఇట్లు ప్రతిభటతురంగమాతంగంబుల గుండియ లవియ నందంద యార్షి పేర్చిన భీము నేెదిర్చి 
దుశ్శాసనుండును దుర్ముఖుండును దుష్ప్రహుండును దుర్మర్షణుండును వివింశతియు వృషసేనుండును 
జిత్రసేనుండును వికర్ణుండును బురుమిత్రుండును దుర్యోధను చూడ్కికి వేడ్క సేయుచుం దా(కిన. 237 


ప్రతిపదార్థం: ఇట్లు= ఈ రీతిగా; ప్రతిభట, తురంగ, మాతంగంబుల, గుండియలు+అవియన్‌= శత్రువుల గుర్రాలు ఏనుగుల 
దండుల గుండెలు బ్రద్దలయ్యేటట్లుగా; అందంద= అక్కడికక్కడే; ఆర్చి, పేర్చిన= అతిశయించి విస్తరిల్లిన; భీమున్‌= భీమసేనుడిని; 
ఎదిర్భి= మార్కొని; దుశ్ళాసనుండును= దుళ్ళాసనుడూ; దుర్ముఖుండును= = దుష్రుహుండును= దుష్రుహుండూ; 
దుర్మర్షణుండును= దుర్మర్షణుడూ; వివింశతియున్‌= వివింశతీ; వృషసేనుండును= వృషసేనుడూ; చిత్రసేనుండును= చిత్రసేనుడూ; 
వికర్ణుండును= వికర్ణుడూ; పురుమిత్రుండును= పురుమి(త్రుడూ; దుర్యోధను చూడ్కికిన్‌= దుర్యోధనుడి దృష్టికి; వేడ్డ= సంతోషం; 
చేయుచున్‌=కలిగిస్తూ; తా(కినన్‌= మార్కొనగా. 

తాత్సర్యం: ఈ విధంగా శత్రువులకు చెందిన గుర్రాల ఏనుగుల దండుల గుండెలు అదిరిపోయేటట్లు 

సింహనాదం చేసి విజృంభించిన భీముడిని, దుశ్శాసనుడు, దుర్శ్ముఖుడు, దుషపుహుడు, దుర్మర్షణుడు, = 0९, 

వృషసేనుడు, చిత్రేనుడు, వికర్ణుడు (దుర్యోధనుడి తమ్ములు) ఎదిరించి, దుర్యోధనుడికి కన్నుల పండువుగా 

మార్కొన్నారు. 

క, ఉద్యతులై కవలును ధృ । ష్టద్యుమ్మ్ను(డు( గడ(గ6 దోన సౌభద్రుండున్‌ 
మాద్యద్గతి( గవియుడు నే । కోద్యోగత ద్రౌపదీసుతోత్మర మడరెన్‌. 238 

ప్రతిపదార్థం: ఉద్యతులు+ఐ= ఉత్సాహంతో విజృంభించి నవారై; కవలును= నకుల సహదేవులు - కవల జంట; ధృష్ట ద్యుమ్ను(డు= 

(ద్రుపదుడి పెద్ద కొడుకు- పాండవ సేనాపతి; కడ(గన్‌= పూనికతో విజృంభించగా; తోన= వెంటనే; సౌభ(ద్రుండున్‌= సుభద్ర 

కొడుకు అభిమన్యుడు; మాద్యత్‌+గతిన్‌= మదించిన రీతిలో; కవియుడున్‌= మార్కొనగా; ఏక+ఉద్యోగతన్‌= ఒకే యత్నంలో; 

ద్రౌపదీ, సుత+ఉత్కరము= (ద్రౌపది పుత్రుల సముదాయం; అడరెన్‌= విజృంభించింది. 
. “3 © ९ 4 णन sa చా వా తో షా 

తాత్సర్యం: యుద్ద సన్నద్దులై నకులుడు, స దేవుడు, ధృష్టద్యుమ్నుడు విజృంభించారు. వారి పాటు అభిమన్యుడు 

కూడా విజృంభించాడు. అట్లే (ద్రౌపది కొడుకులూ చెలరేగారు. 

వ. ఇవ్విధంబున వృకోదరునకుం దలకడచి తా(కి వజ్రనిభమ్ములగు వాలమ్ములు శైలోపములగు కౌరవవీరుల 
పయిం గురియ నక్కుమారవర్గంబు ననర్గళప్రసారం బగు శరాసారంబుల వారల( గప్పె; నట్టియెడం 
గొండొకసేపు. 239 

ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; వృకోదరునకున్‌= భీముడికి; తలకడచి= అతిక్రమించి; తా(కి= మార్కొని; వజ్ర, 

నిభమ్ములు+అగు= వ(జ్రంతో సమానములు అయిన; వాలు+అమ్ములు= వాడి బాణాలు; శెల+ఉపములు+అగు= కొండలతో 

సాటి అయిన; కౌరవ, వీరులపయిన్‌+కురియన్‌= కౌరవ వీరులపై (ధార్తరాషప్రులపయి) వర్షించగా, ఆ+కుమార+వర్గంబు= ఆ 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


కుమారుల సముదాయం (ధార్తరాష్టులు); అనర్గళ+(ప్రసారంబులు+అగు= అడ్డు లేకుండా ప్రయోగించబడిన; శరాసారంబులన్‌= 
బాణాల జడులతో; వారలన్‌+కప్పెన్‌= పాండవ కుమారులను కప్పింది; అట్టి+ ఎడన్‌= ఆ సమయంలో; కొండొక+సేపు= కొంతసేపు. 
తాత్సర్యం: ఈ విధంగా పాండవ కుమారులు భీమసేనుడికంటె ముందుకురికి వజ్రాయుధాలవంటి వాడిబాణాలను 
పర్వతాల వంటి కౌరవవీరులమీద కురిపించారు. కౌరవ కుమారులు కూడా ఎడతెరిపి లేకుండా బాణాల వరుసలతో 
పాండవ కుమారులను కప్పివేశారు. ఆ సమయంలో కొంతోపు. 

విశేషం: యుద్దం ప్రారంభిస్తూ కౌరవుల పక్షంలో ముందుకు దూసుకు వచ్చింది దుశ్శాసనుడు. పాండవుల పక్షంలో భీముడు. 
దుశ్ళాసనుడికి బాసటగా నిలిచింది ధృతరా(ష్టుడి యువకుమారులు. భీముడికి అండగా చేరింది పాండవ యువ కుమారులు. 
అనగా యుద్దానికి ముందున్నది ఉభయ పక్షాలలో యువకులే, 


ख. ®ిచ్చవడి యుభయబలములు । నచ్చెరువుగ( జిత్రరూపు లట్లుండ శర 

ప్రోచ్చలితచండదీప్తి స । ముచ్చ్రయములు 2९०८ బర ముసు(గువడంగాన్‌. 240 
ప్రతిపదార్థం: ఉభయ, బలములున్‌= రెండు సేనలూ; టిచ్చవడి= మ్రన్చడి - కొయ్యబారిపోయి; అచ్చెరువుగన్‌= ఆశ్చర్యకరముగా; 
చిత్రరూపులు+అట్టు+ఉండన్‌= చిత్రపటంలోని బొమ్మల వలె (కదలక, మెదలక) ఉండగా; శర, ప్ర+ఉచ్చలిత, చండ, దీప్తి, 
సముచ్చయములు= బాణాలచేత (ప్రజ్వలింపచేయబడిన గొప్ప కాంతుల సముదాయం; ముసు(గు+పడంగాన్‌= విస్తరించేటట్ల్టుగా; 
పెలుచన్‌+పరగాన్‌= ఎక్కువగా వర్దిల్లాయి. 


తాత్సర్యం: పాండవ కుమారులూ, కౌరవ కుమారులూ ఆ రీతిగా ఒకరిపై నొకరు బాణాల వర్షం కురిపించగా, 
ఉభయ పక్షాలలోని సేనలూ రిచ్చవడి ఆశ్చర్యకరంగా చిత్రలేఖనంలోని బొమ్మలవలె కన్పించారు. కురు 
కుమారులు, పాండు కుమారులు (ప్రయోగించిన బాణాల సముదాయముల వెలుగు వెల్లువ విస్తరించింది. 


క పదపడి దుర్యోధను డు । న్మదు(డై తటుమంగ ధర్మనందను(డు జయా 
స్పదముగ బురికొల్చ(గ బె । ట్టిదముగ నొండొంటి( దలపడియె సైన్యంబుల్‌. 241 


ప్రతిపదార్థం: పదపడి= పిమ్మట; దుర్యోధను(డు= సుయోధనుడు; ఉత్‌+మదు(డు+ఐ= అతిశయించిన గర్వం కలవాడై; 
తణుమంగన్‌= పురికొల్పగా; ధర్మనందను(డు= ధర్మరాజు; జయ+ఆస్పదముగన్‌= గెలుపు కలిగేటట్టుగా; పురికొల్ప(గన్‌= 
ప్రోత్సహించగా; సైన్యంబుల్‌= ఉభయ సేనలు; బెట్టిదముగన్‌= ఎక్కువగా; ఒండు ఒంటిన్‌= ఒక దానితో ఒకటి; తలపడియెన్‌= 
ఎదుర్కొన్నాయి. 


తాత్సర్యం: దుర్యోధనుడు గర్వాతిశయంతో తన సేనలను ప్రోత్సహించాడు. గెలుపుమీద దృష్టిని కేంద్రీకరించి, 
ధర్మరాజు తన సేనలను పురికొల్పాడు. ఆ రెండు సేనలు అతిశయించిన పూనికతో ఒకదానిని మరొకటి మార్కొని 


చు 0 భించాయి. 


సీ, కప్పారు రేణువు గమలాప్తబింబంబు | రాహుమండలమన రమణ एव 
దెల్లని రజము శోభిల్లు సంగ్రామరం । గమునకు( దగు మేలుకట్టునట్లు, 
ఖచరకాంతల యలకములందు( గెందూళి । యకులపై పుప్పాడి ననుకరించు, 
నడరి పచ్చని పాంశు వమరు దిశాభిత్తి । ९८३००९८ గనకంపు( దగడు పగిది, 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 115 


తే. _బాండవానీకమును గురుబలము నొక్క । పెట్ట రథ గజ హయ భటాబీలచటుల 
గతిం బరిక్షుణ్ణ సంగరక్షితితలముగ । వీ(క బెరసిన యత్తొలుతా(కు నపుడు 242 


ప్రతిపదార్థం: పాండవ+అనీకమును= పాండవుల సేనయును; కురు+బలమున్‌= కౌరవులసేనా; ఒక్కొ+పెట్టన్‌= ఒకేసారిగా; 
రథ+గజ+హయ+భట+ఆభీల+చటుల+గతిన్‌= రథాలు, ఏనుగులు, గుర్రాలతో, కాల్చ్బలంతో భయంకరంగా కదలు పద్దతిలో; 
పరిక్షుణ్ణ, సంగర, క్షితి, తలముగన్‌= ఎక్కువగా నలగగొట్టబడిన యుద్దభూమి అగుచు; వీ(కన్‌= ఉత్సాహంతో; బెరసిన= వ్యాపించిన; 
ఆ+తొలు, తాకు+అపుడు= ఆ మొదటి తాకిడి ఏర్పడినప్పుడు; కప్పారు= నల్లనైనట్టి; రేణువు= దుమ్ము; కనుల+ఆప్త, బింబమ్ము= 
సూర్యగోళం; రాహు, మండలము+అనన్‌= రాహుగోళం అనునట్టుగా; రమణన్‌+కప్పున్‌= 588 కప్పివేసింది; తెల్లని+రజము= 
తెల్లగా ఉన్న దుమ్ము; సంగ్రామ, రంగమునకున్‌= యుద్దభూమికి; తగు= తగిన; మేలు కట్టు+అట్టు= ఉల్లెడ (వితానం)వలె; 
శోభిల్లున్‌= విలసిల్లింది; కెంపు, దూళి= ఎర్రని దుమ్ము; ఖచర, కాంతల+అలకములందున్‌= ఆకాశంలో సంచరించే వేలువు 
స్త్రీల ముంగురులలో; అళులపై+పుప్పొడిన్‌= తుమ్మెదలపై; పుష్పపరాగాన్ని; అనుకరించున్‌= పోలుతుంది; పచ్చని, పాంశువు= 
పచ్చని రంగు దుమ్ము; అడరి= వ్యాపించి; దిశా, భిత్తి, తలములన్‌= దిక్కులు అనెడి గోడలపైభాగాలపై; కనకంపు, తగడు, 
పగిదిన్‌= బంగారు రేకు తొడుగు వలె; అమరున్‌= ఏర్పడుతుంది. 


తాత్సర్యం: పాండవ కౌరవసేనలు ఒక్కసారిగా రథగజ హయభటావళి భయంకరంగా కదలగా భూమి 
నలగగొట్టబడేటట్టు విస్తరించిన ప్రతాపాలతో ఆతొలితాకు ఏర్పడినప్పుడు రకరకాల దుమ్ములు ఆకసానికి 
ఎగశాయి. నల్లని దుమ్ము కప్పటం చేత సూర్యబింబం రాహుమండలం కప్పినట్లుగా కన్పించింది. తెల్లని దుమ్ము 

(2 (2 2 
యుద్దభూమిపై వితానంవలె (మేలుకట్టుగా) భాసించింది. కెంపు వన్నె దుమ్ము, దేవతాగస్తీల ముంగురులనే 
తుమ్మెదలపై పుప్పొడి వలె శోభిల్లింది. పచ్చని వన్నెగల దుమ్ము దిశాభిత్తికలమీది బంగారు రేకు తొడుగు వలె 
విలసిల్లింది. 


విశేషం: 1. చతురంగబలములు: రథ+గజ+హయ+భట వర్గాలు. (ప్రాచీన భారతదేశంలో సేన చతురంగబలముగ అభివర్లితం. 
2. కమలములకు ఆప్పుడు సూర్యుడు. 26 కవి సమయం. 


3. రాహు మండలం: అసలు లేనే లేదు. రాహువు ఒక బిందువు. ఈ బిందు సంచలనం (క్రాంతి వలయంలో వ(క్రగతిని 
సంచరిస్తుంది. రాహు గ్రస్తమైనపుడు సూర్యునకు గ్రహణం ఏర్పడుతుంది. ఇట్లే కేతు గ్రస్తమైనపుడు చంద్రునకు. రాహు, కేతువులు 
(గ్రహాలు కావు. రాహు మండలం నల్లగా ఉండటం కవి సమయం. 

రాహు కేతువులను ఛాయా(గహాలుగా ప్రాచీనులే గుర్తించారు. అసలు రాహు, కేతు సంకేతాలను భారతీయులు ప్రాచీన 
కాలంలోనే గుర్తించటం విశేషం. ప్రాచీన భారతీయుల ఖగోళ పరిజ్ఞానానికి రాహుకేతు (ప్రస్తారం ఒక నిదర్శనం. రాహు గ్రస్తమై నప్పుడు 
సూర్యబింబం నల్లగా మారటం - అనే వర్లన ఖగోళ పరిజ్ఞానానికి నిదర్శనం. సూర్యగోళం (గ్రహణంనాడు మాత్రమే నల్లనౌతుంది. 
మహాభారత యుద్దం అమావాస్యనాడు ఆరంభించినదనీ ఆనాడు (గ్రహణం పట్టిందనీ ఒక వాదం ఉన్నది. 

మ. _కరిఘంటానిచయస్వనంబులు( దురంగస్పీతహేషా సము 
త్మరనాదంబులు హేతిపంక్తిపటుసంఘట్లోశ్ఞరావంబులున్‌ 
ధరణీభాగనభోంతరం బడరి యుద్యత్తూర్యనానాధ్వని 
స్పురణం బేమియు( 69८5 నీవ మొనలన్‌ భూపాలచూడామణీ! 243 


ప్రతిపదార్థం: భూపాల చూడామణీ!= రాజులలో శ్రేష్ణుడవైనవాడా ధృతరాష్ట్ర మహారాజా!; కరి, ఘంటా, నిచయ, స్వనంబులున్‌= 
ఏనుగులకు కట్టిన గంటల సముదాయం వలన ఏర్పడిన ధ్వనులు; తురంగ, సీత, హేషా, సముత్కర, నాదంబులున్‌= గుర్రాల 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 


నుండి వ్యాపించిన సకిలింతల వలన ఏర్పడిన సామూహిక ధ్వనులు; హేతి, పంక్తి, పటు, సంఘట్ట+ఉత్డ, రావంబులున్‌= కత్తుల 
వరుసల పలు రాపిడుల వలన పైకి లేచిన ధ్వనులూ; ధరణీ, భాగ, నభస్‌+ అంతరంబు= భూమి ఆకాశాల మధ్యభాగం; అడరి= 
వ్యాపించి; మొనలన్‌= సేనలలో; ఉద్యత్‌+తూర్య, నానా, ధ్వని, స్ఫుర+ణంబు= పైకి విస్తరించిన తూర్యములు మున్నగు వాటివలన 
ఏర్పడిన ధ్వనులు విస్తరించటం వలన; ఏమియున్‌+తోయజు నీవ= ఏమీ ఆలోచించటానికి వీలులేకుండా చేశాయి. 


తాత్సర్యం: రాజోత్తమా! ఏనుగులకు కట్టిన గంటల సముదాయాలు (మోగుటవలన కల్గిన ధ్వనులూ, # 
గుంపుల సకిలింపుల వల్ల ఏర్పడిన ధ్వనులూ, కత్తుల రాపిడుల వల్ల పై కెగసిన ధ్యనులూ భూనభోంతరాళాలలో 
వ్యాపించి సైన్యంలోని తూర్యాది యుద్దవాద్యాల మోతలు ఏమీ వినిపించనీయవు. 


వ, తదనంతరంబ. 244 
తాత్సర్యం: అటు పిమ్మట. 


క కరికరశీకర తురగో । త్మరలాలాజాల రక్తధారాపటలీ 
పరిషిక్తంబై సంగర । ధరణీ రజ करतत నద్దుతం బలరారన్‌. 245 


ప్రతిపదార్థం: కరి, కర, శీకర, తురగ+ఉత్కర, లాలా, జాల, రక్త, ధారా, పటలీ, పరిషిక్రంబు+ఐ= ఏనుగుల తుండాల నుండి 
జారిన నీటి తుంపురలచే, గుర్రాల గుంపుల నోళ్ళ నుండి వెలువడే జొల్లు మొత్తం వలన, రక్తధారల సముదాయాల వలన 
తడుపబడినట్టిదై; అద్భుతంబు+అలరారన్‌= ఆశ్చర్యం శోభిల్లునట్టుగా; సంగర, ధరణీ, రజము= యుద్దభూమిలోని దుమ్ము; 
అడరాన్‌= తగ్గిపోయింది. 


తాత్సర్యం: రెండు సేనలు మొట్టమొదట ఢీకొనినప్పుడు 'దుమ్ము” చెలరేగి భూమ్యాకాశాలను చుట్టుముట్టింది. 
అంతకంటె ఆశ్చర్యకరమైన అంశం, ఏనుగుల తుండాల నుండి కమ్మిన నీటి తుంపురుల వలన; గుర్రాల నోటినుండి 
కారిన చొంగవలన, యుద్దభూమిపై పడిన నెత్తుటి ధారల వలన ఆ దుమ్ము అణగిపోయింది. 


విశేషం: 1. నలిగిన యుద్ధభూమి నుండి చెలరేగిన దుమ్ము భూమ్యాకాశాలను క్రమ్మటం ఆశ్చర్యం కాదు. 
2. ఆకాశం వరకు ఎగసిన దుమ్ము అణగిపోవటమే ఆశ్చర్యం. దానికి కారణం ఏనుగుల తుండాల నుండి వెలువడిన 


నీటి తుంపురులు, గుర్రాల చొంగ, కారిన నెత్తురు. ఎన్ని ఏనుగులు! ఎన్ని గుల్టాలు!! ఎంతమంది భటులు!!? 


క కురుపాండవసైన్యంబుల । దొర లడియాలముల నొప్పుతో 2०७७04०० సము 
ద్దురవీరధ్వజముల- బొలి । చిరి శౌర్యస్పూర్తి మూర్తి సేకొన్నక్రియన్‌. 246 


ప్రతిపదార్థం: కురు, పాండవ, సైన్యంబుల, దొరలు= కౌరవుల సేనలోని రాజులు పాండవుల సేనలోని రాజులు; 
అడియాలముల+ఒప్పుతోన్‌= రాజలాంఛనాల శోభతో; మెజయు= (ప్రకాశించే; సముద్దర, వీర, ధ్వజములన్‌= మిక్కుటంగా 
(ప్రజ్వరిల్లే - శౌర్య సూచనలైన జెండాలతో; శౌర్య+స్ఫూర్తి= పరా(క్రమ ప్రాభవం; మూర్తి, చేకొన్న, క్రియన్‌= ఆకారం ధరించినట్లుగా; 
పొలిచిరి= శోభిల్దారు. 

తాత్సర్యం: కౌరవ సేనలోని రాజులు, పాండవ సేనలోని రాజులు రాజచిహ్నాలతో భాసించే జెండాలతో, శౌర్యం 
మూర్తీభవించినట్లు విలసిల్లారు. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 117 


విశేషం: 1. అలం: ఉత్రేక్ష. 'అడియాలములు' - తిక్కన నాటి సమాజంలో సు(ప్రసిద్దమైన పదం. కేతన- తన దశకుమార చరిత్రలో 
తిక్కన గూర్చి (వ్రాసిన పద్యం. 

“అందలంబు గొడుగు లడపంబు మేల్కట్టు 

చానురములు 2329 శంఖములును 

గంబకట్లుు భూమి కానిక గాగ - సెం 

సెసయగు రాచపదవులెల్లం బడసె.” 

నేడుగూడ సేనలోని దండనాథుల ఆహార్యంలో అడియాలాలు - వర్మ(ప్రకర్ష కనిపిస్తాయి. భారతయుద్దపు అడియాలాలు 
- వర్మ(ప్రకర్ష కనిపిస్తాయి. భారత యుద్ద కాలంలో ఆ చిహ్నాలు ఆయా వీరుల పతాకాలపై (ప్రదర్శించేవారు అని తిక్కన 
వర్తన. 
६2 
వ. _అట్టియెడ. 247 
తాత్సర్యం: ఆ సమయంలో. 


క మీతండ్రి భవత్సుతులకు(। జేతోముద మొదవ( గడి సేన మిగిలి ప్ర 
ద్యోతను(డు నభోమధ్య । స్పీతుం డైనట్లు వెలి(గె భీషణమూర్తిన్‌. 248 


ప్రతిపదార్థం: మీతం(డ్రి= భీష్ముడు; భవత్‌+సుతులకున్‌= నీ కొడుకులకు; చేతస్‌+ముదము+ఒదవన్‌= మనస్సునకు ఆనందం 
కలిగేటట్లుగా; छठी పూని; సేనన్‌+మిగిలి= సైన్యంలో అధికుడై; ప్రద్యోతను(డు= సూర్యుడు; నభస్‌, మధ్య, స్ఫీతుండు+ఐన+అట్టు= 
ఆకాశమధ్యంలో (ప్రకాశించేవాడై ఉన్నట్టుగా; భీషణమూర్తిన్‌= భయంకరమైన ఆకారంతో; వెలిగాన్‌= వెలుగొందాడు. 


తాత్సర్యం: మీ తండ్రి నీకుమారులకు ఆనందం కలుగగా పూని సైన్యంలో అధికుడై ఆకాశమధ్యంలో (ప్రకాశించే 
సూర్యుడివలె భయంకరమైన ఆకారంతో వెలుగొందాడు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. ఇట్లు మెజిసిన. 249 
తాత్సర్యం: ఈ రీతిగా (ప్రకాశించగా. 


ఉ. అర్జును డప్పు భీష్ము గని యగ్గలికన్‌ గుణరావ సంగమ 
స్పూర్ణిత దేవదత్తరవశోభితు( డై రణకేళి కౌతుకా 
వర్ణితచిత్తవృత్తి ననివార్యపరాక్రమలీల( దా(క న 
త్యూర్టితరౌద్ర మయ్యె బహుళోగ్రమహాస్త గతాగతంబులన్‌. 250 


ప్రతిపదార్థం: అర్జును(డు= అర్జునుడు; భీష్మున్‌+కని= భీష్ముని చూచి; అగ్గలికన్‌= అతిశయంతో; గుణ, రావ, సంగమ, స్ఫూర్ణిత, 
దేవదత్త, రవ, శోభితుడు+ఐ= అల్లైత్రాటి మోతతో కలిసి వ్యాపించే దేవదత్తం అనే పేరుగల శంఖనాదంతో విలసిల్లేవాడై; రణ, 
కేళి, కౌతుక, ఆవర్దిత, చిత్త, వృత్తిన్‌= పోరాటం అనే ఆటయందుగల వేడుక విస్తరించిన మనస్సుయొక్క (ప్రసారంతో; అనివార్య, 
పరా(క్రమ, లీలన్‌= వారించటానికి వీలులేని శౌర్యంతో భాసించే (క్రీడతో; తా(కన్‌= మార్కొనగా; బహుళ+ఉ(గ్ర, మహా+అగ్ర, 
గత+ఆగతంబులన్‌= పెక్కు భయంకరములైన గొప్ప అఆస్రముల రాక పోకలతో; అత్యూర్డిత+రౌద్రము+అయ్యెన్‌= మిక్కిలి 
భయంకరమైన పోరాటం జరిగింది. 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ సమయంలో అర్షునుడికి భీష్ముడికి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. అర్జునుడు గాండీవ 
ధనుస్సు యొక్క అల్లైత్రాటిని మోగించాడు. తన శంఖం దేవదత్తం పూరించాడు. ఆ రెండు ధ్వనులు కలిసి 
దిక్కులు పిక్కటిల్లచేశాయి. అర్జునుడు యుద్దక్రీడయందు వేడ్కకలవాడై, అడ్డులేని పరాక్రమంతో భీష్ముడిని 
తాకాడు. వారి ఇద్దరి మధ్య రౌ(ద్రరసం తాండవించింది. 


విశేషం: రౌద్రరసమునకు స్థాయి భావం కోపం. భీష్ముడు అర్జునుడు ఆ(గ్రహావేశంతో యుద్దం చేశారు. 


తే. _తటిమి సాత్యకి గృతవర్మ( దాయక నతడు । నేచి మార్మొన నిరుమేను పూచి యొప్పు 
మిగులు మోదుగు మప్రూ(కుల పగిది గాగ । నడరె మార్మొన్న రెండువా లంపగములు. 251 


ప్రతిపదార్థం: తటిమి= ఉత్సాహంతో తలపడి; సాత్యకి= సాత్యకి; కృతవర్మన్‌= కృతవర్మను; తా(కన్‌= ఎదిరింపగా; అత(డున్‌= 
ఆ కృతవర్శ; ఏచి= అతిశయించి; మార్కొనన్‌= ఎదిరించి యుద్దం చేయగా; ఇరు+మేను= రెండు శరీరాలు; పూచి= పుష్పించి; 
ఒప్పుమిగులు= మిక్కుటంగా శోభిల్లే; మోదుగు (७१७०९, పగిదిన్‌+కా(గన్‌= మోదుగుచెట్లు మాదిరిగా తోచగా; మార్కొన్న 
రెండు+వాలు+అంపగములు= ఎదురుకొనిన రెండు విధములైన వాడి బాణాల గుంపులు (అనగా ఉభయులూ ఒకరిపై ఒకరు 
ప్రయోగించిన బాణాల మార్పిడి ఇటువి అటు, అటువి ఇటు చేరి) అడరెన్‌= వ్యాపించాయి. 


తాత్సర్యం: ఉత్సాహం పొంగి పొరల సాత్యకి, కృతవర్మతో యుద్దం చేయటానికి తలపడ్డాడు. కృతవర్మగూడ 
సాత్యకిని ఎదిరించి యుద్దం చేశాడు. ఇరువురూ ఒకరిపై ఒకరు బాణాలు ప్రయోగించుకొన్నారు. ఆ బాణాలు 
ఇరువురి శరీరాలను గాయపరచాయి. ఇద్దరి శరీరాల నుండి నెత్తురు కారజొచ్చింది. ఆశరీరాలు పూచిన మోదుగు 
చెట్టవలె శోభిల్హాయి. 
విశేషం: అలం: ఉపమ. మోదుగు చెట్టు పువ్వులు ष्च ఉంటాయి. అంతేకాదు. మోదుగు చెట్టు పుష్పించినప్పుడు- ఆకులు 
మిక్కిలి తక్కువ పువ్వులు ఎక్కువగా కన్పిస్తాయి. చెట్టునిండా పువ్వులే. అట్టే సాత్యకి కృతవర్మల శరీరాల నిండా నెత్తురు 
కన్పించింది. 
చ. ०७००८ గోసలేంద్రు నభిమన్యు(డు దా(కిన నా బృహద్ధలుం 

డెదిరి కడంగి సూతు( బడ నేసి హయంబుల( జంప జూడ్మి( గెం 

పొదవ(గం బార్భసూను(డు మహోగ్రత నట్టుల చేసి, కేతనం 

బు దునిమి విల్లు ద్రుంచి శరపూరితగాత్రుని జేసి నాతనిన్‌. 252 


ప్రతిపదార్థం: అభిమన్యు(డు= అర్జునుడి కొడుకు- యువవీరుడు; మదమునన్‌= గర్వంతో; కోసల+ఇం(ద్రున్‌= కోసల దేశరాజును; 
खण्ड తలపడగా; ఆ+బృహద్బలు(డు= బృహద్బలుడు అనే ఆ కోసల రాజు; ఎదిరి+కడంగి= ఎదిరించి పూని; సూతున్‌= 
సారథిని; పడన్‌+ఏసి= చంపి; హయంబులన్‌= గుర్రాలను; చంపన్‌= వధింపగా; చూడ్కిన్‌= చూపునందు; కెంపు+ఒదవ(గన్‌= 
ఎగ్రతనం భాసించగా (అనగా కోపించి); పార్థసూను(డు= అర్జునుడి కొడుకు అభిమన్యుడు; మహా+ఉ(గ్రతన్‌= మిక్కిలి భీకరంగా; 
అట్టుల+చేసి= ఆ విధంగానే చేసి (సారథిని గుర్రాలను చంపి); కేతనంబు+తునిమి= జెండాను ముక్కలు చేసి; విల్లున్‌+(త్రుంచి= 
ధనుస్సును ముక్కలు చేసి; ఆతనిన్‌= ఆ బృహద్బలుడిని; శర, పూరిత, గా(త్రున్‌= బాణాలతో నిండిన శరీరం కలవాడిగా; చేసెన్‌= 
చేశాడు. 


తాత్సర్యం: అభిమన్యుడు గర్వంతో కోసలరాజైన బృహద్బలుడిని మార్కొన్నాడు. ఆ బృహద్బలుడు కోపించి, 
అభిమన్యుడి రథసారధథిని చంపి అశ్యాలను సంహరించాడు. అంతట అర్జునుడి కొడుకు అభిమన్యుడు ఆ విధంగానే 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 119 


ఆ బృహద్భ్బలుడి రథసారథిని అశ్యాలను చంపటమే కాకుండా ఆతడి ధనుస్సును ముక్కలు చేసి, అతడి శరీరాన్ని 
బాణాలతో నింపాడు. 
తే. _భీమసేనునిపై మనభీష్ము డలుక । నడరె నక్కురుముఖ్యుల యస్తశస్త 

కౌశలంబులు సూడ నక్కజము లైన । నచ్చెరువు నొంది సేనలు పిచ్చలింప. 253 
ప్రతిపదార్థం: భీమసేనునిపైన్‌= భీముడిమీద; మన భీష్ము(డు= (మన కౌరవసేనాపతియెన భీష్ముడు); అలుకన్‌= కోపంతో; 
అడరెన్‌= విజృంభించాడు; ఆ+కురు+ముఖ్యుల= కురువంశంలో గొప్పవారైన ఆ ఇరువురి యొక్క అనగా భీమ భీష్ముల యొక్క; 
అగస్ర+శస్ర+కౌశలంబులు, చూడన్‌= బాణాలు, మం(త్ర పూర్వకములైన బాణాల (ప్రయోగంలోని నేర్సులు అరయగా; 
అక్కజములు+ఐనన్‌= ఆశ్చర్యకరములుకాగా; అచ్చెరువున్‌+ఒంది= ఆశ్చర్యం చెంది; సేనలు= పాండవుల సేన మరియు కౌరవుల 
సేన; పిచ్చలింపన్‌= భయపడగా. 
తాత్సర్యం: భీమసేనుడిపై భీష్ముడు కోపంతో విజృంభించాడు. కురుముఖ్యులిద్దరి (భీమభీష్ముల) అగస్రశస్త 
ప్రయోగనైపుణ్యాలు అచ్చెరువు గొల్పగా ఇటు కౌరవ సేన, అటు పాండవసేన ఆశ్చర్య చకితాలు అయ్యాయి. 
విశేషం: 1. భీష్ముడు ఆరితేరిన ధానుష్కుడు. అతడికి భీముడు ఎంత? విలువిద్యలో. ఇచ్చట భీముడు గద పట్టక ధనుస్సు 
పూని భీష్ముడితో యుద్దం చేయటం ఒక విశేషం. అంతేకాక, భీష్యుడితో సమయుద్దం చేయగల్లటం వింత. 


2. కౌరవులు కురువంశీయులే. పాండవులు గూడ కురువంశీయులే గదా. అయితే దుర్యోధనాదులు రూఢ్యర్థంలో కౌరవులు. 
ఈ పద్యంలో భీష్ముడు- భీముడు గూడ 'కురుముఖ్యులు'గా అభివర్లింపబడ్డారు. ఇది గమనించదగిన అంశం. 


29 


వీకమై నకులుని ८०८8 దుశ్శాసను(। డత్యుగ్రబాణచయమునం బొదివె, 
నక్కుమారు(డు దరహాసాభిరాము( డై । భల్ల మొక్కటి దొడ్డి విల్లు దునిమి 
యేడ్తెటి నిరువదియేనుదూపులు వడి । నడరింప రయమున నతడు నొండు 
విల్లెత్తికొని శరవితతి నంతంతన । నటికి పాండవుకేతనంబు ద్రుంచె; 


తే. దుర్ముఖు(డు సహదేవునితోడ( దొడరి । మెటు(గు వాలమ్ము లేసిన నుబక యాత 
డన్నియును మగిడించి రథ్యముల నొంచి, । యతని సారధి దెగటార్డి యార్షి ॐत. 254 


ప్రతిపదార్హం: దుళ్ళాసను(డు= దుర్యోధనుడి పెద తమ్ముడు; వీ(కమైన్‌= ఉత్సాహంతో; నకులునిన్‌+తా(కి= నకులుడిని యుద్దంలో 
మార్కొని; అతి+ఉ(గ్ర+బాణ+చయ మునన్‌= మిక్కిలి భయంకరమైన అమ్ముల సముదాయంతో; పొదివెన్‌= కప్పాడు; ఆ+కుమారుడు= 
ఆ (పాండు కుమారుడు) నకులుడు; దరహాస+అభిరాము(డై= చిరునవ్వుచే అందం చిందినవాడ్డె; భల్లము= బాణం; ఒక్కటి= 
ఒకటి; తొడిగి= సంధించి; విల్లున్‌+తునిమి= ధనువును ఖండించి; ఏడ్తెజిన్‌= విజృంభించి; ఇరువది+ఏను+తూపులు= ఇరవై 
అయిదు బాణాలు; వడిన్‌= వేగంగా; అడరింపన్‌= ప్రయోగించగా; రయమునన్‌= వేగంగా; అత(డు= అతడు (దుళ్ళాసనుడు); 
ఒండు+వల్లు+ఎత్తికొని= ఇంకో ధనువు పుచ్చుకొని; శర వితతిన్‌= బాణాల సముదాయాన్ని; అంతంతన= (క్రమక్రమంగా; 
నణకి= ఖండించి; పాండవు+కేతనంబు= పాండవుని జెండాను (నకులుడి పతాకాన్ని); తుంచెన్‌= ఖండించాడు; దుర్శ్ముఖు(డు= 
దుర్ముఖుడు (దుర్యోధనుడి తమ్ములలో ఒకడు); సహదేవునితోడన్‌= సహదేవుడితో; తొడరి= పూని; 
మెణు(గు+వాలు+అమ్ములు+ఏసినన్‌= వెలుగొందే కఠినమైన బాణాలను ప్రయోగింపగా; ఆత(డు= అతడు (సహదేవుడు); 
ఉటక= లక్ష్య పెట్టక; అన్నియును= అన్ని బాణాలు; మగిడించి= తిరుగగొట్టి; రథ్యములన్‌+నొంచి= గుర్రాలను నొప్పించి, = 
అతని+సారథిన్‌= దుర్ముఖుడి రథం తోలేవాడిని; తెగటార్భి= చంపి; ఆర్బి= సింహనాదం చేసి; పేర్చెన్‌= అతిశయించాడు. 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ పద్యంలో దుర్ముఖుడికీ సహదేవుడికీ మధ్య జరిగిన యుద్దం వర్లించబడింది. ఉత్సాహంతో 
దుశ్శాసనుడు నకులుడితో తలపడ్డాడు. అతడిపై మిక్కిలి భయంకరాలైన వాడి బాణాలు ప్రయోగించాడు. 
నకులుడు చిరునవ్వుతో ఆ బాణాలను అన్నిటినీ ఖండించి వేసి దుశ్శాసనుడి ధనుస్సును ఒక్క బాణంతోనే 
ఖండించాడు. ఇరువది అయిదు బాణాలు ఆ రకంగా ప్రయోగించాడు. దుశ్శాసనుడు వేగంగా ఇంకో వల్లు ధరించి, 
నకులుడి బాణాలు నరికి, అతడి జెండాను కూల।ద్రోశాడు. దుర్ముఖుడు సహదేవుడితో యుద్దానికి మార్కొన్నాడు. 
ప్రకాశమానమైన వాడి బాణం ప్రయోగించాడు. సహదేవుడు దుర్ముఖుడి బాణాలు అన్నీ తుత్తునియలు చేసి, 
అతడి రథం గుర్రాలను నొప్పించి, సారథిని గూల్చి సింహనాదం చేసి విజృంభించాడు. 


విశేషం: 1. దరహాసాభిరాముడయ్యాడట నకులుడు - దుళ్ళాననుడు తనపై బాణాలు ప్రయోగించినపుడు. ఆ నవ్వులో 
ఎంతో అంతరార్భం ఇమిడివుంది. నకులుడి దృష్టిలో దుశ్శాసనుడు తనకు సరియైన ఉజ్జీకాడు. అంతేకాక యుద్దభూమిలో, 
దారుణ సం(గామం మధ్య చీరునవ్వు చిందించగల వీరులను చిత్రించాడు తిక్కన. తరువాతి పద్యంలో కూడ ధర్మరాజు 
శల్యుడితో యుద్దం చేసేటప్పుడు తన విల్లును శల్యుడు ఖండించినపుడు “కన్నుల నవ్వు' వెలయించాడట. పెదవుల మీది 
నవ్వు వేరు. కన్నుల నవ్వు వేరు. నకులుడిది పెదవుల మీది నవ్వు. ధర్మరాజు అంతకంటె ప్రగల్ఫుడు. అతని నవ్వు కన్నులలో 
మెరిసింది. 


చ. _సరభసు(డై యుధిష్టిరు(డు శల్యుని దా(కుడు నాత( డమ్మహీ 
శ్వరు మహనీయచాప మనివారణ( ద్రుంచిన, నొండు విల్లు భీ 
కరతరశీఘ్రులీల( గొని కన్నుల నవ్వుచు బాండవాగ్రజుం 
డరిబల ముక్కు దక్క వడి నాతనిపై( గురిసెన్‌ శితాస్త్రముల్‌. 255 


ప్రతిపదార్థం: ఈ పద్యంలో- ధర్మరాజ శల్యుల మధ్య జరిగిన యుద్దం వర్లించబడింది. స+రభసు(డు+ఐ= వేగిరపాటుతో కూడిన 
వాడై; యుధిష్థిరుడు= ధర్మరాజు; శల్యునిన్‌+తా(కుడున్‌= శల్యుడిని మార్కొనగా; ఆత(డు= ఆ శల్యుడు; ఆ+మహీ+ఈశ్వరు, 
మహనీయచాపము= రాజు (ధర్మరాజుయొక్క) గొప్పవిల్లు; అనివారణన్‌= అడ్డగించటానికి వీలులేకుండగా; (త్రుంచినన్‌= 
ఖండించగా; ఒండు+విల్లు= ఇంకో ధనుస్సు; భీకర, తర, శీఘ్ర, లీలన్‌= మిక్కిలి భయంకరమైన వేగంతో; కొని= పరిగ్రహించి; 
కన్నులన్‌, నవ్వుచున్‌= కన్నులతో నవ్వుతూ; పాండవ+అ(గ్రజాండు= పాండవుల అన్నగారు- ధర్మరాజు; అరి+బలము= శత్రుసేన; 
ఉక్కు+తక్కన్‌= బలమును = వడిన్‌= శీఘ్రంగా; శిత+ఆగస్రముల్‌= వాడి అయిన బాణాలు; ఆతనిసైన్‌= 
శల్యుడిపై; కురిసెన్‌= వర్షించాడు. 

తాత్సర్యం: ఉత్సాహవేగంతో ధర్మరాజు శల్యుడిని మార్కొన్నాడు. శల్యుడు నకుల సహదేవులకు సాక్షాత్తు 
మేనమామ. బహుముఖష్రజ్ఞా ధురీణుడు అయిన వీరుడుగా సుప్రసిద్దుడు. అతడు- ధర్మరాజు విల్లును 
ఖండించాడు. ధర్మరాజు కన్నులలో చిరునవ్వు మెరిసింది. మరొక విల్లు చేబూని ధర్మరాజు శల్యుడిపై వాడి 
బాణాలు వర్షించాడు. 

విశేషం: 1. ధర్మరాజు ధైర్యంగా ३९०१८ 28 విజృంభించగలడు. అంత ధైర్యంగా శల్యుడు ధర్మరాజు మీదికి విజృంభించలేడు. 
శల్యుడు స్వీయాంతరాత్మ పీడితుడు. అతడు దుర్యోధనుడి పక్షంలో చేరటం, తెలిసి చేసిన తప్పు. ఆతడనేక యుద్దాలలో ఆరి 
తేరిన వృద్దవీరుడు. శల్యుడు తన తల నరుక లేడని ధర్మరాజుకు తెలుసు. అది అతడి కన్నుల నవ్వులోని ఆంతర్యం. తిక్కన 
- నవ్వుల గూర్చి 254 పద్య వ్యాఖ్యానం చూడవచ్చు. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 121 


29 


ఏచి ధృష్టద్యుమ్ము( దేడ్తెజి ద్రోణుపై । నడరిన నవలీల నాత( డతని 
ఘనశరాసనము' @ ०८802००८ జేసి | నారాచ మొక్కటి నాటె మేన; 
వేటొక్క విల్లెత్తి 5596 బదునాలుగు । శాతబాణముల( బాంచాలసుతు(డు 
గలశజు నేసె; మాగధసహదేవుండు । భూరిశ్రవుని( దా(కి భుజశిఖరము 
తే. మెటు(గుటమ్ముల నొంచిన నుబిక యత (డు । వానియుర ముగ్రశరమున వ్రయ్య(జేయ, 

వార లిరువురు వృత్రుండు వాసవుండు(। బోలె బోరిరి సేనలు వొగడుచుండ. 256 
ప్రతిపదార్థం: ఏచి= విజృంభించి; ధృష్టద్యుమ్ను(డు= ధృష్టద్యుమ్నుడు (పాండవసేనాని (ద్రుపద మహారాజు కొడుకు); ఏడ్తెజిన్‌= 
పరాక్రమంతో; ద్రోణుపైన్‌= ద్రోణాచార్యుడిపై; అడరినన్‌= చెలరేగి మార్కొనగా; అవలీలన్‌= సులువుగా; ఆత(డు= ద్రోణుడు; అతని= 
ఆ ధృష్టద్యుమ్నుడి యొక్క; ఘన, శర+అసనమున్‌= గొప్పు వింటిని; (త్రి+ఖండంబుగాన్‌+చేసి= మూడు ముక్కలు చేసి; 
నారాచము+ఒక్కటి= ఒక బాణాన్ని; మేనన్‌= శరీరంలో (ధృష్టద్యుమ్నుని శరీరంలో); నాటెన్‌= గ్రుచ్చుకొనునట్లు ప్రయోగించాడు; 
పాంచాల+సుతు(డు= పాంచాల దేశరాజు కొడుకు- ధృష్టద్యుమ్నుడు; వేణు+ఒక్క+-విల్లు+ఎత్తి= ఇంకో ధనుస్సు సమకూర్చుకొని; వెసన్‌= 
శీఘ్రంగా; పదు నాలుగు, శాత, బాణములన్‌= పద్నాలుగు వాడి అమ్ములతో; కలశజున్‌= (ద్రోణుడిని; ఏసెన్‌= కొట్టాడు; మాగధ 
సహదేవుండు= మగధ దేశాధిపతి అయిన సహదేవు(డు; భూరి(శ్రవునిన్‌+తా(కి= భూరిశ్రవునితో తలపడి; భుజ శిఖరమున్‌= అతని 
మూపును; మెణుగు+అమ్ములన్‌= ప్రకాశించే బాణాలతో; నొంచినన్‌= నొవ్వచేయగా; ఉజిక+అత(డు= లక్ష్యపెట్టక; అత(డు(భూరిశ్రవుడు); 
వాని+ఉరము= అతని (మగధ సహదేవుడి) వక్షస్థలం; ఉ(గ్ర+శరమునన్‌= భీకరమైన బాణంతో; వ్రయ్యన్‌+చేయన్‌= పగులగొట్టగా; 
వారలు+ఇరువురున్‌= మాగధ సహదేవుడూ భూరి(శ్రవుడూ; వృత్రుండు+వాసవుండున్‌+పోలెన్‌= వృతుడు అనే రాక్షసుడు మరియు 
దేవేంద్రుడు వలె; సేనలు+పొగడుచుండన్‌= పాండవ కౌరవ సైన్యాలు (ప్రశంసిస్తూ ఉండగా; పోరిరి= యుద్దం చేశారు. 
తాత్సర్యం: పాండవ సేనాపతి అయిన ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని తాకాడు ఉత్సాహంతో. [ద్రోణుడు 
ధృష్టద్యుమ్నుడి ధనుస్సును మూడు ముక్కలు చేశాడు. అంతేకాక అతడి శరీరంలో (గ్రుచ్చుకొనేటట్టుగా బాణం 
వేశాడు. పాంచాల రాజు (ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడు ఇంకొక ధనుస్సు ఎత్తి పద్నాలుగు వాడి బాణాలు 
ద్రోణుడిపై ప్రయోగించాడు. మగధ దేశాధిపతి అయిన సహదేవుడు, భూరి(శ్రవుడిని తాకి అతడి మూపును 
ఛేదించాడు. భూరిశ్రవుడు సహదేవుడి వక్షఃస్థలం ఛేదించేటట్లుగా బాణాలు వేశాడు. వారు ఇద్దరూ అలనాడు 
వృత్రుడు దేవేంద్రుడు పోరాడినట్టుగా యుద్దం చేశారు. ఇరుపక్షాలలోని సైనికులు ఆ ద్వంద్వయుద్దం చూచి 
(ప్రశంసించారు. 
విశేషం: 1. కలశజు(డు= కలశంలో పుట్టినవాడు= ద్రోణుడు- మహాభారతంలోని వర్లనలు కొన్నిటిని నవీనవిజ్ఞానశా(స్త్రం బుజాువు 
పరిచింది. ఇరవయ్యో శతాబ్దంలో టెస్ట్‌ట్యూబ్‌ సంతానం గూర్చి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఫలించాయి కూడా. ద్రోణుడు 
అయోనిజుడు. ఈ విషయం భావిశా(స్త పరిశోధనల వలన ఇంకా తేలవలసి ఉన్నది. 
2. పౌరాణిక కాలంలో సుప్రసిద్ధమైన యుద్దం ३०८०८६३ వృత్రునకు మధ్య జరిగిన ఘోర సంగ్రామం. ఉభయులూ వీరాధివీరులే. 
మాగధ సహదేవుడు, భూరిశ్రవుడు వీరాధివీరులే. 
తే. _ ధృష్టకేతుండు కౌరవోత్యష్టు( డైన । బాహ్లీకుని మాటుకొని తీవ్రబాణనవక 

మేసె; నాతండు లాఘవ మెసక మెస(గ । ఘనశరంబులు పదినవకములు గురిసె. 257 
ప్రతిపదార్థం: కౌరవ+ఉత్కృష్ణుడు+ఐన= కౌరవులలో గొప్పవాడైన బాహ్లికుని; ధృష్టకేతుండు= ధృష్టకేతుడు; మాణుకొని= తలపడి; 
తీవ్ర, బాణ, నవకము+ఏసెన్‌= వాడి బాణాలు తొమ్మిది ప్రయోగించాడు; ఆతండు= బాహికుడు; లాఘవము+ఎసకము+ఎస(గన్‌= 
సౌలభ్యం శోభిల్లగా; ఘన+శరంబులు= గొప్పు బాణాలు; పది+నవకములు= తొంభై; కురిసెన్‌= వర్షించాడు. 


122 శ్రీమదాంధ్ర ముహాభారతము 


తాత్సర్యం: ధృష్టకేతుడు కౌరవులలో వృద్దుడూ వీరుడూ అయిన బాహ్లికుడిపై తలపడ్డాడు. తలపడి వాడి అయిన 
తొమ్మిది బాణాల వరుస బాహ్లికుడిపై ప్రయోగించాడు. బాహ్లికుడు ధృష్టకేతుడిపై తొంభై బాణాలు ప్రయోగించాడు. 


విశేషం: 1. మహాభారత యుద్దంలో పాల్గొనిన వృద్దవీరులలో పేర్కొనదగినవాడు బాహ్లికుడు. అతడు శంతనుడి (భీష్ముడి తండ్రికి) 
తమ్ముడు. అతడితోపాటు భారత యుద్దంలో అతని కొడుకు సోమదత్తుడు, మనుమడు భూరిశ్రవుడు గూడ పాల్గొన్నారు. 


2. ధృష్టకేతుడు శిశుపాలుడి కొడుకు. 


క అచలనిభు(డగు నలంబసు(। బ్రచలితభూభాగు( డగుచు( బజతెంచి ఘటో 
తయడు దలపడిన నా రజ । నిచరేంద్రుల పోరు కీర్త నీయం ०००३5. 258 


ప్రతిపదార్థం: అచలనిభు(డు+అగు= కొండతో సమానుడైన; అలంబసున్‌= అలంబసుడు అనే పేరుగల వాడిని; ఘటోత్కచు(డు= 
ఘటోత్కచుడు; (ప్రచలిత, భూభాగు(డు+అగుచున్‌= కంపించిన భూభాగం కలవాడౌతూ (నడుస్తుంటే భూమి కంపించేటట్టుగా 
దాడి చేసిన వాడౌతూ అని భావం) పజతెంచి= వచ్చి; తలపడినన్‌= మార్కొనగా; ఆ+రజనిచర+ఇం(ద్రుల+పోరు= ఆ రాక్షసుల 
మధ్య జరిగిన యుద్దం; కీర్తనీయంబు+అయ్యెన్‌= పొగడదగినది అయింది. 


తాత్సర్యం: కొండలాంటి అలంబసుణ్ణి భూమి కంపించేటట్లు ఘటోత్కచుడువచ్చి మార్కొనగా ఆ రాక్షసుల పోరు 
ప్రశంసనీయ మయింది. 


విశేషం: 1. తిక్కన యుద్దాన్ని ఒక పరా(క్రమ యజ్ఞంగా భావించాడు. ఒక్క చోట కూడా దానిని మారణహోమంగా నరమేధంగా 
భావించి నిరసించలేదు. యుద్దభూమి 'రమణీయ' భయానకమని అభివర్లించాడు తిక్కన. ఇచ్చట రాక్షసవీరుల మధ్య యుద్దం 
కీర్త నీయం అని తిక్కన అభివర్లన. 


సీ. _గర్వంబు మెటయ శిఖండి యశ్వత్థామ । నెదిరిన, నాతండు మద మెలర్ప్చ 
నారాచ మురమున నాటింప, నొచ్చియు । ద్రుపదనందను( డతిక్రూరశరము( 
దద్వక్షమునం గీలితము సేసె; భగదత్తు( । డుజిక విరాటుపై నురవడించి 
కదిసిన గగనంబు గప్పె బాణాసార । యుగమును బెరసి మహోగ్రభంగిC 


తే. _గైకయాధీశు( డగు బృహత్‌ క్షత్రవిభు(డు । గృపు(డు దల(పడి యొండొరు కేతనముల 
హరుల ధనువుల( దునిమి నిష్ణురకృపాణ । దారుణాకారు లై యరదములు డిగిరి. 259 


ప్రతిపదార్థం: శిఖండి= (८29८506 కొడుకు; గర్వంబు+మెజయన్‌= మదం వెలుగొందగా; అశృత్తామన్‌= (ద్రోణుడి కొడుకైన) 
అశ్వత్తామను; ఎదిరినన్‌= తాకగా; ఆతండు= (అశ్యృత్తామ); మదము+ఎలర్చన్‌= గర్వం శోభిల్లగా; నారాచము= బాణం; ఉరమునన్‌= 
వక్షస్థలంపై; నాటింపన్‌= (గ్రుచ్చుకొనేటట్లు చేయగా; నొచ్చియున్‌= బాధపడికూడా; (ద్రుపద నందను(డు= [ద్రుపదుని కొడుకు- శిఖండి; 
అతిక్రూర శరము= మిక్కిలి కఠినమైన బాణం; తద్‌+వక్షమునన్‌= ఆతడి (అశృత్ఞామ) ఉరమందున; కీలితము+చేసెన్‌= నాటేటట్లు 
చేశాడు; భగదత్తు(డు= భగదత్తుడు (అనే వృద్దవీరుడు); ఉజక= లెక్కచేయక; విరాటుపైన్‌= విరాట రాజు మీద; ఉరవడించి= విజృంభించి; 
కదిసినన్‌= తాకగా; బాణ+ఆసార యుగమును= ఉభయులు ప్రయోగించిన బాణాల వర్షం; బెరసి= కూడి; మహా+ఉ(గ్రభంగిన్‌= 
మిక్కిలి భయంకరమైన విధంగా; గగనంబున్‌+కప్పెన్‌= ఆకాశాన్ని ఆవరించింది; కైకయ+అధీశుడు+అగు= కేకయ దేశ (ప్రజలకు 
రాజు అయిన; బృహత్‌క్షత్ర+విభు(డు= బృహత్‌క్షత్రుడు అనే రాజు; కృపు(డున్‌= కృపాచార్యుడు; తలపడి= యుద్దం చేసి; ఒండు+ఒరుల= 
ఒకరిదింకొకరు; కేతనములన్‌= జెండాలను; ధనువులన్‌= విండ్లను; తునిమి= ఖండించి; నిష్ణుర, కృపాణ, దారుణ+ఆకారులు+ఐ= 
కఠినమైన కత్తులు ధరించటంచేత భయంకరమైన ఆకారాలు కలవారై; అరదములు డిగిరి= రథాలనుండి నేలపైకి దిగారు. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 123 


తాత్సర్యం: గర్వం వెలుగొందగా శిఖండి అశ్వత్థామ నెదిరించాడు. అశృత్తామ దర్పం శోభిలగా బాణాన్ని అతడి 
(c) థె 62 
గుండెలో గుచ్చాడు. దెబ్బతిని కూడ శిఖండి మిక్కిలి కఠినమైన బాణాన్ని అశృత్తామ వక్షాన నాటేటటు వేశాడు. 
(సజ 2 దె > 
భగదత్తుడు లక్ష్యపెట్టకుండా విరాటుడిపై విజృంభించి తాకగా వారిద్దరి బాణవర్షం ఆకాశాన్ని మహాభయంకంగా 
ఆచ్చాదించింది. కేకయరాజైన బృహత్‌ క్షత్రవిభుడూ, కృపుడూ తలపడి ఒకరొకరి కేతనాలు, గుణ్ణలు, విండ్లూ 
తుంచుకొని భయంకరాకారాలతో కఠినమైన కత్తులు గైకొని రథాలు దిగారు. 


నిశేషం: 1. శిఖండి- (ద్రుపదుడి కొడుకు. మొదట (స్త్రీగా ఉద్భవించి పిదప లింగంమారి పురుషవీరుడైనాడు. పాంచాల 
ప్రభువు (ద్రుపదుడికి |ద్రోణాచార్యుడికీగల వైరం సుప్రసిద్ధం. అందుచేత ద్రోణుడి కొడుకు అశృత్తామ [ద్రుపదుడి 
కొడుకు శిఖండి ద్వంద్వ యుద్దానికి పూనుకొన్నారు. 


2. భగదత్తుడు- వృద్దవీరుడు. ఇతడి వాహనం సుప్రతీకం అనే పేరుగల ఏనుగు. అది భయంకరమైనది. భారత యుద్దంలో 
భగదత్తుడినీ, అతని ఏనుగు సుప్రతీకాన్నీ అర్జునుడు సంహరిస్తాడు. 


ఉ. అట్టియెడం గనుంగొని జయద్రథు(డున్‌ ద్రుపదుండు వచ్చి యా 
కట్టుపకాసు లిద్దబికు గ్రక్కున నడ్డము సొచ్చి యొండొరున్‌ 
11 ఇ ८७ ఇ 
బెట్టుగ( ८०८8 తీవ్రశరపీడితదేహులం జేసి, రెట్టి లా 
వెట్టిపరాక్రమస్సురణ యెట్టిరయం బని పిచ్చలింప(గన్‌. 260 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో (కృపాచార్యుడు - బృహత్‌ క్షత్ర విభుడూ విరథులూ, నేలకు దిగి కత్తులతో తలపడి 

యుద్దం చేసే సమయంలో); జయ॥ద్రథుడున్‌= సైంధవుడూ; [ద్రుపదుండు= (ద్రుపదుడు; వచ్చి= చేరి; ఆ+కట్టుపకాసులు+ఇద్దరకున్‌= 

ఆ వీరులు ఇద్దరకు; (గ్రక్కునన్‌= వేగంగా; అడ్డము+చొచ్చి= మధ్యగా నిలబడి; ఒండు+ఒరున్‌= ఒకరితో ఒకరూ; బెట్టుగన్‌+తాకి= 

తీవ్రంగా మార్కొని; ఎట్టి+లావు= ఎటువంటి బలము; ఎట్టి+పరా(క్రమ+స్ఫురణ= ఎటువంటి శౌర్య (ప్రదర్శనం; ఎటి+రయంబు= 
€> €> €> 

ఎటువంటి వేగం; ७२ = అని (సేనలు); పిచ్చలింపగన్‌= భయపడునట్టుగా (ఆశ్చర్య చకితంకాగా); తీవ్ర+శర+పీడిత+దేహులన్‌= 

మిక్కుటముగా బాణాలచే పీడింపబడిన శరీరాలు కలవారినిగా; చేసిరి= చేశారు; 


తాత్సర్యం: ఆ సమయంలో చూచి జయధ్రథుడు (ద్రుపదుడూ ఆ వీరులిద్దరికీ వేగంగా అడ్డుపడి ఎట్టి బలం, 
ఎట్టి శౌర్య (ప్రదర్శనం, ఎట్టి వేగం అని సేనలు రెండూ భీతి చెందే విధంగా వారు ఒకరినొకరు తీవ్రంగా ఎదుర్కొని 
మిక్కుటమైన బాణాలతో ఒకళ్ళొకళ్ళ దేహములను గాయపరచుకొన్నారు. 


విశేషం: కట్టు పకాసి: కట్టుప కాసుడు= వీరుడు అని శబ్దరత్నాకర నిఘంటువులోని అర్థం. (బ్రౌను దొర నిఘంటువులో గట్టుపకాసు- 
గట్టు= పర్వతము, వంటివాడు - ధీరుడు అని అర్థం ఉన్నది. ఈ శబ్ద స్వరూపంపై ఇంకా పరిశోధన జరగాలి. 41९>2:35° 583 

ల థె > = ల 
సాధురూపంగా (గ్రహించాలి అని నా అభిప్రాయం. 


ఉ. మన్యుసముజ్ఞ్వలుండు నభిమానియు నైన వికర్ణు(డున్‌ యుధా 
మన్యు(డు ई యొండొరుల మార్మొని రౌద్రరసం బలోక సా 
మాన్యము గాగ నస్థలితమత్సరముల్‌ మెబయంగం బోరి ర 
న్యోన్యనిశాతసాయక నిరంతరవర్షములన్‌ మునుంగుచున్‌. 261 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మన్యు+సమ్‌+ఉజ్ఞ్యలుండు= రోషంతో కూడి వెలుగొందే వాడు; అభిమానియున్‌+ఐన= ఆత్మగౌరవం కలవాడూ 
అయిన; వికర్ణుడున్‌= వికర్ణుడు; యుధామన్యు(డున్‌= యుధామన్యుడూ; ఏచి= విజృంభించి; ఒండొరులన్‌= ఒకరి నొకరు; 
మార్కొని= ఎదిరించిపోరాడి; రౌద్రరసం= కోపంతో నిండిన రోషం; అ+సామాన్యము+కాణగన్‌= సాటిలేనిది అయ్యేటట్టుగా; 
న+స్థలిత, మత్సరముల్‌= జారిపోని ద్వేషములు; మెజయంగన్‌= (ప్రకాళించేటట్టుగా, అన్యోన్య, నిశాత, సాయక, నిరంతర, 
వర్షములన్‌= ఒండొరులసపై ప్రయోగించిన వాడి బాణాల వానతో ఎల్లప్పుడు తడిసిపోతూ; మునుంగుచున్‌= మునకలువేస్తూ 
(నిమగ్నులౌతూ); పోరిరి= యుద్దం చేశారు. 

తాత్సర్యం: రోషంతో- ఆత్మగౌరవంతో కూడిన వికర్ణుడూ, యుధామన్యుడూ, విజృంభించి ఒండొరులను 
ఎదిరించి, అలోక సామాన్యమైన రౌ(ద్రరసంతో తగ్గిపోవని పగతో వారిద్దరు ఒకరిపై వొకరు (ప్రయోగించుకొన్న 
ఎడతెరిపి లేని బాణవర్లాలలో మునుకలు వేశారు. 

విశేషం: రౌద్రము ~ నవరసాలలో ఒకటి. రౌద్రానికి స్తాయి భావం - (క్రోధం. 


ఆ. ధరణినాథ! చేకితానుండు గడగి సు । శర్మమీ(ద నిశితశరచయంబు 
గురియ, నిత(డు నతని( గ్రూరాస్త్రనికర సం । పిహితగాత్రు( జేసి పేర్చి యార్డె. 262 


ప్రతిపదార్థం: ధరణినాథ!= ఓరాజా! (ఓ ధృతరాష్ట్ర మహారాజా!); చేకితానుండు= చేకితానుడు; కడ(గ= పూని; సుశర్మ మీ(దన్‌= 
సుశర్మ (అనే రాజు) మీద; నిశిత+శర+చయంబున్‌= వాడి బాణాల సముదాయమును; కురియన్‌= వర్షింపగా; ఇత(డు= సుశర్మ; 
అతనిన్‌= ఆ చేకితానుడిని; క్రూర+అగస్త్ర, నికర, సంపిహిత+గా(త్రున్‌+చేసి= కఠోరములైన మం('త్ర బాణ సముదాయంచేత 
పీడించబడిన శరీరంగల వాడినిగా చేసి; సేర్చి= అతిశయించి; ఆర్బెన్‌= సింహనాదం చేశాడు. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! చేకితానుడు సుశర్మపై వాడియెన బాణాలను ప్రయోగించాడు. అంతట 
సుశర్మ చేకితానుడి శరీరాన్ని తీవ్రమైన బాణాల సముదాయంతో కప్పివైచి సింహనాదం చేశాడు. 


క. శకుని ప్రతివింధ్యు( దా(కిన । బ్రకటబలుం డా యుధిష్టిరప్రియసుతు( డు 
ద్ధ్భకుటి ०८००८०८ గవిసెను సిం । హ కిశోరము గజము బొదువున ట్లతనిపయిన్‌. 263 


ప్రతిపదార్థం: శకుని= శకుని (సుయోధనుడి మేనమామ); (ప్రతివింధ్యున్‌= ధర్మరాజు కొడుకును; తా(కినన్‌= మార్కొనగా; 
ప్రకట+బలుండు= కనిపించిన పరాక్రమం కలవాడు; ఆ+యుధిష్టిర, ప్రియ, సుతు(డు= ధర్మరాజు అనుగు కొడుకు; 
సింహ+కిశోరము= సింగపు పిల్ల; గజమున్‌= ఏనుగును; పొదువు+అట్లు= పట్టుకొనినట్లు; అతనిపయిన్‌= ఆ శకునిపై; 
ఉద్‌+భృకుటి+అగుచున్‌= పైకెత్తిన కనుబొమలు కలవాడౌతూ; కవిసెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: ప్రతివింధ్యుడిని శకుని మార్కొన్నాడు పరా(క్రమంతో భాసిల్లే ధర్మరాజు ప్రియ పుత్రుడైన ప్రతివింధ్యుడు 
కొదమసింగం ఏనుగుపై పడినట్టు కనుబొమలు పైకెత్తి ఆ శకునిపై పడ్డాడు. 


తే. బీమనందను( డగు శ్రుతసోము( గడిమి(। దాక గాంభోజన్ఫపతి సుదక్షిణుండు 
వార లిరువురు నొండొరుం గ్రూరబాణ । జాలముల నెట్లు 6८९०८ జాలరైరి. 264 


ప్రతిపదార్థం: కాంభోజ+నృపతి= కాంభోజ దేశం పాలించేరాజు; సుదక్షిణుండు= సుదక్షిణుడు అనే పేరుగలవాడు; 
భీమ+నందను(డు+అగు= భీముడి కొడుకైన; శ్రుతసోమున్‌= (శ్రుతసోముడిని; కడిమిన్‌= పౌరుషంతో; తాశెన్‌= మార్కొన్నాడు; 
వారలు+ఇరువురున్‌= వారు ఇద్దరు (సుదక్షిణుడూ, (శుతసోముడూ); ఒండొరులన్‌= ఒకరి నొకరు; (క్రూర, బాణ, జాలములన్‌= 
కఠినములైన అమ్ముల సముదాయాలతో; ఎట్టు= ఏ విధంగానూ; తెరలుపన్‌+చాలరు+ఐరి= చెదర గొట్టలేకపోయారు. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 125 


తాత్సర్యం: కాంభోజరాజు భీముడి కొడుకైన (శ్రుతసోముడిని మార్కొన్నాడు. ఉభయులు ఒకరిపై ఒకరు వాడి 
బాణాలు ప్రయోగించుకొన్నారు. ఒకరి ధాటిని ఒకరు అరికట్ట లేకపోయారు. సమయుద్దం కొనసాగింది. 


ఉ. అంతకవిక్రముండు మహిమాస్పదమూర్తి భుజంగకన్యకా 
సంతతకీర్తనీయబలశాలి గిరీటితనూభవుం డిరా 
వంతు(డు బాహుగర్వధనవంతు శ్రుతాయువు(6 ८३ వార ల 
త్యంతరయంబునన్‌ విరథు లైరి పరస్పరబాణఘట్టనన్‌. 265 


(ప్రతిపదార్థం: అంతక+విక్రముండు= యముడి పరాక్రమం వంటి పరా(క్రమం కలవాడు; మహిమ+ఆస్పద, మూర్తి= గొప్పతనానికి 
నెలవైన ఆకృతి గలవాడు; భుజంగ, కన్యకా, సంతత, కీర్త నీయ, బలశాలి= నాగకన్యక ఉలూచి చేత ఎడతెగకుండ పొగడదగిన 
బలము గలవాడు; కిరీటి, తనూ, భవుండు= అర్జునుడి కొడుకు; ఇరావంతు(డు= ఇరావంతుడనే పేరుగలవాడు; బాహు+గర్వ, 
ధనవంతున్‌= భుజబల పరా(క్రమం అనే గొప్ప ధనంతో కూడినవాడిని; శ్రుతాయువున్‌= శ్రుతాయువు అనే పేరుగలవాడిని; 
తాణెన్‌= మార్కొన్నాడు; వారలు= ఆ ఇరువురూ ~ ఇరావంతుడూ, (శ్రుతాయువూ; అత్యంత+రయంబునన్‌= మిక్కిలి వేగంగా; 
పరస్పర, బాణ ఘట్టనన్‌= ఒకరి బాణాలచేత మరియొకరు కొట్టబడి; విరథులు+ఐరి= రథాలు పోగొట్టుకొన్నవారైనారు. 


తాత్సర్యం: యముడివంటి పరాక్రమం కలవాడూ, గొప్పతనానికి చోటెన ఆకృతి కలవాడూ,నాగకన్యక ఉలూచి 
చేత ఎల్లప్పుడు కొనియాడదగిన బలముగల వాడునూ అయిన అర్షునుడి కొడుకు ఇరావంతుడు, ధృతరాష్ట్రుడి 
కుమారుడైన (శుతాయువును మార్కొన్నాడు. వారు ఇరువురూ పోరాడారు. ఇరువురి రథాలు కూలిపోయాయి. 
విశేషం: అర్జునుడికి నాగకన్యక అయిన ఉలూచికి పుట్టినవాడు ఇరావంతుడు. 


సీ, విందానువిందులు గ్రందుగ 259८ గుంతి । భోజుని నాతనిపుత్రు( దా(కి 
రా పురజిత్తు బాణాసారమున విందు(। బొదివె నుగ్రత( గుంతిభోజు( డేయు 
తూపులు పెనుగద దొల(గంగ జడియుచు । ననువిందు( డతనిపై నడరె బెలుచ। 
గైకేయు లేవురు గాంధారరాజు లే । వురతోడ( గ్రూరసంగర మొనర్షి; 


తే. _రుత్తరునిమీ(ద నీ తనయుండు దీర్హ। బాహు డురవడి( గదిసి యుత్సాహలీల 
నెటిపె; నకులాత్మజు(డు శతానీకు( దేచి । వడి నులూకుని( దలపడి కడిమి మెటిసె. 266 


ప్రతిపదార్థం: వింద+అనువిందులు= విందుడూ అనువిందుడూ (అనేవారు); (క్రందుగన్‌+వెసన్‌= ఒక్కుమ్మడిగా- వేగంగా; 
కుంతిభోజునిన్‌+ఆతని పుత్రున్‌= కుంతిభోజుడిని అతడి కుమారుని; తా(కిరి= తలపడిరి; ఆ+పురబిత్తు= ఆపురజిత్తు అనేవాడు; 
బాణ+అసారమునన్‌= అమ్ముల జడివానచేత; విందున్‌= విందుని; పొదవెన్‌= కప్పాడు; ఉగ్రతన్‌= భయంకరంగా; కుంతి 
భోజు(డు+ఏయు= కుంతిభోజుడు ప్రయోగించే; తూపులు= బాణాలు; పెను+గదన్‌= పెద్ద గదతో; తొల(గంగన్‌+జడియుచున్‌= 
తొలగిపోయేటట్టు చలింపజేస్తూ; అనువిందు(డు= అనువిందుడనే వాడు (విందుడి తమ్ముడు); పెలుచన్‌= అతిశయించి; 
అతనిపైన్‌+అడరెన్‌= అతడిపై విజృంభించాడు; కైకేయులు+ఏవురు= కేకయ దేశానికి చెందిన రాజులు అయిదుగురు; గాంధార, 
రాజులు+ఏవుర తోడన్‌= గాంధార రాజ్యానికి చెందిన అయిదుగురు రాజులతో; (క్రూర, సంగరము+ఒనర్భిరి= భీకరమైన యుద్దం 
చేశారు; ఉత్తరునిమీ(దన్‌= ఉత్తరుడిపైన; నీ+తనయుండు= నీ కొడుకు; దీర్భబాహు(డు= దీర్హబాహుడు; ఉరవడిన్‌= మిక్కిలి 
వేగంగా; కదిసి= మార్కొని; ఉత్సాహ, లీలన్‌+నెజపెన్‌= ఆవేశపూరితమైన యుద్దం చేశాడు; నకుల+ఆత్మజు(డు= నకులుడి 
కొడుకు; శతానీకు(డు= శతానీకుడనేవాడు; ఏచి= విజృంభించి; వడిన్‌= వేగంగా; ఉలూకునిన్‌= ఉలూకుడు అనువాడిని; తలపడి= 
మార్కొని; కడిమి+మెజణుసెన్‌= పరా(క్రమంతో వెలుగొందాడు. 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: విందుడు అనువిందుడు అనే వీరులు కుంతిభోజుడినీ, అతడి పుత్రుడినీ మార్కొన్నారు. పురజిత్తు 
విందుడితో తలపడి బాణవర్షంతో అతడిని ముంచెత్తాడు. కుంతిభోజుడు ప్రయోగించిన బాణ పరంపరలను 
తన గదతో ఎదుర్కొని అనువిందుడు అతడిపై విజృంభించాడు. కేకయ రాజ్యానికి ప్రభువులైన ఐదుగురు వఏరులూ 
గాంధార రాజులు అయిదుగురితో తలపడ్డారు. దీర్భబాహుడు (ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కొడుకు) ఉత్తరుడి 
మీదికి విజృంభించాడు. నకులుడి కొడుకు శతానీకుడు విజృంభించి ఉలూకుడిని మార్కొన్నాడు. 


నిశేషం: 1. భారతయుద్దంలో 'ఎక్కటి కయ్యం' ఒకే వీరుడు మరో వీరుడితో మా(త్రమే పోరాడటం. అది ఒక పద్దతి. ఇద్దరు 
మరో ఇద్దరితో, ఐదుగురు ఐదుగురితో (క్రందడిపోరు. ఇంకొక పద్దతి. విందానువిందులు కుంతిభోజుడితో ఆతని కొడుకులతో 
యుద్దం చేశారు. అట్లే కేకయ పంచకం గాంధారరాజ పంచకంతో. 


2. ఉత్తరుడు విరాటరాజు కొడుకు. ఉలూకుడు శకుని కొడుకు. శకుని దుర్యోధనుడి మేనమామ. 


వ. ఇవ్విధంబున వెండియు రెండు సేనలం జేయంగల దండి మగ లొండొరులం దా(కిన, నధికసంరంభ 
ద్వంద్వయుద్ధంబు సిద్ధచారణఖేచరులు సూచి పొగడుచుండ నిగిడి, చతురంగంబులుం దనతన జాతిం 
బదులు పదులును నూటులు నూటులును, వేలు వేలును, బెక్కులు పెక్కులునుం దలపడి,యెడనెడంగలయన్‌ 
బెరయం గ్రమంబున సందడి కయ్యంబు నూలుకొనిన( గ్రందునం దమకించి యుభయ సైనికు లున్మత్తుల 
గతిం గవియ బాణంబులుC గృపాణంబులుC గరిదంతంబులు నరదంబుల నొగలు నొండొంటిం దా(కి 
తుత్తుమురులయిన తుములంబు కతన భయంకరం బగు నతిసంకులంబున సామజవాజిరథంబుల 
యురవడికి నోసరింపని కాలు బలంబులు, నుత్తుంగమాతంగస్యందన సందోహంబుల పయిం ९०९७) 
రాహుతులును, గరటిఘటావిఘుటనంబు గావించు ८९६०९०59, నిది యది యనక యెల్ల బలంబులం 
జొచ్చిన మొగంబున౯ జిందటవందటి సేయు గజారోహకులు నగుచు నిర్మర్యాదంబుగా( బెనంగు 
సైన్యద్వితయంబు మందరక్షుభితాంబుధిచందం బగుటకుం దగి, యుచ్చి పోయెడు శరంబులు 
నిరుమెయిన్‌ గెలిచిన కుంతక్షురి కాదులును, బ్రవాళజాలంబులుం బోలి బొలుపు మిగులుచండ 
విశిఖంబులు ముఖంబులన్‌ బెట్టు నాటిన జిట్టినం దిరుగుశుండాలంబులు ప్రళయకాలంబున 
సురకరువలిచే దిర్దిరం దిరిగెడు కులనగంబులC గ్రేణిసేయం గరవాలగదాభల్లప్రముఖంబు లగు 
శస్తాస్రంబులC గుంబికుంభతురంగముఖ భటకపాలాదు లవియు చప్పుళ్ళును, వివిధాయుధ 
ప్రహతుల నొటిలు హరినరనాగంబుల రావంబులును, దారుణప్రకారంబున దిక్సటదారణంబు 
సేయుచుం 2९०८, జేయి దునిసినం దక్కటిచేతం గైదువు గొని కవియువారును, గాలు దునిసిన 
నెదిరి మీదికి లంఫించువారును, దల దునిసినం దారు మును గన్నిడినవారిం బొడిచిపడువారును, 
దెగిపడియు నవుడు గఅచుటయు బొమముడి వడుటయును సడలని తలల నొప్పువారును, 
మావంతులు నేనుంగులు వికలంబు లైన సమీపవర్లుల వాహనంబుల సమారోహణంబు సేసి 
పరాక్రమించువారును, నొచ్చియు నీడం బోక చెలులకుం జుట్టంబులకు నడ్డపడదువారును 
మార్జలంబునం జేరి చుట్టం బని తప్పింపక నొప్పించువారును సుభటులు సొచ్చి చెండిన వండం 
దటిగినట్లుండు వేదండహయచయంబులును నాశ్వికులు పైకొని మీది మానిసులం దునిమిన 
మ్రోడుపడు రథంబులును, రథనేమి ఘట్టనంబున దట్టంబు లగు పదాతిగాత్రంబులును, నిభంబులు 
వొదివి నేలతో 2 ०६००८ గాలం జమరియు౯ దూల कू ०८००८ గొమ్ముల గ్రుచ్చి యెత్తియు బారిసమరిన 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 127 


వికటాకారంబు లగు వరోటకంబులునశ్లై వరోరభాంగి యగు నంగరంబు సెల్లుచుండ 
మధ్యాహ్నసమయంబున. 267 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; వెండియున్‌= మరియునూ; రెండు, సేనలన్‌= ఉభయ సైన్యాలలో; చేయన్‌+కల= 
కార్యశూరులైన - సమర్ధులైన; దండి, మగలు= గొప్ప వీరులు; ఒండు+ఒరులన్‌= ఒకరిని ఒకరు; తా(కినన్‌= తలపడగా; అధిక, 
సంరంభ, ద్వంద్వ, యుద్దంబు= మిక్కిలి ఉత్సాహంతో కూడుకొనిన ఎక్కటి కయ్యము; సిద్ద, చారణ, ఖేచరులు= సిద్దులు 
చారణులు, ఖేచరులు అనే వేల్పుతెగలు; చూచి= అరసి; పొగడుచుండన్‌= (ప్రశంసిస్తూ ఉండగా; నిగిడి= అతిశయించి; 
చతురంగంబులున్‌= నాలుగు తెగలు (రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాలిభటులు); తన+తన జాతిన్‌= తమ వర్గాలకు చెందిన 
(అనగా రథాలు రథాలను, ఏనుగులు ఏనుగులను, గుర్రాలు, గుర్రాలను, కాల్చలంలోని భటులు ఆ భటులను); పదులు పదులును= 
పది సంఖ్యలు ఆ సంఖ్యలో ఉన్న వాటిని; నూణులు నూటులును= వందలు వందలను; వేలు వేలును= నూరుపదుల సంఖ్య- 
ఆ సంఖ్యలో ఉన్న సమూహాన్ని; పెక్కులు+పెక్కులునున్‌= పెక్కు సంఖ్యలో ఉన్న అట్టి సంభఖ్యాసమూహాన్ని; తలపడి= మార్కొని; 
ఎడన్‌+ఎడన్‌= అప్పుడప్పుడు; కలయన్‌+బెరయన్‌= కలసికొంటూ- తారసిల్లుతూ; |క్రమంబునన్‌= వరుసగా; సందడి+కయ్యంబు= 
సంకుల సమరం; నూలుకొనినన్‌= విస్తరించగా; |క్రందునన్‌= వేగంగా; తమకించి= ఉత్సహించి; ఉభయ, సైనికులు= రెండు 
వర్లాలలోని భటులు, కౌరవ పాండవ సేనలలోని భటులు; ఉన్మత్తుల గతిన్‌= పిచ్చివారివలె; కవియన్‌= తాకగా; బాణంబులున్‌= 
అమ్ములు; కృపాణంబులున్‌= కత్తులు; కరి, దంతంబులున్‌= ఏనుగుల దంతాలు; అరదంబుల, నొగలున్‌= రథాల ముందు 
భాగాలు; ఒండు+ ఒంటిన్‌+తాకి= ఒక దానితో మరియొకటి ఎదుర్కొని; తుమురులు+తుమురులు= ముక్కచెక్కలు; అయిన, 
తుములంబు+కతవన్‌= సంకుల సమరం కావటం చేత; భయంకరం+బగు= భీకరమైన; అతిసంకులంబునన్‌= మిక్కిలి దట్టమైన 
సందడి యుద్దంలో; సామజ, వాజి, రథంబుల+ఉరవడికిన్‌= ఏనుగుల యొక్క, గుర్రాలయొక్క, రథాలయొక్క మిక్కిలి వేగానికి; 
ఓసరింపని= తప్పుకొనలేని; కాలు బలంబులున్‌= పదాతులు, కాలిభటులును; ఉత్తుంగ, మాతంగ, స్యందన, సందోహంబులపయిన్‌= 
ఎత్తైన ఏనుగులు, రథాల గుంపులపై; పజిపు= పరుగెత్తించే; రాహుతులును= రౌతులు (గుర్రాలపై స్వారీ చేసే భటులు); కరటి, 
ఘటా, విఘటనంబు+కావించు= ఏనుగుల సమూహాలను ముక్కలు ముక్కలుగా చేసే; రథికులును= రథాలపై యుద్దం చేసే 
వీరులూ; ఇది+అది+అనక= ఇటు అటు అడ్డులేకుండా లెక్కచేయకుండగా; ఎల్ల+బలంబులన్‌= అన్ని సైన్యాలలో; చొచ్చిన= 
ప్రవేశించిన; మొగంబునన్‌= ముందలి భాగంలో; చిందణు వందణు+చేయు= ముక్కలు ముక్కలుగా చీల్చి వేసే, గజ+ఆరోహకులు= 
ఏనుగులపై ఎక్కి యుద్దం చేసే వారూ; అగుచున్‌= అవుతూ; నిస్‌+మర్యాదంబుగాన్‌= హద్దు లేకుండగా; పెనంగు= యుద్దం 
చేసే; సైన్య+ద్వితయంబు= రెండు సేనలూ; మందర, క్షుభిత+అంబుధి+చందంబు+అగుటకున్‌= మందర పర్వతంచేత తరచబడిన 
సముద్రంవలె కావటానికి; తగి= ఒప్పి; ఉచ్చి+పోయెడు+శరంబులు= నాటి వెడలే బాణాలు; ఇరు+మెయిన్‌= రెండు వైపుల; 
గెలిచిన= చెలరేగిన; కుంత+క్షురిక+ ఆదులును= ఈటెలు చిరుకత్తులు మొదలైనవిన్నూ; ప్రవాళ+జాలంబులన్‌+పోలి= చివుళ్ళను 
పోలుతూ; పొలుపు+మిగులు= అందంతో అతిశయించే; చండ+విశిఖంబులు= వాడి బాణాలు (బాణాలు); ముఖంబునన్‌= మొగంపై 
(కుంభస్థలంపై); బెట్టు+నాటినన్‌= గట్టిగా (గ్రుచ్చుకొనిన; జిజ్జనన్‌= వేగంగా వెనుకకు; తిరుగు= తిరిగే; శుండాలంబులు= ఏనుగులు; 
ప్రళయ+కాలంబునన్‌= ప్రళయం దాపురించిన సమయంలో; సుర+కరువలిచేన్‌= సుడిగాలిచేత; దిర్దిరన్‌+తిరిగెడు= చుట్టూ తిరిగే; 
కుల+నగంబులన్‌= కులపర్వతాలను; (క్రేణి+చేయన్‌= పరిహసిస్తూ ఉండగా; కరవాల+గదా+భల్ల+(ప్రముఖంబులు అగు= కత్తులు, 
గదలు, ఈటెలు మొదలైనవి అగు; శస్త+అ(స్తంబులన్‌= ఆయుధాలు మం(తాయుధాల చేత; కుంభి, కుంభ, 
తురంగ+ముఖ+భట+కపాల+ఆదులు= ఏనుగు కుంభస్థలాలు, గుర్రాల ముఖాలు, సేనలలోని భటుల తలలు మున్నగునవి; 
అవియు+చప్పుళ్ళను= పగిలే ధ్వనులూ; వివిధ+ఆయుధ ప్రహతులన్‌= పెక్కు విధాలైన ఆయుధాల వలన తగిలిన దెబ్బలచేత; 
ఒణిలు= వ్యాపించే; హరి, నర, నాగంబుల, రావంబులును= గుర్రాల యొక్కయు భటుల యొక్కయు; ఏనుగుల యొక్కయు 
ధ్వనులు; దారుణ ప్రకారంబునన్‌= భయంకరమైన విధంగా; దిక్‌+తట+దారణంబు+చేయుచున్‌= దిక్కుల యొక్క అంచులు 
చీలేటట్లుగా చేస్తూ; చెలంగగాన్‌= ధ్వనించగా; చేయి+తునిసినన్‌= చేయి తెగిపడిపోయినప్పటికీ; తక్కటి+చేతన్‌= మిగిలిన చేతితో; 


128 శ్రీనుదాంధ్ర నుహాభారతము 


కైదువు+కొని= కత్తిపట్టి; కవియు వారును= యుద్దం చేసేవారూ; కాలు+తునిసినన్‌= పాదం విరిగిపోయినప్పటికీ; ఎదిరి మీందికిన్‌= 
శత్రువుపైకి; లంఘించువారును= దూకేవారూ; మును= మునుపు; కన్ను+ఇడిన వారిన్‌= చూచినవారిని- గురిపెట్టిన వారిని; 
తల+తునిసినన్‌= తన తలకాయ తెగిపడిపోయినప్పటికీ; పొడిచి+పడువారును= పొడిచి పడిపోయే వారునూ; తెగిపడియున్‌= 
ఖండింపబడి (క్రింద పడిపోయినప్పటికీ; అవుడు+కరచుటయున్‌= పెదవి కరచుటా; బొమముడి+పడుటయును= కనుబొమ్మలు 
దగ్గరగా చేర్చటం; సడలని= తప్పని; తలల= శిరస్సులతో; ఒప్పువారును= $ వారూ; 95590140 = ఏనుగులు; 
వికలంబులు+ఐన= చెడిపోయినప్పటికీ (కూలిపోయినప్పటికీ, చచ్చిపోయినప్పటికీ); సమీప, వర్తుల, వాహనంబులు= దగ్గరగా 
ఉన్నవారి వాహనాలను; సమారోహణంబు+చేసి= ఎక్కి; పరా(క్రమించువారును= వీరత్వం చూపేవారు; నొచ్చియున్‌= తనకు 
దెబ్బతగిలి బాధగా ఉన్నప్పటికీ; ఈడంబోక= వెనుదీయక; చెలులకున్‌= స్నేహితులకూ; చుట్టంబులకున్‌= బంధువులకు; 
అడ్డుపడు వారలు= సాయం చేసేవారు (శృత్రువుల దెబ్బలు తాకకుండా అడ్డగించేవారు); మార్‌+బలంబునన్‌+చేరి= 
శత్రుసైన్యంలోకి చొచ్చుకొనిపోయి; చుట్టంబు+అని+తప్పింపక= తనకు బంధువు అనే ఆలోచనతో విడువకుండా; నొప్పించు 
వారును= ఎదిరించి యుద్దం చేసే వారూ; సుభటులు+చొచ్చి= వరులు (ప్రవేశించి; చెండినన్‌= ఖండించగా; వండన్‌+తటిగినట్లు+ఉండు= 
వండటానికి ముక్కలుగా తరిగినట్ల్టు పడియున్న; వేదండ, హయ, చయంబులును= ఏనుగుల, గుర్రాల సముదాయాలు; ఆశ్వికులు 
= రౌతులు; పైకొని= విజృంభించి; మీది మానిసులన్‌+తునిమిన= పైనున్న (వీరులను) సంహరింపగా; మోడు, పడిన, 
రథంబులును= ఆకులులేని చెట్ల కాండంవలె ఉన్న రథాలూ; రథ, నేమి, ఘట్టనంబునన్‌= రథచక్రాల తాకిడిచేత; దట్టంబులు+ 
అగు= దళసరిగా అయిన; పదాతి+గాత్రంబులును= కాలిబంటుల కళేబరాలూ; ఇభంబులు= ఏనుగులు; పొదివి= డీకొని; 
నేలతోన్‌+ద్రేసియున్‌= నేలపై రాయటం; తూలవైచియున్‌= విసరివేయటం; కొమ్ములన్‌+(గ్రుచ్చి= దంతాలతో పొడిచి; ఎత్తియున్‌= 
పైకి విసరి; బారి సమరిన= హింసించగా; వికట+ఆకారంబులు అగు= వికారమైన రూపాలు ఏర్పడిన; ఘోటకంబులును= గుర్రాలూ; 
ఐ= కలిగి; ఘోరభంగి+అగు=_ భయంకరవిధం కలదైన; సంగరంబు+చెల్లుచుండన్‌= యుద్దం జరుగుతూ ఉండగా; 
మధ్యాహ్న+సమయంబునన్‌= మధ్యాహ్నవేళ. 

తాత్సర్యం: “ఈ విధంగా కౌరవపాండవసేనల్లోని గొప్పవీరులు ఒకరితో ఒకరు తలపడగా జరిగిన మిక్కిలి 
సంరంభంతో కూడిన ద్వంద్వ యుద్దమును ఆకాశంలో సంచరించే వేల్పు తెగలు సిద్దులు, చారణులు, ఖేచరులు 
(ప్రశంసించారు. చతురంగబలాలు ఒండొంటిని తాకాయి. రథాలు రథాలతో, ఏనుగుల బలాలు ఏనుగుల బలాలతో, 
అశ్వికులు అశ్వికులతో, కాలి ९००९००९० కాలి బంటులతో డీకొనడం జరిగింది. ఆ నాలుగు రకాల జాతులూ, 
తమ తమ జాతులతో పదింటితో పదియూ, వందింటితో వందయూ, వేయింటితో వేయియున్నూ పెక్కింటితో 
పెక్కులున్నూ అక్కడక్కడా కలసిపోతూ విడిపోతూ తలపడగా క్రమంగా సంకుల సమరం ఏర్పడింది. 
ఉభయసేనలలోని భటులు పిచ్చివారి వలె పోరాడారు. బాణాలు, కత్తులు, ఏనుగుల దంతాలు, రథాల నొగలూ 
ఒకదానితో నొకటి కొట్టుకొని తుత్తునియలై యుద్దభూమిపై పడ్డాయి. ఆ భయంకరయుద్దంలో ఏనుగుల,గుర్రాల 
రథాలధాటికి ఓర్వని కాలిబంటులు, ఎత్తైన ఏనుగుల రథాలపై విజృంభించిన రౌతులు, ఏనుగుల గుంపులను 
చీల్చి చెండాడే రథికులు ఇది అది అనకుండా అన్ని రకాల శత్రు సేనలను (ప్రవేశించిన మొనలను చిందరవందర 
చేసిన గజారోహకులు కలిగి హద్దులేకుండా యుద్దంచేసే ఆ రెండు సేనలు మందర పర్వతం చిలికిన సముద్రాల 
వలె కనిపించాయి. దూరిపోయే బాణాలు ఇరువైపుల నుండి ప్రయోగింపబడిన ఈటెలు, వంకర కత్తులూ, రక్తసిక్ర్షమై 
ప్రవాళజాలంబులను పోలి అందంతో అతిశయించాయి. ముఖాలలో బాణాలు గట్టిగా నాటుకోగా వేగంగా వెనుదిరిగి 
పోయే ఏనుగులు ప్రళయకాలంలో సుడిగాలి చేత దిర్దిరతిరిగే కుల పర్వతాలవలె కనిపించాయి. కత్తులు గదలు 
బల్లెములు మొదలగు శృస్రాస్రములచే ఏనుగుల కుంభస్థలాలు, తురంగ బలాల తలలు భటుల పుర్రైలు 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 129 


పగిలేటప్పుడయ్యే ధ్వనులూ మరియు వివిధా యుధముల చేత దెబ్బతిని పడిపోయే గుర్రాలు భటులు ఏనుగుల 
ధ్వనులు దారుణంగా ది(క్రదేశాలను చీల్బుచు చెలరేగాయి ఒక చేయి తెగిపోయిననూ రెండవచేతితో ఆయుధము 
పట్టి మీదికి దుముకువారునూ, కాలుతెగిననూ, ఎదుటివాని మోదికి లంఘించువారునూ, తల తెగిననూ, మునుపు 
కన్నిడినవారిని పొడిచి నేలగూలువారునూ, ఖండింపబడినప్పటికిని పెదవులు కొరుకుతూ ముడివీడని కనుబొమలతో, 
తలలతో వెలుగువారునూ, తమ వాహనములైన గుర్రాలు, ఏనుగులు నేలగూలినప్పుడు చెంతనున్నవారి వాహనా 
ठञ्‌, పరాక్రమించేవారునూ, బాధచెందినప్పటికీ వెనుదీయక స్నేహితులకూ, బంధువులకూ సాయపడేవారూ, 
శత్రు పక్షంలో నున్నవారు తనకు చుట్టమని వదలకుండా నొప్పించేవారూ, ఇట్లు వీరభటులు చొచ్చుకొని పోయి 
€> 62 
ఏనుగుల గుజ్టాల గుంపులను చెండగా వంటకొరకు తరిగినకూరలట్లు అవి కన్సించాయి. 2९5९० పైబడి 
రథాలమీది యోధులను చంపగా రథాలు శూన్యాలైనాయి. రథ చక్రాల (క్రిందబడినలిగిన భటుల కళేబరాలు 
దట్టంగా గుట్టలు గుట్టలుగా పడిపోయాయి. ఏనుగులు విజృంభించి గుజ్టాలను నేలపై పడవేసి కాళ్లతో (త్రొక్కాయి, 
€> €> €> ©ॐ ५~ 62 

విసరివేశాయి, దంతాలతో పొడిచాయి. ఆ గుళ్టాల కళేబరాలు రూపుమాసి తీవ వికారంగా కనిపించాయి. యుద్దం 
ఈ రీతిగా మధ్యాహ్న సమయం వరకు సాగింది. 


విశేషాలు: 1. ఆ యుద్దం దేవతలు చూడగోరారు. 2. ఏనుగులు కులపర్వతాలవలె ఉన్నాయి. కులపర్వతాలు 
భూమిని మోస్తాయి అని పురాణకథనం. మహేం[ద్రము, మలయము, సహ్యము, శుక్తి మంతము, గంధమాదనము 
- వింధ్యము - పారియాత్రము ఈ ఏడు కులపర్వతాలు. 3. ఈ యుద్ద వర్లన మహాభారత కాలం నాటిదా? 
తిక్కన కాలం నాటిదా? తిక్కన తాను కనులార గాంచిన యుద్దభూమిని వర్లించినట్టు కన్పిస్తున్నది. (రథాల 
వర్లన విడిచిపెడితే) 4. కోపతాపాల వలన బొనుముడిపాటు మొగంపై ఏర్పడటం కద్దు. ఆ ముద్ర వీరుల శవాల 
ముఖాలలో స్తంభించి కన్సించటం విశేషం. అట్లే ఇరువురు భటుల కత్తి యుద్దంలో తలతెగిన మొండెం ముందుకు 
కొన్ని అడుగులు వేసి శత్రువును పొడిచి చంపటం! బహు శః ఇవి అతిశయోక్తులు కావేమో! యుద్దభూమిని ప్రత్యక్షంగా 
చూచిన తిక్కన చేసిన వర్లనలు. 


భీష్ముడు దుర్యోధన డ్రేరితుండై నిజృంభించి పాండవనీరుల నొప్పించుట (సం. 6-45-1) 


మనుజేంద్ర! వినుము నీ తనయుండు వనుపంగ । దుర్ముఖ కృప కృతవర్మ మద్ర 
పతి వివింశతులు విస్పారబాణార్గుల । బంచాగ్నులును బోలె బ్రజ్వరిల్ల 
తన ३९०६०९०८ గోలుతలసేసి తటుమంగం । దాలకేతువు మహోత్తాలమూర్తి 
నాభీల మై క్రాల నడరి పాండవసేన( । దటిసి మందాకినీతనయు[ డేచి 
తే. చేది పాంచాల కేకయు లాది గా(గ(। గల్లు భూపాల కోటి మొగ్గరము లెల్ల 

గలంగం దిరుగుడువడ నోరగిలంగం బెల్ల । 82८ దల్లడపడ రణక్రీడ సల్చె, 268 
ప్రతిపదార్థం: మనుజ+ఇం|ద్ర!= మనుజేం(ద్ర!; ఓ రాజా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; వినుము= ఆలకించుము; నీ4తనయు(డు= 
నీ కొడుకు; అనుపంగన్‌= పంపగా; దుర్ముఖ, కృప, కృతవర్మ, మ।ద్రపతి, వివింశతి= దుర్ముఖుడు, కృపాచార్యుడు, కృతవర్మ, 
శల్యుడూ; వివింశతీ; విస్సార, బాణ+అర్బులన్‌= (ప్రకాశించే బాణాలయొక్క జ్వాలలతో; పంచ+అగ్నులును+సోలెన్‌= ఐదు 
నిప్పులవలె; |ప్రజ్యరిల్లన్‌= (ప్రకాశించగా; తన+కెలంకులన్‌= తన (ప్రక్కల; కోలుతల+చేసి= యుద్దం చేయటానికి సంసిద్దమై; 
తణుమంగన్‌= (ప్రోత్సహించగా; తాలకేతువు= తాడిచెట్టు జెండా కలవాడు (భీష్ముడు); మహా+ఉత్తాలమూర్తి= మిక్కిలి పొడుగైన 
ఆకృతి కలవాడు; ఆభీలము+ఐ= భయంకరంగా; (క్రాలన్‌= మిరుమిట్లు గొలిపి వెలుగొందగా; అడరి= విజృంభించి; పాండవ+ 


29 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


సేనన్‌+తటిసి= పాండవుల సైన్యాన్ని సమీపించి; మందాకినీ తనయు(డు= గంగ కొడుకు(భీష్ముడు); ఏచి= అతిశయించి; చేది, 

పాంచాల, కేకయులు+ఆదిగా(గన్‌= చేది దేశం, పాంచాల దేశం, కేకయ దేశం ఏలే (ప్రభువులు; కల్లు= ఉన్న; భూపాలకోటి= 

రాజుల సమూహాలయొక్క; మొగ్గరాలు= వ్యూహాలు; ఎల్లన్‌= అన్నిటినీ; తిరుగుడు+పడన్‌= తారుమారగునట్టుగా; ఓరగిల(గన్‌= 

ధ్రాలేటటుగా; పెల్లగిల్లన్‌= అడుగునుండి పైకి వచ్చేటట్టుగా; తల్లడ+పడన్‌= చీకాకుపడగా; రణ+(క్రీడ= యుద్దం అనే ఆట; సల్సెన్‌= 

చేశాడు. 

తాత్సర్యం: ఓ ధృతరాషష్ట మహారాజా! వినుము. నీ కొడుకు దుర్యోధనుడు పంపగా, దుర్ముఖుడు, కృపాచార్యుడు, 

కృతవర్మ, శల్యుడు, వివింశతి భీష్ముడికి బాసటగా నిలిచి ప్రకాశించే బాణాల మంటలతో పంచాగ్నులవలె ప్రజ్యరిల్లి 

అతడికి ప్రక్కల నిల్చి శృత్రుసైన్యాన్ని తరుముతూ తాటిచెట్టు జెండాతో వెలుగొందేవాడూ, ఎత్తైన విగ్రహం కలవాడూ 

५ €> శౌ 

అయిన భీష్ముడు భయంకరుడై విజృంభించి పాండవసేనదరిజేరి చెలరేగి పాంచాల కేకయ రాజులు మొదలైనవారు 

పన్నిన వ్యూహాలను అన్నింటిని చెదరిపోయేటటు, పారిపోయేటటు, ఒరిగిపోయేటటు, పెలగిలేటటు, చీకాకుపడేటటు, 
౧ ౧ 62 ౧ ౧ ౧ 

రణక్రీడ సలిపాడు. 

విశేషాలు: 1. పంచాగ్నులు: దక్షిణాగ్ని, ఆహవనీయం, గార్హపత్యం ~ సభ్యం - అవసథ్యం. 2. రణ(క్రీడ : యుద్దాన్ని ఆటగా 

అభివర్గించటం తిక్కనకు ఇష్టం. 

క పాయవడంజొచ్చు గుంపులు । సేయును మల(కల( జరించి చించును గోణ 

వ్యాయామ గతుల వలయము । లై యుండం దిరిగి కలంచు నరి సైన్యంబున్‌. 269 

ప్రతిపదార్థం: గుంపులు= మూకలు; పాయ+పడన్‌= చీలికలు ఏర్పడేటట్టుగా; చొచ్చున్‌= లోపలికి చేరుకొంటాడట; 

మలకలన్‌+చరించి= వంకరటింకరగా తిరిగి; చించున్‌= విడగొట్టుతాడు; అరి సైన్యంబుల్‌= శత్రువుల సేనలు; కోణ వ్యాయామ 

గతులన్‌+వలయములై+ఉండన్‌= రెండు రేఖలు కలిసే రీతిని యుద్దం చేస్తూ, చక్రాకారం సృష్టించి; తిరిగి= చరించి; కల(చన్‌= 

కలతపెట్టుతాడు. 

తాత్సర్యం: భీష్ముడు యుద్ద విద్యలో గొప్ప నేర్సరి. శత్రుసేనలను చీలికలు చేస్తూ లోపలికి దూరుతాడు. గుంపులు 

చేస్తాడు. వంకర టింకరగా తిరిగి చించుతాడు. కోణాలు ఏర్పడేటట్టు. వృత్తాలు ఏర్పడేటట్టు తిరుగుతూ కలత 

పెడతాడు. 

విశేషం: శత్రుసేనలు గుమిగూడి వలయాకారంగా మోహరించవచ్చు, భీష్ముడు 'కోణవ్యాయామ గతి' తిరిగి శత్రుసేనను 

చెండాడాడు. కోణము: రెండు రేఖలు కలిసేచోటు. వలయము: చ(క్రాకారము. 

క డొల్లెడు తలయును దునిసెడు । విల్లును ధర కొటిగు మేను విణిగెడు సిడముం 

బెల్లు దొర(గు నెత్తురు నై । పల్లటిలం దొడ(గె నపుడు పాండవ బలముల్‌. 270 

ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో (భీష్ముడు యుద్దం చేసే సమయంలో); డొల్లెడు= ఊడి (క్రిందపడే; తలయును= 

శిరస్సు; తునిసెడు+విల్లు= ముక్క చెక్కలయ్యే ధనువూ; ధరకున్‌+ఒణుగు మేను= నేలమీద పడే శరీరం; విటిగెడు, సిడమున్‌= 

ముక్కలయ్యే జెండా; సెల్లు, తొరణగు, నెత్తురు= మిక్కుటంగా కారే నెత్తురు; ఐ= కలవై; పాండవ+బలముల్‌= పాండవుల సైన్యాలు; 

పల్లటిలన్‌+తొడ౮గాన్‌= చెల్లా చెదురై పోసాగాయి. 

తాత్సర్యం: భీష్ముడు యుద్దం చేసిన సమయంలో పాండవుల సైన్యాలు తల్లడిల్లిపోయాయి. ఎక్కడ చూచినా, 

డొల్లిన శిరస్సులు, విరిగిన ధనువులు, భూమిపై పడిపోయే శరీరాలు, విరిగిన జెండాలు, మిక్కుటంగా (స్రవించే 

నెత్తురు కన్పించాయి. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 131 


వ. ఇట్లు ప్రకయకాలతాండవంబునం బ్రచండమూర్తి యగు నష్టమూర్తియుం బోలె విజృంభించిన భీష్ము 
మార్మొను మగలు లేక పాండవసైన్యంబు బెండువడియున్న యెడ నభిమన్యుండు तठ తురంగంబులుం 
గర్జికారధ్వజంబును మెబయం ८>68. 271 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ప్రళయ+కాల+తాండవంబునన్‌= ప్రళయకాలంలో నాట్యం చేసే; ప్రచండ+మూర్తి+ అగు= 
భయంకరమైన ఆకృతిగల వాడైన; అష్టమూర్తియున్‌+పోలెన్‌= ఎనిమిది ఆకృతులుగల శివుడివలె; విజృంభించిన= అతిశయించిన= 
చెలరేగిన; భీష్మున్‌= భీష్ముడిని; మార్కొను= ఎదిరించే; మగలు= వీరులు; లేక= కనిపించక; పాండవ+-సైన్యంబు= పాండవులోున; 
బెండుపడి+ఉన్న+ఎడన్‌= నీరసించి, శుష్కించి ఉన్న వేళ; అభిమన్యుండు= అభిమన్యుడు (అర్జునుడి కొడుకు యువవీరుడు); 
కనక, వర్ల తురంగంబులన్‌= బంగారు రంగు గల గురాలనూ; కర్లికార+ధ్వజంబును= కొండగోగు పువ్వు గుర్తుగల జెండా; 
మెబుయన్‌= (ప్రకాశించగా; తా(కి= మార్కొని. 


తాత్సర్యం: ఈ విధంగా ప్రళయకాలంలో నాట్యం చేస్తూ చెలరేగే ఎనిమిది ఆకృతులుగల శివుడివలె విజృంభించే 
భీష్ముడిని ఎదుర్కొనే వీరులు లేక, పాండవసైన్యం చెదరి శుష్కించిపోయిన సమయంలో, అభిమన్యుడు బంగారు 
రంగుగల గుర్రాలు పూన్చిన రథంపై కొండగోగు పువ్వు గుర్తుగల జెండా వెలుగొందుతుండగా కౌరవసేనను 
మార్కొన్నాడు. 
విశేషం: అష్టమూర్తి : శివుడు - ఎనిమిది ఆకృతులు గలవాడు, పంచభూతాలు, సూర్యచం(ద్రులు, యజ్ఞంచేసినవాడు వెరసి శివుడి 
అష్టమూర్తులు. 
సీ. टम నారాచ పంచకమున నొప్పించి । యొకకోల( గృతవర్మయురము నొంచి, 

క్రూరభల్లమున దుర్ముఖు సూతు తల ద్రుంచి । తటిమి వివింశతి ధనువు దునిమి 

వెడ[ద యమ్మున నేసి వెండియు మూడు వా । లికయమ్ము లొడలC గీలించి కృపుని 

హయముల శరచతుష్టయతాడనమున ను । బ్దడ(గించి భీష్ముపై నడరి మేన 


తే. _ విశిఖ నవకంబు నాటించి వెగడు పటిచి । పేర్షి యార్షిన సురకోటి పిచ్చలించె; 
మెచ్చి భీష్మాదు లెల్ల వివ్వచ్చు( బోలు । నెక్కు డగు( గాని యసదుగా( డీత( డనిరి. 272 


ప్రతిపదార్థం: నారాచ+పంచకమునన్‌= అయిదు బాణాలతో; శల్యున్‌= శల్యుడిని; నొప్పించి= బాధపడేటట్టు చేసి; ఒక+కోలన్‌= 
ఒక బాణంతో; కృతవర్మ+ఉరమున్‌= కృతవర్మ వక్షాన్ని; నొంచి= బాధించి; క్రూర+భల్లమునన్‌= కఠినమైన బాణంతో; దుర్ముఖు, 
సూతు, తలన్‌+(త్రుంచి= దుర్ముఖుడి యొక్క రథసారథి శిరసు తునిమి; తటీమి= ఉత్సాహంతో పూని; వివింశతి, ధనువు, 
తునిమి= వివింశతి విల్లు ముక్కలు చేసి; వెండియున్‌= మరల; వెడ([ద+అమ్మునన్‌= వాడి బాణంతో; ఏసి= కొట్టి; 
మూ(డు+వాలిక+అమ్ములన్‌= మూడు వాడి బాణాలతో; ఒడలన్‌= దేహమునందు; కీలించి= సంధించి; కృపుని, హయములన్‌= 
కృపుడి గుర్రాలను; శర, చతుష్టయ, తాడనమునన్‌= నాలుగు బాణాల తాకిడితో; ఉబ్బు+అడయణగించి= అతిశయం అణగగొట్టి; 
४० 25= భీష్మునిపై; అడరి=. విజృంభించి; మేనన్‌= శరీరంపై; విశిఖ+నవకంబు= తొమ్మిది బాణాలు; నాటించి= 
గ్రుచ్చుకొనేటట్టుగా చేసి; వెగడు+పటిచి= తల్లడిల్లచేసి; పేర్చి= విజృంభించి; ఆర్బినన్‌= సింహనాదం చేయగా; సురకోటి= 
(ఆకాశంలో విమానాలు అధిరోహించి చూచే) వేల్పుల సముదాయం; పిచ్చలించెన్‌= ఆశ్చర్య చకితం అయింది; భీష్మ+ఆదులు+ఎల్లన్‌= 
భీష్ముడు మొదలైన వారు అందరూ; ఈత(డు= ఈ అభిమన్యుడు; వివ్వచ్చున్‌+పోలున్‌= అర్జునుడితో సరితూగుతాడు; 
ఎక్కుడు+అగున్‌= అధికుడు అవుతాడు; కాని= అంతేగాని; అసదు+కాడు= తక్కువ కా(డు; అనిరి= అన్నారు. 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ సీస పద్యంలో అభిమన్యుడి పరాక్రమం వర్లించబడింది. అభిమన్యుడు శల్యుడిపై అయిదు బాణాలు 
ప్రయోగించి నొప్పించాడు. కృతవర్మ రొమ్మును ఒక బాణంతో నొప్పించి వాడిబాణంతో దుర్శ్ముఖుని ८८5१८९२ 
సంహరించాడు. తరిమి వివింశతి విల్లు దునిమి వెడలై న బాణంతో కొట్టి ఇంకా మూడు వాడిబాణాలు 
శరీరమునందు నాటి, నాల్గు బాణాలతో కృపుని గుర్రాలను కొట్టి అతడి ఉత్సాహాన్ని చెరిచాడు. తరువాత భీష్ముడి పై 
విజృంభించి అతని దేహమునందు తొమ్మిది అమ్ములు నాటి తల్లడపరచి చెలరేగిసింహనాదం చేశాడు. అభిమన్యుడి 
పరా(క్రమ(ప్రాభవమునకు దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు. భీష్ముడు మొదలగు వీరాధివీరులు ఈ అభిమన్యుడు 
అర్జునుడికి సాటివస్తాడు. అతడి కంటే అధికుడేగాని, తక్కువ వాడుకాడు అని (ప్రశంసించారు. 


చ. అమరతరంగిణీ २5०८००८ డర్డుననందనుసూతు( గేతుదం 
డము నిరు మూడు దూపులC బడం గడు బెట్టిదమేసి యుజ్ఞ్వలా 
స్రము లడరింప( గూడికొని తక్కటి యేవురుC బెక్కులమ్ము లొ 
కృమొగి రయంబునం గురియ౮గా గిరి వోలె నతం డుదగ్రు(డై. 273 


ప్రతిపదార్థం: అమర, తరంగిణీ, తనయు(డు= దేవనదీసూనుడు (భీష్ముడు); అర్జును, నందను, సూతున్‌= అర్జునుడి 

కొడుకుయొక్క రథసారధథిని; కేతు, దండమున్‌= జెండా కర్రను; ఇరుమూ(డు తూపులన్‌= ఆరు బాణాలతో; పడన్‌= 

పడిపోయేటట్టుగా; కడు, బెట్టిదము+ఏసి= మిక్కిలి గట్టిగా కొట్టి; ఉజ్జ్యల+అ స్రములు= ప్రకాశవంతములైన మం(త్ర బాణాలను; 
౧ ల ల ల <> ५~ 

అడరింపన్‌= (ప్రయోగించగా; కూడికొని= కలిసి; తక్కటి+ఏవురు= మిగిలిన ఐదుగురు= శల్యుడు, కృతవర్మ, దుర్ముఖుడు, 

వివింశతి, కృపుడు; పెక్కులు+అమ్ములు= అనేక బాణాలు; ఒక్క+మొగిన్‌= ఒకేసారి; రయంబునన్‌= వేగంగా; కురియ(గాన్‌= 

వర్షించగా; అతండు= అభిమన్యుడు; గిరి+పోలెన్‌= పర్వతంవలె; ఉద(గ్రుడు+ఐ= భయంకరుడై. 


తాత్సర్యం: గంగాసుతుడు భీష్ముడు అర్షునుడి కొడుకైన అభిమన్యుడి రథసారథిని, జెండాకర్రను ఆరు బాణాలతో 
ఖండించి వెలుగొందే మం(త్ర బాణాలను (ప్రయోగించాడు. అంతలో శల్యుడు, కృతవర్శ, దుర్శ్ముఖుడు, వివింశతి, 
కృపుడు కూడుకొని పెక్కు బాణాలు అభిమన్యుడిపై వర్షించారు. అయితే అభిమన్యుడు పర్వతంవలె చలించక నిలిచాడు. 


క, వారల శరవర్షంబులు । వారించుచు వేటివేటి వాలంపగముల్‌ 
వారలపై( గురియుచుC గురు । వీరుని తాలధ్వజంబు విటుగ(గ నేసెన్‌. 274 


ప్రతిపదార్థం: వారల, శర, వర్షంబులు= వానవలె (కురువీరులు) కురిపించిన బాణాలను; వారించుచున్‌= నిరోధిస్తూ; వేణ+వేజున్‌= 
వేరువేరుగా (అనగా ఆయా వీరులందరిపై వేరుగా); వాలు+అంపగముల్‌= వాడియెన బాణాల గుంపులు; కురియుచున్‌= వర్షిస్తూ; 
కురు+వీరుని= కౌరవులలో వీరుడైన భీష్ముడి యొక్క; తాల+ధ్వజంబు= తాడిచెట్టు గుర్తుగల జెండా; విణుగ(గన్‌= తునకలు 
అయ్యేటట్టుగా; ఏసెన్‌= బాణాలు ప్రయోగించాడు. 


తాత్సర్యం: వారు తనపై 56०४5 బాణాలన్నింటినీ నిరోధిస్తూ, వారి వారిపై వేరు వేరుగా బాణాల గుంపులు 
కురిపిస్తూ, కురువీరుడైన భీష్ముని తాటి చెట్టు జెండా పడిపోయేటట్లు శరాలు ప్రయోగించాడు. 


ఆ. తాటిసిడము విటిగి ధరణిపై( గూలిన(। బాండురాజ సుతుల బలము లెల్ల 
నొక్కపెట్ట యార్డె నుక్కటి కౌరవ । సేన జోదుపిండు చిన్న(బోయె. 275 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 133 


ప్రతిపదార్థం: తాటి+సిడము= తాడిచెట్టు గుర్తుగా గల జెండా; విటిగి= ముక్కలై; ధరణిపైన్‌+కూలినన్‌= భూమిమీద పడేసరికి; 
పాండురాజు, సుతుల, బలములు+ఎల్లన్‌= పాండవుల సేనలు అన్నీ; ఒక్క+పెట్ట= ఒకేసారిగా; ఆర్బెన్‌= సింహనాదాలు చేశాయి; 
ఉక్కు+అణీ= బలం క్షీణించి; కౌరవ, సేన, జోదు, పిండు= కౌరవుల సేనలోని యోధుల సమూహం; చిన్న(బోయెన్‌= 
కుంగిపోయింది. 
తాత్సర్యం: తాటిచెట్టు గుర్తుగల జెండా విరిగి నేలమీద పడిపోయింది. పాండవ సేనలన్నీ ఒక్కసారిగా సింహనాదాన్ని 
చేశాయి. బలం తగ్గి కౌరవసేనలోని యోధావళి చిన్న వోయింది. 
విశేషం: అలనాటి యుద్ద విద్యలో జెండాను కాపాడుకొనటం వీరుడి కర్తవ్యం; పరా(క్రమంలో అంతర్భాగం. జెండా పడిపోవటం 
అవమానమే. అభిమన్యుడు సేనాపతినే అవమానించగలిగాడు. 
తే. _సింహనాదంబుతో భీమసేను( డప్పు । డనుజ తనయుని జేకొని యరిబలంబు 

८७९८ ८०८8 నతని యుత్తాల సింహ । కేతనముం గూల్చై సురనదీసూతి యలిగి. 276 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; భీమసేను(డు= భీముడు; సింహనాదంబుతోన్‌= సింహగర్దనవంటి కేకతో; అనుజ, 
తనయునిన్‌= తమ్ముడి కొడుకును (అభిమన్యుడిని); చేకొని= స్వీకరించి (అనగా బాసటగా తాను వచ్చి నిలిచి); అరి+బలంబు= 
శత్రువుల సేన; తరలన్‌= వెనుకంజవేసేటట్లుగా;తా(కినన్‌= తలపడగా; అతని= ఆ భీమసేనుడియొక్క; ఉత్తాల, సింహ, 
కేతనమున్‌= ఎత్తెనది సింహం గుర్తు గలది అయిన జెండాను; అలిగి= కోపంతో; సుర, నదీ, సూతి= భీష్ముడు (వేల్పు నది 
కొడుకు); కూల్చెన్‌= క్రిందపడేటట్లు (బాణాలు (ప్రయోగించి) చేశాడు. 
తాత్సర్యం: అభిమన్యుడు భీష్ముడి జెండా కూల్చి, వీర విహారం చేసేటప్పుడు భీముడు సింహనాదం చేస్తూ 
అక్కడకు వచ్చి, తన తమ్ముడి కొడుకుకు బాసటగా నిలిచి, శత్రుసేనలు వెనుకంజ వేసేటట్టుగా తలపడ్డాడు. 
ఆ భీముడిపై కోపించి, గంగాసుతుడైన భీష్ముడు ఎత్తుగా సింహం గుర్తుతో ఎగిరే ఆతడి జెండాను నేలపై 
కూల్చాడు. 
క, పవనజు(డు మూ(డు శరముల । దివిజనదీసూను నేసి దృఢగతి( గృపు మే 

నవియ &>७९०८ గృతవర్ముని । యవయవతతి నెనిమిదింట నార్జుచు నేసెన్‌. 277 


ప్రతిపదార్థం: పవనజు(డు= వాయుపుత్రుడు (భీముడు); మూ(డు+శరములన్‌= మూడు బాణాలతో; దివిజ, నదీ, సూనున్‌= 
గంగానదీ పుత్రుడిని (భీష్ముడిని); ఏసి= కొట్టి; దృఢగతిన్‌= గట్టిగా; ఒకటన్‌= ఒక బాణంతో; కృపుమేను= కృపునిశరీరం; అవియన్‌= 
నొచ్చునట్టుగా; ఎనిమిదింటన్‌= ఎనిమిది(అమ్ముల)తో; కృతవర్ముని+అవయవతతిన్‌= కృతవర్మ యొక్క దేహంలోని అంగాలను; 
ఆర్చుచున్‌= సింహనాదం చేస్తూ; ఏసెన్‌= కొట్టాడు. 

తాత్సర్యం: భీముడు భీష్ముడిపై మూడు బాణాలు వేశాడు. కృపాచార్యుడి శరీరం నొచ్చేటట్టుగా ఒక్క 
బాణంతో గట్టిగా కొట్టాడు. ఎనిమిది బాణాలు వేసి కృతవర్మ అవయవాలను నొప్పించి సింహనాదం చేశాడు. 
వ. మణియు నమ్మారుతతనయుండు. 278 


ప్రతిపదార్థం: మజియున్‌= వెండియు; ఆ+మారుత+తనయుండు= వాయుపుత్రుడైన ఆ భీముడు. 


తాత్సర్యం: అంతేకాక వాయుపు(త్రుడైన ఆ భీముడు. 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 


శా. _మద్రేశున్‌ వెగడొంద నేసి; నతనిన్‌ మన్నించు జోదుల్‌ ప్రతా 
పోద్రేకంబున నొక్కపెట్ట రథవేగోద్దీప్తులై తా(కినన్‌ 
రౌద్రం బాక్ళతి( బొంద సూతహయగాత్రంబుల్‌ వెసం ద్రుంచి చం 
చద్రకోదకవీచులం దడిపె నాశ్యర్యంబుగా నందటిన్‌. 279 


ప్రతిపదార్థం: మ[ద్ర+ఈశున్‌= మధద్రదేశరాజు శల్యుడిని; వెగడొందనన్‌+ఏసెన్‌= సొమ్మసిల్లి పోయేటట్లుగా బాణాలతో 
కొట్టాడు; అతనిన్‌+మన్నించు+జోదుల్‌= ఆ శల్యుడిని గౌరవించే వీరులు; (ప్రతాప+ఉ।ద్రేకంబునన్‌= పరా(క్రమం పొంగి 
పొరలిపోయేటట్టుగా; ఒక్కపెట్టన్‌= ఒకేసారిగా (ఒక్కుమ్మడిగా); రథ, వేగ, ఉత్‌+దీప్తులు+ఐ= రథాల వేగాలతో వెలుగొందే 
వారై; తా(కినన్‌= మార్కొనగా; భీముడు; రౌ(ద్రంబు+ఆకృతిన్‌+పొందన్‌= మూర్తీభవించిన రోషమో అనునట్టుగా; సూత, హయ, 
గాత్రంబుల్‌= సారథులయొక్కయు, గుర్రాల యొక్కయు శరీరాలు; వెసన్‌= వేగంగా; (త్రుంచి= ఖండించి; అందణన్‌= ఆ 
యోధుల నందరినీ; ఆశ్చర్యంబుగాన్‌= అబ్బురం కలిగేటట్టు; చంచత్‌+రక్త+ఉదక, వీచులన్‌= చలించే నెత్తురుఅనే నీటి 
కెరటాలతో; తడిపెన్‌= తడిసేటట్లుగా చేశాడు. 


తాత్సర్యం: భీముడు శల్యుడిని సొమ్మసిల్ల చేశాడు. ఆ శల్యుడి మీద గౌరవంతో తన మీదకు ఉరికివచ్చిన 
యోధులను పరా(క్రమ వేగంతో రథాలను తనపైకి మళ్ళించిన వారిని అందరినీ కరడుగట్టిన రోషమో అన్నట్లుగా 
విజృంభించి, వారి రథసారథులను, గుర్రాలను చీల్చి చెండాడి, ప్రవహించే నెత్తురు అనే నీటి కెరటాలతో 
తడిపి వేశాడు. 


వ. తదనంతరంబ సాత్యకియు ధృష్టద్యుమ్నుండును గేకయ పంచకంబును విరాటుండు నతని కొడుకులుం 
దలకడచి యురవడించిన. 280 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటుపిమ్మట; సాత్యకియున్‌= సాత్యకీ; ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడూ; కేకయ, 
పంచకంబును= కేకయదేశానికి (ప్రభువులైన అయిదుగురు రాజులూ; విరాటుండు= విరాటుడు; అతని, కొడుకులున్‌= అతడి 
పుత్రులూ; తలకడచి= ముందుకు వచ్చి; ఉరవడించినన్‌= విజృంభించగా. 


తాత్సర్యం: అటు పిమ్మట (అభిమన్యుడికీ, భీముడికీ బాసటగా) సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయరాజులు 
అయిదుగురు, ఏరాటరాజు, అతని కొడుకులు ముందుకు వచ్చి నిలిచి ఏజృంభించారు. 


విశేషం: మొట్టమొదట ఒంటరిగా అభిమన్యుడు కురుసేనలో (ప్రవేశించాడు. భీష్ముడు మున్నగు వారితో పోరు సలిపి 
వారిని అవమానించగలిగాడు. అట్లా ఎంతకాలం నిలువగలడు? భీముడు వచ్చి ఆదుకొన్నాడు అభిమన్యుడిని అంతమంది 
కురువీరుల మధ్య “ఇద్దరు” మాత్రం ఏం చేయగలరు? ఆ సంగతి (గ్రహించి ఇంతలో పాండవ వీరులు పలువురు అక్కడకు 
చేరారు. 


४. అందటి మేనుల గంగా । నందను(డు శరత్రయములు నాటించెను; శ 
ల్యుం छग నుత్తరు(డు గరి । సందోహముతోడ నధిక సంరంభమునన్‌. 281 


ప్రతిపదార్థం: గంగానందను(డు= గంగకొడుకు (భీష్ముడు); అందణు+మేనులన్‌= అందరి శరీఠములయందు (అనగా సాత్యకి, 
ధృష్టద్యుమ్నుడు, కేకయ పంచకం, విరాటుండు, అతని కొడుకుల శరీరాలను); శర+(త్రయములు= మూడు బాణాల చొప్పున; 
నాటించెను= గ్రుచ్చుకొనేటట్లుగా చేశాడు; కరి, సందోహముతోడన్‌= ఏనుగుల సముదాయంతో; అధిక+సంరంభమునన్‌= 
మిక్కుటమైన సన్నాహంతో; ఉత్తరు(డు= విరాటుడి కొడుకు; శల్యున్‌+తాశెన్‌= శల్యుడితో తలపడ్డాడు. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 135 


తాత్సర్యం: భీష్ముడు తనను మార్కొనిన వీరులు అందరిపై అనగా సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయపంచకం, 
విరాటుడు, అతడి కొడుకులపై, ఒక్కొక్కరిపై మూడేసి బాణాలు వారి శరీరాలు నొచ్చేటట్లుగా ప్రయోగించాడు. 
అంతట ఏనుగుల గుంపుతోపాటుగా ఉత్తరుడు శల్యుడిని మార్కొన్నాడు. 
విశేషం: ఉత్తర గోగ్రహణ యుద్దంలో ఉత్తరుడు పిరికి పందగా కన్పిస్తాడు. నిజమే. ఆనాడు అతడు ఒంటరిగా అంతటి కౌరవ 
సైన్యాన్ని ఎదిరించటం అసాధ్యం అని భావించాడు. అది మానవసహజమైన భావన. ఇప్పుడు మహాభారతంలో మహావీరుల గుంపులో 
ఒకడు. తనచుట్టూ ఎందరో వీరులు ఉన్నారు. ఈ సమయంలో అతడికి వచ్చే ఉత్సాహం, కలిగే ధైర్యం వేరు. వ్యక్తిగతంగా 
ధైర్యహీనులుగూడా, పదిమందితో కూడినపుడు పెద్ద సంఘంలో కలిసిపోయినపుడూ, ఎక్కడ లేని ధైర్యసాహసాలు (ప్రదర్శించగలుగుతారు. 
అట్లాగే. ఉత్తరుడు ఇపుడు ధైర్యంగా, మహావీరుడైన శల్యుడితో తలపడటం మనోధర్మవేత్తలకు ఆశ్చర్యం కలిగించదు. 
క నిజ ఘటకు మిగిలి, యుత్తరు । గజ మమృద్రేశు రథము గదిసి తురంగ 

వ్రజము పయి కడరి కడు న । క్కజముగ వెస 5९८ బెట్టి కాలం జమరెన్‌. 282 


ప్రతిపదార్థం: ఉత్తరు, గజము= ఉత్తరుడి ఏనుగు; నిజ, ఘటకున్‌+మిగిలి= తన తక్కిన ఏనుగు గుంపును మించి; ఆ+మధద్రేశు, 
రథము= ఆ మ।ద్రరాజు (శల్యుడి) రథాన్ని; కదిసి= సమీపించి; తురంగ, (వ్రజముపయికిన్‌= గుర్రాల సముదాయం పైకి; అడరి= 
విజృంభించి; కడున్‌= మిక్కిలి; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; వెసన్‌= శీఘ్రంగా; నేలన్‌+పెట్టి= భూమిపై పడగొట్టి; కాలన్‌= 
కాలితో; చమరెన్‌= రాసింది. 
తాత్సర్యం: ఉత్తరుడి ఏనుగు తక్కిన ఏనుగుల గుంపును మించి శల్యుడి రథాన్ని సమీపించి, గుర్రాల గుంపు 
సైకి విజృంభించి ఆశ్చర్యకరంగా గుర్రాలను నేలపై పడవేసి తన కాలితో రాసింది. 
ख. శల్యు( డుగ్రకోపంబున శక్తి యెత్తి; రయము మెజయ వైరాటి యురఃస్టలంబు 

८००९ వైచిన నంకుశ తోమరములు । విడిచి నడుమన చచ్చుచు( బుడమి( బడియె. 283 
ప్రతిపదార్థం: శల్యు(డు= శల్యుడు; ఉ(గ్ర+కోపంబునన్‌= భయంకరమైన ఆగ్రహంతో; శక్తి+ఎత్తి= శక్తి అనే ఆయుధాన్ని ఎత్తి; 
రయము+మెజయన్‌= వేగం వెలుగొందగా; వైరాటి+ఉరఃస్థలంబున్‌= విరాటరాజు కొడుకు ఉత్తరుడి వక్షఃస్థలం; తూణన్‌+వైచినన్‌= 
లోనికి చొచ్చుకొని పోయేటట్టుగా విసరగా; (ఉత్తరుడు) అంకుశ, తోమరములు= ఏనుగును అదుపులో పెట్టి నడిపే కొరముట్టు 
- ఇనుపగుదియలు; నడుమన= మధ్యలో; విడిచి= వీడి; చచ్చుచున్‌= మరణిస్తూ; పుడమిన్‌= భూమిపై; పడియెన్‌= కూలాడు. 
తాత్సర్యం: తాను విరథుడు కావటంచేత ఆగ్రహించి శల్యుడు, ఉత్తరుడి వక్షస్థలం చొచ్చుకొని పోయేటట్లు 'శక్తి” 
అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అంకుశం తోమరం ఏనుగు మీదనే విడిచిపెట్టి ఉత్తరుడు చచ్చి నేలమీద 
పడిపోయాడు. 


విశేషం: 1.శక్తి - ఈటెవంటి ఇనుప ఆయుధం. గురి తప్పకపోతే - ఎదుటివాడి చావు తప్పదు. కత్తి, బల్లెం, బాణం కలిసినట్టి 
ఆయుధ విశేషం. 
క మరద్రేశు డంత నిలువక । రౌద్రంబున వాలు వెటికి రయము మెజయ న 

త్యుద్రేకత డాసి యుటికి । భద్రకరిం గరము( దునిమి పదవైచె నిలన్‌. 284 
ప్రతిపదార్థం: మ[ద్ర+ఈశు(డు= మ[ద్రరాజు(శల్యుడు); అంతన్‌= అంతట; నిలువక= ఆగక; రౌ(ద్రంబునన్‌= రోషంతో; 
వాలు+పెటికి= కత్తిదూసి; రయము+మెణయన్‌= వెలుగొందే వేగంతో; అతి+ఉద్రేకతన్‌= మిక్కుటమైన ఆవేశంతో; డాసి+ఉటీకి= 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 


సమీపించి గంతువేసి; భ(ద్ర+కరిన్‌= మదించిన ఏనుగుయొక్క; కరమున్‌+తునిమి= తొండాన్ని ఖండించి; ఇలన్‌= నేలపై; పడవైచెన్‌= 
విసరివేశాడు. 


తాత్సర్యం: ఉత్తరుడిని సంహరించటంతో ఆగకుండా, శల్యుడు రోషంతో తన కత్తిదూసి, వేగంగా ముందుకు 
దూకి, గొప్ప ఆవేశంతో ఆ ఏనుగు తొండం నరికి నేలపైకి విసరివేశాడు. 


క, తన విక్రమంబు సేనలు । వినుతింప(గ నిట్లు సేసి వేగమ కృతవ 
ర్ముని రథము పైకి లంఘిం । చెను శల్యు(డు గిరికి దాటు సింగము భంగిన్‌. 285 


ప్రతిపదార్థం: తన+విక్రమంబు= తన పరాక్రమం; సేనలు= సైన్యాలు; వినుతింప(గన్‌= పొగడుతుండగా; ఇట్టు+చేసి= ఈ 
విధంగా చేసి; వేగము+అ= శీఘ్రంగా; కృతవర్ముని+రథముపైకిన్‌= కృతవర్మ రథం మీదికి; శల్యు(డు= శల్యుడు; గిరికిన్‌+దా(టు= 
పర్వతానికి లంఘించే; సింగము+భంగిన్‌= సింహంరీతిగా; లంఘించెను= దూకాడు. 


తాత్సర్యం: తన పరా(క్రమాన్ని సేనలు పొగడుతుండగా, ఈ విధంగా చేసి (ఉత్తరుడిని 'శక్తిితో చంపి ఏనుగుతుండం 
తన కత్తితో నరికి) శల్యుడు, దాపున ఉన్న కృతవర్మ రథంపైకి కొండ మోదికి లంఘించే సింహంవలె చేరుకొన్నాడు. 


చ. అనుజు(డు వడ్డ శంఖుడు మహాగ్రహవృత్తి( గడంగి శల్యుపై( 
దన రథరాజితో( గవియు దారుణ దర్పము జూచి దంతి ము 
ట్టైన( బరికాజ మొత్తము వడిం బజతెంచిన మాడ్కి నాపగా 
తనయుడు లోనుగా రథధికదంబము బిట్టడరెన్‌ సముద్దతిన్‌. 286 


ప్రతిపదార్థం: అనుజు(డు= సోదరుడు; పడ్డన్‌= పడిన (ఈ యుద్దభూమి యందు పడి మరణించగా); శంభు(డు= శంఖుడు, 
విరటుడి కొడుకు; మహా+ఆ(గ్రహ, వృత్తిన్‌= మిక్కుటమైన కోప స్వభావంతో; కడంగి= పూని; శల్యుపైన్‌= శల్యుడిపై; తన 
రథరాజితోన్‌= తన రథాల సమూహంతో; కవియు= మార్కొనే; దారుణ, దర్పము= ఘోరమైన పరా(క్రమాడంబరం; చూచి= అరసి; 
దంతిన్‌= ఏనుగును; ముట్టినన్‌= తాకగా; పరికాజ+మొత్తము= తెగకు ముఖ్యమైన ఏనుగుల సమూహాలు; వడిన్‌= వేగంగా; 
పటితెంచినమాడ్కిన్‌= పరుగెత్తుకొని వచ్చే తీరుగా; ఆపగా తనయు(డు= నదీపుత్రుడు= భీష్ముడు; లోనుగా+రథికదంబము= 
మున్నగు రథికుల సముదాయం; సముద్దతిన్‌= మిక్కుటమైన గర్వంతో; బిట్టు+ ఆడరెన్‌= ఎక్కువగా విజృంభించింది. 


తాత్సర్యం: ఉత్తరుడు యుద్దభూమిపై కూలిపోగా, అతడి సోదరుడైన శంఖుడు మిక్కుటమైన కోపంతో శల్యుడిని 
తాకటం చూచి, యేనుగును ఎదుర్కొంటే, ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించే పెద్ద యేనుగు, తక్కిన 
ఏనుగులు పరుగాత్తుకొని వచ్చే విధంగా కౌరవసేనాపతి భీష్ముడు, తదితర రథికులు గర్వంతో కూడుకొని 
(శంఖుడిపై) విజృంభించారు. 
తే. భీష్యునంపటి కోర్వక పెల్లగిల్లి । శంఖుతోడి రథావళి జలదపంక్తి 

భూరిమారుతహతి( దూలపోవునట్లు । ९०८ గని క్రీడి యడ్డంబు 562०८ దేరు. 287 
ప్రతిపదార్థం: భీష్ము+అంపజికున్‌= భీష్ముడు ప్రయోగించిన బాణపరంపరకు; ఓర్వక= తాళజాలక; పెల్లగిల్లి= క్షోభించి; 
శంఖుతోడి= శంఖునితో కూడిన; రథ+ఆవళి= రథాలగుంపు; జలదపంక్తి= మబ్బుల దొంతర; భూరి+మారుత+హతిన్‌= గొప్పగాలి 
తాకిడిచే; తూలపోవునట్టు= దూరంగా నెట్టివేయబడునట్టు; పఅచెన్‌= పారిపోయింది; కని= (దానిని) చూచి; (క్రీడి= అర్జునుడు; 
తేరు= తన రథం; అడ్డంబు+పజిపెన్‌= అడ్డంగా (త్రిప్పించి చేరాడు. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 137 


తాత్సర్యం: భీష్ముడు (ప్రయోగించిన బాణాలకు తాళజాలక శంఖుడి రథ సమూహం, పెద్దగాలి తాకిడికి చెదరిపోయే 
మబ్బు దొంతరవలె చెదరిపోయింది. ఆ దృశ్యం చూచి అర్జునుడు తన రథాన్ని అడ్డం తిప్పి ఆ చోటికి చేరుకొన్నాడు. 
క = 8०68८००८ 62९8०००८ ८८87 । తెజి(గున నర్జును(డు సురనదీ సూను(డు6 జూ 

పటు వొగడ( దాకుటయు ని । ద్దబి దిక్కుల సైన్యములును దలపడియె వడిన్‌. 288 
ప్రతిపదార్థం: కొజవియున్‌+కొఅవియున్‌+తా(కిన+తెజు(గునన్‌= మండేకర్ర మండే కర్రతో మార్కొనిన రీతిగా; అర్జును(డు= 
అర్జును(డూ; సుర+నదీ+సూను(డు= గంగకొడుకు(భీష్ముడూ); చూపణు= చూచేవారలు; పొగడన్‌= కీర్తించగా; తాకుటయున్‌= 
తలపడగా; ఇద్దణ, దిక్కుల, సైన్యములును= ఇరువైపుల సేనలూ; వడిన్‌= వేగంగా; తలపడియెన్‌= ఎదుర్కొన్నాయి. 
తాత్సర్యం: కొఐివీ 56७2 మార్కొన్న మాదిరిగా, అర్జునుడూ భీష్ముడూ ఒకరిపై ఒకరు విజృంభించారు. అంతట 
ఇరుపక్షాల సేనలు సయితం వేగంగా ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. 
వ. అంత నపరాహ్హం బయ్యె నట్టియెడ; 289 
ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; అపర+అహ్హాంబు+అయ్యెన్‌= మధ్యాహ్నం అయింది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; 
తాత్సర్యం: అంత మధ్యాహ్నసమయం అయింది. ఆ సమయంలో. 


క కృతవర్మ రథము డిగి యు । ద్దతు( డై మద్రపతి ఘనగదామండితహ 

స్తత 2०९4८ గవిసి రథ్య । ప్రతతిన్‌ ధర గూల్చై శంఖుబలము దలంకన్‌. 290 
ప్రతిపదార్థం: కృతవర్మ+రథము+డిగి= కృతవర్మయొక్క రథంనుండి |క్రిందికిదిగి; మ(ద్రపతి= మ[ద్రదేశరాజు (శల్యుడు); 
ఉద్దతు(డు+ఐ= అతిశయించినవాడై; ఘన, గదా, మండిత, హస్తత, మెజయన్‌= గొప్ప గదచేత శోభిల్లిన చేయిగలవాడై ప్రకాశించగా; 
కవిసి= విజృంభించి; రథ్య(ప్రతతిన్‌= గుర్రాల సముదాయూన్ని, శంఖు+బలము= శంఖుడిసేన; తలంకన్‌= తల్లడిల్లునట్లుగా; 
ధరన్‌+కూల్చెన్‌= భూమిపై పడగొట్టాడు. 
తాత్సర్యం: కృతవర్మరథం నుండి శల్యుడు (క్రిందికి దూకి, గద చేత బట్టి ప్రకాశిస్తూ విజృంభించి, శంఖుడి సేన 
తల్లడిలేటట్లుగా అతడి గుర్రాలను నేలపై పడగొట్లారు. 

62 6 62 ५ €> 

క  విరథు(డయి మాత్య్యపుత్రు(డు । గరవాలము గొని రథంబు గ్రక్కున డిగి యా 

తురత సురరాజనందను । నరదము మాటునకు నతిరయంబున నరిగెన్‌. 291 


ప్రతిపదార్థం: మాత్స్యపుత్రు(డు= మత్స్యదే శరాజ పుత్రుడు శంఖుడు; విరథుడు+అయి= రథం లేనివాడయి; కరవాలమున్‌+కొని= 
కత్తిని పట్టుకొని; రథంబు, (గక్కునన్‌+డిగి= వేగంగా రథంనుండి దూకి; ఆతురతన్‌= తొ[ట్రుపాటుతో కూడిన వేగంతో; సుర, 
రాజ, నందను+అరదము+మాటునకున్‌= దేవేంద్రుడి కొడుకు అగు అర్జునుడి రథం చాటునకు; అతి రయమునన్‌= మిక్కుటమైన 
వేగంతో; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: మత్స్య దేశ రాజు కొడుకు శంఖుడు విరథుడై, కత్తి చేతపట్టుకొని, రథం నుండి దూకి వేగంగా అర్జునుడి 
రథం వెనుకకు పోయి దాగుకొన్నాడు. 


క దిక్కుల దనబాణంబులు । పిక్కటిల(గ నుల్లసిల్లి భీష్ముడు నరు తే 
రక్కడ డించి ద్రుపదవిభు(। ८०७६७७८ దత్వేనమీ(ద నురవడిC గవిసెన్‌. 292 


138 శ్రీమదాంధ్ర ముహాభారతము 


ప్రతిపదార్థం: భీషు(డు= భీష్ముడు; దిక్కులన్‌= దెసలయందు; తన+బాణంబులు= తన అమ్ములు; పిక్కటిలంగన్‌= నిండగా; 
ఉల్లసిల్లి= 59; నరు+తేరు= అర్జునుని రథం; అక్కడన్‌= ఆ చోట; డించి= విడిచిపెట్టి; (ద్రుపదవిభు(డు= [ద్రుపదరాజు; 
ఉక్కు+అటన్‌= బలం తగ్గగా; తద్‌+సేనమీ(దన్‌= ఆతడి సైన్యంపై; ఉరవడిన్‌= మిక్కుటమైన వేగంతో; కవిసెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు తన బాణాలు దెసలలో నిండగా శోభిల్లి, అర్జునుడి రథం విడిచిపెట్టి, ద్రుపదరాజు బలం 
కోలుపోయి నిస్సహాయుడై చూస్తూ ఉండగా అతడి సేనను మిక్కిలి వేగంతో మార్కొన్నాడు. 

వ. ఇట్లు గవిసి, 293 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; కవిసి= విజృంభించి. 


తాత్సర్యం: భీష్ముడు ఈ విధంగా విజృంభించి. 


క. ఎండిన యదవిన్‌ దరికొని । మండెడు కార్షిచ్చు మాడ్కి మారి మసంగిన 
ట్లొండొండ నేచి హయవే । దండ స్యందన పదాతి తతి బొడ వడంచెన్‌. 294 


ప్రతిపదార్జం: ఎండిన+అడవిన్‌= ఎండిపోయిన చెట్లతో కూడిన అడవిని; దరికొని మండెడు=కాలుస్తూ, ప్రజ్వలించే; కార్చిచ్చు 
మాడ్కిన్‌= దావాగ్నివలె; మారి+మసగినట్టు= విజృంభించి నట్టు; హయ, వేదండ, స్యందన, పదాతితతిన్‌= గుర్రాలు, ఏనుగులు, 
రథాలు, కాలిభటుల మొత్తమును; ఒండుఒండన్‌= ఒకదాని పిదప ఒకదానిని; ఏచి= విజృంభించి; పొడవు+అడయణెన్‌= 
రూపుమాపినాడు. 
తాత్సర్యం: భీష్ముడు ఈ విధంగా విజృంభించి, ఎండిపోయిన చెట్లతో కూడిన అడవిని కార్చిచ్చు తగులబెట్టే 
రీతిగా, చతురంగ బలాలను ఒకదాని తరువాత ఒకదానిని వరుసగా నాశనం చేశాడు. 
క, కేకయు లేవుర బలములు । నాకులతం బొంద మార్గణాసారమునం 

జీకాకు పటిచె द డ । నేక గతుల దన రథంబు द्वु 2०680595. 295 


ప్రతిపదార్థం: కేకయులు+ఏవుర+బలములు= కేకయరాజులు అయిదుగురిసేనలు; ఆకులతన్‌+పొందన్‌= చీకాకుపడునట్టుగా; 
మార్గణ+ఆసారమునన్‌= బాణాల జడివానచేత; భీష్ము(డు= భీష్ముడు; అనేక గతులన్‌= పెక్కు రీతుల; తన రథంబు= తన 
తేరుయొక్క; ఏడ్తెట+మెటయన్‌= విజృంభణము (ప్రకాశింపగా; చీకాకు+పటిచెన్‌= ఆకుల పరిచాడు. 


తాత్సర్యం: కేకయరాజులు అయిదుగురి సేనలు చీకాకు పడేటట్టుగా భీష్ముడు తన రథం యొక్క విజృంభణం 
వెలయగా బాణ వృష్టిలో వారిని ముంచెత్తాడు. 
క ఉటిక విరాటుబలముపై । గొటియల పిండునకు( గవియు కోల్పులిక్రియ బి 

९७७८ గవిసి నదీసూను(డు । నుటుమాడె వియచ్చరులు వినుతి సేయంగన్‌. 296 
ప్రతిపదార్థం: ఉబక= లెక్కచేయక; విరాటు, బలముపైన్‌= విరటుడి సేనపై; గొణీయల పిండునకున్‌= గొర్రెల మందమీదికి; 
కవియు= విజృంభించే; కోల్సులి+(క్రియన్‌= పెద్దపులివలె; బిట్టు+అజున్‌+కవిసి= పెద్దపెట్టున మార్కొని; నదధీ+సూను(డు= 


నదికొడుకు(భీష్ముడు); వియత్‌+చరులు= ఆకాశ సంచారులు(దేవతలు); వినుతి+చేయంగన్‌= |ప్రస్తుతింపగా; నుణుమాడెన్‌= 
సంహరించాడు. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 139 


తాత్సర్యం: గొర్రైెలమందమీద పడే పెద్దపులివలె భీష్ముడు లక్ష్య పెట్టకుండా విరాటుడి సైన్యాలపై పెద్ద పెట్టున 
దుమికి ఆకాశ సంచారులు పొగడే విధంగా సంహరించాడు. 
తే. ఇట్లు పాండవ సైన్యంబు లెల్ల ९८6 । యిక్కడక్కడం బడుచుండ నక్కజంపు( 

గడిమి కచ్చెరువడి యొక్క కడకు వచ్చి । పాండుసూనులు నివ్వెటిపాటు నొంద. 297 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; పాండవ+సైన్యంబులు+ఎల్లన్‌= పాండవుల సేనలు అన్నీ; కలగి= చీకాకై; ఇక్కడన్‌+అక్కడన్‌= 
ఇచట అచట; పడుచుండన్‌= కూలుతుండగా; అక్కజంపు+కడిమికిన్‌= అద్భుతమైనభీషుడి పరా(క్రమానికి; అచ్చెరువడి= ఆశ్చర్యం 
చెంది; ఒక్క, కడకున్‌, వచ్చి= ఒకేచోటికి వచ్చి; పాండుసూనులు= పాండవులు; నివ్వెఅపాటున్‌+ఒందన్‌= మిక్కిలి 5369792 పొందగా. 
తాత్సర్యం: ఈ విధంగా పాండవ సేనలు అన్నీ కలతచెంది, ఇక్కడ అక్కడ కూలిపోతూ ఉండగా, భీష్ముడి 
అద్భుతపరా[క్రమానికి ఆశ్చర్య చకితులై పాండవులందరూ ఒక చోటికి వచ్చి నివ్వెరపాటు పొందగా (తరువాతి 
పద్యంతో అన్వయం) 
క, శాంతనవు(డు దేజోదు । రాంతుం డై నావెలుంగు ధరకెల్లను జా 

లింతు నిను( డస్తశైలో । పాంతమునకు( జనిన నేమి యనిన ట్లుండెన్‌. 298 
ప్రతిపదార్థం: శాంతనవు(డు= శంతనుడి కొడుకు భీష్ముడు; తేజస్‌+దుః+దాంతుండు+ఐ= తేజస్సుచేత అణచరాని వాడవుతూ; 
నావెలుంగు= నా (ప్రకాశం; ధరకున్‌+ఎల్లను= భూమికి అంతటికిని; చాలింతున్‌= సరిపోయేటట్లుగా చేయగలను; ఇను(డు= 
సూర్యుడు; అస్త, శైల, ఉపాంతమునకున్‌= అస్తగిరి ప్రాంతానికి(అస్తమించే కొండదరికి); చనినన్‌+ఏమి= వెళ్ళితే ఏమిలే; 
అనిన+అట్లు= అనినరీతిగా; ఉండెన్‌= ఉన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు సూర్యుడి మాదిరిగా తేజస్సుతో వెలుగొందాడు. 'నా వెలుగు చాలు. ఈ భూమిని అంతటిని 
ప్రకాళించేటట్టు చేయటానికి. ఇక ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తే మాత్రం ఏ లోటు ఉంటుంది? అని చెప్పేటట్టుగా 
ఉన్నది. అనగా భీష్ముడు సూర్యుడివలె దేదీప్యమానంగా వెలుగొందాడు. 
క. సోమాన్వయ ప్రదీపకు(। డీ మెయి దేజో విశేష మెసకం బెస(గం 

గా మెజియుట గను౮గొని సి । గ్లై మటువడుమాడి( గ్రుంకె నర్ముం డంతన్‌. 299 
ప్రతిపదార్థం: సోమ+అన్వయ, (ప్రదీపకు(డు= చం[ద్రవంశాన్ని వెలుగొంద చేసేవాడు(భీష్ముడు); ఈ మెయిన్‌= ఈ 
విధంగా; తేజస్‌+విశేషము+ఎసకంబు+ఎస(గన్‌= గొప్ప తేజస్సు అతిశయిల్లగా; మెజయుట+కను(గొని= ప్రకాశించటం 
చూచి; సిగ్గు+ఐ= సిగ్గుకలిగి, లజ్జతో; మణు(గు పడు మాడ్కిన్‌= చాటగు రీతిగా; అంతన్‌= ఆ సమయంలో; అర్కుండు= 
సూర్యుడు; (క్రుంకెన్‌= అస్తమించాడు. 
తాత్సర్యం: చం|ద్రవంశాన్ని ప్రకాశమానం చేసే భీష్ముడు ఈ విధంగా గొప్ప తేజస్సుతో వెలుగొందటం చూచి, 
సూర్యుడు సిగ్గుపడి తాను కనిపించకుండా వెళ్ళిపోయాడా అన్నట్టు అస్తమించాడు. 
తే. జలరుహంబులు పాండవసైనికుల మొ । గంబు లట్టుల విన్ననై కాంతి దటి; 

వారి మనముల భీత్యంధకార మడరు । కరణి( జీకటి యెడనెడ( గవియుందెంచె. 300 
ప్రతిపదార్థం: జలరుహంబులు= నీటిలో పుట్టినవి(కమలాలు); పాండవ+-సైనికుల+మొగంబులు+అట్టులన్‌= పాండవసేనలోని 
భటుల మొగాలవలె; విన్ననై= వెలవెలబోయి; కాంతి+తటీగెన్‌= తేజస్సును కోల్పోయాయి; వారి+మనములన్‌= పాండవసైనికుల 


140 శ్రీనుదాంధ్ర మహాభారతము 


మనస్సులలో; భీతి+ అంధకారము= భయం అనే చీకటి; అడరు+కరణిన్‌= వ్యాపించే రీతిగా; చీకటి= అంధకారం; ఎడన్‌+ఎడన్‌= 
ఆయా చోటులందు; కవియుదెంచెన్‌= వ్యాపించింది. 
తాత్సర్యం: సూర్యుడు అస్తమించాడు. పద్మాలు పాండవసేనలలోని భటుల మొగాలవలె ముడుచుకుపోయాయి. 
వారి మనస్సులలో భయం అనే చీకట్లు (క్రమ్ముకొన్నట్టుగా ఆయా చోటులలో చీకట్లు వ్యాపించసాగాయి. 

62 62 62 
విశేషం: అలం: ఉపమ, ఉటత్రేక్ష. 1. పద్మాలు సూర్యాస్తమయంతో ముడుచుకొనిపోతాయి అని కవిసమయం. 2. ప్రబంధ యుగంలో 
~ ఇట్టి ఉత్రేక్షలు తామర తంపరలు. వీటికి తిక్కన ఒజ్జబంతులు తీర్పాడని చెప్పవచ్చును. అయితే తిక్కన వీటిని చాలా అరుదుగా 
వాడాడు. 3. మహాభారత యుద్దంలో ఇరుపక్షాల ఒడంబడిక సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పోరాటం జరగాలి. 
(ఈ నియమాన్ని అతి(క్రమించటం ఒకేసారి జరిగింది. పదునాల్గవ రోజు సైంధవవధా నంతరం రాతత్రి యుద్దం జరిగింది.) 


వ. అప్పడు గయ్యంబు సాలించి. 301 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కయ్యంబు= యుద్దం; చాలించి= విరమించి. 
తాత్సర్యం: అప్పుడు యుద్దం ఆపివేసి. 
తే.  ఉభయసేనలు( దమతమ యునికిపట్ల । కరిగె( దాత పరాక్రను స్పురణమునకు( 
గురువిభుండును దమ్ములు బరమహర్ష భరితహృదయులై యుండిరి భరతముఖ్య! 302 
ప్రతిపదార్థం: భరత ముఖ్య!= భరతవంశంలో ముఖ్యుడైనవాడా, ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఉభయ+సేనలున్‌= రెండుసైన్యాలూ; 
తమతమ+ఉనికిపట్టకున్‌= తమ తమ నివాసాలకు; అరిగెన్‌= వెళ్ళాయి; తాత, పరా(క్రమ, స్ఫురణమునకున్‌= భీష్ముడి శౌర్య 
ప్రసారానికి; కురు+విభుండును= కురురాజు(దుర్యోధనుడు); తమ్ములు= అతని సోదరులు; పరమ, హర్ష భరిత, హృదయులు+ఐ= 
మిక్కిలి సంతోషంతో నిండిన గుండెలు కలవారై; ఉండిరి= ఉన్నారు. 
తాత్సర్యం: 2. ధృతరాష్ట్ర మహారాజా! భరతవంశంలో ముఖ్యుడైనవాడా! అప్పుడు యుద్దం ఆపివేసి రెండు 
సేనలలోనివారు తమ తమ ఆవాసాలకు వెళ్ళిపోయారు. తమ తాత భీష్ముడి శౌర్య (ప్రసారానికి దుర్యోధనుడూ 
అతడి తమ్ములూ ఆనందంతో నిండిన హృదయాలు కలవారై ఉన్నారు. 
వ. అని సంజయుండు భీష్మాటోపంబు సెప్పెనని 29 ९०७०९००८ 'దొలునా(టి కయ్యంబున గాంగేయుచేత 
నట్లయిన( బాండునందనులు పదంపడి యేమి సేసి?రని యడిగిన 303 
ప్రతిపదార్థం: అని= అనిచెప్పి; సంజయుండు= సంజయుడు; భీష్మ+ఆటోపంబు= భీష్ముడియొక్క విజృంభణం; చెప్పెన్‌+అని= 
చెప్పాడు; అని; పలుకుటయున్‌= అని చెప్పటం; తొలునాటి కయ్యంబునన్‌= మొదటిరోజు యుద్దంలో; గాంగేయుచేతన్‌= 
భీష్ముడిచేతిలో; అట్టు+అయినన్‌= ఆ విధంగా కాగా (ఆ రీతిగా పరాజయం అనుభవించిన); పాండునందనులు= పాండవులు; 
పదంపడి= పిదప; ఏమి+చేసిరి?= ఏం చేశారు?; అని+అడిగినన్‌= అని ప్రశ్నించగా. 
తాత్సర్యం: భీష్ముడి పరా(క్రమ విజృంభణం గూర్చి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. 'మొదటిరోజు యుద్దంలో 
ఆ విధంగా తల్లడిల్లిపోయిన పాండవులు పిదప ఏమి చేశారు?” అని ధృతరాష్ట్రుడు (ప్రశ్నించాడు. 


భీష్మపర్వము = ప్రథమాశ్వాసము 141 
ఆశ్వాసాంతము 


చ.  నిగమశిఖా విహారమహనీయ! మునీశ్వర భావనీయ! స 
ర్వగురు మహానుభావ! మధురప్రకటాప్రతిమ స్వభావ! దే 
వగణనిషేవ్య! వారిగిరి వాస వినోద విభావ్య! విశ్వలో 
కగతవపుర్వికస్వర! వికారవిదూర విలాస భాస్వరా! 304 


ప్రతిపదార్థం: నిగమ, శిఖా, విహార, మహనీయ!= ఉపనిషత్తులు విహారరంగాలుగా కలిగిన గొప్పవాడా!; ముని+ ఈశ్యర+భావనీయ!= 
గొప్ప బుషులచేత భావింపబడదగినవాడా!; సర్వ, గురు, మహానుభావ!= అందరు దేశికుల గొప్పు అనుభవం కలవాడా!; మధుర, 
ప్రకట+అ(ప్రతిమస్వభావ!= తియ్యగా అభివ్యక్తమయ్యే సాటిలేని స్వభావం కలవాడా!; దేవ, గణ, నిషేవ్య!= వేల్పుల సమూహం 
చేత సేవింపతగినవాడా!; వారి, గిరి, వాస, వినోదభావ్య!= నీటియందును పర్వతమునందును నివసించి ఆనందించేవాడా!; విశ్వ, 
లోక, గత, వపుః+వికస్వర!= సమస్త లోకాలకు వ్యాపించిన దేహ వికాసం గలవాడా!; వికార, విదూర, విలాస, భాస్వరా!= స్వభావంలో 
మార్పులేని భోగములందు (ప్రకాశించేవాడా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! ఉపనిషత్తులలో విహరించేవాడా! ముని (్రేష్టులచేత భావించబడేవాడా! గురువులందరి 
గొప్పతనానికి ఆకారమైనవాడా! సాటిలేని మధురమైన ఆంతర్యం కలవాడా! దేవతల సముదాయంచేత 
సేవింపబడేవాడా! సముద్రంలో ( క్షీరసాగరంలో) (హరి) కొండపై (కైలాసగిరిపై) (హర) నివసించేవాడా! యావత్‌ 
ప్రపంచం దేహంగా పరిణమించినవాడా! చెరుపులేని భోగాలలో (ప్రకాశించేవాడా! 
క. దూరాంతిక దుర్గమ వి । స్మార! సుగమసన్నివేశ! తావదచల స 

ర్వారంభక నిప్మియ! సం । స్మారోజ్జ్వల విశ్వసంప్రకాశనమూర్తీ! 305 


ప్రతిపదార్థం: దూరాంతిక+దుర్గమ+విస్తార!= దవ్వుల ఉండటం, దగ్గరగా ఉండటం, చేరలేకపోవటం, వ్యాపనం కలవాడా!; సుగమ, 
సన్నివేశ!= సులువుగా పొందదగినవాడా!; తావత్‌, అచల, సర్వ+ఆరంభక+నిస్‌+(క్రియ= అంతమా(త్రమే కదలకుండగా అన్ని 
ప్రయత్నాల యందు తటస్థంగా ఉండేవాడా! అనగా అన్ని కార్యముల యెడ సాక్షీభూతుడవుగా ఉండేవాడా!; సంస్కార+జఉజ్ఞ్యల!= 
పరిశుద్దతతో |ప్రకాశించేవాడా!, విశ్వ సం(ప్రకాశన మూర్తీ!= సృష్టిని వెలుగొందజేసే ఆకృతి కలవాడా! 

౧ == €> 


తాత్సర్యం: దవ్వుల ఉండటం, దగ్గరగా ఉండటం, చేరలేకపోవటం అనే విభిన్న గుణాలకు సమన్వయ 
కేంద్రమైనవాడా! సులువుగా పొందదగినవాడా! సర్వకార్యాలకు సాక్షీభూతుడవైన వాడా! పరిశుద్దతతో |ప్రకాశించేవాడా! 
సర్వసృష్టిని ప్రకాశమానంగా చేసేవాడా! 


విశేషం: హరిహరనాథుడు - తిక్కన సమన్వయం వేదాంత తత్తానికి ప్రతీక. 


మాలిని. 
నిరతిశయమహత్వోన్మేష! నిర్ణ్జూతదోషా! 
విరతి హృదయ రమ్యావేశ! నిత్యప్రకాశా! 
భరితభువన తేజోభవ్య యోగానుభావ్యా! 
స్పురితగుణ నమశ్చీ పుణ్య నైర్గుణ్య గణ్యా! 306 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నిరతిశయ+మహత్త్య+ఉత్‌+మేప= సాటిలేని గొప్పతనంచేత మిరుమిట్లు గొలిపేవాడా!; నిర్దూతదోషా!= చెదరగొట్టబడిన 
తప్పులు కలవాడా, పవిత్రుడా!; విరతి+హృదయ+రమ్య+ఆవేశా= కోరికలు లేనిగుండెలలో అందమైన పొందిక కలవాడా!; 
నిత్యప్రకాశా= ఎల్లప్పుడు వెలుగొందేవాడా!; భరిత+భువన+తేజస్‌+భవ్య+యోగ+అనుభావ్య!= నిండిన లోకప్రకాశంచేత వెలిగే 
పవిత్రమైన యోగంచేత తెలియదగినవాడా!; స్ఫురిత+గుణ+నమశ్రీ= ప్రకాశించే గుణాలచేత గొప్పతనం చెందినవాడా!; పుణ్య 
వైర్గుణ్యగణ్యా!= ఏ గుణాలు లేకపోవటం చేత గొప్పదనం పొందినవాడా. 

తాత్సర్యం: సాటిలేని గొప్పతనంచేత దేదీప్యమానంగా వెలుగొందేవాడా! దోషరహితుడా! నిష్కామ హృదయాలలో 
స్ఫూర్తిని కలిగించేవాడా! ఎల్లప్పుడు ఉండేవాడా! సర్వలోకాలలో ప్రకాశించే యోగంవలన తెలిసికొనదగినవాడా! 
వెలుగొందే గుణాలవలన గొప్పదనం పొందినవాడా! నిర్గుణతత్త్యమునకు లక్ష్యమైనవాడా! 


గద్య ము. 


శ్రీమదుభయకవిమిత్ర, కొమ్మనామాత్యపుత్త బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన 
శ్రీమహాభారతంబున భీష్మపర్వంబునందు( బ్రథమాశ్వాసము. 


ప్రతిపదార్థం: శ్రీమత్‌= మంగళకరమైన; ఉభయకవిమిత్ర= సంస్కృత ఆంధ్రభాషలకు చెందిన రెండు రకాల కవులకు- 
మి(త్రుడైనవాడూ; కొమ్మన+అమాత్యపుత్ర= కొమ్మనామాత్యుని కుమారుడు; బుధ+ఆరాధన, విరాజి= పండితులను సేవించటం 
చేత (ప్రకాశించేవాడు, లేదా, పండితులు (తమను) సేవించటం చేత (ప్రకాళించేవాడు; తిక్కన సోమయాజి; ప్రణీతంబు+అయిన= 
రచించబడిన; శ్రీమత్‌+మహాభారతంబునన్‌= శుభప్రదమైన మహాభారతంలో; భీష్మపర్వంబునందున్‌= భీష్మపర్వంలో; 
ప్రథమ+ఆశ్వ్యాసము= మొదటి అశ్వాసం. 

తాత్సర్యం: ఉభయ కవిమి(తుడూ, కొమ్మనామాత్యుడి కుమారుడూ, పండితులచేత ఆరాధించబడుతూ 
(ప్రకాశించేవాడూ, (పండితుల ఆరాధనంచేత (ప్రకాశించేవాడూ) అయిన తిక్కన సోమయాజి రచించిన 
శ్రీమహాభారతంలోని భీష్మపర్వంలో (ప్రథమాశ్వాసం. 


భీష్మపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్రం. 


శ్రీరస్తు 


శ్రిమదాందధ్ర మహాభారతము 
భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 


శ్రీ నిర్మాణ విచక్షణతా । నిష్టాపర కటాక్ష! ధర్మసరోజా 
సీన ! నిరంజన భక్తో । ద్యాన వసంతాయమాన! హరిహరనాధథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ నిర్మాణ+విచక్షణతా నిష్టా+పర కటాక్ష= సంపద చేకూర్చటంలో వివేకంతో కూడిన దీక్ష వహించిన దృష్టి 
కలవాడా! ; హరిహరనాథా!= విష్ణు శివతత్సాలు సంగమించిన దేవా!; ధర్మ సరోజ+ఆసీన!= ధర్మం అనే పద్మం కూర్చొనే 
చోటుగ చేసికొన్నవాడా!; నిరంజన= (ప్రాపంచిక విషయాలందు వైరాగ్యం గల; భక్త+ఉద్యాన, వసంతాయమాన!= భక్తులు 
అనే తోటకు, ఆమని వంటివాడా! 
తాత్సర్యం: ఓ హరిహరనాథా! సంపదలను ప్రసాదించటంలో యుక్తాయుక్త పరిజ్ఞానం కలవాడా! ధర్మం అనే 
పద్మాన్ని ఆసనంగా చేసికొన్నవాడా! (ప్రాపంచిక విషయ విరక్తిగల భక్తులు అనే తోటకు అభ్యుదయ 
పరంపరాభివృద్దులు చేకూర్చే వసంత బుతువు వంటివాడా! 
విశేషాలు: 1. శ్రీ శబ్దానికి సంపద, కాంతి మున్నగు ఎన్నో అర్థాలు ఉన్నాయి. 2. పద్మాసనం వేసికొని యోగులు తపస్సు చేస్తారు. 
హరిహరనాథుడు ధర్మ పద్మాసనుడుగా వర్ణించ బడ్డాడు. 3. వసంతబుతువులో చెట్టు చిగిరించి మొగ్గతొడిగి కన్నుల పండువుగా 
కన్పిస్తాయి. భక్తులు అనే చెట్లకు హరిహరనాథుడు వసంతబుతువు వంటివాడు. 4. భక్తుడు= భక్తి కలవాడు ~ దేవునియందు 
ఎడతెగని భక్తి కలవాడు భక్తుడు 5. ధర్మము= పురుషార్థాలలో మొదటిది. భారతీయ సంస్కృతికి ఆత్మ ధర్మం. ధర్మ నిర్వచనం 
చేయటం మిక్కిలి కష్టం. 
ధర్మనిర్వచనం చేసిన సుప్రసిద్ద ప్రాచీన సంస్కృత శోకం ६ 
- “ధృతిః > దమోz >© శౌచమింద్రియ నిగ్రహః, 
ధీ ర్విద్యా సత్య మడక్రోధో దశకం ధర్మలక్షణమ్‌” ~ (మనుస్ఫృతి - 6-92) 
6. 'భకోద్యాన వసంతాయమాని అన్న ప్రయోగంలో ఎంతో విశాలమైన అర్థం ఇమిడిఉన్నది. భక్తిలో సౌశీల్యం కూడా ఇమిడి 
ఉన్నది. 
4 అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ 
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ” ~ (భగవద్గీత 12-13) 
ఇతరులను ద్వేషించనివాడు, సర్వభూతాల యెడ స్నేహభావం కలవాడు, నిరహంకారుడు, సుఖదుఃఖాతీతుడు, క్షమా 
బుద్దిగలవాడు మా(త్రమే భక్తుడు. 


144 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ధర్మజు(డు గోపాలదేవు సాలికిం జనుట (సం. 6-46-1) 
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 2 


ప్రతిపదార్థం: దేవా!= ఓ పరమాత్మా! హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయనుడు అనే మహర్షి; జనమేజయునకున్‌= 
జనమేజయుడు అనే రాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో ఈ విధంగా అన్నాడు. 


తే. అట్లు దనవారు మేలు చే యైన భంగి వినిన ధృతరాష్త్రుడా సూత తనయుతోడ 
నెలమి నటమీంది వృత్తాంత మెట్లు సెప్ప మనిన గురువంశవర్య యిట్లనియె నతడు. 3 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; తనవారు= తనకు సంబంధించినవారు(ధృతరాష్ట్రుడు, అతడికి సంబంధించిన వారు- కౌరవులు) 
మేలుచేయి+ఐనభంగి= పై చేయిగా ఉన్నరీతిని (యుద్దంలో పాండవులను మించుతున్న రీతిని); వినిన= ఆలకించిన; 
ధృతరాష్టు(డు= ధృతరాష్ట్ర మహారాజు; ఆ సూత+తనయుతోడన్‌= (తనకు యుద్దవృత్తాంతం వినిపిస్తున్న సంజయుడితో) సూతుడి 
కుమారుడితో; ఎలమిన్‌= ఉత్సాహంతో; అటమీ(దివృత్తాంతము= ఆపైన జరిగిన సంగతి; ఎట్లు+చెప్పుము+అనినన్‌= ఏ విధంగా 
జరిగిందో వచింపుము అని అడుగగా; కురువంశవర్య!= కురువంశంలో శ్రేష్టుడవైనవాడా(ఓ జనమేజయ మహారాజా)!; అత(డు= 
ఆ సంజయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ విధంగా కౌరవులు యుద్దంలో పాండవులకంటె పైచేయిగా ఉండటం విని, ధృతరాష్ట్రుడు ఉత్సాహపడి, 
ఆ తరువాత జరిగిన వృత్తాంతాన్ని వినిపించుమని సంజయుడిని కోరాడు. జనమేజయమహరాజా! అప్పుడు 
సంజయుడు ఈ విధంగా చెప్పాడు. 


వ. ఆరాత్రి ధర్మతనయుండు విషక్ణచిత్తుండై తమ్ములం దగువారలం గూర్జికొని గోపాలదేవుపాలికిం జని 
యతనితో నిట్లనియె. 4 


ప్రతిపదార్థం: ఆ+రా(త్ర= ఆ రేయి,(కురుక్షేత్ర సంగ్రామం జరిగిన మొదటినాటి రాత్రి); ధర్మతనయుండు= ధర్మరాజు; విషణ్ణ 

చిత్తుండు+ఐ= దుఃఖంతో కూడిన మనస్సు కలవాడై; తమ్ములన్‌= తమ్ములను; తగువారలన్‌+కూర్చుకొని= తగినవారిని 

వెంటపెట్టుకొని; గోపాలదేవుపాలికిన్‌+చని= శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి; అతనితోన్‌= ఆ శ్రీకృష్ణుడితో; ఇట్టు+ అనియెన్‌= ఈ 

విధంగా పలికాడు. 

తాత్సర్యం: కురుక్షేత్ర సంగ్రామంలో మొదటి రోజు యుద్దంలో కౌరవులు పాండవులను మించారు. అందుచేత 

ధర్మరాజు మనస్సు దుఃఖభరితమై పోయింది. తన తమ్ములను, మరికొందరు ఆపులను వెంటబెట్టుకొని, ధర్మరాజు 
“ గా నోవే కొ నౌ ఇ 

శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా తన మనోవేదన విన్నవించుకొన్నాడు. 

విశేషాలు: తిక్కన తెలుగు మహాభారతానికి (శ్రోతలు. 1. కృతిపతి హరిహరనాథ దేవుడు, 2. శౌనకుడు - నైమిశారణ్యంలో 

సూతుడు చెప్పాడు. 3. జనమేజయుడు - సత్రయాగంలో వైశంపాయన ప్రోక్తం. అంతేకాక, యుద్ద కథనంలో, 4.ధృతరాషుడు- 

యుద్ద వృత్తాంతం ధృతరా(ష్రుడికి నివేదించింది సూతసుతుడు అయిన సంజయుడు. యావద్భారతం నైమిశారణ్యంలో పండ్రైండేండ్డు 

జరిగిన సత్రయాగంలో శౌనకాది మహర్షులకు వినిపించినది ఉగ్రశ్రవసుడు అనే పేరుగల సూతసూనుడు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 145 


చ. _“ఎరగలి చిచ్చు గాటిడవి యెల్లను బెల్లుగ నొక్కపాయగా 

దరికొని రూపడంచిన విధంబున నిక్కడిసేన యంతయుం 

దరమిడి చంపె భీష్ము బలదర్స మహోగ్రత( గంటె? నింక నే 

బిరుదొకొ నీలమేఘ మనం బేర్ణి యనిం దెగటార్డు నాతనిన్‌? 5 
ప్రతిపదార్థం: ఎరగలి+చిచ్చు= దావాగ్ని(కార్చిచ్చు); కాణు+అడవి= దట్టమైన అరణ్యం; ఎల్లను= అంతటిని; పెల్లుగన్‌= 
మిక్కుటంగా; ఒక్క+పాయగాన్‌= ఏకమొత్తంగా; దరికొని= కాల్చి; రూపు+అడంచిన, విధంబునన్‌= నాశనం చేసిన రీతిగా; ఇక్కడి, 
సేన+అంతయున్‌= ఈ పక్షంలో ఉన్న సైన్యాన్ని అంతటినీ; తరము+ఇడి,చంపెన్‌= హెచ్చు తగ్గులు లేకుండా సంహరించాడు; 
భీష్ము బల, దర్స, మహా+ఉ(గ్రతన్‌= భీష్ముని యొక్క పరాక్రమము యొక్క గొప్ప తీవ్రతను; కంటె!= చూచావుగద!; ఇంకన్‌= 
ఇకమీద; అనిన్‌= యుద్దంలో; ఆతనిన్‌= ఆ భీష్ముడిని; నీల,మేఘము+అనన్‌=నల్లని మబ్బు అనేటట్టుగా; పేర్చి= అతిశయించి; 
ఏ బిరుదు+ఒకొ= ఏ పరాక్రమవంతుడో; తెగటార్చున్‌?= సంహరింపగలడు? 
తాత్సర్యం: దట్టమైన అడవిని అంతటినీ కార్చిచ్చు ఒకేసారిగా నాశనం చేసే రీతిగా, ఈ సేనను అంతటినీ 
విచక్షణలేకుండా భీష్ముడు సంహరించాడు గదా! భీష్ముడి ప్రతాపం మిక్కుటమైనది చూశావుగదా! ఇంక 
కారుమబ్బుతో సమానమైన ఏ శూరుడు అతడిని యుద్దంలో సంహరింపగలడు? 


నిశేషాలు: 1).ఎరగలి+చిచ్చు - దావాగ్నికి చక్కని చిక్కని తెలుగు పలుకుబడి. 11). ఈ పద్యంలో తెలుగు నుడికారపు సొంపులు, 
ప్రౌఢ సంస్కృత పదములు తిక్కన అతుకులు కనిపించకుండా చక్కగా సంధించాడు. భావానుగుణమైన భాషకు భావోచితమైన 
ఛందస్సు ప్రయోగించటంలో తిక్కన నేర్చ్సరి. అలంకారం ఉపమ. 
చ. అలవి యెటుంగ నేరక మహాత్ముని లోకముతోడి పాటిగా 

దలంచితి; బేలనైతి; శరతాడనపీడితు లైరి నీ మఖం 

దులు; నమరాపగా తనయుతోడి రణంబునకున్‌ దిశాధినా 

థులు నటుమంగ( జాల రని తో('చయచునున్నది నా మనంబునన్‌. 6 
ప్రతిపదార్థం: అలవి= పరిమితి (శక్తి సామర్థ్యముల కొలది); ఎణుంగ+నేరక= తెలియజాలక; మహా+ఆత్మునిన్‌= గొప్ప ఆత్మగల 
(భీష్ముడిని); లోకము+తోడి+పాటిగాన్‌= భూలోకంలో నున్న మానవులతో సరిపోలే వాడిగా; తల(చితిన్‌= అనుకొన్నాను; 
బేలన్‌+ఐతిన్‌= అవివేకిని అయ్యాను; నీ+మణుందులు= నీ బావలు; శర,తాడన, పీడితులు+ఐరి= (భీష్ముడి) బాణాల తాకిడిచేత 
బాధింపబడిన వారు అయ్యారు; అమర+ఆపగా,తనయు,తోడి, రణంబునకున్‌= దేవనదీసూనుడితోడి (భీష్ముడితోడి) యుద్దానికి; 
దిశా+అధి నాథులున్‌= దిక్సాలకులుకూడ; అతుమంగన్‌+చాలరు+అని= ఎదుర్కొనటానికి సమర్ధులు కారు అని; నా+మనంబునన్‌= 
నా మనసుకు; తోయచున్‌+ఉన్నది= తట్టుతున్నది. 


తాత్సర్యం: భీష్ముడు మహానుభావుడు, జగదేకవీరుడు. ఏదో లోకంలోని వీరులసాటివాడు అని (భ్రమించి ఉన్నాను. 
అది నా అవివేకం. ఇప్పుడు ఆతని శౌర్యం పరిమితి ఎట్టిదో తెలిసికొనగలిగాను. నీ బావలు అతడి బాణాల తాకిడికి 
తట్టుకోలేక బాధ చెందారు. మరి దిక్పాలకులు గూడ భీష్ముడితో యుద్దం చేయటానికి సమర్ధులు కారు అని 
నా అభిప్రాయం. 

విశేషాలు: 1). దిశాధినాథులు= అష్టదిక్సాలకులు - 1. ఇంద్రుడు, 2. అగ్ని, 3. యముడు, 4. నిర్భతి, 5.వరుణుడు, 6. మరుత్తు, 
7. కుబేరుడు, 8. ఈశుడు. 


146 శ్రీనుదాంధ్ర మహాభారతము 


చ. అతని జయించు నంచు మన మర్జును నంతయు నమ్మి యుండగా 
నిత(డును సంగరంబున నుపేక్షకు( డయ్యె; వృకోదరుం డొకం 
డ తటికి( జొచ్చి దోర్టలము డా(పక పోరెడు; నేమి సేయు? నా 
కితనిని నీతనిం దడవ నేటికిణ గయ్యపుజోలి మానెదన్‌? 7 


ప్రతిపదార్థం: అతనిన్‌= (భీష్ముడిని); జయించున్‌+అంచున్‌= గెలువగలడు అని; మనము+అర్షునున్‌= మనము అర్జునుడిని; 
ఎంతయున్‌= మిక్కుటంగా; నమ్మిఉండ(గాన్‌= విశ్వసించి ఉండగా; ఇత(డును= అర్జునుడుకూడా; సంగరంబునన్‌= యుద్దమునందు; 
ఉపేక్షకు(డు+అయ్యెన్‌= ఉదాసీనుడైనాడు (లెక్కచేయనివాడైనాడు); వృకోదరుండు+ఒకండ= భీముడు ఒక్కడే; తటికిన్‌+చొచ్చి= 
సమయానికి పూనుకొని; దోస్‌+బలము-దోర్భలము= భుజపరా(క్రమం; డాయపక= దాచుకొనకుండా; పోరెడున్‌= యుద్దం చేశాడు; 
ఏమి+చేయున్‌?= అంతకుమించి ఏమి+చేయగలడు?; నాకున్‌= నాకు; ఇతనినిన్‌+ ఈతనిన్‌= ఇతడినీ, ఇతడినీ; తడవన్‌+ఏటికిన్‌?= 
విమర్శించటం ఎందుకు?; కయ్యపు, జోలి+మానెదన్‌= యుద్దం చేసే (ప్రసక్తిని విరమించుకొంటాను. 


తాత్సర్యం: మన అర్జునుడు భీష్ముడిని జయించగలడని ఆశలు పెంచుకొన్నాము కాని ఆతడు యుద్దరంగంలో 
ఏమీ చేయలేకపోయాడు. భీష్ముడి ధాటిని ఎదుర్కొనలేక ఉదాసీనుడైపోయాడు. భీమసేనుడు ఒక్కడు మా(త్రమే 
యుద్దంలో తన శక్తి వంచన లేకుండ పోరాడాడు. అంతకంటె ఏమి చేయగలడు? వీరినీ వారినీ నేను ఎందుకు 
నిందించాలి? యుద్దం ఏరమించాలని నాకు అనిపిస్తున్నది. 


విశేషం: ఈ పద్యం - ధర్మరాజ - భీమ అర్జునుల శీలానుశీలనానికి ఉపకరిస్తుంది. ధర్మరాజు శాంతి ప్రియుడు. యుద్ద విముఖుడు. 
అర్జునుడు వివేకి. వివేకం పరాక్రమంలో అంతర్భాగమే. అసమయ సాహస (ప్రదర్శన మంచిది కాదు. అది బూడిదలో పోసిన పన్నీరు. 
(కర్ల పర్వంలో చండమార్హాండుడుగ వెలుగొందుతున్న కర్ణుడి వర్చస్సు చూచి, “మాధవా మన రథమింక మరలనిమ్ము! (బ్రతికి 
యుండిన శుభములు పడయవచ్చు' అని , అప్పుడు యుద్దము చేయలేదు. సరియైన సమయం చూచుకొని కర్ణుడిని సంహరించాడు. 
భీముడిలో ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. చిత్తశుద్ది పరాక్రమానికి గాని వివేకానికి గాని పర్యాయపదం కాదు. 


మహా భారతం- మానవ స్వభావ వైవిధ్యాన్ని హృదయంగమంగా చిత్రించింది. కురుక్షేత్ర సంగ్రామంలో తొలి దినమందు 
- ధర్మరాజు దృష్టిలో - అర్జునుడు 'ఉపేక్షకుడయ్యె”. అది ఉపేక్ష కాదు. అర్జునుడు ఎంత పోరాడినప్పటికీ, భీష్ముడి విజృంభణాన్ని 
అరికట్ట సాధ్యం కాలేదు. సర్వ సైన్యాధిపతి భీష్ముడు అది తొలిదినం. అతడు జగదేక ధనుర్హరుడు. అర్జును డెంత 
పరాక్రమోపేతుడైనప్పటికీ ఏమి చేయగలడు? ఒకనాడు - ధర్మజు, భీమ, నకుల సహదేవులు నలుగురు కలిసి, జయ।ద్రథుడి 
విజృంభణ మరికట్టలేకపోయారు. 

అర్జునుడు 'పట్టపగటింటి సూర్యుని పగిది” వెలుగొందే కర్గుడిని - అప్పుడే మూర్ధంగా ఎదుర్కొని ఉంటే ఏమయ్యేవాడో 
ఎవరు చెప్పగలరు? మానవ మానస క్షీర సాగర మథనం మహాభారతంలో కన్పిస్తుంది. 
క నరపతుల నెల్ల భీష్మున । కెరగా నొప్పింప(జాల; నే నడవులకున్‌ 

మరలం బోయెద; నచటం । దిరిగెదఆ గూరాకు గోసి తినియెద ననఘా! 8 


ప్రతిపదార్థం: నరపతులన్‌+ఎల్లన్‌= రాజులను అందరనూ; భీష్మునకున్‌= భీష్ముడికి; ఎరగాన్‌= ఆహారంగా; ఒప్పింపన్‌+చాలన్‌= 
పడవేయ నేరను; ఏన్‌= నేను; అడవులకున్‌= అరణ్యాలకు; మరలన్‌= మళ్ళీ; పోయెదన్‌= వెళ్ళిపోతాను; అనఘా! పాపరహితుడైనవాడా!= 
ఓ కృష్ణా!; అచటన్‌= (ఆ అడవులలో); తిరిగెదన్‌= తిరుగుతాను; కూర+ఆకు= కూరలు, ఆకులు; కోసి= (త్రుంచి; తినియెదన్‌= 
తింటాను. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 147 


తాత్సర్యం: శ్రీ కృష్ణా! నా పక్షాన యుద్దం చేయటానికి వచ్చిన రాజులను అందరినీ భీష్ముడికి ఎరగా సమర్పించలేను. 
నేను తిరిగి అడవులకు పోయి అక్కడే కూరలూ, ఆకులూ తింటూ ఉంటాను. 
నిశేషాలు: 1. ఎర వాచ్యార్థంలో వానపాము. చేపలను పట్టేందుకు గాలానికి చివర సూదికి 'ఎరి గ్రుచ్చుతారు. చేప ఆ ఎరను 
తినటానికి వచ్చి సూదికి (గ్రుచ్చుకొని పోతుంది. ఎర అనగా పశుపక్ష్యాదులకు వేసే ఆహారం. ఇచ్చట 'ఎరి అనే మాట చాటున 
చాలా అర్థం దాగుకొని ఉన్నది. ఎర ఒక (భ్రమ కల్పిస్తుంది. అట్లాగే, పాండవపక్షంలో పోరాడే రాజులను ఎరగా చూపి భీష్ముడు 
వచ్చినపుడు ఈ పాచిక పారాలి. ఆతడిని అర్జునుడు పట్టుకొనాలి. 

ఈ విధంగా భీష్ముడిని మోసగించటానికి వీలు కాలేదు. మాయోపాయాలు పన్ని యుద్దం చేయటం కంటె అడవులలో 
కూరాకు తిని (బ్రదకటమే మంచిది అని ధర్మరాజు అభిప్రాయం. 

2. లోగడ ధర్మరాజు పండ్రెండు ఏండ్లు వనవాసం చేసి ఉన్నాడు గదా! అందుకే 'మరలన్‌' అనటం. 


క నీమాట మెయిన చేయుదు । మే మెయ్యది యైన నెందు నెప్పుడు మాకున్‌ 
దామోదర! యశుభస్థితి । లేమి శుభము కలిమి నీదు లీలయ కాదే! 9 


ప్రతిపదార్థం: దామోదర!= ఓ శ్రీకృష్ణా!, నీమాట, మెయిన్‌+అ= నీమాట చొప్పున, చేయుదుము= చేయగలం; ఏ+అది+ఐనన్‌= 
ఏదైననూ; ఎందున్‌= ఏ చోటనైనా; ఎప్పుడున్‌= ఏ సమయంలో అయినా; మాకున్‌= మాకు; అశుభ+స్టితి+లేమి= అమంగళ 
పరిస్థితి లేకపోవటం; శుభము= మంచిస్టితి; కలిమి= కలగడం; నీదులీల+అ= నీ ఆట మా(త్రమే; కాదు+ ఏ!= కాదా!(అవును) 


తాత్సర్యం: ఓ శ్రీకృష్ణా! మేము నీవు చెప్పినట్టుగానే నడచుకొంటున్నాం. ఎప్పుడైనా, ఎచటనైనా, దేనినైనా నీ ఇష్టాన్నే 
పాటిస్తున్నాం. మాకు అశుభం లేకపోవడం, శుభం కలగడం అది అంతా నీ లీలామహిమ మా(త్రమే! 


వ. చేయంగల పని యెయ్యది? పనుపు' మనినం బద్మనాభుండు పాండవాగ్రజున కిట్లనియె. 10 


ప్రతిపదార్థం: చేయన్‌+కల పని= చేయవలసిన (క్రియ- కర్తవ్యం; ఏది+అది=ఎయ్యది= ఏది; పనుపుము= ఆజ్ఞాపించుము; అనినన్‌= 
అని అనగా; పద్మనాభుండు= నాభియందు పద్మం కలిగినవాడు, విష్ణువు= శ్రీ కృష్ణుడు; పాండవ+అగ్రజునకున్‌= పాండవులలో 
మొదట పుట్టినవాడికి- ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఇక కర్తవ్యం ఏది? దయచేసి తెలుపుము” అని ధర్మరాజు అడుగగా శ్రీకృష్ణుడు అతడితో ఈ విధంగా 
అన్నాడు. 


విశేషాలు: 1. పద్మనాభు(డు= పద్మం నాభియందు కలవాడు శ్రీ విష్ణువు. ఆతడి నాభి కమలం నుండి (బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. 
ఇది పురాణ కథ. శ్రీకృష్ణుడు విష్ణుదేవుడి అవతారం అని పురాణ కథనం. సంస్కృత మహాభారత రచనా కాలం నాటికే అందలి 
పాత్ర అయిన శ్రీకృష్ణుడు, విష్ణువు అవతారంగా సుప్రసిద్దుడు. 'విష్ణు రారాయణః కృష్ణో వైకుంఠో విష్టరశ్రవాఃి - అని అమరకోశం. 
ఇక తిక్కన తెలుగు మహాభారత కాలం నాటికి ఆ కృష్ణుడికి విష్ణువుకు అభేదం సిద్దించి యుగయుగాంతరాలయింది. 
ఉ. =" उर యింత యేల? విను! నీ కెదు రెవ్వరు? నీదు తమ్ములం 

దెవ్వరు సూచినన్‌ జగము లిన్నియు గెల్వ( గలారు; లావునం 

గ్రొవ్విన భీష్ము నోరు రణకోవిదు( డైన శిఖండి; యేను నీ 

కొవ్వనివారి నెల్ల గ్రమయుక్తి లయం బొనరింతు నెమ్మెయిన్‌. 11 


148 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నెవ్వగ (నెణ+వగ)= పూర్ణమైన అనగా మిక్కుటమైన దుఃఖం; ఇంత+ఏల?= ఇంతగా నీకు ఎందుకు? (అనగా 
ఇంతటి ఆవేదన నీకు అనవసరం అన్నమాట); విను= ఆలకించుము; నీకున్‌+ఎదురు+ఎవ్వరు?= నీకు వ్యతిరేకంగా ఎవరు 
నిలువగలరు?; నీ+తమ్ములందున్‌= నీ సహోదరులలో ఎవరైన; చూచినన్‌= చూడగా; జగములు= లోకాలు; ఇన్నియున్‌= 
అన్నింటినీ; గెల్వన్‌+కలారు= జయించగలరు; లావునన్‌= పరా(క్రమంతో; (క్రొవ్విన= గర్వించిన; భీష్మున్‌= భీష్ముడిని; ఓర్చు= 
జయించగల; రణ+కోవిదుడు+ఐన= యుద్దమునందు నేర్పుగల; శిఖండి; ఓర్చున్‌= జయింపగలడు; నేను; నీకున్‌+ 
ఒవ్వనివారిన్‌+ఎల్ల= నీకు ఇష్టులు కాని వారిని అందరినీ; (క్రమ+యుక్తిన్‌= వరుసగా; ఎమ్మెయిన్‌= ఏదో విధంగా, తప్పకుండా; 
లయంబు+ఒనరింతున్‌= సంహరించగలను. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! నీకు ఇంత ఆవేదన ఎందుకు? నీ కెదురెవ్వరు? నీ తమ్ములలో ఎవరినిచూచినా 
లోకాలన్నిటినీ జయించగలసమర్ధులు. బలగర్వితుడైన భీష్ముణ్ణి రణకోవిదుడైన శిఖండి జయిస్తాడు. నీకు ఇష్టులు 
కాని వారినందరినీ నేను వరుసగా ఏదో ఒక తీరున సంహరిస్తాను. 


విశేషం: శిఖండి - దుపద మహారాజు పుత్రుడు. పుట్టినపుడు అతడు ఆడశిశువు. పిదప మగవాడైనాడు. పూర్వజన్మంలో అతడు 
అంబ. ఆమె భీష్ముడిపై పగ వహించి, శివుడిని గూర్చి తపస్సు చేసి, అతడిని సంహరించేటట్లు వరం పొంది, పునర్ణన్మలో శిఖండిగా 
జన్మించినట్లు పూర్వగాథ. ఉస్మానియా ముద్రిత ప్రతిలో పై పద్యములోని రెండవ చరణంలో యతి తప్పింది. 'జగములన్నియు” 
అనటానికి మారుగా 'జగములిన్నియు” - అనే వావిళ్ళ (ప్రతిపాదం సమంజసం. 


క సత్యపరాక్రముండగు నీ। సాత్యకి బాహాబలంబు సమరవిహారౌ 
ద్ధత్యము( జూచెదు గాదే । యత్యాశ్చర్యంబు లితని య స్ర్రవిధంబుల్‌. 12 


ప్రతిపదార్థం: సత్య, పరా(క్రము(డు+అగు= యథార్థమైన గొప్ప శౌర్యం కలవాడైన; ఈ+సాత్యకి= ఈ సాత్యకి; బాహా,బలంబు= 
భుజబలం - శౌర్యం; సమర, విహార+ జొద్దత్యము= యుద్దమునందు విచ్చలవిడిగా సంచరించే అతిశయత్వము; చూచెదు+కాదు+ఏ!= 
నీవే చూస్తావుగదా!; ఇతని= (ఈ సాత్యకి యొక్క); అస్త్ర+విధంబుల్‌= మం(త్రబాణాలు ప్రయోగించే తీరు తెన్నులు; 
అతి+ఆశ్చర్యంబుల్‌= మిక్కిలి వింత గొలిపీవి. 


తాత్సర్యం: సత్యపరా(క్రముడైన ఈ సాత్యకి భుజబలం, ఇతని సమరవిహారంలోని గడుసుతనం చూస్తున్నావుగదా! 
ఈతని అస్త్ర ప్రయోగనైపుణ్యం అత్యాశ్ళర్యకరమైనది. 


విశేషం: 1. రామాయణంలో వాల్మీకి పలుసార్లు శ్రీరాముడిని “సత్య పరాక్రముడు” అని అభివర్లిస్తాడు. ఆ (ष्ठं సంస్కృత 
ప్రయోగాన్ని తిక్కన తెలుగు భారతములో ఇచ్చట ప్రయోగించినాడు. 2. సాత్యకి యాదవవీరుడు. వరుసకు శ్రీకృష్ణుడికి తమ్ముడు, 
ద్రోణ శిష్యుడు. అర్జునుడికి సతీర్ట్యుడు. కురుక్షేత్ర సంగ్రామంలో చావకుండా మిగిలిన వీరులలో ఒకడు. ఇతడు భారతయుద్దానంతరం 
36 సంవత్సరాలకు సంభవించిన అంతఃకలహంలో కృతవర్మ (కౌరవ పక్షంలో చేరిన యాదవ వీరుడు)తో జరిగిన ద్వంద్వయుద్దంలో 
మరణించాడు. 
శా. ఉద్యద్విక్రము లైన యీ ద్రుపద మత్య్యోర్వీపతుల్‌ నిన్ను సం 

236869०८ 2०५०८ బూని కడ(కం బ్రాణంబు లీనున్న ని 

ట్లుద్యోగం బెడలంగ నేమిటికి? నీ కుర్వీశ! వే యేల? ధృ 

ష్టద్యుమ్బుం డొకరుండ విద్విషదవష్టంభంబు మాన్పింప(డే?' 13 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 149 


ప్రతిపదార్థం: ఉద్యత్‌,విక్రములు+ఐన= ప్రకాశించే శౌర్యం కలిగినవారు అయిన; ఈ+ద్రుపద,మత్స్య+ఉర్వీపతుల్‌= ఈ 
ద్రుపదరాజు మరియు విరాటరాజూ; నిన్నున్‌= నిన్ను; సంపద్‌+యోగ+ఉజ్ఞ్యలున్‌+చేయన్‌+పూని= ఐశ్యర్యంతో కూడిన యోగంతో 
మిక్కుటంగా ప్రకాశించేవాడినిగా చేసేదీక్ష గొని; కడ(కన్‌= పూనికతో; ప్రాణంబులు+-ఈన్‌+ఉన్నన్‌= అసువులు అర్పించటానికి 
సిద్దమై ఉండగా; ఉర్సీ+-ఈశ!= రాజా! ధర్మరాజా!; నీకున్‌= నీకు; ఇట్టు= ఈ విధంగా (నిరుత్సాహం చెంది); ఉద్యోగంబున్‌= 
యుద్దప్రయతాన్ని; ఎడలంగన్‌= వదలటం, విరమించటం; ఏమిటికిన్‌?= ఎందుకు?; వేయి+ఏల?= వేయిమాటలెందుకు? (ఇన్ని మాటలు 
అనవసరమని భావం); ధృష్టద్యుమ్నుండు+ఒకరుండు+ అ= ఒక్క ధృష్టద్యుమ్నుడు ఒక్కడే; విద్విషత్‌+ అవష్టంభంబు= శతువుల 
విజృంభణ; మాన్సింప(డు+ఏ?= అరికట్టడా? 
తాత్సర్యం: ఓ ధర్మరాజా! నీ కోసం తమ ప్రాణాలను అర్పించటానికి సంసిద్దులై, గొప్ప పరా(క్రమంతో ప్రకాశించే 
ద్రుపద మహారాజు, మత్స్య దేశాధీశుడు విరాటరాజు బాసటగా నిలిచి నీకు రాజ్యసంపద కలిగించాలని యత్నిస్తూ 
ఉండగా నీ విప్పుడు యుద్దప్రయత్నం మానటమెందుకు? వేయిమాటలెందుకు? జగదేక ఏరుడైన ధృష్టద్యుమ్నుడు 
ఒకడే చాలు, శత్రువుల విజృంభణం అంతా అరికట్టే సమర్గుడు ఆతడు. 
విశేషం: 1. ధృష్టద్యుమ్నుడు - ద్రుపద మహారాజు కొడుకు - పాండవుల సర్వసేనాపతి, 
వ. అనవుడు ధర్మతనయుండు ధృష్టద్యుమ్ను నాలోకించి. 14 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా; ధర్మతనయుండు= ధర్మసుతుడు= ధర్మరాజు; ధృష్టద్యుమ్నున్‌+ఆలోకించి= 
ధృష్టద్యుమ్నుడిని చూచి. 
తాత్సర్యం: అని అనగా ధర్మరాజు ధృష్టద్యుమ్నుడివైపు చూచి. 
ఉ. పాండవ సైన్య సంఘ పరిపాలన సేయు నితండ ०००२४०८ त) 

ష్టుం డభిషేక సంపదుపశోభితు( कतत, నాధిపత్య ము 

ద్దండత( బూని తీ నృపులు( దమ్ములు నేనును జుట్టి రా; జమూ 

మందలి నూలుకొల్సికొని మార్తుర 835८ గాక యొప్పనే!' 15 
ప్రతిపదార్దం: పాండవ, సైన్య,సంఘ,పరిపాలన,చేయున్‌= పాండవుల సేనాసమూహాల నెల్లను చేర్చి ఆధిపత్యం వహించగలడు; 
ఇతండు+అ= ఇతడు(ధృష్టద్యుమ్నుడు); అంచున్‌= అని చెప్పుతూ; కృష్ణుండు= శ్రీ కృష్ణుడు; అభిషేక+సంపద్‌+ఉపశోభితున్‌+చేయయగన్‌= 
శిరస్సుపై శుభజలాలు పప్రోక్షించి- శ్రీమంతుడిని చేసి నిన్ను ప్రకాశమానుడిని చేయగా; ఆధిపత్యము= (సేనపై) అధికారం; 
ఉద్దండతన్‌+పూనితి(వి)= గొప్పుగా వహించావు; ఈ నృపులు= ఈ రాజులు; తమ్ములు+నేనును= సహోదరులూ, నేనూ; చుట్టిరాన్‌= 
పరివేష్టించి యుండగా; చమూ+మండలిన్‌= సేనా సమూహమును; నూలు కొల్పికొని= (ప్రోత్సహించి; మార్తురన్‌= శత్రువులను; 
ఒర్చినన్‌+కాక+ఒప్పును+ఏ?= జయిస్తే తప్ప (నీ సామర్థ్యం) సార్థకం కాదుకదా! 
తాత్సర్యం: £. ధృష్టద్యుమ్నుడా! పాండవసైన్య సమూహాన్ని పరిపాలించగల సమర్ధుడితడే - అని శ్రీకృష్ణుడు నిన్ను 
చూపి సర్వ సైన్యాధ్యక్ష పదవిలో అభిషిక్తుడిని చేయగా అధికారాన్ని గొప్పగా వహించావు. ఈ రాజులూ, నా తమ్ములూ, 
నేనూ కలిసి నిన్ను పరివేష్టించిరాగా సేనాసమూహాన్ని పురికొల్పుకొని శృత్రువులను జయించకపసోతే ఆ పదవికి 
వన్నైలభిస్తుందా? 


వ. అని యగ్గించినం బొంగి పృషతపా ०८ గుంతీపు ख 8९2९0३9. 16 


150 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్దం: అని+అగ్గించినన్‌= అని పొగడగా, పొంగి= ఉత్సాహాన్ని పొంది, పృషతపౌ(త్రుండు= పృషతరాజు మనుమడు- 
ధృష్టద్యుమ్నుడు; కుంతీ పుత్రునకున్‌= ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజు తనను పొగడగా, ఆ ధృష్టద్యుమ్నుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు: 


చ. _*“జగ మెటు(గంగ ద్రోణు నని జంపుటకై సృజియించె ధాత న; 
న్మగంటిమి గాగ దీని బలుమాటు ననం బని లేదు; భీష్ము డా 
దిగ గురుసేనలోన గణుతింప(గం బేర్షిన యోధకోటి నా 
మొగమునం బడ్డ నె ట్లడరి ముట్టెదనో యటు సూచుచుండుమీ! 17 


ప్రతిపదార్థం: జగము+ఎణు(గంగన్‌= ప్రపంచమంతా తెలిసేటట్లుగా; అనిన్‌= యుద్దంలో; ద్రోణున్‌= ద్రోణుడిని; చంపుటకున్‌+ఐ= 
సంహరించటం కోసమే; ధాత= (బ్రహ్మదేవుడు; నన్‌= నన్ను సృజియించెన్‌= సృష్టించాడు; మగటిమి+కా(గన్‌= శౌర్యమే కాగా; 
దీనిన్‌= ఈ విషయాన్ని; పలుమాణు= చాలాసార్లు; అనన్‌+పని+లేదు= చెప్ప నవసరం లేదు; భీష్ము(డు+ఆది+కన్‌= భీష్ముడు 
మొదలుకొని; కురు+సేనలోనన్‌= కౌరవుల సైన్యంలో; గణుతింప(గన్‌+ పేర్చి న= లెక్కపెట్టగా అతిశయించిన; యోధకోటి= వీరుల 
సముదాయం; నా+మొగమునన్‌+పడ్డన్‌= నాకు ఎదురైనప్పుడు; ఎట్లు+అడరి= ఏ విధంగా అతిశయించి; ముట్జ్టెదనో= పోరాటం 
చేస్తానో; అటు= ఆ రీతిని; చూచుచుండుమా!= చూస్తూ ఉండుము! 
తాత్సర్యం: ద్రోణుడిని చంపటానికై నన్ను (బ్రహ్మదేవుడు సృష్టించాడన్న సంగతి లోకానికి తెలుసు. దీనిని 
నా పరాక్రమ సూచకంగా పలుసార్టు పేర్కొన పనిలేదు. అది అట్లా ఉండగా, కౌరవసేనలో భీష్మాదులవంటి 
పేరుమోసిన యోధులందరూ నాకెదురై నిలిచినప్పుడు ఏ విధంగా విజృంభించి ఎదిరిస్తానో గమనించి చూస్తూ 
ఉండుము! 
ख.  పృషతకులముఖ్యు( డిమ్మెయి( బేర్ణి పలుకు । సంగరోత్సాహకరవాక్యభంగి కపుడు 

పాండుసుతులును సకల భూపతులు సంత । సంబు నొందిరి, హరియు( బ్రియంబు నొందె. 18 


ప్రతిపదార్థం: పృషతకులముఖ్యుడు= పృషతుడి వంశంలో జనించిన వారిలో పేర్కొనదగినవాడు- ధృష్టద్యుమ్నుడు; 
ఈ+మెయిన్‌= ఈ రీతిగా; పేర్చి= అతిశయించి; పలుకు= మాటలాడే; సంగర+ఉత్సాహకర, వాక్య,భంగికిన్‌= యుద్దం 
చేయటానికి (ప్రేరేపణ కలిగించే మాటల తీరుకు; అపుడు= ఆ సమయంలో; పాండు సుతులును= పాండవులును; 
సకల+భూపతులున్‌= అందరు రాజులును; సంతసంబున్‌+ఒందిరి= సంతోషించారు; హరియున్‌= శ్రీ కృష్ణుడును; 
ప్రియంబున్‌+ఒందెన్‌= (పీతిచెందాడు. 

తాత్సర్య 6: ఈ విధంగా పృషత వర శస్టులలో ముఖ్యుడైన ధృష్టద్యుమ్నుడు అతిశయించి యుద్దోత్సాహాన్ని కలిగించే 
పౌరుషవాక్యాల పద్దతికి, పాండవులు సంతోషించారు, అచటి రాజులు అందరూ ఆనందించారు. శ్రీకృష్ణుడు కూడ 
మిక్కిలి ప్రీతిచెందాడు. 

వ. తదనంతరంబ యుధిష్టిరుండు ధృష్టద్యుమ్నున కిట్లనియె. 19 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; యుధిష్టిరుండు= ధర్మరాజు; ధృష్టద్యుమ్నునకున్‌= ధృష్టద్యుమ్నునకు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అటు పిమ్మట యుధిష్టిరుడు ధృష్టద్యుమ్నుడితో ఈ విధంగా అన్నాడు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 151 


ఉ. “తొల్లి గురుండు దానవులతోడి రణంబున వజ్రపాణికిన్‌ 
దెల్లమి గా(గ( జెప్పె నది దీప్తతరం బగు నొడ్డనంబు శో 
భిల్లుచు వైరి దృష్టులకు భీకరమై చను గ్రౌంచనామకం 
బెల్లి ఘటింపు నీదు వెర ठ నమ్మొన యద్దుతంబుగన్‌.' 20 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వకాలమునందు; గురుండు= ఒజ్జ(బృహస్పతి); దానవులతోడి+ రణంబునన్‌= రాక్షసులతోడి 
యుద్దంలో; వ(జ్రపాణికిన్‌= దేవేం(ద్రుడికి; తెల్పమి+కా(గన్‌= స్పష్టంగా తెలిసేటట్లు; చెప్పెన్‌= వచించాడు; అది= అది; దీప్త+ 
తరంబు+అగు= మిక్కుటంగా (ప్రకాశించేటటువంటి; ఒడ్డనముు= వ్యూహం; శోభిల్లుచున్‌= విలసిల్లుతూ; వైరిదృష్టులకున్‌= 
శత్రువుల చూపులకు; భీకరము+ఐ= భయం కలిగించేదై; చనున్‌= ఒప్పును; (క్రౌంచ+నామకంబు= (క్రౌంచము అనే పేరు గలది; 
ఎల్లి= రేపు; నీదు,వెరవు+ఏర్పడన్‌= నీ నేర్పరితనం ప్రస్ఫుట మయ్యేటట్టుగా; అమన= ఆ వ్యూహం; అద్భుతంబుగన్‌= 
ఆశ్చర్యకరంగా; ఘటింపుము= నిర్మించుము. 

తాత్సర్యం: పూర్వకాలంలో రాక్షసులకూ దేవతలకూ యుద్దం జరిగింది. అప్పుడు దేవతల గురువైన బృహస్పతి 
దేవేం(ద్రుడితో (క్రౌంచ వ్యూహం మిక్కిలి గొప్పది; శత్రువుల దృష్టికి భయం కలిగించగలదు.” అని స్పష్టం చేశాడు. 
నీవు రేపు ఆ (క్రౌంచ వ్యూహాన్ని నిర్మించి నీ తెలివితేటలు చూపించుము. అది అద్భుతంగా ఉండాలి. 


వ. అనిన విని యతండట్ల చేయువా(డ నని పలికె నట్లు గలంక దేటి కృష్ణు వీడ్కొని యెల్లవారల నిజనివాసం 
బులకుం బోవం బనిచి ధర్మతనయుం డభ్యంతరావాసంబున ९06; బ్రభాతం బగుటయుబాండవ సైనికుల 
డెందంబులతోడన యరవిందంబులు వికాసంబు నొందెం'బదంపడి తదీయ ప్రతాపోదయసహవర్తి యగుచు 
మార్హాండోదయంబు వెలుంగుటయుం గాలోచిత కృత్యంబులు నిర్వర్తించి కౌంతేయాగ్రజుండు వెడలె 
గ్రౌంచవ్యూహంబు సంఘటించు నెడం జంచుత్వంబు భజించి ఫల్గునుండు గాండీవకపిధ్వజంబులు మెబయం 
బొలిచి నిలిచె, గుంతిభోజుండును శైబ్యుండును జక్షుస్థ్హా నంబులం దేజరిల్లిరి; ద్రుపదుండు శిఖకు నమరె; 
దశార శూరసేన కిరాత దేశాధీశులు కంఠాకారంబు( దాల్జిరి భీమసేనుండును ధృష్టద్యుమ్ముండును 
దక్షిణవామపక్షంబు లయిరి; సౌభద్ర సాత్యకి ద్రౌపదేయ పొండ్ర చోళపాండ్యులు భీమసేను వలను నకుల 
సహదేవ హైడింబశంబర వత్సమహీపతులు ధృష్టద్యుమ్ను దిక్కునం బన్నిరి; కేకయ కాశిరాజులతోడం గూడి 
విరాటుండు జఘన భాగభంగికిం దగియుండె; హూణపతి ప్రముఖులు పరివేష్టింప వెన్నయి యుధిష్టిరుం 
దొప్పె; నివ్విధంబున మోహరించిన యప్పుడు . 21 


ప్రతిపదార్థం: అనినన్‌= అని(ధర్మరాజు) చెప్పగా; విని= ఆలకించి; అతండు= అతడు(ధృష్టద్యుమ్నుడు); అట్టు= ఆ రీతిగా; 
చేయువా(డన్‌= చేయగలను; అని+పలికెన్‌= అని చెప్పాడు; అట్ల్టు= ఆ రీతిగా; కలంకన్‌+తేటీ= కలతవీడి,(స్వాస్థ్యం చెంది); 
కృష్ణున్‌+వీడ్కొని= శ్రీకృష్ణుడిచే సెలవు గైకొని; ఎల్లవారలున్‌= అందరూ; నిజ+నివాసంబులకున్‌= తమ తమ విడిదులకు; 
పోవన్‌+పనిచి= పంపి; ధర్మతనయుండు= ధర్మరాజు; అభ్యంతర+ఆవాసంబునకున్‌+అరిగెన్‌= లోపలనున్న నివాస గృహానికి 
వెళ్ళాడు; ప్రభాతంబు+అగుటయున్‌= తెల్లవారగా; పాండవ+సైనికుల+డెందంబుల తోడన్‌+అ= పాండవసేనలలోని భటుల 
హృదయాలవలెనే; అరవిందంబులు= పద్మాలు; వికాసంబున్‌+ఒందెన్‌= వికసించాయి; పదంపడి= పిదప; తదీయ, ప్రతాప+ఉదయ, 
సహవర్తి+అగుచున్‌= వారి యొక్క పరాక్రమంతో సాటియెనది అవుతూ; మార్తాండ+ఉదయంబు= సూర్యోదయం; వెలుంగుటయున్‌= 
ప్రకాశించింది కాగా; కాల+ఉచిత,కృత్యంబులు= కాలమునకు సరియగు కార్యములు (ఉదయం నిర్వర్తించే పనులు); నిర్వర్తించి= 
చేసి; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీ కుమారులలో మొదటివాడు- ధర్మరాజు; వెడలెన్‌= వెళ్ళాడు; క్రౌంచ+వ్యూహంబు= (కౌంచము 


152 శ్రీనుదాంధ్ర మహాభారతము 


అనే పేరుగల ఒడ్డనం; సంఘటించు+ఎడన్‌= నిర్మించే పట్టున; ఫల్లునుండు= అర్జునుడు; చంచుత్వంబు+భజించి= ముక్కు అయి; 
గాండీవ, కపిధ్వజంబులు, మెజయన్‌= గాండీవం అనే విల్లు, కోతి జెండా వెలుగొందుతుండగా; పొలిచి, నిలిచెన్‌= విలసిల్లాడు; 
కుంతిభోజుండును= కుంతిభోజుడు; శైబ్యుండును= శైబ్యుడును; చక్టుఃస్టానంబులన్‌= కన్నులుగా ఉండేచోటులో; తేజరిల్లిరి= 
వెలుగొందారు; (ద్రుపదుండు= (ద్రుపదుడు(పాంచాలరాజు); శిఖకున్‌+అమరెన్‌= నెత్తిమీది తురాయిగా. ఏర్పడ్డాడు; 
దశార్ల+శూరసేన+కిరాత+దేశ+అధీశులు= దశార్లరాజు; శూరసేనరాజు; కిరాతరాజు; కంఠ+ఆకారంబున్‌= గొంతుక భాగంగా; తాల్ఫిరి= 
ధరించారు(ఏర్పడ్డారు); భీమసేనుండును+ధృష్టద్యుమ్నుండు ను= భీముడు, ధృష్టద్యుమ్నుడు; దక్షిణ,వామ,పక్షంబులు+అయిరి= కుడి 
ఎడమ రెక్కలవలె ఏర్పడ్డారు; సౌభద్ర,సాత్యకి, ద్రౌపదేయ, పౌం[డ్ర, చోళపాండ్యులు= అభిమన్యుడు, సాత్యకి, (ద్రౌపది కొడుకులు, 
పౌం[డ్రరాజు, చోళరాజు, పాండ్యరాజు; భీమసేను+వలను= భీముడివైపు; నకుల+సహదేవ+హైడింబ+శంబర+ వత్స+మహీపతులు= 
నకులుడు, సహదేవుడు, ఘటోత్కచుడు(హిడింబి కొడుకు), శంబరరాజు, వత్సరాజు; ధృష్టద్యుమ్ను దిక్కునన్‌+పన్నిరి= ధృష్టద్యుమ్నుడి 
దగ్గర నిలిచి వ్యూహంలో ఒక భాగంగా ఏర్పడ్డారు; కేకయ, కాశిరాజులతోడన్‌+కూడి= కేకయరాజు కాశీరాజాలతో కూడి; విరాటుండు= 
విరాటరాజు; జఘన, భాగ, భంగికిన్‌+ తగియుండెన్‌= మొలచోటుగా చేరి ఉన్నాడు; హూణపతి+(ప్రముఖులు= హూణరాజు మున్నగు వారిలో 
ముఖ్యులు; పరివేష్టింపన్‌= చుట్టుచేరి ఉండగా; వెన్ను+అయి= వెనుకభాగంలో; యుధిష్టిరుండు= ధర్మరాజు; ఒప్పెన్‌= విలసిల్హాడు; 
ఇవ్విధంబునన్‌= ఈ విధంగా; మోహరించిన+అప్పుడు= వ్యూహం ఏర్పరచిన సమయంలో. 
తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు - తాను ధర్మరాజు చెప్పినట్లే చేస్తానన్నాడు. ధర్మరాజు ఆవేదన తొలగింది. అతడు 
అందరినీ, వారి వారి నివాసాలకు వెళ్ళండని ఆదేశించి తాను తన లోపలి మందిరానికి వెళ్ళాడు. పిదప తెల్లవారింది. 
పాండవ సైనికుల హృదయాల వలె, పద్మాలు వికసించాయి. సూర్యుడు పాండవభటుల పరా(క్రమం వలె (ప్రచండ 
కిరణాలతో వెలు గొందాడు. ధర్మరాజు కాలకృత్యాలు నిర్వర్తించి, బయలుదేరాడు. ధృష్టద్యుమ్నుడు క్రౌంచ వ్యూహం 
ఏర్పాటు చేశాడు. అర్జునుడు గాండీవ ధనుస్సుతో కోతి జెండాతో వ్యూహానికి 'ముక్కు'గా నిలిచాడు. కుంతిభోజుడు, 
శైబ్యుడు కన్నులుగా అమరారు. [ద్రుపదుడు తురాయి అయ్యాడు. దశార్లరాజు, శూరసేనరాజు, కిరాతరాజు 
కుత్తుకగా ఏర్పడ్డారు. భీముడు, ధృష్టద్యుమ్నుడు కుడి ఎడమ రెక్కలయ్యారు. అభిమన్యుడు, సాత్యకి, (ద్రౌపది 
కొడుకులు పౌం(డ్ర చోళ పాండ్యులు భీముడి దగ్గరకు చేరారు. నకుల సహదేవులు, ఘటోత్కచుడు, శంబర 
వత్స రాజులు ధృష్టద్యుమ్నుడి కడ చేరారు. కేకయరాజు కాశిరాజులతో కూడి విరాటుడు మొలస్థానంలో నిలిచారు. 
హూణపతి మున్నగు వారు ధర్మరాజు చుట్టూచేరి వెనుక ఉన్నారు. ఈ విధంగా ఆ వ్యూహం ఏర్పడింది. 
విశేషాలు: 1. కురుక్షేత్ర సంగ్రామంలో హూణులు మున్నగు పాశ్చాత్యులు కూడా పాల్గొనినట్టు మహాభారత కథనం. 2. (క్రౌొంచము= 
కొంగను పోలిన ఒకానొక పక్షి. 3. భారత యుద్దంలోని ఒక విశిష్టత - భటులను వ్యూహంగా తీర్చిదిద్ది నిలపటం. వ్యూహాలు 
- వివిధ మనుజ జంతు పక్షుల ఆకారాలలో ఉండవచ్చును. 

భీష్ముని ద్వితీయదివస యుద్దక్రమము (సం. 6-47-1) 


తే. పుండరీకంబు లుద్దండపుండరీక । చారుభంగి లేయెండ కెంజాయ నొప్పె 
నంత నక్కడ( గురుబల మధికరభస । తుములముగ ద్రోచి నడతెంచె సమరమునకు. 22 


ప్రతిపదార్థం: పుండరీకంబులు= తెల్లతామరపువ్వులు; ఉద్దండ, పుండరీక, చారు, భంగిన్‌= గొప్పవైన తెల్ల గొడుగుల వలె అందంగా; 
లే.త+ఎండ, కెంపు, చాయన్‌= లేత ఎండలోని అరుణోదయం రంగుతో; ఒప్పెన్‌ = విలసిల్లాయి; అంతన్‌= పిమ్మట; అక్కడన్‌= 
ఆ స్థలంలో; కురు+బలము= కౌరవుల సైన్యం; అధిక,రభస, తుములముగన్‌= మిక్కుటమైన తొందరపాటుతో కూడిన సందడితో; 
సమరమునకున్‌= యుద్దానికి; (త్రోచి= ముందుకు దూకి; నడతెంచెన్‌= వచ్చింది. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 153 


తాత్సర్యం: ఆ సూర్యోదయ సమయంలో తెల్లతామర పువ్వులు తెరచిన తెల్లగొడుగులవలె మనోజ్ఞంగా శోభిల్హాయి. 
కౌరవ సైన్యం మిక్కుటమైన ఉత్సాహంతో ముందుకు 'త్రోసుకొంటూ సంరంభంతో యుద్దభూమికి చేరింది. 


విశేషాలు: 1. ఈ పద్యంలో 'అంతన్‌' - “అక్కడి అనే చిన్న పదాలలో పెద్ద భావం ఇమిడి ఉంది. అంతన్‌= సూర్యోదయ 

సమయంలో. కురుపాండవసేనలు రెండూ కురుక్షేత్ర సంగ్రామంలో సూర్యోదయ సమయంలో యుద్దం ప్రారంభించేవి. అక్కడ= 
ఇంతవరకు, అనగా ఈ తేటగీతిపద్యానికి వెనుకనున్న గద్యంలో పాండవసేన వర్లన ఉన్నది. అది “ఇక్కడి నున్న పాండవసేన 
వర్లన. ఇక ఈ పద్యంలో “అక్కడి - అనగా ఎదురుగా ఉన్న కౌరవసేన వర్లన ఉన్నది. 11.. సూర్యోదయ సమయంలో తామర 
a] a] 

పూవులు వికసిస్తాయి. ఇది కవి సమయం. 

వ. అయ్యవసరంబున దుర్యోధనుండు భీష్మ ద్రోణాశ్వత్థామ కృప శల్య కృతవర్మల నాలోకించి. 23 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; దుర్యోధనుండు= దుర్యోధనుడు; భీష్మ ద్రోణ, అశృత్తామ, కృప, శల్య, 
కృతవర్మలన్‌= భీష్ముడిని, (ద్రోణుడిని, అశ్వత్తామను, కృపుడిని, శల్యుడిని, కృతవర్మను; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: ఆ సమయంలో దుర్యోధనుడు తన పక్షాన ఉన్న వీర (ప్రముఖులు - భీష్ముడిని - (ద్రోణుడిని, 
అశృత్థామను, కృపుడిని, శల్యుడిని, కృతవర్మను చూచి (ఇట్లు పలికాడు). (తరువాతి పద్యంతో అన్వయం.) 


క 2०७५८ డొక(డ పాండుపుత్తుల । సకల బలంబులను 2९०5८ జాలుదు రుగ్రా 
ధిక శౌర్య సత్వులందటు! నొకతల యటె । మిమ్ము నోర్వ నోపునె హరు(డున్‌? 24 


ప్రతిపదార్థం: ఒక(డు+ఒక(డు+అ= ఒకడు ఒకడే; పాండు పుత్రుల, సకల, బలంబులను= పాండవుల యొక్క సేనలను అన్నింటినీ; 
గెలువన్‌+చాలుదురు= జయించగలరు; ఉగ్ర,అధిక, శౌర్య,సత్ఫు లు+అందణున్‌= భయంకరమూ, మిక్కుటమూ అయిన పరా(క్రమం 
బలం కలవారు మీరు అందరూ; ఒక, తల+అటె!= (మీరు) ఒక్కటైనారంటే; హరు(డున్‌= శివుడు గూడ; మిమ్మున్‌= మిమ్ము; 
ఒర్వన్‌+ ఓపును+ఎ= జయించగలడా?(జయించలేడు). 


తాత్సర్యం: మీలో ఒక్కొక్కడే పాండవుల సేనలను అన్నింటినీ జయించగలడు. మిక్కిలి భయంకరపరా(క్రమము 
గల్లిన ఇంతమంది మహావీరులు ఒక్కటైనారంటే శివుడు గూడ మిమ్ము యుద్దంలో జయింపలేడు. 


క ఐనను గ్రౌంచవ్యూహవి । ధానంబున మోహరించి దారుణచారు 
స్థానక మై కుంతీసుత । సేన వొలిచె మనము నిర్విశేషంబునకున్‌. 25 


ప్రతిపదార్థం: ఐనను= (మీరు అందరునూ జగదేకవీరులే అయినప్పటికి;) క్రౌంచ, వ్యూహ, విధానంబునన్‌= (క్రౌంచపక్షి ఆకారం 
ఒనగూడేటట్టుగ ఒడ్డనం; మోహరించి= తీర్చి దిద్ది; దారుణ, చారు, స్థానకము+ఐ= భయంకరమును సుందరమును అయిన 
తీరుగా; కుంతీ, సుత, సేన= పాండవుల సేన(కుంతి కొడుకుల సైన్యం); పొలిచెన్‌= శోభిల్లింది; మనము= మనం; నిర్విశేషంబునకున్‌= 
సమానంగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: మీరందరు జగదేకవీరులు అయినప్పటికీ, పాండవులు రమణీయ భయానకమైన (క్రౌంచవ్యూహంగా 
తమ సేనలను అమర్బారు. మనం కూడా ఆ వ్యూహానికి తీసిపోనట్టుగా. (ప్రతివ్యూహం ఏర్పరచుకోవాలి). (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


154 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: మహాభారత యుద్దకాలంలో పోరాటంలో “వ్యూహ” నిర్మాణానికి మిక్కుటమైన ప్రాధాన్యం ఉండేది. వ్యూహాలలో (క్రౌంచ 
వ్యూహం గొప్పది. 
క, అనురూపము లగు మాటో । డ్డనముల్‌ ప్రస్సురితములు ధృఢంబులుగా( దీ 

९८ గాక తెటిం గగునే?” యని మొన లేర్చటిచెం గౌరవాన్వయముఖ్యా! 26 


ప్రతిపదార్థం: కౌరవ+అన్వయ,ముఖా |= కురువంశంలో (ప్రధానుడైనవాడా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! అనురూపములు+అగు= 
సరిపోయే (క్రౌంచ వ్యూహానికి సరితూగునటువంటివి); మాణు+ఒడ్డనముల్‌= ప్రతివ్యూహాలు; ప్రస్స్ఫురితములు= (ప్రకాశమానాలు; 
ధృఢంబులుగాన్‌= గట్టివి అగునట్టివిగా; తీర్చినన్‌+కాక= ఏర్పాటు చేస్తే తప్ప; తెఖంగు+అగును+ఏ?= పద్దతి అవుతుందా?; అని= 
అని పలికి; మొనలు= వ్యూహాలు; ఏర్పటిచెన్‌= ఏర్పాటు చేశాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాండవులు యుద్ద విద్యలో గొప్పదిగా పేరు కెక్కిన “కౌంచవ్యూహం'” ఏర్పాటు 
చేశారు కదా! మనం గూడ ఆ వ్యూహానికి సరిపోయే మరికొన్ని బలమైన వ్యూహాలు (ప్రకాశమానా లైనవి నిర్మించాలి 
కదా!' అని ఆ విధంగా వ్యూహాలు ఏర్ఫ్సరిచాడు. 


వ. దుశ్శాసన వికర్ణవిందాను విందులును శూరసేనయవన త్రిగర్త కుకురు దేశంబులవారు నొక్కవలనను 
ద్రోణాచార్యుండును గుంతల దశార్ల విదర్లులును గాంధార సింధుసౌావీరపతులు నొక్కదిక్కునను భీష్ముండు 
ఇ & ఇ 
మహాసైన్యంబుతో నడుమనుం గా మూ(డు మోహరంబులయ్యె(; గృతవర్మయు శల్యుండును నశ్మంత 
కాశ్మీరులు గొందటు దమ్ములుం దానును మానవేంద్రుండును వెనుక దెస నిలిచె ९७०7० రెండు 
బలంబులు నాయితంబులై శంఖభేరీ మృదంగాది తూర్యస్వనంబులు సెలంగ నొండొంటిం గదియ నడచె' 
ననిన విని ధృతరాష్రుం 'డివ్విధంబునం గదిసి యెవ్వరెట్లు గయ్యంబు సేసి? రని యడిగిన నతనికి 
సంజయుం డిట్లనియె. 27 


ప్రతిపదార్థం: దుశ్ళాసన,వికర్ల, వింద, అనువిందులును= దుశ్శాసనుడు, వికర్ణుడు, విందుడు, అనువిందుడున్నూ, శూరసేన, 
యవనత్రిగర్త, కుకురు దేశంబులవారున్‌= శూరసేన దేశీయులు, యవనులు, త్రిగర్తులు కుకురు దేశీయులు, ఒక్క+వలనను= 
ఒకచోటను; ద్రోణ+ఆచార్యుండును= ద్రోణాచార్యుడూ; కుంతల, దశార్ల, విదర్భులును= కుంతల దేశీయులూ, దశార్ల దేశీియులూ; 
విదర్భ దేశీయులూ; గాంధార,సింధు,సౌవీరపతులు= గాంధార రాజు, సింధురాజు; సౌవీరరాజును; ఒక్కదిక్కునను= ఒకవైపున; 
భీష్ముండు= భీష్ముడు; మహాసైన్యంబుతోన్‌= గొప్పసేనతో; నడుమనున్‌+కాన్‌= మధ్యగా; మూ(డు+మోహరంబులు= మూడు 
వ్యూహాలు; అయ్యెన్‌= (కురుసేన) ఏర్పడింది; కృత వర్మయున్‌+శల్యుండును= కృతవర్మ మరియు శల్యుడు; అశ్మంత, కాశ్మీరులు= 
అశ్మంత దేశీయులు మరియు కాశ్మీర దేశీయులు; కొందణు= కొందరు;తమ్ములున్‌+తానును= సహోదరులు, తానును, ( దుర్యోధనుడు); 
వెనుక+దెసన్‌+నిలిచెన్‌= వెనుక భాగమందు నిలిచారు; ఆ+తెబంగునన్‌= ఆ విధంగా; రెండు+బలంబులు= రెండుసేనలు (కురు, 
పాండవ సేనలు); ఆయితంబులు+ఐ= సంసిద్దాలు అయి, శంఖ, భేరీ,మృదంగ+ఆది+తూర్య+స్వ నంబులు= శంఖాలు, భేరులు, 
మద్దెలలు, మున్నగు శుభవాద్య స్వరాలు; చెల(గన్‌= మోయగా; ఒండు+ఒంటిన్‌= ఒక దానిని ఒకటి; కదియన్‌+నడచెన్‌= 
ఎదుర్కోవటానికి వెళ్ళాయి; అనినన్‌+విని= అని(సంజయుడు) చెప్పగా విని; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; ఈ+విధంబునన్‌= 
ఈ రీతిగా; కదిసి= ఎదుర్కొని; ఎవ్వరు+ఎట్టు= ఎవరెవరు ఏ విధంగా; కయ్యంబు+చేసిరి?= పోరాడారు?; అని+అడిగినన్‌= 
అని ప్రశ్నించగా; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; సంజయుండు= సంజయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 155 


తాత్సర్యం: దుశ్శాసనుడు, వికర్ణుడు, విందుడు, అతని తమ్ముడు అనువిందుడు, శూరసేన, యవన, (త్రిగర్త 
దేశపురాజులు వారి సైన్యము, ఒకవైపున నిల్ఫారు. ద్రోణాచార్యుడు, కుంతలరాజు, దశార్లరాజు, విదర్భరాజు తమ 
తమ సేనలతో ఒకచోట నిలబడ్డారు. వీరు ఇరువురికి మధ్యగా గొప్ప సైన్యంతో భీష్ముడు నిలబడ్డాడు. ఈ విధంగా 
కౌరవసైన్యం మూడు వ్యూహాలుగా ఏర్పడింది. దుర్యోధనుడు తన తమ్ములతో వెనుక నిలిచాడు. అతనికి తోడుగ 
అశ్మంత కాశ్మీర రాజులు నిలిచారు. కురు పాండవ సేనలు రెండూ, యుడ్చానికి సన్నడ్దాలై, శంఖాలు, భేరులు, 
మద్దెలలు మున్నగు తూర్య రావాలు చేశాయి అని సంజయుడు చెప్పగా విని, ఇక, © రెండు సేనలు ఏ విధంగా 
పోరాటం కొనసాగించాయో వివరంగా చెప్పుమని ధృతరాష్ట్రుడు కోరగా, సంజయుడు ఈ రీతిగా సమాధానం 
చెప్పాడు. 
తే. “ఏచి దుర్యోధనుండు చేవీచి యెలు(గు । సూపి పురికొల్ప నెంతయు నేపు మిగిలి 

మనబలంబులు పాండు కుమారసైన్య । సమితితో( దాక నత్యంత సంకులముగ. 28 
ప్రతిపదార్థం: ఏచి= విజృంభించి; దుర్యోధనుండు= దుర్యోధనుడు; చే,వీచి= చేయి ఊపి; ఎలు(గు+చూపి= గొంతెత్తి; పురికొల్పన్‌= 
ప్రోత్సహించగా; ఎంతయున్‌= మిక్కుటంగా; ఏపు+మిగిలి= అతిశయించి; మన+బలంబులు= మన సేనలు(కౌరవసేనలు); పాండు 
కుమార+-సైన్య+సమితితోన్‌= పాండవుల సేనా సమూహంతో; అత్యంత+సంకులముగన్‌= మిక్కుటమైన సందడితో; తాశెన్‌= 
ఎదుర్కొన్నాయి. 
తాత్సర్యం: దుర్యోధనుడు ఉత్సాహంతో తన చేయి వీస్తూ గొంతెత్తి పురికొల్పగా, మనసేనలు గొప్ప సంరంభంతో 
పారడవ సైన్యాలను ఢీకొన్నాయి. 
వ. అట్టియెడ, 29 
తాత్సర్యం: ఆ సమయంలో. 
ఉ.  టెక్క్ళలు సించి, కంఠమున టేకులు వాపి, శిరంబు వ్రచ్చి పే 

రుక్కున( గ్రొంచచంద మగు నొడ్డు గలంగయగం జేసి భీష్ము( డే 

దిక్కున దానయై దిశలు దీటుకొనన్‌ శరకోటి నింప గెం 

పెక్కిన కంటిక్రేవ చెలువెక్కుడు సేయగ గ్రీడి కృష్ణుతోన్‌. 30 
ప్రతిపదార్థం: (ఆ (క్రౌొంచపక్షి ఆకారంలో ఉన్న వ్యూహానికి) టెక్కలు+చించి= రెక్కలు కత్తిరించి; కంఠమునన్‌= కుత్తుకలో; 
టేకులు+పాపి= ఈకలు పోగొట్టి; శిరంబు+(వ్రచ్చి= తల (బ్రద్దలు కొట్టి; క్రొంచచందమగు= (క్రౌంచపక్షి ఆకారంలో ఉన్న; ఒడ్డు= 
వ్యూహం; కలంగయగన్‌+చేసి= కలతపాొందించి; భీష్ముడు= భీష్ముడు; ఏ+దిక్కునన్‌= ఎటువైపు చూచినా; తాన+ఐ= తానే అయి; 
దిశలు+దీటుకొనన్‌= దెసలందు వ్యాపించగా; శర+కోటి= బాణాల సముదాయం; నింపన్‌= నిండునట్టు చేయగా; క్రీడి= అర్జునుడు; 
కెంపు+ఎక్కిన= ఎర్రబడిన; కంటి+([క్రేవ= కన్నుల కొసలు; చెలువు= అందాన్ని; ఎక్కుడు+చేయగన్‌= అతిశయింప చేయగా; 
కృష్ణుతోన్‌= శ్రీ కృష్ణుడితో. 
తాత్సర్యం: భీష్ముడు పాండవసేనాని పన్నిన (క్రౌంచపక్షి ఆకారంలోని ఆ వ్యూహపు రెక్కలు ఛేదించాడు. కంఠంలోని 
రేకులు ఊడగొట్టాడు. తలను (బ్రద్దలు చేశాడు. వ్యూహాన్ని కలచివేశాడు. ఏ వైపు చూచినా తానే కన్పించాడు. దిక్కులు 
అన్నీ నిండేటట్లుగా బాణాల సమూహాలు ప్రయోగించాడు. భీష్ముడి విజృంభణ చూచి అర్జునుడు ఆ(గ్రహించాడు.అతడి 


156 శ్రీనుదాంధ్ర మహాభారతము 


కన్నులు ఎర్రబడ్డాయి. అవి అతడి ముఖానికి అందంపెంచాయి. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


అర్జును(డు భీష్మునిమీందికి రథంబు దోలించి నిజృంభించుట (సం-6-48-2) 


మ. మన సేనం (९५०८८ జేయుచు మదిన్‌ మందాకినీ నందనుం 
డు ననుం గైకొనకున్నవా( డితని యాటోపం బడంగించెదన్‌; 
నిను మెప్పించెద( జూడు! ఖేచరులు వర్ణింపన్‌; విజృంభించెదన్‌ 
దనుజధ్వంసి! రథంబు వే పజిపు ముద్యద్విక్రమప్రక్రియన్‌.' 31 


ప్రతిపదార్థం: దనుజధ్వంసి!= రాక్షసులను నాశనం చేసేవాడా! శ్రీకృష్ణా!; మందాకినీ+నందనుండు= గంగ కొడుకు భీష్ముడు; 
మన+సేనన్‌= మన సైన్యాన్ని; కలగంగన్‌+చేయుచున్‌= కలతపెట్టుతూ; మదిన్‌(తన) మనసులో; ననున్‌= నన్ను(అర్షునుడిని); 
కైకొనక+ఉన్నవా(డు= లెక్కచేయటంలేదు; ఇతని= ఈ భీష్ముడి; ఆటోపంబు= విజృంభణ; అడంగించెదన్‌= అణచివేస్తాను; 
నినున్‌+మెప్పించెదన్‌= నిన్ను మెప్పిస్తాను; చూడు(ము)= వీక్షించుము; ఖేచరులు= ఆకాశచరులు; వర్లింపన్‌= పొగడేటట్టుగా; 
విజృంభించెదన్‌= అతిశయిస్తాను; ఉద్యత్‌+విక్రమ, (ప్రక్రియన్‌= (ప్రకాశించే శౌర్యం ప్రతిఫలించేటట్టుగా; రథంబు= రథాన్ని; వే= 
వేగంగా; పజపుము= తోలుము. 
తాత్సర్యం: శ్రీకృష్ణా! చూడుము. గంగాపుత్రుడైన భీష్ముడు మన సేనను ఛేదించి విజృంభిస్తున్నాడు. నన్ను 
లెక్కచేయటంలేదు. ఈతడి విజృంభణ ఇంక నేను అరికట్టాలి. నేను గూడ విజృంభిస్తాను. నిన్ను మెప్పిస్తాను. 
చారణులు నా శౌర్యం పొగడేటట్టు పోరాడుతాను. రథాన్ని వేగంగా భీష్ముడిపైకి పోనిమ్ము.” 
విశేషం: లోకోత్తరమైన పరాక్రమం ఎవరైనా (ప్రదర్శిస్తే, ఆకాశంలో సంచరించే దేవతా చారణులు (ప్రశంసాగీతాలు పాడుతూ 
ఆ వీరుని కీర్తి వ్యాపింప చేస్తారు అని కవి సమయం. 
క్ర అనిన విని విష్ణుడా జి । షునిం గనుగొని 'యేను నీ మనోరథము తెటం 

గునకు( దగ రథము గడపెద । విను! తిరమై నాదు పలుకు వీరవినోదీ! 32 
ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని అర్జునుడు చెప్పగా ఆలకించి; విష్ణుడు= శ్రీకృష్ణుడు; ఆ+జిష్టునిన్‌= జయశీలుడైన ఆ 
అర్జునుడిని; కను(గొని= చూచి; ఏను= నేను; నీ+మనోరథము= నీ కోరిక; తెజింగునకున్‌= తీరునకు; తగన్‌= అనువుగా; 
రథము= తేరు; కడపెదన్‌= నడుపుతాను; వీర+వినోదీ!= పరా(క్రమమునందు విహరించటం ఇష్టమైనవాడా!= ఓ అర్జునా! 
తిరము+ఐ= స్థిరంగా (జాగ్రత్తగా); నాదు+పలుకు= నామాట; విను!= ఆలకించుము. 


తాత్సర్యం: అనగా విని శ్రీకృష్ణుడు అర్జునుడిని చూచి ఇట్లా అన్నాడు: 2, వీరవినోదీ, నీ కోరిక మేరకు నేను 
తేరు నడుపుతాను. ముందుగా నేను చెప్పే మాటలు జా(గత్తగా వినుము. 


చ. “గజిబిజి లేక, యుబ్ద్బక, యఖండిత శౌర్యము నస్తవిద్యయున్‌ 
Cc 
భుజబలముం బొగడ్త వడ, భూరిపరాక్రమశాలి భీష్ము న 
కృజముగ( దా(కి యద్దెస నకంపితులై నడతెంచు శల్య కుం 
భజ కురురాజు లచ్చెరువుపాటు భయంబును బొంద జేయుమీ!' 33 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 157 


ప్రతిపదార్థం: గజిబిజి+లేక= కలవరం లేకుండా; ఉబ్బక= పొంగిపోకుండగా; అఖండిత,శౌర్యము= మొక్కవోని పరా(క్రమం; 
అస్ర్ర+విద్యయున్‌= మం('త్ర బాణాలు ప్రయోగించటంలో గల నేర్పు; భుజబలమున్‌= పరా(క్రమం; పొగడ్త+పడన్‌= పేరు 
కెక్కేటట్టుగా; భూరి+పరాక్రమశాలి= గొప్ప శౌర్యం గలవాడు; భీష్మున్‌= భీష్ముడిని; అక్కజముగన్‌= ఆశ్చర్యం కలిగేటట్టుగా; 
తాశి= ఎదిరించి; ఆ+దెసన్‌= ఆతడి వైపు(అతడికి తోడ్సడేందుకు); నడతెంచు= వచ్చునటువంటి; శల్య,కుంభజ,కురురాజులు= 
శల్యుడు, ద్రోణుడు, దుర్యోధనుడు; అచ్చెరువుపాటు= ఆశ్చర్యం; భయంబును= उतर; పొందన్‌+చేయుము+ ఈ= 
పొందేటట్టు చేయుము. 
తాత్సర్యం: 'నీవు తొట్రుపాటు చెందకుండా, ఉప్పొంగిపోకుండా, మొక్కవోని పరాక్రమాన్నీ, అస్ర్రవిద్యనూ, 
భుజబలాన్నీ ప్రశంసనీయంగా (ప్రదర్శించి, మహాపరా(క్రమశాలి అయిన భీష్ముడిపై అద్భుతంగా దాడి చేయాలి. 
అతడికి బాసటగా నిలిచి నిర్భయంగా వచ్చే శల్యుడికీ, (ద్రోణుడికీ, దుర్యోధనుడికీ, ఆశ్చర్యం, భయం కలిగేటట్టు 
చేయాలి.” 
విశేషాలు: 1. ఈ పద్యంలో శ్రీకృష్ణుడు చేసిన హెచ్చరిక గమనించదగింది. శ్రీకృష్ణుడు కేవలం సారథిమా(త్రుడే కాడు.2. 
కుంభజుడు= కుంభమునందు పుట్టినవాడు= (ద్రోణుడు. ఇరువదియవ శతాబ్ది చివరిభాగమున శోధన నాళికలలో గర్భోత్సత్తి 
కోసం వినూత్న ప్రయోగాలు జరుగుతున్నవి గదా! 'కుంభజి ప్రయోగం మరికొంతకాలం గడచాక సుబోధం కావచ్చు. 
వ. అని పలికి యచ్యుతుం డుచితరయంబున రథంబు నడప ధనంజయుండు తన కడ్డం బైన శూరసేన సేనా 
కాననంబు పటుబాణ పరంపర యను మహావాతవేగంబున బడలుపడం జేయుచు(గవిసినం గని గాంగేయుం 
28९ పేర్చి డెబ్బదేడు క్రూర నారాచంబు లేసిన నప్పుడు గూడుకొని ద్రోణుం డిరువదేనింటను శారద్వతుం 
దేనూటను వికర్ణుండు మూ(టను శల్యుండు తొమ్మిదింటను దుర్యోధనుం డటువది నాల్గింటను 
రభసోల్లాసంబున నేసిన. 34 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; ఉచిత+రయంబునన్‌= తగిన వేగంతో; రథంబు= తేరు; 
నడపన్‌= నడపగా; ధనంజయుండు= అర్జునుడు; తనకున్‌+అడ్డంబు+ఐన= తనకు ఎదురైన; శూరసేన, సేనా, కాననంబు= 
శూరసేన దేశానికి సంబంధించిన సైన్యం అనే అరణ్యాన్ని; పటు, బాణ, పరంపర+అను= మిక్కుటమైన అమ్ముల సముదాయం 
అనే; మహా, వాత, వేగంబునన్‌= గొప్ప గాలియొక్క త్వరవలన; బడలుపడన్‌+చేయుచున్‌= నేలమట్టంగా పడేటట్లు చేస్తూ; కవిసినన్‌= 
ఎదుర్కొనగా; కని= చూచి; గాంగేయుండు= భీష్ముడు; ఎదిర్భ్చి= ఎదుర్కొని; పేర్చి= విజృంభించి; డెబ్బది+ఏడు= డెబ్బైయేడు; 
క్రూర, నారాచంబులు= కఠినమైన బాణాలు; ఏసినన్‌= ప్రయోగించగా; అప్పుడు= ఆ సమయంలో; కూడుకొని= కలిసి; ద్రోణుండు; 
ద్రోణుడు; ఇరువదేనింటను= ఇరువది ఐదు(బాణాల)చేతను; శారద్వతుండు= కృపాచార్యుడు; ఏనూటను= ఐదువందల 
బాణాలతోనూ; వికర్ణుండు= వికర్ణుడు; మూ(టను= మూడు(బాణాలతో); శల్యుండు= శల్యుడు; తొమ్మిదింటను= తొమ్మిది 
బాణాల తోనూ; దుర్యోధనుండు= దుర్యోధనుడు; అటువది+నాల్గింటను= అరవై నాలుగు బాణాలతోనూ; రభస+ఉల్లాసంబునన్‌= 
సంరంభంతో కూడిన ఉత్సాహంతో; ఏసినన్‌= (ప్రయోగించగా. 

తాత్సర్యం: ఆ విధంగా శ్రీకృష్ణుడు హితోపదేశం చేసి, రథం తగిన వేగంతో నడపాడు. అర్జునుడు తనకు 
అడ్డంగా వచ్చిన శూరసేన దేశానికి సంబంధించిన సేనలను అవలీలగా జయించాడు. అంత భీష్ముడు అర్జునుడిని 
ఎదిర్చి విజృంభించి డెబ్బి ఏడు కఠినబాణాలు (ప్రయోగించాడు. భీష్ముడికి సాయంగా వచ్చి, ద్రోణుడు అర్హునుడిపై 
ఇరువది బాణాలు, కృపాచార్యుడు అయిదునూర్త బాణాలు, వికర్ణుడు మూడింటిని, శల్యుడు తొమ్మిదింటిని, 
దుర్యోధనుడు అరవై నాల్గింటిని ఉద్వేగపూరితంగా ప్రయోగించారు. 


158 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క అవి యెల్లను ३८ ९०९५५०८८ । నవికలమూర్తి యగు ననిమిషాధిపతనయుం 
డవిరళ వర్షము మీ(దం । గవియంగా నొప్పు నగము కరణిం బొలిచెన్‌. 35 


ప్రతిపదార్థం: అవి+ఎల్లను= ఆ బాణాలు అన్నీ; పైన్‌= తనపైన; కురియయగన్‌= వర్షించగా; అవికలమూర్తి+అగు= చలించని 
దేహం కలిగినట్టి; అనిమిష+అధిప, తనయుండు= దేవేంద్రుడి కొడుకు- అర్జునుడు; అవిరళ+వర్షము= ఎడతెగని వాన; 
మీ(దన్‌+కవియంగాన్‌+ఒప్పు= మీద కురిసేటప్పుడు శోభిల్లే; నగము, కరణిన్‌= కొండవలె; పొలిచెన్‌= ప్రకాశించాడు. 
తాత్సర్యం: భీష్ముడూ, అతడికి తోడుగా వచ్చిన కౌరవ వీరులు అందరూ ప్రయోగించిన బాణాలు అన్నీ తనమీద 
పడినప్పుడు, ఎడతెగని వాన కురిసేటప్పుడు శోభిల్లే కొండవలె అర్జునుడు శోభిల్లాడు. 

62 (~ 62 
వ. ఇట్లు సుస్థిరుందై. 36 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; సుస్థిరుండు+ఐ= చలింపని వాడుగా నిలిచి. 
తాత్సర్యం: ఈ విధంగా చలించనివాడై. 


సీ, ఇరువదేనమ్ముల సురనదీనందను, । ద్రోణుని నటువది బాణములను, 
తొమ్మిది సునిశితా స్ర్రమ్ములC గృపుని, । వికర్ణశల్యుల విశిఖత్రయముల, 
రారాజు నైదు నారసముల నొప్పించె । నప్పుడు तठ సాత్యకియు మత్స్య 
జనపాలకుండు ధృష్టద్యుమ్మ్ను(డును ద్రౌప । దీ సూనులును సుభద్రాసుతుండు 


తే  భీష్మునకు( దోడుపడువారి బెట్టుదా(క । నత(డు ఫల్లును ८2०९ శితశరముల 
నేసి 205८ గౌరవు లెల్ల నార్వ । నుక యాతడు ८०८०८ ७९0०००८ జొచ్చె. 37 


ప్రతిపదార్థం: ఇరువది+ఏను+అమ్ములన్‌= ఇరువది అయిదు బాణాలతో; సురనదీ, నందనున్‌= గంగకొడుకు అయిన భీష్ముడిని; 
అరువది+బాణములన్‌= అరువది అమ్ములతో; ద్రోణునిన్‌= ద్రోణుడిని; కృపునిన్‌= కృపాచార్యుడిని; తొమ్మిది, సునిశిత+అ స్ర్రమ్ములన్‌= 
తొమ్మిది వాడి అమ్ములతోనూ; విశిఖ, త్రయములన్‌= మూడేసి బాణాలతో; కర్ల, శల్యులన్‌= కర్గుడిని, శల్యుడిని; రారాజున్‌= 
రాజులకు రాజైన దుర్యోధనుడిని; ఐదు, నారసములన్‌= అయిదు బాణాలతో; నొప్పించెన్‌= బాధించాడు; అప్పుడు= ఆ సమయంలో; 
కడ(గి= పూని; సాత్యకియున్‌= సాత్యకి; మత్స్య జనపాలకుండు= మత్స్య దేశానికి రాజైన విరాటుడు; ధృష్టద్యుమ్ను(డును= 
ధృష్టద్యుమ్నుడూ; (ద్రౌపదీ, సూనులును= ద్రౌపది కొడుకులును; సుభద్రా, సూనుండు= సుభద్ర కొడుకు అభిమన్యుడును; 
భీష్మునకున్‌+తోడు పడువారిన్‌= భీష్ముడికి సాయం చేసేవారిని; బెట్టు, తా(కన్‌= తీవ్రంగా ఎదుర్కొనగా; అత(డు= ఆ భీష్ముడు; 
ఫల్లునున్‌= అర్జునుడిని; ఏ(బది,శిత, శరములన్‌+ఏసి= ఏభై వాడి బాణాలు ప్రయోగించి; పేర్చినన్‌= అతిశయించగా; కౌరవులు+ఎల్లన్‌= 
కురుసేనలోనివారు అందరూ; ఆర్వన్‌= పెద్ద ధ్వని చేయగా; ఉజక= లెక్క చేయకుండగా ; ఆత(డు= అర్షునుడు; కురుసేనన్‌= 
కౌరవ సైన్యాన్ని; తటియన్‌+చొచ్చెన్‌= సమీపించాడు. 

తాత్సర్యం: అప్పుడు పలువురు కౌరవవీరులు తన మీదకు వచ్చిపడి యుద్దం చేసినా అర్జునుడు చలించలేదు. 
అర్జునుడు భీష్ముడిపై ఇరువది అయిదు బాణాలు ప్రయోగించాడు. [ద్రోణుడిపై అరవైబాణాలు వేశాడు. కృపుడిపై, 
వికర్ణుడిసై, శల్యుడిపై మూడేసి అమ్ములు విసరాడు. రాజరాజు అయిన దుర్యోధనుడిని ఐదు బాణాలతో కొట్టాడు. 
ఆ సమయంలో అసహాయ శూరుడుగా భీష్ముడితో అతడికి తోడుగా వచ్చిన వీరులతోనూ అర్ష్జునుడు 
పోరాడుతుండగా చూచి, పాండవ పక్షంలోని వీరులు సాత్యకి, విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, [ద్రౌపదీ పుత్రులు, 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 159 


అభిమన్యుడు అర్జునుడికి బాసటగా వచ్చి, భీష్ముడికి సాయం చేసేవారిని తాకారు. అప్పుడు భీష్ముడు అర్జునుడిని 
ఏబై బాణాలతో కొట్టగా, కౌరవులందరు సింహనాదాలు చేసి సంతోషం వ్యక్తం చేశారు. అర్జునుడు వారిని అందరిని 
లెక్కచేయకుండా కౌరవసేనలోకి చొచ్చుకొని పోయాడు. 

వ. ఇట్లుక్రేడించి గాంగేయు డించి గాండీవి దనయరదంబు రయంబున. 38 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; క్రేడించి= లెక్క చేయకుండా ఉపేక్షించి; గాంగేయున్‌= భీష్ముడిని; డించి= విడిచిపెట్టి; 
గాండీవి= అర్జునుడు(గాండీవం అనే విల్లు తాల్చినట్టివాడు); తన+అరదంబున్‌= తన రథాన్ని; రయంబునన్‌= వేగంగా. 


తాత్సర్యం: ఈ విధంగా అర్జునుడు భీష్ముడిని లెక్కచేయక, ఆతడిని విడిచిపెట్టి తన రథాన్ని వేగంగా. 


ख. 2682 రధికులను సూతుల । 5668 మైడుపడియుండె నానారథముల్‌ 
వెబిచటిచిరి కురువీరులు । పలిపలి యై మనబలంబు భయముం బొందెన్‌. 39 


ప్రతిపదార్థం: పజిపి= నడపి; రథికులను= రథంపై యుద్దం చేసే వీరులను; సూతులన్‌= సారథులను; నజికినన్‌= చంపగా; 
నానారథముల్‌= పెక్కు తేరులు; (మోడుపడి+ఉండెన్‌= మోడుపడిన చెట్టవలె కనుపించాయి; కురువీరులు= కురుసేనలోని 
వీరులు; పటీపణీ+ఐ= చెల్లా చెదరై; 369 చబచిరి= భీతిచెందారు; మన+బలంబు= మన సైన్యం; భయమున్‌+పొందెన్‌= 
భయపడింది. 


తాత్సర్యం: ఈ విధంగా అర్షునుడు భీష్ముడిని సరకుగొనక, ఆతడిని విడిచిపెట్టి తన రథాన్ని వేగంగా తోలించి 
కౌరవసేనమీద విజృంభించాడు. రథికులను సంహరించాడు, సారథులను చంపివేశాడు, రథాలు (మోడులవలె 
కన్పించాయి. కౌరవ వఏరులు చెల్లాచెదరైనారు. మనసైన్యం భయపడింది. 

వ. అట్టియెడ నీ కొడుకు నీ తండ్రితో నిట్లనియె. 40 


(ప్రతిపదార్హం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; నీ కొడుకు= దుర్యోధనుడు; నీ తం|డ్రితోన్‌= భీష్ముడితో; ఇట్లు+అనియెన్‌= ఈ 
& ధరః రట్టు $ < २ ट 
విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో నీ కొడుకైన దుర్యోధనుడు నీ తం|డ్రిఅయిన భీష్ముడితో ఈ విధంగా అన్నాడు: 


చ. తన భుజసార మేర్చడ(గ దర్పితుడై మనయందు జేయగ 
ల్లిన నృపకోటి నెల్ల నవలీలమెయిన్‌ మును మించి త్రుంచె న 
ర్టును( డదె నీవు సూడ ననురూపమె నీ కిది? మున్ను కర్ణు భం 
డనము దొలంగ జేసి తకటా! యిటు లొప్పరికింప( బాడియే?' 41 


ప్రతిపదార్థం: అర్జును(డు= అర్జునుడు; అదె= అదిగో; నీవు+చూడన్‌= నీవు చూస్తూ ఉండగనే తన, భుజ, సారము+ఏర్పడ(గన్‌= 
తన పరాక్రమం సుస్పష్టంగా వెల్లడి కాగా; దర్పితుడు+ఐ= గర్వం కలవాడై; మన+అందున్‌= మన సేనలో; చేయన్‌+కల్షిన= 
పోరాటం చేయగల్లిన; నృప+కోటిన్‌+ఎల్లన్‌= రాజుల సమూహాన్ని అంతటినీ; అవలీల+మెయిన్‌= సులువుగా; మును, మించి, 
త్రుంచెన్‌= ముందు అతిశయించి సంహరించాడు; నీకున్‌+ఇది= నీ కనుల యెదుట ఈ విధంగా జరగటం; అనురూపము+ఎ?= 
తగినదేనా?; మున్ను= లోగడ; కర్టున్‌= ४268; భండనము= యుద్దం; తొలంగన్‌+చేసితి(వ)= విడిచి పోయేటట్టుగా చేశావు; 
అకటా!= అయోా!; ఇటులు= ఈ విధంగా; ఒప్పరికింపన్‌= ఉఊపక్షించటం; పాడియే?= న్యాయమా? 


160 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అదిగో! అర్జునుడు నీవు చూస్తుండగా తన పరాక్రమం స్పష్టంగా వెల్లడికాగా గర్వంతో మనవైపు 
పోరాడగల్లిన రాజులందరినీ అవలీలగా మునుముపట్టి చంపినాడు. నీ కిదిసమ్మతమా! కర్లుడిని యుద్దంచేయకుండాచేసి 
అకటా ఈ విధంగా ఉపక్షించడం నీకు న్యాయమా? 


వ. అనినవినియనిమిషనదీ నందనుం 'డితం డింత యొప్పని పల్కువల్మునే ?' యని మనంబునం గుత్సించుచు 
బీభత్సు దెసకు నడరుటయు, దుర్యోధన వికర్ణులు వలపటను గురుపుత్రుండు దాపటను గూడుకొని యా 
క్రీడిపై_ బటు శరపరంపరలు పర(గించి; రతనికి నన్నలు( దమ్ములు బాసట యయి కడంగి కవిసి రిట్లు 
దొరలు దలపడిన నిరువాగును జిందమ్ములు द సందడికయ్యంబుగా( బెనంగిన గాండీవి గాంగేయు 
లొండొరుల చండబాణంబుల( ద్రుంచుచు వర్మంబులు సించుచు నొకళ్ళొకళ్ళ వెలిమావులం బడగలం 
దాక నేయుచుం జేరి పోరు సమయంబున. 42 

ప్రతిపదార్థం: అనినన్‌+విని= (అని దుర్యోధనుడు చెప్పగా ఆలకించి); అనిమిష+నదీ+నందనుండు= గంగకొడుకు-భీష్ముడు; 
ఇతండు= (దుర్యోధనుడు); ఇంత+ఒప్పని,పల్కు= ఇంతగా సరిగాని మాట; పల్కును+ఏ?= అంటాడా?; అని= అని; 
మనంబునన్‌= మనస్సులో; కుత్సించుచున్‌= చెడ్డ బాధ పొందుతూ; బీభత్సు,దెసకున్‌= అర్జునుడు ఉన్న వైపునకు; అడరుటయున్‌= 
విజృంభించగా; దుర్యోధన+వికర్ణులు= దుర్యోధనుడు, వికర్ణుడు; వలపటను= కుడివైపున; గురుపుత్రుండు= = గురువైన 
ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ; దాపటను= ఎడమవైపున; కూడుకొని= కలిసి; ఆ క్రీడిపైన్‌= ఆ అర్జునుడి పై; పలు, శర,పరంపరలు= 
మిక్కుటమైన అమ్ముల సముదాయాలు; పర(గించిరి= ప్రయోగించారు; అతనికిన్‌= ఆ అర్జునుడికి; అన్నలున్‌+తమ్ములున్‌= 
సహోదరులు; బాసట+అయి= తోడు అయి; కడంగి= పూని; కవిసిరి= (శత్రువులపై) విజృంభించారు; ఇట్లు= ఈ రీతిగా; దొరలు, 
తలపడినన్‌= ప్రభువులు డీకొనగా; ఇరువాగును= ఇరువైపుల; చిందమ్ములు= శంఖాలు; గర్జ్డిల్లన్‌= పెద్ద ధ్వని చేయగా; 
సందడి+కయ్యంబుగాన్‌= సంకుల సమరంగా; పెనంగినన్‌= పోరాడగా; గాండీవి, గాంగేయులు= అర్జునుడు, భీష్ముడు; 
ఒండు+ఒరులన్‌= పరస్సరం (ఒకరిపై ఇంకొకరు వేసే; చండ+బాణంబులన్‌= తీవ్రమైన అమ్ములను; (త్రుంచుచున్‌= నడుమ 
నరకుచు; వర్మంబులు= కవచాలు; చించుచున్‌: ఒకళ్ళొకళ్ళ= ఒక్కొకళ్ళ, వెలిమావులన్‌ పడగలన్‌= తెల్ల గుర్రాలను, జెండాలను; 
తా(కన్‌+ఏయుచున్‌= తాకేటట్టుగా (బాణాలు) వేస్తూ; చేరి= సమీపించి; పోరు సమయంబునన్‌= యుద్దం చేసేటప్పుడు. 


తాత్సర్యం: ఆ విధంగా దుర్యోధనుడు అధిక్లేపించగా, ఇతడు ఇటువంటి అనుచితమైన మాటలంటాడా?” అని 
భీష్ముడు తన మనస్సులో నొచ్చుకొన్నాడు. వెంటనే భీష్ముడు అర్జునుడు ఉన్న చోటికి తన రథాన్ని తరలించాడు. 
దుర్యోధనుడు, వికర్ణుడు భీష్ముడికి కుడివైపున చేరారు. అశ్యృత్తామ ఎడమవైపున చేరాడు. వారు అందరూ 
అర్షునుడిపై అమ్ములు ప్రయోగించారు. అర్జునుడికి తోడుగా అతడి అన్నదమ్ములు చేరారు. ఈ విధంగా 
ఇరుపక్షాలలోని వీరులు శంఖాలు పూరించి ఉత్సాహంతో యుద్దం చేశారు. అది దొమ్మియుద్దంగా పరిణమించింది. 
భీష్ముడూ, అర్జునుడూ ఒండొరులపై వాడి అమ్ములు ప్రయోగించుకొన్నారు. ఒకరు ఇంకొకరి గుర్రాలను 
జెండాలను బాణాలతో కొట్టారు. ఆ సమయంలో. 

విశేషం: మహాభారత యుద్దంలో “సందడి కయ్యము” అనగా ఇరు పక్షాలలోని వీరులు ఒకరిపై ఒకరు వివక్షలు లేకుండా 


బాణాలు ప్రయోగించి యుద్దం చేయటం. ద్వంద్వ యుద్దం అనగా ఒక వీరుడు మరొక వీరుడితో పోరాడటం. ఆ పోరాటంలో 
ప్రక్క యోధులు జోక్యం కల్పించుకోరు. ఇది అలనాటి కట్టుబాటు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 161 


తే. ఆపగానందనుండు మురారి యురము । బాణవితతిని భేదింప శోణితమున(C 
686 యత 69८ దలిరాకు దుటి(గలింప । 2०68059 నవపారిజాతంబు తెటి(గు దాల్లి. 43 


ప్రతిపదార్థం: ఆపగా, నందనుండు= నదీపుత్రుడు(భీష్ముడు); మురారి+ఉరమున్‌= శ్రీకృష్ణుని వక్షస్థలాన్ని; బాణ వితతిని= 
అమ్ముల సముదాయంతో; భేదింపన్‌= గాయం చేయగా; అత(డు= ఆ శ్రీకృష్ణుడు; శోణితమునన్‌+దోయగి= నెత్తుటిలో తడిసి; 
తలిరాకు= చిగురాకు; తుఅ(గలింపన్‌= పొటమరించగా; మెజయు= ప్రకాశించే; నవ, పారిజాతంబు, తెబు(గు+తాల్సి= నూత్నమైన 
పారిజాత వృక్షంతీరు ధరించి; ఒప్పెన్‌= శోభిల్లాడు. 
తాత్సర్యం: భీష్ముడు అనేక బాణాలు ప్రయోగించి అర్జునుడి రథసారథి అయిన శ్రీకృష్ణుడి వక్షస్థలం ఛేదించాడు. 
అప్పుడు శ్రీష్ణుడు రక్తంతో తడిసి, ఎర్రని చిగురుటాకులతో శోభిల్లే నవ పారిజాత వృక్షంవలె వెలుగొందాడు. 
విశేషాలు: 1. మురారి= ముర+అరి= మురుడు అనే రాక్షసుడికి శృత్రువు- విష్ణువు, విష్ణువు అవతారం శ్రీకృష్ణుడు. 2. సారథిని 
సంరక్షించుకోవలసిన బాధ్యత రథికుడిదే. భీష్ముడు శ్రీకృష్ణుడిని వక్షస్థలం ఛేదించటం అంటే - అది అతడు సాధించిన 
ఘనకార్యంగానే చెప్పవచ్చును. శ్రీకృష్ణుడు సారథి. నిరాయుధుడు. రాయబారిగా సంధికై యత్నించి, తాను ఆయుధం ధరించనని 
ప్రతిజ్ఞ చేసినవాడు. రెండవనాటి యుద్దంలో శ్రీకృష్ణుడు గాయపడ్డాడు. మూడవనాడు శ్రీకృష్ణుడు, (ప్రతిజ్ఞాభంగం చేసికొని, 
చ(క్రధారియె భీష్ముడిపైకి ఉరికాడు. శ్రీకృష్ణుడి ప్రతిజ్ఞా భంగానికి ఇది పునాదియె పూర్వరంగం సృష్టించింది. 
క కనుగొని కోపంబున న । ర్లును+ డమరనదీ తనూజు సూతుని నొప్పిం 

చిన २९४८ డతని య । రదము మునుగంగా€ జేసి బాణముల వెల్లువలన్‌. 44 
ప్రతిపదార్థం: కనుగొని= చూచి= (శ్రీకృష్ణుడు గాయపడటం చూచి); కోపంబునన్‌= ఆగ్రహంతో; అర్జును(డు= అర్జునుడు; 
అమర నదీ, తనూజు, సూతునిన్‌= గంగానది కొడుకు భీష్ముడి రథసారథిని; నొప్పించినన్‌= బాణాలతో కొట్టగా; ఆత(డు= ఆ 
భీష్ముడు; అతని+అరదము= అర్షునుడి తేరును; బాణముల+వెల్లువలన్‌= అమ్ముల వరదలతో; మును(గంగన్‌+చేసెన్‌= 
మునిగిపోయేటట్లు చేశాడు. 


తాత్సర్యం: భీష్ముడు ఆ విధంగా తన రథసారథియెన శ్రీకృష్ణుడిని గాయపరచటం చూచి అర్జునుడు ఆగ్రహంతో 
భీష్ముడి సారథిని నొప్పించాడు. భీష్ముడు గూడ అర్షునుడి రథం కనిపించకుండా అమ్ముల వరదలలో- 
మునిగిపోయేటట్లు చేశాడు. 


క ఆవెల్లువ శరజిహ్వల(। ద్రావి ధనంజయ మహాగ్ని దరికొని కవియం 

గా వెగ డొందెడు కురుబల । దావము శాంతనవు( డంబుదము క్రియ( గాచెన్‌. 45 
ప్రతిపదార్దం: ధనుంజయ-మహా+అగ్ని= అర్షునుడనే గొప్ప అగ్ని; ఆ-వెల్లువన్‌= ఆ(బాణ) (ప్రవాహాన్ని; శర-బిహ్వలన్‌= 
బాణాలనెడి నాలుకలతో; (कष्टे (త్రాగి; దరికొని= సమీపించి; కవియంగాన్‌= చుట్టుముట్టగా; వెగడు+ఒందెడు= భయపడునట్టి; 
కురుబల దావమున్‌= కౌరవసేన అనెడి కార్చిచ్చును; శాంతనవు(డు= భీష్ముడు; అంబుదము (క్రియన్‌= మేఘంవలె; కాచెన్‌= 
రక్షించాడు. 
తాత్సర్యం: భీష్ముడు ప్రయోగించిన బాణాల వరదను అర్షునుడు అనే మహాగ్ని బాణాలనే జిహ్య్వలతో (త్రాగి 
వెలుగొందింది. ఆ అగ్ని కురుసేనలను కార్చిచ్చువలె బాధించింది. అయితే భీష్ముడు మేఘం వలె బాణవర్షం 
కురిపించి ఆ కార్చిచ్చు నుండి కౌరవసేనలను రక్షించాడు. 


162 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: రూపకం. ఈ పర్వంలో రూపకాలంకారాన్ని, ఉపమాలంకారాన్ని ప్రయోగించి తిక్కన - భీష్మార్టునుల యుద్ద 
కౌశలాన్ని అభివర్లించాడు. అర్జునుడు-మహాగ్ని వంటివాడయితే, భీష్ముడు - మేఘంవలె ఆ అగ్నిని ఆర్బగలిగాడు. 
వ. ఇత్తెటింగున నెక్కువ దక్కువలు లేక యక్కజంబుగా( బోరువారిం జారణ సిద్ద గంధర్వాదులు గనుంగొనుచుండి 

తమలో నిట్లనిరి: 46 
ప్రతిపదార్థం: ఈ+తెబింగునన్‌= ఈ రీతిగా; ఎక్కువ+తక్కువలు+లేక= సరిసమానంగా; అక్కజంబుగాన్‌= ఆశ్చర్యకరంగా; పోరు 
వారిన్‌= యుద్దం చేసేవారిని(భీష్ముడిని-అర్జునుడిని); చారణ, సిద్ద, గంధర్వ+ఆదులు= చారణులు, సిద్దులు, గంధర్వులు 
మున్నగువారు; కనుంగొనుచుండి= చూస్తూ; తమలోన్‌= వారిలో వారు; ఇట్టు+అనిరి= ఈ విధంగా అనుకొన్నారు. 
తాత్సర్యం: ఈ రీతిగా, ఒకరికి ఒకరు తీసిపోకుండా, గొప్ప సమయుద్దం చేసే భీష్ముడిని, అర్జునుడిని వేల్పు 
తెగలకు చెందిన వారు చూచి తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. 
విశేషం: లోకోత్తరమైన (ప్రతాప |ప్రాభవాలు (ప్రదర్శించినవారి కీర్తిని పొగడుతూ వేల్పు తెగలకు చెందిన చారణులు సిద్దులు గంధర్వులు 
గానం చేస్తారని పురాణకథనం. కవి సమయం. 
ఉ. ఒబండొరు చండవిక్రమము లోర్తురు వీరల కాక వీరితో 

నొండొకరుండు మార్మొన(గ నోపునె? పూని కృతాంతు(డైన నా 

ఖండలు( డైన నివ్విధపు( గయ్యము छ 55८ గంటిమే! 

పాండవ కౌరవోత్తముల బాహు విలాసము లిట్టులుండునే!' 47 
ప్రతిపదార్థం: ఒండు+ఒరు= ఒకరొకరు; చండ,విక్రమములు+ఓర్తురు= తీవ్రమైన పరాక్రమాలను సహించగలరు; వఏరల+కాక= 
వీరులు ఇర్వురు కాకుండా; వీరితోన్‌= (ఈ భీష్ముడితో, అర్జునుడితో); ఒండు+ఒకరుండు= మరి ఇంకొకడు; మార్కొన(గన్‌+ఓపునె?= 
యుద్దం చేయటానికి సమర్గుడు ఉన్నాడా?; పూని= కడగి; కృతాంతు(డు+ఐనన్‌= యముడే కావచ్చు; ఆఖండలుడు+ఐనన్‌= 
దేవేంద్రుడే కావచ్చు; ఇవ్విధపు+కయ్యములు= ఈ రీతిని జరిగే యుద్దాలు; ఎక్కడన్‌+ఐనన్‌= ఏ స్థలంలో అయినా; కంటిమే?= 
చూశామా?; పాండవ, కౌరవ+ఉత్తముల, బాహు, విలాసములు= పాండవులలో శ్రేష్టుడైన అర్జునుడి యొక్కయు, కౌరవులలో (ऊ 
భీష్ముడి యొక్కయు పరా(క్రమ ప్రాభవాలు; ఇట్టులు= ఈ రీతిగా; ఉండున్‌+ఏ?= ఉంటాయా? 
తాత్సర్యం: “ఈ భీష్ముడు, అర్జునుడు ఒకరికి ఒకరు దృీటైనవారు. ఇతరులు వీరితో సమానులు లేనే లేరు. 
భీష్ముడితో పోరాడగలవాడు అర్జునుడు ఒక్కడే. అట్లే అర్జునుడితో యుద్దం చేయగల సమర్దుడు మరి భీష్ముడు 
ఒక్కడే. వీరితో యముడుగాని దేవేం[ద్రుడుగాని యుద్దం చేయలేడు. పాండవోత్తముడైన అర్జునుడి పరా(క్రమం, 
కౌరవ (ప్రముఖుడైన భీష్ముడి పరాక్రమం ఇంత గొప్పగా ఉంటాయని అనుకొన్నామా?' 

ధృష్టద్యున్ను ద్రోణాచార్యుల యుద్దము (సం. 6-49-1) 


వ. అనియగ్గించి రంత మార్హాండుండు గగనమధ్యవర్తియయ్యె; నప్పుడు ధృష్టద్యుమ్నుండు ద్రోణాచార్యు పయిం 

గవిసిన నతండు. 48 
ప్రతిపదార్థం: అని+అగ్గించిరి= అని పొగడారు; అంతన్‌= పిదప; మార్తాండుండు= సూర్యుడు; గగన,మధ్యవర్తి+ అయ్యెన్‌= 
ఆకాశంలో మధ్యకు చేరాడు; అప్పుడు= ఆ మధ్యాహ్న కాలంలో; ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; ద్రోణాచార్యు, పయిన్‌= 
గురువైన - |ద్రోణుడిపై; కవిసినన్‌= తాకగా; అతండు= ద్రోణుడు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 163 


తాత్సర్యం: ఆ విధంగా చారణులు, సిద్దులు, గంధర్వులు భీష్ముడిని, అర్జునుడిని ప్రశంసించారు. అంతలో 
- మధ్యాహ్నం అయింది. ఆకాశమధ్యంలో సూర్యుడు (ప్రకాశించాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు (ద్రోణాచార్యుడిని 
మార్కొన్నాడు. 
తే. సూతు నొక్కవాలమ్మున స్రుక్క నేసి । యశ్వముల నాలుగింట నుబ్ద్బడ(గ జేసి, 

సిడము నడిమికి వెస( ద్రుంచె వెడ(దవాతి । దొడ్డ తూపున( గురుసేన దొంగలింప. 49 
ప్రతిపదార్థం: సూతున్‌= సారథిని(ధృష్టద్యుమ్నుడి సారథిని); వాలు+అమ్మునన్‌= వాడి బాణంతో; స్రుక్కన్‌+ఏసి= నొవ్వచేసి; 
అశ్యములన్‌= గుర్రాలను; నాలుగింటన్‌= నాలుగు బాణాలతో; ఉబ్బు+అడ(గన్‌+చేసి= అతిశయం అణగగొట్టి; వెసన్‌= వేగంగా; 
సిడమున్‌= జెండా; నడిమికిన్‌= మధ్యకు; వెడద, వాతి, దొడ్డ+తూపునన్‌= నిడివి నోరుగల గొప్ప బాణంతో; కురుసేన= కౌరవ 
సైన్యం; తొంగలింపన్‌= అతిశయించగా; (త్రుంచెన్‌= విరుగగొట్టాడు. 
తాత్సర్యం: ద్రోణుడు విజృంభించి, ధృష్టద్యుమ్నుడి సారథిని ఒక్క బాణంతో నొవ్వచేశాడు. నాలుగు బాణాలతో 
గుర్రాలను పడగొట్టాడు. ఒక పెద్ద బాణంతో జెండాను మధ్యకు రెండు ముక్కలు చేశాడు. కౌరవసేన ఉత్సాహంతో 
ఉరకలు వేసింది. 
క్ర ఆ ధృష్టద్యుమ్ము(డు స । క్రోధుండై బాణవితతి గురిసిన దృఢ సం 

వేధం బగు నారస మ । య్యోోధాగ్రణి యేసి 5668 నుక యతండున్‌. 50 
ప్రతిపదార్థం: ఆ+ధృష్టద్యుమ్ను(డు; సక్రోధుండు?+ఐ= కోపంతో కూడినవాడై; బాణ+వితతిన్‌= అమ్ముల సముదాయాన్ని; కురిసినన్‌= 
వరించగా; ఆ+యోధ+అగ్రణి= వీరులలో గ్రేష్టుడు(ద్రోణుడు); దృఢసంవేధంబు+అగు= గట్టిగా పీడించే శక్తిగల; నారసము= బాణం; 
ఏసి= ప్రయోగించి; నజికెన్‌= తునియలు చేశాడు. అతండున్‌= (ఆ ధృష్టద్యుమ్నుడు); ఉజిక= లెక్కచేయక; (మోది పద్యంతో అన్వయం.) 
తాత్సర్యం: ఆ ధృష్టద్యుమ్నుడు ఆగ్రహించి |ద్రోణాచార్యుడిసై బాణాలవాన కురిపించాడు. (ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి పై 
గొప్పు బలమైన బాణాలు ప్రయోగించాడు. [ద్రోణుడు వేసిన బాణాలను ధృష్టద్యుమ్నుడు తునియలు చేశాడు. 
క ఆచార్యు( దీవ్ర ఘన నా। రాచము లేయంగం ద్రుంచె గ్రక్కున; నవి వ 

మై చెడిపోయిన నార్జెం 1 జూచి భవద్దలము( బాండుసుతసైన్యంబున్‌. 51 
ప్రతిపదార్థం: ఆచార్యున్‌= గురుడిని(ద్రోణుడిని); తీవ్ర, ఘన,నారాచములు= వాడిమిగల గొప్పు బాణాలు; ఏయంగన్‌= 
ప్రయోగించి; కొట్టగా, (ద్రోణుడు); గ్రక్కునన్‌= వెంటనే; (త్రుంచెన్‌= ఖండించాడు; అవి= ఆ వాడి వేడి గల అమ్ములు; వమ్ము+ఐ= 
अदुः చెడిపోయినన్‌= పాడైపోవగా; చూచి= అరసి; భవత్‌+బలమున్‌= నీ సేన; పాండుసుత+ సైన్యంబున్‌= పాండవుల సేన; 
ఆర్బెన్‌= పెద్ద పెట్టున ధ్వని చేశాయి. 
తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు (ద్రోణాచార్యుడిపై మిక్కిలి వాడిమి గల గొప్ప బాణాలు ప్రయోగించాడు. [ద్రోణుడు 
ఆ బాణాలను అన్నిటినీ ఖండించాడు. అట్టి గొప్ప అమ్ములు వమ్రైపోవటం చూచి, కౌరవసేన పాండవసేన పెద్దపెట్టున 
నినాదాలు చేశాయి. 
విశేషం: ఆచార్యుడు అనగా గురువు అని అర్థం. అయితే ఆచార్య శబ్దం (ద్రోణుడికి సార్థకమైన బిరుదుగా సమకాలీన సమాజంలో 
ప్రచారానికి వచ్చింది. ఆచార్యుడు అన్నా, గురుడు అన్నా, ధనుర్విద్యా గురుడు అన్నా అర్హం- ద్రోణుడే మహాభారతంలో. 


164 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. ద్రోణుండలిగి శరాసనంబు ద్రుంచిన . 52 
ప్రతిపదార్థం: |ద్రోణుండు= (ద్రోణుడు; అలిగి= కోపించి; శర+అసనంబున్‌= విల్లును; (త్రుంచినన్‌= ఖండించగా. 
తాత్సర్యం: (ద్రోణుడు కోపించి ధృష్టద్యుమ్నుడి విల్లు ఖండించివేయగా. 


ఆ. పార్షతుండు శక్తిం బర(గింప నత(డు ము । త్తునియ( జేసి మటియు ద్రుపదసుతు(డు 
పెక్కుశక్తు లొక్కపెట్ట వైచిన( దును । మాడె రయము మెటియ నగ్గురుండు. 53 


ప్రతిపదార్థం: పార్షతుండు= (పృషతుని వంశీయుడు) ధృష్టద్యుమ్నుడు; శక్తిన్‌= శక్తి అనే పేరుగల ఒక గొప్ప ఆయుధాన్ని; 
పరయగింపన్‌= ప్రయోగించగా; అత(డు= (ద్రోణుడు); ముత్తునియన్‌= మూడు చిన్న చిన్న ముక్కలు; చేసెన్‌= చేశాడు; మటియున్‌= 
ఇంకను; (ద్రుపద+సుతు(డు= [ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడు; సెక్కు+శక్తులు= అనేక శక్తులను; ఒక్క+పెట్టన్‌= ఒకేసారి; 
వైచినన్‌= ప్రయోగించగా; ఆ+గురుండు= ఆ గురుడు ద్రోణుడు; రయము+మెబుయన్‌= వేగం వెలుగొందేటట్టుగా (శీఘ్రముగా); 
తునుమాడెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిపై “శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. ద్రోణుడు ఆ 'శక్తి ని మూడుముక్కలుగా 
చేశాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు ఎన్నో శక్తులను [ద్రోణుడిపై ప్రయోగించాడు. ఆ శక్తులను అన్నిటినీ (ద్రోణుడు 
ఖండించాడు. 


విశేషం: 1. మహాభారత యుద్దకాలంలో “శక్తి” అనే ఆయుధ విశేషం గూర్చి పలుచోట్ల వర్లన ఉన్నది. పేరును బట్టే అది 
బాణం కంటె గొప్పది అని చెప్పవచ్చును. కర్లుడి సహజ కవచ కుండలాలు మాయా(బ్రాహ్మణ వేషంలో దానంగా పరి(గ్రహించిన 
దేవేంద్రుడు (ప్రత్నామ్నాయంగా “క్తి” అనే ఆయుధ విశేషం అతడికి ఇచ్చాడు. దీనినిబట్టి “శక్తి” ఎంతటి గొప్ప ఆయుధమో 
ఊహించవచ్చును. 


ख.  పృషతపాొత్రుండు గద వైవ( బిడుగు( బోలె । నడరునెడ( బొడిగా( జేసి న స్రగురు(డు 
భల్లముల గట్టి మైమటు వెల్ల జించి । యతని నెత్తుటిలో ముంచె శితశరముల. 54 


ప్రతిపదార్థం: పృషత+పాత్రుండు= పృషతుడి మనుమడు - ధృష్టద్యుమ్నుడు; గద= గద అనే ఆయుధాన్ని; వైవన్‌= విసరగా; 
(అది); పిడుగు+పోలెన్‌= పిడుగువలె; అడరు+ఎడన్‌= భయంకరంగా విజృంభించే సమయంలో; అస్త్ర గురు(డు= ద్రోణుడు; 
(దానిని= ఆ గదను); పొడిగాన్‌+ చేసెన్‌= అణువులుగా ఖండించాడు.(అంతేకాక); భల్లములన్‌= ఈటె బాణాలతో; 
మైమణువు+ఎల్లన్‌= కవచాన్ని అంతటినీ; చించి= ఖండించి; అతనిన్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని; శిత శరములన్‌ =వాడి బాణాలతో; 
నెత్తుటిలోన్‌+ముంచెన్‌= రక్తంలో తడిపి వేశాడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు (ద్రోణాచార్యుడిపై గద విసరాడు. పిడుగువలె మీదకు వచ్చే ఆ గదను ద్రోణుడు 
పొడి పొడి చేశాడు. అంతేకాక ఈటె బాణాలలో ధృష్టద్యుమ్నుడి కవచం ఛేదించి, వాడి బాణాలు ప్రయోగించి 
ఆతడిని నెత్తుటిలో ముంచివేశాడు. 


విశేషం: గద - ఆయుధ విశేషం. బాణం కంటె బలవత్తరమైనదే. అయితే “శక్తి” - గదకంటె కూడా గొప్పది. గద - ఆకారరేఖలు 
నేటివారికి తెలిసినట్టివే కాని “శక్తి స్వరూప స్వభావాలు ఊహకు అందనట్టివే. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 165 


&. ఒండొక చాప మెత్తికొని యుగ్రత నా పృషతాన్వయాగ్రగ 

ణ్యుం డడరించు నారసము లుచ్చి చనంగ గురుండు గ్రొవ్విరుల్‌ 

నిండిన కింశుకంబు రమణీయత జూడగ నొప్పి వాని వి 

ల్వెండియు రెండు సేసి యవలీల హయంబుల సూతు( జంపినన్‌. 55 
ప్రతిపదార్థం: ఒండు+ఒక= ఇంకొక; చాపము= విల్లు; ఎత్తికొని= తీసికొని (గహించి; ఆ పృషత+అన్వయ+లఅ(గగణ్యుండు= 
ఆ పృషతుని వంశంలో మొదట పరిగణించ దగినవాడు- ధృష్టద్యుమ్నుడు; అడరించు= ప్రయోగించే; నారసములు= బాణాలు; 
ఉచ్చి చనంగన్‌= చీల్చుకొనిపోగా; గురుండు= (ద్రోణాచార్యుడు; (క్రొవ్విరుల్‌-(క్రొత్త+విరుల్‌ కొత్తగా పూచిన పూవులు; నిండిన= 
దట్టంగా వ్యాపించిన; కింశుకంబు+రమణీయతన్‌= చిలుకముక్కురంగు పువ్వులు పూచే మోదుగు వృక్షంయొక్కఅందంతో; 
చూడ(గన్‌+ఒప్పి= చూచేందుకు శోభిల్లి; వాని= ఆ ధృష్టద్యుమ్నుడి; విల్‌= ధనుస్సును; వెండియున్‌= మరల ఇంకోసారి; 
రెండు+చేసి= ఖండించి; అవలీలన్‌= సులువుగా; హయంబులన్‌= గుర్రాలను; సూతున్‌= రథసారథిని; చంపినన్‌= చంపగా. 


తాత్సర్యం: ఒకసారి (ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి విల్లు ఖండించాడు. ఇంకో విల్లు ఎత్తుకొని ధృష్టద్యుమ్నుడు అమ్ములు 
వేయగా, [ద్రోణుడు గాయపడ్డాడు. ఆ గాయాలలో నుండి నెత్తురు పైకి (స్రవించి వచ్చింది. అప్పుడు [ద్రోణుడు 
కొత్త పూవులు పూచిన మోదుగ చెట్టువలె అందంగా కనుపించాడు. అయితే (ద్రోణుడు ఇంకోసారి ధృష్టద్యుమ్నుడి 
విల్లు ఖండించి, అతడి రథసారథినీ గుర్రాలను సంహరించాడు. 

విశేషం: కింశుక వృక్షం= మోదుగుచెట్టు. దాని పువ్వులు చిలుక ముక్కు రంగువలె ఎర్రగా ఉంటాయి. 


మ. విరథుండై పొలివోని బంటుతనమున్‌ వేగంబు నొప్పంగ బి 
ట్టరదంబున్‌ డిగునప్పు చేతిగద నుగ్గెరాల నేసెన్‌ ధను 
ర్గురు( డవ్వీరు(డు వాలునుం బలుకయున్‌ ఘోరాకృ్ళతిం బుచ్చికొం 
చు రయంబారC గడంగి బె ట్టడర సంక్షోభించె నీ సైన్యముల్‌. 56 


ప్రతిపదార్థం: విరభుండు+ఐ= రథం లేనివాడై; పొలి+పోని+బంటుతనమున్‌= మొక్కవోని పరాక్రమంతో; వేగంబున్‌= తీ(వ్రతా; 
ఒప్పంగన్‌= శోభిల్లగా; బిట్టు= మిక్కుటంగా; అరదంబున్‌+డిగు+అప్పు= తేరునుండి | క్రిందికి దిగే సమయంలో; చేతి+గద= చేతిలో 
ఉన్న ఆయుధ విశేషం- గద; నుగ్గు+ఐ= పొడి పొడి అయిపోయి; రాలన్‌= (క్రింద పడేటట్లుగా; ధనుస్‌+గురు(డు= ధనురాచార్యుడు- 
ద్రోణుడు; ఏసెన్‌= బాణాలు ప్రయోగించాడు; ఆ+వీరుడు= ధృష్టద్యుమ్నుడు; వాలునున్‌+పలుకయున్‌= కత్తి,డాలు; ఘోర+ఆకృతిన్‌= 
భయంకరమైన రూపంతో; పుచ్చికొంచున్‌= పట్టుకొంటూ; రయంబు+ఆరన్‌= వేగంగా; కడంగి= పూని; బెట్టు+అడరన్‌= 
మిక్కుటంగా విజృంభించగా; నీ సైన్యముల్‌= నీ సేనలు (కౌరవ సైన్యాలు); సంక్షోభించెన్‌= వ్యాకులతచెందాయి. 
తాత్సర్యం: ద్రోణాచార్యుడు - ధృష్టద్యుమ్నుడిని విరథుడిని చేశాడు. కాని ధృష్టద్యుమ్నుడు జంకు గొంకులు 
లేకుండగా పరా(క్రమోపేతుడై గద చేబూని (క్రిందికి దూకుతుండగా, [ద్రోణుడు ఆ గదను నుగ్గు నుగ్గు చేశాడు. 
అయినా, ఆ మహావీరుడు - ధృష్టద్యుమ్నుడు - కత్తి డాలు పట్టుకొని నేలమీదికి ఉరికి - విజృంభించాడు. ఆతని 
రౌద్రాకృతి చూచి కౌరవ సైన్యం గజగజ వణకిపోయింది. 


క గురు(డనునురుతరగిరి ని । ష్టుర భంగిం బుట్టి వచ్చు సునిశితబాగో 
త్మరచండవేగనదికి నె । దురు చన రాదయ్యె నపుడు ద్రుపదసుతునకున్‌. 57 


166 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గురు(డు+అను= (ద్రోణాచార్యుడు అనే; ఉరుతర, గిరి= గొప్ప కొండ; నిష్ట్ణురభంగిన్‌+పుట్టి,వచ్చు= కఠినరీతిలో 
ఉద్భవించి వచ్చే; సునిశిత బాణ+ఉత్కర చండవేగ నదికిన్‌= మిక్కిలి వాడియెన అమ్ముల సముదాయం అనే గొప్ప వేగంతో 
కూడిన ఏటికి; అపుడు= ఆ సమయంలో; (ద్రుపద సుతునకున్‌= (ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడికి; ఎదురు చన 
రాదు+అయ్యెన్‌= ఎదురుగా వెళ్ళటానికి శక్యం కాలేదు. 
తాత్సర్యం: (ద్రోణాచార్యుడి ధాటికి, ధృష్టద్యుమ్నుడు ఆగలేకపోయాడు. (ద్రోణుడు ఒక పెద్ద కొండవలె ఉన్నాడు. 
అతడు ప్రయోగించే బాణాలు కొండనుండి అతివేగంతో (క్రిందికి దూకే నదివలె ఉన్నాయి. ఆ ఏటికి ధృష్టద్యుమ్నుడు 
ఎదురీదలేకపోయాడు. 
విశేషం: అలం: రూపకం. గురుడు ఉపమేయం. ఉరుతరగిరి - ఉపమానం. చండవేగనది - ఉపమానం. సునిశిత బాణోత్కరము 
~ ఉపమేయం. పెద్ద కొండనుండి ప్రవహించే నదికి ఎవరు ఎదురేగగలరు? 

కొందరు ఇట్టా అన్వయం చెప్పారు: ఇందు గురు(డు ఉరుతరగిరి. అది ధృష్టద్యుమ్నుడి సునిశిత బాణోత్కర మనెడి 
చండవేగ నదికి ఎదుర్కొనరానిదయింది. 
క గతి (००९०६००८ బై: దొర(గెడు । శితశరములు పలక జడియ(జేయుచు ద్రుపద 

క్రితిపతిసుతుండు మెటియ౮గ । నతిరయమున ననిలతనయు( డడ్డము సాొచ్చెన్‌. 58 


ప్రతిపదార్థం: గతి= గమనము - వేగము; కుందియున్‌= తగ్గినప్పటికిని; పైన్‌+తొరణౌడు= పైనవచ్చిపడే; శిత+ శరములు= 
వాడిబాణాలు; పలకన్‌= డాలుతో; జడియన్‌+చేయుచున్‌= ఆపుకొంటూ; (ద్రుపద+క్షితిపతి+సుతుండు= (ద్రుపద రాజు కొడుకు- 
ధృష్టద్యుమ్నుడు; మెజయయగన్‌= వెలుగొందగా; అతి+రయమునన్‌= మిక్కుటమగు వేగంతో; అనిలతనయు(డు= 
వాయుసుతుడు(భీముడు); అడ్డము+చొచ్చెన్‌= అడ్డుపడ్డాడు; అనగా [ద్రోణునకు - ధృష్టద్యుమ్నునకు మధ్య వచ్చి నిలబడ్డాడు. 
తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు విరథుడై - గతిలేనివాడయినప్పటికీ - తనపై బడే వాడి బాణాలను తన చేతి డాలుతో 
నివారించుకొంటూ, ధైర్యంగా నిలబడినప్పుడు - మిక్కుటమైన వేగంతో భీమసేనుడు అతడి దగ్గరకు చేరి, అతడిని 
ఆదుకోగలిగాడు. 

విశేషం: కురుక్షేత్ర సంగ్రామంలో ఇది ఒక అద్భుతఘట్టం. [ద్రోణాచార్యుడికి - ద్రుపదుడికి గల వైరం జగత్‌ ప్రసిద్ధం. ద్రుపదసుతుడు, 

పాండవసేనాధిపతీ అయిన ధృష్టద్యుమ్నుడు యుద్దంలో మొట్టమొదటిసారి ద్రోణుడిని మార్కొని - పోరాటంలో పొందిన అవమానం 

- ఈ ఘట్టంలో తిక్కన హృదయంగమంగా వర్లించాడు. 

వ. ఇట్లుసొచ్చివృకోదరుండు గురుం గ్రూరాస్త్రసప్తకంబున నొప్పించి పాంచాలపతిసుతు నొండొకయరదం 
బెక్మించుటయు(గనుంగొని నీకొడుకు కళంగపతికిం జేయి వీచి వాయుతనయుం దలపడ నియోగించిన 
నతండు మహాసైన్యసహాయత్వంబునం ध భీమసేనుపై నురవడించి నడచె గుంభసంభవుండును 
విజృింభితుం డై విరాటద్రుపదులం దాక ధర్మతనయుండు ధృష్టద్యుమ్ముం గలిసికొని వెన్నుదన్ని నిలిచె 
జేదికరూశదేశంబులబలంబులు మహాబలనందను ముందటికి వచ్చె నట్టియెడ. 59 


ప్రతిపదార్థం: ఇట్లు= ఈ విధంగా; వృకోదరుండు= భీముడు; చొచ్చి= (ప్రవేశించి; గురున్‌= ద్రోణుని; క్రూర+అ స్ర+సస్తకంబున్‌= కఠినమైన 
ఏడు బాణాలతో; నొప్పించి= బాధించి; పాంచాలపతి+సుతున్‌ పాంచాలరాజపుత్రుని= ధృష్టద్యుమ్నుని; ఒండొక+అరదంబు+ఎక్కించుటయున్‌= 
వేరొక రథంపైకి ఎక్కించటాన్ని; కనుంగొని= చూచి; నీకొడుకు= దుర్యోధనుడు; కళింగపతికిన్‌= కళింగదేశ రాజునకు; చేయి+వీచి= చేతితో 


సైగచేసి; వాయుతనయున్‌= భీముడిని; తలపడన్‌= మార్కొనటానికి; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; అతండు= ఆ కళింగ దేశరాజు; 


భీష్మపర్యము - ద్వితీయాశ్వాసము 167 


మహాసైన్య సహాయత్త్వంబునన్‌= గొప్పసేన యొక్క తోడ్సాటుతో; పేర్చి= విజృంభించి; భీమసేనుపైన్‌= భీమునిపై; ఉరవడించి+నడచెన్‌= 
ఉత్సాహంతో మార్కొన్నాడు; కుంభసంభవుండును= (ద్రోణాచార్యుడును; విజృంభితుండై= అతిశయించినవాడై; విరాట[ద్రుపదులన్‌= 
విరాటరాజును, (ద్రుపదరాజును; తాణడెన్‌= మార్కొన్నాడు; ధర్మతనయుండు= ధర్మరాజు; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుని; కవిసికొని; 
వెన్ను+ తన్ని+నిలిచెన్‌= బాసటగా నిలబడ్డాడు; చేది, కరూశ, దేశంబుల బలంబులు= చేది దేశానికి. కరూశదేశానికి చెందిన సేనలు; 
మహాబల నందను ముందటికిన్‌= భీమసేనుని ముందుకు; వచ్చెన్‌; అట్టి+ఎడన్‌= ఆ సమయమందు. 


తాత్సర్యం: అప్పుడు భీముడు మిక్కిలి వేగంతో ఆ స్థలానికి వచ్చి ద్రోణుడికీ ధృష్టద్యుమ్నుడికీ మధ్య నిలబడి ద్రోణుడిపై 
ఏడు వాడి బాణాలు ప్రయోగించి, ధృష్టద్యుమ్నుడిని వేరే రథంపైకి ఎక్కించాడు. అప్పుడు దుర్యోధనుడు-భీమసేనుడు 
విరథుడైన ధృష్టద్యుమ్నుడిని రక్షించటం చూచి, చేతిసన్నతో కళింగదేశ రాజును అక్కడకు రమ్మని ఆజ్ఞాపించాడు. 
కళింగదేశ రాజు గొప్పసైన్యంతో వచ్చి, భీమసేనుడిని మార్కొన్నాడు. [ద్రోణుడు విజృంభించి విరాటరాజును (ద్రుపద 
రాజును మార్కొన్నాడు. ధర్మరాజు ఆ చోటికి సత్వరం ఏతెంచి, ధృష్టద్యుమ్ముడికి బాసటగా నిలబడ్డాడు. చేది, కరూశ 
దేశాల సేనలు భీమసేనుడికి బాసటగా చేరి నిలిచాయి. ఆ సమయంలో. 
విశేషం: తిక్కన యుద్ద వర్ణన- ఆం(ధ్ర వాజ్మయ జగత్తులో పేరుకెక్కింది. ఈ ఘట్టం ఉదాహరణ ప్రాయమైనట్టిది. ద్రోణ ధృష్టద్యుమ్నుల 
మధ్య జరిగిన పోరాటం కన్నులకు కట్టేటట్టు తిక్కన వర్ణించాడు. ఈ తరుణంలో వచ్చి ఆదుకొని భీముడు ధృష్టద్యుమ్నుడిని రక్షించాడు. 
తే. ७४८८ గాళింగనాయకుం డగు శ్రుతాయు । వునకు( దో డయి 8८७०८ దననిషాద 

సైన్యమును దాను భీముపై సరభసముగ। గేతుమంతుండు ఫణిరాజకేతు( డలర. 60 
ప్రతిపదార్థం: కళింగ నాయకుండు+అగు= కళింగదేశాధీశుడైన; (శ్రతాయువునకున్‌= (శ్రుతాయువు అను పేరుగల రాజునకు; 
తోడు+అయి= సాయం చేసేందుకు చేరినవాడై; కేతుమంతుండు= కేతుమంతుడు అనే పేరుగల రాజు; తన+నిషాద+ సైన్యమును= 
ఆటవికులతో కూడిన తన సైన్యాన్ని; తాను= తాను; వీ(కమైన్‌= ఉత్సాహంతో; ఫణిరాజకేతు(డు= పాముగుర్తు జెండాయందు 
కలవాడు, దుర్యోధనుడు; అలరన్‌= సంతసించునట్టుగా; సరభసముగన్‌= వేగిరపాటుతో, అడరెన్‌= విజృంభించాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు చేసన్నతో నియోగించగా, కళింగదేశరాజు సేనాసమేతంగా వచ్చి భీమసేనుడిని 
మార్కొన్నాడు. అప్పుడు కేతుమంతుడు అనే వీరుడు - ఆటవిక సైన్య నాయకుడు, వేగంగా వచ్చి - కళింగరాజు 
శ్రుతాయువునకు బాసటగా నిలిచాడు. దుర్యోధనుడు ఆ దృశ్యం చూచి ఎంతో సంతోషించాడు. 


ख. 8८०० 2890८568 బల ము । एट०९४८ त ०८25८ దలపడి హేతి 
స్తోమావృత మై వ్రాలెను । భూమిపయిన్‌ సగముసగము పొలుపట్‌ విటిగెన్‌. 61 


ప్రతిపదార్థం: భీముని+ముందటి+బలము= భీమునకు బాసటగా ముందునకు చేరి నిలిచిన సేన(చేది కరూశ దేశములకు 
సంబంధించిన సేనలు); ఉద్దామతన్‌= అతిశయంతో; కాళింగ+సేనన్‌= కళింగదేశానికి సంబంధించిన సేనను; తలపడి= మార్కొని; 
హేతి+స్తోమ+ఆవృతమై= కత్తుల సముదాయంలో కూడుకొని; భూమిపయిన్‌= నేలమీదకు; వాలెను= పడిపోయాయి; సగము+సగము= 
సగానికి సగం; పొలుపు+అతి= శోభ తరిగిపోయి; విటిగెన్‌= పారిపోయింది. 


తాత్సర్యం: ఖభీమ్మనుడికి బాసటగా ముందుకు వచ్చి నిలిచిన సేనలు- చేది కరూశ దేశాలకు సంబంధించిన 


సేనలు- కళింగసేనలను తీవ్రంగా మార్కొని, తమ తమ కత్తులతో గూడ సగం సేననేల కూలింది. మిగిలిన 
సగం శోభ తిరిగి పారిపోయింది. 


168 శ్రీనుదాంధ్ర మహాభారతము 


७. మదముమిగిలి కేతుమంతు(డు గౌంతేయు । పైకి( గవిసి యతని బాణశిఖల 
వ్రుందిపోయె( గడ(గి మంటలో నుతికిన । మిడుతవోలె 29९0 మిడుక లేక, 62 


ప్రతిపదార్థం: మదము+మిగిలి= గర్వం అతిశయించి; కేతుమంతుండు= కేతుమంతుడు; కౌంతేయుపైకిన్‌= భీమునిపైకి; కవిసి= 
మార్కొని; అతని బాణ శిఖలన్‌= భీమునియొక్క బాణ జ్వాలలలో; మంటలోన్‌= అగ్నిలో; ఉటీకిన= దూకిన; మిడుత+పోలెన్‌= 
శలభం వలె; మెల(గన్‌= తిరుగ; మిడుక+లేక= వీలులేక; మ్రంది+పోయెన్‌= నశించిపోయాడు. 

తాత్సర్యం: కేతుమంతుడు భీమునిపైకి విజృంభించాడు. కాని, అగ్నిలోపడి తప్పించుకోలేని శలభంవలె భీముని 
బాణాగ్నిలో పడి నశించిపోయాడు. 


విశేషం1. శలభం= (ఒకకీటకం, చిన్న పురుగు - మిడుత) అగ్ని కనిపిస్తే చాలు అందులో పడిపోతుంది. ఇది సుస్పష్టమైన 
ఆత్మహత్య. శలభం ఎందుకు అగ్నిలోకి దూకుతుంది? అది సృష్టిస్వభావ రహస్యం. కేతుమంతుడు భీమునితో మార్కొనటం 
అటువంటిదే. అంతేకాదు- మానవ హృదయ కుహరాంతరాల దొంతరలలో ఎక్కడో ఆత్మహత్యా సదృశమైన యుద్ద ప్రీతి బహుశః 
- శలభ స్వభావ సన్నిభమైనట్టిది రహస్యంగా దాగి ఉందేమో! లేకపోతే ప్రపంచ చరిత్రలో - ఎన్నెన్ని యుద్దాలు జరిగాయి? 
ఎందరు మరణించారు? ఈ చిన్ని పద్యంలో తిక్కన ఈ అత్యద్భుత సృష్టి రహస్యాన్ని పొందు పరచాడా? తిక్కన (ప్రత్యక్షంగా 
ఎన్నో యుద్దాలు చూచినట్టివాడు. తిక్కన యుద్దవర్లనలలో ఆతని (ప్రత్యక్ష పరిజ్ఞానం కనిపిస్తుంది. 
చ. పవనసుతుం గళంగనరపాలసుతుం డగు శక్రదేవు( డు 

గ్రవిశిఖవృష్టి( దేల్చి తురగంబుల( గూల్చిన( గ్రోధదీప( డై 

యవిహతభంగి భూరిగద నాత(డు వైచిన( గూలె వాడు వ 

జ్ర విహతి(గూలు శైల మన సారధికేతుయుతంబుగా నిలన్‌. 63 


ప్రతిపదార్థం: కళింగ+నరపాల+సుతుండు+అగు= కళింగరాజు కొడుకైన; శ(క్రదేవుడు= శక్రదేవుడు అను పేరుగలవాడు; 
పవన+సుతున్‌= వాయుపుత్రుడైన భీముని; ఉగ్ర విశిఖ వృష్టిన్‌ తేల్చి= భయంకరమైన బాణవర్షంలో తేలునట్టుగా చేసి; 
తురగంబులన్‌= గుర్రాలను; గూల్చినన్‌= సంహరించగా; ఆత(డు= భీమసేనుడు; (క్రోధ దీప్తుడు+ఐ= కోపంచే వెలుగొందినవాడై; 
అవిహత భంగిన్‌= ఎదురులేని రీతిగా; భూరి+గదన్‌= పెద్ద గదను; వైచినన్‌= విసరగా; వాడు= ఆ శక్రదేవుడు; వ(జ్ర+విహతిన్‌= 
వజ్రం యొక్క దెబ్బవలన; కూలు= నేలమీదకు పడిపోయే; శైలము+అనన్‌= కొండ అనునట్లుగా; సారథి కేతు యుతంబుగాన్‌= 
సారథితో, జెండాతో పాటుగా; ఇలన్‌= నేలయందు; కూలెన్‌= పడిపోయాడు. 
తాత్సర్యం: కళింగరాజపు(త్రుడు - శ(క్రదేవుడు భీమసేనుని మార్కొని, భయంకరములైన బాణాలు ప్రయోగించి 
- గుర్రాలను చంపివేశాడు. భీముడు కోపించి పెద్ద గదను ఆతనిపై విసిరాడు. ఆ దెబ్బకు శక్రదేవుడు సారథితోపాటు, 
జెండాతోపాటు- వజ్రాయుధం తాకిడికి కూలే కొండ వలె - నేలపై కూలిపోయాడు. 
విశేషం: మిక్కలి (ప్రాచీన కాలంలో కొండలకు రెక్కలుండేవట. అవి, ఇచ్చ వచ్చిన చోట నేలపై వాలి - అపార జననష్టం కలిగించేవట. 
అప్పుడు దేవేం(ద్రుడు - కొండల రెక్కలు తన వజ్రాయుధం చేత నరికివేశాడని, అప్పటినుండీ కొండలు కదలికలేకుండా 'నగము” 
లై నేలమీద పడి ఉన్నాయనీ పురాణకథ. 
వ. ఇవ్విధంబున నద్దుతభయావహం బగు పరాక్రమంబునం బేరి భీమసేనుండు ఘటితకాంచన బిందు 
సందోహసుందరంబును దృఢవిశాలంబును నగు పలకయుం గల్పాంతకృతాంతజిహ్వాబీ లం బగు 
కరవాలంబును బుచ్చికొని హతహయం బగు నరదంబు డిగ్గిన 64 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 169 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; అద్భుత+భయ+ఆవహంబు+అగు= ఆశ్చర్యకరమూ, భయముతో కూడినట్టిదీ 
అగు; పరాక్రమంబునన్‌= శౌర్యంతో; పేర్చి= అతిశయించి; భీమసేనుండు; ఘటిత కాంచన+బిందు+సందోహ+సుందరంబును= 
పొదగబడిన బంగారు చిరువలయ సముదాయంతో అందమైనట్టిదీ; దృఢ విశాలంబును+అగు= గట్టిగా ఉండి నిడివిగా ఉన్నట్టిదీ; 
పలకయున్‌= డాలును; కల్ప+అంత+కృతాంత+బజిహ్వా+ఆభీలంబు+ అగు= కల్పము చివర((ప్రళయకాలంలో) యముని నాలుకవలె 
భయంకరమైనదీ అయిన; కరవాలంబును= కత్తిని; పుచ్చికొని= (గ్రహించి; హత+హయంబు+అగు= చచ్చిపోయిన గుర్రాలుగల; 
అరదంబున్‌= రథమును; డిగ్గినన్‌= దిగిపోగా. 
తాత్సర్యం: ఈ రీతిగా (విరథుడైన) భీమసేనుడు, ఆశ్చర్యకరమూ భయంకరమూ అయిన శౌర్యాన్ని ప్రదర్శించాడు. 
భీముడు ఒక చేతితో డాలు పట్టుకున్నాడు. ఆ డాలు దృఢమైనదీ, విశాలమైనదీ. మధ్యలో బంగారు బిందువులు 
ఎన్నో పొదగబడి ఉన్నాయి. ఇంకోచేతితో కత్తి పట్టుకున్నాడు. ఆ కత్తి ప్రళయకాలంలో యమధర్మరాజు నాలుకవలె 
భయంకరంగా ఉంది. ఆ రీతిగా -గుర్రాలు చచ్చిపోయిన రథం విడిచిపెట్టి భీముడు క్రిందికి దిగాడు. 
ఆ. కొడుకుపాటు( జూచి కోపించి కాళింగ । పతి రయమునం( దేరు వటిపి భీము 

బొదివి పిడుగు గొదమ వోని నారసము బి । ట్టేసి నది యతండు వేసి దునియ. 65 
ప్రతిపదార్థం: కొడుకు+పాటున్‌= పుత్రుని పతనం; చూచి= కాంచి; కోపించి; కాళభింగపతి= కళింగదేశరాజు; రయమునన్‌= వేగంగా; 
తేరు+పణుపి= రథాన్నితోలి; భీమున్‌+పొదివి= భీముని మార్కొని; పిడుగు+కొదమ+పోని నారసము= చిన్న పిడుగువంటి బాణం; 
బిట్టు+ఏసెన్‌= గొప్పగా ప్రయోగించాడు; అది= దానిని(ఆ బాణాన్ని); అతండు= భీముడు; తునియన్‌= ముక్కలుగా; వేసెన్‌= 
చేశాడు. 
తాత్సర్యం: తన కొడుకైన శక్రదేవుడు మరణించడం చూచి, ఆగ్రహించి, కళింగదేశరాజైన (శ్రుతాయువు వేగంగా 
తన రథాన్ని భీమునిపైకి తరలించాడు. భీమునిపై పిడుగువంటి బాణం ప్రయోగించాడు. అయితే భీముడు ఆ 
బాణాన్ని తునియలుగా ఖండించాడు. 


క మదమున శ్రుతాయు వొక్కట(। బదునాలుగు తోమరములు వరగించిన నే 

ర్పొదవ(గ( బవనజు( డన్నిటి( । జిదురుపలుగ( జేసి ఖడ్గచిత్రనిహతులన్‌. 66 
ప్రతిపదార్థం: మదమునన్‌= గర్వంతో, (శ్రుతాయువు= (శ్రుతాయువు అను పేరుగల కళింగదేశరాజు; ఒక్కటన్‌= ఒకేసారి; 
పదునాలుగు+ తోమరములు= పధ్నాలుగు చిల్లకోలలు; పరంగించినన్‌= (ప్రయోగింపగా; నేర్పు+ఒదవయగన్‌= సామర్థ్యం 
బయటపడేటట్టుగా; పవనజు(డు= వాయుసుతుడు(భీముడు); అన్నిటిన్‌= ఆ పదునాలుగు చిల్లకోలలనూ; చిదురుపలుగన్‌= 
చిన్ని చిన్ని ముక్కలుగా; ఖడ్గ+చిత్ర+నిహతులన్‌= ఆశ్చర్యకరంగా కత్తితో కొట్టబడిన వాటినిగా; చేసెన్‌= చేశాడు. 
తాత్సర్యం: మిక్కుటమగు గర్వంతో, (శ్రుతాయువు ఒకేసారి పదునాలుగు చిల్లకోలలు భీమునిపై ప్రయోగించాడు. 
భీముడు చాకచక్యంతో అన్నిటినీ చిన్నిచిన్ని ముక్కలుగా ఆశ్చర్యకరంగా తన చేతికత్తితో ఖండించాడు. 

భీమసేనునిచేత భానుమంతుండు సచ్చుట (సం-6-50-30) 


వ. అప్పుడా కళింగపతియనుజుం డగు భానుమంతుండు దంతి నికరంబుతో నగ్రజునకుం దలమిగిలి పవమాన 
సూనుపై నదరి నిజఘటలకుం దలకడచి యతనిమేన నారాచంబులు నాటించుచు( గదిసి తన యెక్కిన 
యేనుంగు నేపునం బురికొల్చిన. 67 


170 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అప్పుడు; ఆ కళింగపతి+అనుజుండు అగు= ఆ కళింగరాజైన (శ్రతాయువు యొక్క తమ్ముడు అయిన; 
భానుమంతుండు= భానుమంతుడు అను పేరుగలవాడు; దంతి+నికరంబుతోన్‌= ఏనుగుల గుంపుతో; అ(గ్రజునకున్‌+తల+మిగిలి= 
అన్నగారిని అతిక్రమించి; పవమాన సూనుపైన్‌= భీమునిపై; అడరి= విజృంభించి; నిజ+ఘటలకున్‌+తలకడచి= తన ఏనుగుల 
సముదాయాన్ని దాటి; అతని+మేనన్‌= భీముని శరీరమందు; నారాచంబులు= బాణాలు; నాటించుచున్‌= (గుచ్చుతూ; కదిసి= 
పూని; తన+ఎక్కిన+ఏనుంగున్‌= తాను అధివసించిన ఏనుగును; ఏపునన్‌+పురికొల్సినన్‌= మిక్కుటముగా (ప్రోత్సహించగా. 
తాత్సర్యం: ఆ సమయంలో కళింగరాజు (శ్రుతాయువు తమ్ముడు భానుమంతుడు, ఏనుగుల సముదాయంలో 
అన్నను అతిక్రమించి, భీమునిపై వాడిబాణాలు నాటేటట్టు చేశాడు. అంతేగాక - తాను ఎక్కిన ఏనుగును పురికొల్పగా 
(తరువాతి పద్యంతో అన్వయం.) 
విశేషం: పురాణాలలో, చరిత్రలో కూడా కళింగదేశం ఏనుగులకు (ప్రసిద్ది కెక్కింది. భీముడు ఏనుగులను చంపటంలో సిద్దహస్తుడు. 
అందుచే కళింగులకూ భీముడికీ సహజవైరం ఏర్పడింది. 
శా. _ కుంతీసూను(డు సింహనాదమున ® పిక్కటిల్లంగ దు 

రాంతస్వారగతిం గరిం గదిసి రౌద్రస్పూర్తి లంఘించి త 

ద్రంతంబుల్‌ వెస నెక్కి త్రొక్కి తునిమెన్‌ ధారాళరక్తఛ్లటా 

ర श -० 

క్రాంతంబై నభమొప్ప వాని( బటుఖద్గస్పారధారాహతిన్‌. 68 
ప్రతిపదార్థం: కుంతీసూను(డు= కుంతికొడుకు - ఈ సందర్భంలో భీముడు; సింహనాదమునన్‌= సింహగర్జన వంటి అరుపుతో; 
దిక్కుల్‌= దెసలు; పిక్కటిల్లంగన్‌= మారుమోగగా; దుర్దాంత+స్సార+గతిన్‌= అదుపులో పెట్టుటకు వీలులేకుండా విస్తరించిన 
నడకతో; రౌద్ర స్ఫూర్తిన్‌= తీవ్రకోపం భాసించగా; లంఘించి= దూకి; తద్‌+దంతంబుల్‌= ఆ ఏనుగు దంతాలు; వెసన్‌= వేగంగా; 
ఎక్కి; (త్రొక్కి; ధారాళ+రక్త+ఛటా+ఆ(క్రాంతంబు+ఐ= మిక్కిలి ఎక్కువగా (స్రవించే నెత్తుటి ధారల సముదాయంతో కూడి; 
నభము+ఒప్పన్‌= ఆకాశం శోభిల్లేటట్ల్టుగా; పటు ఖడ్గ స్ఫార+ధారా+హతిన్‌= మిక్కుటమగు కత్తికొనల అంచుల దెబ్బలతో; వానిన్‌= 
ఆతనిని; తునిమెన్‌= సంహరించాడు. 
తాత్సర్యం: అంతట భీముడు సింహనాదం చేశాడు. దిక్కులు మారుమోగేటట్టుగా, వెనువెంటనే శీఘ్రగమనంతో 
ఆ ఏనుగు దంతాల మీదికి ఎక్కి, మర్దించాడు తీవ్ర కోపంతో. పిమ్మట ఆకాశంలో రక్తధారలతో చిమ్మేటట్లుగా, 
అతనిని తన కత్తి అంచులు తళతళ మెరిసేట్లు సంహరించాడు. 
వ. ఇట్లు భానుమంతు నంతకుపురికిం బనిచి. 69 


ప్రతిపదార్హం: అట్లు= ఆ రీతిగా; భానుమంతున్‌= భానుమంతుని; అంతకుపురికిన్‌= యముని పట్లణానికి; పనిచి= పంపించి. 
Ee र ౧ € 
(అనగా చంపి) (తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: భీముడు ఆ విధంగా భానుమంతుని యమలోకానికి పంపించి. 


తే. మలి గజకంధరము ద్రుంచి తొలగ నుటికి । కెంపు దళుకొత్త ००९०७४८ గ్రేక్ళువాటు 
నా వృకోదరుపై( గవియంగం జేయి । వీచె సేనకు గాళింగవిభు(డు గడి. 70 


ప్రతిపదార్థం: మల(గ= తిరిగి; గజ+కంధరము= ఏనుగు మెడను; (త్రుంచి= ఖండించి; తొల(గన్‌+ఉటీకి= తప్పించికొని దూకి; 
కెంపు+తళుకు+ఒత్తన్‌= ఎజ్టిదనం మెరయగా; వాలుతోన్‌= ఖడ్గముతో; (క్రేళ్ళువాణు= దుముకు; ఆ+వృకోదరుపైన్‌= ఆ భీమునిపై; 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 171 


కవియంగన్‌= మార్కొనటానికి; కాళింగ+విభు(డు= కళింగరాజు; కడ(గి= పూని; సేనకున్‌= సేనవైపు; చేయివీచెన్‌= తన చేతిని 

ఎత్తి సన్న చేశాడు. 

తాత్సర్యం: భీముడు తిరిగి విజృంభించి, ఏనుగు మెడ ఖండించి, అటునుండి తొలగి (క్రిందికి ఉరికి, ఎరగ్రదనంతో 

వెలుగొందు కత్తితో ముందుకు ఉరుకుతున్న ఆ భీముని మార్కొనుమని కళింగరాజు తన చేయివీచి సైనికులను 

పురికొల్పాడు. 

వ. ఇట్లు శ్రుతాయువు సేయి వీచిన దచ్చతురంగంబులు వొదివినం బవనతనయుండు నిజభుజశిఖరంబులు 
వెటుగం దాను బాదచారి యగుటయు నొంటియైన తెటింగునుం దలంపని ८००६०८० ट రణక్రీడకుం 
జొచ్చి కరవాలంబు శుండాలకుంభస్థలంబులు పగుల వ్రేసిన మెదడంటి మొదుక నైనం గేతుదండంబులు 
నటికి, చులుకం జేయుచు एक्क సహితంబుగా నరదంబులు చక్కడంచి, మొక్కలు వోయిన నస్థి 
సారంబులగు నశ్వశరీరంబులు గోసి, పాజివైచి, వాడి సేయుచు నుబ్బున గుట్టంబుల కుటికి బడలుపడ 
నటిముతీ విసరిన నోర వోయిన సురియం జెరివి, యవలీలం గాలుబలంబులపై( బడి చక్కంజేయుచు 
మణియు నానాప్రకారంబులగు చిత్రవధవిహారంబుల నమ్మోహరంబు విఘటితవిభ్రాంతపలాయితంబు 
గావించి యపరాహ్హాంబునం గళింగపతిం గవియు నవసరంబున. 71 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; శ్రుతాయువు= శుతాయువు(కళింగభూపతి); చేయివీచినన్‌= చేయి ఊపి పురికొల్పగా; 
తద్‌+చతురంగంబులు= ఆతని చతురంగబలములు; పొదివినన్‌= చుట్టుముట్టగా; పవన తనయుండు= వాయుపుత్రుడు(భీముడు); 
నిజ భుజ శిఖరంబులు+పెణుగన్‌= తన యొక్క మూపులు ఉబ్బగా; తాను; పాదచారి+అగుటయున్‌= నేలమీద తిరిగేవాడు కావటం; 
ఒంటి+ఐన+తెజింగునున్‌= ఏకాకియెన తీరును; తలంపని= ఆలోచింపని; దర్సంబునన్‌= గర్వంతో; పేర్చి= విజృంభించి; 
రణ+(క్రీడకున్‌+చొచ్చి= ఆటవలె యుద్దం చేయటానికి పూని; కరవాలంబు= కత్తి; శుండాల+కుంభస్థలంబులు= ఏనుగుల 
కుంభములు; పగుల+(్రేసినన్‌= (బ్రద్దలు కొట్టగా; మెదడు+అంటి= తలలోపలి మాంసపు గుజ్జు సోకి; మొదుకన్‌+ఐనన్‌= 
మొద్దుబారగా; కేతు దండంబులు= జెండా కొయ్యలు; నజకి= ఖండించి; చులుకన్‌+చేయుచున్‌= అవమానిస్తూ; 
రథిక+సారథి+సహితంబుగాన్‌= రథికులతో సారథులతోపాటుగా; అరదంబులు= రథాలు; చక్కడంచి= నాశనంచేసి; 
మొక్కలు+పోయిన= మోడుపడిన(శిథిలములు అయిన); అస్థిసారంబులు+అగు= ఎముకలు మా(త్రమే మిగిలిన; అశ్వ+శరీరంబులు= 
दू కంకాళాలు; కోసిపాణువైచి= ఖండించి విసరివేసి; వా(డి+చేయుచున్‌= పదను పెట్టుచూ; ఉబ్బునన్‌= ఉత్సాహంతో; 
గుజ్బ్టంబులకున్‌+ఉటికి= గుణ్బాలపై బడి; బడలుపడన్‌= (శ్రమపడేటట్టుగా; అణిముటి+విసరినన్‌= వేగంగా విసరగా; ఓరవోయిన= 
మొద్దుబారిన; సురియన్‌= చిరుకత్తిని; చెరివి= (త్రిప్పి; అవలీలన్‌= సులువుగా; కాలు బలంబులపైన్‌+పడి= పాదచారులగు 
భటులపైబడి; చక్కంజేయుచున్‌= సరిపరచుచూ; మటియున్‌= ఇంకను; నానా ప్రకారంబులు+అగు= పెక్కు విధములైన; చిత్రవధ 
విహారంబులన్‌= వింతగొలిపే సంహార సంచారములచేత; ఆ+మోహరంబున్‌= ఆ వ్యూహాన్ని; విఘటిత,విబ్రాంత, పలాయి తంబు+ 
కావించి= చీలిపోవునట్టుగా, కలతచెందునట్టుగా, పారిపోయేటట్టుగా, చేసి; అపర+అహ్హాంబునన్‌= మధ్యాహ్నకాలమున; కళింగ 
పతిన్‌+కవియు+సమయంబునన్‌= కళింగరాజును మార్కొన్న వేళలో. 


తాత్సర్యం: ఈ రీతిగా శ్రుతాయువు చేయివిసరగా చతురంగబలాలు భీమసేనుడిని చుట్టు ముట్టాయి. అపుడు 
భీముడు మూపులు ఉబ్బగా తాను పాదచారి అగుటనూ, ఏకాకియెన తీరునూ, ఆలోచించని దర్పంతో విజృంభించి 
యుద్దం అనే అటకు పూనుకున్నాడు. అతడు తన చేతి ఖడ్గంతో ఏనుగుల కుంభస్థలాలను పగుల వేశాడు. 
ఏనుగుల మెదడు కత్తికి అంటుకొని మొద్దుబారగా జెండాల కొయ్యలను నరికి మొద్దుబారిన కత్తికి పదును 


172 శ్రీనుదాంధ్ర మహాభారతము 


బెట్టుకొన్నాడు. రథికులు సారధులతో కూడ రథాలను నాశనం చేశాడు. అట్లా చేయడం వల్ల కత్తి మొక్క పోయింది. 
మొక్కవోయిన కరవాలాన్ని ఎముకలతో గూడ గుజ్టాల శరీరాలను కోసిపారవైచి తిరిగి వాడి అయ్యేటట్టు చేస్తూ 
ఉత్సాహంతో గుర్రాలమోదికి ఉరికి అవిబడలుపడేటట్లు అడ్డదిడ్డంగా విసరగా మొద్దుబారిన తనకత్తిని (త్రిప్పి 
అవలీలగా కాల్చలం పైబడి పదును బెట్టుకుంటూ ఇంకా రకరకాల చిత్రవధ విహారాలతో ఆ కౌరవ వ్యూహాన్ని 
చెల్లాచెదరయేట్టుగా, కలతచెందేటట్టుగా, పారిపోవునట్టుగా చేసి అపరాహ్హకాలంలో కళింగపతి (శుతాయువును 
మార్కొన్న సమయంలో (తరువాతి పద్యంతో అన్వయం) 

విశేషాలు: 1. ఇది భీముడి వీరవిహార వర్ణన. 

ఏ యోధుడైనా విరథుడు అయితే - ఇక అతడు నిర్వీర్యుడయినట్లే. కాని భీమసేనుని తీరువేరు. మహాబలవంతుడైన 
భీమునికి అది తన చేవ- బలం చూపించటానికి ఒక గొప్పు అవకాశం. తాను రథంమీద నిలిచి -విల్లు, అమ్ములు ధరించి- 
ఎదుటి రథికుడితో యుద్దం చేయటం కంటె- (క్రిందికి దిగి ~ శృత్రువీరుని రథం - సారథితో గుర్రాలతోపాటు విసరివేయటం 
- భీమసేనునికి సులువు! రథంమీద విల్లుచేత పట్టిన భీముని కంటె, కత్తి ,డాలు పట్టుకొని పాదచారియెన భీముడు ఎక్కువ 
బలవంతుడు. 2.చతురంగబలము: రథ-గజ-తురగ-భటులు ~ రథాలు - ఏనుగులు-గుర్రాలు-పాదచారులైన భటులు నాలుగు 
అంగాలుగా ప్రాచీనకాలంలో భారతీయ సేనలో విభజింపబడ్డాయి. 
తే. వివిధ సన్నాహయుతముగా( బవనతనయు । తేరు దగురథ్యముల బూని తెచ్చి २००९६०८ 

డతనిముందట నిలిపిన నతడు వాని । నాదరంబున( గనుగొని యరదమెక్కి. 72 


ప్రతిపదార్థం: వివిధ+సన్నాహ+యుతముగాన్‌= సెక్కు పరికరములతో కూడిన;పవనతనయు+తేరు= భీముని రథం; తగు= 
యోగ్యములైన; రథ్యములన్‌= గుణజ్టాలను; పూన్ని= జతచేసి; తెచ్చి; సూతు(డు= రథసారథి(భీముని సారథి); అతని ముందటన్‌= 
భీముని ఎదురుగా; నిలిపినన్‌= నిలబెట్టగా; అతడు= ఆ భీముడు; వానిన్‌= సారథిని; ఆదరంబునన్‌+కను(గొని= గౌరవముతో 
చూచి; అరదమున్‌= రథాన్ని; ఎక్కెన్‌= అధిరోహించాడు. 
తాత్సర్యం: భీముని సారథి, (క్రొత్తతేరును అన్నిహంగులతో సమకూర్చి, గుర్రాలు పూన్ని తీసికొనివచ్చి అతని 
ముందట నిలిపాడు. భీముడు సంతోషించి, సగౌరవంగా సారథిని చూచి ఆ తేరు ఎక్కాడు. 
ఉ. చాపము వేడ్మం బుచ్చికొని సజ్యము సేయునెడం గళింగు6 డ 

ష్టాపద దీప్తపుంఖనవశాతశరంబులు నాట నేసినం 

గోపితు(డై కడంగి బరిగోలలపోటుల నుగ్రవారణా 

టోపము పేర్టునట్లుగ గడున్‌ వెస డగ్గటి భీము డుద్ధతిన్‌. 73 


ప్రతిపదార్థం: చాపమున్‌= విల్లును; వేడ్కన్‌= ప్రీతితో; పుచ్చికొని= తీసికొని; సజ్యము+చేయు+ఎడన్‌= అల్లైత్రాటిని పూన్చే తరుణంలో; 
కళింగు(డు= కళింగరాజు; అష్టాపద, దీప్త పుంఖ, నవ, శాత, శరంబులు= బంగారంవలె మెరిసే ఎనిమిది కొసలుగల (క్రొత్త వాడి 
అమ్ములు; నాటన్‌+ఏసినన్‌= భీముడిపై ప్రయోగించగా; కోపితుడు+ఐ= భీముడు ఆ(గ్రహం చెందినవాడై; కడంగి= పూని; 
బరిగోలల+పోటులన్‌= అర్హచం(ద్రాకారముగల బాణాల ప్రయోగంవల్ల; ఉ(గ్ర+వారణ+ఆటోపము= మదించిన ఏనుగు విజృంభణ; 
పేర్చునట్లుగన్‌= అతిశయించేటట్లుగా; కడున్‌= మిక్కిలి; వెసన్‌= శీఘ్రంగా; డగ్గణి= సమీపించి; ఉద్దతిన్‌= గర్వంతో; భీముడు. 


తాత్సర్యం: భీముడు (ప్రీతితో ధనుస్సు చేత పట్టుకొని, అల్లైత్రాటిని బిగించేటప్పుడు, కళింగరాజు ఎనిమిది 
పుంఖాలుగల మెరిసేకొం(గ్రొత్త బాణాలు ప్రయోగించాడు. భీముడికి కోపం వచ్చింది. అతడు బరిగోలలు 
ప్రయోగించినపుడు రెచ్చిపోయే ఏనుగువలె విజృంభించాడు. భీముడు అతిశీఘంగా శ్రుతాయువును సమీపించి 
గర్వంతో (తరువాతి పద్యంతో అన్వయం) 


భీష్మపర్యము - ద్వితీయాశ్వాసము 173 


విశేషం: అష్టాపదదీప్త= బంగారుతో దీపించిన; పుంఖ= చివరిభాగాలు కల (క్రొత్త వాడిబాణాలు అని కొందరు అర్థం చెప్పారు. 
1. బరిగోల= బరి+కోల ~ ఏనుగులను తోలేటపుడు పొడిచెడి అర్హచం|ద్రాకృతిగల అలుగుగల వేణుదండం. 'బరిగోల చేత 
మదసింధురముం గదలించినట్లు' భారతం - అరణ్య. 1- 283. బరిగోలల పోటునకు రెచ్చిపోయే మత్తేభంవలె భీముడు కోపించి 
వి జృంభించాడు. 
©. అయిదు నారసముల ८०९८ జదికిల(। బడ(గ నేసి మూర్హపాలు సేసి 

యతని చక్రుక్షు లైన సత్యుని సత్య । దేవు జంపి నభము దివుర నార్గె. 74 


ప్రతిపదార్థం: అయిదు+నారసములన్‌= అయిదుబాణాలతో; ఆతనిన్‌= కళింగప్రభువు శ్రుతాయువును; చదికిలన్‌+పడ(గన్‌= 
పిర్రలు నేలమోిద ఆనేటట్లుగా; ఏసి= బాణాలు ప్రయోగించి; మూర్చపాలు+చేసి= సుహతప్పేటట్టు చేసి; అతని= కళింగ ప్రభువుయొక్క; 
చ[క్ర+రక్షకులు+ఐన= రథచక్రాలను కాపాడే వారలైన; సత్యునిన్‌= సత్యుడు అనుపేరు గలవానిని; సత్యదేవున్‌= సత్యదేవుడు 
అనే పేరుగలవానిని; చంపి= సంహరించి; నభము= ఆకాశం; తివురన్‌= మారుమోగేటట్టుగా; ఆర్బెన్‌= సింహనాదం చేశాడు. 
తాత్సర్యం: భీముడు- కళింగభూపతి (శ్రుతాయువుపై అయిదు బాణాలు ప్రయోగించి ఆతనిని చతికిలబడవేశాడు. 
శుతాయువు స్పృహతప్పి రథంపై పడిపోయాడు. భీముడు అతని రథచక్ర రక్షకుడైన సత్యుడిని, సత్యదేవుడిని 
సంహరించి, ఆకాశం దద్దరిల్లేటట్లుగా సింహనాదం చేశాడు. 


వ. అట్లు శ్రుతాయువు మూర్షిల్లినం దదీయ సారథి రథంబు దొలంగం దోలికొనిపోయిన గర్భధారుండు లేని 
యానపాత్రంబునుం బోలె దద్దలంబు దిరుగుడు వడియె నప్పడు కిమ్మీరవైరి శంఖంబు పూరించిన. 75 


ప్రతిపదార్థం: అట్టు= ఆ రీతిగా; శ్రుతాయువు= కళింగ(ప్రభువు; మూర్భ్చిల్లినన్‌= సృహకోలుపోగా; తదీయ రథ సారథి= ఆతని 
తేరు తోలువాడు; రథంబున్‌= తేరును; తొలంగన్‌+తోలికొని పోయినన్‌= రణభూమిని తొలగి బయటికి తీసికొనిపోగా; 
కర్ణధారుండు= చుక్కాని పట్టువాడు; లేని= లేనట్టి; యానపా[త్రంబునున్‌+పోలెన్‌= పడవవలె; తద్‌+బలంబు= ఆతనిసేన(కళింగసైన్యం); 
తిరుగుడు+పడియెన్‌= కలత చెందింది; అప్పుడు= ఆ సమయంలో; కిమ్మీర+వైరి= భీముడు; శంఖంబు పూరించినన్‌= శంఖము 
నూదగా 
తాత్సర్యం: ఆ విధంగా శుతాయువు మూర్చపోయాడు. ఆతని రథసారథి రథాన్ని యుద్దభూమినుండి తరలించి 
బయటకు తీసికొనివెళ్ళాడు. అప్పుడు చుక్కాని పట్టేవాడు లేని పడవవలె, కళింగసైన్యం సంక్షోభించింది. భీముడు 
విజయోత్సాహంతో శంఖం పూరించగా - (తరువాతి పద్యంతో అన్వయం.) 
విశేషం: కిమ్మీర వైరి= భీముడు; భీముడు సంహరించిన రాక్షసులలో పేర్కొనదగినవాడు బకాసురుడు. అతడి సహోదరుడే 
కిమ్మీరుడు, భీముడు, అరణ్యవాస సమయంలో కిమ్మీరుని ఎదుర్కొని అతడిని సంహరించాడు. 
క్ర విని గాంగేయుం డడరిన(। గని ధృష్టద్యుమ్ను(డును శిఖండియు నరిభం 

జను డగు సాత్యకియు మరు త్రనయు(। గడచి యతని( ८०८३ దర్ప 5०९5. 76 
ప్రతిపదార్థం: విని= ఆలకించి (భీముడు శ్రుతాయువును మూర్చిల్లచేసినట్టు ఆలకించి); గాంగేయుండు= గంగకొడుకు(భీష్ముడు); 
అడరినన్‌(భీముని) మార్కొనిన; కని= చూచి; ధృష్టద్యుమ్నుడును= ధృష్టద్యుమ్నుడును; శిఖండియున్‌= శిఖండియు; 
అరి+భంజను(డు అగు= శత్రువులను సంహరించు; సాత్యకియున్‌= సాత్యకియును; మరుత్‌+తనయున్‌= వాయుసుతుడగు 
భీముని; కడచి= దాటి; అతనిన్‌= భీష్ముడిని; దర్బము+ఎలర్బ్సన్‌= గర్వం అతిశయింపగా; తా(కి= మార్కొని. 


174 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీముడు కళింగ భూపతిని మూర్చిల్ల చేసిన శంఖారావాన్ని సేనాపతి అయిన భీష్ముడు విన్నాడు. 
వెంటనే భీముని మార్కొన్నాడు. అంతట ధృష్టద్యుమ్నుడు, శిఖండి, శత్రుభంజనుడయిన సాత్యకి భీమునిదాటి, 
గర్యోత్సాహంతో భీష్ముని తాకి. (తరువాతి పద్యంతో అన్వయం.) 
తే. బెడిదముగ నేయ రథములపిండు మటియు( । గవిసి తోడ్సడ నత(డు శిఖండి యొకడు 

దక్క నందటి తనువుల బెక్కు నిశిత । విశిఖములు నాటి బకరిపు వెగడుపటిచి . 77 


ప్రతిపదార్థం: బెడిదముగన్‌+ఏయన్‌= మిక్కుటముగ(బాణాలు) ప్రయోగింపగా; రథముల+పిండు= తేరుల సముదాయం; 
మటీయున్‌= ఇంకా; కవిసి= చేరి; తోడ్సడన్‌= సాయం చేయగా; అత(డు= భీష్ముడు; శిఖండి+ఒక(డు+తక్కన్‌= శిఖండిని 
ఒకనిని మినహాయించి; అందణు+తనువులన్‌= అందరి శరీరాలయందు; పెక్కు= ఎన్నో(అనేక); నిశిత+విశిఖములు= 
వాడిబాణాలను; నాటి= గ్రుచ్చుకొనేటట్లు చేసి; బక+రిపున్‌= భీముని(బకాసురుని శత్రువును); వెగడు+పటిచి= కలచి. 


తాత్సర్యం: వారు మిక్కుటంగా బాణాలు (ప్రయోగింపగా, రథముల సముదాయం, ఇంకా తనకు సాయం చేయగా, 
భీష్ముడు శిఖండిపై తప్ప మిగిలినవారందరిపై వాడిబాణాలు ప్రయోగించి, భీముడిని కలత పెట్టాడు. 


విశేషం: భీముడు చంపిన రాక్షసవీరులలో పేర్కొనదగినవారు బకుడు, ఏకచక్రపురంలో పాండవులు అజ్ఞాతంలో ఉన్నప్పుడు 
~ సంఘుకంటకుడైన బకుని సంహరించి పేరుకెక్కాడు. 


వ. అతని యరదంబు గుట్టింబులం గూల నేసిన నతండు కోపించి. 78 
ప్రతిపదార్థం: అతని+అరదంబు గుజ్జంబులన్‌= అతని తేరుకు కట్టిన అశ్వాలను; కూలన్‌+ఏసినన్‌= సంహరింపగా; అతండు= 
భీముడు; కోపించి. 

తాత్సర్యం: భీముడిని కలతచెందించి, అతడి తేరుకు కట్టిన గుర్రాలను సంహరించాడు. భీముడికి కోపం వచ్చి. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క ఘనశక్తి వైవ నది శాం। తనవు(డు ముత్తునియ సేయ దానం గోపం 
బినుమడిగా నుజ్జ్వలగద । గొని యరదము డిగ్గి కవిసె ఘోరాకృతియై. 79 


ప్రతిపదార్థం: ఘనశక్తివైవన్‌= గొప్పశక్తిని ప్రయోగింపగా; అది= దానిని; శాంతనవు(డు= (శంతనుని కొడుకైన) భీష్ముడు; 
మూ(డు+తునియలు+చేయన్‌= మూడు ముక్కలు చేయగా; దానన్‌= దానివలన; కోపంబు; ఇనుమడిగాన్‌= రెండురెట్టు కాగా; 
ఉజ్జుల+గదన్‌+కొని= ప్రకాశించే గదను చేతపట్టుకొని; అరదము+డిగ్గి= రథం దిగి; ఘోర+ఆకృతి+ఐ= భయంకరమైన రూపం 
కలవాడై; కవిసెన్‌= మార్కొన్నాడు. 


తాత్సర్యం: అప్పుడు భీముడు గొప్ప “శక్తి ని భీష్ముడిపై విసరాడు. అయితే ఆ శక్తిని భీష్ముడు మూడు ముక్కలు 
చేశాడు. దానితో భీముడి కోపం రెండింతలు అయింది. అతడు గదను చేతబూని, రథం దిగి, భయంకరమైన 
ఆకారంతో, భీష్ముని మార్కొన్నాడు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 175 


విశేషం: 1. విల్లమ్ములు ధరించిన 'ధానుష్కుడు” గా భీముని భూమిక కంటె, గదాధారియెన భీముని భూమిక గొప్పది. 71వ 
పద్య వ్యాఖ్యాన విశేషాలు అనుశీలించవచ్చు. 2. శక్తి ఆయుధ విశేషం. 53వ పద్య వ్యాఖ్యాన విశేషములు అనుశీలించవచ్చును. 
క తదవసరంబున సాత్యకి । మదమున( గౌంతేయు( గడచి మంత్రంబున బె 

ట్టిదముగ( బడవైచిన యొ । ప్పిదమున నస్త్రమున( గూల్ల్చై భీష్ముని సూతున్‌. 80 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; సాత్యకి; మదమునన్‌= గర్వంతో; కౌంతేయున్‌= కుంతీపుత్రుడైన 
భీముని; కడచి= దాటి; మం(త్రంబునన్‌= మం(త్రముతో; బెట్టిదము గన్‌= గొప్పగా; పడవైచిన+ఒప్పిదమునన్‌= పడగొట్టిన సొగసుతో; 
అస్ర్రమునన్‌= బాణంతో; భీష్ముని సూతున్‌= భీష్ముని రథసారథిని; కూల్చెన్‌= సంహరించాడు. 
తాత్సర్యం: ఆ సమయంలో సాత్యకి, భీముడినిదాటి, మం(త్రప్రయోగంతో గొప్పగా పడగూల్చిన సొగసుతో ७६2० 
ప్రయోగించి భీష్ముని సారధిని కూల్చినాడు. 
వ. ఇట్లు సారధి వడుటయు. 81 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; సారధి= భీష్ముడి రథంతోలేవాడు; పడుటయున్‌= నేలగూలి మరణించగా. 
తాత్సర్యం: ఈ రీతిగా భీష్ముడి సారథి హతుడు కాగా. 


తే. వాయువేగంబు లైన తద్వాహనములు । భీష్ముతే రెత్తికొని పాటె బృధథివి యద్రువ 
నపుడు మనసైనికులు గీచకారి నెదుర । నలికి పాసిన బయలయ్యె నతని మునుము. 82 


ప్రతిపదార్థం: వాయువేగంబులు+ఐన= గాలితో సమానమైన వేగం గలవిఐన; తద్‌+వాహనములు= ఆ గుర్రాలు; భీష్ము+తేరు= 
భీష్ముడి రథాన్ని; పృథివి+అ|ద్రువన్‌= భూమి కంపింపగా; ఎత్తికొని+పాటణెన్‌= తమతో తీసికొని వెళ్ళిపోయాయి; అపుడు; 
మనసైనికులు; కీచక+అరిన్‌= భీముడిని, ఎదురన్‌+అలికి= మార్కొనటానికి భయపడి; పాసినన్‌= పారిపోగా; అతని మునుము= 
భీముడి ఎదుటి చోటు; బయలు+అయ్యెన్‌= శూన్యం అయింది. 


తాత్సర్యం: గాలివేగంతో సరియెన వేగంగల భీష్ముని గుర్రాలు, ఆతడి రథాన్ని ఎత్తుకొని పారిపోయాయి. ఆ 
ధాటికి భూమి అదిరిపోయింది. అపుడు మన సేనలోని భటులు పారిపోయారు. భీముడి పురోభాగం వెలితిపడింది. 


విశేషం: అ(ద్రువ అనగా అదరుట అని అర్థం. ఇచ్చట ఒక ఛందో విశేషం - తెలుగులో అపురూపమైనట్టిది ఉన్నది. అ(ద్రువ 

శబ్దంలోని మూడు అక్షరాలూ లఘువులే. ఇందలి 'ద్రు' సంయుక్తాక్షరం కాదు. దీనికి “శిథిల ద్విత్వం' అని ఛందస్సులో పేరు. 

ఉచ్చారణలో 'అ(ద్రువి ©' తేల్చి పలకాలి. 

వ. అట్టియెడ ధృష్టద్యుమ్నుండు గారవంబున నమ్మారుతిం దనరథం బెక్కించుకొనియె నంత గృష్టానుజుండు 
దన తేరు సేరం దెచ్చి యా వృకోదరు నుపలక్షించి. 83 

ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ తరుణంలో; ధృష్టద్యుమ్నుండు; గారవంబునన్‌= (ప్రేమతో కూడిన ఆదరణతో; ఆ+మారుతిన్‌= 

వాయుదేవుని కొడుకైన ఆ భీముని; తన+రథంబు= తనతేరిని; ఎక్కించుకొనియెన్‌; అంతన్‌= అటుపిమ్మట; కృష్ణ+అనుజుండు= 


శ్రీకృష్ణుని తమ్ముడైన సాత్యకి; తన+తేరు= తన రథం; చేరన్‌+తెచ్చి= (భీముడి) దగ్గరకు చేరేటట్లు చేసి; ఆ+వృకోదరున్‌+ఉపలక్షించి= 
ఆ భీముని మన్నించే దృష్టితో చూచి. 


176 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీముడి వీరవిహారం, భీష్ముడి పరాజయం పాండవుల సేనాని యైన ధృష్టద్యుమ్మ్నుడికి సంతోషం 
కలిగించాయి. ఆ క్షణంలో కౌరవసేనాపతి భీష్ముడు యుద్దభూమిలో లేడు. ధృష్టద్యుమ్నుడు భీముడిని తన రథంమీదికి 
ఎక్కించుకున్నాడు. సాత్యకి కూడా కొంతవరకు భీష్ముని తాత్కాలిక పరాజయానికి కారకుడు. అతడు తన రథాన్ని 
ధృష్టద్యుమ్నుడు, భీముడు కలిసి ఉన్న రథం దగ్గరకు చేర్చి, భీముడిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. ‘ఒంటిమై గళంగు నురవడి( దలపడి । పుత్రసోదరాప్త భూరిసైన్య 
హీను( జేసి కౌరవానీకములు సూడ । ०७७ భంగపెట్టి పఐజపు టొప్పె.' 84 


ప్రతిపదార్థం: ఒంటిమైన్‌= ఒంటరిగా; కళింగున్‌= కళింగరాజును; ఉరవడిన్‌+ తలపడి= అతివేగంగా మార్కొని; పుత్రసోదర+ఆప్ర 
భూరి సైన్యహీనున్‌+చేసి= కొడుకులు, తమ్ములు; దగ్గర బంధువులు, పెద్దసేనలు లేనివానిని చేసి; కౌరవ+అనీకములు= కౌరవుల 
సేనలు చూడన్‌= చూస్తూ ఉండగా; ఉజిక= సులువుగా; భంగపొట్టి; పణిపుట+ఒస్పెన్‌= అవమానపరచి తరమడం జరిగింది. 


తాత్సర్యం: సాత్యకి భీముడిని ఈ విధంగా అభినందించాడు. 'ఓ భీమ్మేనా! నీవు ఎంతో గొప్ప కార్యం నెరవేర్సావు. 
ఏకాకివై పోరాడి, కళింగ (ప్రభువు శ్రుతాయువును జయించి అవమానించి తరమగలిగావు. అతడి తమ్ముడిని, 
పుత్రుడిని, ఆపులను కౌరవసేనలు చూస్తూ ఉండగా సంహరించావు. 


వ. అని యగ్గించె నంత గడంగి వచ్చు శల్యకృపాశ్వత్థామలం గని పార్షతుండు దనయరదంబున నున్న 
భీమసేనుని సవినయంబుగా డించి “నీవు నన్ను వెన్ను దన్ని చూడు' మని పలికి యద్దెసం దేరు వటిపి 
యశ్వత్థామరథ్యంబులం బదిబాణంబులం బడ నేసిన నతండు శల్యుని రథంబుపైకిం బోయి పాంచాలపతి 
సూనుమేన నిశితాస్త్రంబులు ® దక్కటి యిరువురు నట్ల చేసి రివ్విధంబున నమ్మువ్వురచేత నతం 
డొక్కరుండును బొదువం బడియుంట దవ్వులంజూచి విజయనందనుండు నిజ స్యందనంబు దోలికొని వచ్చి 
కృపాశ్వత్థామలం దొమ్మిదేసి యమ్ముల నొప్పించి మద్రపతి యంగమున(బంచవింశతి విశిఖంబులు నాటించె 
వారును నతని బండ్రెండు శరంబు లేసి రా సమయంబున భవదీయపాత్తుం డగులక్షణకుమారుం 
డయ్యభిమన్యుం దలపడి మర్మ్శభేదులయిన నారాచమ్ముల నొప్పించిన నతం డక్కుమారుC 
బంచాశత్సాయకంబులం గప్పి తన హస్తలాఘవంబు ప్రకటించిన. 85 


ప్రతిపదార్థం: అని+అగ్గించెన్‌= అని |ప్రస్తుతించాడు; అంతన్‌= అటుపిదప; కడంగివచ్చు= మార్కొనటానికి పూనివచ్చే; 
శల్య+-కృప+అ శృత్తామలన్‌+కని= శల్యుడిని; కృపుడిని; అశృత్థామను చూచి; పార్షతుండు= ధృష్టద్యుమ్నుడు; తన+అరదంబునన్‌+ఉన్న= 
తన రథంమీద ఉన్న; భీమసేనుని; సవినయంబుగాన్‌= మన్ననతో; డించి= దించి; నీవు+నన్నున్‌; వెన్ను+తన్ని+చూడుము= 
వెనుకతట్టుగా నిలిచి వీక్షించుము; అని+పలికి; ఆ+దెసన్‌= ఆ వైపుగా; తేరు= రథం; పజపి= నడిపించి;అశ్యత్త్హామ+రథ్యంబులన్‌= 
అశ్వత్థామ రథానికి పూన్చిన గుజ్టాలను; పదిబాణంబులన్‌= పది అమ్ములతో; పడన్‌+ఏసినన్‌= కూల్చగా; అతండు= ఆ అశృత్తామ; 
శల్యుని+రథంబు+-పైకిన్‌+పోయి= శల్యుని తేరుపైకి ఎక్కి; పాంచాలపతి సూను+మేనన్‌= పాంచాల రాజపుత్రుడైన ధృష్టద్యుమ్నుని 
శరీరంపై; నిశిత+అస్రంబులు= వాడి బాణాలు; నినిచెన్‌= నిండించాడు; తక్కటి= మిగిలిన; ఇరువురును= ఇద్దరును(కృపుడు, 
శల్యుడు); అట్ల+చేసిరి= ఆ విధంగానే చేశారు; (అనగా బాణాలు (ప్రయోగించారు); ఈ+విధంబునన్‌= ఈవిధంగా; 
ఆ+మువ్వురచేతన్‌= ముగ్గురిచేత; అతండు= ధృష్టద్యుమ్నుడు; ఒక్కరుండును= ఒక్కడే; పొదువంబడియుంట= మార్కొనబడి 
ఉండటం; దవ్వులన్‌+చూచి= దూరమునుండి వీక్షించి; విజయనందనుండు= అర్షునుడి కొడుకు - అభిమన్యుడు; నిజ+స్యందనంబు= 
తన రథాన్ని; తోలికొనివచ్చి= తోడ్కొని అరుదెంచి; కృప+అశ్వత్తామలన్‌= కృపుడిని, అశ్వత్థామను; తొమ్మిది+ఏసి అమ్ములన్‌= 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 177 


తొమ్మిదిబాణాల చొప్పున; నొప్పించి= ప్రయోగించి బాధించి; మ(ద్రపతి+అంగమునన్‌= శల్యుని దేహమునందు; పంచవింశతి 
విశిఖంబులు= ఇరువది ఐదు బాణాలు; నాటించెన్‌= గ్రుచ్చుకొనేటట్టు చేశాడు; వారును= కృపుడూ అశృత్తామా; అతనిన్‌= 
అభిమన్యుడిపై; పం[డెండు+ శరంబులు+ఏసిరి= పన్నెండు అమ్ములు వేశారు; ఆ సమయంబునన్‌; భవదీయ+పాత్రుండు+అగు= 
నీ మనుమడైన; లక్ష్మణ+కుమారుండు= లక్ష్మణకుమారుడు అను పేరుగలవాడు; ఆ+అభిమన్యున్‌+తలపడి= ఆ అభిమన్యుడిని 
ఎదుర్కొని; మర్మభేదులు+అయిన+నారాచంబులన్‌= ఆయువుపట్టులు చీల్చే బాణాలతో; నొప్పించినన్‌= బాధించగా; అతండు= 
అభిమన్యుడు; ఆ+కుమారున్‌= ఆ లక్ష్మణకుమారుని; పంచాశత్‌+సాయకంబులన్‌= ఏబదిబాణాలతో; కప్పి; తన+హస్త+లాఘవంబున్‌= 
తన చేతి చొరవను; |ప్రకటించినన్‌= వెల్లడిచేయగా. 

తాత్సర్యం: సాత్యకి భీముడిని ప్రశంసించాడు. ఇంతలో శల్యుడు, కృపుడు, అశృ్వత్తామ మార్కొనటానికి వచ్చారు. 
అదిచూచి ధృష్టద్యుమ్నుడు తన రథంమీద ఉన్న భీముడిని సగౌరవంగా (క్రిందికి దించాడు. అతడితో 'నీవు వెనుక 
నిలిచి చూస్తూ ఉండుమని' చెప్పాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు వారలవైపు రథం మళ్ళించి, అశ్వత్థామ రథానికి 
పూన్చిన గుర్రాలను పది బాణాలతో కూల్చాడు. అతడు శల్యుడి తేరునెక్కి, ధృష్టద్యుమ్నుడి శరీరంపై వాడి బాణాలు 
ప్రయోగించాడు. శల్యుడు, కృపుడు అట్లే బాణాలు గుప్పించారు. 


ఈ విధంగా ధృష్టద్యుమ్నుడు ఒక్కడూ ముగ్గురు వీరులతో పోరాడటం దూరం నుంచి చూచి, అభిమన్యుడు 
తన రథాన్ని తోలుకొని వచ్చి, కృపుడిపై, అశృత్థామసై తొమ్మిదేసి అమ్ములు గుప్పినొప్పించారు. శల్యుడి శరీరంపై 
ఇరువది ఐదు బాణాలు నాటించాడు. వారు కూడ అభిమన్యునిపై పన్నెండు బాణాలు ప్రయోగించారు. ఆ 
సమయంలో నీ మనుమడు లక్ష్మణ కుమారుడు వచ్చి అభిమన్యుడిని మార్కొని, ఆయువుపట్టులు భేదించే బాణాలు 
అతడిపై గుప్పించినొప్పించాడు. అభిమన్యుడు - ఏభై అమ్ములు అతనిపై ప్రయోగించి తన చేతి ఒడుపును 
(ప్రకటించాడు. 
తే.  లస్తకంబున కొలికి లక్ష ణుండు । వె[దయమ్మున నభిమన్యువిల్లు దునియ 

నేసి యార్షిన గౌరవు లెల్ల నార్వ । నతడు వేబొకబలువింట నతని నొంచె. 86 
ప్రతిపదార్థం: లస్తకంబున కొలందికి= విల్లు మధ్యభాగాన్ని పిడికిలితో గట్టిగా పట్టుకొని అల్లైత్రాటిని లాగి; లక్ష్మణుండు= లక్ష్మణ 
కుమారుడు; వెద(ద+అమ్మునన్‌= నిడివిగల బాణంతో; అభిమన్యు+విల్లు= అభిమన్యుని ధనుస్సు; తునియన్‌+ఏసి= ఖండించి; 
ఆర్బినన్‌= సింహనాదం చేయగా; కౌరవులు+ఎల్లన్‌+ఆర్వన్‌= కౌరవులందరు గూడ సింహనాదాలు చేయగా; అత(డు= అభిమన్యుడు; 
వేణు+ఒక= ఇంకొక; బలువింటన్‌= బలమైన ధనుస్సుతో; అతనిన్‌= ఆ లక్ష్మణకుమారుని; నొంచెన్‌= నొప్పించాడు. 
తాత్సర్యం: లక్ష్మణకుమారుడు వెడల్పయిన బాణంతో అభిమన్యుడి వింటిని లస్తకము వద్ద తునిగేటట్టుచేసి - 
సింహనాదం చేశాడు. కౌరవులందరూ గూడ సింహనాదాలు చేశారు. అభిమన్యుడు వేరొక గట్టి వింటితో 
లక్ష్మణకుమారుని నొప్పించారు. 
విశేషం: శత్రువీరుని విల్లు ఖండించడం ఘనకార్యంగా అందరూ భావించేవారు. 

క తనయుడు నొచ్చిన ८०69 । ధను డర్లునతనయుమీ(ద( దనతే రలుకం 

జన నిచ్చుట గను(గొని శాం । తనవద్రోణముఖ రథికతతి వెస గవిసెన్‌. 87 
ప్రతిపదార్థం: తనయు(డు= కొడుకు; నొచ్చినన్‌= దెబ్బతినటంచేత; దుర్యోధను(డు= దుర్యోధనుడు(లక్ష్మణుడితండడ్రి); 
అర్జున+ తనయుమీ(దన్‌= అభిమన్యునిపై; అలుకన్‌= కోపంతో; తన+తేరు= తన రథాన్ని; చననిచ్చుట= వెళ్ళేటట్లు చేయటం; 


178 శ్రీనుదాంధ్ర మహాభారతము 


కను(గొని= చూచి; శాంతనవ [ద్రోణ ముఖ రథిక తతి= భీష్ముడు, (ద్రోణుడు, మున్నగు రథికుల సమూహం; వెసన్‌= శీఘ్రముగా; 
కవిసెన్‌= మార్కొనెను. 
తాత్సర్యం: తన కొడుకు నొచ్చిన సంగతి తెలిసికొని తం(డ్రియెన దుర్యోధనుడు అర్జునుని కుమారుడైన 
అభిమన్యునిపైకి తన రథాన్ని తరలించాడు. దానిని చూచి, భీష్ముడు, [ద్రోణుడు మున్నగు వీరులందరూ శీఘ్రంగా 
అభిమన్యుని మార్కొన్నారు. 
క్ర ७९2०९ నడరిన రధికుల । తటిచునకు సుభద్ర కొడుకు ८९८७७ తా నం 

దటి కన్నిరూపులై యే ।డ్ర్తెట నవ్వుచు నేటులాడె ధీరత మెబయన్‌. 88 


ప్రతిపదార్థం: అటిముటిన్‌+అడరిన= వేగంగా విజృంభించిన; రధథికుల+ తజుచునకున్‌= రథికుల సమూహానికి; సుభ[ద్రకొడుకు= 
అభిమన్యుడు; తల(కక= జంకక; తాన్‌= తాను; అందజకున్‌= అందరకు; అన్ని+రూపులు+ఐ= అన్ని ఆకారాలుగా అయి; 
ఏడ్రెజన్‌+నవ్వుచున్‌= విజృంభణతో నవ్వుతూ; ధీరత+మెణుయన్‌= ధైర్యం వెలుగొందగా; ఏటులాడెన్‌= పోరాడాడు. 
తాత్సర్యం: వీరాధివీరులు అందరూ చేరి గుంపుగా వచ్చి తన పైబడినప్పటికీ - అభిమన్యుడు ధైర్యంతో వారినందరినీ 
మార్కొని నవ్వుతూ పోరాటం కొనసాగించాడు. 
28, తదవసరంబున. 89 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో. 
మ. కనితే రుప్పరవీది దోలుకొని యాకౌరవ్యసైన్యంబు న 

జ్ఞననాధుం దటినీతనూజు గురు జంచద్దాణ వర్షంబులన్‌ 

మును(గం జేయుచు దేవదత్త మెలమిన్‌ మైయించుచున్‌ సంగరా 

వని యల్లాడ వియచ్చరుల్‌ వొగడ వివ్వచ్చుండు వచ్చెన్‌ వడిన్‌. 90 
ప్రతిపదార్థం: కని= చూచి; తేరు= రథము; ఉప్పర+వీదిన్‌= ఆకాశమార్గాన; తోలుకొని= నడిపి; ఆ+కౌరవ్య+సైన్యంబున్‌= ఆ 
కౌరవసేనను; ఆ+జననాథున్‌= ఆ రాజునూ(దుర్యోధనుని); తటినీ+తనూజున్‌= నదీసూనునీ(భీష్ముని); గురున్‌= (ద్రోణాచార్యునీ; 
చంచత్‌+బాణ+వర్షంబులన్‌= చలించే అమ్ములవానలో; మును(గన్‌+చేయుచున్‌= మునిగేటట్లు చేస్తూ; దేవదత్తము= దేవదత్తం 
అనే పేరుగల శంఖాన్ని; ఎలమిన్‌= సంతోషంతో; మోయించుచున్‌= పూరిస్తూ; సంగర+అవని= రణరంగం; అల్ల్హాడన్‌= కంపింపగా; 
వియత్‌+చరుల్‌= ఆకాశసంచారులు; పొగడన్‌= ప్రస్తుతించగా; వడిన్‌= వేగంగా; వివ్వచ్చుండు= అర్జునుడు; వచ్చెన్‌= అరుదెంచాడు. 
తాత్సర్యం: అభిమన్యుని అనేకవీరులు చుట్టుముట్టడం చూచి, తం(డ్రియెన అర్జునుడు తన రథాన్ని ఆకాశవీథిలో 
తోలించుకొని రణరంగానికి వచ్చాడు. వస్తూ వస్తూ కౌరవ సైన్యంపై, దుర్యోధనునిపై, సేనాపతి భీష్ముడిపై 
పలుమారులు ६००६०२८0 కురిపించాడు. దేవదత్త శంఖం పూరించాడు. ఆతని ధాటికి రణరంగం కంపించింది. 
ఆకాశసంచారులు అతనిని కీర్తించసాగారు. 
విశేషం: 1. భావాన్ని బట్టి భాషను సంఘటిస్తాడు తిక్కన. 2. అట్లే భావానుగుణంగా ఛందస్సును కూడా ఎన్నుకుంటాడు 
మహాకవి తిక్కన. ఇక్కడ మత్తేభంలో అర్జునుని రణరంగ(ప్రవేశం వర్లించటం ఉదాహరణ(ప్రాయం. 


భీష్మపర్యము - ద్వితీయాశ్వాసము 179 


వ. అంతయు గనుంగొని యుధిష్జెరుండు గడంగి సేనల కెల్లను జేయివీచిన నొక్కపెట్టయురవడించి కురుసైన్యంబు 
దలంకం దలపడియె నప్ప డాదిత్యుం గప్పి ధరణీరేణువులు చీకట్లు గవియింపం గరితురగనరగాత్ర 
గ౪తరుధిరధారాసారం బది యడంగునట్లు సేసె నంత నర్జును వివిధ బాణపాతంబుల గౌరవానీకంబునం 
దునియ లైన శరాసనశరకరవాలపరిఘపరశ్వధాదులును 20604 లయిన హరిశిరః కుంభికుంభపదాతి 
కపాలప్రభ్బతులును దుమురు లైన రథాంగధ్వజచ్చత్రచామర ప్రముఖంబులుం గలిగి కయ్యంపునేల కరంబు 
ఘోరం బయ్యె నట్టియెడ దమమీ(ది మానుసులు వడినం జెడి తిరిగెడు హయగజస్యందనంబులును 
దురంగమాతంగస్యందనంబులు రూపటిన ® మెలంగునయ్యె యారోహకులును నై యాకులతం బొంది 
మనబలంబుదెరలి మరల వెబిచటిచి కనుకనిం బబిచినం గృష్టార్డునులు పాంచజన్యదేవదత్తంబులు పూరించిన 
మందాకినీనందనుండు గుంభసంభవున కిట్లనియె. 91 


ప్రతిపదార్థం: అంతయున్‌= సమస్తం; కనుంగొని= చూచి; యుధిష్టిరుండు= ధర్మరాజు; కడంగి= పూని; సేనలకున్‌+ఎల్లను= 
సైన్యాలకు అన్నిటికీ; చేయి+వీచినన్‌= చేతిని ఇటునటుకదల్చగా= (ప్రోత్సహించగా; ఒక్క+పెట్ట= ఒక్కసారిగా; ఉరవడించి= 
అతిశయించి; కురు+సైన్యంబు= కౌరవసేన; తలంకన్‌+తలపడియెన్‌= చలింపగా మార్కొన్నవి (పాండవసేనలు); అప్పుడు; 
ఆదిత్యున్‌+కప్పి= సూర్యుని మరుగుపరచి; ధరణీ రేణువులు= భూమినుండి చెలరేగిన ధూళికణాలు; చీ(కట్లు+కవియింపన్‌= 
అంధకారం వ్యాపింపచేయగా; కరి, తురగ, నర, గాత్ర, గళిత, రుధిర, ధారా, ఆసారంబు= ఏనుగులు -గుర్రాలు, మనుజుల 
కళేబరాల నుండి జారిన నెత్తుటి చాళ్ళ జడివాన అది= ఆ ధూళిని; అడంగు+అట్టు= సమసిపోయేటట్టుగా; చేసెన్‌; అంతన్‌= 
26553; అర్జును, వివిధ, బాణ, పాతంబులన్‌= అర్జునుని యొక్క పెక్కు అమ్ముల ప్రయోగం వల్ల; కౌరవ+అనీకంబునన్‌= 
కౌరవులసేనలో; తునియలు+ఐన= ముక్కలు అయిన; శరాసన, శర, కరవాల, పరిఘ, एरय, ఆదులును= ధనువులు, బాణాలు, 
కత్తులు,ఇనుపగుదియలు, గం[డగొడ్డళ్ళూ మొదలైనవి; పఖియలు+ఐన= ముక్కలు అయిన; హరి శిరస్‌+కుంభి కుంభ పదాతి 
కపాల, ప్రభృతులును= గుర్రాల తలలు, ఏనుగుల తలలు కాల్చలముల పుర్రెలు, మొదలయినవి; తుమురులు+ఐన= చిన్న 
చిన్న ముక్కలు అయిన; రథాంగ ధ్వజ చ(త్ర చామర (ప్రముఖంబులున్‌= రథచక్రాలు, జెండాలు, ఛ[(త్రాలు, చామరలు మున్నగునవి; 
కలిగి= ఉండి; కయ్యంపునేల= రణరంగం; ఘోరంబు+అయ్యెన్‌= భయంకరంగా కనిపించింది; అట్టి+ ఎడన్‌= ఆ సమయంలో; 
తమ+మీ(ది+మానుసులు= తమపై ఎక్కిన మనుష్యులు; పడినన్‌= కూలగా; చెడి= పాడయి; తిరిగెడు= సంచరించునట్టి; హయ, 
గజ, స్యందనంబులును= గుర్రాలు, ఏనుగులు, రథాలున్నూ; తురంగ మాతంగ స్యందనంబులు= గుర్రాలు, ఏనుగులు, రథాలు; 
రూపు+అటినన్‌= నశించగా; ఏపు+అటి= అతిశయం నశించి; మెలంగు= తిరుగాడు; అయ్యె= ఆయా; ఆరోహకులును= 
ఎక్కినవారు; ఐ= అయి; ఆకులతన్‌+పొంది= కలతచెంది; మన+బలంబు= మన సైన్యం; తెరలి= కలతచెంది; మరలన్‌= ఇంకను; 
వెజచణిచి= భయపడి; కనుకనిన్‌+పఖిచినన్‌= సం(భ్రమంతో  పరుగెత్తగా; కృష్ణ+అర్డునులు= కృష్ణుడును, అర్ష్జునుడును; 
పాంచజన్య+దేవదత్తంబులు= పాంచజన్యం, దేవదత్తం అనే శంఖాలు; పూరించినన్‌= ఒత్తగా; మందాకినీ నందనుండు= భీష్ముడు; 
కుంభసంభవునకున్‌= (ద్రోణునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 

తాత్సర్యం: ధర్మరాజు చేయెత్తి తనసేనలను పురికొల్పాడు. పాండవసేనలు ఒక్కపెట్టున ఉత్సాహంతో విజృంభించి 
కౌరవ సేనలను మార్కొన్నాయి. అప్పుడు నేలమీది నుండి రేగిన దుమ్ము సూర్యబింబాన్ని కప్పివేసింది. చీకట్లు 
క్రమ్మినట్లయింది. అయితే-చనిపోయిన ఏనుగులు, గుర్రాలు, భటుల దేహాలనుండి (స్రవించిన నెత్తుటి ధారలవలన, 
ఆ దుమ్ము అణగిపోయింది. తరువాత, అర్షునుడు ప్రయోగించిన బాణ పరంపరల వలన కౌరవసేనలో 
ఖండఖండాలు అయిన వల్లులు, అమ్ములు, కత్తులు, ఇనుపగుదియలు, గం(డగొడ్డళ్ళు ~ మరియు 
ముక్కచెక్కలయిన గుర్రాల తలలు, ఏనుగుల కుంభస్థలాలు, కాలిభటుల పుర్రైలు, దట్టంగాపడిపోయిన చ(క్రాలు, 
జెండాలు, గొడుగులు, చామరాలు మున్నగు వాటితో రణరంగం భయంకరంగా కన్పించింది. 


180 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఆ సమయంలో, తమమీది మనుష్యులు కూలిపోవటంతో చెడి తిరిగే గుర్రాలు, ఏనుగులు, రథాలు - 
గుర్రాలు, ఏనుగులు, రథాలు చెడిపోతే, దీనులై తిరిగే ఆరోహకులు కలిగి మనసేన భీతితో వెనుకంజ వేసి 
పారిపోవటం చూచి, కృష్ణుడు, అర్జునుడు విజయగర్వంతో తమ శంఖాలు పాంచజన్యం, దేవదత్తం పూరించారు. 
అప్పుడు, భీష్ముడు కౌరవసేన దుఃస్టితి గమనించి [ద్రోణుడితో ఈ విధంగా చెప్పాడు. 
విశేషం: శ్రీకృష్ణుడి శంఖంపేరు పాంచజన్యం. అర్జునుడి శంఖంపేరు దేవదత్తం. వీరులు యుద్దం చేసేది విల్లు అమ్ములు గదలు 
మొదలైన ఆయుధాలలో అయినప్పటికీ, శంఖాలు, తప్పెట్లు, భేరులు మొదలైన వాద్యాలు- యుద్దంలోని ఉత్సాహానికి 
భారమితులుగా గోచరించేవి. వివిధ వాద్య విశేషాలు పరాక్రమ (ప్రతీకలై శౌర్యసంరంభానికి దోహదం కల్పించేవి. 

ख. “కృష్ణసారథ్యమున నొప్పుక్తీడి యిపుడు । కౌరవానీకముల నెల్ల గసిమసంగి 

కృష్ణసారథ్యమున నొప్పుక్తీడి యైన । నెట్లు సేయంగవలయు+ దానట్లు సేసె. 92 

ప్రతిపదార్థం: కృష్ణ+సారథ్యమునన్‌= శ్రీకృష్ణుడు తన రథాన్ని నడుపుతున్నప్పుడు, ఒప్పు= శోభిల్లు; క్రీడి= అర్జునుడు; ఇపుడు= 
ఈ సమయంలో; కౌరవ+అనీకములన్‌+ఎల్లన్‌= కౌరవసేనలను అన్నింటినీ; కసిమసంగి= సంహరించి; కృష్ణ సారథ్యమునన్‌= 
శ్రీకృష్ణుని నాయకత్వంలో; ఒప్పు= శోభిల్లు; |క్రీడి= క్రీడించునట్టివాడు; అయినన్‌= అయినప్పుడు; ఎట్టు= ఏ రీతిగా; 
చేయంగవలయున్‌= చేయాలో; తాను= అర్జునుడు; అట్టు= అదేరీతిగా; చేసెన్‌= చేశాడు. 

తాత్సర్యం: శ్రీకృష్ణుడు తన రథానికి సారథియె యుండగా, అర్జునుడు కౌరవసేనలను సంహరించాడు. ఆనాడు- 
రథం నడపటంలో శ్రీకృష్ణుని మించిన నేర్పుగల సారధి లేడని ప్రసిద్ది. అంతగొప్ప సారథి లభించటంచేత రథధికుడుగా 
రాణించి అర్జునుడు కౌరవసేనలను చీల్చి చెండాడగలిగాడు. అంతేగాక - శ్రీకృష్ణుని నాయకత్వంలో రధిక వీరుడైన 
అర్జునుడు గొప్ప ఆటగాడుగా మారిపోయి - ఘోర యుద్దభూమిని క్రీడారంగంగా చేసికొని వీరవినోద విహారం చేశాడు. 


విశేషం: 1. ఈ పద్యంలో మొదటి రెండు పాదాలలో (క్రీడి= అర్జునుడు రథికుడు. మూడు నాలుగు పాదాలలో అర్షునుడు= 
క్రీడ. పద్య పూర్వార్హంలో కృష్ణుడు - అర్జున విధేయుడు. ఉత్తరార్థంలో అర్జునుడు శ్రీకృష్ణ విధేయుడు. ఈ మాటలు అన్నది 
ఎవరు? భీష్ముడు. భీష్ముడి దృష్టిలో శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి. సాక్షాత్తు పరమాత్మ, అవతారమూర్తి. ఆనాడు జగదేక 
ధనుర్దరుడుగా |ప్రసిద్దికెక్కిన తాను కౌరవసేనాపతి యెనప్పటికీ - అర్జునుడు తాను చూస్తూ ఉండగనే కౌరవసేనలను చీల్చి 
చెండాడగలిగాడు. భీష్ముని దృష్టిలో - అర్జునుడికి ఆ శక్తి సామర్థ్యాలు కలగటానికి కారణం శ్రీకృష్ణ సారథ్యం. 

2. శ్రీకృష్ణుడు ఆదర్భకర్మయోగి. అతని దృష్టిలో - నీచకర్మ లేనేలేదు. ఉదాహరణకు ఆతడు సారథి భూమికను ధరించేవాడు. 
గుర్రాలకు దాణా వేసేవాడు. వాటికి స్నానం చేయించేవాడు. రాజసూయయాగ సూత్రధారి శ్రీకృష్ణుడు. జరాసంధ కథకు హేతువు 
భీముని శక్తికంటె శ్రీకృష్ణుని యుక్తియే ఎక్కువ కారణం అని చెప్పవచ్చు. రాజసూయయాగంలో అతిథులు భోజనం ముగించిన 
పిమ్మట శ్రీకృష్ణుడు ఎంగిలి విస్తళ్ళు ఎత్తినట్టు జన(శ్రుతిలో ప్రచారంలో ఉన్న జానపద గాథ. 


క విను మలుక వొడమి మిక్కిలి । కనుదెబిచిన త్రిపురవైరి కైవడి యూ య 
ర్లునునందు( దో(చయచున్నది । మనమొనలున్‌ వశముగావు మరలుపు మింకన్‌. 93 


ప్రతిపదార్థం: వినుము= ఆలకింపుము; అలుక+పొడమి= కోపంవచ్చి; మిక్కిలి+కను+తెజచిన= అధికమైన కన్ను అనగా 
మూడవకన్ను విప్పిన; (త్రిపుర+వైరి+కైవడి= పరమశివుడి రీతి; ఈ+అర్జును+అందున్‌= ఈ అర్జునుడిలో; తోయచున్నది= 
కనపడుతున్నది; మన+మొనలున్‌= మన సేనలు; వశము+కావు= మన అధీనంలో లేవు; ఇంకన్‌+ఇకమీద; మరలుపుము= 
(పారిపోయే) సేనలను మళ్ళించునది. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 181 


తాత్సర్యం: అర్జునుడినిచూస్తే, అతడు మూడవకన్ను విప్పిన పరమ శివుడుగా కనిపించుతున్నాడు. మన సేనలు 
మన అధీనంలో లేవు. పారిపోయే సేనలను మళ్ళించుము. 


విశేషం: 1. త్రిపుర+వైరి= శివుడు -'త్రిపురిములు నాశనం చేసినట్లు పురాణకథనం. కొందరు పండితులు 'త్రిపురములు' హరప్పా 

నాగరికతకు చెందినవనీ, ఆర్యుల దేవుడు శివుడు వాటిని నాశనం చేశాడనీ, ఆర్యులు గ్రామీణ నాగరికతకు చెందినవారనీ ఒకవాదం 

లేవదీశారు. -ఈవాదంలోని సత్యాసత్యాలు భావి పరిశోధనల వలన తేలవలసినట్టివే. 2. శివుడు ఫాలనేత్రుడనీ - ఆతని మూడవ 
కన్ను ప్రళయాగ్ని సదృశమనీ పురాణకథనం. 

వ. పోక నిలిచిన బలు మానుసులుం బెద్దయు డస్సి యోహటించినయట్లున్నవారు వారిజ మిత్రుండు 
నపరగిరిశిఖరంబునకుం జేరె' నే(టికి( గయ్యంబు సాలింత మని చెప్పి యతం డియ్యకొన నెల్లవారలం 
దివియ నియమించి నడపించె నప్పుడు పాండవులు పాంచాల మాత్స్ఫాది పరివార సహితంబుగా నార్పులు 
సెలంగి నింగి ముట్ట మరలి రిట్లు రెండవనా(టి సంధ్యాసమయంబున రెండుదెటింగులవారును దమతమ 
శిబిరంబులకుం జనిరి; మటునా(దడు. 94 


ప్రతిపదార్థం: పోక+నిలిచినన్‌= పారిపోకుండా నిలువగా; బలుమానుసులు= గొప్ప భటులు; పెద్దయున్‌= మిక్కుటముగా; 
డస్సి+ఓహటించి న+అట్ల్టు+ఉన్నవారు= బడలి వేసారినట్లు కన్సించుతున్నారు; వారిజమి(త్రుండు= పద్మమి(త్రుడు, సూర్యుడు; అపర 
१6 శిఖరంబునకున్‌= పడమటికొండ కొసకు; చేరెన్‌; నే(టికిన్‌= ఈరోజుకు; కయ్యంబు+చాలింతము= యుద్దం విరమించుదాము; 
అని+చెప్పి; అతండు= (ద్రోణుడు; ఇయ్యకొనన్‌= అంగీకరించగా; ఎల్లవారలన్‌= అందరినీ; తివియన్‌+నియమించి= మరలుటకు 
ఆజ్ఞాపించి; నడపించెన్‌= సైన్యమును నడపించాడు; అప్పుడు= ఆ సమయంలో; పాండవులు; పాంచాల మాత్స్య+ఆది+పరివార, 
సహితంబుగాన్‌= పాంచాలురు, మత్స్యదేశానికి సంబంధించినవారు మున్నగు అనుచరులతో పాటు; ఆర్హులు+చెలంగి+నింగి+ముట్టన్‌= 
సింహనాదాలు (మోగి ఆకాశం అంటగా; మరలిరి= తమతమ నివాసాలకు వెనుదిరిగి వెళ్ళారు; ఇట్లు= ఈ విధంగా; రెండవనా(టి= 
రెండవరోజు; సంధ్యా+సమయంబున్‌= సంజవేళ(సూర్యాస్తమయ సమయం పిమ్మట); రెండు+తెజంగుల వారును= రెండు 
పక్షాలవారును, కౌరవ పాండవ్ఫనలలోని వారలు; తమ తమ శిబిరంబులకున్‌= తమ తమ స్కంధావారాలకు, తాము విడిదిచేసిన 
చోట్లకు; చనిరి= వెళ్ళారు; మణునా(డు= ఆపై దినమున. 

తాత్సర్యం: “పారిపోకుండా రణరంగంలో నిలిచిన పోటరులైన భటులుకూడా, బడలి వేసారి ఉన్నారు. సూర్యుడు 
అస్తమించుతున్నాడు. నేడు ఇంక యుద్దం ఆపటం మంచిది” అని భీష్ముడు చెప్పాడు. [ద్రోణుడు అతని మాటకు 
అంగీకరించాడు. అప్పుడు భీష్ముడు అందరినీ యుద్ధభూమి నుండి నిష్క్రమించమని ఆజ్ఞాపించి కౌరవసేనలను 
మరలించాడు. పాండవులు పాంచాల సేనలు, మత్స్యసేనలు మున్నగు అనుచరులతోపాటు సింహనాదాలు చెలరేగి 
ఆకాశం అంటుతుండగా తమ తమ శిబిరాలకు తరలివెళ్ళారు. ఇది రెండవనాటి సాయంకాలం జరిగిన యుద్దంతీరు. 
మరునాడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


భీష్ముని తృతీయ దినస యుద్దము (సం. 6-52-1) 
క  రేపకడ రభసమున గం । గాపుత్తు(డు సేన( कण्ट గరుడవ్యూహం 
బేపారం దీర్షికొని ము । క్రై పొలుపును బలుపు మెఐయునట్లుగ నిలిచెన్‌. 95 


ప్రతిపదార్థం: రేప+కడ= (ప్రొద్దుపొడుపు వేళ; రభసమునన్‌= తొందరగా; గంగా పుత్రుడు= భీష్ముడు; సేనన్‌+కూర్చి= సేనను 
(ప్రోగుచేసి; గరుడ వ్యూహంబు+ఏపారన్‌= గరుడాకారంగా ఉండే వ్యూహాన్ని అతిశయించేటట్టు; తీర్చికొని= తీర్చిదిద్ది; ముక్కు+ఐ= 


182 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాను ఆ గరుడ వ్యూహానికి “ముక్కు” స్థానంలో నిలిచి; పొలుపును+బలుపు+మెణయు+అట్లుగన్‌= అందమూ బలమూ 
ప్రకటమగునట్టుగా; నిలిచెన్‌= నిలబడ్డాడు. 


తాత్సర్యం: తెల్లవారగానే, భీష్ముడు కౌరవసేనలను అన్నిటినీ (ప్రోగుచేసి 'గరుడవ్యూహం'గా తీర్చిదిద్దాడు. తాను 
ఆ గరుడాకారంలో ఉన్న ఆ వ్యూహానికి 'ముక్కు'గా నిలబడ్డాడు. భీష్ముడు 'ముక్కు' స్థానంలో నిలబడడం చేత 


ఆ వ్యూహానికి అందం, బలం కూడా చేకూరాయి. 


వ. దానికిద్రోణకృతవర్మలు కన్ను లయిరి కృపాశ్వత్తామలు శిరం బయి నిలిచిరి త్రిగర్తులతో( గూడి భూరి శ్రవశ్ళల్య 
భగదత్తులును సౌవీరజయద్రథులును గంఠత్వంబు నొందిరి మనుజపతి యనుజులుం దానును వెన్నయ్యె 
విందానువిందులుం గాంభోజుండును శూరసేనుండునుం బుచ్చం బైరి మాగధకళంగాదిగణంబులు దక్షిణపక్షం 


బయ్యును గర్భాటకోసలప్రముఖనికాయంబులు వామపక్షం బయ్యును బొలిచిరి తక్కునుం గలవారలు(గలయం 
బన్ని రంతం బాండవబలంబులును భండనంబునకు వెడలె నయ్యవసరంబున నర్గ్జునుండు. 96 


ప్రతిపదార్థం: దానికిన్‌= ఆ గరుడవ్యూహానికి; (ద్రోణ+కృతవర్మలు= (ద్రోణుడు కృతవర్మ; కన్నులు+అయిరి= నేత్రాలు అయ్యారు; 
కృప+అశృత్తామలు= కృపాచార్యుడు, అశ్యృత్ణామ;శిరంబు+అయి= తల అయి; నిలిచిరి= నిలబడ్డారు, (త్రిగర్తులతోన్‌+కూడి= 
త్రిగర్తులు అనేవారితో కలిసి; భూరిశ్రవస్‌+ శల్య భగదత్తులును= భూరిశ్రవుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీర, జయ।ద్రథులును= 
సౌవీరరాజు; (సింధురాజు); జయ।॥ద్రథుడు; కంఠత్వంబున్‌+ఒందిరి= కుత్తుకభావం పొందారు; మనుజపతి= రాజు(దుర్యోధనుడు); 
తానును+అనుజులున్‌= తాను తన తమ్ములు; వెన్ను+అయ్యెన్‌= వీపుగా అయ్యారు; వింద+అనువిందులున్‌= విందుడును, 
అనువిందుడును; కాంభోజుండును= కాంభోజరాజూ; శూర్ఫేనుండునున్‌= శూరసేన రాజూ; పుచ్చంబు+అయిరి= తోక 
అయినారు; మాగధ కళింగాది గణంబులు= మగధకు, కళింగానికి చెందిన సేనలు; దక్షిణ+పక్షంబు+ అయ్యును= కుడి రెక్కగాను; 
కర్ణాట కోసల ప్రముఖ నికాయంబులు= కర్ణాటదేశం, కోసలదేశం ~ మున్నగు దేశాలకు సంబంధించిన సేనా సమూహాలు, 
వామపక్షంబు+అయ్యును= ఎడమ రెక్కగాను; పొలిచిరి= శోభిల్హారు; తక్కునున్‌+కలవారలున్‌= మిగిలినట్టివారు; కలయన్‌+పన్నిరి= 
ఇటూ, నటూ కలిసి పోయేట్టుగా చేరారు; అంతన్‌= పిమ్మట; పాండవ+బలంబులును= పాండవుల సేనలును; భండనంబునకున్‌= 
యుద్దానికి; వెడలెన్‌= వెళ్ళాయి; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; అర్షునుండు. 


తాత్స ర్యం: గరుడాకారంలో ఏర్పడిన € వ్యూహానికి (ద్రోణుడు, కృతవర్మ కన్నులుగా నిలిచారు. కృపుడు, అ खु 
శిరస్సు అయ్యారు. (త్రిగర్తులు - భూరిశ్రవుడు - శల్యుడు - భగదత్తుడు సౌవీరరాజు సింధుభూపతి జయ।ద్రథుడు 
కంఠంగా అయ్యారు. దుర్యోధనుడు - తమ్ములు వీపు అయ్యారు. విందుడు, అనువిందుడు, కాంభోజరాజు, 
శూరసేనరాజు తోక అయ్యారు. మాగధరాజు - కళింగరాజు మున్నగువారు కుడి రెక్క అయ్యారు. కర్ణాట కోసల 
సేనలు మున్నగునవి ఎడమరెక్క అయ్యాయి. తక్కినవారు ఇటు అటు సర్దుకున్నారు. అప్పుడు పాండవసేనలు 
కూడా, యుద్దభూమికి తరలివెళ్ళాయి. ఆ సమయంలో అర్జునుడు (తరువాతి పద్యంతో అన్వయం.) 

४. మనమొనం గని ధృష్టద్యు । మున కిట్లను( బన్న(బంపు మోహర మర్జేం 

దుని చందంబున దుర్యో । ధనుసైన్యము'( బొదువుననువు దలకొనవలయున్‌. 97 

ప్రతిపదార్థం: మన+మొనన్‌= మన సైన్యాన్ని; కని= చూచి; ధృష్టద్యుమ్నునకున్‌= ధృష్టద్యుమ్నునితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
చెప్పాడు; మోహరము= వ్యూహాన్ని; అర్హ+ఇందుని+చందంబునన్‌= అర్హచం(ద్రుని ఆకారంలో; పన్నన్‌+పంపు= పన్నుట కాజ్దాపించుము; 
దుర్యోధను+సైన్యమున్‌= దుర్యోధనుని సైన్యమును; పొదువు= మార్కొనే; అనువు+తలకొనన్‌+వలయున్‌= అనుకూలత ఏర్పడాలి. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 183 


తాత్సర్యం: అర్జునుడు కౌరవసేనను చూచి ధృష్టద్యుమ్నుడితో ఈ రీతిగా చెప్పాడు. “అర్హచం(ద్రాకారంలో మన 
ध्य €> ©> 
వ్యూహాన్ని అమర్భవలసింది. ఎందుకంటే దుర్యోధనుడి వ్యూహాన్ని ఛేదించే ఉపాయం మనం అనుసరించాలి గదా! 


విశేషం: వ్యూహాన్ని బట్టి - (ప్రతివ్యూహం ఉంటుంది. కౌరవులు గరుడవ్యూహం పన్నారుకదా! పాండవులు అర్హచం(ద్రాకార వ్యూహం 
పన్నితే-గరుడపక్షి కుత్తుక ఉత్తరించటానికీ వీలు కలుగుతుంది. 


2, అనిన విని యతం డట్ల చేసినం బాండ్యమగధబలపరివృతుం డై బీమసేనుండు దక్షిణశృ్చంగంబున నిలిచె 
దదనంతరంబ విరాటద్రుపదులును మటియు నీలుండును గాశకరూశగణసమేతుండై ధృష్టకేతుండును నిలిచిరి 
శిఖండి సహితుం డగు ధృష్టద్యుమ్ను మున్నిడికొని యుధిష్టిరుండు శుండాలమాలికాభీలంబుగా మధ్యప్రదేశం 
బలంకరించె నవ్వలన సాత్యకి మొదలుకొని యోలిన కవలును ద్రౌపదేయులు నభిమన్యుండు ఘటోత్మచుండు( 
గేకయ పతులుం బన్నిరి సకలలోకంబులకు రక్షకుండైన రాజీవాక్షుం డెవ్వానికి రక్షణం బొనర్గు నట్టి రథికశ్రేష్ణుండు 
డాపలికొమ్మునం బన్నె( దక్కటి దొరలుం గలయమోహరించిరి ట్లుభయసైన్యంబులు సన్నద్దంబు లయి నడచి 
నిస్పాణాదుల రావంబులు సెలంగ రౌద్రంబు దలకొనం దార్మొనియెందత్సమయంబున ధనంజయుండు మన 
పదాతులు బడలువడం దనరథంబు వటిపించి శరంబులు నిగిడించి. 98 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని అర్జునుడు చెప్పగా ఆలకించి; అతండు= ధృష్టద్యుమ్నుడు; అట్లు+-అ+చేసినన్‌= ఆ విధంగా చేయగా; 
పాండ్య, మగధ, బల పరివృతుండు+ఐ= పాండ్య మగధ సేనలు తన చుట్టూచేరగా; భీమసేనుండు; దక్షిణ+శృంగంబునన్‌= 
దక్షిణముననున్న కొసకు; నిలిచెన్‌; తద్‌+అనంతరంబు+అ= అటుపిమ్మట; విరాట (ద్రుపదులును= విరాటుడు, (ద్రుపదుడును; 
మణియున్‌= అదనంగా; నీలుండును= నీలుడును; కాశ కరూశ గణ సమేతుండు+ఐ= కాశఠీదేశానికి, కరూశదేశానికి సంబంధించిన 
సేనలతో కూడినవాడై; ధృష్టోతుండును= ధృష్టకేతుడును; నిలిచిరి; శిఖండి సహితుండగు= శిఖండితో కూడుకొనిన; ధృష్టద్యుమ్నున్‌= 
ధృష్టద్యుమ్నుని; మున్ను+ఇడికొని= ముందుపెట్టుకొని; యుధిష్టిరుండు= ధర్మరాజు; శుండాల+మాలికా+ఆభీలంబుగా= ఏనుగుల 
గుంపువలె భయంకరంగా; మధ్య+(ప్రదేశంబు= నడిమిచోటును; అలంకరించెన్‌= అందముగా చోటు చేసుకున్నాడు; ఆవలనన్‌= 
అటువైపు; సాత్యకి+మొదలుకొని= సాత్యకి మొదలగువారు; ఓలిన్‌+ఆ= వరుసగా; కవలును= కూడిన నకుల సహదేవులును; 
ద్రౌపదేయులు= [ద్రౌపది కొడుకులు; అభిమన్యుండు; ఘటోత్కచుండున్‌; కేకయపతులున్‌= కేకయరాజులును; పన్నిరి= వ్యూహంలో 
చేరారు; సకల లోకంబులకున్‌= అన్ని లోకాలకు; రక్షకుండు+ఐన= కాపాడే వాడైన; రాజీవాక్టుండు= పద్మనయనుడు, శ్రీకృష్ణుడు; 
ఏ+వానికిన్‌+రక్షణంబు+ఒనర్చున్‌= ఎవనిని కాపాడుచుండునో; అట్టి= అటువంటి; రధథిక+శ్రేష్ణుండు= తేరెక్కి యుద్దం చేసేవారిలో 
గొప్పవాడు, అర్జునుడు; డాపలి+కొమ్మునన్‌+పన్నైన్‌= ఎడమకొసగా చేరాడు; తక్కటి+దొరలున్‌= మిగిలినరాజులు; కలయన్‌+మోహరించిరి= 
కలిసిపోయే టట్టుగా వ్యూహంలో చేరారు; ఇట్టు= ఈ రీతిగా; ఉభయ సైన్యంబులున్‌= రెండుసేనలు; సన్నద్దంబులు+ఐ= సంసిద్దమై; 
నడబి= దండు వెడలి; నిస్సాణ+ఆదుల+రావంబులు= బూరాలు మొదలగు వాద్యాల ధ్వనులు; చెలంగన్‌= ధ్వనించగా; రౌద్రంబు= 
అధికకోపం; తలకొనన్‌= వ్యాపింపగా; తార్కొనియెన్‌= మార్కొన్నాయి; తద్‌+సమయంబునన్‌= ఆ కాలంలో; ధనంజయుండు= 
అర్జునుడు; మన పదాతులు= మన కాలిబంటులు; బడలు-+పడన్‌= డస్పిపోవునట్టుగా; తన+రథంబు= తన తేరు; పణపించి= నడిపించి; 
శరంబులు= బాణాలు; నిగిడించి= (ప్రయోగించి. 


తాత్సర్యం: అర్జునుని సూచన మేరకు ధృష్టద్యుమ్నుడు పాండవ సేనను అర్హచంద్రవ్యూహంగా అమర్చాడు. 
భీముడు- పాండ్య మగధ సేనలతో కూడిన వాడై, కుడి కొసను నిలిచాడు. అటుపిమ్మట విరాటుడు, (ద్రుపదుడు 
నిలిచారు. నీలునితోపాటుగా ధృష్టకేతుడు కాశీదేశ కరూశదేశ సేనలతో పాటు నిలిచాడు. శిఖండితోపాటు 
ధృష్టద్యుమ్నుని ముందు పెట్టుకొని, యుధిష్టిరుడు తన చుట్టూ ఏనుగుల దండును కాపుగా పెట్టుకొని వ్యూహానికి 


184 శ్రీనుదాంధ్ర మహాభారతము 


మధ్యగా నిలిచాడు. అటు ప్రక్కగా సాత్యకి, నకుల సహదేవులు, ద్రౌపది కొడుకులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, 
కేకయరాజాలు వ్యూహంలో భాగంగా నిలిచారు. జగ।ద్రక్షకుడైన శ్రీకృష్ణుడు రథసారథిగా గల అర్షునుడు ఎడమ 
కొసను నిలిచాడు. మిగిలిన రాజులు యథోచిత స్థానాలలో నిలిచారు. ఆ విధంగా ఉభయసేనలూ యుద్దానికి 
సంసిద్దమై బూరాలు మొదలైన వాద్యాల ధ్వనులు మిన్నుముట్టగా, మిక్కిలి రోషంతో మార్కొన్నాయి. ఆ సమయంలో 
అర్జునుడు విజృంభించి, కౌరవసేనలలోని కాల్చలాన్ని చీకాకు పరచాడు. 
విశేషం: 1.ఈ వూహ రచనలో గమనింపవలసిన అంశాలు: ఇది కౌరవులు పన్నిన గరుడవ్యూహానికి ప్రతివ్యూహం. గరుడాకృతి 
వ్యూహంలో కుత్తుక ఉత్తరించటానికి ~ అర్హచం[ద్రవ్యూహం అమర్భ్బబడింది. ఒక కొసలో ధృష్టద్యుమ్నుడు, మరియొక కొసలో 
అర్జునుడు సుదూరంలో ఉన్నారు. ఇక - మధ్యభాగం ఏమికావాలి? అక్కడ ధర్మరాజు నిలిచాడు. అతనికి తగిన రక్షణ కావాలి. 
చుట్టూ ఏనుగులు. వాటికి చుట్టు సాత్యకి - కవలు - (ద్రౌపదేయులు- అభిమన్యుడు - ఘటోత్కచుడు. 2. ఉపపాండవులు 
~ ఒకేచోట ఉంటారు ఏ వ్యూహంలో అయినా ~ అట్టే నకుల సహదేవులుకూడా. 3. ఏ దేశానికైనా ~ ఒక (ప్రభువు ఉంటాడు. 
ఉదాహరణకు విరాటుడు, [ద్రుపదుడు మొదలుగా కేకయ దేశానికి మా(త్రం కేకయ రాజులు అని బహువచన (ప్రయోగమే భారతంలో 
అన్ని చోట్లా కన్పిస్తుంది. అది 'బహురాజులి ఆధిపత్యంగల గణతంత్ర రాజ్యాంగం కావున. 
క అరదములు రధథధికవరులును । హరి సారథి కేతుసహిత మై పొడిపొడిగా 

గరులును జోదులు డొల్ల(గ(। దురగంబులు రావుతులును దుత్తునియలుగన్‌. 99 


ప్రతిపదార్థం: అరదములు= రథాలు; రధిక వరులును= తేరెక్కి యుద్దం చేసే వీరులు; హరి సారధి కేతు సహితము+ఐ= 
గుర్రాలు, తేరు నడిపే సూతులు= జెండాలతో కూడ; పొడిపొడిగాన్‌= చూర్లము అయ్యేటట్టుగా; కరులును= ఏనుగులు; జోదులు= 
భటులు; డొల్లగన్‌= కూలిపోగా; తురగంబులు= గుర్రాలు; రావుతులును= గుర్రాలపై ఎక్కి యుద్దంచేసే భటులూ; 
తునియలు+తునియలుగాన్‌= ముక్కలు ముక్కలుకాగా; (అర్జునుడు యుద్దం చేయగా) 
తాత్సర్యం: రథాలు, రథాలపై ఎక్కి యుద్దం చేసే వీరులూ, గుర్రాలు - సారథులు జెండాలతోపాటు పొడిపొడి 
అయ్యేటట్టు అర్జునుడు అమ్ములు ప్రయోగించాడు. ఏనుగులు- భటులు కూలారు. గుర్రాలు, గుర్రాలను ఎక్కి 
యుద్దం చేసేవాళ్ళూ. ముక్కలుగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 
క చేయందొడంగిన గాంధా । రేయులు వెస నొక్కపెట్ట రేగి యతనిపై 

గో యని కవిసిన( గని కౌం । తేయులు 250568०८ గడంగి తేరులు 26625. 100 


ప్రతిపదార్థం: చేయన్‌+తొడంగినన్‌= ముక్కలు చేయసాగిన; గాంధారేయులు= గాంధారి కొడుకులు(కౌరవులు); వెసన్‌= వేగంగా; 
ఒక్క+పెట్ట+రే(గ= ఒకేమారు విజృంభించి; అతనిపైన్‌= అర్జునుడిపై; 'కో+అని+కవిసినన్‌= గోల చేస్తూ మార్కొనగా; 
కౌంతేయులు+అందరు= పాండవులు అందరూ; కడంగి= పూని; తేరులు= రథాలు; పజిపన్‌= తోలగా. 

తాత్సర్యం: అర్జునుడు కౌరవసేనను విధ్వంసం చేయగా, కౌరవులు అందరూ ఏకమై అతనిపై మార్కొన్నారు. 
దానితో పాండవులు అందరూ ఏకమై వారిపైకి తమరథాలను మళ్ళించగా. 

విశేషాలు: 'కోయని కవిసిన' - అది ఎక్కటి కయ్యం కాదు. అది సంకుల సమరం. అందరూ కలిసి- శత్రుసేనను తాకేటప్పుడు 
అది మౌనంగా అమ్ములు ప్రయోగించడం కాదు. ఆ దొమ్మి సంరంభంలో హెచ్చరికతో కూడిన “నినాదం” వహించే భూమిక 
అర్థం చేసుకోవాలి. కో” అని మార్కొనిన అనే ప్రయోగం సార్థకం. 'కో' ధ్వని అనుకరణ, 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 185 
వ. కని తమకించి బలంబులు రెండును గలయన్‌ బెరయయ( గెందూళ యెగసిన. 101 


ప్రతిపదార్థం: కని= చూచి; తమకించి= ఉత్సహించి; బలంబులు రెండును= ఉభయ సైన్యాలు, కౌరవపాండవసేనలు రెండూ; 
కలయన్‌ బెరయన్‌= మార్కొనగా; కెంపు+దూళి= కెందూళి(ఎ(ర్రని దుమ్ము); ఎగసినన్‌= ఎగురగా; 

తాత్సర్యం: కురు పాండవుల సేనలు రెండు తారసిల్లి యుద్దం చేస్తుండగా కెందూళి ఎగరగా. (తరువాతి పద్యంతో 
అన్నయం.) 


క నామముల బితృపితామహ । నామంబుల నుగ్రబిరుదనామంబుల సాం 

గ్రామికు లెటి(గింతురు దము । నా మొన నీ మొనను జూపు లడరక యున్నన్‌. 102 
ప్రతిపదార్థం: నామములన్‌= పేరులతో; పితృ+పి తామహ+నామంబులన్‌= తండ్రి తాతల పేరులతో; ఉ(గ్ర+బిరుద+నామంబులన్‌= 
భయంకరములైన బిరుదుల పేరులతో; సాంగ్రామికులు= యుద్దం చేసేవారు; తమున్‌= తమ్ము; ఆ మొనన్‌+ఈ మొనన్‌= 
ఆ సేనయందు ఈ సేనయందు, (పాండవుల సేనయందు , కౌరవసేనయందు); చూపులు+అడరక+ఉన్నన్‌= కన్నులు కనుపించక 
ఉన్నప్పుడు; ०९8००९५८ = తెలియచేసుకుంటారు. 
తాత్సర్యం: ఎవరెవరో - ఎవరికీ తెలియని ఆ సమయంలో యుద్దం చేసేవారు తామెవరో తెలిసేటట్లుగా - బిగ్గరగా 
తమ పేరులు - తమ తండ్రుల పేరులు, తాతల పేరులు తమ బిరుదులు (ప్రకటించుకుంటారు. 
విశేషం: తిక్కన కాలంలో, తదుపరి భారతదేశ చరిత్రలో మధ్యయుగాలలో 'బిరుదావళులు' మిక్కిలి (ప్రాముఖ్యం వహించాయి. 
'గండరగండి, 'మూరురాయరగండి ఉదాహరణ ప్రాయాలు. 
తే. अऽ ०६० గ్రందుపా టింతయైన । భీష్ము కడ(క నీ సైన్యంబు భీముబలిమిC 

జేసి యా సేనయును నప్పు సిక్కు వడక । పోరె నేమని చెప్పదు గౌరవేంద్ర! 103 
ప్రతిపదార్థం: కౌరవ+ఇం|ద్ర!= కౌరవ (్రేష్టుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; (క్రందుపాటు= 
సమ్మర్దం; ఇంత+ఐన= ఇంతగా విస్తరించగా; భీష్ము+కడ(కన్‌= భీష్ముని యొక్క పూనికచే; నీ+సైన్యంబు= నీ సేన; 
భీము+బలిమిన్‌+చేసి= భీముని యొక్క శక్తిచేత; ఆ+సేనయును= ఆ పాండవుల సైన్యం; छन ఆ సమయంలో; చిక్కు+పడక= 
చీకాకుకాకుండా; పోరెన్‌= యుద్దం చేశాయి; ఏమి+అని+చెప్పుదున్‌= ఇంక ఏమి చెప్పగలను? 
తాత్సర్యం: ఈ రీతిగా సమ్మర్షం ఇంతగా సాగింది. భీష్ముడి నాయకత్వంలో కౌరవసేన, భీముడి నాయకత్వంలో 
పాండవసేన - ఒకరినొకరు మార్కొన్నారు. ఏ పక్షమూ వెనుకంజ వేయలేదు, జంకలేదు. ఓ ధృతరాష్ట్ర మహారాజా!; 
ఉభయపక్షాల పరా(క్రమమూ వర్లనాతీతం. 
విశేషం: ఏమని చెప్పుదు’ అనే ప్రయోగంలోని సారస్యం గమనింపదగినట్టిది. ఘోరమైన పోరాటంలో ఉభయసేనలు చూపిన తెగువ, 
తెంపు - చూపరియెన సంజయుడికి ఆశ్చర్యావహాలుగా కనుపించాయి. 
క శోణితము వెల్లి గవిసిన । రేణు వడంగుటయు మొనలు ప్రియపడి వెస గీ 

ర్వాణాసురసమరము క్రియ । బాణాదినిశాతహేతిపంక్తులు 2०686495. 104 
ప్రతిపదార్థం: కోణితము+వెల్లి= నెత్తుటి ప్రవాహం; కవిసినన్‌= (క్రమ్మగా; రేణువు= దుమ్ము; అడంగుటయున్‌= 
అణగిపోవుటయు; మొనలు= సేనలు; పియపడి= సంతోషించి; వెసన్‌= వేగంగా; గీర్వాణ+అసుర+సమరము (క్రియన్‌= 


186 శ్రీనుదాంధ్ర మహాభారతము 


దేవతల రాక్షసుల యొక్క యుద్దంవలె; బాణ+ఆది+నిశాత+హేతి+ పంక్తులు= అమ్ములు మొదలైన వాడి కత్తుల 

వరుసలు; మెణయన్‌= (ప్రకాశింపగా. 

తాత్సర్యం: కురు పాండవసేనల తాకిడికి దుమ్ము చెలరేగింది. అంత దుమ్ము ఏ విధంగా అణగారగలదు? 

యుద్దంలో (ప్రవహించిన నెత్తుటి ధారలచే ఆ దుమ్ము అణగింది. కురు పాండవ సేనల యుద్దం - దేవతలు 

రాక్షసులు చేసిన యుద్దంవలె ఉన్నది. బాణాలు మొదలైన వాడి ఆయుధాల వరుసలు (ప్రకాశించాయి. 
విశేషం: ఈ పద్యంలో 'ప్రియపడి' అనే ప్రయోగం గమనింపదగినట్టిది. ఘోర సంగ్రామంలో 'ప్రియపడటం' ఏమిటి? దట్టంగా 
క్రమ్మిన దుమ్ము అణగారటం వీరులకు సంతోషదాయకమే. ఇక నెత్తురు ప్రవాహం మాట ఏమిటి? అది యుద్దం. వీరులు 
చావుకు తెగించినవారు. వారికి నెత్తురు అన్న భయంలేదు. 

వ. పెనంగునట్టియెడ గాంగేయుండును గురుండును బురుమిత్తుండును సైంధవుండును సాబలుండును 
వికర్ణుండును బాండవసేనపయి నడరిన భీమసేన ఘటోత్మచసాత్యకిశైబ్యచేకితానద్రౌపదేయులు వారిం 
దలపడినం బోరు ఘోరం బయ్యె నప్పడు రథబ్బృందంబులతో భవదగ్రనందనుండు వాయునందన 
తదీయనందను లున్నయెడకు నురవడించినం గని భీషప్మద్రోణు లతని మించి వారలం దాకినం జూచి 
సవ్యసాచి యగ్రజు నగ్రభాగంబునకు వచి. 105 


ప్రతిపదార్థం: పెనంగునట్టి+ ఎడన్‌= పోరాడేటపుడు; గాంగేయుండును= భీష్ముడును; గురుండును= ద్రోణుడును; పురుమిత్రుండును= 
పురుమి(త్రుడును; సైంధవుండును= సింధురాజును; సౌబలుండును= శకునియు; వికర్ణుండును; పాండవ సేనపయిన్‌= పాండవుల 
సైన్యంపై; అడరినన్‌= విజృంభించగా; భీమసేన ఘటోత్కచ సాత్యకి శైబ్య చేకితాన (ద్రౌైపదేయులు= భీముడు, ఘటోత్కచుడు, 
సాత్యకి, శైబ్యుడు, చేకితానుడు, [ద్రౌపది కొడుకులూ; వారిన్‌= కౌరవులను; తలపడినన్‌= మార్కొనినపుడు; పోరు= యుద్దం; 
ఘోరంబు+అయ్యెన్‌= భీకరం అయింది; అప్పుడు= ఆ సమయంలో; రథ+బృందంబులతోన్‌= తేరుల గుంపులతో; 
భవత్‌+అ(గ్ర+నందనుండు= నీ పెద్ద కొడుకు(దుర్యోధనుడు);వాయునందన+తదీయనందనులు+ఉన్న+ఎడకున్‌= భీముడు- 
అతని కొడుకు ఘటోత్కచుడు ఉన్న చోటికి; ఉరవడించినన్‌= ఉత్సాహంతో తరలివెళ్ళగా; కని= చూచి; భీష్మ (ద్రోణులు= 
భీష్ముడు, ద్రోణుడు; అతనిన్‌ మించి= ఆ దుర్యోధనుని దాటి; వారలన్‌= పాండవపక్షంలోని వీరులను; తా(కినన్‌= మార్కొనగా; 
చూచి; సవ్యసాచి= కవ్వడి(అర్డునుడు); అగ్రజు+అ(గ్రభాగంబునకున్‌= అన్నగారైన భీముని ముందునకు; వచ్చి. 


తాత్సర్యం: కురుపాండవసేనలు యుద్దం చేస్తున్నప్పుడు, భీష్ముడు, ద్రోణుడు, పురుమి(త్రుడు, సైంధవుడు, శకుని, 
వికర్ణుడు పాండవసేనపై విజృంభించారు. భీముడు, ఘటోత్కచుడు, సాత్యకి, శైబ్యుడు, చేకితానుడు, (ద్రౌపదీపుత్రులు 
వారిని మార్కొన్నారు. ఘోర యుద్దం జరిగింది. అప్పుడు, రథసమూహాలతో దుర్యోధనుడు భీముడూ అతడి కొడుకు 
ఘటోత్కచుడూ ఉన్న చోటికి ఉత్సాహంతో తరలి వెళ్ళటం చూచి, భీష్ముడూ [ద్రోణుడూ అతనిని దాటి వెళ్ళి 
వారిని మార్కొన్నారు. అదిచూచి, అర్జునుడు భీముని ముందర చేరి. 
క భూరిశరాసారంబున(। గౌరవుల కడంక యుడిపె గాంధారబలాం 

భోరాశి( దటియం జోచ్చిరి । వీరాగ్రణి సాత్యకియును విజయసుతుండున్‌. 106 


ప్రతిపదార్థం: భూరి+శర+ఆసారంబునన్‌= గొప్పదైన అమ్ముల జడివానచే; కౌరవుల+కడంక+ఉడిపెన్‌= కౌరవుల విజృంభణ 
అరికట్టెను; గాంధార+బల+అంభస్‌+రాశిన్‌= గాంధారపేన అనే సముద్రాన్ని; వీర+అ(గణి= వీరులలో శ్రేష్టుడు; సాత్యకియును= 
సాత్యకీ; విజయ+సుతుండున్‌= అర్జునుని కొడుకు అయిన అభిమన్యుడూ; తణియన్‌+చొచ్చిరి= మధించసాగారు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 187 


తాత్సర్యం గొప్ప అమ్ముల జడివాన కురిపించి, కౌరవుల విజృంభణ అరికట్టాడు అర్జునుడు వీరులలో శే షు 
అయిన సాత్యకి, అభిమన్యుడు గాంధార సేనతో పరాక్రమం చూపి పోరాడారు. 
క పాొదివికొని శకునిబల ము । న్మదగతి సాత్యకి రథంబు 2566855 నాతం 

డది దిగ్గదా(టి (ठक । స్పదమతి నభిమన్యుతేరిపైకిం జనియెన్‌. 107 
ప్రతిపదార్థం: పాొదివికొని= చుట్టుముట్టి; శకుని బలము= శకునిసేన; ఉన్మదగతిన్‌= గర్వంతో; సాత్యకి+రథంబు= సాత్యకి 
తేరు; నజికినన్‌= ఖండింపగా; ఆతండు= సాత్యకి; దిగ్గదా(టి= దిగిపోయి; ధైర్య+ఆస్సద+మతిన్‌= ధైర్యంతో కూడిన బుద్దితో; 
అభిమన్యు+తేరిసైకిన్‌= అభిమన్యుని రథంమోదికి; చనియెన్‌= వెళ్ళాడు(అధిరోహించాడు) 
తాత్సర్యం: శకునిసేన - సాత్యకి రథాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేసింది. సాత్యకి రథం దిగి, ధైర్యం విడువకుండా 
ఉపాయంగా తప్పించుకొని - అభిమన్యుడి రథం ఎక్కాడు. 
క వా రిరువురు( జలమున గాం । ధారపతి ప్రముఖ రధికతతులను జంచ 

న్వారాచతతుల నొంచిరి । క్రూరతC గవిసెన్‌ యుధిష్టిరు(డు భీష్ముపయిన్‌. 108 
ప్రతిపదార్థం: చలమునన్‌= పట్టుదలతో; వారు+ఇరువురున్‌= వారు ఇద్దరును- అభిమన్యుడు, సాత్యకి; గాంధారపతి ప్రముఖ 
రథిక తతులన్‌= శకుని మున్నగు వీరుల సముదాయాన్ని; చంచత్‌ నారాచ తతులన్‌= చలించే అమ్ముల గుంపులతో; నొంచిరి= 
నొవ్వజేశారు; యుధిష్థిరుడు= ధర్మరాజు; క్రూరతన్‌= కఠినత్వంతో; భీష్ము+పయిన్‌= భీష్మునిమీద; కవిసెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: సాత్యకి, అభిమన్యుడు, మిక్కుటమగు పట్టుదలతో శకుని మున్నగు వీరులపై వాడి అమ్ములు 
ప్రయోగించి యుద్దం చేశారు. ధర్మరాజు - (క్రౌర్యంతో భీష్ముని మార్కొన్నాడు. 
క భూరిబలఘోర మగు నా। భూరమణుని కోలుతలకు( బోవక భీష్మ 

స్పారబలము ద్రోణుని దో । స్పారంబును నచ్చి నీదుసైన్యము పెన(గెన్‌. 109 
ప్రతిపదార్థం: భూరి బల ఘోరము+అగు= గొప్ప సైన్యముతో భయంకరమైన; ఆ+భూరమణుని= ఆ రాజాయొక్క(ధర్మరాజుయొక్క); 
కోలుతలకున్‌+పోవక= (ప్రత్యక్ష యుద్దమునకు జంకక; భీష్మ, స్ఫార, బలమున్‌= భీష్ముని యొక్క విస్తారమైన శక్తిని; (ద్రోణుని; 
దోఃసారంబును= భుజబలమును(పరా(క్రమమును); నచ్చి= ఇష్టపడి, నమ్మి; నీదు+సైన్యము=నీ సేన; పెనగాన్‌= పోరాడింది 
తాత్సర్యం: గొప్ప సేనతో కూడి ధర్మరాజు -భీష్ముడిపైబడి ప్రత్యక్షయుద్దం ప్రారంభించాడు. కౌరవసేన- ధర్మరాజు 
ధాటికి తట్టుకొని పోరాడింది. కౌరవసేన ఆ విధంగా నిలవటానికి కారణం - భీష్ముని యొక్క విస్తారమైన శక్తి 
- (ద్రోణుడి భుజబలం మీద కౌరవసేనకు గల గౌరవం. 


విశేషం: కోలుతల: ఎదుట నిలిచి యుద్దం చేయటం. ఇది (ప్రత్యక్ష యుద్దం. సంకుల సమరము దొమ్మియుద్దం. 
ధను(డు భీమునితో యుద్ధము సేసి మూర్చ్భిల్లుట (సం. 6-54-15) 
చ. తదవసరంబునం బతి యుదగ్రత ९४८००६०८ దాఢి విస్పుర 
త్రదరము లేసినన్‌ నగుచు( బాండవవీరు(డు రాజుమేన బె 


ట్టిద మగుబాణ మొక్కటి వడింగొని తూటి(గ నేయ దేరిపై 
జదికిల( బడ్డ మూర్చ నృపసత్తము లేవ(గనీక కప్పినన్‌. 110 


188 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; పతి= రాజు(దుర్యోధనుడు); ఉద(గ్రతన్‌= భీకరంగా; భీమునిన్‌+తా(కి= 
భీముని మార్కొని; విస్సురత్‌+(ప్రదరములు= (ప్రకాశమానములైన అమ్ములు; ఏసినన్‌= ప్రయోగింపగా; నగుచున్‌= నవ్వుచు; 
పాండవ+వీరు(డు= భీముడు; రాజు+మేన= దుర్యోధనుని శరీరంపై; బెట్టిదము+అగు= కఠినము అయిన; బాణము+ఒక్కటి= 
ఒక అమ్ము; వడిన్‌+కొని= వేగంగా గ్రహించి; తూజు(గన్‌+ఏయన్‌= తూట్టుపడేటట్లు ప్రయోగింపగా; తేరిపైన్‌= రథముమీద; 
చదికిల+పడ్డ= కూలబడగా; మూర్భ= స్పృహలేని స్థితి; నృప+సత్తమున్‌= రాజశ్రేష్టుడిని - దుర్యోధనుడిని; లేవయగనీక= 
నిలుచుండేందుకు వీలు కాకుండా; కప్పినన్‌= ఆవరింపగా 
తాత్సర్యం: ఆ సమయంలో దుర్యోధనుడు భీముని మార్కొని, వెలుగొందే అమ్ములు విసిరాడు. భీముడు నవ్వుతూ 
- ఒక కఠినమైనబాణంతో దుర్యోధనుని శరీరం తూట్లు పడేటట్టు కొట్టాడు. దుర్యోధనుడు రథముపై చదికిలబడి 
లేవలేకుండేటట్టుగా మూర్భ(క్రమ్ముకోగా. 
౧ 

©. సంభ్రమమున నపుడు సారథి ००९२० । ©ग९त्त బెలుచం దేరు దోలుటయును 

గని భయంబు నొంది ७९८6 యొక్కుమ్మడి । బలములెల్లం దెరలి పాటి జొచ్చె. 111 
ప్రతిపదార్థం: సం(భ్రమమునన్‌= తొట్రుపాటుతో; అపుడు= ఆ సమయంలో; సారధి= దుర్యోధనుని రథ చోదకుడు; ఆ+చోటు= 
ఆ స్థలం; తొల(గన్‌= వీడునట్టుగా; పెలుచన్‌= వేగంగా, తేరు= రథము; తోలుటయును= నడిపించుటయు; కని= చూచి; 
భయంబున్‌+ఒంది= భీతిచెంది; కలంగి= చీకాకై; బలములు+ఎల్లన్‌= సేనలు అన్నీ, ఒక్కుమ్మడిన్‌= ఒక్కసారిగా; 
తెరలి+పాణున్‌+చొచ్చెన్‌= మరలి పారిపోసాగాయి. 
తాత్సర్యం: దుర్యోధనుడు మూర్భపోవటం చూచి, సంభ్రమంతో అతని సారథి రథాన్ని వేగంగా తోలుకొని, 
యుద్దభూమిని వదలిపోవటం చూచి, కౌరవసేనలు కలతచెంది, భీతిచెంది, వెనుదిరిగిపోయాయి. 
క వెనుకొని విటిగిన సైన్యము । గనుకని( ६2९७०९८ జేసి క్రౌర్యోద్రేకం 

బున ధృష్టద్యుమ్నుండును । దన కెలనం దటుమ వాయుతనయుం 2655. 112 
ప్రతిపదార్థం: వెనుకొని= వెనుకకు మరలి; విజీగిన+సైన్యమున్‌= ఓడిపోయిన సేనను; కనుకనిన్‌= సం(భ్రమంతో; పాణింగన్‌+ 
చేసి= పారిపోయేటట్టు చేసి; (క్రౌర్య+ఉ(ద్రేకంబునన్‌= (క్రూరమైన ఆవేశంతో; ధృష్టద్యుమ్నుండును; తనకెలనన్‌+తణుమ= తన 
పార్య్వాలతో తటిమి కొట్టగా; వాయు తనయుండు= భీముడు; ఎగిచెన్‌= విజృంభించాడు. 
తాత్సర్యం: ఓడిపోయిన కౌరవసేన ~ వెనుదిరిగి పారిపోతూ ఉండగా, క్రూరత్వంతో కూడిన ఆవేశంతో తన 
ప్రక్క ధృష్టద్యుమ్నుడు తరిమికొట్టగా, భీముడు విజృంభించాడు. 
క అదలిచి ద్రోణుడు భీష్ముడు । మదమున నిలునిలు మనంగ మటియును మొగ క 

ట్టద సేన భీమసేనుడు । గదిసి పిటుంద నంట నార్వ( గౌరవనాథా! 113 
ప్రతిపదార్థం: కౌరవ+నాథా!= కౌరవరాజా!(ధృతరాష్ట్రమహారాజా); (దోణు(డు= (ద్రోణుడు; అదలిచి= బెదరించి; భీష్ము(డు= 
భీష్ముడు; మదమునన్‌= గర్వంతో; నిలునిలుము= ఆగు, మాగుముఅని; అనంగన్‌= అని చెప్పగా; భీమసేను(డు= భీముడు; 
గదిసి= చేరి; పిణు(దన్‌+అంటన్‌= వెనుకచేరి తరుమగా; ఆర్యన్‌= కేకలు వేయగా - సింహనాదం చేయగా; మటియును= 
ఇంకను; సేన= సైన్యం; మొగకట్టదు+అ= మూగదు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! కౌరవసేన పారిపోతూ ఉండగా, [ద్రోణుడూ భీష్ముడూ మరలించటానికి 
ప్రయత్నించారు. అయినా - కౌరవ సేన- నిలువ లేకపోయింది. భీముడు పారిపోయే సేనను వెంబడించి తరిమి 
కొట్టి సింహనాదం చేసినప్పుడు- కౌరవసేన ఎదురుతిరిగి ప్రతిస్సందన చేయక నోరు మూసికొని పారిపోయింది. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 189 


విశేషం: మొగకట్టు= మూగు; మొగకట్టదు - అంటే మౌనంగా ఎట్టి (ప్రతిస్సందననూ చూపకపోవటం. భీముడు వెన్నాడి తరిమినప్పుడు 
కౌరవసేన మొగకట్టలేదు. అంటే - భీముడికి అభిముఖంగా కూడి నిలబడలేకపోయిందని భావం. 
క సభయ మయి శకుని సైన్యం । బభిమన్యు(డు సాత్యకియు రయంబున( దోలం 

బ్రభ సెడి పటిచుట గని యా । ప్రభువు చలం బెడలి విటిగె ००८०९०८ దానున్‌. 114 
ప్రతిపదార్థం: అభిమన్యు(డు= అభిమన్యుడు; సాత్యకియున్‌; రయంబునన్‌= వేగంగా; తోలన్‌= వెన్నాడగా; సభయమయి= 
భీతిల్లి; శకుని+సైన్యంబు= శకుని సైన్యం(గాంధారసేన); ప్రభ+చెడి= తేజము నశించి, వెలవెలపోయి; పజచుటన్‌+కని= పారి 
పోవటం చూచి; ఆ (ప్రభువు= ఆ రాజు(శకుని); చలంబు+ఎడలి= పట్టుదల చెదరి; బంధులు= చుట్టాలు; తానున్‌= తానును; 
విటిగెన్‌= ఓడిపోయాడు. 
తాత్సర్యం: సాత్యకి, అభిమన్యుడు కలిసి వెన్నాడగా, శకుని సైన్యం ధైర్యం కోల్పోయి పారిపోయింది. ఆ సన్నివేశం 
చూచి, శకుని బంధువులతోపాటు పట్టుదల చెదరి ఓటమికి లోనయ్యాడు. 
छ. ఊర్టితశాత్రవసేనా । ८०००८ డగునర్జునుండు దోర్టల లీలా 

స్పూర్ణితు( డై యొక్క దెసన్‌ । గర్జారౌద్రముగ( దోలె గౌరవబలమున్‌. 115 


ప్రతిపదార్థం: ఊర్టిత, శాత్రవ, సేనా, దుర్ణయుడు, అగు= పూనికగల శత్రువులేన చేత జయించుటకు శక్యముగాని; అర్జునుండు= 
అర్జునుడు; దోస్‌ బల, లీలా స్ఫూర్ణితు(డు+ఐ= భుజబలము యొక్క అనగా పరాక్రమము యొక్క ఆటచే వెలుగొందునట్టివాడై, 
२०९००००९ గొలిపే గొప్ప పరాక్రమము కలవాడై; కౌరవ+బలమున్‌= కౌరవుల సేనను; ఒక్క+దెసన్‌= ఒక్కవైపుగ; भदू రౌద్రముగన్‌= 
భయంకరంగా గర్జించుతూ, భయంకర సింహనాదం చేస్తూ; తోలెన్‌= తరిమికొట్టాడు. 
తాత్సర్యం: అర్జునుని శాత్రవులు - ఎంత పట్టుదలతో మార్కొనినప్పటికీ అతడిని జయింపలేరు. అతడు దుర్ణయుడు. 
అతడు - ఒక ఆటలోవలె పరాక్రమం (ప్రదర్శించి సింహనాదం చేస్తూ కౌరవసేనను ఒక వైపునకు చేర్చి - వెన్నాడి 
తరిమికొట్టాడు. 
తే. అంతం దెప్పిటి నీ కొడు కనికి రథము । 62९८८ దెచ్చుట గనుగొని యలిగి సూతు( 

బలికి సరభసముగ నడుకలని కే(గి । యెలు(గు సూపిన బలములు నిలిచి పాొదివె. 116 


ప్రతిపదార్థం: అంతన్‌= పిదప; తెప్పిరి= సేదతీరి; నీ కొడుకు= నీ పుత్రుడు= దుర్యోధనుడు; అనికిన్‌+రథము+తొల(గన్‌+తెచ్చుట+ 
కను(గొని= యుద్దభూమినుండి తేరును తరలించి తీసికొని రావటం తెలిసికొని; సూతున్‌= సారథిని; అలిగి= కోపగించి; పలికి= 
మాటాడి; సరసభసముగన్‌= తొ|ట్రుపాటుతో; నడు+కలనికిన్‌+ఏ(గ= యుద్ద మధ్యమునకు వెళ్ళి; ఎలు(గు+చూపిన= సింహనాదం 
చేయగా(కేకవేయగా); బలములు= సేనలు; నిలిచి+పాదివెన్‌= ధైర్యంతో 2९२९ నిలిచాయి. 
తాత్సర్యం: అంతట - దుర్యోధనుడు మూర్భనుండి తేరుకొన్నాడు. రణరంగంనుండి తేరు తరలించి తనను 
తెచ్చినందుకు అతడు సారథిని కోపంతో మందలించి, సంభ్రమంతో తిరిగి యుద్దభూమికి చేరుకొని సింహనాదం 
చేశాడు. కౌరవసేనలు ధైర్యం పుంజుకొని నిలబడ్డాయి. 
తే. ఉన్నచోటన కదలకయున్న ద్రోణ । భీష్ములును గోలుతలసేయ[ 5686 సేన 

చంద్రు డుదయింప( బెటిగిన శరధియట్లు । దోడుతోడుత( బొంగారి చూడనొప్పె. 117 


190 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఉన్న+చోటన్‌+అ= నిలిచియున్న స్థలమునందే; కదలక+ఉన్న= చలింపకుండా నిలిచిన; (ద్రోణ+భీష్ములును= 
ద్రోణుడును, భీష్ముడును; కోలుతల+చేయన్‌= కట్టెదురుగ నిలిచి యుద్దం చేయగా; సేన= సైన్యం(కౌరవసేన); పెటిగి= 
అతిశయించి; చం|ద్రుడు+ఉదయింపన్‌= చంద్రుడు పొడిచినప్పుడు; పెణిగిన= పొంగిన; శరధి+అట్లు= సముద్రం వలె; 
తోడు+తోడుతన్‌= |క్రమ[క్రమంగా; పొంగారి= అతిశయించి; చూడన్‌+ఒప్పెన్‌= శోభిల్లింది. 
తాత్సర్యం: (ద్రోణుడు, భీష్ముడు (దుర్యోధనుడు మూర్చితుడైనప్పటికీ) చలించకుండా ఉన్న చోటులోనే నిలిచి, 
కట్టెదురుగా ఉన్న పాండవసేనపై విజృంభించారు. అప్పుడు కౌరవసేన- చంద్రుడు ఉదయంచేటప్పుడు పొంగే 
సముద్రంవలె ~ అతిశయించి, |క్రమ(క్రమంగా శక్తి పుంజుకొని శోభిల్లింది. 
వ. ఇట్లు బలంబుల నిలిపి సుయోధనుండు సత్వరంబుగా १४०९ పాలికిం జని వారలతో నిట్లనియె. 118 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; బలంబులన్‌= సేనలను; నిలిపి= ఆపి; సుయోధనుండు; సత్వరంబుగాన్‌= శీఘ్రంగా; 
భీష్మద్రోణుల పాలికిన్‌+చని= భీష్ముడు, ద్రోణుడు ఉన్న చోటికి పోయి; వారలతోన్‌= భీష్మ ద్రోణులతో; ఇట్లు అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ఈ విధంగా సేనలను కూడగట్టుకొని, వేగంగా భీష్మద్రోణులు ఉన్న చోటికి వెళ్ళి దుర్యోధనుడు ఈ 
విధంగా అన్నాడు. 
ఉ. “ఉక్క్మున మూడు లోకములు నొక్కటం దాకన 0०९८ బోర మీ 

రొక్క( డొకండ గెల్చుటకు నోపుదు రశ్రమవృత్తి నిట్టి మీ 

ముక్కున నూర్పు గల్ల మనమోహర మీ దురవస్థ బొందునే? 

యక్కట మున్న పాండవుల కలగ నొల్లమిసెప్ప రైతిరే!' 119 
ప్రతిపదార్థం: ఉక్కునన్‌= పరా(క్రమంతో; మూ(డులోకములున్‌= (త్రిభువనాలు; ఒక్కటన్‌= ఏకమై; తాశెన+ఏనిన్‌= 
మార్కొనినప్పటికీ; పోరన్‌= యుద్దంలో; మీరు; ఒక్క(డు+ఒకండు+అ= ఒకడు ఒక్కడే; అ(శ్రమవృత్తిన్‌= సులువుగా; 
గెల్చుటకున్‌; ఓపుదురు= చాలుదురు; ఇట్టి= ఇటువంటి; మీ+ముక్కునన్‌+ఊర్పు+కల్లన్‌= మీరు (బ్రదికి ఉండగానే - మీరు 
ఊపిరి పీల్చుచుండగానే; మన+మోహరము= మన మొగ్గరము, మన సేనా వ్యూహము; ఈ+దురవస్టన్‌+పొందునే?= ఈ 
చెడ్డ స్థితికి వస్తుందా?; అక్కట!= అయ్యో!; మున్ను+అ= ముందుగానే; పాండవులకున్‌+అల్ల(గన్‌+ఒల్లమి= పాండవులమీద 
ఆ(గ్రహించటం ఇష్టం లేకపోవటం; చెప్పరు+ఐతిరే!= చెప్పలేదుకదా! 
తాత్సర్యం: 'మూడు లోకాలు కలిసి ఒక్కపెట్టున మీమీదకు దండెత్తి వచ్చినప్పటికీ- మీలో ఒకడు చాలు వారిని 
జయించటానికి. మీరు సజీవులై ఉండగా మనసేన ఈ దురవస్థను పొందటం శోచనీయం. పాండవులపై మీకు 
పక్షపాతం ఉంది. ఆ విషయం మీరు ముందుగానే చెప్పి ఉంటే బాగుండేది కదా!” 


విశేషం: మూడు లోకాలు-భూలోకం; పైలోకం - స్వర్గలోకం; (క్రిందిలోకం - పాతాళలోకం. 
వ. అని పలికి గాంగేయుం గనుంగొని. 120 
ప్రతిపదార్థం: అని+పలికి= అని చెప్పి; గాంగేయున్‌= గంగ కొడుకును= భీష్ముని; కనుంగొని= చూచి. 


తాత్సర్యం: అని చెప్పి దుర్యోధనుడు భీష్ముడిని చూచి. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 191 


७. ‘నాడ చెప్ప(గన్న నాకు రాధేయున । కెట్లు సూడ బోలె నట్లు వోలె 
బడినపాటు౯ బడుదు మడియాస నీచేత । భంగపడితి మింక( బలుకు లేల?” 121 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; నాడె= ఆ దినమే(యుర్దానికి ముందు- కర్షుని నిరసించిన నాడే); చెప్పన్‌+కన్నన్‌= చెప్పి ఉంటే; 
రాధేయునకున్‌= కర్గునకు; ఎట్టు= ఏ విధంగా; చూడన్‌+పోలెన్‌= చూచినట్టుగానే; అట్లుపోలెన్‌= ఆ విధంగానే; పడినపాటు, 
పడుదుము= మా పాట్లు మేము పడియుండే వాళ్ళము; అడియాసన్‌= వ్యర్థమైన ఆశతో; నీచేతన్‌= నీవలన; భంగపడితిమి= 
మోసపోయాము; ఇంకన్‌= ఇక; పలుకులు+ఏల?= మాటలు ఎందుకు? 


తాత్సర్యం: ఆనాడే (యుద్దానికి ముందే) ఆవిషయం (పాండవులపై ఆ(గ్రహించజాలననే విషయం) చెప్పి ఉంటే 
నాకూ కర్లుడికీ ఏది తోస్తే ఆ విధంగా మా పాట్లు మేము పడియుందుము. వ్యర్థమైన ఆశచేత నీ వల్ల భంగపడ్డాము. 
ఇక మాటలెందుకు? 

విశేషం: యుద్ధానికి ముందు భీష్ముడు కర్గ్టుని " అర్హరథుడు' అని నిర్ణయించి అధిక్షేపించాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో 
చెప్పినమాట 928 కర్టుని వదలుకొంటావా? నన్ను వదలుకొంటావా?' దుర్యోధనుడు > వదలుకొని భీష్ముడికి, కౌరవ 
సర్వసేనాధిపతిగా పట్టం కట్టాడు. ఈ పర్వంలో దుర్యోధనుడు ఆ (ప్రసక్తి తెచ్చాడు. 

వ. అనినవిని చిటునవ్వు నవ్వుచు మీతండ్రి నీ కొడుకును బ్రియభాషణంబులం ठ యిట్లనియె. 122 
ప్రతిపదార్థం: అనిన+విని= అని దుర్యోధనుడు చెప్పగా ఆలకించి; మీ తం(డ్రి= మీ తం(డ్రి(భీష్ముడు); నీ కొడుకును= నీ పుత్రుని, 
దుర్యోధనుడిని; ప్రియ+భాషణంబులన్‌= ప్రీతి కలిగించే మాటలతో; తేర్చి= సంతృప్తి పరిచి; ఇట్టు+ అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; 


తాత్సర్యం: అనగా విని చిరునవ్వుతో భీష్ముడు దుర్యోధనుడిని పీతి కల్గించే మాటలతో సంతృప్తి పరచియిట్లన్నాడు. 


క్ర పురుహూతసహితమగు ని । ర్లరబలమున కైన గెలువ శక్యమె? సమర 
స్టిరులగు పాండుతనూజుల । నరనాయక! నీకు నిట్లనం దగ వగునే? 123 


ప్రతిపదార్థం: నరనాయక!= ఓ రాజా; దుర్యోధనా!; పురుహూత సహితము+అగు= దేవేంద్రునితో కూడిన; నిర్ణర+బలమునకున్‌= 
దేవతలసేనకు; ఐనన్‌= కూడా; సమర+స్థిరులు+అగు= యుద్దంలో కదలకుండా నిలబడే; పాండు తనూజులన్‌= పాండవులను; 
గెలువన్‌+శక్యము+ఎ?= జయింప సాధ్యమా?; నీకున్‌; ఇట్టు+అనన్‌= ఈ విధంగా మాటాడుట; తగవు+అగును+ఏ?= న్యాయం 
అవుతుందా? 


తాత్సర్యం: 'దేవేం(ద్రునితో పాటు దేవతల సేన దండెత్తి వచ్చినా సరే, యుద్దభూమిలో పాండవులు నిలబడితే 
జయింప సాధ్యం కాదు. ఓ దుర్యోధనా! నీవు - ఈ విధంగా మాటాడటం న్యాయం కాదు సుమా! 


క్ర వృద్దులు గతాయువులు దు । ర్లుద్దులు నగువారిచేత( బోదురె శస్తా 
స్తోద్ధతియు బాహుగర్వ సమృ । ద్ధియు( గల పాండు సుతు? లమిత్రధ్వంసీ! 124 


ప్రతిపదార్థం: అమి(త్ర+ధ్వంసీ!= శత్రువులను నాశనము చేసేవాడా - దుర్యోధనా!; వృద్దులు= ముసలివారు; గత+ఆయువులు= 
గతించిన ఆయుస్సు కలవారలు; దుస్‌+బుద్దులు= చెడ్డబుద్దిగలవారు; అగువారిచేతన్‌= అయినట్టి వారిచేత; శస్త్ర+అ స్ర+ఉద్దతియున్‌= 
न्म ८ అ 23 < < © 


బాణముల మం(తబాణముల గొప్పతనం; బాహు+గర్హ్వ+సమృద్దియున్‌= భుజబలము ఉన్నదనే గర్వం ఎక్కువగా; కల= ఉన్న; 
పాండు+సుతులు= పాండురాజు కొడుకులు; పోదురె?= ఓడిపోతారా? 


192 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శత్రువులను ధ్వంసం చేయగల ఓ దుర్యోధనా! శస్త్రములలో, అ స్ర్రములలో నిపుణులు, పరా(క్రమోపేతులు 
అయిన పాండవులు, ముసలివారు ఆయువు క్షీణించిన వారిచే ఓడిపోతారా? 


విశేషం: మహాభారతంలో - భీష్మపర్వంలో పేర్కొనదగిన పద్యాలలో ఇది ఒకటి. ఈ మాటలు పలికినది భీష్ముడు. ఇందులో- 
కొంత వ్యంగ్య ధోరణి ఎత్తి పొడుపు ఉంది. భీష్ముడు అంటున్నాడు. “వృద్దులు - గతాయువులు” (దుర్చుద్దులు)పాండవులను 
గెలువగలరా? ఈ మాటలు భీష్ముడు తనను గూర్చి, [ద్రోణుని గూర్చి చేసికొన్న ఆత్మనింద కాజాలదు. ఆ మాటలు దుర్యోధనాదులు, 
इद లోగడ అన్నవే. ఇప్పుడు దుర్యోధనుడు - ద్రోణుడిని, భీష్ముడిని ఆకాశానికి ఎత్తి పొగడుతున్నాడు. “మిమ్ము దేవతలు 
గూడ గెలువలేరు - అంటాడు. ఎందుచేత ఇప్పుడు పొగడవలసి వచ్చింది? కౌరవ సేనలు పాండవుల చేత ఓడిపోయి, పారిపోయాయి 
కాబట్టి. భీష్ముడు - దుర్యోధనుడిని 'అమి(త్రధ్య్వంసీ'” అని సంబోధిస్తున్నాడు. ఈ సంబోధనలోని ఎత్తిపొడుపు సుస్పష్టం. (ప్రస్తుతం 
దుర్యోధనుడు మూర్చపోయి తిరిగివచ్చాడు. సేనలు పారిపోయాయి. పారిపోకుండా నిలిచింది- ద్రోణుడు, భీష్ముడు మా(త్రమే. 
దుర్యోధనుడు 'అమి(త్రధ్వంసి' కానే కాదు. అతనికి ఆ శక్తి లేదని తేలిపోయింది! 

తదుపరి దుర్యోధనుడికి భీష్ముడు చీవాట్లు పెట్టాడు. పాండవులు దుర్జయులు అని చెప్పాడు. తాము ఆ విషయం అంతకు 
ముందే పలుసారులు చెప్పి ఉన్నారు. ఆ విషయం జ్ఞాపకం చేశాడు - భీష్ముడు మరల దుర్యోధనుడికి. 'అయినా ఇక చూడు 
- శక్తివంచన లేకుండా యుద్దం చేసి విజృంభించి పాండవసేనను హతమార్భగలను' అని (ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు. అయితే 
భీష్ముడు అంతకుముందే - తన శక్తిని ఎందుకు చూపలేదు? ఒక సమాధానం - పాండవుల శక్తి సామర్థ్యాలు లోకోత్తరాలు. ఆకస్మికంగా 
వారు విజృంభించారు. ఇంకో సమాధానం: 

దుర్యోధనుడు గర్వాంధుడు. అతనికి పాండవుల శక్తి సామర్థ్యాలు తెలియటం మంచిదే. అప్పుడు గాని అతడు భీష్మద్రోణుల 
గొప్పతనం గుర్తింపలేడు. అందుకని వారు ఉపేక్ష చేసి ఉండవచ్చు. మరియొక సమాధానం - మనోధర్మవేత్తలు సూచించేది. భీష్మ 
(१६२०९७० - వారి మనస్సులలో - అంతరాంతరాలలో పాండవులపై అభిమానం, గౌరవం ఉన్నాయి. అంతేగాక - తాము అధర్మపక్షం, 
వహించి యుద్దం చేస్తున్నామనే అపరాధశంక వారి హృదయాలను వారికి తెలియకుండానే వేధించుతూ ఉండవచ్చును. 

మహాభారతంలో మానవహృదయ క్షీరసాగరమథనం కన్పిస్తుంది. 


క్ర ఐనను నోపిన భంగిని । భూనాయక! పాండు రాజపుత్ర సముద్య 
త్వేనల( గూల్చైద( గను(గొను । మీ! నీవును బంధులును సమీపస్టులరై, 125 


ప్రతిపదార్థం: భూనాయక!= ఓ రాజా(దుర్యోధనా)!; ఐనను= ఐనప్పటికీ(పాండవులు దుర్ణయులు అయినప్పటికీ); పాండురాజపుత్ర+ 
సముద్యత్‌+సేనలన్‌= పాండవులయొక్క ఉద్యమించుచున్న సైన్యాలను; నా+ఓపిన భంగిన్‌= నా శక్తివంచన లేకుండగా; కూల్చెదన్‌= 
సంహరింపగలను; నీవును= నీవూ; బంధులును= చుట్టాలూ; సమీపస్టులరు+ఐ= దగ్గరగా ఉన్నట్టివారై; కనుగొనుము+ ఈ != 
చూడవయా?! 

తాత్సర్యం: ఓ దుర్యోధన మహారాజా! పాండవులు దుర్ణయులే అయినప్పటికీ, నా శక్తివంచన లేకుండా పాండవుల 
సేనలను సంహరింపగలను. నీవూ నీ బంధువులూ దగ్గరగా నిలిచి చూడవచ్చు. 

విశేషం: భీష్ముడు దుర్యోధనుని భూనాయకి అని సంబోధించాడు. దుర్యోధనుడు రాజు. భీష్ముడు ఇపుడు పితామహుడు కాడు. 
దుర్యోధనుడు మనుమడూ కాడు. దుర్యోధనుడు రాజు, భీష్ముడు రాజ సేనాధిపతి. భీష్ముడు - తన విధ్యుక్త ధర్మాన్ని శక్తివంచన 
లేకుండా” “ఓపినభంగి” నిర్వహించగలనని పునరుద్దాటించాడు. 


వ. అని పలికి సంరంభంబున విజృంభించిన ధార్తరా సులు ముదితమానసులై శంఖంబులు పూరింప భేరీ 
మృదంగాదితూర్యస్వనంబులు సెలంగుటయును. 126 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 193 
ప్రతిపదార్థం: అని+పలికి= అనిచెప్పి; సంరంభంబునన్‌= ఆవేశంతో; విజృంభించినన్‌= అతిశయించగా; ధార్తరా(ప్ట్రలు= 
ధృతరాష్ట్రుని కొడుకులు; ముదిత+మానసులు+ఐ= సంతోషించిన మనస్సులు కలవారై; శంఖంబులు+పూరింపన్‌= 
శంఖాలు మోగింపగా; భేరీ, మృదంగ+ఆది, తూర్య, స్వనంబులు= భేరులు, (మద్దెలలు మున్నగు బూరాల మోతలు; 
చెలంగుటయును= (మోయగా. 
తాత్సర్యం: భీష్ముడు ఆ విధంగా పలికి, విజృంభించాడు. దుర్యోధనుడు మున్నగువారు - సంతోషించిన మనస్సులు 
కలవారై శంఖాలు పూరించారు. సైనికులు ఉప్పాంగిపోయి భేరులు- మద్దెలలు-తూర్యాలు మున్నగు జం(త్రవాద్యాలను 
మోగించారు. 

క విని పాండు నందనులు శం । ఖ నినాదము లుల్లసెల్లగా బహుతూర్య 

ధ్వను లడర(గ దిరమై తమ । మొన నిరతముగా నొనర్షి ముదము దలిర్చన్‌. 127 
ప్రతిపదార్థం: విని= కౌరవుల శంఖరావములు మున్నగు హర్షధ్వానాలు ఆలకించి; పాండు నందనులు= పాండవులు; శంఖ+ 
నినాదములు= శంఖముల ధ్వనులు; ఉల్లసిల్ల(గాన్‌= చెలరేగగా; బహు తూర్య ధ్వనులు= పెక్కు బూరాల ధ్వనులు; అడరణగన్‌= 
వాాపింపగా; తమ+మొన= తమసేన; తిరము+ఐ= స్థిరమై; నిరతముగాన్‌= ఎల్లపుడు ఉండేటట్లుగా; ఒనర్భి= చేసి; ముదము+ 
తలిర్చన్‌= సంతోషం అతిశయింపగా. 
తాత్సర్యం: కౌరవుల శంఖనాదాలు, భేరీమృదంగాది తూర్యస్వనాలు విని, పాండవులు శంఖ నాదాలు చేలరేగగా 
బహుతూర్య నాదాలు వ్యాపింపగా స్థిరంగా తమ సన ఎల్లప్పుడుండేటట్లుచేసి సంతోషం ఒప్పుగా (తరువాతి 
వచనంతో అన్వయం) 

పాండవులు కూడా- శంఖాలు పూరించి सष्ठ సేనలను పురికొల్సి వెడలారు. 

వ. నడచి రనిన విని సంజయునకు ధృతరా పుం డిట్లనియె. 128 


ప్రతిపదార్థం: నడచిరి+అనినన్‌= వెడలిరి అని చెప్పగా; సంజయునకున్‌; ధృతరాష్టుండు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 
తాత్సర్యం: అని చెప్పగా, ధృతరాష్టుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 
క.  దుర్యోధనుమాటకు భుజ । వీర్యోద్ధతి భీష్ము(డేచి విక్రమలీలా 
कर्प त्त्र గయ్యం । బార్యస్తవనీయ! యెట్టులయ్యెం జెపుమా.' 129 
ప్రతిపదార్థం: ఆర్యస్తవనీయ!= ఆర్యుల (ఉత్తముల)చేత కీర్తింఏబడిన సంజయా!; దుర్యోధను మాటకున్‌= దుర్యోధనుని 
పలుకులకు; భుజ+వీర్య+ఉద్దతిన్‌= భుజబల పరాక్రమ ప్రకర్షచే; భీష్ము(డు; ఏచి= విజృంభించి; విక్రమ+లీలా+ధుర్యతన్‌= శౌర్యం 
అనే క్రీడను వహించటం చేత; కడ(గినన్‌= పూనగా; కయ్యంబు= యుద్దము; ఎట్టులు+అయ్యెన్‌= ఏ విధంగా అయింది; చెపుమా!= 
చెప్పవయ్యా! 
తాత్సర్యం: పూజ్యూల (ప్రశంసలకు పా(తుడవైన ఓ సంజయా!, దుర్యోధనుడి పలుకులు విని, భీష్ముడు ఏ విధంగా 
విజృంభించి, తన పరాక్రమం (ప్రదర్శించాడో, ఆతడి యుద్దం ఎట్టా సాగిందో వివరించి చెప్పవయ్యా!” 
> ౧ 
23, అనిన విని సంజయుం డతని కి ట్లనియె నప్పుడు ప్రభాకరుండు నభోమధ్యంబునకు వచ్చి వెలుంగుచున్న 
నతనితోడిపురుడునం దేజోమహిమ దలకొన్న తెబింగునం దనమెటుంగువాలమ్ము లనుకిరణమ్ములు 
వర(గించుచు( బ్రతాపదీపితుండగు దేవవ్రతుండు దేవేంద్రసుతుం దాశిన . 130 


194 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌+విని; సంజయుండు; అతనికిన్‌= ధృతరాష్రునకు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; అప్పుడు= 
ఆ సమయంలో; (ప్రభాకరుండు= సూర్యుడు; నభన్‌+మధ్యంబునకున్‌= నభోమధ్యమునకు= ఆకాశం మధ్యకు; వచ్చి= 
అరుదెంచి; వెలుంగుచున్నన్‌= ప్రకాశించుచుండగా; అతనితోడి+పు రుడునన్‌= ఆ సూర్యునితో సమానత్వంతో; తేజస్‌+మహిమ= 
ప్రభాప్రభావం; తలకొన్న+తెజింగునన్‌= ఏర్పడిన రీతిగా; తన+మెటుంగు+వాలు+అమ్ములు= తనవైన (ప్రకాశించే వాడి 
బాణాలు; అను+కిరణమ్ములు= అనే మయూఖములు(వెలుగులు); పర(గించుచున్‌= (ప్రసరిస్తూ; ప్రతాప+దీపితుండు= 
పరాక్రమంతో వెలుగొందే; దేవవ్రతుండు= భీష్ముడు; దేవేం(ద్ర+సుతున్‌= దేవేంద్రుని కొడుకు అర్జునుడిని; తాశెన్‌= 
మార్కొన్నాడు. 
తాత్సర్యం: సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా చెప్పాడు. అప్పుడు సూర్యుడు ఆకాశమధ్యానికి వచ్చి 
ప్రకాశించాడు. ఆ సూర్యుడితో తేడోమహిమలో సమానుడు అయినట్టుగా భీష్ముడు, వాడి బాణాలు అనే తీక్ష్‌ణ 
కిరణాలను (ప్రసరించాడు. ఈ విధంగా (ప్రతాపంతో వెలుగొందుతూ, భీష్ముడు అర్జునుని మార్కొన్నాడు. 
విశేషం: దేవవ్రతుడు= భీష్ముని బౌరస నామధేయం. దేవవ్రతుడు తం(డ్రికోసం - ఆజన్మ (బ్రహ్మచర్య దీక్ష వహిస్తానని (ప్రతిజ్ఞ 
చేయటం చేత అతడికి ‘భీష్ముడు అనే బిరుదనామం సం(క్రమించింది. 
చ. కడగి సుయోధన ప్రభ్బృతి కౌరవవీరులు భీష్ముతోన బె 

ట్టడరిన భీమముఖ్యులగు నక్కడి యోధులు నొక్క యుమడిన్‌ 

వడి( దలపడ్డ సైన్యము లవారణ రెండును నేచి త్రోచి య 

ప్పుడు రభసంబునన్‌ బెరసి పోరె వియచ్చరకోటి మెచ్చ(గన్‌. 131 


ప్రతిపదార్థం: కడ(గ= పూని; సుయోధన (ప్రభృతి కౌరవవీరులు= దుర్యోధనుడు మున్నగు కౌరవ శూరులు; భీష్ముతోన్‌+అ= 
భీష్మునితోపాటుగనే; బెట్టు+అడరినన్‌= మిక్కుటముగ విజృంభించగా; అక్కడి+యోధులు= అక్కడ పాండవపక్షంలోని వీరులు; 
ఒక్క ఉమ్మడిన్‌= ఒకే మారుగా; వడిన్‌= వేగంగా; తలపడ్డన్‌= మార్కొనగా; సైన్యములు+రెండును= రెండు సేనలూ; అవారణన్‌= 
వారించుటకు వీలులేకుండా; (త్రోచి= ముందునకు వచ్చి; అప్పుడు; రభసంబునన్‌+బెరసి= ఉద్రేకంతో తాకి; వియత్‌+చర+కోటి= 
ఆకాశంలో సంచరించే దేవతల సమూహం; మెచ్చ(గన్‌= (ప్రశంసించగా; పోరెన్‌= యుద్దం చేశాయి. 
తాత్సర్యం: కౌరవవీరులు - సుయోధనుడు మున్నగువారు - భీష్మునితోపాటుగా విజృంభించారు. అటు పాండవ 
యోధులూ విజృంభించారు. రెండు సేనలూ ఒక్కుమ్మడి తారసిల్లగా ఘోరయుద్దం జరిగింది. ఉభయ సేనలలోని 
యోధుల పరా(క్రమాన్నీ ఆకాశంలో సంచరించే దేవతాగణాలు (ప్రస్తుతించాయి. 
విశేషం: యుద్దంలో వీరులు ప్రదర్శించే పరాక్రమాన్ని ఖేచరులైన చారణులు మెచ్చుకోవటం తిక్కన పలుచోట్ల వర్ణించాడు. 
వ. _ అట్టియెడ. 132 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో, యుద్దభూమిలో. 
క హుంకారములు నదల్పులు । జంకెలు ధిక్మరణములును సంస్తుతులును వీ 

రాంకోక్తులు నిస్సాణజ । ధాంకృతులును గలిసి యుద్ధటంబుగ 5675. 133 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 195 


ప్రతిపదార్థం: హుంకారములు= హుం అనే ధ్వనులు (రా- నీ ప్రతాపం చూస్తాను అని అర్థం వచ్చేటట్టు యుద్దవీరులు చేసే 
నినాదం); అదల్పులు= మందలింపులు; జంకెలు= బెదరింపులు; ధిక్కరణములు= నిరసనలు; సంస్తుతులును= పొగడ్తలు; 
వీర+అంక+ఉక్తులు= వీరులకు చిహ్నములైన మాటలు; నిస్సాణజ+ఢాంకృతులును= జం(త్ర వాద్య విశేషమునుండి పుట్టిన 'ఢాం' 
శబ్దాలు; కలిసి; ఉద్భటముగన్‌= భయంకరంగా; పెటిగెన్‌= వ్యాపించాయి. 


తాత్సర్యం: ఆ సమయంలో - యుద్దభూమిలో హుంకారాలు - మందలింపులు - నిరసనలు - పొగడ్తలు వీరోచితమైన 


పలుకులు - జం(త్రవాద్యాల ఢాంకృతులతో కలసి భయంకరంగా వ్యాపించాయి. 


విశేషం: మూల సంస్కృత భారతంలో శంఖరావాలు మున్నగునవి అక్కడక్కడ యుద్దంలో అంతర్భాగంగా పేర్కొనబడ్డాయి. 
ఈ పద్యంలో వర్గింపబడినవన్నీ - తిక్కన సమకాలీన యుద్దవృత్తాలుగానే ఎంచవచ్చును. 
६9 > त्रं 


ख. తునిసిన బాహామస్తక । తనుచరణంబులును బాణ తరవారి గదా 
ధనువులుC గిరీట కంకణ | కనదంగదములును దఅచుగా कुठ దొరణెన్‌. 134 


ప్రతిపదార్థం: తునిసిన= ముక్కలు ముక్కలయిన; బాహా, మస్తక+తను, చరణంబులును= చేతులు, తలలు, శరీరాలు, పాదాలు; 
బాణ తరవారి గదా ధనువులున్‌= అమ్ములు, కత్తులు, గదలు, చాపాలు; కిరీట కంకణ కనత్‌ అంగదములును= కిరీటాలు, 
చేతికడియాలు, (ప్రకాశించే భుజకీర్తులును; తణుచుగాన్‌= దట్టముగా; ధరన్‌= భూమిపై; తొరగౌన్‌= పడ్డాయి. 


తాత్సర్యం: ఖండింపబడిన చేతులు, తలలు, శరీరాలు, పాదాలు, బాణాలు, కత్తులు, గదలు, విండ్ల్డు, కిరీటాలు, 
చేతికడియాలు, భుజకీర్తులు దట్టంగా యుద్దభూమిపై పడ్డాయి. 


తే సగము సచ్చిన యొడకళులు జలచరములు । రక్త పూరంబు దోయంబు ప్రచురమాంస 
పటలి పంకంబుగా(గల బహునదీ ప్ర । వాహములు వాటి సంగరావని నృపాల! 135 


ప్రతిపదార్థం: నృపాల!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; సగము+చచ్చిన= సగము మరణించిన; ఒడళులు= కళేబరాలు; 
జలచరములు= చేపలు; రక్తపూరంబు= నెత్తురు వరద; తోయంబు= నీరు; ప్రచుర, మాంస, పటలి పంకంబుగాన్‌= అధికమైన 
మాంసపు ముక్కల బురద సమూహంగా; కల= ఉన్న; బహు+నదీ+(ప్రవాహములు= పెక్కు నదుల (ప్రవాహాలు; సంగర+అవనిన్‌= 
యుద్దభూమిలో; పాటెన్‌= (ప్రవహించాయి. 


తాత్సర్యం: £ ధృతరాష్ట్ర మహారాజా! సగము చచ్చిన శరీరాలు చేపలుకాగా, నెత్తురు వెల్లువ జలము కాగా, 
అధికమైన మాంసఖండముల సముదాయం బురదకాగా పెక్కు నదీ(ప్రవాహాలు యుద్దభూమిలో (ప్రవహించాయి. 
క అటివటి లైన రథంబులు । నెటిదప్ప(గ బడిన యశ్వనికరంబులు( బెం 


దజిచుగ( గూలిన కరులు । న్గిటిగొనియెన్‌ సమరమేదినీతల మెల్లన్‌. 136 


ప్రతిపదార్థం: అఅివణలు+ఐన+రథంబులు= చిన్న చిన్న ముక్కలయిన తేరులు; నెటీ+తప్ప(గన్‌+పడిన= ఆకారము మారిపోయి 
పడిన; అశ్య+నికరంబులున్‌= గుర్రాల గుంపులూ; పెన్‌+తఖిచుగన్‌= మిక్కిలి దట్టంగా; కూలిన= పడిపోయిన; కరులున్‌= 
ఏనుగులూ; సమర+మేదినీ+తలము+ఎల్లన్‌= యుద్దభూమి స్థలము అంతటినీ; గితికొనియెన్‌= ఆవరించాయి. 


196 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: చిన్న చిన్న ముక్కలైన తేరులు, ఆకారం మారిపోయిన గుణ్బ్టాలు. మిక్కిలి దట్టంగా మారిన ఏనుగులు 
~ యుద్దభూమిని ఆవరించాయి. 


28. ఇవ్విధంబున విషమం బగు రణభూభాగంబునం 2९6००020 జతురులు గాక రధికజను( ९०९०९ 
గుంపులు గట్టిరి గాంగేయుండు ప్రతియోధులం బేరువేరం బిలుచుచు నుక్కుమిగిలి దిక్కు లమ్ములం 
బిక్కటిల్లం జేయుచు నెక్కడ( జూచినం దానయై మెటుంగు మెటిసిన తెటంగునం 62698 ద్రిప్పిన యొప్పన 
నింద్రజాలంబు సూపిన చందంబునం దన రథంబు 56865 శక్తి శౌర్యంబులు 25605 నెవ్వరికి 
నిలువరింపరాక యెదిరిన రూపంబులం బెక్కింటి నొక్కబాణంబునం బెక్కుబాణంబుల నొక్కంటి( तण्ड 
కేళ సలుపుచు నిమి పయింబడినవీరులం గీలెడలినజంత్రంబులుం బోలె నేలం గూల నేయుచు 


దృఢత్వలక్షశుద్దిలాఘవంబులకు వియశచ్లరులు పెఛ్చలింప ననేక ప్రకారంబు లగు ॐग्छर्ठठ०९००९८ 
లె च्छ ठ చ చ < 


2९८ ०९०६०९०० ८०8००९०० 2०७००९०० ८०8०० ८६०९०० ०८०९० నై బడలువడం జేయుచుం గార్డిచ్చు 
పొదివిన పోలిక మాయ గావించిన మాడ్కిమంత్రించి పడవైచిన పగిదిం గసిమసంగి కౌంతేయసేనం 
గనుపుకొట్టుచు( బ్రకయ కాలతాండవ ప్రవర్తి యైన ఫాలలోచనులీల నాజిరంగంబునం బరాక్రమనృత్యంబు 
సేయుచున్నం బాంచాలయాదవాదియోధులు వెబి(గుపడి చూచుచుండ( బాండవులునుం జేయునదిలేక 
చేష్టలు దక్క్మినం దదీయసైన్యంబులు ८००68 భయభ్రాంతంబు లై దీనదశకు వచ్చె నప్పుడు శౌరి యుగ్యంబుల 
28९०९०९८ బట్టి పార్టునితో నిట్లనియె. 137 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; విషమంబు+అగు= అడ్డదిడ్డంగా ఉన్న; రణ+భూ+భాగంబునన్‌= యుద్దభూమిమీద; 
చరియింపన్‌= తిరుగుటకు, చతురులు+కాక= తెలివితేటలు గలవారుగాక; రథిక+జనులు= యోధులు; అంతంతన్‌= అక్కడక్కడ; 
గుంపులు+కట్టిరి= మూగారు; గాంగేయుండు= గంగకొడుకు (భీష్ముడు); ప్రతియోధులన్‌= శత్రువులను; పేరుపేరన్‌+పిలుచుచున్‌= 
వారి వారి పేరులతో పేర్కొనుచు; ఉక్కు+మిగిలి= పరాక్రమం అతిశయించి; దిక్కులు= దెసలు; అమ్ములన్‌= బాణాలతో; 
పిక్కటిల్లన్‌+చేయుచున్‌= నిండిస్తూ; ఎక్కడన్‌+చూచినన్‌= ఏ చోటున అరసినా; తాను+ఐ= తానే కన్పించి; మెణుంగు+ మెటసిన+ 
తెఖింగునన్‌= మెరపుతీగ్గ మిరుమిట్లు గొల్పినట్టు; కొణువి+త్రిపిన+ఒప్పునన్‌= మండేకట్ట్ణ గిజగిణా  (త్రిప్పినట్టుగా; 
ఇం|ద్రజాలంబు+చూపిన+చందంబునన్‌= గారడీ చేసినట్లుగా; తన+రథంబు+నెజయన్‌= తనతేరు మెరయగా; తన+శక్తి+శౌర్యంబులు 
నెజయన్‌= తన బలము పరాక్రమము నిండార భాసింపగా; ఎవ్వరికిన్‌; నిలువరింపన్‌ రాక= ఆపవీలుగాక; ఎదిరిన+రూపంబులన్‌= 
మార్కొనిన ఆకారాలను; పెక్కింటిన్‌= చాలావాటిని; ఒక్క+బాణంబునన్‌= ఒకే అమ్ముతో; పెక్కు+బాణంబులన్‌= పలు 
అమ్ములతో; ఒక్కంటిన్‌= ఒకదానితో; కూల్చి= (క్రిందపడవేసి; కేళి సలుపుచున్‌= ఆట ఆడుచు; అటీమి+పయింబడిన= ఆర్బిపై 
బడిన; వీరులన్‌= యోధులను; కీలు+ఎడలిన+జం(త్రంబులున్‌+పోలె= (తిరుగుటకు బొమ్మలలో ఏర్పరచిన); మర సడలిన 
యంశత్రాలవలె; నేలన్‌= భూమిపై; కూలన్‌+ఏయుచున్‌= పడిపోయేటట్లు చేస్తూ; ధృఢత్వ లక్ష్య శుద్ది, లాఘవంబులకున్‌= గట్టిగా 
(లక్ష్యాన్ని) సులువుగా గురిని కొట్టడంలో తప్పని సూటిదనాన్ని; వియత్‌+చరులు= ఆకాశంలో సంచరించే దేవతలు; పిచ్చలింపన్‌= 
భయపడగా; అనేక+ (ప్రకారంబులు+అగు= పెక్కు విధాలుగా ఉన్న; క్రూర శరంబులన్‌= భయంకరమైన బాణాలలో; 
చతుః+అంగంబులున్‌= నాలుగు అంగాలు(రథ-గజ-తురగ-పదాతులు); తునియలున్‌= ముక్కలు; పణియలున్‌= (బ్రద్దలును; 
తుమురులును= ముక్కలును; గుదులును+ఐ= గుత్తులుగానై; బడలు+పడన్‌+చేయుచున్‌= నొవ్వజేస్తూ; కార్చిచ్చు+పొది విన 
పోలికన్‌= దావానలము (క్రమ్ముకున్న రీతిగా; మాయ, కావించిన, మాడ్కిన్‌= (భ్రాంతి కలిగించినట్లుగా; మంత్రించి పడవైచిన 
పగిదిన్‌= మంత్రంతో అద్భుతం సృష్టించినట్టుగా; కసిమసంగి= విజృంభించి; కౌంతేయ+సేనన్‌= పాండవసేనను(కుంతీ పుత్రుల 
సైన్యాన్ని); కనుపుకొట్టుచున్‌= పోరాటంలో ముంచుతూ; ప్రళయ కాల తాండవ (ప్రవర్తి+ఐన= ప్రళయం ఏర్పడిన సమయంలో 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 197 


నృత్తం చేసే; ఫాలలోచనులీలన్‌= ముక్కంటివలె; 8 రంగంబునన్‌= యుద్దక్షేత్రము నందు; పరా(క్రమ+నృత్యంబు+చేయుచున్నన్‌= 
శౌర్యనాట్యం చేయుచుండగా; పాంచాల యాదవ+ఆది యోధులు= పాంచాల దేశానికి, యాదవజాతికి చెందిన వీరులు; 
వెణింగుపడి= భయపడి; చూచుచుండన్‌= వీక్షింపగా; పాండవులు; చేయునదిలేక= చేయగల (ప్రక్రియలేక; చేష్టలు+తక్కినన్‌= 
నివ్వెఅగంది చూడగా; తదీయ+సైన్యంబులు= వారి సేనలు; రూపజీ= ఆకారములు తప్పి; భయ (బ్రాంతంబులు+ఐ= భీతితో 
సమ్మోహితులై; దీన+దశకున్‌+వచ్చెన్‌= హీనస్థితికి చేరాయి; అప్పుడు; శౌరి= శ్రీకృష్ణుడు; యుగ్యంబుల= అశ్యముల; పగ్గంబులన్‌= 
గుర్రాలకు వేసిన; (త్రాళ్ళు; పట్టి; పార్టునితోన్‌= అర్జునునితో; ఇట్ల్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: ఈ రీతిగా - అడ్డదిడ్డంగా ఉన్న యుద్దభూమిలో చరించటానికి వీలుగాక, యోధులు అక్కడక్కడ 
గుంపులు గూడారు. భీష్ముడు పరాక్రమంతో విజృంభించాడు. దిక్కులు పిక్కటిల్లేటట్లుగా అమ్ములు ప్రయోగించాడు. 
ఎక్కడ చూచినా భీష్ముడే కన్పించాడు. కొఖివి (త్రిపిన చందంబున - ఇం(ద్రజాలము వలె - తన రథం తోలించాడు. 
అతని ధాటికి ఎవ్వరూ ఆగలేకపోయారు. ఎదిరించిన పెక్కు ఆకారాలను ఒక్క బాణంతో ఛేదించాడు. ఒక్క ఆకృతిని 
పెక్కు బాణాలతో కూల్చాడు. ఆ విధంగా సంగ్రామ (క్రీడ సాగించాడు. తన మీదకు వచ్చి పడిన యోధులను 
- కీలెడలిన జం(త్రాల వలె చేసి (క్రింద పడవేశాడు. భీష్ముడి దృఢత్వం - లక్ష్యశుద్ది - సులువుగా అమ్ములు 
ప్రయోగించటంలో గల నేర్పు దీనినంతటినీ ఆకాశ సంచారులయిన చారణులు (ప్రశంసించారు. శా(త్రవుల 
చతురంగ బలాలను భీష్ముడు నేలమట్టం చేశాడు. అతని క్రూరబాణాలకు - రథాలు విరిగాయి, ఏనుగులు 
చచ్చాయి. అశ్వాలు ముక్కచెక్కలయ్యాయి. పదాతులు నేలగూలారు. కార్చిచ్చు అడవిని దహించినట్టు అతడు 
విలయతాండవం చేశాడు. అతడు బాణాలను అభిమం(త్రించి వదలాడా? అన్నట్టు ప్రళయకాల రు(ద్రుడివలె 
పరా(క్రమనృత్యం చేశాడు. పాంచాలయాదవ వీరులు చేష్టలు దక్కి 934९०406 చూచారు. పాండవులు ఏమీ 
చేయలేకపోయారు. పాండవసేనలు భయభ్రాంతితో అలమటించి పోయాయి. అప్పుడు శ్రీకృష్ణుడు తేరుకు కట్టిన 
గుజ్టాల పగ్గాలు చేతితో పట్టుకొని, అర్జునుడితో ఈ విధంగా అన్నాడు: 


చ.  కృపగురుభీష్మయుక్తముగ గెల్తు సుయోధనుసేన నంచు నీ 
వపరిమితోగ్రశక్తి 2०७७०4०० దటి గోరుచు నుండు దెప్పుడుం 
గుపితయుగాంతరుద్రుగతి( గోలుమసంగినవాం(డు భీషు( డే 
చి పటుభుజాబలంబు & ९2८ మార్మొన కున్మి యొప్పనే?' 138 


ప్రతిపదార్థం: కృప, గురు, భీష్మ, యుక్తముగన్‌= కృపుడు - (ద్రోణుడు - భీష్ముడు కలిసియుండగా; సుయోధను సేనన్‌= 
దుర్యోధనుని సైన్యాన్ని; గెల్తున్‌+అంచున్‌= జయింపగలను అని చెప్పుతూ; నీవు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; తణిన్‌= అవకాశమును; 
కోరుచున్‌; ఉండుదు= ఉంటావు; అపరిమిత ఉగ్గ శక్తి మెజయన్‌= అంతులేని భయంకరమైన సామర్థ్యం వెలుగొందునట్టుగా; 
భీష్ముడు= భీష్ముడు; కుపిత యుగ అంత రు(ద్రుగతిన్‌= యుగముల చివరి భాగ సమయంలో కోపించిన ఈశ్యరునివలె; 
కోలుమసంగిన వా(డు= మిక్కుటంగా విజృంభించాడు; ఏచి= అతిశయించి; పటు భుజా బలంబు= గొప్పదైన పరా(క్రమం; 
విలసిల్ల(గన్‌= (ప్రకాశించగా; మార్కొనక+ఉన్కి= తాకకుండా ఉండటం; ఒప్పునే?= న్యాయమా?(మంచిదా?) 


తాత్సర్యం: £ అర్షునా!, కృపాచార్యుడు -ద్రోణుడు, భీష్ముడు కలిసియున్న కౌరవ సేనను ఓడించగలనని నీవు 
ఎన్నోసారులు చెప్పి ఉన్నావుగా! ఇదిగో. ఇప్పుడు అట్టి అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రళయ సమయంలో రు[ద్రునివలె 
భీష్ముడు విజృంభించాడు. నీవు నీ పరాక్రమం చూపి అతనిని మార్కొనక యుండటం మంచిదికాదు. 


198 శ్రీనుదాంధ్ర మహాభారతము 
అర్జునుడు శ్రీకృష్ణడేరితుం డై భీష్మునిపైం గవనియుట (సం. 6-55-40) 


క, “అనిన విని యర్ద్జునుం డి । ట్లను 'నీ విం తన(గ నేల? యాతనిమీ(దన్‌ 

మనరథము( బటిపు మిప్పడ । సునిశితబాణముల నతని సొం పడ(గింతున్‌.' 139 
ప్రతిపదార్థం: అనినన్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా; విని; అర్జునుండు; ఇట్టు; అనున్‌= చెప్పాడు; నీవు; ఇంత+అనయగన్‌+ఏల?= 
నీవు ఇంతగా నొక్కి చెప్పాలా?; ఆతనిమీ(దన్‌= ఆ భీష్ముని మీదకు; మనరథమున్‌; పణఖపుము= తోలునది; ఇప్పుడు+అ= ఈ 
సమయంలోనే; సు నిశిత బాణములన్‌= మిక్కిలి వాడిగల అమ్ములతో; అతని+సొంపు= ఆ భీష్ముని అందము; అడ(గింతున్‌= 
పోగొట్టగలను. 
తాత్సర్యం: అని- శ్రీకృష్ణుడు చెప్పగా విని - అర్జునుడు ఈ విధంగా అన్నాడు. నీవు ఇంతగా నొక్కి 
వక్కాణింపవలెనా? వెంటనే మనరథం భీష్మునిపైకి తరలించుము. నేను మిక్కిలి వాడి అమ్ములు ప్రయోగించి 
అతని గొప్పదనం - అణగారునట్లు చేయగలను.” 


చ. అనుటయు 'నట్లకాక' యని యచ్యతు( ठत దేరు వోవని 

చ్చిన గని పొంగి యా రథికసింహు( డుదంచితసింహనాదుడై 

28८ దురంగదేహముల నీరజనాభునిమేన( బాండునం 

దను నొడలం బ్రదీప్త ఘనదారుణమార్గణపుంజముల్‌ వడిన్‌. 140 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; అట్టు+అ= ఆ విధంగానే; కాక+అని= అగునుగాక అని చెప్పి; అచ్యుతుడు= శ్రీ కృష్ణుడు; 
ఉద్దతిన్‌= గర్వంగా; తేరు= రథం, పోవనిచ్చినన్‌= తోలగా; కని= చూచి; ఆ+రధథిక+సింహు(డు= యోధులలో సింహమువంటివాడు 
(భీష్ముడు); ఉదంచిత+సింహనాదు(డు+ఐ= గొప్ప సింహనాదం చేసినవాడై; తురంగ+దేహములన్‌= గుణ్బాల శరీరాలపై; 
నీరజనాభుని మేనన్‌= శ్రీకృష్ణుని శరీరంపై; పాండు నందను+ఒడలన్‌= పాండురాజు కొడుకు అయిన అర్జునుని దేహంపై; వడిన్‌= 
వేగంగా; (ప్రదీప్త ఘన దారుణ మార్గణ పుంజముల్‌= మిక్కిలి |ప్రకాశంగల, గొప్పవైన, భయంకరములైన అమ్ముల గుంపులు; 
నినిచెన్‌= (గ్రుచ్చుకొనునట్లు ప్రయోగించాడు. 
తాత్సర్యం: అని అర్జునుడు చెప్పగా, శ్రీకృష్ణుడు రథాన్ని భీష్మునిపైకి తరలించాడు. రథిక్రేష్టుడైన భీష్ముడు - 
సింహనాదం చేసి, గుర్రాల శరీరాలపై, శ్రీకృష్ణుడిపై, అర్జునుడిపై వెలుగొందే గొప్ప బాణసమూహాలను 
ప్రయోగించాడు. 


తే తనదు నొవ్వున కలుకక ధైర్యవృత్తి । నయ్యుపేంద్రుండు నొచ్చిన హయచయంబు( 
దడవి తేర్చ్పి యుదగ్రత( దబుముటయును । గుణరవం బుల్లసిల్ల ఫల్లును(డు तत. 141 
ప్రతిపదార్హం: తనదు+తనయొక్క; నొవ్వునకున్‌= వేదనకు; అలుకక= భయపడక; ధైర్య వృత్తిన్‌= దీమసముతో, ఆ+ఉపేం[ద్రుండు= 
ఆ కృష్ణుడు; నొచ్చిన= దెబ్బతిన్న; హయ చయంబున్‌= గుర్రాల సముదాయమును; తడవి= నిమిరి; తేర్చి= సేదదీర్చి; ఉద(గ్రతన్‌ 
భయంకరంగా; తణుముటయును= తోలుటతో; ఫల్గునుడు= అర్జునుడు; గుణ రవంబు= వింటి అల్లైత్రాటినుండి వెలువడే 
ధ్వని; ఉల్లసిల్లన్‌= వా(షపింపగా; त= పూని. 
తాత్సర్యం: భీష్ముడు శ్రీకృష్ణుని రథాశ్వాలను, అర్జునుడిని నొప్పించాడు. శ్రీకృష్ణుడు తన బాధ మరచిపోయి, గుర్రాలను 
వా బా గొ థా గా తో లా లె|త్రా ८3१० పూ 1 
నిమిరి వాటి బాధ పోగొట్టి - రథాన్ని భయంకరంగా తొలాడు. అర్జునుడు అల్లైత్రాటి ధ్వని ఒప్పగా పూని. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 199 


విశేషం: శ్రీకృష్ణుడు కర్మయోగి. అతని దృష్టిలో హేయమైన పనిలేదు. సారథిగా ఉండటానికి సమ్మతించడమే గాక - గుర్రాలకు 
బాధ కలిగినపుడు, తన బాధను కూడా మరచిపోయి వాటికి సేవచేశాడు. సేవాధర్మములోని పవిత్రత గుర్తించిన మహానుభావుడు 
శ్రీకృష్ణుడు. 
క భల్లంబొకట( బితామహు । విల్లు దునుమ వేటొకండు వెస నెత్తిన న 

వ్విల్లును దునిమినలాఘవ । ముల్లంబున( బొగడి యేసె నొండొకవింటన్‌. 142 
ప్రతిపదార్థం: భల్లంబు+ఒకటన్‌= ఒక ఈటె బాణంతో; పితామహు+విల్లు= భీష్ముని ధనుస్సు; తునుమన్‌= ఖండింపగా; 
వేణు+ఒకండు= ఇంకో విల్లు; వెసన్‌= వేగంగా; ఎత్తినన్‌= తీసుకోగా; ఆ+విల్లును= ఆ ధనువునుగూడా(అర్ష్జునుడు); తునిమిన 
లాఘవము= ఖండించిన నేర్పును; ఉల్లంబునన్‌= మనస్సులో; పొగడి; (భీష్ముడు); ఒండొక+వింటన్‌= ఇంకో ధనుస్సుతో; ఏసెన్‌= 
అమ్ములు వేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఒక ఈటె బాణంతో భీష్ముడి విల్లు తునిమాడు. భీష్ముడు మరియొక ధనుస్సు 
పుచ్చుకున్నాడు. మరల ఆ ధనువును ఖండించాడు అర్జునుడు. అర్షునుని ప్రయోగనైపుణ్యాన్నీ శక్తి సామర్థ్యాలనూ 
భీష్ముడు తన మనస్సులో మెచ్చుకొంటూ - మరియొక విల్లుతో అమ్ములు ప్రయోగించాడు. 
విశేషం: ఒకండు= ఒకటి - రెండూ (గ్రాంధికాలే. ఏడార్థకమైన ఒక(డు మహదమహదుభయార్థకంగా ప్రయోగింపబడుతుంది. 
ఇక్కడ అమహదర్థంగా (ప్రయోగించబడింది. పురుషు(డొక్కడు - ఇక్కడ మహత్తు. పుస్తకమొక(డు - ఇక్కడ అమహత్త్తు. 
తే ఇట్లు గాంగేయు( డేయుననేక విశిఖ | వితతి యసురారి రథచిత్రగతుల దప్పి 

పోవ జేయంగ 28९8८ డంత( బోక నొంచె । నరుని నారాయణుని బలునారసముల. 143 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; గాంగేయు(డు= గంగకొడుకు(భీష్ముడు); ఏయు= వేసే; అనేక+విశిఖ+వితతి= పెక్కు బాణాల 
సముదాయం; అసుర+అరి= రాక్షసుల విరోధి, శ్రీకృష్ణుడు; రథ+చిత్ర+గతులన్‌= అచ్చెరువు గొలిపేటట్లు తేరు నడిపి; 
తప్పి+పోవన్‌+చేయంగన్‌= తప్పిపోయేటట్లు చేయగా; అతండు= భీష్ముడు; అంతన్‌+పోక= అంతటితో ఆగక; నరునిన్‌= అర్జునుని; 
నారాయణునిన్‌= శ్రీకృష్ణుని; బలు+నారసములన్‌= గొప్ప అమ్ములతో; నొంచెన్‌= నొప్పించాడు. 
తాత్సర్యం: ఈ విధంగా భీష్ముడు బాణాలు ప్రయోగించగా రథాన్ని చిత్ర విచిత్రంగా నడిపి - ఆ బాణాలు 

9. పో గా శ్రా సా «^< «< తో కో డౌ «< टि 
తప్పిపోయేటట్టుగా చేశాడు సారథియెన శ్రీకృష్ణుడు. భీష్ముడు అంతటితో ఊరుకోకుండా కృష్ణుడినీ - అర్జునుడినీ 
అమ్ములతో నొప్పించాడు. 
క నొచ్చియు భీష్మునిపై వి। వ్వచ్చు(డు బెడిదముగC గురిసె వాలమ్ము లతం 

డచ్చెరువుతోడ వెస గా । ध्य గవిసినట్లు పొదివె శితవిశిఖములన్‌. 144 

ప్రతిపదార్థం: నొచ్చియున్‌= బాధపడుతూనే; భీష్మునిపైన్‌; వివ్వచ్చు(డు= అర్షునుడు; బెడిదముగన్‌= ఎక్కువగా; వాలు+అమ్ములు= 
వాడి బాణాలు; కురిసెన్‌= వర్షించాడు; అతండు= భీష్ముడు; అచ్చెరువుతోడన్‌= ఆశ్చర్యంతో, వెసన్‌= వేగంగా; కార్చిచ్చు= దావానలం; 
కవిసినట్టు= పైబడినట్టుగా; శిత+విశిఖములన్‌= వాడి అమ్ములను; పొదివెన్‌= చుట్టూ ప్రయోగించాడు. 
తాత్సర్యం: తాను బాధపడుతూనే, అర్జునుడు భీష్మునిపై గట్టిబాణాలు గుప్పాడు. భీష్ముడు - ఆశ్చర్యంతో మరలా 
వాడి బాణాలతో అర్జునుడిని కప్పాడు. 


200 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. అంత నపరాహ్హం బయ్యె నట్టియెడ. 145 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; అపర+అహ్హాంబు= మధ్యాహ్న సమయం; అయ్యెన్‌= ఏర్పడింది; అట్టి+ఎడన్‌= ఆ 
సమయంలో. 


తాత్సర్యం: అంత మధ్యాహ్నమయింది, ఆ సమయంలో. 


క హరిదానునొచ్చి నొచ్చిన । నరునితెటం గెటి(గి భీష్మునకు నించుకయుం 
గరలాఘవ మెడలమియుం । దిర మై పరికించి తనమదిం దలపోయున్‌. 146 


ప్రతిపదార్థం: హరి= శ్రీకృష్ణుడు; తాను నొచ్చి= బాధింపబడి; నొచ్చిన+నరుని+తెణంగు= బాధపడుచున్న అర్ష్జునునితీరు; ఎతీగ= 
తెలిసికొని; భీష్మునకున్‌= భీష్మునకు; ఇంచుకయున్‌= ఏ మా(త్రమూ; కర+లాఘవము= చేతులందలి సులువు; ఎడలమియున్‌= 
తగ్గకపోవటం; తిరము+ఐ+పరికించి= బాగుగా అరసి; తన మదిన్‌= తన మనస్సులో; తలపోయున్‌= ఆలోచించాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు తాను దెబ్బతిన్నాడు. అర్జునుడు కూడా దెబ్బతిన్నట్టు తెలుసుకున్నాడు. అయితే భీష్ముని 
'కరలాఘవము' (చేతుల ఒడుపు) ఏ మాత్రం తగ్గలేదని (గ్రహించి - తన మనస్సులో ఈ విధంగా అనుకున్నాడు. 


ఉ. _“పాండవసైన్యముల్‌ ९८5 పాటిడు సిగ్గణి వీరిలోన నొ 
కృండును భీష్ముమార్మొని మగంటిమి సూప(గ లేడ యింద్ర పు 
శ్రుండును జాల నొవ్వడరి తూ౮ెడు నిట్టిద యైన నే(డ తీ 
ర్పండె? యితండు కౌరవనృపాలుసమస్తమనోరథంబులున్‌. 147 


ప్రతిపదార్థం: సిగ్గు అటి= సిగ్గులేకుండా; పాండవ+సైన్యముల్‌= పాండవుల సేనలు; కల(గి= నొచ్చి; పాటెడున్‌= పారిపోతున్నాయి; 
వీరిలోనన్‌= ఈ పాండవసైనికులలో; ఒక్కండును= ఒక్కడుగూడ; భీష్మున్‌= భీష్ముని; మార్కొని= ఎదిరించి; మగంటిమి= 
పౌరుషం; చూపలేడు+అ= చూపించలేకుండా ఉన్నాడు కద!; ఇం(ద్రపుత్రుండును= 3०८०० కొడుకు(అర్జునుడుకూడా); చాలన్‌= 
మిక్కిలి; నొవ్వు+అడరి= నొప్పి అతిశయించి; తూలాడున్‌= (ప్రాలుచున్నాడు; ఇట్టిది+ అ+ఐనన్‌= ఈ విధంగానే అయితే; నేడు+అ= 
ఈ దినమే; ఇతండు= ఈ భీష్ముడు; కౌరవ నృపాలు సమస్త మనోరథంబులన్‌= కౌరవరాజు దుర్యోధనుని కోరికలు అన్నీ; 
తీర్పండు+ఎ?= నెరవేర్చడా? 


తాత్సర్యం: 'పాండవసేనలు సిగ్గులేకుండా పారిపోతున్నాయి. భీష్ముని ఎదిరించి పౌరుషం చూపగల వీరుడు వీరిలో 
ఒక్కడూ లేడుకదా! అర్జునుడు గూడా వేదనతో తూలిపోతున్నాడు. ఇక ~ ఈ స్థితిలో దుర్యోధనుడి కోరికలు 
అన్నీ భీష్ముడు నేడే నెరవేర్చేటట్టు అనిపిస్తున్నది. 
క యాదవకేకయ పాంచా । లాదులు వాటుటలు సూచి యస మెక్కి జయో 

న్మాదంబున( గురుసైన్యము । లే దిక్కున దామ యగుచు నేడ్తెజి బొదివెన్‌. 148 
ప్రతిపదార్థం: యాదవ+కేకయ+పాంచాల+ఆదులు= యాదవులు; కేకయ దేశస్థులు; పాంచాల రాజ్యానికి చెందిన వారు- 
మొదలగు వారు; పాణుటలు+చూచి= పారిపోవటం వీక్షించి; అసము+ఎక్కి= గర్వం పొంది; జయ+ఉన్మాదంబునన్‌= విజయం 
వల్ల వచ్చే పిచ్చితో; కురుసైన్యములు= కౌరవుల సేనలు; ఏ+దిక్కునన్‌= ఏ వైపున అయినను; తాము+అ+అగుచున్‌= తామే 
ఉంటూ; ఏడ్తెజన్‌= పరా(క్రమంతో; పొదివెన్‌= చుట్టుముట్టాయి. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 201 


తాత్సర్యం: పాండవుల పక్షంలో యుద్దం చేస్తున్న యాదవుల కేకయుల, పాంచాలుర సేనలు పారిపోవటం చూచి, 
పొగరెక్కిన విజయోన్మాదంతో కురుసైన్యం అన్నివైపులా చేరి పాండవుల సేనలను చుట్టుముట్టింది. 


వ. ఇప్పడే నూరకున్నం బోవ దీ దేవవ్రతుం జంపి ధర్మతనయు గెలిపింపవలయు' నని యిట్లు దలపోయునెడ 
మటియు మందాకినీనందనుండు బెట్టిదమ్ములగు నారసమ్ములు గురియం దే(కువ సెడి క్రీడి యున్నంగని 
కృప కృతవర్మాశ్వత్థామలును భూరిశ్రవస్పైంధవ వికర్ణులును నొక్కమొగంబై రథమ్ముల మొత్తమ్ములతోడం 
గడంగి వచ్చి కవ్వడిపయిం బడి రాసమయంబున సాత్యకి సామజఘటలతో నురవడించి యిరుగెలంకుల 
యోధుల నాలోకించి. 149 

ప్రతిపదార్థం: ఇప్పుడు, ఏను= నేను( శ్రీకృష్ణుడు); ఊరకున్నన్‌= ఉపేక్షిస్తే;, పోవదు= సరిపోదు; ఈ+దేవ(వ్రతున్‌+చంపి= ఈ 

భీష్ముని సంహరించి; ధర్మతనయున్‌= ధర్మపు(త్రుని; గెలిపింపవలయున్‌= నెగ్గేటట్ల్టు చేయాలి; అని= అని ఈ రీతిగా; 

తలపోయు+ఎడన్‌= ఆలోచించేటపుడు; మణియున్‌= ఇంకను; మందాకినీ+నందనుండు= _ గంగకొడుకు(భీష్ముడు); 
బెట్టిదమ్ములు+అగు= కఠినములు అయిన; నారసమ్ములు= బాణాలు; కురియన్‌= వర్షింపగా; తే(కువ+చెడి= ధైర్యం చెడి; 
క్రీడి+ఉన్నన్‌+కని= అర్జునుడు ఉండటం చూచి; కృప కృతవర్మ అశృత్తామలును= కృపుడు,కృతవర్శ్మ, खण; భూరి(శ్రవస్‌ 
సైంధవ వికర్ణులును= భూరిశ్రవుడు -సింధురాజు జయద్రథుడు; వికర్ణుడు; ఒక్క+మొగంబు+ఐ= ఏకమై; 
రథమ్ముల+మొత్తమ్ములతోడన్‌= తమ రథాలు అన్నిటితోపాటు; కడంగి+వచ్చి= పూని అరుదెంచి; కవ్వడి పయిన్‌+పడిరి= 
అర్ష్జునునిపై మార్కొన్నారు; ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; సాత్యకి= సాత్యకి; సామజ+ఘటలతోన్‌= ఏనుగుల 
యూథాలతో, ఉరవడించి= వేగంగా చేరి; ఇరు+కెలంకుల యోధులన్‌= ఇరుపక్షాల వీరులను; అవలోకించి= చూచి. 
తాత్సర్యం: ఇపుడు నేను ఉపేక్షిస్తే వీలులేదు - భీష్ముడిని చంపి ధర్మతనయునికి జయం చేకూర్చాలి' అని శ్రీకృష్ణుడు 
ఆలోచించాడు. ఇదిగాక, భీష్ముడు వాడి బాణాలు ప్రయోగించటం చేత అర్జునుడు వాడిపోయాడు. కృపుడు - 
కృతవర్మ - అశృత్తామ -భూరిశ్రవుడు, జయ ద్రథుడు, వికర్ణుడు, కౌరవ పక్షంలోని గొప్ప ఏరులు అందరూ ఏకమై 
రథారూఢులై వచ్చి అర్జునుని మార్కొన్నారు. ఆ సమయంలో సాత్యకి ఏనుగుల గుంపులతో - వేగంగా చేరి 
ఇరుపక్షాల వీరులను సమీక్షించి. 

నిశేషం: యుద్దంలో ఎంతటి వీరులకైనా ఒక్కొక్కసారి వేసట ఏర్పడవచ్చు. ఈ పట్టున జగదేకవీరుడు కావచ్చు, అర్జునుడు క్రుంగిపోయాడు 

మానసికంగా. మహాభారతం ఇట్టి మానసికమైన అవస్త్థా విశేషాల్ని గుర్తించింది. కవ్వడి = కవ+వడి= జోడువడులు కలవాడు ఈ 

అచ్చతెలుగు పదానికి సంస్కృత పర్యాయపదం - “సవ్యసాచి” -రెండు చేతులతో వింటినుండి బాణాలు గుప్పింపగలవాడు. 

క “మటతురె? యాడిన మాటలు । పిటుసనిపోం దగునె? మీకు బెదరక యెదురై 
తటుము(డు భీష్ముని గీష్ముని । నెటు(గరె? ము న్నేను గలుగ నేలా 26552" 150 

ప్రతిపదార్థం: ఆడిన+మాటలు= చేసిన బాసలు; మజతురె= మరచిపోయారా?; మీకున్‌= మీకు; పిణుసనిపోన్‌+తగునె?= 

వెనుకంజవేయదగునా? బెదరక= భయపడక; ఎదురు+ఐ= ఎదిరించి; భీష్మునిన్‌+గీష్మునిన్‌= భీష్ముని(సరకుగొనక); తణుము(డు= 
వెనుకకు తిరిగి పోయేటట్లు (త్రిప్పికొట్టండి; ఎఖుగరె?= మీకు తెలియదా?; మున్ను+ఏను+కలుగన్‌= ముందు నేనుండగా; 
ఏలా+వెబివన్‌?= భయం ఎందుకు?. 

తాత్సర్యం: 'మీరు చేసిన వాగ్డానాలు - (ప్రతిజ్ఞలు మరచిపోయారా? మీరు వెనుకంజ వేయవచ్చా? భీష్ముడు గాని 

గీష్ముడుగాని ఎవరైనా సరే మీరు బెదరకుండా, ఎదిరించండి ~ నేనున్నాను ~ మీకు భయం ఎందుకు?” 


202 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: భీష్ముడు -గీష్ముడు, నిజానికి గీష్ముడంటూ ఎవడూ లేడు. రాముడు - గీముడు - నిందను తెలిపేటప్పుడు 'గీ” అక్షరం 

తెలుగులో ముందుకు వస్తుంది. అంతే. 

వ. అనుచు నేచి యెదిరిన బలంబుల నిలునిలుమని యదల్లుచు నర్లును తేరికిం దలకడచి వచ్చునతనికి 
దనుజాంతకుండిట్లనియె : 151 

ప్రతిపదార్థం: అనుచున్‌=అని చెప్పుచు; ఏచి= విజృంభించి; ఎదరిన+బలంబులన్‌= ఎదిరించిన సేనలను; నిలునిలుము+అని= 

ఆగు మాగు మని; అదల్చ్బుచున్‌= మందలించుచు; అర్జును+-తేరికిన్‌= అర్జునుని రథానికి; తల కడచి వచ్చు+అతనికిన్‌; దాటి 

ముందునకు వచ్చే అతనికి= సాత్యకికి; దనుజాంతకుండు= రాక్షసులను చంపువాడు= శ్రీకృష్ణుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 

చెప్పాడు. 

తాత్సర్యం: అని విజృంభించి ఎదిరిన సేనలను నిలు నిలుమని అదలించి అర్జును రథానికి ముందుకు వచ్చి 

చేరిన సాత్యకితో శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు: 


క _తిరిగినపందల నేటికి । బురికొల్ప(గనున్నవారు వోదురు గా; ई८ 
గురుపతి జయంబు గొని యి । ద్దరయేలం జూడ तुउ? విను నన్నున్‌. 152 


ప్రతిపదార్థం: తిరిగిన= వెనుకంజనేసిన; పందలన్‌= పారుబోతులను; ఏటికిన్‌= ఎందుకు; పురికొల్ప(గన్‌= ప్రోత్సహించాలి?; 
ఉన్నవారు= నిలిచినవారు; పోదురుగాక= సరిపోతారుగాక; కురుపతి+జయంబున్‌+కొని= కురురాజు దుర్యోధనుడు జయించి; 
ఈ+ధరన్‌= ఈ భూమిని; ఏలన్‌= పరిపాలించటం; చూడ+నేర్చెదను+ఎ?= చూడజాలుదునా?; నన్నున్‌+విను= నేను చెప్పే మాటలు 
విను. 


తాత్సర్యం: “పారిపోయే పిరికిపందలను నిలవండని ఎందుకు హెచ్చరిస్తున్నావు? మిగిలిన వారు గూడ పారిపోతే 
పోదురు గాక! దుర్యోధనుడు జయించి ఈ భూమిని ఏలుకోవటం చూచి నేను సహించగలనా? నా మాట 
ఆలకించుము. 
శా. _గంగానందనుC तण्डु ద్రోణుపని సక్కంజేసి కౌరవ్య వీ 

రాంగమ్ముల్‌ నుటుమాడి తత్పబలసైన్యం బెల్ల మాయించి యి 

త్తుం గౌంతేయుల కిమ్మహీవలయమున్‌ దుర్జాంతచంచద్దుజా 

సంగస్పూర్టితచక్రవిక్రమకళాసంక్రీడనోనాది నై.' 153 
ప్రతిపదార్థం: గంగా+నందనున్‌+కూల్చి= గంగకొడుకు భీష్ముని సంహరించి; [ద్రోణు+పని+చక్కంజేసి= (ద్రోణుని పని సరిదిద్ది; 
కౌరవ్య+వీర+అంగమ్ముల్‌= కౌరవయోధుల అవయవాలను; నుణుమాడి= నాశనం చేసి; తద్‌+(ప్రబల+సైన్యంబు+ఎల్లన్‌= ఆ 
కౌరవుల గొప్ప సేనను అంతటినీ, మాయించి= నశింపచేసి; కౌంతేయులకున్‌= కుంతీపుతుల కు(పాండవులకు); 
-ఈ+మహీ+వలయమున్‌= ఈ భూమండలాన్ని; దుర్జాంత చంచత్‌ భుజా సంగ స్ఫూర్ణిత చక్ర విక్రమ కళా సం(క్రీడన+ఉన్నాదినై= 
అణచరానిదై కదలుచున్న నా బాహువునందు నెలకొన్న చక్రాయుధము యొక్క వీరవిహారమనే (క్రీడయందు, మత్తెక్కిన వాడనై; 
ఇత్తున్‌= ఇవ్వగలను. 
తాత్సర్యం: భీష్ముడిని సంహరిస్తాను. (ద్రోణుడిని పనిబట్టగలను, కౌరవ యోధుల అవయవాలను చీల్చి చెండాడ 
గలను. కౌరవసేనలను నాశనం చేయగలను. ఈ భూరాజ్యాన్ని కుంతీపుత్రులైన పాండవులకు కట్టబెట్టగలను. 
నా భుజ పరాక్రమాన్ని చూపి, చక్రాయుధాన్ని ప్రయోగించి, విక్రమ వీరవిహారం చేస్తాను.” 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 203 


విశేషం: ఇంతవరకు తేటగీతలు (ऊ తిక్కన - ఇక్కడ శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ శార్హూల వృత్తంలో చెప్పించాడు. ఈ పద్యం చివర 
- సుదీర్భ సంస్కృత సమాస ప్రయోగం గమనించదగింది. వీర రసోచితంగా = భావానుగుణంగా తిక్కన మహాకవి భాషను వాడటం 
గుర్తించవచ్చు. 


శ్రీకృష్ణుడు చక్రంబు ధరించి భీష్మునిమీ(ది కుణుకుట (సం- 6-55-84) 


వ. అని పలికి సుదర్శనంబుం దలంచినం దత్‌క్షణంబ యది సన్నిహితం బగుటయుం బద్మనాభుండు 
సునాభంబగు నా చక్రంబు గైకొని దక్షిణకరంబున నమర్షి పేర్చి యుగ్యంబుల పగ్గంబులు నొగల ముడిచి 
యరదంబు డిగ్గ ०88. 154 

ప్రతిపదార్థం: అని+పలికి; సుదర్భనంబున్‌= సుదర్శనం అనే పేరుగల 'చషక్రో ఆయుధాన్ని; తలంచినన్‌= స్మరింపగా; 
తద్‌+క్షణంబు+అ= ఆ క్షణమునందే; అది= ఆ 'సుదర్భ్శన చక్రం; సన్నిహితంబు+అగుటయున్‌= దరిచేరగా; పద్మనాభుండు= 
శ్రీకృష్ణుడు(పద్మం నాభియందుగల విష్ణుదేవుడు); సునాభంబు+అగు= శీ ఘ్రగమనముగల; ఆ చ[క్రమున్‌= ఆ చక్రమును; కైకొని= 
చేతబట్టి; దక్షిణ+కరంబునన్‌= కుడిచేత; అమర్చి= పెట్టి; పేర్చి= అతిశయించి; యుగ్యంబుల పగ్గంబులు= గుర్రాల కళ్యాలు; 
నొగలన్‌= రథం నొగమీద; ముడిచి= ముడిపెట్టి; అరదంబు+డిగ్గన్‌+ఉణికి= రథంనుండి (క్రిందికి దుమికి 


తాత్సర్యం: అని చెప్పి- శ్రీకృష్ణుడు తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని సంస్మరించాడు. వెంటనే ఆ చక్రం 
అతని దగ్గరకు వచ్చింది. శ్రీకృష్ణుడు శీఘ్రగమనం గల ఆ చక్రాయుధాన్ని తన కుడి చేతికి అమర్చుకున్నాడు. 
గుర్రాల కళ్ళాలు తేరునొగలమీద జాగ్రత్తగా ముడిచి (క్రిందికి దూకాడు. 


తే, అవని గంపింప లలిత పీతాంబరంబు । చెటి(గు ८००९८ జక్రాంశులు ६०९०0९0 
సింహనాదంబు కోధరంజితభయంక । రాననంబున( 23९07 8८८०८ బెలుచ. 155 


ప్రతిపదార్థం: అవని+కంపింపన్‌= భూమి ठुला లలిత+పీత+ అంబరంబు= మృదువైన పట్టుబట్ట; చెణుగు+తూలన్‌= 
అంచు చెదరిపోగా; చ(క్ర+అంశులు= చక్రము యొక్క కాంతులు; తుజి(గలింపన్‌= మిరుమిట్లు గొలుపగా; (క్రోధ రంజిత 
భయంకర+ఆననంబునన్‌= కోపముతో ఎగ్రనైన వెరపుగొలిపే ముఖమునందు; సింహనాదంబు= సింహనాదము, చెల(గంగన్‌= 
ధ్వనింపగా; పెలుచన్‌= ఎక్కువగా; అడరున్‌= విజృంభించాడు. 


తాత్సర్యం: భూమి దద్దరిల్లగా, కోమలమైన పట్టుబట్ట అంచులో చలింపగా, చక్రాయుధం కాంతులు వెల్లివరియగా 
కోపంతో ఎగ్రనైన భయంకర ముఖం నుండి సింహనాదం శోభిల్లగా విజృంభించాడు. 


శా. అంహోమర్దను( డాజనార్దను(డు మాద్యద్దీష్మకుంభీంద్రుపై 
^ (ఎ) (>) > 
సింహోల్లాసవిలాసి యై కవియు నుత్ఫ్వేకంబు నాటోపమున్‌ 
రంహఃస్పూర్తియు దీప్తమూర్తియును సంరంభంబు( జూడన్‌ జగ 
త్సంహారోన్ముఖు( డైన రుద్రుగతి రౌద్రప్రక్రియం బొల్లినన్‌. 156 
ప్రతిపదార్థం: అంహస్‌+మర్దను(డు= పాపాలను పొగొట్టువాడు; ఆ+జనార్హను(డు= ఆ శ్రీకృష్ణుడు; మాద్యత్‌+భీష్మ+కుంభి+ఇం|ద్రు 


పైన్‌= మదించిన భీష్ముడు అనే గజరాజుపై; సింహ+ఉల్లాస+విలాసియె= సింహం యొక్క ఉత్సాహ పూరితమైన లాలిత్యం కలవాడై; 
కవియు+ ఉత్సేకంబు= మార్కొనే ఉద్రేకము; ఆటోపమున్‌= దర్పమును; రంహస్‌+స్ఫూర్తియున్‌= వేగోద్వేగం; దీప్తమూర్తియును= 


204 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వెలుగొందే ఆకారం; సంరంభంబున్‌= ఆ వేగం, చూడన్‌= అరయగా; జగత్‌+సంహార+ఉన్నుఖు(డైన= ప్రపంచాన్ని సంహరించటానికి 
పూనుకున్న; రు(ద్రుగతిన్‌= శివునివలె; రౌ(ద్ర+(ప్రక్రియన్‌= రోషముతో కూడిన (ప్రవృత్తితో; పొల్బినన్‌= శోభిల్లగా. 
తాత్సర్యం: పాపాలను పొగొట్టునట్టి శ్రీకృష్ణుడు గర్వించి ఉన్న భీష్ముడు అనే మదపుటేన్లుపై సింహం చూపే 

తో సౌ # (4 తో మా రొ “ ५ శ द గో Ee గొ 
ఉద్వేగంతో సౌందర్యపురీవితో మార్కొన్నప్పుడు స్వయంవ్యక్తమయే ఉద్రేకం - దర్పం- వేగోద్దతి - వెలుగొందే 
ఆకృతి - దీనినంతా చూడగా - ప్రపంచాన్ని నాశనం చేయటానికి ఉద్యుక్తుడైన లయకాలరు(ద్రుని ప్రవృత్తితో 
ఆయన శోభిల్లుతున్నాడు. 


విశేషం: అలం: ఉపమ. రూపకానుప్రాణితం. తెలుగు పద్య శిల్ప సౌష్టవమునకు ఈ పద్యం ఉదాహరణ(ప్రాయమైనది. బిందుపూర్వక 
హకార (ప్రాసము యతులు ~ ప్రౌఢ సంస్కృత సమాసాలు చక్రం చేతపట్టి భీష్మునిపైకి లంఘించిన శ్రీకృష్ణుని ఆకృతిని 
హృదయంగమంగా సహృదయుల కన్నులకు కట్టిస్తున్నాయి. 
చ.  పులింబొడగన్న లేళ్ళగమివోలె సుయోధను నగ్రసైనికుల్‌ 

८९८३ కలంగి నివ్వెటి(గు దక్కిన జేష్టలు దక్కి చిత్రరూ 

పులక్రియ నుండి రక్కురువిభుండును మాటు దలంపలేని కొం 

దలమున( బొందుడెందమున( దానును రూపటియుండె వెల్ల నై. 157 


ప్రతిపదార్థం: పులిన్‌= పెద్దపులిని; పొడగన్న= చూచిన; లేళ్ళ+గమి+పోలెన్‌= లేళ్ళ గుంపువలె; సుయోధను+అ(గసైనికుల్‌= 
దుర్యోధనుని ముందు ఉన్న భటులు; తల(కి= భయపడి; కలంగి= కలతబచెంది; 23९९०८२ దక్కినన్‌= ఆశ్చర్యం కలుగగా; 
చేష్టలు దక్కి= కదలిక లేక; చిత్ర రూపుల (క్రియన్‌= २ లేఖనమునందలిఆకృతుల వలె; ఉండిరి= ఉన్నారు; 
ఆ+కురు+విభుండును= ఆ కురురాజు (దుర్యోధనుడు); మాణు+తలంపన్‌లేని= మారు ఆలోచించలేని; కొందలమునన్‌= 
ఆవేదనను; పొందుడెందమున్‌= అనుభవించే గుండెతో; తానును= తానుకూడా; వెల్లనై= వెలవెలబోయి; రూపు+అణీ+ఉండెను= 
మారిన ఆకృతి గలవాడై ఉన్నాడు. 


తాత్సర్యం: పులినిచూచిన లేళ్ళగుంపువలె దుర్యోధనుని యోధముఖ్యులు, భయపడి, కలతచెంది నివ్వెఖిగున 
చేష్ట దక్కి చిత్రరూపములవలె వున్నారు. ఆ దుర్యోధనుడు కూడ మారు ఆలోచించలేని ఆవేదన చెందిన 
హృదయంతో తానుకూడ వెలవెలపాటుతో మారిపోయిన రూపు కలవాడైనాడు. 


ఉ. అప్పుడు ९8८८ 20००4०८ బ్రియంబున నిట్లను సంభ్రమంబు లే 
కప్పరమేశుతో నిటు కృతార్థుని( జేయుదె( నీవు వచ్చి న 
న్నిప్పడు నీకు( బోలినటు లెల్లను జేయుదు గాని వేగ ర 
మ్మొప్పదె నాకు నిట్టి ७९७८ గుజ్జ్వలపుల్లసరోజలో చనా? 158 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; భీష్ముడు= భీష్ముడు; ఎంతయున్‌+(ప్రియంబునన్‌= మిక్కిలి ప్రీతితో; ఆ+పరమేశుతోన్‌= 
ఆ కృష్ణుడితో; సం(భ్రమంబులేక= తొట్రుపాటు లేక; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు; ఇటు= ఈ రీతిగా; 
కృతార్గునిన్‌+చేయుదె?= ధన్యుని చేస్తున్నావా; నీవు; వేగన్‌= శీఘ్రంగా, వచ్చి; నన్నున్‌; ఇప్పుడు= ఈ సమయంలో; 
నీకున్‌+పోలిన+అటులు+ఎల్లను= నీకు తోచినట్టుగా అంతయు; చేయుదుకాని= చేయుదువు కాని; వేగరమ్ము= శీఘ్రమే రమ్ము 
ఉజ్జ ९० పుల్ల సరోజ లోచనా!= ప్రకాశించేటటువంటి, వికసించినట్టి పద్మముల వంటి కన్నులు గలవాడా; నాకున్‌= నాకు; ఇట్టి= 

= ౧ ల ల 
ఈ విధమైన; कच्ता రీతి; ఒప్పదు+ఎ?= సరికాదా? 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 205 


తాత్సర్యం: అప్పుడు భీష్ముడు మిక్కిలి ప్రీతితో తొట్రుపాటు లేకుండా ఆ శ్రీకృష్ణుడితో ఇట్లన్నాడు. ప్రకాశించే, 
వికసించిన పద్మములవంటి కన్నులుగలవాడా! ఈ విధంగా నన్ను ధన్యుని చేస్తున్నావా? నీవు వచ్చి నన్నిప్పుడు 
నీకు తోచిన విధంగా చేతువుగాని శీఘ్రంగా రమ్ము. ఈ రీతి నాకు తగినదే గదా! 


విశేషం: భీష్ముడు శ్రీకృష్ణుడిని ఎదిరించలేదు - సరికదా వినయంతో స్వాగతం పలికి అర్బించాడు. 


వ, అను నట్టియెడ నర్గునుండు రయంబున రథంబు డిగ్గనుటికి పిచి పురుషోత్తము పిటిందిదెసం గ్రుచ్చి పట్టిన 
నతండు దీర్హబాహుం డగునతని నాయతశాఖం బగువిపులశాఖీం గొనిపోవు మహావాతంబునుం బోలె 
గొనిపోవ నాతండు పదియడుగులకొలంది నిలాతలంబు చిక్కం ద్రొక్కి యీడిగిలంబడి నిలువం బట్టి యి 
ట్లనియె. 159 


ప్రతిపదార్థం: అను+అట్టి+ఎడన్‌= భీష్ముడు అట్టా పలుకుతున్నప్పుడు; అర్జునుండు; రయంబునన్‌= వేగంగా; రథంబు+డిగ్గి= 
తేరునుండి దిగి; పఖిచి= పరుగెత్తి; పురుషోత్తము= శ్రీకృష్ణుని; పిణింది+దెసన్‌+గ్రుచ్చి+పట్టిన= వెనుకనుండి గట్టిగా బంధించి 
పట్టగా; అతండు= శ్రీకృష్ణుడు; దీర్భ+బాహుండు+ అగు= ఆజానుబాహుడు అయిన(పొడుగు చేతులుగల); అతనిన్‌= అర్జునుడిని 
~ ఆయత+శాఖంబగు= పొడుగు కొమ్మలుగల; విపుల+శాఖిన్‌= పెద్ద చెట్టును; కొనిపోవు= తీసికొనిపోవు; మహా+వాతంబునున్‌+పోలెన్‌= 
గొప్ప వాయువువలె; కొనిపోవన్‌= తీసికొని పోగా; ఆతండు= ఆతడు(అర్షునుడు); పది అడుగుల కొలంది= పది అడుగుల మేర; 
ఇలాతలంబు= భూమిభాగం; చిక్కన్‌+(త్రొక్కి= గట్టిగా (త్రొక్కిపట్టి; ఈడిగిలంబడి= మొండితనంతో కూర్చుండగా; నిలువన్‌+పట్టి= 
నిలువబెట్టి; ఇట్లు; అనియెన్‌= చెప్పాడు. 

తాత్సర్యం: భీష్ముడట్టా అంటూండగానే అర్జునుడు వేగంగా రథంనుంచి (క్రిందికి దుమికి పరుగెత్తి పోయి 
పురుషోత్తముని వెనుక వైపునుంచి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పొడవైన చేతులు గల అర్షునుణ్ణి 
పొడవైన కొమ్మలతో కూడిన పెద్ద వృక్షాన్ని లాగుకొని పోయే పెనుగాలిమాదిరి ఈడ్చుకొని పోయాడు. అంతట 
అర్జునుడు పది అడుగులమేర నేలను కాళ్ళతో (త్రొక్కిపట్టి మొండికేసి కూర్చుండి నిలువరించి శ్రీకృష్ణుడితో 
ఇట్టన్నాడు. 

విశేషం: అలం: ఉపమ. 1. మహాభారతంలో ఈ సన్నివేశం (ప్రత్యేక ప్రాముఖ్యం సంతరించుకున్నది. శ్రీకృష్ణుడు ఆయుధం 
ధరించనని (ప్రతిజ్ఞ చేశాడు కదా! మరి చక్రాయుధం ధరించి - భీష్ముని మీదికి లంఘించటం (ప్రతిజ్ఞా భంగం కాదా? |ప్రతిజ్ఞాభంగమే! 
ఇది మూడవనాటి యుద్దంలో - ఒకసారి మా(త్రమే గాదు శ్రీకృష్ణుడు తొమ్మిదవనాడు కూడ ఈ విధంగానే (ప్రవర్తించాడు. 
అంతేకాదు 'అశృత్తామి చచ్చిపోయినట్టు ధర్మరాజును అసత్యమాడుమని ఉద్బోధించాడు శ్రీకృష్ణుడు తదుపరి. 


'ధర్మం' నిత్య చైతన్య (స్రవంతి. స్తబ్దసూ(త్రంగాదు. మహాభారతసారంగా చెప్పబడే శ్లోకంలో ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ 
శ్రీకృష్ణుడు ఉంటాడని లేదు సరికదా 'కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే ధర్మం ఉంటుంది, అని ఉంది. “యతో కృష్ణ స్తతో ధర్మః 
యతో ధర్మస్తతో జయః శ్రీకృష్ణుడు శాంతి ప్రియుడు- సంగ్రామ (ప్రియుడు కాడు. అందుచే ఆతడు - అచ్చమైన శాంతి సంధాతగా” 
ఆయుధ విసర్దన చేసి అస్రసన్న్యాసం చేశాడు. శ్రీకృష్ణుడు చక్రం పట్టింది - ప్రతిజ్ఞ మీరటానికి కాదు. అర్జునుడికి ప్రోత్సాహం 
కల్పించటానికే. అది శ్రీకృష్ణుడి తత్‌క్షణ కర్తవ్యం. అయితే - (ప్రతిజ్ఞ - ఉత్తమ లక్ష్యంగా ఉండవలసిందేగాని తప్పించుకోలేని 
'బంధం' కాకూడదు. |ప్రతిజ్ఞాపాలన గొప్పదే. అయితే - జగద్దితం కోసం ప్రతిజ్ఞాభంగం చేయటం అహంకార పరిత్యాగమే. ప్రతిజ్ఞకు 
దాస్యం చేయటం అవివేకమే. భీష్ముడు అధర్మపక్షంలో చేరిన జగదేకవీరుడు. భీష్ముడు (ప్రతిజ్ఞకు దాస్యం చేశాడు. తన తండ్రి 
కోసం - తాను + నిష్ట స్వీకరించాడు. ఎందుకంటే ~ తండ్రి వలచిన సత్యవతి సంతానానికి రాజ్యం సం(క్రమించేటందుకు. 
విధి వైపరీత్యం వలన, సత్యవతి సంతానం మరణించి, సింహాసనానికి వారసులు లేకపోయారు. 


206 శ్రీనుదాంధ్ర మహాభారతము 


భీష్ముడి (ప్రతిజ్ఞకు కాలదోషం పట్టింది. అయినాసరే - అతడు భీష్ముడై సార్థక బిరుదాంకితుడై शशु పాటించాడు. 
అందుచేత అతడు |ప్రతిజ్ఞకు దాసుడేగాక- ధృతరాష్ట్రుడికి - తదుపరి దుర్యోధనుడికీ గూడ దాసుడు కావలసివచ్చింది. బహుశః 
భీష్ముడికి ఆ విషయం తెలియుననే అనుకోవచ్చు. భీష్ముడు శ్రీకృష్ణుడిని అధిక్షేపించలేదు |ప్రతిజ్ఞాభంగం చేసినందుకు. అంతేగాక 
- శ్రీకృష్ణుడికి భక్తితో స్వాగతం పలికి జేజేలు చెప్పాడు. ధర్మసూక్ష్మం వేరు - అది నిత్య చైతన్యపూరితం. గ్రాంథిక జడధర్మం 
వేరు. శ్రీకృష్ణుడు అనుష్టాన వేదాంతి. 

2. ఇంక రెండవ అంశం: ఈ ఘట్టాన్ని తిక్కనా వ్రాశాడు, పోతన్నకూడా వ్రాశాడు. “కుప్పించి ఎగసిన కుండలమ్ముల 
కాంతి గగనభాగంబెల్ల( గప్పికొనయగి - శ్రీకృష్ణుడు “కరికి లంఘించు సింహమ్ము కరణి” భీష్ముడి మీదికి ఉరికినట్టు మనోజ్ఞంగా 
ఆపాతమధురమైన శైలిలో పోతన ఈ సన్నివేశం అభివర్లించాడు. పోతన్న శైలి - భక్తిరసతుందిలం. తిక్కన తీర్చిదిద్దిన శ్రీకృష్ణుడు 
లీలా మానుష వేషధారి. 'ధర్మాద్వైతమూర్తి”, అనుష్టాన వేదాంతి. పోతన్న శ్రీకృష్ణుడు ఆ మహానుభావుడి ఇష్టదైవము. 

ఉ. కోపము సంహరింపు యదుకుంజర! పాండవకోటి కెల్లనుం 
దేపవు గావె నీ విటు లధీరత( బూనికి దప్పినం బ్రతి 
జ్ఞాపరు(డైన ధర్మసుతు శౌర్యము ధైర్యము బాహువీర్యమున్‌ 
రూపటిపోక కాదె యనురూపమె నీకిది లోకనాయకా! 160 


ప్రతిపదార్థం: కోపము= ఆ(గహం; సంహరింపు(ము)= విడువుము; యదు+కుంజర!= యదువంశీయులలో ఏనుగువంటివాడా= 
యాదవ (उन; పాండవ+కోటికిన్‌+ఎల్లనున్‌= పాండవులకు పాండవుల అనుయాయులకు; తేపవు+కావె= నావవుకాదా?; 
నీవు+ఇటులు= నీవు ఈ రీతిగా; అధీరతన్‌= అధైర్యంతో; పూనిక+తప్పినన్‌= (ప్రతిజ్ఞను ఉల్లంఘించినచో; |ప్రతిజ్ఞా+-పరు(డైన= 
ఆడినమాట తప్పనట్టి, శపథము మీరనట్టి; ధర్మ+సుతు= ధర్మపుత్రుని; శౌర్యము= పరాక్రమం; ధైర్యము= ధీరత్వం; 
బాహువీర్యమున్‌= భుజబలం; రూపు+అతి+పోకకాదె= నశించటమే కదా!; లోక+నాయకా!= లోకాలకు అధినేతా( శ్రీ కృష్ణా)!; 
నీకున్‌+ఇది= నీకు ఈ విధమైన (ప్రవర్తన; అనురూపము+ఎ?= తగినట్టిదా? 


తాత్సర్యం: 'యదువంశంలో శ్రేష్టుడవైన ఓ శ్రీకృష్ణా! నీ కోపం ఉపశమింప చేసుకోవయ్యా! నీవే కదా పాండవులకు 
అందరకూ సంరక్షకుడవు! నీవే (ప్రతిజ్ఞను తప్పితే - ఇక (ప్రతిజ్ఞను పాలించే ధర్మరాజు మాట ఏమిటి? ధర్మరాజు 
పరా(క్రమం ఏమి కావాలి? శౌర్యము, ధైర్యము, బాహు వీర్యము అన్నీ నశించి పోవా? ఓ లోకనాయకా - ఈ 
చర్య నీకు తగినదా? 


చ. ఇటు దగునయ్య? కృష్ణ! శమియింపుము సాత్యకి జంపినా(డ విం 
కట చనితేని 8८ 225804०८ గౌరవసేన రూపు మా 
పుట యవలీల నాకు నను( బొల్లుగ జేయుట నీకు బాడియే? 
కటకట! నా పరాక్రమము గాసిగ చక్రము చేతనంటితే! 161 


ప్రతిపదార్థం: కృష్ణు= ఓ శ్రీకృష్ణా!; ఇటు= ఈ విధంగా చేయటం; తగును+అయ్య!= మంచిదా?; శమింపుము= శాంతించునది; 
ఇంకన్‌= ఇకమీద; అట+చనితి+ఏనిన్‌= అక్కడకు (రణరంగానికి) వెళ్ళితే ; సాత్యకిన్‌= సాత్యకిని చంపినాడవు= చంపినట్లే సుమా!; 
నీది+అగు+సహాయతన్‌= నీ సాయంవలన; కౌరవ+సేన= కౌరవుల సైన్యాన్ని; రూపు+మాపుట= నశింపచేయటం; నాకున్‌= నాకు; 
అవలీల= సులువు; ననున్‌= నన్ను; పొల్లుగన్‌+చేయుట= వ్యర్ణుడిగ చేయటం; నీకున్‌= నీకు; పాడియే?= న్యాయమా?; కటకట!= 
అయ్యోో!; నా పరాక్రమము; గాసిగన్‌= పాడయిపోయేటట్లుగా; చక్రమున్‌= చక్రమును; చేతన్‌+అంటితే!= చేతితో పట్టుకున్నావుకదా! 


భీష్మపర్యము - ద్వితీయాశ్వాసము 207 


తాత్సర్యం: ఓ శ్రీకృష్ణా! ఈ విధంగా ఆయుధం పట్టుకొని - ప్రతిజ్ఞమీరి యుద్దం చేయటం నీకు తగునయ్యా?, 

€> Sy ©> 

శాంతించుము. ఇక నీవు భీష్ముని మోదకుసోతే సాత్యకిని చంపినట్లే సుమా! నీ సహాయంతో కౌరవసేనను 

రూపుమాపడం నాకు సులువు. నన్ను దండుగమారిని చేయడం నీకు న్యాయమా! అయ్యయ్యో! నా పరా(క్రమము 

పాలిపోవునట్టుగా చక్రాన్ని చేత ధరిస్తావా? 

వ. అనిన సవ్యసాచి సమయనిష్టకు శౌరి సంతోషించి రోషం బుడిపికొని యతనికిం బ్రియంబుగా మగిడి 
నొగలపైకి వచ్చి దిక్కులు పిక్కటిల్లబాంచజన్యంబు పూరింప నాధనంజయుండును దేవదత్తం బొత్తి గాండీవ 
గుణ చండనిస్వనం బొండొండ నిగిడించుటయుం గౌరవబలంబులు భేరీమృదంగాదితూర్యనాదంబులు 
సెలంగ మార్మొని కడంగిన. 162 

ప్రతిపదార్థం: అనినన్‌;సవ్యసాచి+సమయ+నిష్టకున్‌= అర్జునునకు (ప్రతిజ్ఞపై గల దీక్షకు; శౌరి= శ్రీకృష్ణుడు; సంతోషించి; 
రోషంబు+ఉడిపికొని= (క్రోధము మాని; అతనికిన్‌= అర్జునునకు; ప్రియంబుగాన్‌= ప్రీతిగా; మగిడి= వెనుకకు తిరిగి; నొగల సైకిన్‌= 
రథమునకు ముందు భాగానికి (సారథి స్థలమునకు); వచ్చి; దిక్కులు+ పిక్కటిల్లన్‌= దెసలు మారు మోగగా; పాంచజన్యంబు= 
శ్రీకృష్ణుడి శంఖం; పూరింపన్‌= ఒత్తగా; ఆ+ధనంజయుండును= ఆ అర్జునుడు కూడా; గాండీవ+ గుణ+చండ+నిస్వనంబు= 
గాండీవము(అర్షునుని విల్లు) యొక్క అల్లై (త్రాటి భయంకర ధ్వని; ఒండు+ఒండ= (క్రమంగా; నిగిడించుటయున్‌= వర్తిల్ల 
చేయుటయు; కౌరవ+ బలంబులు= కౌరవుల సేనలు; భేరీ+మృదంగ+ఆది+ తూర్యనాదంబులు= భేరులు, మద్దెలలు, మున్నగు 
బూరాల ధ్వనులు; చెలంగన్‌= మోైయగా; మార్కొని= తాకి; కడంగినన్‌= పూనిన, 

తాత్సర్యం: అర్జునుడికి శపథంపై గల దీక్షకు శ్రీకృష్ణుడు సంతోషించాడు. (క్రోధం పోగొట్టుకొని శ్రీకృష్ణుడు వెనుకకు 

మరలి, తేరు చేరి, సారథి పీఠం మీద కూర్చుని, దెసలు మారు మోగేటట్లుగా పాంచజన్యం పూరించాడు. అర్జునుడు 

కూడా అదే రీతిలో తన శంఖం దేవదత్తం పూరించి తన విల్లు గాండీవం యొక్క అల్లైత్రాటిని భయంకరంగా 
మోగించాడు. కౌరవసేనలు కూడా- భేరులు మోగించి, మద్దెలలు వాయించి, బూరాలు ఊది, ఉత్సాహం 

(ప్రకటించారు. 

క. అగ్గలిక దూది దరికొను । నగ్గి 26० గమర నప్పుడర్గ్దును(డు तह 
డగ్గణి మెటుంగుటమ్ముల । మ్రగ్గించె వియచ్చరోత్మరం బగ్గింపన్‌. 163 

ప్రతిపదార్థం: అగ్గలికన్‌= పూనికతో; అప్పుడు= ఆ సమయంలో; అర్జును(డు= అర్జునుడు; దూదిన్‌+దరికొను= దూదిని కాల్చు; 

అగ్గి+తెబంగు+అమరన్‌= అగ్నిరీతి తోచునట్టుగా; కడున్‌= మిక్కుటముగ; డగ్గణీ= సమీపానికివచ్చి; వియత్‌+చర+ఉత్కరంబు= 
ఆకాశంలో సంచరించే దేవతాచారణ గణములు; అగ్గింపన్‌= (ప్రశంసింపగా; మెుంగు+అమ్ములన్‌= మిరుమిట్లు గొలిపే 
బాణాలతో; |మగ్గించెన్‌= మాడేటట్టు చేశాడు. 

తాత్సర్యం: అర్జునుడు కౌరవసేనను తాకి, పూనికతో, దూదిని దహించే అగ్ని వలె సమోపించి, మిరుమిట్లు 

గొలిపే బాణాలు ప్రయోగించి ఆ సేనను కూల్ఫివేశాడు. ఆతడి పరా(క్రమాన్ని ఆకాశంలో సంచరించే 

దేవతాచారణగణాలు (ప్రస్తుతించాయి. 

విశేషం: చారణులు చేసే ప్రశంస గూర్చి తిక్కన పలుమారులు వర్ణించాడు. 

వ. ఆసేనకుం దలకడచి భీష్మ భూరిశ్రవశ్ళ్శల్యదుర్యోధను లడరి యర్జునుపై శక్తిగదాసప్తనారాచతోమరంబులు 
ప్రయోగించిన నతండు శక్తియు గదయును దోమరంబును నొక్కొక్కభల్లంబునను నేడునారాచంబు లేడింటను 


208 శ్రీనుదాంధ్ర మహాభారతము 


దునిమి పేర్చి యైంద్రాస్త్రంబు ప్రయోగించిన నది నానా ప్రకారక్రూరశరకలాపరూపంబునం గవిసి కౌరవ 
సైన్యంబు నొప్పింపమణియును దాను మందాకినీనందను నిశిత నారాచజాలంబునం బొదివి భూరి 
శ్రవసుని చాపంబు ద్రుంచి తొమ్మిదివాలమ్ములు శల్యుమేనం గీలించి కురుపతి వక్షంబు వెడందవాతి 
యమ్మున ఛేదించె నప్పడు పాంచాలపతివిరాటప్రముఖులగు జోదులు గోలుతల సేసిరి మన బలంబులు 
గాండీవ గుణనిష్ణుర నినదంబునం ईद యొల్లంబోయి వెల్ల నయి యుండ భవదీయ సుతులు 
శౌర్యోద్రేకంబున నాకేశనందను నరదంబు( బొదివి एदु సంకులసమరంబున మహేంద్రబాణంబుచేత 
మనదిక్కున. 164 


ప్రతిపదార్థం: ఆ+సేనకున్‌= ఆ సైన్యానికి; తలకడచి= దాటి ముందునకు వచ్చి; భీష్మ+భూరి శ్రవస్‌+శల్య+దుర్యోధనులు= 
భీష్ముడు; భూరిశ్రవుడు; శల్యుడు; దుర్యోధనుడు; అడరి= విజృంభించి; అర్షునుపైన్‌= అర్జునుడిపైన; శక్తి+గదా+ 
సప్త+నారాచ+తోమరంబులును=శక్తి; గద; ఏడు బాణాలు ఇనుప గుదియలును; (ప్రయోగించినన్‌= వేయగా; అతండు= 
అర్జునుడు; శక్తియున్‌= శక్తిని; గదను= గదను; తోమరంబును= ఇనుపగుదియను; ఒక్క+ఒక్క భల్లంబునకున్‌= 
ఒక్కొక్క ఈటె బాణంతో; ఏడు+నారాచంబులున్‌= ఏడు బాణాలను; ఏడింటను= ఏడు బాణాలతో; తునియన్‌= ఖండించి; 
పేర్చి= అతిశయించి; ఇం(ద్ర+అస్ర్రంబు= ఇం|(ద్రునకు సంబంధించిన మం(త్రబాణం; ప్రయోగించినన్‌= వేయగా; అది= ఆ 
ఇం(ద్రాస్ర్రము; నానా+(ప్రకార+క్రూర+శర+కలాప+ రూపంబునన్‌= పెక్కు విధములైన భయంకర బాణ సమూహాల రూపంతో; 
కవిసి= మార్కొని; కౌరవ+సైన్యంబు= కౌరవసేనను; నొప్పింపన్‌= బాధింపగా; మటియును= ఇంకను; తాను= అర్షునుడు; 
మందాకినీ+నందనున్‌= గంగకొడుకును; నిశిత+నారాచ+జాలంబునన్‌= వాడియెన బాణాల సముదాయం చేత; పొదివి= 
చుట్టుముట్టి; భూరి(శ్రవసుని+చాపంబు+(తుంచి= భూరి (శ్రవసుని ఏల్లును తునిమి; తొమ్మిది+వాలు+అమ్ములు= తొమ్మిది 
వాడి బాణాలు; శల్యు+మేనన్‌= శల్యుని దేహంపై; కీలించి= హత్తుకొనజేసి; కురు+పతి+వక్షంబున్‌= కురురాజు దుర్యోధనుని 
ఉరము; వెడంద+వాతి+అమ్మునన్‌= పెద్ద నోరుగల బాణంతో; ఛేదించెన్‌= (త్రుంచాడు; అప్పుడు= ఆ సమయంలో; 
పాంచాలపతి+విరాట+(ప్రముఖులు+అగు= (ద్రుపదుడు విరాటుడు మున్నగు జోదులు= యోధులు; కోలుతల+చేసిరి= 
కౌరవసేనకు; ఎదురుబొదురుగా నిలిచి యుద్దం చేశారు; మన+బలంబులు= కౌరవసేనలు; గాండీవ+గుణ+నిష్టుర 
నినదంబులనన్‌= గాండీవము యొక్క छल (త్రాటినుండి వెలువడిన కఠిన శబ్దంచే; చేడ్సడి= నివ్వెరబోయి; ఒల్లంబోయి= 
కలగి; వెల్లన్‌+అయి= వెలవెలబోయి; ఉండెన్‌= ఉండగా; భవదీయ+సుతులు= నీ కొడుకులు; శౌర్య+ఉ(ద్రేకంబునన్‌= 
పరాక్రమంతో కూడిన ఉత్సాహంతో; నాక+ఈశ+నందను= అర్జునుని; అరదంబు= తేరు; పొదివిరి= చుట్టుముట్టారు; 
అట్టి+సంకుల+సమరంబునన్‌= అటువంటి దొమ్మి యుద్దంలో, మహేంద్ర బాణంబు చేతన్‌= ఐంద్రాస్ర్రం చేత; మన+దిక్కునన్‌= 
మన పక్షంలో. 

తాత్సర్యం: కౌరవసేనకు ముందుకువచ్చి భీష్ముడు, భూరిశ్రవసుడు, శల్యుడు, దుర్యోధనుడు విజృంభించి 
అర్జునుడి మీద శక్తి, గద, ఏడు బాణాలు, ఇనుప గుదియలు ప్రయోగించారు. అర్జునుడు శక్తి, గద, ఇనుప 
గుదియలకు ఒక్కొక్క బాణంతో, ఏడు బాణాలను ఏడు బాణాలతో ఖండించి - విజృంభించి 8००८९३० 
ప్రయోగించాడు. ఆ ఐం(ద్రాస్రం - పెక్కు ఆకారాలుగల భయంకర బాణసముదాయం(క్రింద వారి, 
కౌరవసైన్యాన్ని చీకాకు చేసింది. అంతేకాక, అర్జునుడు భీష్ముడిపై వాడి బాణాలు ప్రయోగించి మార్కొన్నాడు. 
మరియు భూరి(శ్రవసుడి విల్లు ఖండించి, శల్యుడి దేహంపై తొమ్మిది అమ్ములు నాటి, దుర్యోధనుడి, ఉరము 
ఛేదించి, విక్రమించాడు. అప్పుడు (ద్రుపదుడు ~ విరాటుడు మున్నగు వీరులు కౌరవసేనకు ఎదురుగా నిలిచి 
పోరాటం సాగించారు. కౌరవసేనలు - అర్జునుడి విల్లు గాండీవం యొక్క నారి నుండి వెలువడిన భీకరధ్వనికి 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 209 


తట్టుకొనలేక నివ్వెరపాటు చెందారు. నీ కొడుకులు పరా(క్రమ(ప్రకర్షతో, అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. 
ల 0 జ €> లు 

ఆ దొమ్మి యుద్దంలో-ఐంద్రాస్త్ర్రం చేత మన పక్షంలో - 
©. उ హయము లొడ్డగెడ వయ్యె రథములు । చా(పకట్టు వడియె సామజములు 

९२०८ గాలుబలము చామరణచ్లత్రకే । తువులు నాయుధములు( దునియలయ్యె. 165 
ప్రతిపదార్థం: హయములు= గుజ్బములు; కెడసెన్‌= నశించాయి; రథములు+ఒడ్డగెడవు+ అయ్యెన్‌= తల క్రిందులయ్యాయి; 
సామజములు= ఏనుగులు; చాణజకట్టు వడియెన్‌= నేలమీద చాపపరిచినట్లు కూలి పడిపోయాయి; కాలు+బలము= పదాతి; 
చదిసెన్‌= నలిగిపోయాయి; చామర+ఛ(త్ర+కేతువులు= వీవనలు- గొడుగులు-జెండాలు; ఆయుధములు= యుద్ద పరికరాలు; 
తునియలు+ అయ్యెన్‌= ముక్కలై పోయాయి. 
తాత్సర్యం: గుర్రాలు నాశనమై పోయాయి. రథాలు ఒరగిపోయాయి. ఏనుగులు నేలమీద కూలిపోయాయి. 
కాలుబలము నలిగిపోయింది. చామరలు - గొడుగులు - జెండాలు ముక్కలైపోయాయి. 
విశేషం: 1.చామరములు = చమరీమృగం జూలుతో చేయబడిన వీవన. 2. ఛత్ర చామరములు= రాజలాంఛనాలు. యుద్దంలో 


ఆయుధాలుగదా కావలసినది. అయితే ఆయుధాలకంటె ఈ రాజలాంఛనాలకే ఎక్కువ ప్రాముఖ్యం ఉంది ఆనాటి యుద్ద 
సంప్రదాయంలో. 


+ 


అప్ప డర్డునుండు కేశకలాపంబు శైవాలంబును బ్రేవుల ప్రోవులు ఫేనపుంజంబులును మేదోమాంసమస్తిష్క 
పటలంబు పంకంబును నగురక్తనదీ ప్రవాహంబు భవదీయ సేనామధ్యంబునం బటిపి బేతాళక్రన్యాది భూతంబుల 
నోలలార్డె నతండు దేవదత్తంబును దామోదరుండు పాంచజన్యంబును బూరించి సింహనాదంబులు సేసి రంత 
నరుణగభస్తి యస్తగిరి మస్తకాంతరితుం డయ్యె నాసంధ్యాసమయంబున నిజసైన్యంబు నొవ్వునుం గవ్వడి 
దివ్యబాణజాలంబుల దుర్చివారత్వంబును విచారించి భీష్మద్రోణబాహ్లాకదుర్యోధనులు బలంబుల(దివియం బంచి 
మరలి కరదీపికలు వెలుంగ విడిదలకు వచ్చిరి పాండవులును గృష్టసహితంబుగా నుబ్దునం బొంగుచు 
వందిజనకీర్తనంబులు సెలంగ మగిడి శిబిరంబునకుంజని రమ్మూ(డవనాంటి రాత్రి గురుపతివీటి జనంబులు 
గిరీటిపరాక్రమప్రకారంబులం దమదెస నానాదేశంబుల చతురంగంబులు వొలిసినపెల్లును నంతంతం గుములుగట్టి 
చెప్పికొనుచుండ. 166 


ప్రతిపదార్థం: అప్పుడు; కేశ కలాపము= వెం|డ్రుకల సముదాయం; శైవాలంబును= నీటి పాచిగా; (పేవుల+(ప్రోవులు= పేగుల గుట్టలు, 
కడుపులోని పేగుల సముదాయం; ఫేన పుంజంబులును= నురుగుల సముదాయములుగా; మేదస్‌+మాంస+మస్తిష్క+పటలంబు= 
క్రొవ్వు మాంసం మెదడు వీని సముదాయం; పంకంబును= బురదగా; అగు= అయిన; రక్త+-నదీ+(ప్రవాహంబు= నెత్తుటి ఏటి వెల్లువ; 
భవదీయ+సేనా+మధ్యంబునన్‌= నీ సైన్యం నడుమగా; పబిపి= (ప్రవహింపజేసి; బేతాళ+[క్రవ్యాత్‌+ఆది+భూతంబులన్‌= మృత 
కళేబరాలను ఆవేశించే పిశాచములను రాక్షసులు మున్నగు దయ్యాలను; ఓఒలలార్చెన్‌= మునుగునట్టుచేశారు; అతండు= అర్జునుడు; 
దేవదత్తంబును= దేవదత్తం అనే శంఖాన్ని; దామోదరుండు= శ్రీకృష్ణుడు; పాంచజన్యంబును= పాంచజన్యం అనే శంఖాన్ని; పూరించి= 
ఒత్తి; సింహనాదంబులు= సింహగర్ణనల వంటి కేకలు; చేసిరి= పెట్టారు; అంతన్‌= తరువాత; అరుణ+గభస్తి= సూర్యుడు(ఎర్రని 
కిరణములు కలవాడు); అస్తగిరి+మస్తక+ అంతరితుండు+ అయ్యెన్‌= పడమటి కొండ శిఖరంలో దూరినవాడు అయ్యాడు(అనగా 
అస్తమించాడు.); ఆ+సంధ్యా+సమయంబున్‌= ఆ సంజవేళ; నిజ+-సైన్యంబు+నొవ్వునున్‌= తమ సేనలు పడిన బాధను; కవ్వడి 
దివ్య బాణ జాలంబుల దుస్‌+ని వారత్స్వంబును= అర్జునుడు ప్రయోగించిన వేల్పుటమ్ముల సముదాయం యొక్క అడ్డరానితనమును; 


210 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విచారించి= ఆలోచించి; భీష్మ ద్రోణ బాహ్లిక దుర్యోధనులు= భీష్ముడు, (ద్రోణుడు, బాహ్లికుడు, దుర్యోధనుడు; బలంబులన్‌= 
సేనలను; తివియన్‌+పంచి= యుద్దం ఆపించుటకు ఆజ్ఞాపించి; మరలి= వెనుకకు తిరిగి; కర దీపికలు= చేతి 
దీపాలు(కాగడాలు); వెలుంగన్‌= (ప్రకాశింపగా; విడిదలకున్‌= నివాస స్థలాలకు; వచ్చిరి; పాండవులును= పాండవులుగూడ; 
కృష్ణ+సహితంబుగాన్‌= శ్రీకృష్ణునితో పాటుగా; ఉబ్బునన్‌+పొంగుచున్‌= ఉత్సాహంతో అతిశయించుచు; వంది+ జన+ కీర్తనం 
బులు+చెలంగన్‌= వృత్తిగా ప్రస్తుతి చేసే వారి ప్రశంసలు ఒప్పగా; మగిడి= తిరిగి; శిబిరంబునకున్‌+చనిరి= స్కంధా 
వారములకున్‌= విడిదులకు వెళ్ళారు; ఆ+మూ(డవ+నాయటి+రా(త్రి; కిరీటి+పరా(క్రమ+(ప్రకారంబులన్‌= అర్జునుడు విక్రమం 
ప్రదర్శించిన రీతులను; కురుపతి వీటి జనంబులు= కురురాజైన దుర్యోధనుడి పక్షానికి సంబంధించిన వారు; తమ+దెసన్‌= 
తమ ఎడ; నానా దేశంబుల చతురంగ బలంబులు= వివిధ దేశాలకు సంబంధించిన నాలుగు సైన్య విభాగాలు (రథ - 
గజ- తురగ -పదాతులు); పొలిసిన పెల్లును= చచ్చిన మొత్తాన్ని; అంతంతన్‌= అంత అంతగా; గుములు+కట్టి= గుంపులుగా 
చేరి; చెప్పికొనుచుండన్‌= మాటాడుకొనుచుండగా. 

తాత్సర్యం: ఆ సమయంలో అర్షునుడు నీ సేనల మధ్య నెత్తురు ఏటి వరదలు (ప్రవహింప చేశాడు. అందులో 
వెండ్రుకలు నీటి పాచిగా ఏర్పడ్డాయి. తలకాయల్లోని (క్రొవ్వు మాంసం మెదడు అనువాని సముదాయం 
బురదగా తయారయింది. ఆ రక్తనదిలో పిశాచాలు - రాక్షసులు- దయ్యాలు ఓలలాడాయి. అర్షునుడు 
దేవదత్తం పూరించాడు. శ్రీకృష్ణుడు పాంచజన్యం ఒత్తాడు. పిమ్మట వారిరువురు సింహనాదాలు చేశారు. 
అప్పుడు సూర్యుడు పడమటి కొండలలో చేరాడు. ఆ మలిసంజలో - తమ సైన్యాలు పొందిన దీనావస్థ 
ఆపటానికి సాధ్యం కానట్టి అర్జునుని విజృంభణ - దివ్యాస్త్ర ప్రయోగం గూర్చి విచారించి, భీష్ముడు (ద్రోణుడు 
బాహ్లాకుడు ~ తమ సేనలను ఉపసంహరించి - కాగడాల వెలుగులో తమ విడిదులకు వెళ్ళారు. పాండవులు 
శ్రీకృష్ణునితోపాటు, తమ్ములందరు (ప్రస్తుతించుతుండగా, ఉత్సాహంతో ఉప్పొంగిపోయి తమ తమ 
నివాసస్థానాలకు వెళ్ళారు. ఆ మూడవనాటి కురుక్షేత్ర సంగ్రామ విశేషాలను గూర్చి, గుంపులు గుంపులుగా 
చేరి కౌరవభటులు ముచ్చటించసాగారు. ఆనాడు అర్హునుడు చూపిన పరాక్రమం, అతడు ప్రయోగించిన 
ఐం(ద్రాస్ర్రం గూర్చి, తమ సైన్యంలో వివిధ దేశాలకు సంబంధించిన చతురంగబలాలు చెడిన తీరు తెన్నుల 
గూర్చి, వారు చర్చించుకున్నారు. అటు పిమ్మట. 


విశేషం: 1. ఐం(ద్రాస్త్ర ప్రయోగం : మహాభారతంలో పలుచోట్ల -అ స్త్రప్రయోగ ప్రస్తావన ఉన్నది. ఇవి అత్యద్భుత మారణాయుధాలు. 
చాలాకాలం (క్రిందట జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఏమిటి? ఇటువంటి మారణా(స్రాలు ఏమిటి? ఇవి కవి కల్పితాలు మాత్రమేనా? 
కవుల ఊహలకు కూడా అందనట్లు తోచే ఈ అస్త్రాలు మహాభారతంలో (రామాయణంలో కూడా) ఎట్టా చేరాయి? జల (ప్రళయానికి 
ముందు పెరిగిన నాగరికత అంశాలు కొన్నివేల సంవత్సరాల తదుపరి మానవజాతి భ(ద్రపరచుకొన్న జ్ఞాపక శకలాలు ఇట్టి రచనలకు 


ఆధారం కావచ్చునని కొందరు విద్వాంసుల అభిప్రాయం. 
2. వంది: (ప్రస్తుతి వృత్తిగా స్వీకరించినవాడు. రాజులను ఆశ్రయించుకొని వారు (బ్రదికేవారు. 
3. బేతాళ క్రవ్యాదాది భూతంబులు: మృతశరీరాన్ని ఆవేశించే పిశాచం బేతాళుడు. పీనుగులను తినే రాక్షసులు (క్రవ్యాత్తులు. 
భూతాలు : మృతశరీరాలను కబళించే పిశాచాలు - అని పురాణ వాజ్మయ వర్ణన. 


4. భీష్మ (ద్రోణ బాహ్లిక దుర్యోధనుల మంతనం: భీష్ముడు సేనాపతి, ద్రోణుడు గురువు. దుర్యోధనుడు రాజు. బాహ్లికుడు 
కౌరవ పక్షంలోనే గాక కురుక్షేత్రంలో చేరిన పదునెనిమిది అక్షౌహిణీబలాల వీరులలో వృద్దతముడు. అతడు శంతనుని తమ్ముడు. 
భీష్ముడికి పినతండ్రి. అందుచే ఆ ముగ్గురకు పూజనీయుడు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 211 
భీష్ముని చతుర్ధ దినస యుద్దము (సం. 6-56-1) 


క వేగుటయు సత్వరంబుగ । నా గాంగేయుండు మించి యనికి నడచినన్‌ 

సాగరతరంగములగతి । వేగమ తరతరమ మొనలు ८5९८ దొడంగెన్‌. 167 
ప్రతిపదార్థం: వేగుటయున్‌= తెల్లవారుటయు; సత్వరంబుగన్‌= వేగంగా; ఆ+గాంగేయుండు= ఆ భీష్ముడు; మించి= 
అతిశయించి; అనికిన్‌= యుద్దానికి; నడచినన్‌= వెడలగా; సాగర తరంగముల గతిన్‌= కడలి కెరటాల వలె; వేగము+అ= శీఘ్రముగా; 
తరతరమ= (క్రమంగా; మొనలు= సేనలు; వెడలన్‌+తొడంగన్‌= వెళ్ళటానికి మొదలుపెట్టాయి. 
తాత్సర్యం: తెల్లవారగానే శీఘ్రంగా - సేనాధిపతియెన భీష్ముడు ముందు నడచివెళ్ళాడు రణరంగానికి. అతని 
వెంట సము(ద్రపు కెరటాలవలె - కౌరవ సేనలు వరుసగా బారులు తీర్చి కదలి వెళ్ళాయి. 
క అతిరయమున గురుడు భవ । త్స్పుతు(డును బాహ్లాకు(డు నెయిది తోడ్తో బలసం 

తతి గూడికొన(గ( బటుబ్బం । హితహేషానేమి రవము లెస(ెం దటిచై. 168 
ప్రతిపదార్థం: అతి+రయమునన్‌= మిక్కిలి వేగంతో; గురు(డు= ద్రోణుడు; భవత్‌+సుతు(డును= నీ కొడుకు(దుర్యోధనుడును); 
బాహ్లికుడు= శంతనుని తమ్ముడు, భీష్ముని పినతండ్రి అయిన బాహ్లికుడు; ఎయిది తోడ్లోన్‌= చుట్టుముట్టి; వెనువెంటనే; 
బల+సంతతిన్‌= సేనలను; కూడికొన(గన్‌= కలుసుకోగా; పటు+బృంహిత+హేషా+నేమి+రవములు= గొప్పవైన ఏనుగుల 
ఘీంకారములు; గుర్రాల సకలింపులు; రథచక్రాల ధ్వనులు; తజచు+ఐ= సాం|ద్రములై; ఎసగెన్‌= వర్ణిల్లాయి. 
తాత్సర్యం: మిక్కిలి శీఘ్రంగా, [ద్రోణుడు - నీ కొడుకు దుర్యోధనుడు, బాహ్లికుడు వెనువెంట కదలి సేనలను 
కలిసికొన్నారు. ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింపులు రథచక్రాల ధ్వనులు - దట్టంగా విలసిల్లాయి. 
క కారుకొని మేఘమాలా । కారంబున( జాల నొప్పె( గౌరవసైన్యం 

బారూఢవీరరసవి । స్వారం బై యంత( 6८ బాండవ బలమున్‌. 169 
ప్రతిపదార్థం: కారుకొని= నల్లగా (క్రమ్ముకొని; మేఘ+మాలా+ఆకారంబునన్‌= మబ్బుల దొంతర దండవంటి ఆకారంతో; 
కౌరవ+సైన్యంబు= కురుసేన; చాలన్‌= మిక్కుటముగా; ఆరూఢ వీర రస విస్ఫారంబు+ఐ= (ప్రసిద్దమైన పరా(క్రమ రసంతో 
విస్తరించినట్టిదై; ఒప్పెన్‌= శోభిల్లింది; పాండవ+బలమున్‌= పాండవసీనకూడా; అంతన్‌= అంతట; తోయణెన్‌= కన్పించింది. 
తాత్సర్యం: దట్టమైన మబ్బుల దొంతరవలె కౌరవసేన (ప్రసిద్దమైన వీరఠరసంతో విస్తరిల్లినదై శోభిల్లినదై అంతటా 

€ न्नी ~ (¬ ५ > ° 

కన్పించింది. 
క  కురుసేనంజూచి యప్పడు । నర నారాయణులు దమ మొనకు మిగిలి సము 

ద్దురలీల సూర్య చంద్ర । స్పురణము లొక్మెడన మెటియుపోలిక నమరన్‌. 170 
ప్రతిపదార్థం: కురుసేనన్‌= కౌరవసేనను; చూచి; అప్పుడు; నర+నారాయణులు= అర్షునుడు మరియు శ్రీకృష్ణుడు; 
తమ+మొనకున్‌= తమసేనకు; మిగిలి= అతిశయించి; సమ్‌+ఉద్దుర+లీలన్‌= మిక్కిలి పట్టరాని విధంగా; సూర్య చంద్ర 
స్ఫురణములు= సూర్య,చం ద్ర ప్రకాశములు; ఒక్క+ఎడమ+అ= ఒకేచోటనే; మెఆజయు+పోలికన్‌= (ప్రకాశించే రీతిగా; అమరన్‌= 
పొందికపడగా 
తాత్సర్యం: కౌరవసేనను చూస్తూ, అప్పుడు అర్జునుడు, శ్రీకృష్ణుడు ఒకేచోట సూర్యుడు, చంద్రుడు కూడి 
ప్రకాశించినట్టు కన్పించారు. 


212 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉటత్రేక్ష ర పద్యంలో నరనారాయణులు - సూర్యచంద్రుల పోలిక నమరన్‌ అని అసమాపక క్రియ ఉంది. 
తరువాతి పద్యంలో (171 పద్యంలో) వెలిగిరి అనే (క్రియ ఉంది. దానితో అన్వయించుకోవాలి. 


క వెలి(గిరి; బలములు దూర్యం । బులు నార్పులు( జెల(గ 20८०८ బురికొని చతురం 

గలసద్గతు లొప్ప(గ వడి(। దలపడియెం గైదువులు నదరు లెగయంగన్‌. 171 
ప్రతిపదార్థం: వెలి(గిరి= |ప్రకాశించారు; బలములు+రెండున్‌= రెండుసేనలూ; తూర్యంబులు= జంత్రనాదాలు; ఆర్చులు= 
సింహనాదాలు; చెలయగన్‌= మోయగా; పురికొని= ఉత్సహించి; చతురంగ+లసత్‌+గతులు+ఒప్పయగన్‌= నాలుగు అంగములకు తగిన 
ప్రకాశమానమైన రీతులు విలసిల్లగా; వడిన్‌= వేగంగా; కైదువులు= కత్తులు; అదరులు= మిడుగురులు, నిప్పురవ్వలు; ఎగయంగన్‌= 
పైకిలేవగా; తలపడియెన్‌= మార్కొన్నాయి. 


తాత్సర్యం: వెలిగారు. (కృష్ణార్ణునులు సూర్యచంద్రుల వలె - వెనుకటి పద్యంతో అన్వయం.) కురు పాండవుల 
రెండు సేనలు - జం(త్ర వాద్య నినాదాలతో ~ సింహనాదాలతో - కత్తుల నుండి నిప్పురవ్వలు పైకిలేవగా-ఒకరి 
నొకరు మార్కొని యుద్దం చేశారు. 


వ, ఇట్లు దా(కి తోమరప్రాసప్రముఖంబులం డొల్లవైచుచు( గుంతక్షురికాదుల( గూలం బొడుచుచుం గరవాల 
పరశ్వథ ప్రభృతులం దునియవ్రేయుచు గదాముసలముద్గరంబుల( జదియ మో(దుచు నఖర ప్రాసంబులం 
బగులవ్రచ్చుచు. 172 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; छइ మార్కొని; తోమర+ప్రాస+(ప్రముఖంబులన్‌= ఇనుపగుదియలు, ఈటెలు మొదలైన 
ఆయుధాలను; డొల్లవైచుచున్‌= నశింపజేస్తూ; కుంత+క్షురిక+ఆదులన్‌= బల్లెములు-చిరుకత్తులు మొదలైన వాటిచేత; 
కూలన్‌+పొడుచుచున్‌= కూలవేస్తూ; కరవాల+పరశ్వథ+ప్రభృతులన్‌= కత్తులు, గం(డ్రగొడ్డళ్ళు మొదలైన వాటిచేత; తునియవ్రేయుచున్‌= 
ముక్కలు చేస్తూ; గదా+ముసల+ముద్గరంబులన్‌= గదలు; రోకళ్ళు, గుదియలచేత; చదియన్‌+మో(దుచున్‌= నేల కూల్చుచూ; 
నఖర+(ప్రాసంబులన్‌= నఖరం అనే ఆయుధము ఈటెలతో; పగుల(వ్రచ్చుచున్‌= శతువులను పగులునట్టుగా (గుచ్చుతూ 


తాత్సర్యం: ఈ విధంగా మార్కొని తోమర ప్రాస ప్రముఖములైన ఆయుధాలచేత తమతమ శత్రువులను 
పడవైచుచూ, కుంత 6 కాదులచేత కూలబొడుస్తూ, కరవాల పరశ్వధాదులతో ముక్కలు చేస్తూ; గదా ముసల 
ముద్గరాలతో పడమోదుతూ, నఖర (ప్రాసములతో పగులగొడుతూ (తరువాతి పద్యంతో అన్వయం) 


క. పురికొనుచుం దెరలుచు నో । హరిసాహరి నొక్కచోట నలవడు నొకచో 
విరియు నొకచోటయం దిరుగుం । దిరుగక యొకచోట రెండుదెటి(గులు నొచ్చున్‌. 173 


ప్రతిపదార్థం: పురికొనుచున్‌= ఉత్సహిస్తూ; తెరలుచున్‌= తొలగిపోతూ; ఓహరిసాహరిన్‌= తండోపతండాలుగా; ఒక్కచోటన్‌= 
ఒక స్థలంలో; అలవడున్‌= చేరును; ఒకచోన్‌= ఒకచోట; విరియున్‌= చెదరును; ఒకచోటన్‌= ఒకచోటను; తిరుగున్‌= మరలును; 
ఒకచోటన్‌= మరోచోట; తిరుగక; రెండు తెణ(గులు= రెండు పక్షాలు; నొచ్చున్‌= బాధ చెందుతాయి. 


తాత్సర్యం: ఉత్సహిస్తూ - తొలగిపోతూ, తండోపతండాలుగా ఒకచోట చేరుతూ, ఒకచోట విడిపోతూ, ఒకచోట 
మరలిపోతూ ఇంకోచోట మరలిపోక, రెండు పక్షాలూ నొచ్చాయి. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 213 


క పలుచోటుల( బలుభంగులC। బలుమొన లిమ్మాడ్కి( బోర బార్గ్జునిపై న 
గ్గలిక నడరె దాటిసిడము । తలతల మని 2०९9049८ గురుపితామహు( డధిపా ! 174 


ప్రతిపదార్థం: పలు+చోటులన్‌= ఎన్నో స్థలాలలో; పలు+భంగులన్‌= ఎన్నో విధాలుగా; పలు+మొనలు= పెక్కు సైన్యాలు; 
ఈ+మాడ్కిన్‌= ఈ రీతిగా; పోరన్‌= యుద్దం చేయగా; అధిపా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; తాటి+సిడము= తాడిచెట్టు పతాకం; 
తలతలమని+ మెణయన్‌= వెలుగు చిమ్ముతూ ప్రకాశింపగా; కురు+పితామహు(డు= కురువంశానికి చెందిన తాతగారు(భీష్ముడు); 
పార్టునిపైన్‌= అర్జునునిపై; అగ్గలికన్‌= అధికంగా; అడరెన్‌= విజృంభించాడు. 


తాత్సర్యం: ఎన్నో తావులలో - ఎన్నో రీతులలో ఎన్నో సేనలు ఈ విధంగా పోరాటం సాగించగా, ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! కురువంశానికే తాతగారైన భీష్ముడు, తాళధ్వజం ప్రకాశించగా అర్ష్జునుడిపై అధికంగా విజృంభించాడు. 
క, పతియును ద్రోణుండు వివిం। శతియుం గృపసోమదత్తశల్యులు గంగా 

సుతుతోడ( तठ एतु । సుతు డయ్యేడ్వురను छग సురలు నుతింపన్‌. 175 


ప్రతిపదార్థం: పతియును= రాజును(దుర్యోధనుడును); (ద్రోణుండున్‌= (ద్రోణుడు; వివింశతియున్‌; కృప+సోమదత్త+ శల్యులున్‌= 
కృపుడు-సోమదత్తుడు- శల్యుడు; గంగాసుతుతోడన్‌= భీష్మునితో చేరి; కడణిరి= పూనిరి(పోరాటం సాగించారు); ఆ+ఏడ్వురను= 
ఆ ఏడుమందిని; సురలు+నుతింపన్‌= వేల్పులు అగ్గించునట్లుగా; అర్జునసుతు(డు= అర్జునుని కొడుకు(అభిమన్యుడు); తాశెన్‌= 
మార్కొన్నాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు, (ద్రోణుడు, వివింశతి - కృపుడు, సోమదత్తుడు - శల్యుడు - భీష్ముడితో కలిసి 
పూనుకొనగా అభిమన్యుడు ~ ఆ ఏడుగురినీ దేవతలు ప్రశంసించేటట్టుగా మార్కొన్నాడు. 
క వారల శరనిచయముదు । ర్వార విశిఖపంక్తి( దునిమి వాసవపొత్రుం 

డారూఢతేజు(డై వెలు(। గారెను హుతవహ్నొ క్రియ రణాంగణవేదిన్‌. 176 
ప్రతిపదార్థం: వారల శర నిచయమున్‌= వారల అమ్ముల సముదాయమును; దుర్వార విశిఖపంక్తిన్‌= వారించటానికి వీలులేని 
తన బాణాల గుంపుతో; తునిమి= ఖండించి; వాసవ+పౌ(త్రుండు= దేవేంద్రుని మనుమడు, అర్జునుని పుత్రుడు, అభిమన్యుడు; 
ఆరూఢ+తేజు(డై= అధికమైన తేజస్సుగలవాడై; హుతవహ్ని (క్రియన్‌= హోమ॥ద్రవ్యమును స్వీకరించు అగ్ని హోత్రుడివలె; 
రణ+అంగణ+వేదిన్‌= యుద్దభూమి అనెడు యజ్ఞ వేదికపై; వెలు(గారెను= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: ఆ ఏడ్ల్గురు వీరుల బాణసముదాయాన్ని - అభిమన్యుడు వారించుటకు వీలులేని తన బాణాలతో 
ఖండించి, హోమ।ద్రవ్యమును (గ్రసించు అగ్నిహోత్రుని వలె ఆ యుద్దభూమి అనెడు యజ్ఞవేదికపై ప్రకాశించాడు. 


తే. ९८८ డభిమన్యు( గడచి యాభీలబాణ । జాలములు దీవ్రతరముగ సవ్యసాచి 
8०८८ గురియంగ నాత( డమేయభల్ల । తతుల నన్నింటి దునుమాడె( దరతరంబ. 177 


ప్రతిపదార్థం: భీష్ము(డు; అభిమన్యున్‌+కడచి= అభిమన్యుని దాటి వెళ్ళి; ఆభీల+బాణ+జాలములు= భయంకరములైన బాణ 
సముదాయం; తీవ్రతరముగన్‌= మిక్కిలి తీక్ష"ణముగా; సవ్యసాచిమీ(దన్‌= అర్షునుడిపై; కురియంగన్‌= వర్షింపగా; ఆత(డు= 
అర్జునుడు; అమేయ+భల్ల+తతులన్‌+అన్నింటిన్‌= సాం(ద్రమైన ఆ బాణసమూహాలను అన్నింటినీ; తరతరంబ= వరుసగా; 
తునుమాడెన్‌= ఖండించాడు. 


214 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీష్ముడు అభిమన్యుడిని దాటి వెళ్ళి, భయంకరమైన బాణాలు అర్షునుడిపై ప్రయోగించాడు. అర్జునుడు 
ఆ దట్టమైన బాణసమూహాలను అన్నింటినీ వరుసగా ఖండించాడు. 


వ. ఇట్లు దొడంగి యుద్ధటప్రకారంబున( బెల్లు సెల్లు భీష్మార్ణునులకయ్యం బయ్యిరువా(గును గొండొకసేపు 
నివ్వెబపడి చూచుచుండె నశ్వత్థామభూరిశ్రవశ్శల్యపుత్రచిత్రసేనులు మత్తమాతంగంబులు సింగంబు కొదమం 
బొదువుపోలిక నభిమన్యుం బొదివిన నతండు. 178 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; తొడంగి= పూని; ఉద్భట+ప్రకారంబునన్‌= పరా(క్రమోపేతంగా; పెల్లు+చెల్లు= మిక్కుటముగా 
కొనసాగే; భీష్మ+ అర్జునుల+కయ్యంబు= భీష్ముని యొక్కయు, అర్జునుని యొక్కయూ పోరాటం; ఆ+ఇరు+వాగును= ఆ రెండు 
పక్షాలూ; కొండొక+సేపు= కొంత తడవు; నివ్వెణపడి= ఆశ్చర్యపడి; చూచుచుండెన్‌; అశ్యృత్థామ+ భూరి శ్రవస్‌+ శల్యపుత్ర+ 
చిత్రసేనులు= అశృత్థామ - భూరిశ్రవుడు ~ శల్యపుత్రుడు - చిత్ర సేనుడును; మత్తమాతంగంబులు= మదపుటేనుగులు; 
సింగంబుకొదమన్‌= కొదమసింహాన్ని, లేత వయస్సులో ఉన్న సింహాన్ని; పొదువు+పోలికన్‌= చుట్టుముట్టే రీతిగా; 
అభిమన్యున్‌+సొదివినన్‌= అభిమన్యుని చుట్టుముట్టగా; అతండు= అభిమన్యుడు. 

తాత్సర్యం: ఈ విధంగా పరా(క్రమోపేతుడైన భీష్ముడు, అర్జునుడు పోరాడుతున్నప్పుడు - ఉభయ పక్షాలలోని వీరులు 

ఆశ్చర్యం పొంది కొంతసేపు (తాము యుద్దం చేయటం మాని) వారిని వీక్షించారు. అప్పుడు అశృత్తామ , భూరిశ్రవుడు, 

శల్యపుత్రుడు, చిత్రసేనుడు మదపుటేన్లులు పిల్ల సింగాన్ని చుట్టుముట్టినట్టు అభిమన్యుడిని చుట్టుముట్టారు. 

క కని యల్లన నవ్వుచు గురు । తనయుని యుర మేసి శల్యతనయుని సిడముం 
దునిమి వెస నీదుతనయుని । ధనువు నటికి సోమదత్తతనయుని నొంచెన్‌. 179 

ప్రతిసదార్థం: కని= చూచి; అల్లన+నవ్వుచున్‌= తిన్నగా నవ్వుతూ; గురు+తనయుని+ఉరము+ఏసి= అశృత్థామ వక్షంపై 

బాణం నాటి; శల్యతనయుని సిడమున్‌+తునిమి= శల్యుని కొడుకు జెండా (త్రుంచి, వెసన్‌= వేగంగా; నీదు+తనయుని+ధనువు= 
నీ కుమారుని విల్లు; నజికి= ఖండించి; సోమదత్త+తనయునిన్‌= సోమదత్తుని పుత్రుడైన భూరి (శ్రవసుని; నొంచెన్‌= నొవ్వ 
చేశాడు. 

తాత్సర్యం: అభిమన్యుడు - తన్ను చుట్టుముట్టిన వారిని చూచి, చిరునవ్వుతో అశ్వత్థామ వక్షంమీద బాణం 

గ్రుచ్చాడు. శల్యుని కొడుకు జెండా (త్రుంచాడు. వేగంగా నీ కొడుకు విల్లు నరికాడు. భూరి(శ్రవసుడిని నొప్పించాడు. 


క వారును ముందటి యార్వురు । నీరసమున నొక్కపెట్ట 6००००८८ బటుదో 
స్పారుండగు సౌభద్రు(డు । దార స్పురణమున నద్దుతంబుగ బోరెన్‌. 180 


ప్రతిపదార్థం: వారును= ఆ వీరులును; ముందటి ఆర్వురు= ముందు అతనిని మార్కొనిన ఆరుగురు; ఈరసమునన్‌= కోపంతో; 
ఒక్క+పెట్ట= ఒకేసారి; ఏయయగన్‌= బాణాలు వేయగా; పటు+దోస్‌+సారుండగు= మిక్కిలి భుజపరా(క్రమం కలిగిన; సౌభ(ద్రుడు= 
సుభద్రకొడుకు(అభిమన్యుడు); ఉదార+స్ఫురణమునన్‌= గొప్ప స్ఫూర్తితో; అద్భుతంబుగన్‌= ఆశ్చర్యకరంగా; పోరెన్‌= పోరాటం 
సాగించాడు. 

తాత్సర్యం: ఆ వీరులు - అంతకుముందు మార్కొనిన ఆరుగురూ కోపంతో ఒక్క పెట్టున అభిమన్యునిపై బాణాలు 
వేశారు. అప్పుడు మిక్కిలి భుజ పరా(క్రమం గలిగిన సుభద్రా తనయుడు గొప్పస్ఫూర్తితో ఆశ్చర్యకరంగా యుద్దం 
చేశాడు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 215 


నిశేషం: ఉదారస్సురణన్‌= ఉదారత కనిపించేటట్టుగా. అటు కౌరవవీరులు పదిమంది వచ్చి తనమీద పడ్డారు. 'కోపంతో' 
'ఈర్హ్యతో'. అభిమన్యుడు 'అల్లన నవ్వుచు' ఆత్మ సంరక్షణకోసం గొప్పగా యుద్దం చేశాడు. ఉదారతతో. అనగా వారిని ఎవరినీ 
సంహరించకుండా యుద్దం చేశాడన్నమాట. 
©. హస్తలాఘవమున నతులబలంబున । శౌర్య మహిమ నధికదైర్యమునను 

సవ్యసాచితనయు సరి గార యమ్మహా । వీరు లంతవట్టు( గౌరవేంద్ర! 181 
ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= కౌరవులలో శ్రేష్టుడవైన ఓ ధృతరాష్ట్రమహారాజా!; హస్తలాఘవమునన్‌= చేతుల సౌలభ్యంలో; 
అతుల+బలంబునన్‌= గొప్ప శక్తిలో; శౌర్య+మహిమన్‌= పరాక్రమ మహత్త్యంలో; అధిక+ధైర్యమునను= మిక్కుటమగు 
ఆత్మవిశ్వాసంలో; ఆ+మహా+వీరులు= ఆ మహాశూరులు; అంత+పట్టు=- అంతవరకు; సవ్యసాచి+ తనయు= కవ్వడి కొడుకు 
అభిమన్యునితో; సరిగారు+అ= సమానం కారు సుమా! 


తాత్సర్యం: కౌరవులలో శ్రేష్టుడవైన ఓ ధృతరాష్ట్రమహారాజా! చురుకుగా, సులువుగా చేతినుండి అమ్ములు 
గుప్పటంలో, మిక్కుటమైన ఆత్మవిశ్వాసంలో అంతగొప్ప వీరులునూ కవ్వడి కొడుకు అభిమన్యునితో సరిగారు. 
వ. ఇట్లు పెక్కండ్రతోడం బెనంగుపుత్రుం గనుంగొని యర్జునుం డంట నార్జి యడరి యందటి కన్నిరూపులై 


నొప్పించి చిక్కువటిచె నప్పుడు నీ కొడుకు పంపునం ద్రిగర్తులు( గృతవర్మయు( గేకయులును ముప్పదేనువేల 
రథంబులవారునుC గవిసి కిరీటిం గొడుకునుం బొదివి రట్టియెడ. 182 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; పెక్కం[డ్రతోడన్‌= పెక్కుమందితో; పెనంగు= పోరాడే; పుత్రున్‌= కొడుకును; కనుంగొని=చూచి; 
అర్జునుండు= అర్షునుడు; అంటన్‌+ఆర్బి= దద్దరిల్లునట్టుగా సింహనాదంచేసి; అడరి= విజృంభించి; ७०८८०७०; అన్ని+రూపులు+ఐ= 
ఒక్కొక్కడుగా కన్పించే ఆకృతి గలవాడై; నొప్పించి ; చిక్కు+పఅుచెన్‌= చీకాకు నొందించాడు; అప్పుడు; నీ+కొడుకు+పంపునన్‌= 
నీ పుత్రుని ఆనతిచే(దుర్యోధనుని ఆజ్ఞచే); (త్రిగర్తులు; కృతవర్మయున్‌= యాదవవీరుడు కృతవర్మయు; కేకయులును= కేకయ 
దేశ (ప్రభువులును; ముప్పది+ఏను+వేల+రథంబులవారును= ముప్పది అయిదువేల తేరుల వీరులును కలిసి; మార్కొని= 
ఎదుర్కొని; పొదివిరి= చుట్టుముట్టారు; అట్టి+ఎడన్‌= ఆ సమయమందు. 


తాత్సర్యం: ఈ విధంగా, పెక్కుమందితో యుద్దం చేసే కొడుకును చూచి, అర్జునుడు సింహనాదం చేసి 
విజృంభించాడు. కౌరవ ఏరులు అందరూ, ఎవరికి వారే తాము అర్జునునితో పోరాడుతున్నట్టుగా భ్రమ కల్పించి 
అర్జునుడు వారిని అందరినీ చీకాకు పరచాడు. అప్పుడు దుర్యోధనుని పంపున (త్రిగర్తులు, కృతవర్మ, కేకయులు 
ముప్పది అయిదువేల రథికులతోపాటు అర్ష్జునుడిని, అతని కొడుకు అభిమన్యుడిని చుట్టుముట్టారు. 


మ. తటికిం జొచ్చి కదంగి పోరు విజయున్‌ దౌదవ్వులం జూచి యే 
69८ బాంచాలసుతుండు సత్వరగతిం దే రద్దెసన్‌ సారథిం 
బటిపం బంచి నిశాతబాణపటలీపాతంబునన్‌ వైరు లు 
४६७०८ దా౭౦ దమసైన్యముల్‌ సెల(గ శౌర్యస్పూర్తి శోభిల్ల(గన్‌. 183 


ప్రతిపదార్థం: ९९885 = అదనులో; చొచ్చి= చేరి; కడంగి= పూని; పోరు= యుద్దం చేసే; విజయున్‌= అర్జునుని; దౌదవ్వులన్‌+చూచి= 


దూరదూరంలో చూచి; ఏడ్తెఅన్‌= వేగంగా; పాంచాల+సుతుండు= (ద్రుపదరాజు కొడుకు(ధృష్టద్యుమ్నుడు); సత్వర+గతిన్‌= వేగంగా; 
తేరు+అద్దెసన్‌= రథం ఆవైపుగా;సారథిన్‌; పణిపన్‌+పంచి= నడుపుమని ఆజ్ఞాపించి; నిశాత బాణపటలీ పాతంబునన్‌= వాడి అమ్ముల 


216 శ్రీనుదాంధ్ర మహాభారతము 


సముదాయం (ప్రయోగించటం చేత; వైరులు= శత్రువులు; ఉక్కు+అజిన్‌= బలం నశించగా; తమ+సైన్యముల్‌= తమసేనలు; 
చెలయగన్‌= సొంపార; శౌర్య స్ఫూర్తి= పరాక్రమ (ప్రకటన; శోభిల్ల(గన్‌= విలసిల్లగా; తాకెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: అదనులో కౌరవసేనను ఎదిర్భి పూని పోరాడే అర్జునుడిని దూరం నుండి చూచి, పాంచాల రాజు 
పుత్రుడు ధృష్టద్యుమ్నుడు - వేగంగా రథం అచటికి తరలించమని సారథిని ఆజ్ఞాపించాడు. శత్రువుల బలం 
చెదరిపోగా తన సేనలు ఉప్పొంగగా ధృష్టద్యుమ్నుడు వాడి అమ్ముల గుంపులు ప్రయోగించాడు. పరాక్రమ ప్రకర్షతో 
నో లా 2. 

శ్‌ భిల్లాడు. 
వ. ఇట్లు ధృష్టద్యుమ్నుండు పురందరనందనునకుం దలకడచి తాకి. 184 
ప్రతిపదార్థం: ఇట్లు; ధృష్టద్యుమ్నుండు; పురందర+నందనునకున్‌= దేవేంద్రుని కొడుకైన అర్జునుడిని; తలకడచి= ముందుదాటి 
(అతిక్రమించి); (కౌరవసేనను మార్కొన్నాడు.) 
క్ర శరములు మూ(టం గృపు( బది । శరముల మద్రేశు నొంచి శరమొక్కట ను 

ద్దురగతి యగు కృతవర్ముని । యరదము( దురగముల నొకట నవనిం గూల్లెన్‌. 185 
ప్రతిపదార్థం: శరములు మూ(టన్‌= మూడు బాణాలతో; కృపున్‌= కృపాచార్యుని; పదిశరములన్‌= పదిబాణాలతో; 
మ(ద్ర+ఈళశున్‌= మధద్రరాజు శల్యుని; నొంచి= నొప్పించి; శరము+ఒక్కటన్‌= ఒక బాణంతో; ఉద్దుర+గతి+అగు కృతవర్ముని= 
శీఘ్రగమనం గల కృతవర్మయొక్క; అరదమున్‌= రథాన్ని; ఒకటన్‌= మరొకబాణంతో; తురగములన్‌= గుర్రాలను; ఒకటన్‌= 
ఒక బాణంతో; అవనిన్‌= భూమిపై; కూల్చెన్‌= పడవేశాడు. 
తాత్సర్యం: ఈ విధంగా ధృష్టద్యుమ్నుడు అర్జునుడిని దాటి కౌరవ వీరుల్ని మార్కొన్నాడు. మూడు బాణాలతో 
కృపుడిని, పదిబాణాలతో మద్ర ప్రభువు శల్యుడిని నొప్పించి, ఒక బాణంతో కృతవర్మను అతని రథాన్ని, గుర్రాలను 
భూమిపై పడవేశాడు. 
వ. అప్పడు శల్యనందనుండు. 186 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; శల్య+నందనుండు= శల్యుని కొడుకు. 
తాత్సర్యం: ఆ సమయంలో శల్యుడికొడుకు (తరువాతి పద్యంతో అన్వయం). 
క  పదిటన్‌ ధృష్టద్యుమ్మునిం। బదియమ్ముల నతని సూతు( బటురయమున ను 

న్మదు(డై నొప్పించినC గెం । పొదవిన మో 2०९८8 నవ్వు నొప్పన నొప్పెన్‌. 187 
ప్రతిపదార్థం: పదిటన్‌= పది బాణాలతో; ధృష్టద్యుమ్నునిన్‌= ధృష్టద్యుమ్నుని; పది+అమ్ములన్‌= పది బాణాలతో; అతని+సూతున్‌= 
అతని రథసారథిని; ఉన్మదు(డై= మిక్కిలి గర్వించినవాడై; పటు+రయమమునన్‌= మిక్కుటమగు వేగంతో; నొప్పించినన్‌; కెంపు+ఒదవిన 
+మోము= ఎర్రబడిన ముఖం; అలంతి+నవ్వు= మందహాసము యొక్క; ఒప్పునన్‌+ఒప్పెన్‌= శోభతో శోభిల్లింది. 
తాత్సర్యం: శల్యుడి కొడుకు ధృష్టద్యుమ్నుడిని పదిబాణాలతో, మరో పదిబాణాలతో అతని రథసారధథిని - గర్వంతో 
మిక్కుటమైన వేగంతో నొప్పించాడు. అప్పుడు అతని ముఖం ఎర్రబారింది. అతడి పెదవులపై మందహాసం 
విరిసింది. 
క ఆ పృషతపాత్రు( డుద్ధత । కోపానలు( డగుచు శల్యుకొడుకుధనువు నా 

టోపమున దునిమి ఫణిరా । జోపమితాస్రంబు లతనియొడలం జొనిపెన్‌. 188 
వ. ఇవ్విధంబున 189 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 217 


ప్రతిపదార్థం: ఆ+పృషత+పౌత్రుడు= పృషతుని మనుమడగు ధృష్టద్యుమ్నుడు; ఉద్దత+కోప+అనలు(డు+అగుచున్‌= మిక్కుటమగు 
ఆ(గ్రహము అనే అగ్ని గలవాడగుచు; ఆటోపమునన్‌= దర్పముతో; శల్యు+కొడుకు+ధనువు= శల్యుని కొడుకుయొక్క విల్లు; తునిమి= 
ఖండించి; ఫణి+రాజ+ఉపమిత+అ స్త్రంబులు= శేషునితో సరిపోల్చదగిన బాణాలను; అతని+ఒడలన్‌= అతని శరీరము నందు; 
చొనిపెన్‌= నాటాడు. 
తాత్సర్యం: పృషతుని మనుమడైన ధృష్టద్యుమ్నుడు మిక్కుటమగు ఆ(గహమనే అగ్ని గలవాడై దర్సముతో శల్యుని 
కొడుకు వింటిని విరిచి శేషుడితో సమానమైన అ(స్రాలను అతని శరీరంలోనికి నాటాడు. 
విశేషం: ఫణిరాజోపమితాస్త్రంబు - సాధారణ బాణమే - వాడి నాలుక గలది. ఫణిరాజు= శేషుడికి వేయి నాల్కలు ఉంటాయని 
ప్రసిద్ది. 
క నోనేసి సూతు హయసం,। తానము( జంపుటయు శల్యతనయుండు విరథుం 

డై నిరుపమాన మగు తన । మానమ వాహనము గాగ మద మెలరారన్‌. 190 
ప్రతిపదార్థం: నోన్‌+ఏసి= నొచ్చునట్టుగా వేసి; సూతున్‌= రథసారథిని; హయ+సంతానమున్‌= గుర్రాల సముదాయాన్ని; 
(ధృష్టద్యుమ్నుడు) చంపుటయున్‌= సంహరించుటయు; శల్య+తనయు(డు= శల్యుని కొడుకు; విరథుండు+ఐ= రథములేనివాడై; 
నిరుపమానము+అగు= సాటిలేని; తన+మానము+అ= తన ఆత్మగౌరవమే; వాహనము+కా(గన్‌= వాహనముకాగా (తనను మోసి 
నడపునట్టిదిగా); మదము+ఎలరారన్‌= గర్వం అతిశయింపగా. 
తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు - శల్యతనయుడిని నొప్పించి, అతని రథసారధథినీ - గుర్రాలనూ సంహరించాడు. 
శల్యుడి కొడుకు - విరథుడై సాటిలేని తన ఆత్మాభిమానమే తనకు వాహనంగా చేసికొని గర్వంతో నిలబడ్డాడు. 

శల్య నందను(డు ధృష్టద్యుమ్నునితో యుద్ధంబు సేసి చచ్చుట (సం.6-57-25) 


క పలకయువాలును గొని @ । కృలు గల పెను(ంబాము 236९८ 82८5८ గౌంతే 
యులు సూచి 26971926 రా । బలమును నీ బలము బొగడె( బటు శౌర్యంబున్‌. 191 


ప్రతిపదార్థం: పలకయున్‌, వాలును+కొని= డాలును, కత్తినీ పట్టుకొని; జెక్కలు కల పెను పాము, పగిదిన్‌= రెక్కలు ఉన్న 
పెద్ద సర్పంవలె; కవిసినన్‌= విజృంభించగా; కౌంతేయులు= పాండవులు; చూచి; వెణగుపడిరి= ఆశ్చర్యం చెందారు; 
పటు+ శౌర్యంబున్‌= గొప్ప పరా( క్రమాన్ని; ఆ బలము= అటు పాండవుల సేన; నీ బలమున్‌= నీ సేనయు; పొగడెన్‌= ప్రశంసించాయి. 


తాత్సర్యం: శల్యుడి కొడుకు - విరథుడైనప్పటికీ జంకుగొకులు లేకుండా చేతులలో కత్తిని, డాలును పుచ్చుకొని 
రెక్కలు మొలిచిన పెద్ద పామువలె విజృంభించాడు. ఆతడి ధైర్యసాహసాలకు ఆశ్చర్యపడి అటు పాండవసేన, 
ఇటు కౌరవసేన అతడిని (ప్రశంసించాయి. 


విశేషం: అలం: ఉత్రేక్ష, 
వ. ఇట్లుగవిసి. 192 
ప్రతిపదార్థం: ఇట్టు=- ఈ విధంగా; కవిసి= ఎదుర్కొని. 


తాత్సర్యం: ఈ విధంగా ఎదుర్కొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


218 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. భారతంలో అభిమన్యుడు అసాధారణంగా శౌర్యం చూపించిన బాలవీరుడు - అర్జునుడి కొడుకు. అటువంటి వాడే 
శల్యుడి కొడుకు కూడా. ఇతనిపేరు కూడా (ప్రకటించలేదు భారత రచయిత. ఇతడు అభిమన్యుడి వలె తండ్రికి పేరు తెచ్చిన 
తనయుడు. 

2. యుద్దంలో అంత సులువుగా చావరు పెద్దలు! అయితే మహాభారతంలో చిత్తశుద్దితో చావుకు తెగించి పోరాడినది 
యువవీరులు. చరిత్రకూడా బాలవీరులే సృష్టించారు. మరో ఉదాహరణ పలనాటి వీరయుద్దంలో బాలచంద్రుడు. 
క,  వెరవున ధృష్టద్యుమ్ముని | శరనికరం బెల్ల బలక జడియుచు( గిరణ 

స్పురణాతిబీషణం బై । కరవాలము 2०6904०८ జిత్రగతులం గవిసెన్‌. 193 

ప్రతిపదార్థం: వెరవునన్‌= ఉపాయంతో; ధృష్టద్యుమ్నుని శర నికరంబు+ఎల్లన్‌= ధృష్టద్యుమ్నుని బాణ సమూహాలను అన్నింటినీ; 
పలకన్‌+జడియుచున్‌= డాలుతో నివారిస్తూ; కిరణ+స్స్ఫురణ+అతి భీషణంబు+ఐ= సూర్యరశ్మి ప్రకాశంవలె మిక్కిలి భయంకరమైన; 
కరవాలము= కత్తి; చిత్ర+గతులన్‌= ఆశ్చర్యకరముగ; మెజయన్‌= వెలుగొందగా; కవిసెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: శల్యుడి కొడుకు - ధృష్టద్యుమ్నుడు ప్రయోగించిన బాణాలను అన్నిటినీ తన డాలుతో (త్రోసివేస్తూ 
సూర్య కిరణాల వంటి కాంతులు వెదజల్లే తన కత్తి ప్రకాశిస్తూ ఉండగా విజృంభించాడు. 
తే.  కవిసి వ్రేసిన గ్రకున గద యమర్షి । ०००८6 వజ్రప్రహారంబు ననుకరింప 

ద్రుపదనందను( డడిచిన( దునియలయ్య( । బలక రెండవవాటున( బగిలె శిరము. 194 
ప్రతిపదార్థం: కవిసి= ఎదుర్కొని; |వ్రేసినన్‌= వేయగా; గద; గ్రక్కునన్‌= శీఘ్రంగా; అమర్చి; ఆంగ; వ[జ్ర ప్రహారంబున్‌= వజ్రము 
యొక్క దెబ్బను; అనుకరింపన్‌= పోలునట్టు; ద్రుపద నందను(డు= (ద్రుపదరాజు కొడుకు (ధృష్టద్యుమ్నుడు); అడిచినన్‌= కొట్టగా; 
పలక= శల్యుడి కొడుకు చేతి డాలు; తునియలు+అయ్యెన్‌= ముక్కలయింది; రెండవ+వాటునన్‌= రెండవ దెబ్బతో, శిరము= 
తలకాయ; పగిలెన్‌= (బ్రద్దలయింది. 
తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు విజృంభించి, గద అమర్శికొని - వజ ప్రహారమును అనుకరిస్తూ కొట్టగా - శల్యనందనుడి 
డాలు ముక్కలై పోయింది. రెండవ దెబ్బకు- అతని శిరస్సు పగిలిపోయింది. 
నిశేషం: వ(జ్రము= దేవేంద్రుని ఆయుధం. 


క తల వ్రయ్య లైన బ్రాణం । బులును గృపాణంబు విడిచి భువి ర్రక్ళ్మై నతం 

డలుకొంది కురుబలం బా । కులతం బొందంగ( గొండ గూలినభంగిన్‌. 195 
ప్రతిపదార్థం: కురుబలంబు= కౌరవసేన; అలుకు+ఒంది= భయపడి; ఆకులతన్‌+పొందంగన్‌= కలతచెందగా; తల= శిరము; 
వ్రయ్యలు+ఐనన్‌= ముక్కలైపోగా; (ప్రాణంబులును; కృపాణము= కత్తి; విడిచి= వదలి; అతండు= శల్యుని కొడుకు; 
కొండ+కూలిన+భంగిన్‌= పర్వతం విరిగి పడిపోయినట్టుగా; భువిన్‌+తెళ్ళెన్‌= నేలమోద కూలాడు. 
తాత్సర్యం: శల్యుడి కొడుకు ప్రాణాలు పోయేవరకు తల ముక్కలై పోయేవరకు చేతిలోని కత్తి వదలకుండా 
పోరాటం సాగించాడు! అతడు కొండ విరిగి నేలమీద పడిపోయేటట్టుగా కూలిపోవటం చేత - కౌరవోన కలత 
చెందింది. 


విశేషం: అలం: ఉ(త్రేక్ష. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 219 


తే.  ఇత్తెటింగున నిజపుత్రు డీల్లుటయును । గ్రోధదీప్తు( డై శల్యుండు ద్రుపదసూతి 

మీ(ద6 గవిసిన २९४८ డమేయ బాణ । పంక్తి వర(గించె నుజ్జ్వల ప్రభలు నిగుడ. 196 
ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ రీతిగా; నిజ+పుత్రుడు= తన సొంత కొడుకు; ఈల్లుటయును= మరణించటం చేత; 
క్రోధ+దీప్తుడు+ఐ= ఆగ్రహంతో భాసించేవాడయి; శల్యుండు; (ద్రుపదసూతిమీ(దన్‌= (ద్రుపదుని కొడుకుమీద; కవిసినన్‌= 
విజృంభింపగా; ఆతడు= ఆ ధృష్టద్యుమ్నుడు; ఉజ్ఞుల+(ప్రభలు= గొప్ప కాంతులు; నిగుడన్‌= వ్యాపించగా; అమేయ+బాణ+పంక్తిన్‌= 
దట్టమైన అమ్ముల వరుసను; పర(గించెన్‌= ప్రయోగించాడు. 
తాత్సర్యం: ఈ విధంగా తన పుత్రుడు మరణింపగా, ఆ(గ్రహావేశ పరవశుడై శల్యుడు - ధృష్టద్యుమ్నుని మీద 
విజృంభించాడు. ధృష్టద్యుమ్నుడు - దట్టమైనట్టి మిక్కిలి దీప్తి గలిగినటువంటి అమ్ముల గుంపు శల్యునిపై 
ప్రయోగించాడు. 
వ. అనిన విని ధృతరాషుండు సంజయున కిట్లనియె: 197 
ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పగా ఆలకించి; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= సంజయుడికి; 
ఇట్టు+అనియెన్‌= ఈరీతిగా చెప్పాడు. 
తాత్సర్యం: అని చెప్పగా విని, ధృతరాష్ట్రుడు సంజయుడితో ఈ విధంగా చెప్పాడు: 
క “మానుష మేటికి( దైవా । ధీనము సర్వంబు నస్మదీయస్సాయ 

త్వేనల( బాండునృ్భపాలక । సూనులు గెల్టెదరు కంటె? సూతతనూజా! 198 
ప్రతిపదార్థం: సూత+తనూజా!= ఓ సంజయా!, మానుషము+ఏటికిన్‌?;= మానవ ప్రయత్నం దేనికి?; సర్వమ్మున్‌= అంతా; 
దైవ+అధీనము= భగవంతునికి లోబడి ఉన్నట్టిదే; అస్మదీయ+ స్ఫాయత్‌+సేనలన్‌= మిక్కిలి విస్తరించియున్న నా సేనలను; పాండు 
నృపాలక సూనులు= పాండురాజు కొడుకులు; గెల్చెదరు= జయింపగలరు; కంటె= చూస్తున్నావా? 
తాత్సర్యం: 'ఓ సంజయా, మనుష్య ప్రయత్నం దేనికి? అంతా దైవాధీనమే. చూస్తున్నావుగా. సంభ్యాబలంలో 
ఎక్కువై, మిక్కిలి విస్తరించి ఉన్న నా సేనను పాండవులు జయింపగలరు. 
విశేషం: విజయసిద్దికి - మానవ ప్రయత్నం పురుషకారం ముఖ్యమా? దైవబలం ముఖ్యమా? అనే చర్చ మిక్కిలి పురాతనమైనది. 
ధృతరాష్ట్రుడి అభిప్రాయంలో దైవం మానుషం కంటె బలమైనట్టిది. 
క్ర చావును నోవును మన యో । థావలికిన్‌ గెలుపునుబ్దు నావలికిని నీ 

చే వినియెదం దుది నెట్టులు । శ్రీవిభవము పాండవకులకుC జేపడున కదే! 199 
ప్రతిపదార్థం: చావును= మరణం; నోవును= నొప్పి; మన+యోధ+ఆవలికిన్‌= మన వీరుల సముదాయూనికి (చెల్లుతుంది). 
గెలుపు+ఉబ్బు= జయము; అతిశయము, ఆవలికిని= అవతలివారికి; నీచేన్‌; వినియెదన్‌= వింటున్నాను గదా; తుదిన్‌= చివరకు; 
ఎట్టులున్‌= తప్పకుండా; శ్రీ+విభవము= శుభము, సంపద; పాండవులకున్‌= పాండవులకు; చేపడును+అ+కదే!= చేకూరగలదు 
కదా! 
తాత్సర్యం: ఇప్పుడే తేలిపోయింది. చావు, బాధ - మన వరుల సముదాయానికి తప్పదు. చిట్టచివరకు జయము, 
శుభము, సంపద పాండవులకు చేకూరగలదు కదా! 


220 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. దుర్యోధను దుర్భ్ధయంబున నేను దుర్వార్తలు వినుచు దుఃఖంబులనుభవించువా(డ నైతి గౌంతేయుల 
గెలుచునుపాయం బెద్దియుం గన్నవారముగా” మనిన సంజయుం 'డది యట్టిద నీసైన్యంబుల సేనాంగంబు 
లనేకంబులు వొలిసె దొరలు మడిసెదరు దిర మై విను మని యి ట్లనియె నట్లు శల్యుచేత బహుబాణంబులం 
బొదువంబడి పార్షతుం డతని నపరిమిత నిశితశరంబులం బొదువ నతం డతనివిల్లు దునిమి వివిధా స్రంబుల 
వెగడు వటిచిన నాధృష్టద్యుమ్నుండు నొచ్చుటయు( జూచి సుభద్రాసూనుండు మద్రపతిం దాక నప్పుడు 
కురుపతి పురికొల్ప దుర్ముఖుండును దుస్సహుండును దుర్మర్షణుండును సత్యవ్రతుండును జిత్రసేనుండును 
బురుమిత్తుండును వివింశతియును వికర్ణుండును నయ్యభిమన్యు మార్మొనుట కలికి పాంచాల నందనుపై 
నడరి యొక్క్మొక్కండ పెక్కమ్ము లేసిన నా పృషతపాత్రుండు చలింపక యొక్క్మొక్కరినిం బెక్కమ్ము లేసి కరలాఘవంబు 
నెజిపి యందటికుం జాలి సమరంబు సేయుచుందె. 200 


ప్రతిపదార్థం: దుర్యోధను+దుర్ణయంబునన్‌= దుర్యోధనునియొక్క దుర్శీతివలన; నేను; దుర్వార్తలు= చెడ్డ సమాచారములు; వినుచు; 
దుఃఖంబులు; అనుభవించువా(డను+ఐతిన్‌= భరింపవలసినట్టి వాడను అయ్యాను; కౌంతేయులన్‌= కుంతీపుత్రులను (పాండవులను); 
గెలుచు= జయించే; ఉపాయంబు; ఎద్దియున్‌= దేనిని; కన్నవారము+కాము= అరసినట్టివారము కాము; అనినన్‌= అని చెప్పిన; 
సంజయుండు= సంజయుడు; అది= పాండవులను జయించే వెరవు కన్సించకపోవటం; అట్టిది+అ= అట్టిదే; నీ సైన్యంబుల 
సేనా+అంగంబులు= నీ సేనలోని శాఖలు; అనేకంబులు= పెక్కులు; పొలిసెన్‌= నశించాయి; దొరలు= వీరులు((ప్రభువులు); 
మడిసెదరు= చనిపోగలరు, తిరము+ఐ= దట్టముగా (మనస్సు స్థిరంగా ఉంచికొని); వినుము; అని; ఇట్టు+-అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు; అట్టు ఆ రీతిగా; శల్యుచేతన్‌= శల్యునిచేత; బహు బాణంబులన్‌= పెక్కు అమ్ములచేత; పొదువంబడి= ఆ(క్రమించబడి; 
పార్షతుండు= పృషతుని వంశీయుడు(ధృష్టద్యుమ్నుడు); అతనిన్‌= శల్యుడిని; అపరిమిత నిశిత శరంబులన్‌+పొదువన్‌= అసంఖ్యాకమైన 
వౌడి అమ్ముల నొపింపగా; అతండు= శల్యుడు; అతని+విల్లు+తునిమి= ధృష్టద్యుమ్నుని ధనువు ఖండించి; వివిధ+అ స్ర్రంబులన్‌= 
పెక్కు బాణాలతో; వెగడు+ పజిచినన్‌= తల్లడిల్ల చేయగా; ధృష్టద్యుమ్నుండు; నొచ్చుటయున్‌= నొప్పి చెందుటయు; చూచి; సుభద్రా 
సూనుండు= సుభద్ర కొడుకు - అభిమన్యుడు; మ(ద్ర+పతిన్‌= మ[ద్రరాజును(శల్యుని); తాణశెన్‌= మార్కొన్నాడు; అప్పుడు= ఆ 
సమయంలో; కురుపతి= కురురాజు(దుర్యోధనుడు); పురికొల్పన్‌= (ప్రోత్సహించటంచేత; దుర్వ్నుఖుండును; దుస్ఫృహుండును; 
దుర్మర్హణుండును; సత్య(వ్రతుండును; చిత్రసేనుండును; పురుమి(తుండును; ఏవింశతియును; వకర్షుండును; ఆ+అభిమన్యున్‌= € 
అభిమన్యుని; మార్కొనుటకున్‌= తాకుటకు; అలికి= భయపడి; పాంచాల నందనుపైన్‌= పాంచాల రాజు (ద్రుపదుని కొడుకైన 
ధృష్టద్యుమ్మునిపై; అడరి= విజృంభించి; ఒక్కొక్కండు+అ= ఒక్కొక్కడే; పెక్కు+అమ్ములు+ఏసిన్‌= ఎక్కువ బాణాలు (ప్రయోగింపగా; 
ఆపషత+పౌత్రుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; చలింపకా కదలక(సరకుచేయక); ఒక్కొక్కరినిన్‌= ఒక్కొక్కరినే; సెక్కు+అమ్ములు+ఏసి= 
ఎన్నో బాణాలు (ప్రయోగించి; కరలాఘవంబు నెణుపి= చేతి నైపుణ్యం చూపి; అందజకున్‌+చాలి= (ప్రతివీరులు అందరకు సరిపోయి; 
సమరంబు+చేయుచుండెన్‌= యుద్దం చేస్తున్నాడు. 


తాత్సర్యం: 'దుర్యోధనుడి చెడు నిర్ణయం వలన, నేను చెడు వార్తలు వినవలసి వస్తోంది. దుఃఖం అనుభవించవలసి 
వస్తోంది. పాండవులను జయించే వెరవు ఏదీ కన్సించటంలేదు”. అని ధృతరాష్ట్రుడు పలుకగా సంజయుడు ఈ 
విధంగా చెప్పాడు - 'నిజమే- నీ సైన్యాంగములు ఎన్నో నశించాయి. దొరలు మరణించారు - గుండె దిటవు 
చేసుకొని ఆలకింపుము” - అని చెప్పి, మరల ఈ విధంగా అన్నాడు. 

'ఆ విధంగా శల్యుడు వేసిన బాణాలచే నొచ్చి, ధృష్టద్యుమ్నుడు అతడిమీద పెక్కు వాడి బాణాలు 
ప్రయోగించాడు. శల్యుడు ధృష్టద్యుమ్నుడి ధనువు ఖండించాడు. పెక్కు బాణాలు వేశాడు. ఆ సమయంలో 


భీష్మపర్యము - ద్వితీయాశ్వాసము 221 


ధృష్టద్యుమ్నుడు డస్సిపోవటం చూచి అభిమన్యుడు వచ్చి శల్యుని మార్కొన్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు 
ప్రోత్సహింపగా దుర్ముఖుడు - దుస్ఫహుడు- దుర్మర్షణుడు - సత్యవ్రతుడు - చిత్రసేనుడు - పురుమి(త్రుడు 
- వివింశతి - వికర్ణుడు ఆ అభిమన్యుడిని ఎదిరించటానికి జంకి - ధృష్టద్యుమ్నుడి పై విజృంభించి - పెక్కువాడి 
బాణాలు ఒకేసారిగా ప్రయోగించారు. పృషతుని మనుమడైన ఆ ధృష్టద్యుమ్నుడు ఏ మాత్రం చలింపక, 
ఒక్కొక్కరిమీద పెక్కు బాణాలు ప్రయోగించి తన చేతి వైపుణ్యం ప్రదర్శించాడు. ధృష్టద్యుమ్నుడు - అంతమందికీ 
సరిపోయి సం(గ్రామం చేశాడు. 
విశేషం: 1. సేనాంగంబులు అనేకంబులు” - సేన రథ గజ తురగ పదాతులు అనే చతురంగములుగా విభజింపబడినప్పటికీ 
అవిగాక ఎన్నో అంగాలు ఉన్నట్లుగా తిక్కన గుర్తించాడు. తిక్కన సప్తాంగములను గూర్చి నిర్వచనోత్తరరామాయణంలో 
(ప్రస్తావించాడు. సేనాంగములు కాల(క్రమంగా పెరిగాయి. 2. కరలాఘవము ~ లాఘవము అనే మాటకు లఘుత్వము అని 
తప్పు అర్థం చెప్పకూడదు. 

హస్త లాఘవము - అనుమాట ఐం(ద్రజాలకుని పరంగా లోక వ్యవహారంలో ఉంది. కరలాఘవంలో అంతర్లీనంగా ఉండే 
అంశాలు - చురుకుదనం - సులువు. అయితే - కరలాఘవం అద్భుతరస పర్యవసాయి. 
క నకులు(డు సహదేవు(డు మా । మకు నచ్చెరువాటు' బ్రియము 2०९८ దలకొన నం 

బకవృష్టి గురియ న స్త్ర । ప్రకరంబున( బొదివె మద్రపతియును వారిన్‌. 201 
ప్రతిపదార్థం: నకులు(డు+సహదేవు(డు; మామకున్‌= మామయైన శల్యునకు; అచ్చెరువాటు= ఆశ్చర్యము; ప్రియము= సంతోషం; 
మదిన్‌= మనస్సులో; తలకొనన్‌= కలుగగా; అంబక+వృష్టి= బాణాల వాన; కురియన్‌= కురిపించగా; వారిన్‌= ఆ నకుల సహదేవులను; 
మ।ద్రపతియును= (మ।ద్రదేశానికి రాజు అయిన) శల్యుడును; అస్త్రప్రకరంబునన్‌= మం('త్ర బాణాల సముదాయంతో; పొదివెన్‌= 
కప్పివేశాడు. 
తాత్సర్యం: ఆ సంగ్రామంలో నకులుడు, సహదేవుడు తమ మేనమామైన శల్యుడితో మార్కొనవలసి వచ్చింది. 
శల్యుడు కౌరవ పక్షంలో యుద్దం చేస్తున్నాడు. ఆ నకుల సహదేవుల పరా(క్రమం చూచి, మేనమామగారైన 
శల్యుడికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. ఆశ్చర్యం ఎందుకంటే, వయస్సులో నకుల సహదేవులు 
చాలా చిన్నవారు. శల్యుడు బహుముఖ ప్రజ్ఞాధురీణుడు. మహావీరుడు. అంతటివాడిని వయస్సులో 
చిన్నవారైన నకుల సహదేవులు ఎదుర్కొన్నారు. ఆనందం ఎందుకంటే - తన మేనల్లుళ్ళు అంతటి శౌర్యం 
ప్రదర్శిస్తున్నారు గదా! అని. 
విశేషం: మానవజీవితం - విచిత్ర విరోధాభాస సంయుతం. అందులో యుద్దం - వింత సన్నివేశాలకు ఆలవాలం. పూజనీయుడైన 
మేనమామపై (పేమ చూపించటానికి బదులు మేనల్లుళ్ళు బాణవర్షం కురిపించవలసి వచ్చింది! 
వ. వారికి బాసట యై పాంచాల మత్స్యపతులు సైన్యోపేతంబుగా( దటిమిన మనయందు( గలదండిమగలు 
శల్యునకు సాహాయ్యంబు సేసి రంత దినమణి యంబరమధ్యం బలంకరించె నట్టియెడ. 202 

ప్రతిపదార్థం: వారికిన్‌= ఆ నకుల సహదేవులకు; బాసట+ఐ= తోడై; పాంచాల మత్స్య పతులు= పాంచాలరాజైన (ద్రుపదుడు, 
మత్స్యరాజైన విరాటుడు; సైన్య+ఉపేతంబుగాన్‌= సేనలతోపాటుగా; తటిమినన్‌= విజృంభించిన; మనయందున్‌+కల= మన 
పక్షంలో ఉన్నట్టి; దండి+మగలు= గొప్ప వీరులు; శల్యునకున్‌= నకుల సహదేవుల మేనమామ, మధ్ర దేశరాజు అగు శల్యుడికి; 


222 శ్రీనుదాంధ్ర మహాభారతము 


సాహాయ్యంబు+చేసిరి= తోడుపడ్డారు; అంతన్‌; దిన మణి= సూర్యుడు; అంబర+మధ్యంబు+ అలంకరించెన్‌= ఆకాశ మధ్యంలో 
ప్రకాశించాడు. 
తాత్సర్యం: ఆ నకుల సహదేవులకు సాయంగా (ద్రుపదుడు విరాటుడు వచ్చి చేరారు. వారు విజృంభించి కౌరవ 
సేనలను తరిమి తరిమి కొట్టగా, కౌరవసేనలోని వీరులు పలువురు శల్యుడికి తోడుపడి యుద్దం చేశారు. అప్పుడు 
మధ్యాహ్నం అయింది. సూర్యుడు ఆకాశమధ్యంలో (ప్రకాశింపసాగాడు. 
విశేషం: మహాభారత సంగ్రామం పద్దెనిమిది రోజులు జరిగింది. ప్రతి రోజు సూర్యోదయం పోరాటం ఆరంభమై, సూర్యాస్తమయ 
సమయంలో ముగిసేది. ఉదయంనుండి మధ్యాహ్నం వరకు - మరల మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు యుద్దం సాగేది. 
మహాభారతంలోని యుద్దవర్లనలో - మధ్యాహ్నసమయ సూచన కనిపిస్తోంది. 

అయితే - మధ్యాహ్న సమయంలో ఆగకుండానే యుద్దం జరిగేది. మధ్యాహ్నవిరామం గూర్చిగాని, భోజన ప్రస్తావనగాని 
కన్సించటం లేదు. అనగా నిర్విరామంగా నిరాహారంగా యుద్దం జరిగినట్టు భావించాలి. 
తే. భీమసేనుండు నేడు సంగ్రామమునకు(। దీఖుదల యగు గా కని తీవ్రకోప 

దీప్తుడై గద సూచుచుం దేరు నీదు । తనయునకు సమ్ముఖంబుగ దటుముటయును. 203 
ప్రతిపదార్థం: భీమసేనుండు; నేడు; సంగ్రామమునకున్‌= యుద్దానికి; తీణుదల+అగున్‌+గాక+అని= అంతము అగుగాక అని 
పలికి; తీవ్ర కోప దీపుడు ఐ= మిక్కుటమగు ఆ(గ్రహముతో వెలుగొందువాడగుచు; గద+చూచుచున్‌= గదను పరికిస్తూ; తేరు= 
రథం; నీదు+తనయునకున్‌= ఓ ధృతరాష్ట్రా - నీ కొడుకైన దుర్యోధనునకు; సమ్ముఖంబుగన్‌= ఎదురుగా( దగ్గరగా); 
తణుముటయును= త్వరితపరచటంతో. 
తాత్సర్యం: భీమసేనుడు విజృంభించాడు. గద పట్టుకున్నాడు. తన రథాన్ని దుర్యోధనుని దగ్గరకు - ఎదురుగా 
తోలించాడు. 'నేడు ఈ యుద్దం సమాప్తి కావాలి” అన్నాడు. మిక్కుటమగు రోషంతో కౌరవులను మార్కొన్నాడు. 
క నీకొడుకు లందటును 568 । నాకులతం బొంది రప్ప డగ్రజు(డు గదా 
నీకఘను మగధు వీరో । ద్రేకంబున( బనిచె మారుతిం దలపడం గన్‌. 204 

ప్రతిపదార్థం: నీ కొడుకులు+అందటును; వెజన్‌= భయముతో; ఆకులతన్‌+పొందిరి= కలత చెందారు, అప్పుడు; అ(గ్రజుడు= 
నీ పెద్ద కొడుకు (దుర్యోధనుడు); గదా+అనీక+ఘనున్‌= వివిధములగు గదా యుద్దాలలో ఆరితేరినవాడైన; మగధున్‌= 
మగధరాజును; మారుతిన్‌+తలపడ(గన్‌= భీముని మార్కొనుటకై; వీర+ ఉద్రేకంబునన్‌= శౌర్యము విజృంభించునట్టుగా; పనిచెన్‌= 
నియమించాడు. 
తాత్సర్యం: భీముని విజృంభణ చూచి నీ కుమారులందరు ఆకులత చెందారు. నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు 
వివిధ గదా యుద్దాలలో ఆరితేరిన మగధుని భీముడిని మార్కొనుటకై నియమించాడు. 


వ. పనుచుటయు నతం డురవడించిన. 205 
ప్రతిపదార్థం: పనుచుటయున్‌= ఆజ్ఞాపించగా; అతండు= ఆ మగధుడు; ఉరవడించినన్‌= విజృంభించగా. 


తాత్సర్యం: మగధుడు-తన్ను దుర్యోధనుడు కోరి ఎన్నుకొని పంపటంచేత, ఉత్సాహం ఉరకలు వేయగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 223 


చ. గజఘటలం గనుంగొని వికాసము మోమున( బల్లవింప(గా 
భుజశిఖరంబునందు గద పూని మదంబునం దేరు డిగ్గి వా 
యుజు(డు గడంగి భీషణసముద్ద్ధతిమై దలపడ్డ( బర్వత 
వ్రజముపయిన్‌ వెసం గవియు వాసవుచందము @त्ठ నత్తటిన్‌. 206 


ప్రతిపదార్థం: గజ+ఘటలన్‌+కనుంగొని= ఏనుగుల గుంపులను చూచి; వికాసము= సంతోషం; మోమునన్‌= ముఖమునందు; 
పల్లవింప(గా= చిగురించగా; భుజ శిఖరంబునందున్‌= మూపు కొసయందు; గద+పూన్న్చి= గదను అమర్చి; మదంబునన్‌= 
గర్వంతో; తేరు= రథం; డిగ్గి= దిగి; వాయుజు(డు= భీముడు(వాయుదేవుని పుత్రుడు); కడంగి= పూనుకొని; భీషణ+సం+ఉద్దతిమైన్‌= 
భయంకరమైన విజృంభణతో; తలపడ్డన్‌= మార్కొనగా; పర్వత వ్రజము= కొండల సముదాయము; పయిన్‌= పైన; వెసన్‌=వేగంగా; 
కవియు= మార్కొను; వాసవు+చందము= దేవేంద్రుని పోలిక; ఆ+తణిన్‌= ఆ సమయంలో; తోయెన్‌= కన్పించింది. 
తాత్సర్యం: ఏనుగుల గుంపులపై భీముడు విజృంభించాడు. అతడు తన గదను మూపుపై అమర్చి, గర్వంగా 
రథం దిగి భయంకరంగా కౌరవసేనలోని ఏనుగులను మార్కొనినపుడు, అతడు కొండలపై మార్కొన్న దేవేం(ద్రుడి 
వలె కన్పించాడు. 
విశేషం: అలం: ఉపమ. పూర్వకాలంలో కొండలకు రెక్కలుండి - ఆకాశ మార్గంలో విహరించి, (క్రిందికి దిగి నేలమీది జనపదాలను 
ధ్వంసం చేసేవట. అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధంతో కొండల రెక్కలు తునిమేవాడని పురాణకథనం. ఇప్పుడు - కొండలవంటి 
ఏనుగులను భీముడు ధ్వంసం చేయసాగాడు. 
క. నిజసింహనాదమున న । గ్గజములు గుండియలు వగిలి కలగుండువడన్‌ 

విజయాగ్రజు( డి ట్లేచి ది । విజవర్గము పిఛచ్చలింప విస్పురితగతిన్‌. 207 


ప్రతిపదార్థం: నిజ+సింహనాదమునన్‌= తాను చేసిన సింహనాదం చేత; ఆ గజములు= ఆ ఏనుగులు; గుండియలు+పగిలి= 

గుండెలు వ్రక్కలై; కలగుండు+ పడన్‌= కలత చెందగా; విజయ+అ(గజా(డు= అర్జునుని అన్న(భీముడు); घ ఈ విధంగా; 

విస్ఫురిత గతిన్‌= ప్రకాశమానమైన రీతిలో; ఏచి= విజృంభించి; దివిజ వర్గము= వేల్పులగుంపు; పిచ్చలింపన్‌= (ప్రశంసించగా. 
తాత్సర్యం: తన సింహనాదం వలన, కౌరవసేనలోని ఏనుగులు గుండెలు పగిలి కలత చెందగా. దేవతలు 

(ప్రశంసించగా (ప్రకాశమానమైన రీతిలో ఈ విధంగా విజృంభించి (మోది వచనంతో అన్వయం) 

విశేషం: 1. ఏనుగులకు సింహం అంటే భయం. సింహస్వప్షం - అంటే కలలో సింహం కన్పించినా సరే ఏనుగులు భయపడతాయట. 

ఇక సింహగర్జన పట్టపగలే వినిపిస్తే? 2. సింహనాదం : సింహము చేసే గర్జన అని వాచ్యార్థం. కానీ మహాభారతంలో 'సింహనాదం' 

అంటే సం(గ్రామసమయంలో ఉత్సాహంతో వీరులు పెట్టే పెద్ద కేక. అది సింహగర్జనవలె ఉంటుంది. పరా(క్రమంలో ఆయుధ 
విద్యాపాటవానికి ఉన్న ప్రాముఖ్యం - సింహనాదానికి కూడా ఉంది. 

వ.  విక్రమవిహారంబునకుం జొచ్చె నప్పుడు ద్రౌపదేయులు నభిమన్యుండును గవలును ధృష్టద్యుమ్ముండును 
గరిసముత్మరంబుపై శరనికరంబులు నిగిడించుచు భీముని నిరుగెలంకులం జేరి కవిసి రందు నకుల 
నందనుండగు శతానీకుండు హస్తికులమస్తకంబులు భల్లంబుల డొల్ల నేయుచు నడరె నట్టియెడ. 208 

ప్రతిపదార్థం: విక్రమ విహారంబునకున్‌+చొచ్చెన్‌= శౌర్యము (ప్రకటించుచు సంతోషముతో విహరింపసాగాడు; అప్పుడు; 

ద్రౌపదేయులు= (ద్రౌపది కొడుకులూ; అభిమన్యుండును= అభిమన్యుడూ (సుభద్రకొడుకు); కవలును= నకుల సహదేవులూ; 
ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడూ; కరి+సమ్‌+ఉత్కరంబుపైన్‌= ఏనుగుల పెనుగుంపులపై; శర+నికరంబులు= అమ్ముల 


224 శ్రీనుదాంధ్ర మహాభారతము 


సముదాయాలు; నిగిడించుచున్‌= వ్యాపింపచేయుచు; భీమునిన్‌+ఇరు+కెలంకులన్‌+చేరి= భీముడికి ఇరువైపులకు చేరి; కవిసిరి= 
మార్కొన్నారు; అందున్‌= వారిలో; నకుల+నందనుండు+అగు= నకులుని కొడుకు అయిన; శతానీకుండు అనెడువాడు; హస్తి, 
కుల, మస్తకంబులన్‌= ఏనుగుల సమూహాల తలలు; భల్లంబులన్‌= ఈటెబాణాలతో; డొల్లన్‌+ఏయుచున్‌= కూలునట్లు 
ప్రయోగిస్తూ; అడరెన్‌= విజృంభించాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: భీముడు యుద్దరంగంలో విహరింపసాగాడు. అతనికి ఇరు ప్రక్కల - నకుల సహదేవులు, అభిమన్యుడు, 
ధృష్టద్యుమ్నుడు, [ద్రౌపది కొడుకులు చేరి ఏనుగుల గుంపులపై బాణాలు (ప్రయోగించారు. నకులుడి కొడుకు 
శతానీకుడు ఏనుగుల తలకాయలు నేలపై పడేటట్లు ఈటె బాణాలు ప్రయోగించాడు. 


చ. మగధమహీశు( డేచి యభిమన్యునిపై( ५९८ గొల్ప నుజ్జ్వలం 
బగు నొక నారసంబు దొడి యాత( డుదగ్రత ఫాలకుంభ సం 
ధిగతము గా(గ నేయ నది దీనత మొగ్గ(గ నప్పడక్కజం 
బుగ వెస మాగధుం దునిమె భూస్థలి నయ్యిరు పీను(గుం బడన్‌. 209 


ప్రతిపదార్థం: మగధ+మహీశు(డు= మగధరాజు; ఏచి= విజృంభించి; అభిమన్యునిపైన్‌= అభిమన్యుని మీద; కరిన్‌= ఏనుగును; 
కొల్పన్‌= పురికొల్పగా; ఉజ్ఞ్యులంబు+అగు= తీవ్రమైన; ఒక+నారసంబు+తొడి= ఒక బాణాన్ని ప్రయోగించి; ఆత(డు= 
అభిమన్యుడు; ఉదగ్రతన్‌= ఉత్సాహంతో; ఫాల కుంభ సంధిగతము+కా(గన్‌= ఆ యేనుగుయొక్క తల, కుంభస్థలం కలిసేచోట 
ఉండేదిగా; ఏయన్‌= బాణాలు (ప్రయోగింపగా; అది= ఆ ఏనుగు; దీనతన్‌= బాధతో; (మొగ్గ(గన్‌= నేలకూలగా; అప్పుడు; 
అక్కజంబుగన్‌= ఆశ్చర్యకరముగా; వెసన్‌= వేగంగా; మాగధున్‌= మగధరాజును; ఆ+ఇరు+పీను(గున్‌= ఆ రెండు పీనుగులు 
(మాగధుడి పీనుగు - ఏనుగు పీనుగు); భూస్టలిన్‌= భూతలముమోద; పడన్‌= కూలగా; తునిమెన్‌= సంహరించెను. 


తాత్సర్యం: మగధరాజు విజృంభించి ~ తన ఏనుగును పురికొల్సి అభిమన్యుడిని మార్కొన్నాడు. అభిమన్యుడు 
ఒక భయంకరమైన బాణంతో ఆ ఏనుగు కుంభస్థలాన్ని ఛేదించాడు. ఆ ఏనుగు కలగి నేలకూలింది. అప్పుడు 
ఆశ్చర్యకరంగా అభిమన్యుడు ఒక వాడి బాణంతో మగధరాజును సంహరించాడు. అప్పుడు - ఏనుగు పీనుగు, 
మగధరాజు పీనుగు నేలమీదకు కూలాయి. 
క్త ధృష్టద్యుమ్ము(డు నుజ్జ్వల । దష్టాపదపుంఖ మార్గణావళ నయ్యు 

త్మృష్టగజఘటలం గల(చె న । వష్టంభ విజృంభణంబు వైరులు వొగడదన్‌. 210 
ప్రతిపదార్థం: ధృష్టద్యుమ్ను(డున్‌= ధృష్టద్యుమ్నుడును; ఉజ్ఞ్యులత్‌ छल పుంఖ మార్గణ+ఆవళిన్‌= (ప్రకాశించే; బంగారు 
కొనలుగల బాణముల యొక్క సమూహముతో; ఆ+ఉత్క్మృష్టగజ ఘటలన్‌= ఆ గొప్ప ఏనుగుల గుంపులను; అవష్టంభ+విజృంభణంబు= 
గర్యాతిశయం; వైరులు+పొగడన్‌= శత్రువులు (ప్రశంసించేటట్టుగా; కలయెన్‌= నొప్పించాడు, చీకాకు పరచాడు. 
తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు (ప్రకాశించే బంగారు ములుకులు గల బాణముల సమూహముతో శ్రేష్టము లయిన 
ఆ ఏనుగుల గుంపును చీకాకుపరచాడు. అతడి దర్సముతో కూడిన విజృంభణను శత్రువులు ప్రశంసించారు. 


విశేషం:. ధృష్టద్యుమ్నుడు ప్రయోగించినట్టివి మామూలు బాణాలు కావు. అవి అష్టాపదపుంఖములు కలవి. అష్టాపద= బంగారు, 
ఏనుగుల స్టూలకాయాలు చీల్చేందుకు ప్రత్యేకంగా ఉపకరించేవి 'అష్టాపద పుంఖి బాణాలు. అనగా ఎనిమిది మొనలు గల బాణాలు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 225 


ఉ. కొన్నిటి హస్తముల్‌ 29९05०८ గొన్నిటి గొమ్ములు దుమ్ము ధూళిగా( 

గొన్నిటి( గుంభముల్‌ వగుల( గొన్నిటి( గాళులు నుగ్గునూచగా( 

గొన్నిటి( బార్భ్య ముల్‌ 58००८ గొన్నిటి వీపులు పిండుపీ(చుగా 

నన్నిటి భీము( డుద్ధటగదాహతి నేనికవే(ట లాడ(గన్‌. 211 
ప్రతిపదార్థం: కొన్నిటిన్‌= కొన్ని ఏనుగులను; హస్తముల్‌= తుండములు; చదియన్‌= నలుగగా; కొన్నిటిన్‌=కొన్ని ఏనుగులను; 
కొమ్ములు= దంతాలు; దుమ్ము+ ధూళిగాన్‌= రేణువులు, అణువులుకాగా; కొన్నిటిన్‌= కొన్నింటిని; కుంభముల్‌= ఫాలభాగాలు; 
పగులన్‌; కొన్నిటిన్‌= కొన్నింటిని; కాళులు= కాళ్ళు; నుగ్గు నూచగాన్‌= ముక్కలు చెక్కలుకాగా; కొన్నిటిన్‌= కొన్నింటిని; 
పార్ఫ్వముల్‌= కడుపు ప్రక్క భాగాలు, నలియన్‌= పగిలిపోగా; కొన్నిటిన్‌= కొన్నింటిని, వీపులు; పిండు+పీ(చుగాన్‌= సన్నని 
దారపు పింజెలుగా; అన్నిటిన్‌= అన్ని ఏనుగులను; భీము(డు= భీముడు; ఉద్భట+గదా+ఆహతిన్‌= భయంకరములైన గద యొక్క 
క్రేటులచేత; ఏనిక+వే(టలు= ఏనుగుల సంహరించటం అనే వినోద విహారం; ఆడ(గన్‌= చేయగా. 


తాత్సర్యం: భీముడు - భయంకరమైన గదాదండం చేతపూని, ఏనుగులను వేటాడాడు - కొన్నిఏనుగుల తుండాలు 
నరికివేశాడు. కొన్నిటి దంతాలు పొడి పొడి చేశాడు. కొన్ని ఏనుగుల కుంభస్థలాలు పగులకొట్టాడు. కొన్ని ఏనుగుల 
కాళ్ళు విరుగ గొట్టాడు. కొన్నిటి వీపులు పింజలుపింజలుగా చేశాడు. కొన్నిటి కడుపు ప్రక్క భాగాలు ముక్కలు చేశాడు. 
విశేషం: యుద్దంలో ఏనుగులను సంహరించటంలో భీముడు సిద్దహస్తుడుగా ప్రఖ్యాతిని ఆర్టించాడు. 
క, అభిమన్యుద్రుపదసుత । क లతనితోన 2०९८6 బడలువడ(గ న 

య్యిభచయము నిశితవిశిఖ । క్లుభితముగా( జేసి రేపు సొంపారంగన్‌. 212 
ప్రతిపదార్థం: అభిమన్యు ద్రుపద సుత (ప్రభృతులు= అభిమన్యుడు, (ద్రుపదుడి కొడుకులు మున్నగువారలు; అతనితోన+ 32९८१, 
= భీముడితో సహకరించి; బడలువడయగన్‌= (శ్రమపడగా; ఆ+ఇభ+చయమున్‌= ఆ ఏనుగుల గుంపును; నిశిత, విశిఖ, క్షుభితము 
గాన్‌= వాడి అయిన బాణములు సోకుట చేత కలత చెందినట్టివిగా; ఏపు+సొంపారన్‌= తమ విజృంభణ అందము చిందులాడు 
నట్టుగా; చేసిరి= చేశారు. 
తాత్సర్యం: భీముడు గదపుచ్చుకొని విజృంభించి ఏనుగులను వేటాడుతుండగా, అభిమన్యుడు, ద్రుపదునికొడుకులు 
అతనితో సహకరించి చెలరేగి ఆ యేనుగుల గుంపును వాడియెన బాణాలచేత మిక్కిలి కలత నొందించారు. 


విశేషం: భీముడు - సాహసంతో పాదచారియె గద చేత పుచ్చుకొని ఏనుగుల గుంపులలోనికి చొరబడ్డాడు. 
అభిమన్యుడు - ద్రుపదపుత్రులు దూరమున రథాలపై నిలిచి - బాణాలు ప్రయోగించి ఏనుగుల గుంపును 
సంక్షోభింప జేశాడు. 


క ద్విరదము లొబిగెడివియు నె । త్తురు గ్రక్కుచు గూలెడివి గదుపు లై కలయం 
దిరుగుడువడియెడివియు భువి(। బొర లెడివియు నయ్యె బవనపుత్రు మునుమునన్‌. 213 


ప్రతిపదార్థం: ద్విరదములు= ఏనుగులు (రెండు దంతములు గలవి); ఒజుిగెడివియున్‌= ప్రక్కకు వాలి పడిపోవునట్టివియును; 
నెత్తురు= రక్తము; |క్రక్కుచున్‌+కూలెడివి= నోటి నుండి వెలువడ చేయుచు చచ్చిపోవునట్టివియు; కదుపులు+ఐ= గుంపులు 
గుంపులుగా ఏర్పడి; కలయన్‌+తిరుగుడు+పడియెడివియున్‌= కలిసిపోవుచు, విడిపోవుచు, మరలిపోయెడివియు అగుచు; భువిన్‌= 
భూమిమీద; పొరలెడివియున్‌= పొరలాడునట్టివియునై; పవన పు(త్రు+ మునుమునన్‌= భీముని మునుములో; అయ్యెన్‌= అయ్యాయి. 


226 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీముడి మునుములో ఏనుగులు కొన్ని ఒరాడివి, కొన్ని నెత్తురు గ్రక్కుతూ కూలెడివీ, కొన్ని గుంపులై 
త్రౌక్కిసలాటలో తిరుగుడుపడేవి. కొన్నినేలపై పొరలాడేవి అయినాయి. 
క ఏనుగు నెత్తుట గదయుం । దాను దడిసి విలయ కాలదండధరుని చం 

దానం బావని మాగధ । సేనం బీనుంగుపెంట( జేసి చెలంగెన్‌. 214 
ప్రతిపదార్థం: పావని= వాయుపుత్రుడు(భీముడు); ఏనుగు+నెత్తుటన్‌= ఏనుగుల రక్తంలో; తాను= తానును; గదయున్‌= 
గదయును; తడిసి= తడిసిపోయి; విలయ కాల దండధరుని చందానన్‌= ప్రళయ సమయమునందలి యముని వలె; మాగధ 
సేనన్‌= మగధ దేశానికి చెందిన సైన్యాన్ని; పీను(గు+పెంటన్‌+చేసి= మృతకళేబరాల కుప్పగా చేసి; చెలంగెన్‌= విలసిల్జాడు. 
తాత్సర్యం: భీముడు ఏనుగుల నెత్తుటిలో తానూ, తన గదాదండం తడిసి, ప్రళయకాలమందలి యముడివలె- 
మగధసేనను చీల్చి చెండాడుతూ ప్రకాశించాడు. 
విశేషం: ప్రళయం” - కల్పాంత కాలంలో సంభవిస్తుందనీ అప్పుడు సృష్టి సమస్తం - సర్వనాశనం అయిపోతుందనీ (ప్రాచీన 
భారతీయ పురాణ కథనం. అప్పుడు (ప్రకృతిలోని సర్వశక్తులు - విజృంభించి సర్వనాశనం చేయగలవు సృష్టి అంతటినీ. దానికి 
“ప్రభయము-(ప్ర+లయము= విశేషమైన లయము (నాశనము) అని వ్యపదేశము. 'వి+లయము' ప్రళయమునకు పర్యాయపదం. 
యముడు సంహారకారుడు. ఇక “ప్రళయకాలంలో' యముడి మాట వేరే చెప్పాలా? 
క శరములవేగంబున గద । పరుసదనంబునను (१९८१८९०९ చేడ్చడ నా 

కరులం దోలెను భీముడు । వెరవున గోపకు(డు గదుపు వెలిచిన మాడ్మిన్‌. 215 
ప్రతిపదార్థం: శరముల వేగంబునన్‌= వడిగా వేయబడిన అమ్ములచేతను; గద+పరుసదవంబునను= గదయొక్క కఠినత్వమువలనను; 
కల(గన్‌+పడి= కలత చెంది; చేడ్సడన్‌= దెబ్బతినగా; భీము(డు; కరులన్‌= ఏనుగులను; గోపకు(డు= ఆవుల కాపరి; 
కదుపు+వెలిచిన+మాడ్కిన్‌= గోవుల గుంపును మరలించిన విధముగా; వెరవునన్‌= ఉపాయముతో; తోలెను= తరిమికొట్టాడు. 
తాత్సర్యం: అటు అభిమన్యుడు, దుపదరాజు కొడుకులు వేగంగా (ప్రయోగించిన బాణాలవల్లను, తన గదా 
(ప్రహరణాల వల్లను కలత చెందిన ఏనుగులను భీముడు గోపాలుడు ఆవులమందను అదలించినట్లుగా 
ఉపాయంతో మరలించి తరిమికొట్టాడు. 
క  పెనుగాలిందూలు 2०06६062 । యన నిభములు విటిగి నిజబలావలి సదియం 

దనమీ(ద( బాట దుర్యో । ధను ८८९ సర్వసైన్యతతి( బురికొల్పెన్‌, 216 
ప్రతిపదార్థం: ఇభములు= ఏనుగులు; పెనుగాలిన్‌= పెద్ద వాయువుచే; తూలు= చెదరిపోవు; మొగిళులు+ఒ= మబ్బులో 
అనునట్టుగా; విజీగి= దెబ్బతిని; నిజ+బల+ఆవలి= తనయొక్క సైన్య సమూహము; చదియన్‌= గలిగిపోగా; తనమీ(దన్‌+పాబన్‌= 
తన మీదికి పరుగౌత్తుకొని రాగా; దుర్యోధనుడు; అదలిచి= అదలించి; సర్వ సైన్య తతిన్‌= తన సేనా సమూహము నంతటినీ; 
పురికొల్సెన్‌= (క్రమ్ముకొనజేశాడు. 
తాత్సర్యం: పెద్ద గాలి దుమారం వలన చెల్లాచెదరైన మబ్బులవలై, ఏనుగులు దెబ్బతిని, తన సైన్యం వైపునకు 
పారిపోగా, దుర్యోధనుడు, ఆ ఏనుగులను అదలించి తన సైన్యాల గుంపు లన్నింటిని (ప్రోత్సహించాడు. 
((క్రమ్ముకొనునట్లు చేశాడు) 


విశేషం: అలం: ఉత్రేక్ష, 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 227 


క్ర పతి పురికొలిపిన నమవస । నతిశయముగC బొంగు జలధి యన గ్రమ్మ7న యు 
ద్రతబలము నిలిపె నమ్మా । రుతి సెలియలికట్టక్రియ నిరూఢధస్టితి యై. 217 
ప్రతిపదార్థం: పతి= రాజు(దుర్యోధనుడు); పురికొలిపినన్‌= ప్రోత్సహింపగా; అమవసన్‌= అమావాస్యనాడు; అతిశయముగన్‌= 
ఎక్కువగా; పొంగు= పొంగే; జలధి+అనన్‌= సము[ద్రమో అనునట్టుగ; (క్రమ్మిన= ఆవరించిన; ఉద్దత+బలమున్‌= అతిశయించిన 
సేనను; ఆ+మారుతి= వాయుపుత్రుడైన ఆ భీముడు; చెలియలికట్ట (క్రియన్‌= చెలియలికట్టవలె; నిరూఢ+స్టితి+ఐ= స్థిరమైన 
నిలుకడ కలవాడై; నిలిపెన్‌= అడ్డగించాడు-వారించాడు. 
తాత్సర్యం: రాజు అయిన దుర్యోధనుడు (ప్రోత్సహించగా, అమావాస్యనాడు ఉప్పొంగే సము(ద్రమో అనునట్టుగా 
విజృంభించిన కౌరవసేనలను అరికట్టి చెలియలికట్టగా భీముడు నిలిచాడు. 
విశేషం: అలం: नै. 1. చెలియలికట్ట: సముద్రము ఆటు పోటులతో కెరటాలతో ఎల్లపుడు చెలువొందు చున్నప్పటికి - 
ఒక 'మేరి మీరదు. ఆ రేఖకు చెలియలికట్ట అని పేరు. 2. అమావాస్యనాడు, పౌర్లమినాడు సముద్రం ఉప్పొంగటం అందరకూ 
తెలిసినట్టిదే. 
వ. ఇట్లు నిలిపి యార్చి తథఖియం జొచ్చువృకోదరునకుం దోడయి ధృష్టద్యుమ్న సౌభద్ర ప్రముఖులగు 
రధికజనంబులు. 218 
ప్రతిపదార్థం: ఇట్లు; నిలిపి; ఆర్బి= పెద్దకేకవేసి (సింహనాదం చేసి); తతీయన్‌+చొచ్చు= తరిమికొట్టే; వృకోదరునకున్‌= భీముడికి; 
ధృష్టద్యుమ్న, సౌభ(ద్ర (ప్రముఖులు+అగు= ధృష్టద్యుమ్నుడు; అభిమన్యుడు మొదలైన; రధికజనంబులు= రథాన్నెక్కి యుద్దం చేసే 
వీరులు; తోడు+అయి= సాయంగా నిలిచి. 
తాత్సర్యం: ఈ విధంగా సింహనాదం చేస్తూ, కౌరవసేనలను ఎదిర్భ్చిన భీముడికి ధృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు 
మొదలైన రథికులు సహాయంగా నిలిచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క విడువక దాపట వలపట(। గడిమి మెటియ నిలిచి యపుడు కౌరవ సేనం 

గడు జిక్కు వటిచి రొక్కు। మ్మడి నమ్ములవాన( గురిసి మదమెలరారన్‌. 219 
ప్రతిపదార్థం: విడువక= వదలిపెట్టక; దాపటన్‌= ఎడమ (ప్రక్కను; వలపటన్‌= కుడి ప్రక్కను; కడిమి+మెణుయన్‌= పరాక్రమం 
ప్రకాశింపగా; నిలిచి= నిలబడి; అపుడు; కౌరవ+సేనన్‌= కౌరవ సైన్యాన్ని; ఒక్కుమ్మడిన్‌= ఏకంగా; అమ్ములవానన్‌= బాణముల 
వర్షంతో; మదము+ఎలరారన్‌= గర్వము విలసిల్లునట్టుగా; కడున్‌+చిక్కు+పణిచిరి= ఎక్కువగా చీకాకు చేశారు. 
తాత్సర్యం: కుడివైపున ఒకరు - ఎడమ ప్రక్క ఇంకొకరు నిలబడి, పరాక్రమం చూపించి, इष्ठ > బాణాలు 
కురిపించి చీకాకు పరచారు. (వీరు ఎవరు?) అటు ధృష్టద్యుమ్నుడు - ఇటు అభిమన్యుడు అని సమాధానం 
చెప్పుకోవాలి - వెనుకటి గద్యనుబట్టి. 

€> 

క్ర అడవి దరికొనిన పావకు । వడువున భీముండు గౌరవవ్యూహంబుం 

బొడిసేయుచు( బేర్ణెం దన । యొడలు మనము నంతకంత కుబ్బుచునుండన్‌. 220 
ప్రతిపదార్థం: భీముండు; అడవిన్‌+దరికొనిన= అడవిని చుట్టుముట్టిన; పావకు+వడువునన్‌= అగ్నివలె; కౌరవ+వ్యూహంబున్‌= 


కౌరవులు పన్నిన సేనను; పొడి+చేయుచున్‌= పిండిచేయుచు, అణువులుగా కొట్టి అణగార చేయుచు; తన+ఒడలు= తన శరీరము; 
మనము= మనస్సు; అంతకున్‌+అంతకున్‌= మాటిమాటికి; ఉబ్బుచున్‌+ఉండన్‌= అతిశయించుచుండగా; >द्‌)ऽ= విజృంభించాడు. 


228 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అడవిని చుట్టుముట్టి దహించే అగ్నిహోత్రుడివలె, భీముడు కౌరవసేనను నాశనం చేశాడు. అతడి 
శరీరం, మనస్సు అంతకంతకు ఉత్సాహం పుంజుకొన్నాయి. 


క ఉరమున ५९०८ దొడలం । జరణములం గౌరవేంద్రు చతురంగంబుల్‌ 
ధర జాయపకట్టు వడ ని । ష్టురగతి( దాకుచు సమీరసుతు(డు చరించెన్‌. 221 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్రు, చతురంగంబుల్‌= దుర్యోధనుడి చతురంగ బలాలు; ధరన్‌= భూమియందు; చాయపకట్టు+పడన్‌= 
చాపవలె పరుచుకొన్నట్లు పడిపోగా; సమీర సుతు(డు= వాయునందనుడు - భీముడు; ఉరమునన్‌= వక్షముతో; కటిమైన్‌= మొలతో; 
తొడలన్‌= తొడలతో; చరణములన్‌= పాదములతో; నిష్ట్ణురగతిన్‌= పరుషమైన విధంగా; తా(కుచున్‌= కొట్టుతూ; చరించెన్‌= 
విహరించాడు. 

తాత్సర్యం: కురురాజు బలాలు నేలపై చాపకట్టుగా సాగిలపడేటట్లు భీముడు రొమ్ముతో, మొలతో, తొడలతో, 
పాదాలతో పరుషంగా తాకుతూ విహరించాడు. 


తే. తుంగ మడువున నాడు మాతంగవిభుని । భంగి భవదీయసైన్యంబు బడలువడ(గ 
లీల నిస్సంభ్రముం డయి కేలి సలిపె । గాలిచూ छक గగనచరాలి వొగడ. 222 


ప్రతిపదార్థం: తుంగ+మడువునన్‌= తుంగ మొక్కలు దట్టముగా మొలిచియున్న చెరువులో; ఆడు= వినోదవిహారం చేసే; 
మాతంగ+విభుని+భంగిన్‌= ఏనుగులరాజువలె; భవదీయ+ సైన్యంబు= నీ సేన; బడలు+పడ(గన్‌= డస్పిపోవునట్టుగా; 
లీలన్‌= సులువుగా ఆటవలె; నిస్‌+సం(భ్రముండు అయి= ९४९००2०९ లేనివాడయి; గాలిచూలు= వాయునందనుడు, 
భీముడు; గగన+చర+ఆలి= ఆకాశ సంచారులగు దేవతల సమూహం; పొగడన్‌= (ప్రశంసింపగా; అప్హు= ఆ సమయాన; 
కేలి+సలిపెన్‌= ఆట ఆడాడు. 
తాత్సర్యం: తుంగతో నిండిన చెరువులో విహరించే మదపుటేనుగు వలె భీముడు తొట్రుపాటు ఏమాత్రం లేకుండగా 
- నీ సేనను చీకాకు పరచాడు. భీముని శౌర్యధైర్యసాహసాలు చూచి, చారణులు (ప్రశంసించారు. 
విశేషం: 1.తుంగ= పెద్ద గడ్డికాడలు గల మొక్క. దానిని పడగొట్టేందుకు కుక్కపిల్ల చాలు. ఇక మదపుటేనుగు మాట చెప్పనక్కరలేదు. 
2. గగనచరులు= చారణులు. ఆకాశంలో ఒక తెగకు చెందిన దేవతలు సంచరిస్తారని, వారు గొప్ప సహృదయులు అని - గొప్పతనం 
ఎక్కడ కన్పించినా వారు గుర్తించి దేశదేశాలలో సంచరించి పొగడగలరని - ప్రాచీన భారతీయ సంప్రదాయం. 
క 26९७ వెగడువడి ని । వ్వెబంగందుచుC గురుబలంబువీరు లతని డ 

గ్గబి కంతనంత( జూడ(గ । నుటిక నదీసుతు(డు దాశె నుద్ధటభంగిన్‌. 223 
ప్రతిపదార్థం: వెఅణచణుచి= భయపడి; వెగడు+పడి= ఆశ్చర్యమునంది; నివ్వెఅ(గు+అందుచున్‌= మ్రూన్సడి(మిక్కిలి అచ్చెరువుతో 
స్తంభించి పోయి); కురు+బలంబువీరులు= కౌరవసైన్యంలోని శూరులు; అతని+డగ్గణుక= భీముడిని సమీపించలేక; 
అంతన్‌+అంతన్‌+చూడ(గన్‌= దూర దూరమునుండియే చూచుచుండగా; నదీసుతు(డు= గంగాపుత్రుడు= భీష్ముడు; ఉబిక= 
లక్ష్యపెట్టక; ఉద్భటభంగిన్‌= భయంకర రీతితో(అతడిని); తాశెన్‌= ఎదిరించాడు. 
తాత్సర్యం: భీమసేనుడి విజృంభణం చూచి కురుసేనలోని వీరులు ఆశ్చర్యచకితులై నివ్వెరపాటుతో అతడిని 
సమీపించక దూరమునుండియే చూస్తుండగా అప్పుడు సేనాధిపతి అయిన భీష్ముడు వచ్చి, ఉద్రేకంతో భీముడిని 
లక్ష్య పెట్టక మార్కొన్నాడు. 


భీష్మపర్యము - ద్వితీయాశ్వాసము 229 


క్ర అరదంబురవము సెల(గ(గ । శరములు వాయుజునిమీ(ద సాంద్రముగ వెసం 

గురియుచు నడరెడు భీష్ముని । సరభసముగ మాటుకొనియె సాత్యకి గడిమిన్‌. 224 
ప్రతిపదార్థం: అరదంబు+రవము= రథము యొక్క ధ్వని; చెలంగ(గన్‌= మోయగా; వాయుజుని మీ(దన్‌= భీముడిపై; శరములు= 
బాణాలు; సాం(ద్రముగన్‌= దట్టముగా; వెసన్‌=వేగముగా; కురియుచున్‌= ప్రయోగించుచూ; అడరెడు= విజృంభించెడు; భీష్మునిన్‌ 
సరభసముగన్‌= వేగముగా; సాత్యకి; కడిమిన్‌= పరాక్రమంతో; మాణుకొనియెన్‌= తాకాడు. 
తాత్సర్యం: భీష్ముడు తన రథధ్వని మోయుచుండగా భీముడిపై దట్టంగా వేగంగా బాణాలు కురిపిస్తూ విజృంభించే 
భీష్ముడిని పాండవసేనలోని వీరులలో ప్రముఖుడైన సాత్యకి - వేగంగా పరాక్రమంతో ఎదిరించాడు. 
వ. 8९5० జూచి. 225 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఎదిర్చినన్‌= మార్కొనగా; చూచి= వీక్షించి. 
తాత్సర్యం: ఈ విధంగా సాత్యకి భీసుడిని ఎదుర్కొనటం గమనించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క అంబరము వగుల నార్జి జ । నంబు వొగడం గృష్టుననుజునకు మార్మొని తీ 

ప్రాంబకములు పదియింట న । లంబుసు(డు దదంగకం బులం గీలించెన్‌. 226 
ప్రతిపదార్థం: అంబరము+పగులన్‌+ఆర్బి= ఆకాశం చిల్లులు పడేటట్టుగా కేకవేసి; జనంబు+పొగడన్‌= అందరూ (ప్రశంసించుతూ 
ఉండగా; అలంబుసుడు= కౌరవ పక్షంలోని ఒక రాక్షస వీరుడు; కృష్ణు+అనుజునకున్‌= శ్రీకృష్ణుని తమ్ముడు అయిన సాత్యకికి; 
మార్కొని= ఎదురొడ్డి; తీవ్ర+ అంబకములు= వాడియైన అమ్ములు; పదియింటన్‌= పది సంఖ్యగలవాటితో; తద్‌+అంగకంబులన్‌= 
ఆతనియొక్క(సాత్యకియొక్క) శరీరమునందలి అవయవాలలో; కీలించెన్‌= (గ్రుచ్చుకొనునట్లు చేశాడు; 
తాత్సర్యం: కౌరవ సేనలోని రాక్షసవీరుడు అలంబుసుడు ఆకాశము పగులునట్టు గొప్ప కేకవైచి, అందరూ 
ప్రశంసించుతుండగా, కృపుని తమ్ముడైన సాత్యకిని ఎదిరించి పది బాణాలు ఆతని అవయవములందు గుచ్చాడు. 
వ. ఇవ్విధంబునం దాశి బెట్టు నొప్పించినం గోపించి. 227 


ప్రతిపదార్థం: ఈ+విధంబున్‌= ఈ రీతిగా; తా(కి= మార్కొని; బెట్టు= ఎక్కువగా; నొప్పించినన్‌= బాధింపగా; కోపించి= 
ఆగ్రహించి. 

తాత్సర్యం: ఈ విధంగా అలంబుసుడు మార్కొని మిక్కిలి నొప్పించగా సాత్యకికి కోపం వచ్చి (తరువాతి పద్యంతో 
అన్వయం). 


చ. శినిమనుమండు నద్దనుజు శీఘ్రమ నాలుగు నారసంబులన్‌ 
వెనుక కొదుంగఆజేసి పటువిక్రమ మొప్ప(గ నార్జె నార్జినన్‌ 
విని కనులర్రేవ( గెంపడర వీరరసోద్ధతి( జూచి సోమద 
త్తునితనయుండు బి ట్టతనితో( దలపడ్డ నుతించె సైన్యముల్‌. 228 


ప్రతిపదార్థం: శిని+మనుమండు= శిని అనేయాదవవీరుని మనుమడైన సాత్యకి; ఆ+దనుజున్‌=ఆ రాక్షసుని; శీఘ్రము+అ= 
వేగంగా; నాలుగు+నారసంబులన్‌= నాలుగు బాణాలతో; వెనుకకున్‌+ఒదుంగన్‌+చేసి= వెనుకకు తిరుగునట్టు చేసి; పటు, విక్రమము 
ఒప్ప(గన్‌= గొప్ప పరాక్రమం విలసిల్లేటట్లుగా; ఆర్బెన్‌= సింహనాదం చేశాడు; ఆర్బినన్‌= అట్టా సింహనాదం చేయగా; విని; 


230 శ్రీనుదాంధ్ర మహాభారతము 


కను+(క్రేవన్‌+కెంపు+అడరన్‌= నేత్రాంచలములు ఎగ్రపడగా; వీర రస+జఉద్దతిన్‌+చూచి; పరా(క్రమోద్రేకముతో వీక్షించి; 
సోమదత్తుని+తనయుండు= సోమదత్తుడు అను కౌరవవీరుని కొడుకు - భూరిశ్రవుడు; బిట్టు= ఎక్కువగా; అతనితోన్‌= ఆ 
సాత్యకితో; తలపడ్డన్‌= మార్కొనగా; సైన్యముల్‌= సేనలు; నుతించెన్‌= (ప్రశంసించాయి. 

తాత్సర్యం: సాత్యకి నాలుగు బాణాలు ప్రయోగించి, రాక్షస వీరుడైన అలంబుసుని వెనుకకు మరలేటట్టు చేశాడు. 
చేసి - విజయగర్వంతో సింహనాదం చేశాడు. ఆ సింహనాదం విని, కురువీరులలో ప్రముఖుడు, సుప్రసిద్ద రథికుడు 
అయిన సోమదత్తుడి కొడుకు ~ భూరిశ్రవుడు - కడకన్ను ఎగ్రబడగా పరా(క్రమోద్రేకంతో చూచి సాత్యకిని 
మార్కొనగా సేనలు అతడిని స్తుతించాయి. 


వ. 2९७०८०८० దలపడి. 229 
ప్రతిపదార్థం: ఈ+తెణంగునన్‌= ఈ విధంగా; తలపడి= మార్కొని 
తాత్సర్యం: ఈ విధంగా సాత్యకి ~ భూరిశ్రవుడు ఒకరినొకరు మార్కొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర భూరిశ్రవుండు దొమ్మిది । నారాచము లతనిమేన నాటించిన నా 

కౌరవ్యుని( బటు విశిఖా । సారంబున ముంచి నొంచె శైనేయుండున్‌. 230 
ప్రతిపదార్థం: భూరి శ్రవుండు= భూరిశ్రవుడు; తొమ్మిది+నారాచములు= తొమ్మిదిబాణాలు; అతని+మేనన్‌= సాత్యకి యొక్క 
శరీరమందు; నాటించినన్‌= గ్రుచ్చుకొనేటట్టు చేయగా; శైనేయుండున్‌= శినివంశానికి చెందిన సాత్యకియు; ఆ కౌరవ్యునిన్‌= 
కౌరవ పక్షానికి చెందిన ఆ భూరి(శ్రవుడిని; పటు+విశిఖ+ఆసారంబునన్‌= పెక్కు బాణాల వర్షంలో; ముంచి= మునుగునట్టు 
చేసి; నొంచెన్‌= నొప్పించాడు. 
తాత్సర్యం: ఈ విధంగా సాత్యకి, భూరిశ్రవుడు ఒకరినొకరు మార్కొని యుద్దం చేశారు. భూరిశ్రవుడు తొమ్మిది 
బాణాలు ప్రయోగించి సాత్యకి శరీరంపై (గ్రుచ్చుకొనేటట్టు చేశాడు. సాత్యకి బాణవర్షంలో భూరి(శ్రవుని ముంచి 
నొప్పించాడు. 
విశేషం: కురుక్షేత్రం - కురుపాండవుల మధ్య జరిగిన యుద్దానికి నిలయమేగాక ఇరుపక్షాలలోని వీరులూ - తమ తమ పూర్వ 
వెరాలను తీర్చుకునేందుకు అవకాశంగా పరిణమించింది. (తదుపరి పలుసారులు సాత్యకి భూరి(శ్రవుల మధ్య ద్వంద్వ యుద్ధాలు 


५ 


~ చూపరులకు కనులపండువైనవి జరిగాయి. చివరకు - భూరిశ్రవుడు సాత్యకిని ఓడించి - (క్రిందపడ చేసి అతడిపైకెక్కి కత్తి 
గుచ్చే సమయంలో - అర్జునుడు - శ్రీకృష్ణ పేరితుడై భూరిశ్రవుని చేతిని ఖండించాడు. అది ద్వంద్వయుద్దనీతికి విరుద్దం. సాత్యకి 
- (క్రిందపడినవాడు లేచి, నిరాయుధుడైన భూరిశ్రవుని సంహరించాడు. 
&. ఈసున(దాను(దమ్ములు నరేంద్రు(డు గ్రందుగ సౌమదత్తికిన్‌ 

బాసట యై కడంగ నట పాండవులున్‌ హరితమ్ము( గూడి పె 

ల్లేసిరి వారిపై నధిప! యేడ్తెటిమీట బకారి యప్టు సం 

త్రాసన భాసురుం డగుచు( దాశి छठ భవత్ముమారులన్‌. 231 
ప్రతిపదార్థం: ఈసునన్‌= కోపంతో; నరేం[ద్రుడు= దుర్యోధనుడును, తానున్‌+తమ్ములున్‌= తాను, తమ్ములును; క్రందుగన్‌= 
దట్టముగా; సౌమదత్తికిన్‌= సోమదత్తుని కొడుకునకు(భూరిశ్రవునకు); బాసటయై= సాయమై; కడంగన్‌= పూనగా; అట= ఆవైపున; 
పాండవులున్‌; హరితమ్మున్‌= కృష్ణుని సోదరుని(సాత్యకిని); కూడి= కలిసి; వారిపైన్‌= = కౌరవులపై; పెల్లు+ఏసిరి= మిక్కుటముగా 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 231 


బాణాలు ప్రయోగించారు; అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; छन ఆ సమయంలో; బక+అరి= బకునకు విరోధి (భీముడు); 
ఏడ్తెజ+మీబిన్‌= పరాక్రమం అతిశయింపగా; సం(త్రాసన+భాసురుండు+అగుచున్‌= భయోత్సాతం కలిగిస్తూ ప్రకాశించునట్టివాడై; 
భవత్‌+కుమారులన్‌= నీ కొడుకులను; తాశి= మార్కొని; తెరల్బెన్‌= మరలించాడు. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ సమయంలో దుర్యోధనుడు, తమ్ములు కోపంతో యుద్దంలో చేరి 
భూరి శ్రవుడికి తోడుగా నిలిచారు. అటు పాండవపక్షంలో పాండవులు - సాత్యకికి సాయంగా నిలిచి, కౌరవులపై 
మిక్కుటంగా బాణాలు ప్రయోగించారు. భీముడు భయంకర స్వరూపం ధరించి, నీ కుమారులను అందరినీ వెనుకకు 
పారద్రోలాడు. 

విశేషం: భీముడు అని చెప్పటానికి - 'బకారి' అని ఉల్లేఖించటం వలన - అలనాడు ఏకచక్రపురంలో ఒంటరిగా వెళ్ళి బకుడు 
అనే రాక్షసుని సంహరించిన వృత్తాంతం - భీముని ఏకాంత పరా(క్రమం (ప్రస్సుటమైనది. 


దుర్యోధను(డు భీముని మార్కొని మూర్చ బొందించుట (సం. 6-60-7) 


ఉ. తమ్ములు వీ(గినం బతి యుదగ్రత భీము నెదిర్షి యార్గుచుం 
దొమ్మిది యమ్ములం దనువు ८००८६०९० సేసిన సూతు బిల్లి వే 
గమ్మ రథముపై కరిగి కన్నుల నిప్పలు రాల నవ్వి యొ 
క్కుమ్మడి నాత( డేసె నృపు నుగ్రగతిం బది నారసంబులన్‌. 232 


ప్రతిపదార్థం: తమ్ములు= సోదరులు; వీ(గినన్‌= యుద్దమునుండి పారిపోగా; పతి= రాజు(దుర్యోధనుడు); ఉద(గ్రతన్‌= 
భయంకరముగా; భీమున్‌= భీముని; ఎదిర్చి= మార్కొని; ఆర్బుచున్‌= సింహనాదం చేస్తూ; తొమ్మిది+అమ్ములన్‌= తొమ్మిది 
బాణాలతో; తనువు= శరీరం; తూ(టులు+చేసినన్‌= గుచ్చుకొని గాయాలు ఏర్పడేటట్లు చేయగా; సూతున్‌+పిల్చి= సారథిని 
పిలిచి; వేగమ్ము+అ= మిక్కిలి తొందరగా; రథమ్ము సైకిన్‌+అరిగి= తేరునెక్కి; కన్నుల+నిప్పులు+రాలన్‌= నేత్రాల నుండి 
విస్ఫులింగాలు రాలునట్టుగా; నవ్వి; ఒక్కుమ్మడిన్‌= ఏకంగా(ఒకేసారి); ఆత(డు= భీముడు, నృపున్‌= రాజును(దుర్యోధనుని); 
పది నారసమ్ములన్‌= పది బాణాలతో; ఉ(గ్రగతిన్‌= భయంకరంగా; ఏసెన్‌= కొట్టాడు. 

తాత్సర్యం: తన తమ్ముడు యుద్దంలో ఓడిపోయి పారిపోగా, దుర్యోధనుడు మాత్రం ధైర్యంగా నిలబడి భీముడిని 
ఎదిరించి, ఆతడిపై తొమ్మిది బాణాలు ప్రయోగించి ఆతడి శరీరం చిల్లులు పడేటట్లు చేశాడు. అంతట భీముడు 
కన్నుల నుండి నిప్పులు రాలగా నవ్వి, సూతుని పిలిచి వేగంగా రథాన్ని ఎక్కి, పదిబాణాలు ప్రయోగించి 
దుర్యోధనుడిని కొట్టాడు. 

విశేషం: ఇంతవరకు - భీముడు నేలమీద దిగి - గద పుచ్చుకొని వీరవిహారం చేశాడు. దుర్యోధనుడి తమ్ములు పారిపోయారు. 
అయితే దుర్యోధనుడు రథియై తనమీద తొమ్మిది అమ్ములు తన శరీరం తూట్లు పడేటట్లు కొట్టగా, ఇక భీముడు గూడ రథం 
ఎక్కి విల్లు ధరించవలసివచ్చింది. 


సీ అంతంబోవక సూతు(డగు నందకుని మూ(డుశరముల నేసిన ధరణినాథు( 


డరువది యమ్ముల నతని నాతనిరథచోదకుం డైనవిశోకు మూ(ట 
నటిముతీ నో నేసి మటియు నొక్కమ్మున ఘనశరాసనము[ ८००८२८८ బ్రదీప్త 
కోపు( డై యొండొక చాపంబు గైకొని యుగ్రభల్లమున వృకోదరుండు 


232 శ్రీనుదాంధ్ర మహాభారతము 


७. విల్లు దునుముటయును వేటొక్క వింట వ । జ్రంబు( బోని నారసంబు దొడిగి 

రాజరాజు వెస నురం బాడ నేసిన । మూర్ణవచ్చి యతడు మొగ్గె నధిప! 233 
ప్రతిపదార్థం: అంతన్‌+పోవక= అంతటితో ఆగక; సూతు(డు+అగు= సారథి అయిన; నందకుని= నందకుడు అను పేరు 
గల వాడిని; మూ(డు శరములన్‌= మూడు బాణాలతో; ఏసినన్‌= కొట్టిన; ధరణినాథు(డు=. రాజు(దుర్యోధనుడు); 
అరువది+అమ్ములన్‌= అరవై బాణాలతో; ఆతనిన్‌= భీముని; ఆతని+రథ+చోదకుండు+అయిన విశోకున్‌= భీముడి రథాన్ని 
తోలే విశోకుడిని; మూ(టన్‌= మూడు బాణాలతో; ఆటిముణిన్‌= సంభ్రమంతో; నోన్‌+ఏసి= నాటునట్లుగా ప్రయోగించి; 
మణీయున్‌; ఒక్క+అమ్మునన్‌= ఒక బాణంతో; ఘన+శరాసనమున్‌= పెద్దవిల్లు; త్రుంచినన్‌= ఖండించగా; వృకోదరుండు= 
భీముడు; ప్రదీప్త+కోపు(డు+ఐ= హెచ్చయిన ఆగ్రహము కలవాడై; ఒండు+ఒక= మరియొక; చాపంబు= విల్లు; కైకొని= పుచ్చుకొని; 
ఉ(గ్ర+భల్లమునన్‌= భయంకరమైన ఈటె బాణంతో; విల్లు; తునుముటయును= ఖండించుటయు; వేణు+ఒక్క+వింటన్‌= 
మరియొక ధనుస్సుతో; వ(జ్రంబున్‌+పోని= వ।జ్రంతో సమానమయిన; నారసంబు= బాణము; తొడిగి= సంధించి; రాజరాజు= 
దుర్యోధనుడు; వెసన్‌= వేగంగా; ఉరంబు= వక్షము; ఆడన్‌+ఏసినన్‌= నాటేటట్టు ప్రయోగించగా; అత(డు= భీముడు; అధిప!= 
ఓ ధృతరాష్ట్ర మహారాజా!; మూర్భ్చవచ్చి= స్పృహ కోల్పోయి; మొగ్గెన్‌= వాలిపోయాడు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీముడు అంతటితో ఊరుకొనక, దుర్యోధనుడి సారథియెన నందకుని 
మూడు బాణాలతో కొట్టాడు. దుర్యోధనుడు భీముడి రథసారథియెన విశోకుడిని మూడు బాణాలతో కొట్టి, భీముడి పై 
అరవై అమ్ములు ప్రయోగించాడు. అంతేకాక ఒక బాణం ప్రయోగించి భీముడి విల్లు ఖండించాడు. భీముడు 
ఆగ్రహించినవాడై వేరొక విల్లు ధరించి, ఒక ఈటె బాణంతో దుర్యోధనుడి విల్లు (త్రుంచాడు. రాజరాజైన 
దుర్యోధనుడు - ఇంకో విల్లు పూని, వ(జ్రంతో సమానమైన ఒక బాణంతో భీముడి వక్షాన్ని కొట్టాడు. ఆ అమ్ము 
తాకిడికి - భీముడు సృహ తప్పి పడిపోయాడు. 


క కనికడు నలిగి సుభద్రా । తనయు(డు( బాంచాలరాజతనయు(డు గృష్టా 
తనయులు నొక్కుమ్మడి 8 । తనయుని బొదివిరి పటుప్రదరపుంజములన్‌. 234 


ప్రతిపదార్థం: సుభద్రా+తనయుడున్‌= సుభద్ర కొడుకగు అభిమన్యుడూ; పాంచాలరాజతనయుండున్‌= (ద్రుపదపుత్రుడు 
ధృష్టద్యుమ్నుడు; కృష్ణాతనయులున్‌= [ద్రౌపది కొడుకులు; కని= చూచి(భీముడు మూర్చిల్లుట చూచి); ఒక్కుమ్మడిన్‌= అందరును 
ఏకమై; నీ+తనయునిన్‌= నీ కొడుకును(దుర్యోధనుని); పటు (ठठं పుంజములన్‌= పెక్కు అమ్ముల సముదాయాలతో; పొదివిరి= 
చుట్టు ముట్టినారు. 

తాత్సర్యం: అభిమన్యుడు, ధృష్టద్యుమ్నుడు, (ద్రౌపదీపుత్రులు మూర్భపోవటం చూచి, అందరూ ఏకమై నీ కొడుకైన 
దుర్యోధనుడిసై పెక్కుబాణాలు ప్రయోగించి చుట్టుముట్టారు. 


ఉ. అంతకు సేద దేటి విలయాంతకు णु భీము(దేచి దు 

ర్ఞాంతపరాక్రమస్సురణ( ८68 నరేంద్రతనూజు శల్యు న 

త్యంతరయంబునం బటుశరావలి నొంచిన నీదుసైనికుల్‌ 

2००९४९८ జేర రైరి బలు 2०१२००८ గన్న గజంబులట్ల యై 235 
ప్రతిపదార్థం: అంతకున్‌= కొంతసేపటికి; సేద+తేజి= స్పృహ వచ్చి; భీముడు; విలయ+అంతకు+ఆకృతిన్‌= ప్రళయ 
కాలమునందలి యముని రూపంతో; ఏచి= విజృంభించి; దుర్జాంత+పరా(క్రమ+స్సురణన్‌= ఎదుర్కొనుటకు వీలులేని శౌర్య 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 233 


ప్రకటనతో; నరేంద్ర తనూజున్‌= రాజకుమారుడైన; శల్యున్‌= శల్యుడిని (మ(ద్రరాజును); అతి+అంత+రయంబునన్‌= మిక్కిలి 
వేగంతో; పటు+శర+ఆవలిన్‌= మిక్కుటమగు అమ్ముల సముదాయంతో; నొంచినన్‌= నొప్పించగా; నీదు+సైనికుల్‌= నీ భటులు; 
బలు+సింగమున్‌= బలముగల సింహాన్ని; కన్న= చూచిన; గజంబులు+అట్ట+ఐ= ఏనుగుల వలె అయి; చెంతలన్‌+చేరరు+ఐరి= 
చేరువకు చేరలేకసోయారు. 


తాత్సర్యం: కొంతసేపటికి భీముడు మూర్చనుండి తేరుకొన్నాడు. తేరుకొని, ప్రళయకాలమందలి యముడివలె 
విజృంభించి, మిక్కిలి వేగంగా, పరాక్రమం (ప్రకటించి శల్యుడిని మార్కొని ఆతడిపై బాణవర్షం కురిపించాడు. 
నీ సైనికులు భీముడి ధాటికి జంకి, సింహాన్ని చూచిన ఏనుగుల వలె అతడి సమీపానికి వెళ్ళటానికి జంకారు. 


నిశేషం: అలం: ఉపమ. (ప్రాచీన భారతీయ సారస్వతంలో సింహం ఏనుగును సంహరించగల శక్తి గలదని వర్ణింపబడింది. ఈ 
వర్లన ఒక కవి సమయంగా పరిణమించింది. అయితే వాస్తవజగత్తులో సింహానికి - ఏనుగును చంపే శక్తి లేదని తేలిపోయింది. 


వ. అప్ప డపరాహ్హం బయ్యె దత్సమయంబున భవత్వూనులు సేనాపతి సుషేణ జలసంధ సులోచనులు భీమ 
భీమరథ భీమబాహు దుష్ప్రధర్ష దుర్ముఖులును వివిత్సు వికటోగ్రాలోలు పసములు నీ పదునలువురు 
బహుశరంబు లడరించుచు నతనిం బొదివిన నజ్జరాసంధమర్దనుండు ఘనశార్టూలంబు బాలమృగంబులం 
గని కవియు చందంబున నెదుర్మొని సేనాపతి శిరంబు భల్లంబునం ద్రుంచి బాణ త్రయంబున జలసంధు 
నంతకాలయంబున కనిచి సుషేణువక్షస్‌స్థలంబున వలు(దనారసంబు నాటించి పడవైచి బీమబాహు 


ध्य 


నస్రపంచకంబునం జంపి యుగ్రునుత్తమాంగంబు వెడ(దవాతియమ్మునం గుండలమ్ములతో तण्ड భీమ 
భీమరథుల నొక్కుమ్మడిం బెక్కమ్ములం గూల నేసి నగుచు మిక్కుటమ్మగు నాలుగమ్ముల సులోచనుం గీ 
టడంగించిన. 236 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయమున; అపర+అహ్హాంబు+ అయ్యెన్‌= సాయంకాలం అయింది, తద్‌+సమయంబునన్‌= 
ఆ సమయంలో; భవత్‌+సూనులు= నీ కొడుకులు; సేనాపతి సుషేణ జలసంధ సులోచనులు= భీమ, భీమరథ, భీమబాహు, 
దుష్రుదర్శ దుర్ముఖులును; ఈ+పదునలువురు= ఈ పధ్నాలుగు మంది; బహు+శరంబులు= పెక్కుబాణాలు; అడరించుచున్‌= 
ప్రయోగించుతూ; అతనిన్‌+పొదివినన్‌= అతడిని (భీముడిని) కవియగా; ఆ+జరాసంధ+మర్దనుండు= ఆ జరాసంధుని 
సంహరించినవాడు, భీముడు; ఘన+శార్హ్టూలంబు= గొప్ప పెద్ద పులి; బాల మృగంబులన్‌+కని= చిన్న లేడిపిల్లలను చూచి; 
కవియు+చందంబునన్‌= మీద పడునట్లుగా; ఎదుర్కొని; సేనాపతి+శిరంబు= సేనాపతియను పేరుగల వాని తల; భల్లంబునన్‌= 
ఈటె బాణంతో; (త్రుంచి= ఖండించి; బాణత్రయంబునన్‌= మూడు బాణాలతో; జలసంధున్‌= జలసంధుడు అనుపేరు గలవానిని; 
అంతక+ఆలయంబునకున్‌= యముని గృహానికి; అనిచి= పంపి; సుషేణు+వక్షస్‌+స్థలంబునన్‌= సుషేణుని యొక్క ఉరమున; 
వలు(ద+నారసంబు= పొడుగు పాటి బాణం; నాటించి= (గ్రుచ్చుకొనునట్టు చేసి; పడవైచి= కూల్చి; భీమబాహున్‌= భీమబాహుడు 
అను పేరు గలవాని; అస్ర్రపంచకంబునన్‌= అయిదు బాణాలతో; చంపి; ఉ(గ్రు+ఉత్తమ+అంగంబు= ఉగ్రుడు అనువాని తల; 
వెడ(ద+వాతి+ అమ్మునన్‌= విశాలమగు నోరుగల బాణంతో; కుండలమ్ములతోన్‌= కుండలాలతోపాటు; కూల్చి= సంహరించి; 
భీమ, భీమరథులన్‌= భీముడు, భీమరథుడు అను పేరుగల వారిని; ఒక్కుమ్మడిన్‌= ఏకంగా; పెక్కు+అమ్ములన్‌= పలుబాణాలతో; 
కూలన్‌+ఏసి= చంపి; నగుచున్‌= నవ్వుచు; మిక్కుటమ్ము+అగు+అ= గొప్పవి అయిన; నాలుగు+అమ్ములన్‌= నాలుగు బాణాలతో; 
సులోచనున్‌= సులోచనుడు అనువానిని; గీటు+అడంగించినన్‌= సంహరించగా. 


తాత్సర్యం: అప్పుడు అపరాహ్హ సమయం అయింది. ఆ సమయంలో నీ కొడుకులుపదునాలుగు మంది 1. సేనాపతి, 
2. సుషేణుడు, 3. జలసంధుడు, 4. సులోచనుడు, 5. భీముడు, 6. భీమరధథుడు, 7. భీమబాహుడు, 8. దుష్రధర్షుడు, 


234 శ్రీనుదాంధ్ర మహాభారతము 


9. దుర్ముఖుడు, 10. వివిత్సుడు, 11. వికటుడు, 12 . ఉగ్రుడు, 13. ఆలోలుపుడు, 14. సముడు అనే వారలు 
పెక్కుబాణాలు భీమునిపై ప్రయోగిస్తూ అతడిని చుట్టుముట్టారు. అంతట జలసంధుడిని సంహరించిన భీముడు, 
చిన్న లేడిపిల్లల గుంపుపై బడిన పెద్దపులి వలె వారిని అందరినీ ఎదుర్కొన్నాడు. సేనాపతి తల ఒక ఈటె బాణంతో 
ఖండించాడు. జలసంధుడిని మూడుబాణాలు ప్రయోగించి సంహరించాడు. పొడుగు బాణంతో సుషణుడి ఉరము 
చీల్పాడు. అయిదు బాణాలతో భీమబాహుడిని చంపాడు. కుండలాలతో మెరిసిపోయే ఉగగ్రుడి శిరస్సును విశాలమగు 
నోరుగల ఒక బాణంతో కూల్చాడు. పలు బాణాలు ప్రయోగించి భీముడిని, భీమరథుడిని, చంపాడు. అట్టే, గొప్ప 
బాణాలతో సులోచనుడిని వధించాడు. 

క పెటివార ९९८९९७5 । విటిగి చనిరి ९८४८ డేచి వీరరథికు లం 

దటి(జూచి రాచకొడుకుల । నఖుమాడెడు భీము డిట్లు నడుకం దగునే?” 237 


ప్రతిపదార్థం: పెణవారలు= ఇతరులు; అధికభీతిన్‌= మిక్కుటమగు భయముతో; విజీగి+చనిరి= ఓడిపోయి పారిపోయారు; 
భీష్ము(డు+ఏచి= భీష్ముడు విజృంభించి; వీర+రథికులు+అందజన్‌+చూచి= శూరులైన రథికులలో (कन అందరను చూచి; 
భీము(డు+ఇట్టు= భీముడు ఈ విధంగా; రాచకొడుకులన్‌= రాజపుత్రులను; నణుమాడెడున్‌= నశింపచేస్తున్నాడు; 
నడు(కన్‌+తగును+ఏ?= మీరు కంపించదగునా? 
తాత్సర్యం: భీముడు దుర్యోధనుడి తమ్ములైన రాజపు(త్రులను ఆ విధంగా సంహరించటంచేత - ఇతరులు భయపడి 
పారిపోయారు. సేనాపతియైన భీష్ముడు ముందరకు వచ్చి ‘భీముడు రాజపుత్రులను సంహరిస్తూ ఉండగా, రథికులు 
భయపడి పారిపోవటం న్యాయమా?” 
విశేషం: అలం: ఉపమ. 
వ. అని పురికొల్పికొని తొడరునట్టియెడ. 238 
ప్రతిపదార్థం: అని= పలికి; పురికొల్పికొని= ఉత్సాహం కల్పించి; తొడరు+అట్టి+ఎడన్‌= మార్కొనే సమయంలో. 
తాత్సర్యం: అని సేనలోని వీరులకు ఉత్సాహవాక్యాలు పలికి, సైన్యాన్ని కూడగట్టుకొని ఎదిరించే సమయంలో 
(తరువాతి పద్యంతో అన్వయం.) 
క మిగిలి పవమానసుతుపై । భగదత్తు(డు మత్తగజము( బటిపి యతని నా 

०१2००९८ బొదవిన నమ్మెయి । మొగిళులు ८६८ బొదువు దర్పముం ८९८९०८8, 239 
ప్రతిపదార్థం: మిగిలి= అతిశయించి; పవమాన+సుతుపైన్‌= వాయునందనునిపై(భీమునిపై); భగదత్తుడు; మత్త+గజమున్‌= 
మదించిన ఏనుగును; పజిపి= తోలి; అతనిన్‌= భీముని, ఆశుగములన్‌= బాణాలతో; పొదివినన్‌= (క్రమ్మిన; ఆ+మెయిన్‌= ఆ 
రీతి; మొగిళులు= మేఘాలు; రవిన్‌= సూర్యుని; పొదువు+దర్సమున్‌= కప్పివేయు ఆటోపమును; ९०८०5 §= స్మరింపచేసింది. 
తాత్సర్యం: భగదత్తుడు భీముడిపై తన మదపుటేనుగును తోలి, బాణాలతో అతడిని ముంచెత్తాడు. ఆ సన్నివేశం 
మబ్బులు (ప్రకాశించే సూర్యుడిని కప్పివేసే విధాన్ని తలపించింది. 
విశేషం: అలం: ఉపమ. 1.భీముడు - సూర్యుడివలె (ప్రకాశించాడు. అయితే - ఎంతటి సూర్యుడినయినా మబ్బులు (క్రమ్మి 
సూర్యరశ్మి ప్రసరించకుండా చేయగలవు. అనగా సూర్యరశ్మి తగ్గదు గాని - తగ్గినట్టుగా సైకి కనిపిస్తుంది. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 235 


2. ఏనుగులను మార్కొనటంలో భీముడు సుప్రసిద్దుడు. ఏనుగులను రణరంగంలో నడిపించటంలో అనుభవజ్ఞాడు 
అయిన వృద్దవీరుడు భగదత్తుడు. (భగదత్తుడి ఏనుగు పేరు సుప్రతీకం. కురుక్షేత్ర సంగ్రామంలో సుప్రతీకం నిర్వహించిన 
భూమిక చిరస్మరణీయం. భగదత్తుడికి సుప్రతీకానికి గల అవినాభావ సంబంధం మహాభారత పఠితలకు మరవరానట్టిది. 
చిట్టచివరకు భగదత్తుడి సుప్రతీకాన్ని అర్జునుడు సంహరిస్తాడు.) 

చ. కని యభిమన్యుముఖ్యు లవికంపితవృత్తి( గడంగి యేసినం 
దనువున నెల్ల రక్తజలధారలు గ్రమ్మ(గ వారణేంద్రు( డే 
పున సెలయేటు లొక్కమొగి 282555८ బెక్కడరంగ ४९८ గై 
కొని ఘనకేఆి సల్పు నడగొండగతిన్‌ సముదగ్రమూర్తి యై. 240 


ప్రతిపదార్థం: కని= చూచి (భగదత్తుడు - ఏనుగును భీముడిపైకి తోలటం చూచి); అభిమన్యు+ముఖ్యులు= అభిమన్యుడు 
మొదలైనవారు; న+వికంపిత వృత్తిన్‌= చలింపనట్టి నిలకడగల పరాక్రమంతో; కడంగి= పూని; ఏసినన్‌= బాణాలు ప్రయోగింపగా; 
వారణ+ఇం|ద్రు(డు= ఏనుగులలో శ్రేష్టమైన సుప్రతీకం; తనువునన్‌+ఎల్లన్‌= శరీరము నందు అంతటా; రక్త జల ధారలు= నెత్తుటి 
ప్రవాహాలు; ఒక్క మొగిన్‌= ఒకే విధంగా, ఆగని ధారగా; (క్రమ్మంగన్‌= వ్యాపింపగా; ఏపునన్‌= మిక్కుటముగా; సెల+ఏణులు= 
కొండవాగులు; బోరనన్‌= వేగంగా; పెక్కు+అడరంగన్‌ లీలన్‌= మిక్కుటముగా అతిశయించే రీతిగా; కైకొని= పూని; 
ఘన+కేళి+సల్సు= గొప్ప వినోద విహారం చేసే; నడ+కొండ+గతిన్‌= నడిచేటటుంటి పర్వతం వలె+ సమ్‌+ఉద(గ్ర+మూర్తి+ఐ= 
మిక్కిలి భయంకరమైన ఆకృతిగలదియె. 


తాత్సర్యం: అభిమన్యుడు మున్నగు వీరులు భగదత్తుడి ఏనుగుపై బాణాలు ప్రయోగించారు. భగదత్తుడి ఏనుగు శరీరంపై 
రక్త ధారలు ప్రవహించాయి. ఆ ఏనుగు ~ సెలయేళ్ళు (స్రవించే నడకొండవలె మిక్కిలి భయంకరంగా భాసించింది. 


విశేషం: అలం: ఉపమ. 


క కవిసి బలము జంప(గ బాం । డవ యోధులు నిల్వరించుటకు( జాలక టి 
చ్చ వడిన గని పెల్లుగం గౌ । రవ సైన్యము లడరె నుద్దురస్పురణమెయిన్‌. 241 


ప్రతిపదార్థం: కవిసి= మార్కొని; బలమున్‌+చంప(గన్‌= సేనను సంహరింపగా; పాండవ యోధులు= పాండవుల పక్షములోని 
వీరులు; నిల్వరించుటకున్‌+చాలక= ఆపుటకు శక్యముగాక; టిచ్చ+పడినన్‌= (మాన్సడగా; కని= చూచి; పెల్టుగన్‌= మిక్కుటముగా; 
ఉద్దుర స్ఫురణ మెయిన్‌= భయంకరత్వం భాసించునట్టుగా; కౌరవ+సైన్యములు= కౌరవుల సేనలు; అడరెన్‌= విజృంభించాయి. 
తాత్సర్యం: భగదత్తుడి ఏనుగు మార్కొని పాండవసేనలను చంపివేసింది. దానిని ఆపుటకు శక్యం కాక 
పాండవసేనలు మ్రాన్పడగా చూచి భయంకరస్సురణ భాసించేటట్టు కౌరవసేనలు విజృంభించాయి. 
తే. అప్ప कणु దుర్యోధను డతిరయమున( । దేరు వటిపించి మారుతి( దెగువతోడ( 

గదిసి బలునారసంబు వక్షమున నాట । 8०९८ బోవుచు సిడ మత డూ6త గొనియె. 242 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; దుర్యోధను(డు= దుర్యోధనుడు; అతి+రయమునన్‌= మిక్కిలి వేగంతో, తేరు= 
రథం; పజిపించి= (త్రోలి; మారుతిన్‌= భీముడిని; తెగువతోడన్‌= సాహసంతో; కదిసి= మార్కొని; బలు+నారసంబు= పెద్దబాణం; 
వక్షమునన్‌= ఉరమున; నాటన్‌= (గ్రుచ్చగా; ఒల్లన్‌+పోవుచు= వ్రాలి పడిపోతూ; సిడము= జెండా(కొయ్య); అత(డు= భీముడు; 
ఊ(త+కొనియెన్‌= ఆధారంగా చేసికొన్నాడు. 


236 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ సమయంలో దుర్యోధనుడు తన రథం తోలించి, భీముడిని మార్కొని, పెనుబాణాన్ని అతని 
ఉరమున నాటాడు. భీముడు ఆ ధాటికి తట్టుకోలేక జెండా కొయ్యను ఆధారంగా చేసికొనవలసి వచ్చింది. 


విశేషం: 1.భీముడు దుర్యోధనుడి బాణఘాతానికి తట్టుకోలేక జెండా కొయ్యను ఆధారంగా చేసికొని రథంమీద కూలబడిపోయాడు. 
తండ్రి దెబ్బతినటం చూచి - కొడుకైన ఘటోత్కచుడు కౌరవసీనను మార్కొని విజృంభించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో వీరుల 
అసాధారణ విజృంభణకు మానసిక హేతువులు తిక్కన చక్కగా నిరూపించాడు. తిక్కన - గొప్ప మనో ధర్మ పరిజ్ఞాత. 
వ. అయ్యవసరంబున. 243 
ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో. 

ఘటోత్కచుండు మాూయాబలంబున( గారనసేనపై విజృంభించుట (సం. 6-68-40) 


క మనసేన పేర్చి పెల్లా। ర్షినంజూచి ఘటోత్మచుండు సెలంగి జనకుం జే 
కొని “యిది మాయ ఘటింప(గ । ననురూపం బైన వేళ యని తలి వెసన్‌. 244 


ప్రతిపదార్థం: మన+సేన= కౌరవ సైన్యం; సేర్భి= అతిశయించి; సెల్లు+ఆర్బినన్‌= పెద్దకేకలు వేయటం(సింహనాదాలు చేయటం); 
చూచి; ఘటోత్కచుండు; చెల(గి+జనకున్‌+చేకొని= పూని,తం(డ్రిని చేరి; ఇది= ఈ సమయం; మాయ+ఘటింప(గన్‌= వి (భ్రాంతిని 
కల్పించటానికి; అనురూపంబు+ఐన+వేళ= తగిన సమయం; అని ९९७८९; వెసన్‌= వేగంగా. 


తాత్సర్యం: కౌరవసేన విజయగర్వంతో సింహనాదాలు చేసింది. ఘటోత్కచుడు వెంటనే తం(డ్రియెన భీముడిని 
చేరాడు. “ఇది “మాయి చేసి - కౌరవసేనలను ఓడించటానికి తగిన సమయం'” అని అతడు తలపోశాడు. 


విశేషం: 1. ఘటోత్కచుడు - హిడింబ అనే రాక్షస వనితకు భీముడి వలన పుట్టిన కొడుకు. రాక్షసులు మాయాఘటన విశారదులు. 
2. మాయః= లేనిది ఉన్నట్లుగా (భ్రాంతిని కలుగజేయటం 


వ. కైలాస శైలాకారంబును జతుర్ద్ణంతసారోదారంబును నుద్దామ గమన దుర్వారంబును నగు వారణంబు నెక్కి 
వజ్రిజ్వాలాభీల బాహుదండుం డగుచు నయనసహస్రం బొప్ప నప్పాండవులకుం దోడుపడ నైరావణారూఢుండై 
యింద్రుండు చనుదెంచె ననుబుద్ది వైరులకుం బుట్టునట్టుగా నంజనవామనాది దిగ్గజంబు లెట్టెట్టివి యని 
వినంబడు నాభంగి మత్తేభంబుల నెక్కితక్కటి దిక్బాలురపోలికం దోడిదానవులు గెలంకుల నేతేరం గురుపతిపై 
దో(తెంచి యతని కడ్డుపడుభగదత్తుదంతిం బొదివి. 245 


ప్రతిపదార్థం: కైలాస+శైల+ఆకారంబును= కైలాసపర్వతము వంటి రూపం కలిగినట్టిదియు; చతుః+దంత, సార+ఉదారంబును= 
నాలుగు దంతాల బలంతో గొప్పది అయినట్టిదియు; ఉద్దామ గమన+దుస్‌+వారంబును= గొప్పదైన నడక చేత అడ్డగించుటకు 
వీలుకానట్టిదయును; అగు= అయిన; వారణంబున్‌+ఎక్కి= ఏనుగును అధిరోహించి; 3 జ్వాలా+ఆభీల బాహు దండుండు+ 
అగుచున్‌= వ(జ్రపు జ్వాలలవలె భయంకరమైన పెక్కుదండములు గలవాడు అవుతూ; నయన+సహ(స్రంబు+ఒప్పన్‌= వేయి 
కన్నులు విరాజిల్లగా; ఆ+పాండవులకున్‌; తోడుపడన్‌= సాయం చేయటానికి; ఐరావణ+ఆరూఢుండు+ఐ= ఐరావతము అను 
పేరుగల ఏనుగును ఎక్కినవాడై; ఇం(ద్రుండు; చనుదెంచెన్‌= వచ్చెను; అను+బుద్ది= అను అభిప్రాయం; వైరులకున్‌= శత్రువులకు; 
పుట్టునట్లు; అంజన ~ వామన+ఆది+దిక్‌+గజంబులు= అంజనము- వామనము మున్నగు దిగ్గజాలు; ఎట్టు+ ఎట్టివి+ అని+వినన్‌+ 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 237 
పడున్‌+ఆ+భంగిన్‌= ఏ రీతిగా ఉంటాయని వింటామో ఆ రీతిగా ఉన్న; మత్త+ఇభంబులన్‌= మదపుటేనుగులను; ఎక్కి; 
తక్కటి= మిగిలిన; దిక్‌+పాలుర+పోలికన్‌= దిక్కులు పరిపాలించే వారి ఆకారముతో; దానవులు= రాక్షసులు; కెలంకులన్‌= 
పార్భ్యములందు; ఏతేరన్‌= రాగా; కురుపతిపైన్‌= కురురాజైన దుర్యోధనునిపై; తో(తెంచి= వచ్చి మార్కొని; అతనికిన్‌+అడ్డుపడు= 
దుర్యోధనుడికి; తనకు మధ్యగా వచ్చే; భగదత్తు+ దంతిన్‌= భగదత్తుడి ఏనుగును; పొదివి= మార్కొని. 
తాత్సర్యం: కైలాసపర్వతం వంటి ఆకారంతోనూ, నాలుగు దంతాలతోనూ, నిలువరించటానికి ఏలుగాని గొప్పనడక 
తోనూ ఉన్న ఏనుగునెక్కి వ[జ్రజ్వాలలవలె భయంకరములైన భుజదండములు కలవాడై, వేయికండ్లతో 
విరాజిల్లుతూ, పాండవులకు సాయపడటానికి ఐరావతదిగ్గజాన్ని ఎక్కి ఇంద్రుడే వచ్చాడేమో అన్న అభిప్రాయం 
కౌరవులకు కలిగేటట్లు ఘటోత్కచుడు వచ్చాడు. అంజనము, వామనము మొదలైన దిగ్గజాలు ఎట్లా వుంటాయో 
అట్లాంటి మదగజాలనెక్కి ఇంద్రుని వెంట తక్కిన దిక్సాలకులలాగా తన తోటి రాక్షసులు ఇరువైపులరాగా అతడు 
దుర్యోధనుని పైకి వచ్చాడు. అతడు దుర్యోధనునికి అడ్డుపడే భగదత్తుడి ఏనుగును ఆక్రమించి (తరువాతి పద్యంతో 
అన్వయం) 


విశేషం: అలం: ఉపమ. 1. ఐరావతం - ఇం(ద్రుడి తెల్ల ఏనుగు. 2. దిగ్గజములు: ఎనిమిది అవి: ఐరావతము, పుండరీకము, 
వామనము, కుముదము, అంజనము, పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము. 


క అమ్ముల నేనుగు కొమ్ముల । నమ్మత్తగజమ్ము నొంచి ००65००6 మనసై 
న్యమ్మెల్లం జదియ( ०७८ क । యమ్మున మొగతిరిగి దిక్కు లద్రువ 5०७९०८०5. 246 


ప్రతిపదార్థం: అమ్ములన్‌= బాణాలతో; ఏను(గు+కొమ్ములన్‌= ఏనుగు దంతాలతో; ఆ+మత్త+గజమ్మున్‌+నొంచి= ఆ 
మదపు టేనుగును లొంగదీసికొని; అటిముటిన్‌= వేగంగా; మన+సైన్యమ్ము+ఎల్లన్‌= మన(కౌరవ) సైన్యం అంతా; చదియన్‌= 
నలగగా; భయమ్మునన్‌= భీతితో; దిక్కులు; అ(ద్రువన్‌= అదరగా; మొగతిరిగి= వెనుదీసి; ఒజిలుచున్‌= అరుస్తూ; పబుచెన్‌= 
పారిపోయినది. 

తాత్సర్యం: ఘటోత్కచుడు బాణాలతో, తన ఏనుగు దంతాలతో, భగదత్తుడి మదపుటేన్లును నొప్పించాడు. మన 
సైన్యం నలిగిపోగా అది భయంతో దిక్కులు అదిరేటట్టు అరుస్తూ పారిపోయేటట్ల్టు తరిమాడు. 

విశేషం: ఈ కంద పద్యంలో 'అ/ద్రువ' నగణమే. తెలుగు ఛందస్సులోని విశేషం ఇది. 'ద్రు' తేల్చి పలకాలి. దీనికి 'శిథిల ద్విత్వం' 
అని పేరు. 

వ. ఇ ట్లాభీలంబుగా భగదత్తుశుండాలంబు( దోలి యురవడించి. 247 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆభీలంబుగాన్‌= భయంకరముగా; భగదత్తు+ శుండాలంబున్‌= భగదత్తుని ఏనుగును; తోలి= 
పోవునట్టుచేసి; ఉరవడించి= విజృంభించి. 


తాత్సర్యం: పై విధంగా భగదత్తుడి మత్తేభాన్ని ఘటోత్కచుడు పారద్రోలి, ఉత్సహించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క దనుజపతి యేచి దుర్యో । ధనుదెస ७८६८०९००६००८ దత్సితామహు( డాచా 
ర్యున కిట్లను హైడింబు(డు । దనమాయా గర్వమున నుదగ్రుం డయ్యెన్‌. 248 


238 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దనుజపతి= రాక్షసరాజు(ఘటోత్కచుడు); ఏచి= విజృంభించి; దుర్యోధను+దెసకున్‌= దుర్యోధనుని వైపునకు; 
అడరుటయున్‌= ఉత్సహించుటతో; తద్‌+పితామహు(డు= అతడి తాత(భీష్ముడు); ఆచార్యునకున్‌+ఇట్లు+ అనున్‌= (ద్రోణుడితో 
ఈ విధంగా అన్నాడు; హైడింబు(డు= హిడింబ కొడుకు(ఘటోత్కచుడు); తన మాయా గర్ఫమునన్‌= ఇతరులకు (భ్రాంతిని 
కొలిపే తన శక్తిచేత; ఉద(గ్రుండు+అయ్యెన్‌= భయం కలిగించేవాడు అయ్యాడు. 
తాత్సర్యం: ఘటోత్కచుడు విజృంభించి దుర్యోధనుడి వైపు తన దృష ఉత్సాహంతో సారించాడు. భీష్ముడు 
ద్రోణుడితో ఈ విధంగా చెప్పాడు. “హిడింబ కొడుకు మాయా యుద్ద విశారదుడు కావున గర్వించి ఇతరులకు 
భయోత్సాతం కలిగిస్తున్నాడు.' 
విశేషం: 1. ఆచార్యుడు అనగా గురువు అని అర్థం. మహాభారతంలో ఆచార్యశబ్దం ద్రోణరూఢం అయింది. [ద్రోణుడు కురుపాండవ 
రాజ పుత్రులకు ధనుర్విద్యాగురువు కాబట్టి. 
క భగదత్తు నెగిచి కౌరవ । జగతీశ్వరుమీ(ద( గవిసె సరభసవృత్తిం 

దగ నడ్డపడక తడయుట । మగ(టిమియే? పొదువవలయు మనుజాశనునిన్‌. 249 


ప్రతిపదార్థం: భగదత్తున్‌+ఎగిచి= భగదత్తుని తరిమివేసి; కౌరవ+జగత్‌+ ఈశ్యరుమీ(దన్‌= కౌరవ రాజుమీద(దుర్యోధనునిపై); 
సరభస+వృత్తిన్‌= ఆటోపముతో;(ఘటోత్కచుడు);కవిసెన్‌= మార్కొన్నాడు; తగన్‌= సరిగా(యథోచితముగా); అడ్డపడక+తడయుట= 
అడ్డుకోకుండా ఆలసించటం; మగంటిమి+ఏ?= పౌరుషమా?; మనుజ+అశనునిన్‌= మనుష్యులను తినేవానిని, రాక్షసుని, 
ఘటోత్కచుని; పొదువన్‌ వలయున్‌= మార్కొనవలెను. 

తాత్సర్యం: భగదత్తుని పారద్రోలి, ఈ ఘటోత్కచుడు - కౌరవరాజు అయిన దుర్యోధనుడిపైకి లంఘించాడు 
గర్వంతో. ఈ రాక్షసుడి విజృంభణ అరికట్టకపోవటం పౌరుషంకాదు. ఈ ఘటోత్కచుడి విజృంభణం ఆపివేయాలి. 


చ. తలం కెడువా(డు గాడు భగదత్తుడు భీమతనూజుతోడ ని 

९२०००८८ బోర జాలు నకటా కరి యోరువదేమి సేయు? వి 

ఛ్చలవిడి భూవిభుం గవిసె సామజమున్‌ వెసనేయుం డంచు జో 

దులకును జేయి వీచి మును దోలె నతండు రథంబు ९2565. 250 
ప్రతిపదార్థం: భగదత్తు(డు= భగదత్తుడు; తలశెడువా(డు కా(డు= వెనుతీసెడివాడు కాడు; భీమ+తనూజుతోడన్‌= భీముని 
యొక్క కొడుకుతో= ఘటోత్కచునితో; నిట్టలముగన్‌= అధికముగా; పోరన్‌+చాలున్‌= యుద్దం చేయగలడు; అకటా!= అయ్యో!; 
కరి= ఏనుగు; ఓరువదు= ఓర్చుకోలేదు (తట్టుకోలేకపోయింది.); ఏమి+చేయున్‌?= భగదత్తుడు ఏమి చేయగలడు?(ఘటోత్కచుడు); 
భూవిభున్‌= దుర్యోధనుడిని; విచ్చలవిడిన్‌= ఎదురులేకుండగా; కవిసెన్‌= మార్కొన్నాడు; సామజమున్‌= ఏనుగును(ఘటోత్కచుని 
ఏనుగును); ఏయు(డు+అంచున్‌= బాణాలతో కొట్టండి అని; జోదులకును= యోధులకు; మును= ముందు; చేయి+వీచి= 
హస్తము ఊపి; అతండు= భీష్ముడు; బల్విడిన్‌= గొప్ప పరాక్రమంతో - కోపంతో; రథంబు; ; తోలెన్‌= నడపించాడు. 
తాత్సర్యం: భగదత్తుడు మహావీరుడు. ఆతడు ఘటోత్కచుడిని ఓడించగల సమర్ధుడే కాని ఆతడి ఏనుగు 
వెనుకంజ వేసింది. అయ్యో! పాపం అతడేమి చేయగలడు? ఆ అదను చూచుకొని ఘటోత్కచుడు గర్వంతో 
రాజైన దుర్యోధనుడి మోదికే లంఘించాడు. “ఆతడి ఏనుగును ఎదుర్కొనండి' అని భీష్ముడు తన వీరులను 
ఉత్సాహపరిచి రథాన్ని కోపంతో ముందుకు తోలాడు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 239 


వ. ఆచార్యప్రభృతులగు రథధికవరులునుం గూడికొని కురుభూపతి కడ్డపడి హిడింబానందనుపై( గ్రందుకొని 
వివిధాస్ర్రంబులు 29८8० రంత నక్కడ నతనికి( దోడై యుధిష్టిరాది పాండవులును బాంచాలమాత్స్య 
ప్రముఖదండనాయకులును బ్రతివీరులపై ననేక విశిఖంబులు గురియ నప్పడు పోరు ఘోరంబయ్యెనందు 
మందాకినీనందనుం డమంద పరాక్రమ క్రీడం గౌంతేయబలంబులం గనుపు గొట్టె నట్టియెడ నా 
ఘటోత్మచుం డుత్మటోద్దామవిక్రమాభిరాముం డగుచు సింహనాదంబు సేయ బృంహితోదాత్తంబు లైన 
తదీయ దంతావళంబులు నలిరే(గి నీ సైన్యంబుల బడలువడం జేసినం గని గాంగేయుండు గుంభసంభవున 
కిట్లనియె. 251 


ప్రతిపదార్థం: ఆచార్య+(ప్రభృతులు+అగు= [ద్రోణుడు మున్నగు; రథికవరులునున్‌= రథములపై నెక్కియుద్దం చేసే $ 
వీరులును; కూడికొని= కలిసికట్టుగా చేరి; కురు+భూపతికిన్‌= కురురాజుకు(దుర్యోధనునకు); అడ్డుపడి= అడ్డంగా నిలిచి(ఘటోత్కచుని 
బారినుండి కాపాడుటకై); హిడింబా+నందనుపైన్‌= హిడింబయొక్క కొడుకు పై(ఘటోత్కచుడిపై); క్రందుకొని= మూగి; 
వివిధ+అస్రంబులు= ఎన్నో విధములైన బాణాలు; పరగించిరి= (ప్రయోగించారు; అంతన్‌; అక్కడన్‌= అక్కడ (అనగా 
పాండవపక్షంలో); అతనికిన్‌+తోడై= ఘటోత్కచుడికి బాసటగా నిలిచి; యుధిష్టిర+ఆది+పాండవులును= ధర్మరాజు మున్నగు 
పాండవులును; పాంచాల మాత్స్య ప్రముఖ దండనాయకులును= [ద్రుపదరాజు-విరాటుడు మున్నగు సేనాపతులూ; ప్రతివీరుల పైన్‌= 
శతుయోధులపై; అనేక+విశిఖంబులు= పెక్కుబాణాలు; కురియన్‌= వర్షింపగా; అప్పుడు= ఆ సమయంలో; పోరు= యుద్దం; 
ఘోరంబు+అయ్యెన్‌= తీవ్రంగా భయంకరంగా సాగింది; అందున్‌= ఆ యుద్దంలో; మందాకినీ+నందనుండు= గంగకొడుకు(భీష్ముడు); 
అమంద+పరా(క్రమ(క్రీడన్‌= తక్కువకాని మిక్కుటమగు యుద్దం అనే ఆటలో; కౌంతేయ+బలంబులన్‌= పాండవసేనలను; 
కనుపు+కొట్టెన్‌= ఖండించాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆ+ఘటోత్కచుండు= ఆ ఘటోత్కచుడు; ఉత్కట+ఉద్దామ+విక్రమ+ 
అభిరాముండు+అగుచున్‌; మిక్కిలి ఎక్కువైన పరా(క్రమంచే అందగించినవాడగుచు; సింహనాదంబు+ చేయన్‌= సింహము 
గర్డించునట్టు పెనుకేకవేయగా; బృంహిత+ఉదాత్తంబులు+ఐన ఘీంకార రావములచే గొప్పువైన; తదీయ+దంతావళంబులు= 
ఆతని(ఘటోత్కచుని) ఏనుగులు; నలిరే(గ= విజృంభించి; నీ సైన్యంబులన్‌= నీ సేనలను; బడలుపడన్‌+చేసినన్‌= డస్సిపోవునట్టుగా 
చేయగా; కని= చూచి; గాంగేయుండు= భీష్ముడు; కుంభసంభవునకున్‌= (ద్రోణుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు: 
తాత్సర్యం: భీష్ముడు (ద్రోణాచార్యుడు మున్నగు రథికులను కలుపుకొని, దుర్యోధనుడికి ఘటోత్కచుడికి మధ్యగా 
చేరాడు. వారు అందరూ ఘటోత్కచుడిపై పెక్కు బాణాలు ప్రయోగించారు. ఇక, అటు పాండవపక్షంలో ధర్మరాజు 
మున్నగు పాండవులు, [ద్రుపదుడు విరాటుడు మున్నగు సేనాపతులు శత్రువులైన కౌరవులపై బాణవర్షం 
కురిపించారు. ఆ విధంగా ఘోరయుద్దం జరిగింది. కౌరవసేనాధిపతి భీష్ముడు పాండవసేనలను చీల్చి చెండాడాడు. 
అప్పుడు ఘటోత్కచుడు సింహనాదం చేసి విజృంభించాడు. ఆతడి కేకకు ఉప్పొంగిన అతడి ఏనుగులు ఘీంకారాలు 
చేసి కౌరవసేనలను చీకాకు పరిచాయి. అప్పుడు భీష్ముడు కౌరవసేనల దీనావస్థను గుర్తించి (ద్రోణుడితో ఈ 
విధంగా చెప్పాడు. 


విశేషం: 1. బృంహితము= ఏనుగులు చేసే ఘీంకారానికి బృంహితం అని పేరు. 2. కుంభసంభవుడు : కుంభమునందు జన్మించిన 
వాడు, (ద్రోణుడు. శోధన నాళికలలో - శిశువుల ఉత్పత్తి కోసం ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి భవిష్యత్‌ కాలంలో శాస్త్రజ్ఞుల 
పరిశోధన ఈ విషయంపై కొంత (క్రొత్త వెలుగు వెలార్సవచ్చు. 3. తిక్కన పలుచోట్ల - యుద్దాన్ని (క్రీడగా కల్పించటం కద్దు 
ఘోరయుద్దం చేసే ఘటోత్కచుడు - వాస్తవ జగత్తులో రాక్షసస్వరూపుడే ఐనప్పటికి “పరా(క్రమాభిరాముడు' అని తిక్కన వర్ణించాడు. 
'ఘోరి సంగ్రామంలో కూడా తిక్కనకు సౌందర్యస్ఫూర్తి కన్సించటం విశేషం. తిక్కన వర్లననుబట్టి - ఆ మహాకవికి (ప్రత్యక్ష 
రణరంగపరిచయం ఉన్నట్లు గుర్తింపవచ్చు. 


240 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క “ఈయనతో రణ మిప్పడు । సేయగ మది గొల్ప దస్తశిఖరికి( జేరెం 

దోయజమిత్రు(డు ८688८ । బోయి మనము వత్త మెల్లిప్రొద్దున ననికిన్‌.' 252 
ప్రతిపదార్థం: ఈయనతోన్‌= ఘటోత్కచునితో; రణము= యుద్దం; ఇప్పుడు; చేయయగన్‌; మది+కొల్పదు= మనస్సు 
అంగీకరించటలేదు; తోయజ+మి(త్రుడు= సూర్యుడు (పద్మములకు స్నేహితుడు); అస్తశిఖరికిన్‌+చేరెన్‌= అస్తాద్రికి చేరాడు - 
అస్తమించాడు; మనము; నే(టికిన్‌+పోయి= ఈ దినమునకు వెళ్ళి (యుద్దం విరమించి); ఎల్లి+(ప్రొద్దునన్‌= రేపు ఉదయం; అనికిన్‌= 
యురానికి; వత్త్రము= తిరిగి వధాం. 

> = 3 

తాత్సర్యం: “ఈ ఘటోత్కచుడితో ఇప్పుడు యుద్దం చేయటానికి మనస్సు అంగీకరించటంలేదు. సూర్యుడు 
అస్తమించాడు. నేటికి యుద్దం విరమించి తిరిగి రేపు ఉదయం మనం యుద్దం ప్రారంభిద్దాం.” 
విశేషం: 1.భీషుడు యుద్దం చాలించటంలో ఆంతర్యం ఉంది. మొదటిది తాత్కాలికంగా ఓటమి నుండి కౌరవసేనను 
తప్పించవచ్చును. సాయంసమయానికి యుద్దవిరమణ చేయాలనే ఒప్పందం ఉభయపక్షాలు అంగీకరించినట్టిదే కదా! ఇక 
రెండవ ఆంతర్యం - సూర్యాస్తమయం తరువాత రాక్షసులకు బలం ఎక్కువౌతుంది. అందుకని వారికి నిశాచరులనే పేరు 
వచ్చింది. 
ఆ. అనిన నట్లకాక యని ధనురాచార్యు(। డప్ప డాత్మపక్షమైన ८९७ 

కోటి ३69०८१८ జెప్పికొని యని సేయుట । 282 ®& ०९०८ బంచె బలము నెల్ల. 253 
ప్రతిపదార్థం: అనినన్‌= అని(భీష్ముడు) చెప్పగా; అట్టు+అ+కాక+అని= సరే అటులే జరుగుగాక అని; ధనుః+ఆచార్యు(డు= 
ధనురాచార్యుడు(ద్రోణుడు); ఆత్మ+పక్షము+ఐన= తన పక్షమునకు చెందిన; రథిక+కోటికిన్‌= వీరులకు; ఎటు(గన్‌+చెప్పికొని= 
తెలియచేసి; అని+చేయుట= యుద్దం చేయటం; నిలిపి; బలమున్‌+ఎల్లన్‌= సేనను అంతటినీ; తివియన్‌+పంచెన్‌= వెనుకకు 
మరలుటకు ఆజ్ఞాపించాడు. 
తాత్సర్యం: భీష్ముని ప్రతిపాదనను (ద్రోణుడు అంగీకరించి కౌరవపక్షంలోని వీరులను అందరినీ యుద్దం నిలుపుదల 
చేయుమని ఆజ్ఞాపించాడు. 


వ. ఇవ్విధంబున, 254 
ప్రతిపదార్థం: ఇవ్విధంబునన్‌= ఈ రీతిగా (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర కౌరవ బలములు దిరిగిన । భేరీ శంఖాది తూర్య భీషణరావో 
దారపటు సింహనాద । స్ప్వారవిలాసంబు లయ్యె( బాండవ బలముల్‌. 255 


ప్రతిపదార్థం: కౌరవ+బలములు= కౌరవసేనలు; తిరిగినన్‌= తిరోగమించగా(వెనుకకు మరలగా); పాండవ+బలముల్‌= 
పాండవులసేనలు; భేరీ శంఖ+ఆది+తూర్య భీషణ+ఆరావ+ఉదార+పటు సింహనాద रेष्ठ విలాసంబులు+అయ్యెన్‌= భేరులు 
శంఖములు మొదలైన జం(త్రవాద్యనాదాలతో, భయంకర నాదాలతో, గొప్పవైన సెక్కు సింహనాదాలతో వ్యాపించిన ఉత్సాహంతో 
ఉప్పొంగినట్టివి అయ్యాయి. 

తాత్సర్యం: కౌరవసేనలు యుద్దం విరమించి వెనుకంజ వేయగా పాండవసేనలు సంతోష తన్మయత్వంలో మునిగి, 
భేరులు, శంఖాలు మొదలగు వాద్య నినాదాలలో చెలరేగిన సింహనాదాలతో ఉత్సాహం (ప్రకటించాయి. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 241 


తే. చిన్న(బోయి నీకొడుకులు సేయ(గలుగు । దొరలు విడిదల కరిగిరి పరంగభీమ 
సేనుకొడుకు నగ్గించుచు( జెలగి వారు । చెన్ను సొంపార( జని రాత్మశిబిరములకు.' 256 


ప్రతిపదార్థం: నీ కొడుకులు= నీ పుతులు(దుర్యోధనుడు మున్నగువారు); చిన్నబోయి= దీనత్వం చెంది; 
చేయగలుగు+దొరలు= సమర్శ్దులైన ప్రభువులు; విడిదలకున్‌= తమ నివాస స్థలాలకు; అరిగిరి= వెళ్ళారు; పర(గన్‌= 
ఒప్పునట్టుగ; భీమసేను+కొడుకున్‌= భీముడి పుతుడగు ఘటోత్కచుడిని; _అగ్గించుచున్‌= (ప్రశంసిస్తూ; చెల(గి= 
ఉత్సహించి; వారు= పాండవుల సేనలు; చెన్ను+సాంపారన్‌= అందం అతిశయించేటట్టు; ఆత్మ+శిబిరములకున్‌= తమ 
విడిదులకు; చనిరి= వెళ్ళారు; 
తాత్సర్యం: నీ కొడుకులు చిన్నబోయి తమ విడిదులకు వీరులతో కలిసి వెళ్ళిపోయారు. ఘటోత్కచుడిని ప్రశంసిస్తూ 
పాండవ సేనలు తమ తమ శిబిరాలకు వెళ్ళాయి. 
వ. అని యిట్లు నాలవనా(డు ధార్తరాష్తులు దూలపోవుట సెప్పిన విని సంజయునకు నాంబికేయుం 

డిట్లనియె. 257 
ప్రతిపదార్థం: అని ఇట్టు=- అని ఈ విధంగా; నాలవనా(డు= నాలుగవరోజున; ధార్తరాష్టులు= ధృతరాష్ట్రుని కొడుకులు; 
తూలపోవుట= చిన్నపోవటం; చెప్పినన్‌+విని; సంజయునకున్‌; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుండు; ఇట్లు+-అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 
తాత్సర్యం: అని నాలుగవ దినం జరిగిన యుద్ద వృత్తాంతం చెప్పిన సంజయుడితో ధృతరాష్ట్రుడు ఈ రీతిగా 
అన్నాడు. 
చ. =" ७8९ నీవు పాండుతనయావలి కెప్పుడు మేలుచేయు నా 

తనయులకుం బరాక్రమము తక్కువయుం బ్రకటింప విందు; భీ 

९ గురు శల్యు( దక్కు(గల శూరుల నెల్లను వారు సీరికిం 

గొన కిటు లింతవా రగుటకుం గత మెయ్యది? నాకు జెప్పమా.” 258 
ప్రతిపదార్థం: అని+తలన్‌= రణరంగంలో; నీవు= ఓ సంజయా! నీవు; పాండు+తనయ+ఆవలికిన్‌= పాండురాజు 
కొడుకుల సముదాయానికి, ఎప్పుడున్‌; మేలు= ఆధిక్యం; చేయున్‌= కలిగించటం; నా తనయులకున్‌+పరా(క్రమము+ 
తక్కువయున్‌+(ప్రకటింపన్‌= నా పుత్రులకు శౌర్యలోపమూ వెలువరించటం; విందున్‌= ఆలకిస్తున్నాను; భీష్మునిన్‌ గురున్‌ 
శల్యున్‌= భీష్ముని- ద్రోణుని-శల్యుని; తక్కున్‌+గల+శూరులను+ఎల్లను= మిగిలిన యోధులను అందరినీ; వారు= 
పాండవులు; మేలుచేయన్‌-మేలుచే(యి) యున్‌= ఆధిక్యమును; చీరికిన్‌ కొనక= లెక్కసేయక; ఇటులు= ఈ విధంగా; 
ఇంతవారు+అగుటకున్‌ = ఇంత గొప్ప వారు కావటానికి; కతము= హేతువు; ఎయ్యది?= ఏది?; నాకున్‌+చెప్పుమా= 
నాకు छ చేయుము. 
తాత్సర్యం: 'యుద్దరంగంలో నీవు ఎప్పుడూ పాండవుల ఆధిక్యాన్ని, పౌరుష పరా(క్రమాలనూ ఎక్కువగా అభివర్ణించి 
చెప్పటం, నా కొడుకులను తక్కువ చేస్తూండటం వింటున్నాను. ఆ పాండవులు భీష్ముడిని, ద్రోణుడిని, శల్యుడిని 
తక్కుంగల శూరులను ఏ మాత్రం సరకు చేయకుండా విజృంభించటానికి గల కారణం నాకు తేటతెల్లంగా 
తెలియచేయుము. 


242 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క అనుటయు నాతం డిట్లను । విను మౌషధగుణము మంత్రవీర్యము మాయా 

జనితసమగ్రోద్ధతి గా । దనఘా! నీ కేను మున్న యది యెటిగింతున్‌. 259 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధృతరాష్ట్రుడు చెప్పగా; ఆతండు= సంజయుడు; ఇట్టు+-అనున్‌= ఈ విధంగా చెప్పాడు; 
వినుము; జొషధ+గుణము= మందుల (ప్రభావం; మం(త్ర+వీర్యము= మం(త్రాల బలం; మాయా+జనిత+సమ(గ+ఉద్దతి= 
మాయవలన పుట్టిన గొప్ప ఆధిక్యం; కాదు; అనఘా!= పాపరహితుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; నీకున్‌; ఏను= నేను; మున్ను+అ= 
ముందే; అది; ఎణిగింతున్‌= చెప్పాను. 


తాత్సర్యం: ధృతరాష్రుడు అడిగిన ప్రశ్చకు సంజయుడు సమాధానం చెప్పాడు. 'పాపరహితుడవైన ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! పాండవుల ఆధిక్యం బొషధాల మహిమ వలన, మం|(త్రాల బలం వలన ఉద్భవించింది కాదు ఈ 
విషయం నేను ముందుగానే నీకు చెప్పాను. 


విశేషం: అనఘా!= అనేది మర్యాద తెలిపే సంబోధన. దానిని యథాక్షరంగా వాచ్యార్థంలో స్వీకరించనక్కరలేదు. 


ఉ. పాడియు సత్యముం గలరు పాండుతనూజులు నీదుపు త్తు ల 
ప్పాడికి నోడ; రత్తెట(గు పాపము సేయగ జూచితీవు; న 
క్కీడిటు సేయ కే లుడుగు? గెల్వదె ధర్మువు? వారిగెల్పు మీ 
యోడుటయున్‌ ధ్రువంబు విదురోక్తులు వింటిమి గాదె! యేర్చడన్‌. 260 


ప్రతిపదార్థం: పాండు తనూజులు= పాండవులు; పాడియున్‌= న్యాయము; సత్యమున్‌+కలరు= సత్యము కలవారు; 
నీదు+పుత్రులు= నీ కొడుకులు; అ+పాడికిన్‌= ఆ న్యాయానికి; ఓడరు= లోబడరు; ఆ+తెజ(గు= ఆ రీతిగా; పాపము చేయణగన్‌ 
చూచితి+-ఈవు= పాపం చేస్తుండగా నీవు చూస్తూ ఊరకున్నావు; ఆ+కీడు= ఆ పాపం; ఇటు+చేయక= ఈ విధంగా చేయక; 
ఏల+ఉడుగున్‌?= ఏ విధంగా ఊరుకుంటుంది?; ధర్మువు= ధర్మం; గెల్వదు+ఎ?= జయింపదా? (జయిస్తుంది); వారి+గెల్సు= 
వారి(పాండవుల) విజయం; మీ+ఓడుటయున్‌= మీరు ఓడిపోవటం; ధ్రువంబు= నిశ్చయం; ఏర్పడన్‌= స్పష్టముగా; విదుర+ఉక్తులు= 
విదురుని మాటలు; వింటిమి+కాదె!= విన్నాము గదా! 


తాత్సర్యం: పాండవులు న్యాయమూ సత్యమూ కల్గినవారు. న్తీ పుత్రులు న్యాయమునకు లోబడరు. వారు అంతటి 
పాపం చేస్తుంటే నీవు చూస్తూ ఉండినావు. ఆ పాపం ఇట్లా చేయక ఎందుకుంటుంది? ధర్మంజయించదా? 
వారుగెలవడం, మోరు ఓడడం నిశ్చయం. విదురుడిమాటలు స్పష్టంగా విన్నాము గదా? 


క నీయడిగిన భంగిన గాం । గేయు నడిగె నట్లు వారు గెలిచి చనిన యా 
రేయి కురునాథు(; డాతని । కాయన సెప్పినవిధంబు నభివర్ణింతున్‌. 261 


ప్రతిపదార్థం: నీ+అడిగిన+భంగిన్‌+అ= నీవు (ప్రశ్నించిన తీరుగనే; కురునాథు(డు= దుర్యోధనుడు; గాంగేయున్‌= 
గంగకొడుకును(భీష్ముడిని); అట్టు= ఆ విధంగా; వారు= పాండవులు; గెలిచి; చనిన= వెళ్ళిన; ఆరేయి= ఆ రాత్రి; అడిగన్‌= ప్రశ్షించాడు; 
ఆతనికిన్‌= ఆ దుర్యోధనునకు; ఆయన= భీష్ముడు; చెప్పిన+విధంబు= చెప్పిన తీరును; అభివర్లింతున్‌= వివరించి చెప్పగలను. 
తాత్సర్యం: నీవు నన్ను అడిగిన |ప్రశ్చనే దుర్యోధనుడు నాలుగవ నాటి యుద్దం ముగిసిన పిదప, ०१९ భీష్ముడిని 
అడిగాడు. భీష్ముడు చెప్పిన సమాధానాన్నే నేను తిరిగి నీకు వివరించి చెప్పుతాను. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 243 


వ. భీష్ముండు దుర్యోధనున కి && 6३०८ దొల్లియుం బలుమాటుంజెప్పదు' బాండవులకు వాసుదేవుండు 
సహాయుండై యుండు నట్లగుట నెయ్యదియు నసాధ్యంబు లే దప్పరమేశ్వరు మహత్త్వం బున్నరూ 
పెటింగెడు వారు పెక్కండ్రు లే 2606553९ కాపదలు లేవు కౌంతేయు లతని నెలింగి యాశ్రయింతురు 
నీవు సరకుసేయవు వినుము చెప్పెద మానససరస్సు నుత్తరపర్వతంబు నగ్ర ప్రదేశంబున 
దేవతామునిగంధర్వాప్సరోగణంబులు గొలువం గొలువుండి కమలసంభవుండు. 262 


ప్రతిపదార్థం: భీష్ముండు; దుర్యోధనునకున్‌; ఇట్టు+అనియెన్‌; తొల్లియున్‌= పూర్వమే; పలుమాబున్‌= పెక్కుసారులు; చెప్పుదున్‌ 
= చెప్పి యున్నాను; పాండవులకున్‌; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; సహాయుండు+ఐ= బాసటయై; ఉండున్‌= ఉంటాడు; అట్లు+ 
అగుటన్‌= ఆ విధంగా ఉండటంచేత; ఏ+అదియున్‌= ఏదీ; అసాధ్యంబు+లేదు= సాధించలేనిది ఉండదు; ఆ+పరమ+ఈశృరు 
మహత్త్యంబు= ఆ దేవుడి గొప్పదనం; ఉన్నరూపు+ఎణీంగెడువారు= నిజము తెలిసికొనేవారు; పెక్కం(డ్రులేరు= ఎక్కువమంది 
లేరు; ఎణింగినవారలకున్‌= తెలిసినవారికి; ఆపదలు= విపత్తులు; లేవు= ఉండవు; కౌంతేయులు= కుంతి కొడుకులు(పాండవులు); 
అతనిన్‌= శ్రీకృష్ణుని; ఎటీంగి; ఆశ్రయింతురు= శరణు పొందుతారు; నీవు= ఓ దుర్యోధనా! నీవు; సరకు+చేయవు= లెక్క పెట్టవు; 
వినుము; చెప్పెదన్‌= చెప్పుగలను; మానస సరస్సు+ఉత్తర పర్వతంబు= మానస సరోవరం ఒడ్డున ఉత్తర దిక్కున ఉన్న కొండయొక్క; 
९९ ప్రదేశంబునన్‌= శిఖరంపై; దేవతా, ముని, అప్ఫరస్‌+గణంబులు= దేవతలు, మునులు, అప్పరసల సమూహాలు; కొలువన్‌= 
అర్భింపగా; కొలువు+ఉండి= సభ తీర్చి; కమల+సంభవుండు= పద్మం నుండి పుట్టినవాడు= (బ్రహ్మదేవుడు. 
తాత్సర్యం: భీష్ముడు దుర్యోధనుడికి ఈ విధంగా చెప్పాడు. 'నీకు ఇదివరకే ఎన్నో సారులు చెప్పి ఉన్నాను. 
పాండవులకు బాసటగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. అందుచే వారు సాధించలేనిది ఏదీ ఉండదు. శ్రీకృష్ణుడు పరమాత్మ 
అవతారం. ఆతడిని తెలుసుకోగలిగిన వారికి విపత్తులు రావు. పాండవులకు ఆతని మహత్తు తెలియును. వారు 
ఆతడిని శరణు పొందారు. నీవు శ్రీకృష్ణుడిని లెక్కపెట్టవు. నీకు ఒక రహస్యం చెప్పగలను. వినుము. మానస 
సరోవర తీరంలో ఉత్తర దిక్కున ఉన్న కొండ శిఖరంపై ఒకసారి దేవతలు, మునులు, అప్పరసలు మున్నగువారు 
కొలువగా (బ్రహ్మదేవుడు సభ తీర్పాడు. 
విశేషం: 1. మానస సరోవరం : భారతదేశానికి ఉత్తర దిక్కున హిమాలయ పర్వత[శ్రేణుల మధ్య ఉన్న ఒక పెద్ద సరస్సు. ప్రస్తుతం 
- భారతదేశం - టిబెట్టు సరిహద్దులలో ఉంది. తిక్కన కాలంనాటికి అనగా 13వ శతాబ్దం నాటికే గాక సంస్కృత మహాభారత 
రచనా కాలం నాటికే (క్రీస్తుపూర్వం పలు శతాబ్దులకు పూర్వమే మానససరోవరం సుప్రసిద్ధమైన క్షేత్రం. భారతీయుల ప్రాచీన 
భూగోళ పరిజ్ఞానానికి ఇది ఒక నిదర్శనం. మానససరోవర ప్రాంతం దేవతలకు ఆటపట్టు అని పురాణ కథనం. 2. ఉత్తరదిశ 
పవిత్రమైనదని ప్రాచీన భారతీయుల పరిగణన. నదులు ఉత్తర వాహినులు అయిన చోటులు పవి(త్ర క్షేత్రాలుగా పరిగణింపబడినాయి. 
(బ్రహ్మాండము ఉత్తరదిశగా పయనిస్తున్నట్లు నవీన ఖగోళజ్ఞుల అభిప్రాయం. మానస సరోవరం ఉత్తరాన్నే ఉంది. బ్రహ్మ కొలువుదీర్చిన 
కొండ మానససరోవరానికి ఉత్తర దిక్కున ఉంది. 
తే. మణిగగోజ్జ్వలమైన విమాన మొకటి । యంబరంబున గాంచి సర్వాత్ము( డందు 

సన్నిహితు( డగు టెటి(గి హర్షంబు సంభ్ర । మంబు( దలకొన లేచి నమస్కరించి. 263 
ప్రతిపదార్థం: మణి+గణ+ఉజ్ఞ్యలము+ఐన= మణుల సముదాయం చేత మిరుమిట్లు గొలిపే; విమానము+ ఒకటి= ఆకాశంలో 
సంచరించే వాహనము ఒకటి; అంబరంబునన్‌= ఆకాశమందు; కాంచి= చూచి; సర్వ+ఆత్ముడు= పరమాత్మ(విష్ణుదేవుడు); 
అందున్‌= ఆ విమానంలో; సన్నిహితు(డు+అగుట= ఉండటం; ఎణీంగి= తెలిసికొని; హర్షంబు= సంతోషం; సం(భ్రమంబున్‌= 
తొట్రుపాటును; తలకొనన్‌= కూడుకొనగా; లేచి= నిలబడి; నమస్కరించి. 


244 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మణులతో దేదీప్యమానంగా (ప్రకాశించే విమానం (బ్రహ్మదేవుడు ఆకాశంలో ఉండటాన్ని చూశాడు. 
ఆ విమానంలో పరమాత్మ ఉన్నట్లు తెలిసికొని సంతోషంతో తొ(ట్రుపాటుతో లేచి నిలబడి వందనం సమర్పించి 
(తరువాతి పద్యంతో అన్వయం). 

క, " 62692 స్టితి విల । యాకలనవినోద! మునిగణార్టిత! గుణర 

త్నాకల్బ! నిర్గుణాత్మక! । శోకభయాపహపదాబ్ద! శుభకరమూర్తీ!' 264 

ప్రతిపదార్థం: లోక+ఉత్పత్తి+స్టితి+విలయ+ఆకలన+వినోద!= జగత్తులను సృష్టించటం - రక్షించటం - నాశనం చేయటం అనే 
క్రియలయందు వినోదం కలవాడా! ముని+గణ+అర్భ్బిత!= బుషుల సముదాయాల చేత ఆరాధింపబడేవాడా!; గుణరత్న+ఆకల్బ!= 
గొప్ప గుణములు అనెడి రత్నాభరణములు కలవాడా!; నిర్గుణ+ఆత్మక!= గుణరహిత స్వరూపుడా!; శోక+భయ+అపహ+పద+అబ్ద!= 
దుఃఖము భయాల నుండి విముక్తి కల్గించే పద్మములవంటి పాదాలు గలవాడా!; శుభకరమూర్తీ!= మంగళకరమైన ఆకారము 


గలవాడా! 
తాత్సర్యం: 'జగత్తులను సృష్టించడం-కాపాడటం- నాశనం చేయటం అనే క్రియలయందు వినోదించేవాడా! బుషుల 
సముదాయం చేత ఆరాధింపబడేవాడా! గొప్ప గుణాభరణాలు కలవాడా! గుణరహితమూర్తీ! దుఃఖములను, 
భయాలను పోగొట్టే పాదపద్మాలు కలవాడా! శుభము కలుగ చేసే ఆకారము గలవాడా! 
విశేషం: 1. పరమాత్మ స్వరూపం గూర్చి వేదాంతులలో తెగని చర్చ - అతడు నిర్లుణుడా? సగుణుడా? తిక్కన పరమాత్మ స్వరూపం 
'సగుణము” - 'నిర్గుణము” అని చెప్పి సమన్వయ సంధాతగానే నిలబడ్డాడు. తిక్కన దృష్టిలో సగుణోపాసన ~ నిర్గుణోపాసన 
- ఒకే నాణానికి బొమ్మ - బొరుసు వంటివి. 
వ. అని మటియు ననేక ప్రకారంబుల సంస్తుతించి యి ట్లని విన్నవించె. 265 
ప్రతిపదార్థం: అని; మజియున్‌; అనేక+(ప్రకారంబులన్‌; సంస్తుతించి= పొగడి; ఇట్టు+అని= ఈ రీతిగా; విన్నవించెన్‌= విజ్ఞప్రి 
చేశాడు. 
తాత్సర్యం: అని, ఇంకా సెక్కు రీతుల ఆ పరమాత్మను (ప్రస్తుతించి - ఈ విధంగా విజ్ఞప్తి చేశాడు. 
క “నారాయణ! నీకేం గడు । గారవమునం బుట్టి యిజ్ఞగము లన్నింటిన్‌ 

సారమతిం గావించితి । నీ రక్షణ వీని కెల్ల నిలుపై యుండున్‌. 266 
ప్రతిపదార్థం: నారాయణ!= ఓ విష్ణుదేవా!; నీకున్‌+ఏన్‌= నీకు నేను; కడున్‌+గారవమునన్‌= మిక్కుటమగు గొప్పతనముతో; 
పుట్టి= ఉద్భవించి; ఈ+జగములు= ఈ ప్రపంచాలు; అన్నింటిన్‌= అన్నిటినీ; సారమతిన్‌= గొప్పదనముతో; కావించితి(న్‌)= ఏర్పాటు 
చేశాను; వీనికిన్‌+ఎల్లన్‌= వీటి కన్నింటికి; నీ రక్షణ= నీవు కాపాడుట; నిలుపు+ఐ+ఉండున్‌= ఆధారమై ఉంటుంది. 
తాత్సర్యం: నారాయణా! నీకు నేను గౌరవంతో పుట్టి ఈ లోకాలనన్నింటినీ సారవంతమైన బుద్దితో గావించాను. 
నీ రక్షణ వఏటికాధారం, (బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పోషణకర్త కదా!) 
క ఇత్తి మనుష్య భువనం । బుత్తలపడుచున్నయది మహోగ్రాసురదు 

ర్వృత్తముల నీవు కరుణా । యత్తమతిం బుట్టవయ్య! యదువంశమునన్‌. 267 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 245 


ప్రతిపదార్థం: ఈ+తటిన్‌= ఈ అదనులో; మనుష్య+భువనంబు= మనుష్యులు ఉండే లోకము, భూమి(భూలోకం); 
మహా+ఉ(గ్ర+అసుర+దుస్‌ వృత్తములన్‌= మిక్కుటముగ భయంకరమైన రాక్షసుల చెడు పనుల చేత; ఉత్తల పడుచున్న+అది= 
చీకాకయి పోవుచున్నది; కరుణా+ఆయత్త+మతిన్‌= దయగలబుద్దితో కూడినవాడవై; యదు+వంశమునన్‌= యాదవకులంలో; 
పుట్టవయ్య!= జన్మింపవయ్యా! 
తాత్సర్యం: ఈ సమయంలో భూలోకం రాక్షసులు చేసే చెడ్డపనుల వలన మిక్కిలి కలత చెందినది. నీవు దయచేసి 
యదువంశంలో జన్మించవయ్యా. 
విశేషం: లోకంలో ధర్మం నశించినపుడు - విష్ణుదేవుడు అవతరించి ధర్మ సంస్థాపన చేయగలడని భగవద్గీతా ప్రవచనం. 'ధర్మ 
సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” - అని శ్రీకృష్ణుడు. (భగవర్గీతలో.) 
క్ర నరసఖు(డ! నీవు సభుడును । నరలోకమునన్‌ జనించి నానాదైత్వే 

శ్వరుల దెస( బీడ లుడుపుము । ధరణీభారంబు వాయ( దాత్సర్యమునన్‌. 268 


ప్రతిపదార్థం: నర+సఖు(డ!= 'నరుడు' అనే బుషికి మి(త్రుడా!; నీవున్‌; సఖు(డును= మి(త్రుడును; నర లోకమునన్‌= 
మనుష్యలోకంలో; జనించి; నానా దైత్య+ఈశ్య్వరుల+దెసన్‌= పెక్కుమంది గొప్ప రాక్షసుల యొక్క; పీడలు= బాధలు; ధరణీ 
భారంబు= భూభారము; పాయన్‌= తొలగునట్టుగా; తాత్సర్యమునన్‌= తదేకదీక్షతో (నిష్టతో); ఉడుపుము= పోగొట్టుము. 
తాత్సర్యం: నరుడికి మిత్రుడవైన ఓ విష్ణుదేవా! నీవూ, నీ మిత్రుడితో పాటు భూలోకంలో పుట్టి గొప్ప రాక్షసుల 
వలని బాధలు పోగొట్టి, భూభారాన్ని తీసివేయవయ్యా.” 

వ. అని వే(డికొని వినతుండయి యద్దేవుని తోడినీడయుం బోని నరనామధేయుం డగు మహాపురుషుం 


బ్రార్థించిన నన్నారాయణుండునుం గారుణ్యార్టకటాక్షంబున వీక్షించి యట్ల యయ్యెడుం గాక! యని యానతిచ్చి 
యంతర్ణానంబు సేసిన నక్మొలువువా రెల్ల నచ్చెరువంది. 269 


ప్రతిపదార్థం: అని+వే(డికొని= అని ప్రార్థించి; వినతుండు+అయి= నమస్కరించినవాడై; ఆ+దేవుని తోడి నీడయున్‌+పోని= 
ఆ దేవుని వెంట నీడవలె ఉండే; నర నామధేయుండు+అగు= నరుడు అని పేరు గలిగినట్టి; మహా+పురుషున్‌= గొప్పవాడిని; 
ప్రార్థించినన్‌= వేడుకొనగా; ఆ+నారాయణుండునున్‌= ఆ విష్ణుదేవుడును; కారుణ్య+ఆ(ర్ట+కటాక్షంబునన్‌= దయతో తడిసిన 
క్రీగంటి చూపుతో; వీక్షించి= చూచి; అట్టు+అ= అదే రీతిగా (నీవు ప్రార్థించిన తీరుగనే); అయ్యెడున్‌+కాక!= జరుగుగాక!; 
అని+ఆనతిచ్చి= అని ఆజ్ఞాపించి; అంతర్జానంబు+చేసినన్‌= మాయంకాగా; ఆ+కొలువువారు+ ఎల్లన్‌= ఆ సభలోని వారు అందరు; 
అచ్చెరువు+అంది= ఆశ్చర్యం పొంది. 

తాత్సర్యం: ఆ విధంగా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడిని, ఆతడికి తోడు నీడగా ఉన్న నరుడు అను పేరుగల మహాత్యుని 
ప్రార్థించాడు. ఆ నారాయణుడు దయతో కూడిన (క్రీగంటి చూపులతో (బ్రహ్మదేవుడిని చూచి “సరే - నీ ప్రార్థన 
(ప్రకారమే జరుగుగాకి అన ఆనతిచ్చి, మాయమయ్యాడు. ఆ (బ్రహ్మదేవుడిని చూచి కొలువు కూటంలోని వారందరూ 
ఆశ్చర్యం పొందారు. 


క, _*“పరమేష్టి! నీవు గడు(ద। త్పరతను వినయంబు సేసి ప్రార్థించితి వె 


@ 


వ్వరొకో వీరలు? నావుడు । సరసిరుహాసను(డు సెప్పె సంప్రీతిమెయిన్‌. 270 


~~ 


246 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పరమేష్టి!= ఓ (బ్రహ్మదేవుడా!; నీవు; కడున్‌+ తత్సరతను= మిక్కుటమగు నిష్టతో; వినయంబు+చేసి= గౌరవం 
చూపించి; ప్రార్థించి తివి= వేడుకొన్నావు; ఎవ్వరు+ఒకో+వీరలు?= వీరు ఎవ్వరు?(ఈ ఇరువురు); నావుడున్‌= అని (కొలువు వారలు) 
అడుగగా; సంపీతిమెయిన్‌= మిక్కుటమగు తృప్తితో; సరసిరుహ+ఆసను(డు= పద్మం ఆసనంగా కలవాడు, (బ్రహ్మదేవుడు; 
చెప్పెన్‌= చెప్పాడు. 

తాత్సర్యం: 'ఓ (బ్రహ్మదేవుడా! నీవు మిక్కిలి వినయం చూపించి భక్తితో (ప్రార్థించిన వారు ఎవరు?’ అని కొలువు 
కూటంలోనివారు (ప్రశ్నించగా, మిక్కిలి సంతృప్తితో బ్రహ్మదేవుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. 


క ‘“పరమమును లాదిపురుషులు । నరనారాయణులు వీరు నా కారాధ్యుల్‌ 
నరహితముగ బ్రార్థించితి । ధర బుట్టుం డనుచు దాని దలకొనిరి దయన్‌. 271 


ప్రతిపదార్థం: పరమ+మునులు= గొప్ప బుషులు; ఆది+పురుషులు= మొదటినుండీ ఉన్నవారు; నర+నారాయణులు= నరుడును, 
నారాయణుడును అనువారలు; వీరు; నాకున్‌= నాకు((బ్రహ్మదేవునకు); ఆరాధ్యుల్‌= అర్బింప దగినవారు; నర+హితముగన్‌= 
ప్రజలమేలు కొరకు; ధరన్‌= భూమిపై; పుట్టుండు+అనుచున్‌= జన్మింపుడు అని; ప్రార్థించితిన్‌= వేడుకొన్నాను; దానిన్‌= ఆ 
ప్రార్థనకు; దయన్‌= కరుణతో; తలకొనిరి= అంగీకరించారు. 

తాత్సర్యం: వీరు గొప్ప బుషులు, ఏరు ఆది పురుషులు. నరనారాయణులు. నాకు పూజనీయులు. (ప్రజల మేలు 
కొరకై - వీరిని భూలోకంలో పుట్టుడని నేను ప్రార్థించాను. వారు దయతో నా ప్రార్థన అంగీకరించారు. 


క.  ఇలంర్రీడగం బుట్టిన వీ । ८९८ గేవల మర్వులని సరకు సేయనివా 
రలు సెడుదు 2806 భక్తిం । గొలిచిన వారలకు శుభ మగును 2०८ 50८०5." 272 


ప్రతిపదార్థం: ఇలన్‌= భూమిపై; (క్రీడగన్‌= వినోదముగా(ఆటగ); పుట్టిన= జన్మించిన; వీరలన్‌= వీరిని( శ్రీకృష్ణుని - అర్జునుని); 
కేవల+మర్త్యులు+అని= పూర్తిగా మానవ మా(త్రులు అని; సరకు+చేయనివారలు= లెక్కచేయకుండా (ప్రవర్తించేవారు; చెడుదురు= 
పాడైపోతారు; ఎటీ(గ= తెలిసి; భక్తిన్‌= పూజ్యభావంతో; కొలిచిన+వారలకున్‌= అర్బించిన వారలకు; ఎందున్‌= ఎచటనైనను; 
శుభము= మేలు; అగును= కలుగుతుంది; వినుడు= ఆలకింపుడు. 

తాత్సర్యం: వినండి. భూమి మోద వినోదంగా పుట్టిన వీరిని కేవలం మానవులని లెక్కచేయనివారు చెడిపోతారు. 
తెలుసుకొని భక్తితో కొలిచిన వారికి ఎచ్చటకైనా శుభం కలుగుతుంది. 


వ. అనియెణింగించి బ్రహ్మ దనలోకంబున కరిగె( గొలువువారలు నిజస్థానంబులకుం జని రిక్కడ నీకథ 
నారదజామదగ్యవ్యాసాదులచేత వింటిం దొల్లియు మహామునులు నిన్ను నరనారాయణుతోడి 
వైరంబు వలవ దని వారించిర కాదే? నీవు మదాంధుండవై మానవైతి వింకనైనను గృష్ణు నాశ్రయించి 
పాండవులతోడి పొత్తున మెలంగి బ్రదుకుమని చెప్పి భీష్ముం ८०८८००८८ గౌరవపతియు నప్పలుకులు 
పెడచెవులం బెట్టె మీరు దగువారు సేయు హితోపదేశంబు లాచరించెదరె?' యని పలికి సంజయుం 
డమ్మహీపతి కిట్లనియె. 273 


ప్రతిపదార్థం: అని+ఎజీంగించి; (బ్రహ్మ; తన+లోకంబునకున్‌= తన భువనమునకు(అనగా సత్యలోకానికి); అరిగెన్‌= 
వెళ్ళిపోయాడు; కొలువువారలు= సభలోనివారు; నిజ+స్థానంబులకున్‌= తాము నివసించే స్థలాలకు; చనిరి= వెళ్ళారు; ఈ+కడన్‌= 
ఇక్కడ; ఈ కథ= ఈ వృత్తాంతం; నారద+ జామదగ్ట్య వ్యాసాదుల చేతన్‌= నారదుడు- పరశురాముడు-వ్యాసుడు మున్నగు 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 247 


వారిచే; వింటిన్‌; తొల్లియున్‌+మహా+మునులు= పురాణకాలం నాటి గొప్ప బుషులు; నిన్నున్‌; నర+నారాయణులతోడి + 
వైరంబు= నరుడితో, నారాయణుడితో శత్రుత్వం; వలవదు+అని= వద్దు; అని వారించిరి+అ+కాదు+ఏ?= అడ్డుకున్నారు 
గదా; నీవు; మద+అంధుండవు+ఐ= గర్వంచే (గ్రుడ్డివాడవై; మానవు+ఐతివి= ఆవైరం విడనాడలేదు; ఇంకన్‌+ఐనను= ఇకమీదట 
అయినప్పటికీ; కృష్ణున్‌+ఆ(శ్రయించి= శ్రీకృష్ణుని శరణువేడి; పాండవులతోడి+పొత్తునన్‌= పాండవులతోడి స్నేహంతో; 
మెలంగి= సంచరించి; (బ్రదుకుము= జీవింపుము; అని+చెప్పి; భీష్ముడు; ఊరకుండెన్‌; కౌరవపతియున్‌= కౌరవుల 
రాజును(దుర్యోధనుడును); ఆ+పలుకులు= భీష్ముని మాటలు; పెడ+చెవులన్‌ పెట్టెన్‌= నిర్లక్ష్యం చేశాడు; మీరు= మీరు (నీవు, 
నీ కొడుకులు దుర్యోధనాదులు); తగువారు= తగినవారు; చేయు= చెప్పే; హిత+ ఉపదేశంబులు= మేలైన మాటలు; 
ఆచరించెదరె?= అనుష్టిస్తారా?; అని పలికి; సంజయుండు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజునకు( ఆ ధృతరాష్ట్రునకు); 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని తెలియజేసి (బ్రహ్మ తనలోకానికి పోయాడు. కొలువులోని వారందరూ వారివారిస్థానాలకు వెళ్లారు. 
ఇక్కడ ఈ వృత్తాంతము నారదుడు, పరశురాముడు, వేదవ్యాసుడు మొదలైన వారిచేత విన్నాను. ఇంతకుముందే 
నరనారాయణులతో శత్రుత్వం వద్దని నిన్ను మహా మునులు వారించలేదా? నీవు మదాంధుడవై శత్రుత్వాన్ని 
మానలేదు. ఇకనైనా కృష్ణుని ఆశ్రయించి పాండవులతోటి పొత్తుతో మెలగి (బ్రతుకము అనిచెప్పి భీష్ముడు 
ఊరకున్నాడు. దుర్యోధనుడు ఆ మాటలను నిర్లక్ష్యంచేశాడు. నీవు, నీ కొడుకులు తగినవారు చేసే హితోపదేశాలు 
ఆచరిస్తారా? అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడితో మళ్ళీ ఇట్టన్నాడు. 


భీష్ముని పంచమదివసయుద్ద(క్రమము (సం. 6-65-1) 


క వేగిన గౌరవసేనలు । వేగమ కైసేసి యనికి వెడలెం దీవ్రో 
ద్యోగత భీష్ముని మున్నిడి | సాగరములు మేరదప్పచందం బొందన్‌. 274 


ప్రతిపదార్థం: వేగినన్‌= సూర్యోదయం కాగానే; కౌరవ+సేనలు= కౌరవుల సైన్యాలు; వేగమ= శీఘంగా; కైసీసి= అలంకరించుకొని; 
తీవ+ఉద్యోగతన్‌= పెద్ద (ప్రయత్నంతో; భీష్ముని+మున్ను+ఇడి= భీష్ముని ముందు పెట్టుకొని; సాగరములు= సముద్రాలు; 
మేర+తప్పు+చందంబు+ఒందన్‌= చెలియలికట్టనుదాటి విజృంభించే విధంగా; అనికిన్‌= యుద్దరంగానికి; వెడలెన్‌= వెళ్ళాయి. 


తాత్సర్యం: (ప్రొద్దు పొడవగానే కౌరవసేనలు అలంకారాలు చేసికొని - భీష్ముడి నాయకత్వంలో సముద్రాలు 
చెలియలికట్టను దాటి ఉప్పొంగి పొరలేటట్లు యుద్దానికి సన్నద్దమై వెళ్ళాయి. 
బు ౧ ©> ^> 


నిశేషం: అలం: ఉత్రేక్ష. యుద్దరంగానికి - భటులు - इर" వెళ్ళేవారని తిక్కన दविष्ठ. భటులు యుద్దానికి వెళ్ళేటప్పుడు 

పెండ్లి కొడుకుల ఆహార్యం” ధరించేవారట. బహుశ : ఇది తిక్కన - తాను ప్రత్యక్షంగా చూచిన సమకాలీన వృత్తం కావచ్చు. 

వ. ఇట్లు వెడలి మకరవ్యూహం బమర్షుకొని నిలిచె నంత బాండవులును శ్వ్యేనవ్యూహంబుగా మోహరించి 
రందు ముఖంబున భీమసేనుండును నయనంబుల ధృష్టద్యుమ్న శిఖండులును శిరంబున సాత్యకియును 
గంఠంబునం గిరీటియు వామపక్షంబున విరాటద్రుపదులును దక్షిణపక్షంబున గేకయులును వీపున 
నభిమన్యు ద్రౌపదేయులును బుచ్చంబున నకులసహదేవసహితుం డయి యుధిష్టిరుండును నిలిచి 
రివ్విధంబున సన్నద్ధంబు లయిన యుభయవ్యూహంబులు మేదురతూర్యనినాదంబులు రోదసీకుహరంబు 
నిండ నొండొంటిం గదిసిన. 275 


248 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్ల్టు+వెడలి= ఈ విధంగా వెళ్ళి; మకర+ వ్యూహంబు= మొసలి ఆకారంగా భటులను ఏర్పరచిన పన్నుగడ; 
అమర్చుకొని+నిలిచెన్‌= ఏర్పాటు చేసికొని నిలిచాయి; అంతన్‌= అటుపిమ్మట; పాండవులును= పాండవులుకూడ; 
శ్యేన+వూ హంబుగాన్‌= డేగ ఆకారంలో; మోహరించిరి= సేనను పన్నారు; అందున్‌= ఆ వ్యూహంలో; ముఖంబునన్‌= 
మొగమునందు; భీమసేనుండును= భీముడును; నయనంబులన్‌= కన్నుల దగ్గర; ధృష్టద్యుమ్న శిఖండులును= ధృష్టద్యుమ్నుడును; 
శిఖండియు; శిరంబునన్‌= తలవద్ద; సాత్యకియున్‌; గండంబునన్‌= చెక్కిలివద్ద; కిరీటియున్‌= అర్జునుడును; వామపక్షంబునన్‌= 
ఎడమ(ప్రక్కగ (ఎడమరెక్కగా); విరాట+[ద్రుపదులును= విరాటుడు, (ద్రుపదుడును; దక్షిణ+పక్షంబునన్‌= కుడిప్రక్క(కుడిరెక్కగా); 
కేకయులును= కేకయ రాజ్యాధిపతులును; ఏీ(పునన్‌; అభిమన్యు+ (ద్రౌపదేయులును= అభిమన్యుడును (ద్రౌపది యొక్క 
కొడుకులును; పుచ్చంబునన్‌= తోక దగ్గర; నకులుడు+సహదేవ సహితుండు+అయి= నకులుడును, సహదేవుడును తోడుగా 
గలవాడయి; యుధిష్టిరుండును= ధర్మరాజును; నిలిచిరి= నిలబడ్డారు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; సన్నద్దంబులు+అయిన= 
యుద్ద ప్రయత్నములు చేసికొన్న; ఉభయ+వ్యూహంబులున్‌= రెండు మోహరములును, (కురుపాండవసైన్య వ్యూహాలురెండూ); 
మేదుర+తూర్య నినాదంబులు= దట్టమైన బూరాల ధ్వనులు; రోదసీ+కుహరంబు= భూమి ఆకాశాల మధ్యస్థలం; నిండన్‌= 
పూర్తిగా వ్యాపింపగా; ఒండు+ఒంటిన్‌= ఒకదానిని ఒకటి; కదిసినన్‌= మార్కొనగా. 
తాత్సర్యం: కౌరవసేన మొసలి మోహరంగా ఏర్పడింది .పాండవసేన డేగి ఆకారంగా ఏ ర్పడింది. పాండవవ్యూహం లో- 
డేగ ఆకృతి పన్నాగంలో భీముడు ముఖస్థానంలో ఉన్నాడు. ధృష్టద్యుమ్నుడు - శిఖండి రెండు కన్నులుగా ఏర్పడ్డారు. 
సాత్యకి తల అయ్యాడు. కంఠస్థానంలో అర్జునుడు నిలిచాడు. ఎడమరెక్కగా విరాట (ద్రుపదులు, కుడి రెక్కగా 
కేకయులు ఉన్నారు. వీపున అభిమన్యుడు - ద్రౌపదీపుత్రులు నిలిచారు. తోకగా నకుల సహదేవులతో పాటు ధర్మరాజు 
నిలిచాడు. ఈ ఏధంగా కురు పాండవ బలాలు యుద్దమునకు సన్నద్దములై నిలిచాయి. భూమి ఆకాశం మధ్య 
భాగాన్ని, తూర్యరావాలు నిండుగా ఆవరించాయి. ఉభయోనలూ ఒండొంటిని మార్కొన్నాయి. 
> మకరవ్యూహం బనియెడు । మకరాలయ మపుడు దర్పమహిమోజ్ఞ్వలు(డై 

మకరక్రీడం జండత । మకరాభీలముగ( జొచ్చె మారుతి యధిపా! 276 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధృతరాష్ట్రమహారాజా!; మారుతి= వాయుపుత్రుడు (భీముడు); మకర+వ్యూహంబు+అనియెడు= 
మొసలి మొగ్గరము అనే; మకరాలయము= సముద్రము; అపుడు= ఆ సమయంలో; దర్స+మహిమ+ఉజ్ఞ్యలు(డు+ఐ= 
గర్యాటోపంతో, ప్రకాశించే వాడై; మకర+క్రీడన్‌= మొసలి వలె ఆడుతూ; చండతన్‌= ® चम మకర+ఆభీలముగన్‌= మొసలివలె 
భయంకరత్యం చూపిస్తూ; చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీముడు మకరవ్యూహంలో ఆటోపంగా మిరుమిట్లు గొలిపే గర్వంతో 
ప్రవేశించి చేరాడు. ఆ మకరవ్యూహం సముద్రం వలె ఉన్నది. సముద్రంలో వినోదించే మొసలివలె భీముడు 
భయంకర స్వరూపంతో అందులో (ప్రవేశించాడు. 
&. చొచ్చి పితామహుంగని యిషుప్రచయంబున( గప్పె నాత(డుం 

జిచ్చున నేయి వోసినవిశేషము దో(ప(గ భీము నొంచి ము 


చ్చిచ్చున నేర్చునట్టులుగం జేసి దదూర్ణితసేన నంత వి 
వ్వచ్చు(డు వచ్చి దివ్యశరవర్గనిరర్గళవిక్రమంబునన్‌. 277 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 249 


ప్రతిపదార్థం: చొచ్చి= (ప్రవేశించి; పితామహున్‌+కని= భీష్ముడిని చూచి; ఇషు+(ప్రచయంబునన్‌= బాణాల సముదాయంలో; 
కప్పెన్‌= ముంచాడు; ఆత(డున్‌= ఆ భీష్ముడూ; చిచ్చునన్‌= అగ్గిలో; నేయి+పోసిన, విశేషము+లోయప(గన్‌= ఆజ్యం పోసినట్టి 
గొప్పతనం కనిపించేటట్టుగా; భీమున్‌= భీముడిని; నొంచి= నొవ్వచేసి; తద్‌+ఊర్జిత+సేనన్‌= ఆతడి గొప్ప సైన్యాన్ని; ముచ్చిచ్చును+ 
ఏర్చునట్టులుగన్‌= మూడు అగ్నులతో దహించేటట్టుగా; చేసెన్‌; అంతన్‌= అటు పిమ్మట; వివ్వచ్చు(డు= అర్జునుడు; దివ్య శర 
వర్గ నిరర్గళ విక్రమంబునన్‌= దేవతలకు సంబంధించిన అమ్ముల సముదాయంతో అడ్డులేని పరాక్రమంతో. 
తాత్సర్యం: భీముడు కౌరవులు పన్నిన మకర వ్యూహంలోనికి చొరబడి భీష్ముడిని అమ్ముల గుంపుతో కప్పివేశాడు. 
భీష్ముడు నేయి పోసిన అగ్గివలె (ప్రజ్వలించి, పాండవసేనను ముచ్చిచ్చులో ముంచాడు. అప్పుడు అర్షునుడు వచ్చి, 
దేవతలు తనకు బహూకరించిన బాణాలు ప్రయోగించి, అడ్డులేని పరాక్రమంతో భీష్ముడిని మార్కొన్నాడు. 
విశేషం: అలం: ఉపమ. 1. భీముడు - భీష్మునిపై బాణాలు (ప్రయోగిస్తే - అది అగ్నిలో ఆజ్యం పోసినట్టు అయింది. భీష్ముడు 
ప్రజ్య్వరిల్హాడు. 2. ముచ్చిచ్చు= మూడు అగ్నుల సమాహారం. (త్రేతాగ్నులు. 1. ఆహవనీయం - గార్హపత్యం - దక్షిణాగ్ని. 
క భీష్ముని గర్వం బుడిపి మ। హోష్మలు(డై కౌరవేంద్రుయోధుల కెల్లన్‌ 

గ్రీష్మాదిత్యుని క్రియ న । ర్లిష్మత్త్వ్వము సూపి యడరె సేనలు దెరలన్‌. 278 
ప్రతిపదార్థం: భీప్మని+గర్వంబు+ఉడిపి= భీష్ముని మదము పోగొట్టి; మహా+ఉష్మలు(డు+ఐ= గొప్ప వేడిమి గలవాడై; కౌరవ+ఇం(ద్రు 
యోధులకున్‌+ఎల్లన్‌= దుర్యోధనుడి వఏరులందరకు; (గ్రీష్మ+ఆదిత్యుని+(క్రియన్‌= ఎండాకాలపు సూర్యునివలె; అర్భిష్మత్త్య్యము= 
మండుటెండ; చూపి=ప్రదర్శించి; సేనలు+తెరలన్‌= (కౌరవ) సేనలు వెనుకంజ వేయునట్టుగా; అడరెన్‌= విజృంభించాడు. 
తాత్సర్యం: అర్జునుడు వచ్చి మార్కొని భీష్ముడిని అరికట్టాడు. మండుటెండవలె ప్రకాశించి, కౌరవవీరుల నందరను 
వేసవికాలంలో సూర్యుడివలె వేడిమి చూపి, కౌరవసేనలను వెనుకంజ వేసేటట్టు చేసి విజృంభించాడు. 
వ. అట్టియెడ నీకొడుకు గురునిం గదిసి యతని కి ట్లనియె. 279 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; నీ+కొడుకు= నీ పుత్రుడు(దుర్యోధనుడు); గురునిన్‌= ఆచార్యుడిని (ద్రోణుని); 
కదిసి= చేరి; అతనికిన్‌= (ద్రోణునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ఆ సమయంలో నీ కొడుకు దుర్యోధనుడు - గురువైన (ద్రోణుడి దగ్గరకు చేరి ఈ విధంగా అన్నాడు. 
తే. “పట్టి పాలార్జెదరు మీరు పాండుసుతుల । నీవు భీష్ముండు నలిగిన దేవతలకు 

నైన మార్మొనవచ్చునే? సేన నరుడు । నొంప(ా నిట్టు 6०६४९8०८ దగునె?' 280 
ప్రతిపదార్థం: మీరు= మీరు పాండుసుతులన్‌= పాండవులను; పట్టి పాలార్చెదరు= ఉపేక్షిస్తున్నారు; నీవు= ఓ (ద్రోణాచార్యా!; 
భీష్ముండు= భీష్ముడును; అలిగినన్‌= కోపిస్తే; దేవతలకున్‌+ఐనన్‌= వేల్పులకు అయినా; మార్కొనన్‌వచ్చునే?= ఎదిరించసాధ్యం 
అవుతుందా? సేనన్‌= సైన్యమును; నరు(డు= అర్జునుడు; నొంపగాన్‌= చీకాకు పరచగా; ఇట్టులు= ఈ విధంగా; ఒప్పరికింపన్‌+ 
తగును+ఎ?= ఉపేక్షింపవచ్చునా? 
తాత్సర్యం: ఓ (ద్రోణాచార్యా! మీరు (నీవూ, భీష్ముడూ) పాండవులను ఉపేక్షిస్తున్నారు. నీవు భీష్ముడు, కోపిస్తే- 
మిమ్ము దేవతలు గూడ ఎదిరించలేరుకదా! అర్జునుడు మన కౌరవసేనను చీకాకు పరుస్తూ ఉంటే - మీరు 
చూస్తూ ఊరకుంటున్నారేమిటి?' 


250 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని కుంభసంభవుండు గటకటం బడి యతనితో ని ట్లనియె. 281 


ప్రతిపదార్థం: అనినన్‌+విని; కుంభసంభవుండు= (ద్రోణుడు; కటకటంబడి= నొచ్చుకొని; అతనితోన్‌= దుర్యోధనునితో; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని దుర్యోధనుడు పలుకగా మనస్సులో ఎంతో బాధపడి (ద్రోణుడు ఈ విధంగా అన్నాడు. 


తే. “ఎన్న(డును మున్నువారలయేపు నోప(। గానమెట్లు సముద్రంబులోన బుట్ట 

5358८ గొన్నంత గొను(గాక వారిగెల్వ । మాకు శక్యంబె చవిగాని మాటలేల?” 282 
ప్రతిపదార్థం: ఎన్నడును+మున్ను= మునుపెప్పుడూ; వారల= పాండవులయొక్క; ఏపు= ఆధిక్యం; ఎట్టున్‌= ఏ విధంగానూ; 
ఓపన్‌+కానము= తట్టుకొనటం చూడలేదు; సము(ద్రంబులోనన్‌; బుజ్జవైవన్‌= సొరకాయబుగ్రను వేయగా; కొన్నంత+కొను= 
అందులో పట్టేటంత నీటిని మాత్రమే అది తీసికొనగలదు; కాక; వారిన్‌+గల్వన్‌+మాకున్‌= మాకు వారిని గెలవటానికి; శక్యంబె?= 
సాధ్యమా?; చవి+కానిమాటలు+ఏల?= రుచించని పలుకులు ఎందుకు? 
తాత్సర్యం: మునుపెన్నడూ పాండవుల ఆధిక్యాన్ని తట్టుకోవడం చూడలేదుగదా! సముద్రంలో ఒకసొరకాయబుగ్ర 
వేస్తే అదిగహించగలిగినంత నీటినే (గ్రహిస్తుంది. అంతేగాని సముద్రపు నీటినంతటనీ (గహించలేదు. మా శక్తి 
ఆ పాటిదే. ఈ రుచిలేని మాటలెందుకు? 
విశేషం: 'మాకు' 'కానము' అను బహువచన ప్రయోగం (ద్రోణుడి మాటలలోనిది - గమనింపదగును. అతడు భీష్ముడినికూడా 
తనతోపాటు కలిపికొని మాటాడాడు. 
క అనుచు మొన గడచి నడచిన । గని పాండుతనూజు సైనికవ్రాతంబుల్‌ 

గనుకని విచ్చిన సాత్యకి । యనిలజవం 2901८ ८० న స్తాచార్యున్‌. 283 
ప్రతిపదార్థం: అనుచున్‌= అని చెప్పుచు; మొన+కడచి+నడచినన్‌= కౌరవ సేననుదాటి ముందుకు సాగి రాగా; కని= (ద్రోణుని 
చూచి; పాండు తనూజు సైనిక వాతంబుల్‌= పాండవుల సేనా సమూహాలు; కనుకనిన్‌+విచ్చిన= చెల్లాచెదరై పోయిన; సాత్యకి 
+ఆచార్యున్‌= (ద్రోణుని; తాశెన్‌= మార్కొన్నాడు. 


అనిల+జవంబు+ఎసయగన్‌= వాయు వేగం అతిశయించగా; అస్త 


తాత్సర్యం: ఆ విధంగా [ద్రోణుడు దుర్యోధనునితో పలికి, కౌరవసేనను దాటి ముందరకు రాగా, చూచి 
పాండవసేనలు తొ[ట్రుపాటుతో చెల్లాచెదరైపోయాయి. అప్పుడు సాత్యకి వాయువేగంతో విజృంభించి (ద్రోణాచార్యుడిని 
మార్కొన్నాడు. 


ద్రోణుండు దుర్యోధన డ్రేరితుండై పాండన సైన్యంబుపైం గనియుట (స-6-65-21) 


2 


తాకి 000९ బాణతతి గవియించిన నవ్వుచు 26८0 నారసములు 
గురుడు శైనేయుపైం గురిసిన నొచ్చియు దెరలక యాతండు తీవ్రభంగిం 

బెన(గంగ( జూచి పావని యేచి గురునిపై నిశితాస్త్రసంతతి నించి నొంచె 

నంత శల్యుండును శాంతనవుండును నతనికి( దోడ్చడి యడరి భీము 


ఆ. నేయందొడ(గుటయును నేడ్తెబి ద్రౌపదే । యులును దానుC 082 ०००१९९८ 
బటురయంబుమై సుభద్రాసుతుండు దు । ర్వార విశిఖతతుల వారి( బొదివె. 284 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 251 


ప్రతిపదార్థం: తా(కి= మార్కొని; ఉజ్జ్యుల బాణ తతిన్‌= (ప్రకాశించే అమ్ముల సముదాయం; కవియించినన్‌= ప్రయోగించగా; 
నవ్వుచున్‌; బెడిదంపు+నారసములు= గొప్ప బాణాలు; గురు(డు= ద్రోణుడు; శైనేయుపైన్‌= సాత్యకిపై; కురిసినన్‌= అమ్ముల 
వాన వర్షింపగా; నొచ్చియున్‌= బాధపడి కూడ; తెరలక= వెనుకంజ వేయక; ఆతండు= సాత్యకి; తీవ్ర+భంగిన్‌= మిక్కుటముగా; 
పెనగంగన్‌+చూచి= పోరాడటం చూచి; పావని= భీముడు; ఏచి= విజృంభించి; గురునిపైన్‌= |ద్రోణుడిపై; నిశిత+అస్ర+సంతతిన్‌= 
వాడియెన అమ్ముల సముదాయాన్ని; నించి+నొంచెన్‌= నిండించి నొప్పించాడు; అంతన్‌= అటుపిమ్మట; శల్యుండును 
శాంతనవుండునున్‌= శల్యుడును, భీష్ముడును; అతనికిన్‌= (ద్రోణాచార్యునకు; తోడ్సడి= సాయం చేసి; అడరి= విజృంభించి; 
భీమున్‌= భీముని; ఏయన్‌+తొడ(గుటయును= బాణాలు వేయడానికి పూనుకొనగా; ఏడ్తెజిన్‌= పరాక్రమంతో; |ద్రౌపదేయులును= 
ద్రౌపదీ పుత్రులును; తాను= తాను(అభిమన్యుడు); కవిసి= మార్కొని; ఉగ్ర+లీలన్‌= భయంకరంగా; పటు+రయంబుమైన్‌= 
గొప్ప వేగంతో; సుభ(ద్రా+సుతుండు= అభిమన్యుడు; దుర్వార విశిఖ తతులన్‌= అడ్డగించటానికి వీలులేని అమ్ముల 
సముదాయంతో; వారిన్‌= వారిని((ద్రోణుడిని, భీష్ముడిని, శల్యుడిని); పొదివెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: సాత్యకి (ద్రోణుడిని మార్కొని, వెలుగొందే అమ్ములు అతడిపై గుప్పించాడు. [ద్రోణుడు సాత్యకి 
సాహసానికి నవ్వుకొంటూ గొప్ప బాణంతో అతడిని కొట్టాడు. సాత్యకి దెబ్బతిని కూడా జంకకుండా యుద్దం 
చేయటం గమనించి - భీముడు అతడికి సాయం చేయటానికి వెళ్ళాడు. వెళ్ళి (ద్రోణుడిపై వాడిబాణాలు 
కురిపించాడు. అంతట భీష్ముడు, శల్యుడు |ద్రోణాచార్యుడికి బాసటగా నిలిచి, భీముడిని మార్కొన్నారు. అప్పుడు 
భీముడికి బాసటగా (ద్రౌపదీసుతులూ అభిమన్యుడూ వచ్చి వాడిబాణాలు [ద్రోణుడిపైనా - అతనికి బాసటగా 
నిల్చిన భీష్మునిపైనా, శల్యుడిపైనా ప్రయోగించారు. 
విశేషం: తిక్కన మనఃఫలకంపై - కురుక్షేత్ర సంగ్రామ (క్రమం హత్తుకొనినట్టుగా కన్పిస్తుంది - అతడు చేసిన యుద్దవర్లనను 
బట్టి. భీష్మ - [ద్రోణ - కర్లపర్వాలలో ఎచ్చట చూచినా - చెప్పినది చెప్పక - ఒక్కచోటగూడా తబ్బిబ్బు లేకుండగా తిక్కన - 
చదువరుల కన్నులకు కట్టినట్టుగా వర్లించడం - గుర్తింప దగినట్టి విశేషం. 
చ. కడువడితోడ నప్పుడు శిఖండి ధనుర్గుణ నిస్వనంబు పె 

एत బాణజాలము వియత్తటి( గప్ప(గ నీదు సైన్యముల్‌ 

సుడివడ ९४८१८ దాశుటయు( జూచి మనంబున నా(టదానితోం 

బొడుతునె? యంచు మార్మొనక పోయె దొలంగి యతండు భూవరా! 285 
ప్రతిపదార్థం: భూవరా!= ఓ మహారాజా; కడువడితోడన్‌= మిక్కిలి వేగంతో; అప్తుడు= ఆ సమయంలో; శిఖండి; ధనుస్‌+గుణ+నిస్వనంబు= 
విల్లుయొక్క అల్లెత్రాటి మోత; పెల్లు+అడర(గన్‌= ఎక్కువగా విజృంభింపగా; బాణ జాలము= అమ్ముల గుంపు; వియత్‌+తటిన్‌= 
ఆకాశ ప్రదేశాన్ని; కప్పయగన్‌= కప్పగా; నీదు+సైన్యముల్‌= నీ సేనలు; సుడి+పడన్‌= గుండ్రముగా తిరుగగా; భీష్మున్‌= భీష్ముడిని; 
తాశుటయున్‌= మార్కొనుట; చూచి= పరికించి; మనంబునన్‌= మనస్సులో; ఆటదానితోన్‌= ఆడుదానితో((స్తీతో); పొడుతునె?= 
ఎదుర్కొంటానా?; అంచున్‌= అని అంటూ; అతండు= భీష్ముడు; తొలంగి పోయెన్‌= దూరంగా తొలగి వెళ్ళాడు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు శిఖండి మిక్కుటమగు వేగంతో, తన వింటినారితో పెద్ద రొద 
చేస్తూ; ఆకాశం అంతా తన బాణాలతో కప్పుతూ వచ్చి నీ సేనలు సుడిపడేటట్ల్టు చేస్తూ భీష్ముడిని మార్కొన్నాడు. 
'ఒక ఆడదానితో నేను యుద్దం చేస్తానా?' అని తన మనస్సులో భావించి, భీష్ముడు తొలగిపోయాడు. 


క్ర కనుగొని కురుపతి యాచా । ర్యుని( బురికొలుపుటయు నాత( డుద్దామగతిం 
జని కడిమి 2०९0 నుజ్జ్వల । ఘనమార్గణపుంజముల శిఖండి దెరల్లెన్‌. 286 


252 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కను(గొని= చూచి; కురుపతి= కురురాజు(దుర్యోధనుడు); ఆచార్యునిన్‌= గురుని(ద్రోణుని); పురికొల్పుటయున్‌= 
ప్రోత్సహించగా; ఆత(డు= ద్రోణుడు; ఉద్దామగతిన్‌+చని= భయంకరమైన రీతిగా వెళ్ళి; కడిమి+మెణుయన్‌= పరా(క్రమము 
వెలుగొందగా; चदु ఘన మార్గణ పుంజములన్‌= (ప్రకాశమానములైన గొప్పవైన బాణముల సముదాయంతో; శిఖండిన్‌= 
శిఖండిని; తెరల్బెన్‌= మరలునట్టుు చేశాడు. 
తాత్సర్యం: శిఖండితో యుద్దం చేయటానికి ఇష్టంలేక - భీష్ముడు వెళ్ళిపోవటం చూచి, దుర్యోధనుడు 
ద్రోణాచార్యుడిని పురికొల్పాడు. ద్రోణుడు పరాక్రమం ప్రకాశించగా, భయంకరంగా వెళ్ళి, వెలుగొందే అమ్ముల 
సముదాయం (ప్రయోగించి శిఖండిని మరలించాడు. 
క అమ్మెయి( గౌరవులును ద । ర్ప మృ్మలర(గ జెలగుటయును బాండవబలముల్‌ 

సమ్ముఖమున( దల(పడినను । సమ్మర్ణం బుగ్ర మయ్యె సంగ్రామమునన్‌. 287 
ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆరీతిగా; కౌరవులును= కౌరవులు కూడా; దర్సమ్ము+అలరయగన్‌= గర్వము విలసిల్లగా; 
చెలగుటయును= ఒప్పుటయును; పాండవ బలముల్‌= పాండవులేనలు; సమ్ముఖమునన్‌+తలపడినను= ప్రత్యక్షంగా మార్కొనటం 
చేత; సం(గ్రామమునన్‌= యుద్దమందు; సమ్మర్షంబు= సంకులత్వం; ఉగ్రము+అయ్యెన్‌= భయకరం అయింది. 


తాత్సర్యం: ఆ రీతిగా కౌరవులు కూడా దర్పంగా యుద్దం చేశారు. పాండవ సేనలు వారిని ఎదిరించాయి. ఇక 
ఘోరమైన సంకుల సంగ్రామం చెలరేగింది. 
క్ర ధూకళుల మేఘంబులు( గర । వాలాదినిశాతహేతివర్గాంశుతటి 

న్మాలయు గుణరవగర్ణలుC। గీలాలపువృష్టికిం దగియె నట్టియెడన్‌. 288 


ప్రతిపదార్థం: ధూళుల మేఘంబులు= దుమ్ములు అనే మబ్బులు; కరవాల+ఆది నిశాత హేతి వర్గ అంశు తటిత్‌+మాలయున్‌= 
కత్తులు మొదలైన వాడియెన కత్తుల సమూహాల కాంతులు అనే మెరుపు తీగల దండ; గుణ రవ గర్డలున్‌= విల్లుకు కట్టిన 
खलु త్రాటి మోతలు అనే (మేఘ) గర్దలు; కీలాలపు+వృష్టికిన్‌= రక్తము అనే వర్గానికి; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; తగియెన్‌= 
తగినట్టిదిగా కన్పించింది. 

తాత్సర్యం: రణరంగంలో చెలరేగిన దుమ్ములే మబ్బులు, కత్తులు మొదలయిన వాడియెన ఆయుధాల నుండి 
వెలువడే ధగద్దగలే మెరుపు తీగల దండలు. అల్లైత్రాటి మోతలే మేఘగర్దనలు. ఇక - నెత్తుటి వర్షం కురియటానికి 
అప్పుడు- అంతా తగినట్టుగా ఉంది. 

విశేషం: అలం: రూపకం. కీలాలపు వృష్టి - శ్లిష్టరూపకం. 1. కీలాలము= అనగా నెత్తురు అని ఒక అర్థం. రెండవ అర్థం నీరు. 
నెత్తురు వాననీరు మాదిరిగా కురవటానికి ఈ సంగ్రామం రంగంగా ఏర్పడింది. 


క్ర ప్రోవులు గట్టిన గుట్టపు(। బ్రేవులు నేను(గుల తటబిచు(బీనుంగులు ర 
52९९२ వెల్లచీరలు(। గావులు నై భటనికాయకాయంబులునై. 289 


ప్రతిపదార్థం: |ప్రోవులు+కట్టిన= గుట్టలుగా ఏర్పడిన; గుజ్టపు+(పేవులు= అశ్వాల రక్తనాళాలు; ఏనుగుల+తబచు+పీనుంగులు= 


ఏనుగుల దట్టమైన మృతకలళేబరాలు; రక్త+ఆవిలతన్‌= రక్తంతో కూడు కొనటంచేత; వెల్ల+చీరలున్‌= తెల్ల వ(స్రాలు; కావులును+ఐ= 
కాషాయపు రంగుతో కూడినవై; భట నికాయ కాయంబులును+ఐ= భటుల సముదాయాలయొక్కశరీరాలు అయి. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 253 


తాత్సర్యం: గుట్టలుగా పడిపోయాయి గుర్రాల (ప్రేవులు. ఏనుగుల మృతకళేబరాలు దట్టంగా కూడుకున్నాయి. 
తెల్లని వస్రాలు నెత్తుటిలో తడిసి జేగురు రంగువిగా మారిపోయాయి. అట్లే భటసముదాయాల శరీరాలు కూడా 
పడి ఉన్నాయి. 
క్ర సమరాంగణంబు కడుఘో । రముగా 8८०००८०८ బోరురభసంబున ది 

కృమితి వడణశాడె( బొగడెడు । నమరులయులి ऊठ జదల నతినిబిడముగాన్‌. 290 
ప్రతిపదార్థం: సమర+అంగణంబు= రణరంగం(పొలికలను); కడున్‌= మిక్కిలి; ఘోరముగాన్‌= భయంకరముగా; ఇరువా(గున్‌= 
రెండు పక్షాలు(కౌరవ,పాండవసీనలు); పోరు+రభసంబునన్‌= యుద్దంచేసే ఉద్రేకంలో; దిక్‌+సమితి= దిక్కుల సముదాయం; 
వడ(కు+ఆడెన్‌= కంపించింది; చదలన్‌= ఆకాశమునందు; అతి నిబిడముగాన్‌= మిక్కిలి దట్టముగా; పొగడెడు= (ప్రశంసించే; 
అమరుల+ఉలివు= వేల్పుల మాటల సవ్వడి; అడరెన్‌= అతిశయించింది. 
తాత్సర్యం: కురుపాండవులు ఇరుపక్షాలు పోరుతున్నప్పుడు రణరంగం మిక్కిలి భయంకరంగా మారింది. దిక్కులు 
కంపించాయి. చారణుల (ప్రశంసాగీతాలతో ఆకాశం మారుమోగింది. 
విశేషం: అమరుల ఉలివు= దేవతల (ప్రశంసా నినాదం, లోకోత్తరమైన |ప్రతిభ-పరాక్రమం (ప్రదర్శించినపుడు వేల్పులు = చారణులు 
ఉప్పాంగిపోయి ప్రశంసాగీతాలు పాడుతారట! ఇది హృదయంగమమైన కవి సమయంగా (ప్రాచీన భారతీయ సాహిత్యంలో అవతరించి 
కన్పిస్తుంది. 
క అనిలజభీష్ములు దమతమ । మొనలకు( గన్నాకు లగుచు మునుకొని వడి న 

ర్లునకుంభసంభవుల ప్రా । పున జూపిరి విక్రమంబు భూరిబలంబున్‌. 291 
ప్రతిపదార్థం: అనిలజ+భీష్ములు= భీముడు, భీష్ముడు; తమ+తమ+మొనలకున్‌= తమ తమ సేనలకు; కన్నాకులు+అగుచున్‌= 
నాయకులు అగుచు; మునుకొని= ముందున కేగుదెంచి; వడిన్‌= వేగముగా; అర్జున+కుంభసంభవుల+(ప్రాపునన్‌= అర్డ్జునుడు- 
ద్రోణుడు తోడ్చడగా; విక్రమంబు= పరాక్రమం; భూరి+బలంబున్‌= మిక్కుటమగు శక్తిని; చూపిరి= (ప్రదర్శించారు. 
తాత్సర్యం: భీముడు, భీష్ముడు తమ తమ సేనలకు నాయకత్వం వహించారు. భీముడికి, అర్జునుడు సాయం 
చేశాడు. భీష్ముడికి (ద్రోణుడు తోడైనాడు. వారు ఇరువురూ తమ పరాక్రమం - గొప్పబలం చూపించి పోరాడారు. 
విశేషం: అలం: యధథాసంఖ్యం. 


క భీమునిదెస( గాళింగో । ద్దామగజానీక సంగతత్వస్సురణా 
భీమగతిం దటిమెం గురు । భూమీశు(డు బభీష్మగురులు పోరెడు బలిమిన్‌. 292 

ప్రతిపదార్థం: భీష్మగురులు= భీష్ముడును, (ద్రోణుడును; పోరెడు+బలిమిన్‌= యుద్దం చేసేటప్పుడు ఏర్పడిన బలముతో; 
భీమునిదెసన్‌= భీముడివైపునకు; కాళింగ+ఉద్దామ+గజ+అనీక+సంగతత్వ+స్ఫురణా+భీమ+గతిన్‌= కళింగదే శానికి సంబంధించిన 
భయంకరమైన ఏనుగుల గుంపు కలయికతో ఏర్పడే భయోత్సాతంతో; కురు+భూమీశు(డు= కురురాజు(దుర్యోధనుడు); తణిమెన్‌= 
భీముని మార్కొన్నాడు. 

తాత్సర్యం: భీముడు, అర్జునుడు ఒకవైపు, వారికి ఎదురుగా భీష్ముడు, (ద్రోణుడు పోరాడుతున్నారు. ఆ సమయం 
చూచి, అది మంచి అదను అని ఎంచి దుర్యోధనుడు భీముడిని మార్కొన్నాడు. కళింగ మత్తేభ యూధాలు భీముడిపై 


254 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఒక్కుమ్మడి పైబడి యుద్దం చేయటం పరిపాటి. ఒక్క దుర్యోధనుడు ఆ మత్తేభయూధాల సంకుల శక్తిని 
మేళవించికొని భీముడిపై దాడి చేశాడు. 


చ. అటిముటి నీ కుమారవరు © । త్రటి నందటు నాబకారిపై 
నుటిక రథంబులం బటిప నుజ్జ్వలశైలము మేఘబ్బృందముల్‌ 
గిలికొన( గప్పిన ట్లయినం && గుణస్వన ముల్లసిల్ల నే 
68 విశిఖప్రతాప మనుతీవ్రసమీరము నేపు సూపినన్‌. 293 


ప్రతిపదార్థం: అజిముటిన్‌= సంభ్రమంతో; నీ+కుమారవరులు= నీ పుత్రరత్నములు(నీ కొడుకులలో శ్రేష్టులు, గొప్పవారైన నీ 
పుత్రులు); అందజున్‌= అందరునూ; ఆ+తటిన్‌= ఆ సమయమున; ఆ+బక+అరిపైన్‌= ఆ భీమునిపై; == లక్ష్యపెట్టక; 
రథంబులన్‌= రథాలను; పణిపన్‌= తోలగా; ఉజ్ఞ్యల శైలమున్‌= (ప్రకాశించే కొండను; మేఘ+బృందముల్‌= మబ్బులగుంపులు; 
గిటీకొనన్‌= కూడి; కప్పినట్టు+అయినన్‌= |క్రమ్మినట్లుగా కాగా; |క్రీడి= అర్జునుడు; గుణ+స్వనము+ఉల్లసిల్లన్‌= అల్లెత్రాటి మోత 
విలసిల్లగా; ఏడ్తెణన్‌= పరా(క్రమంతో; విశిఖ+(ప్రతాపము+అను= బాణాల పరాక్రమం అనే; తీవ్ర+సమీరము+ఏపు+చూపినన్‌= 
గొప్ప గాలి విజృంభణ (ప్రదర్శించగా. 

తాత్సర్యం: దుర్యోధనుడు భీముడిని తాకటం తోడనే నీ కుమారులు అందరూ రథాలను తోలి భీముడిని 
మార్కొన్నారు. కొండను మబ్బుల దొంతర ఆవరించినట్టయింది. అప్పుడు అల్లెత్రాటిని మోగించి, అర్జునుడు 
వేగమైన గాలి ఏపు వంటి అమ్ముల సముదాయం (ప్రయోగించాడు. 

విశేషం: అలం: ఉపమ రూపకం. భీముడు కొండవలె నిలిచాడు. దుర్యోధనుడు, అతడి తమ్ములు మబ్బులవలె ఆ కొండను 
క్రమ్మారు. అర్జునుడు పెనుగాలి వంటి బాణాలు ప్రయోగించాడు. పెనుగాలి వీచేటప్పుడు చెలరేగే ధ్వనివలె - అర్జునుని వింటినారి 
మోత (గుణధ్వని) వినిపించింది. 


క ఆరథనివహంబులు న । వ్వారణములు( దెరలి మరలి వడిం బబిచుటయుం 
గౌరవబల మెల్లను రణ । శూరుడు గాంగేయుమటువు సాొచ్చె వికలమై. 294 


ప్రతిపదార్థం: ఆ+రథ+నివహంబులు= ఆ తేరుల గుంపులు; ఆ+వారణములు= ఆ ఏనుగులు; తెరలి+మరలి= వెనుదిరిగి; 
వడిన్‌= వేగంగా; పజచుటయున్‌= పారిపోవటంచేత; కౌరవ+బలము+ఎల్లను= కౌరవసేన అంతా; వికలము+ఐ= చీకాకు చెంది; 
రణ శూరు(డు= యుద్దం చేయుటలో వీరుడైన; గాంగేయు+మలువు+చొచ్చెన్‌= భీష్ముడి వెనుకకు చేరింది. 


తాత్సర్యం: కౌరవ సైన్యంలోని ఆ రథాలు, ఏనుగులు అన్నీ వెనుకంజ వేసి వేగంగా పారిపోయాయి. ఇక మిగిలిన 
కౌరవసేన అంతా చీకాకై చిట్టచివరకు రణశూరుడూ, సేనాపతీ అయిన భీష్ముడి వెనుకకు చేరి నిలిచింది. 


వ. = अथ र మొగతిరిగినం గని సుయోధనుండు బరవసంబునం బురికొల్సి చేయి వీచుచు నగ్గలిక నడచినం 
గాంభోజ గోపాల సింధుగాంధార సౌవీర छठ కళింగ ప్రముఖ బలసంగతు లై శకుని సైంధవులు 
దుశ్శాసనుంబురస్మ్కరించికొని యురవడించి భీమపార్ణులం బొదివిన ధర్మనందనుండు వెన్నుదన్నియదల్చినం 
జేది కాశకరూశపాంచాల సైన్యంబులతో ధృష్టద్యుమ్నపురోగములగు రథికముఖ్యులు గడంగి కవిసి రప్పుడు 
విందానువిందులు గాశిరాజును సైంధవుండు భీమసేనుని వికర్ణుండు సహదేవుని జిత్రసేనుండు శిఖండిని 


భీష్మపర్యము - ద్వితీయాశ్వాసము 255 


దుర్యోధనుండు విరటుని( ద్రిగర్తులు నకులుని ద్రోణుండు చేకితానసాత్యకులను గృపహార్టిక్యులు 
ధృష్టద్యుమ్ముని సౌభద్రుండు సాల్వకేకయు లను ధృష్టకేతుఘటోత్కచులు నీకొడుకులం దలపడిరి యుధిష్టిరుండు 
దాను మద్రేశ్వరుందాశి నిట్లు సంకులసమరం బైన నస్త్రశస్త్ర సంఘట్టనంబున వెడలుమంటలు మింట నడరి 
మధ్యాహ్మృప్రచండంబు లై యున్న చండకిరణుకిరణంబుల మగిడింప నరదంబులు దాశి పడి పొరలు 
కరులును కరిహస్తాకర్షణవిధ్వస్తంబు లగు రథంబులును దురగఖురపుటవిఘట్టితగాత్రు లగు పదాతులును 
బదాతి వర్గానర్గళప్రహారధారాళ రక్తసిక్తంబు లగు ఘోటకంబులు నై చూచుఖేచరులకు వెక్కసం బయ్యె 
నట్టియెడ. 295 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; సేన= సైన్యం; మొగతిరిగినన్‌= వెనుకకు మరలటం చేత; సుయోధనుండు; బరవసంబునన్‌+పురికొల్సి= 
ధైర్యంతో (ప్రోత్సహించి; చేయి+వీచుచున్‌= హస్తం ఇటునటు (త్రిప్పుతూ - ప్రోత్సహిస్తూ; అగ్గలికన్‌= శౌర్యంతో; నడచినన్‌; కాంభోజ 
గోపాల సింధు గాంధార సౌవీర (త్రిగర్త కళింగ (ప్రముఖ బలసంగతులై= కాంభోజము గోపాలము ~ సింధువు - గాంధారము; 
సౌవీరము- (త్రిగర్తము కళింగము మున్నగు దేశాలకు సంబంధించిన సేనలతో కూడినవారై; శకుని సైంధవులు= శకుని సైంధవులు; 
దుళ్ళాసనున్‌= దుశ్ళాసనుని; పురస్కరించికొని= ముందు పెట్టుకొని; ఉరవడించి= విజృంభించి; భీమ, పార్టులన్‌= భీముడిని, 
అర్జునుడిని; పొదివినన్‌= మార్కొనగా; ధర్మనందనుండు; వెన్ను+తన్ని+అదల్ఫ్చినన్‌= వెనుకనుండి (ప్రోత్సహించగా; చేది, కాశ, 
కరూశ, పాంచాల+సైన్యంబులతోన్‌= చేది - కాశ - కరూశ - పాంచాల దేశాలకు సంబంధించిన సేనలతో; ధృష్టద్యుమ్న+పురస్‌+ 
గములు+అగుచున్‌= ధృష్టద్యుమ్నుని ముందు పెట్టుకొని కదలిన వారగుచు; రథికముఖ్యులు= వీర శ్రేష్టులు; కడంగి= పూని; 
కవిసిరి= మార్కొన్నారు; అప్పుడు; వింద+అనువిందులు; కాశీరాజును సైంధవుండు; భీమసేనుని వికర్ణుండు, సహదేవుడిని చిత్ర 
సేనుండు; శిఖండిని దుర్యోధనుడు; విరటుని; (త్రిగర్తులు; నకులుని |[ద్రోణుండు; చేకితాన సాత్యకులను= చేకితానుని మరియు 
సాత్యకిని; కృప, హార్ద్డిక్యులు= కృపుడు, హార్డిక్యుడు (కృతవర్మ); ధృష్టద్యుమ్నుని సౌభ(ద్రుండు= అభిమన్యుడు; సాల్వ, కేకయలను= 
సాల్వుని కేకయులను; ధృష్టకేతు ఘటోత్కచులు= ధృష్టకేతుడు, ఘటోత్కచుడును; నీ కొడుకులన్‌= నీ కుమారులను; తలపడిరి= 
మార్కొన్నారు; యుధిష్టిరుండు= ధర్మరాజు; తాను; మధద్రేశ్వరున్‌= శల్యుని; తాశెన్‌= ఎదిరించాడు; ఇట్టు; 
సంకుల+సమరంబు+అయినన్‌= సందడి యుద్దం జరుగగా; అస్ర్ర+శస్త్ర+సంఘట్టనంబునన్‌= మం(త్రబాణాలు బాణాల ఒరపిడి 
చేత; వెడలు+మంటలు= ఏర్పడిన అగ్నిజ్వాలలు; మింటన్‌= ఆకాశమందు; అడరి= విజృంభించి; మధ్యాహ్న+(ప్రచండంబులై+ ఉన్న= 
పట్టపగలు తీక్షంగా వెలుగొందే; చండకిరణు+కిరణంబులన్‌= సూర్యుడి కిరణాలను; మగిడింపన్‌= పారద్రోలగా; అరదంబులున్‌= 
రథాలును; తాశి= స్పృశించి; పడి+పొరలు= నేలమీదపడి ఇటునటు కదలు; కరులును= ఏనుగులును; కరి హస్త+ఆకర్షణ+ 
విధ్వస్తంబులు+అగు= ఏనుగుల తొండాలచే ఆకర్షింపబడి - చెడిపోయిన రథంబులును; తురగ कण्ठ పుట విఘట్టిత 
గాతులు+అగు= గుర్రాల గిట్టలచే త్రొక్కబడిన కళేబరాలు గల; పదాతులును= కాలి భటులును; పదాతి వర్గ-అనర్గళ कष्ठ 
ధారాళ రక్త 2६०९००९० అగు= కాలిభటుల సమూహాల యొక్క ఎడతెగని దెబ్బలచే బాగుగ కారిన నెత్తురుతోతడిసిన; 
ఘోటకంబులున్‌+ఐ= గుర్రాలును అయి; చూచు; ఖేచరులకున్‌= ఆకాశంలో సంచరించే వేల్పులకు; వెక్కసంబు+అయ్యెన్‌= 
మిక్కిలిదుస్సహమైంది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 

తాత్సర్యం: కౌరవసైన్యం వెనుకకు మరలింది. దుర్యోధనుడు ధైర్యంతో ముందుకు వచ్చి, చేయి ఊపి - తన 
సేనకు ప్రోత్సాహం కల్పించాడు. శకుని - సైంధవుడు సింధు గాంధార సౌవీర (త్రిగర్త కళింగాది దేశాల సేనలను 
తరలించుకొని వచ్చారు. వారు దుళ్ళాసనుడి నాయకత్వంలో భీముడిని, అర్జునుడిని మార్కొన్నారు. ధర్మరాజు 
- చేది కాశ కరూశ పాంచాల సైన్యాలను ప్రోత్సహించగా, ధృష్టద్యుమ్నుడు ఆ సేనలకు నాయకత్వం వహించాడు. 
ఆ సం(గ్రామంలో విందానువిందులు - కాళశీరాజును సైంధవుడు ~ భీమసేనుడిని వికర్ణుడు, సహదేవుడిని, 


256 శ్రీనుదాంధ్ర మహాభారతము 


చిత్రసేనుడు, శిఖండిని - దుర్యోధనుడు, విరాటుడిని - (త్రిగర్తులు, నకులుడిని - ద్రోణుడు, చేకితాన సాత్యకులను 
- కృపుడు - కృతవర్మ, ధృష్టద్యుమ్నుడిని - అభిమన్యుడు, సాల్వుడిని, కేకయులను - ధృష్టకేతువు, ఘటోత్కచుడు 
- కౌరవరాజు పుత్రులను కృతవర్మ యుధిష్టరుడు - శల్యుడిని ఎదిరించి యుద్దం చేశారు. ఈ విధంగా సంకుల 
సమరం మధ్యాహ్నం వరకు సాగింది. అస్త్రశస్రాల తాకిడి వలన రేగిన మంటలు పట్టపగలు (ప్రకాశించే సూర్యుని 
వేడి కిరణాలను మరపింప చేశాయి! ఇక - రథాలను తాకి, నేలకు ఒరిగిన ఏనుగుల పీనుగులు, ఏనుగుల తొండాల 
తాకిడికి నుగ్గునుగ్గ్లు అయిన తేరులు - గుర్రాల గిట్టల సందుల నలిగి చచ్చిపోయిన కాలి భటులు - కాలిభటుల 
తాకిడికి ఆగకుండా కారిన నెత్తురు ధారలలో పొరలే గుర్రాలు - ఆకాశంలో చరిస్తూ చూచే వేల్పులకు దుస్ఫహంగా 


కనిపించాయి. 


విశేషం: ఇంతటి సంకుల సమరంలో కూడా - ఉభయ పక్షాలలోని వీరులూ తమ (ప్రతివీరులను ఎన్నుకోవటంలో గల నేర్పు 
గమనింపదగినట్టిది. ఉదాహరణకు ధర్మరాజు శల్యుడిని మార్కొన్నాడు. 
క భీముని పోరుట గడును । ద్దామం బై మెజయుటయు( బితామహు(డు శర 

స్తోమవిదారితు( జేసి మ । హామర్షోత్మర్ను( డగుచు నతనిం బెలుచన్‌. 296 
ప్రతిపదార్థం: భీముని పోరుట= భీముని యొక్క పోరాటం; కడున్‌= మిక్కిలి; ఉద్దామంబు+ఐ= భయంకరమై; మెజయుటయున్‌= 
ప్రకాళశించటంచేత; పితామహు(డు= తాతగారు(భీష్ముడు); అతనిన్‌= భీముని; పెలుచన్‌= మిక్కుటముగా; 
మహా+అమర్హఉత్కర్షుడు+అగుచున్‌= మిక్కుటమగు కోపముచే విజృంభించిన వాడు అగుచు; శర స్తోమ విదారితున్‌ చేసెన్‌= 
బాణముల చేత గాయములు పొందినవాడినిగా చేశాడు. 
తాత్సర్యం: భీముడి పోరాటం మిక్కిలి భయంకరంగా సాగింది. భీష్ముడికి మిక్కుటమైన కోపం వచ్చి విజృంభించి- 
భీముడిపై పెక్కు బాణాలు ప్రయోగించి అతని శరీరం తూట్లు పడేటట్టు చేశాడు. 


విశేషం: భీష్ముడికి పాండవులమీద (ప్రేమ ఉంది. అయితే భీముడికి భీష్ముడిపై ఏమంత (ప్రేమలేదు. అందుచే లోకువ చేసి భీముడు 
విజృంభించి భీష్ముడిని లెక్కచేయలేదు. ఇక - భీష్ముడికి కోపం వచ్చింది. అతడు (ప్రేమాభిమానాలు (ప్రక్కకు నెట్టి - భీముని 
గాయపరచాడు. భీష్ముడు అంతపని చేస్తాడని ఎవరూ ఊహించలేదు. సాత్యకికి పట్టరాని కోపం వచ్చింది. 
క కనుగొని సాత్యకి యేనుం । గునకు సిడులు సూపినట్లు కోపంబున భీ 

ష్మునిమీ(ద( గవిసి యుజ్జ్వల । సునిశిత భల్లంబు లేసె సురలు నుతింపన్‌. 297 


ప్రతిపదార్థం: కను(గొని= చూచి(భీష్ముడు భీముడిని గాయపరచటం చూచి); సాత్యకి; ఏనుంగునకున్‌= ఏనుగును; సిడులు+చూపినట్లు= 
బరికోలలు చూపినట్టు; కోపంబునన్‌= ఆగ్రహంతో; భీష్మునిమీ(దన్‌= భీష్ముడిమీద; కవిసి= మార్కొని; ఉజ్జ్యల సునిశిత భల్లంబులు= 
ప్రకాశమానమైన వాడియెన ఈటె బాణాలు; సురలు= దేవతలు; నుతింపన్‌= |ప్రస్తుతింపగా; ఏసెన్‌= ప్రయోగించాడు. 
తాత్సర్యం: తాతయైన భీష్ముడు - భీముడిపై - మనుమడు అనే అభిమానం ఏమా(త్రం లేకుండా వాడి బాణాలు 
ప్రయోగించి అతని శరీరాన్ని తూటులు పడేటట్టు చేయటం చూచేసరికి సాత్యకి ఒళ్ళుమండిపోయింది. బరికోల 
చూసిన ఏనుగువలె ఆతడు భీష్ముడిపై - దేవతలు (ప్రస్తుతింపగా, గొప్ప వాడి బాణాలు గుప్పించాడు. 
విశేషం: అలం: ఉపమ. ఏనుగునకు సిళ్ళు చూపినట్టు . సిళ్ళు అనగా ఏనుగును పొడిచే బరిగోల. సిళ్టు చూస్తే - ఏనుగు రెచ్చిపోతుంది. 
ఈ |ప్రయోగంలోని సారస్యం గమనింపదగినట్టిది. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 257 


ఆ. అలిగి యత(డు సూతుతలం దెగనేసిన । నధిప! వృష్టివీరునరద మిట్టు 

నట్టు( దిగిచె నప్ప డాకుల గతి ఘోట । కములు దద్ధలంబు గల(గ( कर्त्त, 298 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అత(డు= భీష్ముడు; అలిగి= కోపించి; సూతు+తలన్‌= సాత్యకి యొక్క 
సారథి తలను; తెగన్‌+ఏసినన్‌= తెగేటట్ల్టు బాణం ప్రయోగింపగా; వృష్ణి+వీరు+అరదము= వృష్ణివంశానికి చెందిన వీరుని రథం- 
సాత్యకి తేరు; అప్పుడు; ఆకుల+గతిన్‌= కలత చెందిన రీతిగా; ఘోటకములు= గుర్రాలు; తద్‌+బలంబున్‌= సాత్యకి సేన; 
కల(గన్‌+పడయగన్‌= చీకాకు చెందగా; ఇట్టున్‌+అట్టున్‌= ఇటు అటు; తిగిచెన్‌= మరలిపోయింది; 
తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! భీష్ముడు కోపంతో సారధి తలను (త్రుంచగా సైన్యం కలత చెందింది. భయంతో 
గుర్రాలు సాత్యకి రథాన్ని అటూ ఇటూ ఈడ్సాయి. 
క్ర మరలుపు(డు పట్టు( డిట తెం | డరదమునకు వేగవేగ యడ్డము సను డా 

२८०८ డయ్యెను సాత్యకి సె । చ్చెర( జొరు( డనునులివు వారిసేన( జెలంగెన్‌. 299 
ప్రతిపదార్థం: మరలుపు(డు= మరలించండి; పట్టుడు= పట్టుకోండి; ఇటు+తెండు= ఇక్కడకు తీసికొనిరండి; అరదమునకున్‌= 
తేరుకు; వేగవేగ= శీఘ్రంగా; అడ్డము+చను(డు= అడ్డంగా నిలవండి; సాత్యకి= సాత్యకి; ఆతురు(డు+అయ్యెను= ఆపన్నుడు 
అయినాడు; చెచ్చెరన్‌= వేగంగా; చారు(డు= లోపలికి వెళ్ళండి; అను+ఉలివు= అనే ధ్వని; వారిసేనన్‌= పాండవ్మోనలో; చెలంగాన్‌= 
వ్యాపించింది. 
తాత్సర్యం: 'సాత్యకి ఆపదలో చిక్కుకొన్నాడు. అతడిని ఆదుకోండి; రథాన్ని మరలించండి; పట్టుకోండి; ఇక్కడకు 
తీసికొనిరండి. అతడి రథానికి అడ్డం నిలవండి. వేగంగా లోపలికి చొరబడండి” అనే అరుపులు పాండవసేనలో 
వినిపించాయి. 
తే. వికలరధు(దగు నావృష్టివీరు మీ(ద । నేయ నొల్లక మీ తండ్రి యెసక మెస(గ 

బాహుబలమున( బాండవవ్యూహవిదళ । నంబు సేయం దొడంగె భూనాథముఖ్య! 300 
ప్రతిపదార్థం: భూనాథముఖ్య!= 2, రాజ उन्म డా, ధృతరాష్ట్ర మహారాజా!; వికల+రథు(డు+అగు= పాడైపోయిన తేరు గలవాడగు; 
ఆ+వృష్లి+వీరుమీందన్‌= సాత్యకిమీద; ఏయన్‌+ఒల్లక= బాణాలు (ప్రయోగించటానికి ఇష్టంలేక; మీ+తం(డ్రి= భీష్ముడు; 
ఎసకము+ఎస(గన్‌= విజృంభించి; బాహు+బలమునన్‌= పరాక్రమ శక్తితో; పాండవ+వ్యూహ+విదళనంబు= పాండవులు పన్నిన 
మొగ్గరమును ఖండించటం; చేయన్‌+తొడంగన్‌= సలుపసాగాడు. 
తాత్సర్యం: రాజులలో శ్రేష్టుడైన ఓ ధృతరాష్ట్ర మహారాజా!, విరథుడైన సాత్యకి మోద బాణాలు వేయడం ఇష్టపడక, 
నీ తం(డ్రియెన భీష్ముడు విజృంభించి పాండవులు పన్నిన వ్యూహాన్ని భుజ బలంతో చేదింపసాగాడు. 
నిశేషం: విరథుడిపై ఆయుధ (ప్రయోగం చేయటం వీరఠమర్యాద కాదు. జగదేకవీరుడు కౌరవ సేనాపతియెన భీష్ముడు- ఆ వీర 
మర్యాద పాటించటం చేత సాత్యకి సజీవుడై బయటపడ్డాడు. 
క. అంత విరాటు(డు లయకా । లాంతకు(డుం బోలె బేర్ణి యతిరభసమునన్‌ 

శాంతనవు( గదిసి యేసెం । గుంతీసుతు లలర మూ।డు క్రూరాస్త్రములన్‌. 301 
ప్రతిపదార్థం: అంతన్‌= పిదప; విరాటు(డు= విరాటరాజు; లయకాల+అంతకు(డున్‌+పోలెన్‌= (ప్రళయకాలము నందలి 
యమునివలె; అతి+రభసమునన్‌= మిక్కుటమగు ఆటోపంతో; పేర్చి= అతిశయించి; శాంతనవున్‌= శంతనుకొడుకును(భీష్ముని); 


258 శ్రీనుదాంధ్ర మహాభారతము 
కదిసి= మార్కొని; కుంతీసుతులు= కుంతీపుత్రులు(పాండవులు); అలరన్‌= సంతోషించగా; మూ(డు+(క్రూర+అ స్ర్రములన్‌= 
మూడు క్రూరములైన మం(త్రబాణాలను;ఏసెన్‌= ప్రయోగించాడు. 
తాత్సర్యం: పిదప - విరాటరాజు (ప్రళయ సమయంలో యముడివలె విజృంభించి - మిక్కుటమైన సంరంభంతో 
తాకి - పాండవులు సంతోషించేటట్టుగా మూడు ఘోర బాణాలు భీష్ముడిపై ప్రయోగించాడు. 
క్ర ఏసి తురంగంబుల నో । నేసిన గోపించి భీష్ము డిషుదశకమునం 

జేసి నతని రక్తజలో । ద్ధాసితగాత్రుడుగ రెండుబలములు( బొగదన్‌. 302 
ప్రతిపదార్థం: ఏసి=వేసి; తురంగంబులన్‌= గుర్రాలను; నోన్‌+ఏసినన్‌ = నొచ్చునట్టుగా కొట్టగా; కోపించి= ఆ(గ్రహం చెంది; 
భీష్ము(డు= భీష్ముడు; ఇషు+దశకమునన్‌= పది బాణాలతో; రక్తజల+ఉద్భాసిత+గాత్రుడుగన్‌= రక్తధారలతో మిక్కుటంగా 
ప్రకాశించే శరీరంగల వాడిగా; రెండు+బలములున్‌= ఉభయసేనలు (కౌరవుల సేనలు+పాండవుల సేనలు); పొగడన్‌= ప్రశంసించేటట్లుగా; 
అతనిన్‌= విరాటరాజును; చేసెన్‌= చేశాడు. 
తాత్సర్యం: విరాటుడు భీష్ముడి గుర్రాలను నొప్పింపగా, ఆయనకు కోపం వచ్చింది. ఆయన విరాటుడిపై పది 
బాణాలు గుప్పించి, అతడి శరీరంపై రక్తధారలు (ప్రకాశించేటట్లు బాణాలు ప్రయోగించాడు. భీష్ముడి శర ప్రయోగ 
విన్యాసం చూచి, కౌరవ సేనలే గాక పాండవ సేనలు కూడా (ప్రశంసించాయి. 
వ. ©& ९३०८. 303 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: అప్పుడు. 
శా. గంగానందను( छग నర్గును(డు వో(యగా నడ్డమై రాజు మె 

० గేలీగతి యుల్లసిల్ల జని యశ్వత్తామ షడ్డాణవి 

>+ mM @ 22 

८2090 జేసి 6९68 నవ్వుచు దదీయంబైనచాపంబు ద్రుం 

^ ५~ 

చెం గోదండము వే 62७८०८० గొని యేసెన్‌ ద్రౌణి పె ६७००९०5. 304 
ప్రతిపదార్థం: గంగా+నందనున్‌= గంగకొడుకును(భీష్ముని); कष्ट మార్కొనుటకు; అర్జును(డు= అర్జునుడు; పో(గాన్‌= 
వెళ్ళగా; అడ్డమై= అడ్డుపడుటకు; రాజు= దుర్యోధనుడు; మెచ్చన్‌= (ప్రశంసించే టట్టుగా; కేలీ+గతి= ఆటరీతి; ఉల్లసిల్లన్‌= శోభిల్లగా; 
చని= వెడలి; అశృత్తామ= అశ్వత్తామ; షట్‌+బాణ విద్ద+అంగున్‌+చేసెన్‌= ఆరు బాణాలు (గుచ్చుకొన్న దేహం గలవానినిగా; 
చేసెన్‌= చేశాడు; కిరీటి= అర్జునుడు; నవ్వుచున్‌; తదీయంబు+ఐన= ఆతని; చాపంబు= విల్లు (త్రుంచెన్‌= ఖండించాడు; 
ద్రౌణి= ద్రోణుని కొడుకు; వేణు+ఒకండు= ఇంకొక; కోదండంబు= విల్లు; కొని= (గ్రహించి; పెక్కు+అమ్ములన్‌= అనేక బాణాలను; 
ఏసెన్‌= (ప్రయోగించాడు. 
తాత్సర్యం: భీష్ముడిని మార్కొనేటందుకు అర్జునుడు వెళ్ళుతుండగా - ప్రభువైన దుర్యోధనుడు సంతోషించేటట్టుగా; 
మధ్యలో అశ్వత్తామ అతడిని మార్కొని, ఆరు బాణాలు ప్రయోగించాడు. ఆ ఆరుబాణాలూ అర్జునుడి శరీరంపై 
గుచ్చుకొన్నాయి. అయితే నవ్వుతూ, అశృత్థామ యొక్క విల్లును ఖండించాడు అర్జునుడు. © ख మరో 
విల్లు గ్రహించి అర్జునుడిపై ఎన్నో బాణాలు గుప్పించాడు. 

౧ = = 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 259 


ख. గురుసుతు బెడిదపుటంపటి । నరనారాయణులు నొచ్చినన్‌ నరుకడ క 

న్నరుణం బగుటయు( దద్రుచి । పరంపరలతోన నిగిడె బాణచయంబుల్‌. 305 
ప్రతిపదార్థం: గురు+సుతు+బెడిదపు+ అంపజున్‌= అశృత్తామ యొక్క కఠినములైన బాణాలసమూహం చేత; నర+నారాయణులు= 
అర్జునుడు, శ్రీకృష్ణుడు; నొచ్చినన్‌= దెబ్బతినగా, నరు+కడకన్ను= అర్షునుని కన్ను చివరిభాగం; అరుణంబు అగుటయున్‌= 
ఎగర్రబడుటయు; తద్‌+రుచి+పరంపరలతోన= ఆ ఎర్రని కాంతుల వరుసలతోనే; బాణచయంబుల్‌= అమ్ములగుంపులు; 
నిగిడెన్‌= వ్యాపించాయి. 
తాత్సర్యం: అశృత్తామ ప్రయోగించిన గట్టి బాణాలచేత అర్జునుడు, శ్రీకృష్ణుడు కలత చెందారు. అర్షునుడికి 

(2) €> (~) ६० జ 

ఆ(గహం వచ్చి అతని కన్నులు ఎర్రపడ్డాయి. € ఎల్టని కన్నుల కాంతులతోనే అమ్ముల గుంపులు అశృత్థామపై 
(ప్రసరించాయి. 
క ఉటక నరు(డట్టు మైమటు । వటువుళ్ళుగం జేసి లీల నంగము లెల్లం 

०९०००९०१ జేయ నాతం । డటుమెడలక మటియు నేసి నధికరయమునన్‌. 306 
ప్రతిపదార్థం: ఉజక= లెక్కచేయక; నరు(డు= అర్షునుడు; అట్టు= ఆవిధంగా; మైమణువు= కవచము; అణువుళ్ళుగన్‌= 
శిథిలముగా; చేసి= ఒనరించి; లీలన్‌= ఆటగా; అంగములు+ఎల్లన్‌= అవయవాలు అన్నీ; పణీయలుగన్‌+చేయన్‌= (బ్రద్దలు కొట్టగా; 
ఆతండు= అశృత్థామ; అధిక+రయమునన్‌= మిక్కుటమగు వేగంతో; మజియున్‌= మరల; అఖుము+ఎడలక= (ప్రతిఘటనము 
వదలక; ఏసెన్‌= బాణాలు (ప్రయోగించాడు. 
తాత్సర్యం: నరుడు- లెక్కచేయక, ఆవిధంగా అశృత్తామ కవచాన్ని ఛేదించి, ఆటాడు మాదిరిగా, అవయవాలను 
బీటలువారేటట్టుగా చేశాడు. అశ్వత్తామ (ప్రతిఘటన వీడక, మరల మిక్కిలి వేగంగా అమ్ములు అర్షునుడిపై 
ప్రయోగించాడు. 
క  నొచ్చియు( బెన(గిన( గృపయును । మెచ్చు గదిరి విప్రతోడ మెయికొని పో రి 

ట్లచ్చుపడ నేటి కని వి । వ్వచ్చు(డు గ్రేడించి యొండువలనికి నడచెన్‌. 307 
ప్రతిపదార్థం: నొచ్చియున్‌= నొప్పికలిగినప్పటికీ(విడువక); పెనగినన్‌= పోరాడగా; కృపయును= కరుణయు; మెచ్చు= 
గౌరవభావము; కదిరి= పెరిగి; విప్రతోడన్‌= బ్రాహ్మణుడితో; మెయికొని= పూని; పోరు= పోరాటం; ఇట్టు= ఈ విధంగా; 
అచ్చుపడన్‌+ఏటికిన్‌+అని= ఏర్పడనేటికి అని భావించి; వివ్వచ్చు(డు= అర్షునుడు; క్రేడించి= ప్రక్కకుతొలగి; ఒండు+వలనికిన్‌= 
వేరుచోటికి; నడచెన్‌= వెళ్ళాడు; 
తాత్సర్యం: తాను దెబ్బతిని బాధపడుతున్నప్పటికీ, పోరాటం విరమించకుండా కొనసాగించిన అశ్వత్సామపై దయ, 
గౌరవం కలిగి, అర్జునుడు (బ్రాహ్మణుడితో తీవ్రంగా యుద్దం చేయటం ఎందు కని, లీలగా మరొకచోటికి 
వెళ్ళిపోయాడు. 
వ. తదనంతరంబ. 308 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట. 


తాత్స ర్యం: ఆ తరువాత. 


260 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఉ. భీము డుదగ్రదర్పమున భీష్మునిపై( జన నడ్డమై కురు 

గ్రామణి భల్లపంచకయుగంబున నాతని మేను సించుడున్‌ 

భీమద్భఢక్షురప్ర చయ భిన్నతనుండుగ జేసి నాత( డా 

భూమిపు నిట్లు నీదు ప్రియపుత్రకు లొండొరుతోడ( బోరంగన్‌. 309 
ప్రతిపదార్థం: భీము(డు= భీముడు; ఉద(గ్ర+దర్చమునన్‌= భయంకర గర్వంతో; భీష్మునిపైన్‌+చనన్‌= భీష్మునిమీదికి వెళ్ళగా; 
అడ్డము+ఐ= మధ్య నిలిచి; కురు+గ్రామణి= కురుపతి(దుర్యోధనుడు); భల్ల+పంచక+యుగంబునన్‌= పది బాణాలతో; 
ఆతని+మేను= భీముని శరీరం; చించుడున్‌= ఛేదింపగా; ఆ(తడు= భీముడు; ఆ భూమిపున్‌= ఆ రాజును( ఆ దుర్యోధనుడిని); 
భీమ+దృఢ+క్షుర+ప్రచయ+ భిన్న+ తనుండు గన్‌= భయంకరములు, గట్టివియెన చుర కత్తి బాణాల సముదాయంతో గాయములు 
పడిన శరీరం గలవాడినిగా; చేసెన్‌= చేశాడు; ఇట్లు: నీ ప్రియ+పుత్రకులు= నీకు (ప్రేమపా(త్రులైన భీమదుర్యోధనులు; 
ఒండు+ఒరుతోడన్‌= ఒకరితో ఒకరు; పోర(గన్‌= యుద్దం చేయగా. 


తాత్సర్యం: భీముడు భయంకరమైన గర్వంతో భీష్ముడిని మార్కొన్నాడు. దుర్యోధనుడు అడ్డం వచ్చి, పది బాణాలతో 
భీముడి శరీరం తూట్టు పడేటట్టు చేశాడు. భీముడు దుర్యోధనుడి శరరీం తూట్లు పడేటట్లు భయంకరమైన చురకత్తి 
బాణాలతో కొట్టాడు. ఈ విధంగా భీముడు - దుర్యోధనుడు భీకరమైన పోరాటం కొనసాగించుచుండగా. 
వ. కనుంగొను జనంబులు. 310 
ప్రతిపదార్థం: కనుంగొను= చూస్తున్న; జనంబులు= జనులు; 
తాత్సర్యం: చూస్తున్న జనులు (ఇట్లా అనుకొన్నారు.) 
క “చండవిరోధితిమిరమా । ర్లాండు లన(గ(దగినవీరు దమలో ని ట్లు 

ద్దండత( బెన(గుట ధృతరా । ప్హుండవినయలోభముష్మరుం డగుట( జుమీ! 311 


ప్రతిపదార్థం: చండ+విరోధి+తిమిర+మార్తాండులు= కోపంతో విజృంభించే శత్రువులు అనే చీకటిని పోగొట్టే సూర్యులు; 
అనయగన్‌+తగిన= అని చెప్పదగిన; వీరు= వీరలు; తమలోన్‌= ఒకరితో ఒకరు; ఇట్లు; ఉద్దండతన్‌= ఘోరంగా; పెనగుట= 
విడువకుండా పోరాటం కొనసాగించటం; ధృతరాష్టుండు; అవినయ లోభ ముష్కరుండు+అగుటన్‌ చుమీ!= గర్వంతో, దురాశతో 
కూడిన మూఢుడు, చెడ్డవాడు కావటంచేత సుమా! 


తాత్సర్యం: విజృంభించే విరోధులనే చీకటిని పారద్రోలే సూర్యులనదగిన వీరిద్దరూ ఈ విధంగా ఘోరంగా 
పోరాడటం ధృతరాష్ట్రుడు గర్వంతో దురాశతో కూడిన మూఢ్లుడు కావడం చేతనే సుమా! 


వ. అని రట్టియెడ. 312 
ప్రతిపదార్థం: అనిరి= అన్నారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో. 


క  కురుపతికి( జిత్రసేను(డు(। బురుమిత్తు(డు వేల్పుటేటి పుత్తు(డు6 బ్రా పై 
యురవడి( దటిమిన వారికి । నరనందను( డెదురుపడె గుణధ్వని సెల(గన్‌. 313 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 261 


ప్రతిపదార్థం: కురుపతికిన్‌= దుర్యోధనునకు; చిత్రసేను(డున్‌+పురుమి(త్రు(డున్‌= చిత్రసేనుడు మరియు పురుమి(త్రుడు 
వేల్పు+ఏటి+పుత్రు(డున్‌= మందాకినీ సుతుడు(భీష్ముడు); ప్రాపు+ఐ= తోడై; ఉరవడిన్‌= మిక్కుటమగు వేగంతో; తటిమినన్‌= 
తోలగా; వారికిన్‌= వారికి; నర+నందను(డు= అర్జునుడి కొడుకు(అభిమన్యుడు); గుణ+ధ్య్వని= అల్లైత్రాటి మోత; చెలగన్‌= 
ఒప్పగా; ఎదురుపడెన్‌= మార్కొన్నాడు. 

తాత్సర్యం: దుర్యోధనుడికి చిత్రసేనుడు - పురుమి(త్రుడు భీష్ముడు తోడుపడ్డాడు. వారు మిక్కిలి వేగంతో, సేనలను 
తరిమికొట్టగా, వారిని అర్జునకుమారు(డు అభిమన్యుడు తన వింటి నారిని (మోగిస్తూ ఎదుర్కొన్నాడు. 


క,  పురుమిత్తుని నే డుజ్జ్వల । శరముల గంగాతనూజు సప్తతి బాణ 
స్పురణమునం జిత్రసేనుని(। బరమాంబకదశకమున విపాటితు( జేసెన్‌. 314 


ప్రతిపదార్హం: పురుమి(త్రునిన్‌; ఏడు+ఉజ్ఞ్యల+శరములన్‌= ఏడు వాడిబాణాలతో; గంగాతనూజున్‌= భీష్ముడిని; 
సపతి,బాణ స్ఫురణమునన్‌= డెబ్బది బాణాల తాకిడితో; చిత్రసేనునిన్‌; పరమ+అంబక+దశకమునన్‌= పదిగొప్ప బాణాలతో 
విపాటితున్‌+చేసెన్‌= నొవ్వ చేశాడు 


తాత్సర్యం ఏడు బాణాలతో పురుమి(త్రుడిని డెబ్బై అమ్ములతో భీష్ముడిని పది వాడి బాణాలతో చిత్రసేనుడిని 
అభిమన్యుడు బాధించాడు. 


తే ఎన్ని శరముల నభిమన్యు( ठत దమ్ము । దారు నన్నియు 5८०००९८ దణిమి చిత్ర 
సేనపురుమిత్తు లతని నేసిరి నవోగ్ర । విశిఖములు నాటె భీష్ము డవ్వీరు మేన. 315 


ప్రతిపదార్థం: తమ్మున్‌= తమను; అభిమన్యు(డు= అభిమన్యుడు; ఎన్ని+శరములన్‌= ఎన్నిబాణాలతో; ఏసెన్‌= కొట్టాడో; తారున్‌= 
తాముకూడ; అన్నియు+శరములన్‌= అన్ని అమ్ములతో; చిత్రసేన, పురుమి(త్రులు= చిత్రసేనుడు, పురుమిత్రుడును, అతనిన్‌= 
అతనిని, అభిమన్యుని; सकर ఎదుర్కొని; ఏసిరి= కొట్టారు; భీష్ము(డు; ఆ+వీరు+మేనన్‌= ఆ వీరుని శరీరంపై; 
నవ+ఉ(గ్ర+ విశిఖములు= భయంకరమైన తొమ్మిది బాణాలు; నాటెన్‌= (గ్రుచ్చుకొనేటట్టు ప్రయోగించాడు. 


తాత్సర్యం: తమను ఎన్ని బాణాలతో కొటాడో అన్ని బాణాలతో చిత్రసేనుడు, పురుమిత్రుడు అభిమన్యుడిని 
ఎదుర్కొన్నారు. భయంకరములైన తొమ్మిది అమ్ములు బీష్ముడు అభిమన్యుడిపై ప్రయోగించాడు. 


ఉ. ఆతడు చిత్రసేనుని శరాసన 2269८ ద్రుంచి ఘోటక 
వ్రాతము నొంచి మైమటువు వ్రచ్చి శరంబులు మేన గ్రుచ్చి యు 
९2२०८ డైన( జూచి కర ముద్ధతి రాజతనూజవర్గముల్‌ 
వే తథీయంగ జొచ్చి పొదివెం బటుమార్గణవృష్టి నాతనిన్‌. 316 


ప్రతిపదార్థం: ఆత(డు= అభిమన్యుడు; చిత్రసేనుని+శరాసనము= చిత్రసేనుని విల్లు; ఏడ్రెజన్‌= పరాక్రమంతో; (త్రుంచి= 
ఖండించి; ఘోటక+(వాతమున్‌= గుర్రాల సముదాయాన్ని; నొంచి= నొవ్వచేసి; మైమణువు= కవచం; వ్రచ్చి= తూట్టుపడునట్టుగా 
చేసి; శరంబులు= బాణాలు; మేనన్‌= శరీరంలో; (గ్రుచ్చి= నాటి; ఉద్దోతితు(డు+ఐనన్‌= ప్రకాశించుచుండగా; చూచి; కరము= 
మిక్కిలి; ఉద్దతిన్‌= ఉరవడితో; రాజ తనూజ వర్గముల్‌= రాజపుత్రుల సముదాయం (చిత్రసేనుడు మున్నగు వారు) 
వే+తటీయంగన్‌+చొచ్చి= వేగంగా సమీపించి; ఆతనిన్‌= అభిమన్యుడిని; పటుమార్గణ+వృష్టిన్‌= గొప్ప అమ్ముల వానతో 
పొదివెన్‌= ముట్టడించాయి. 


262 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అభిమన్యుడు = చిత్రసేనుడి ధనుస్సు వేగంగా ఖండించి, తేరు గుర్రాలను నొప్పించి, అతడి కవచాన్ని 
తూట్టు పడేటట్టుగా చేసి, శరీరాన్ని గాయపరచి ప్రకాశించటం చూచి, మిక్కిలి భయంకరంగా ఇతర రాజపుత్రులు 
వేగంగా సమీపించి, గొప్ప అమ్ముల వాన అతడిపై కురిపించారు. 
క ఆ సౌభద్రుం డుగ్రపు । వేసవి దావాగ్ని శుష్మవిపినమ్ము నిరా 

యాసంబుగ దరికొనుగతి । భాసితశరశిఖలు వారిపై బరగించెన్‌. 317 
ప్రతిపదార్థం: ఆ+సౌభద్రుండు- ఆ అభిమన్యుడు(సుభద్రకొడుకు); ఉ(గ్రపు+వేసవి+దావాగ్గి= మండువేసవిలోని కార్చిచ్చు; శుష్క +-విపినమ్మున్‌= 
ఎండిపోయిన అడవిని; నిస్‌+ఆయాసంబుగన్‌= ఆయాసం లేకుండా (సులువుగా); దరికొను గతిన్‌= కాల్చేటట్లుగా; భాసిత శర శిఖలు= 
ప్రకాశించే అమ్ములు అనే అగ్నిజ్వాలలు; వారిపై= చిత్రసేనుడు మున్నగు రాజకుమారులపై; పరగించెన్‌= వ్యాపింప జేశాడు. 
తాత్సర్యం: ఆ అభిమన్యుడు మండు వేసవి కార్చిచ్చు ఎండిపోయిన అడవిని సులువుగా (క్రమ్ముకొని కాల్సేటట్టుగా, 
ప్రకాశమానములు అయిన బాణాగ్ని జ్వాలలు ఆ కౌరవరాజ పు(త్రులపై వ్యాపింప జేశాడు. 
క రంగత్రథనస్తుత్య తు । రంగము డై తాండవాభిరతు( డగు హరులీ 

లం గడి వీరనృత్యము । సంగరరంగమున( జేసి శత్రులు మెచ్చన్‌. 318 
ప్రతిపదార్థం: రంగత్‌+ప్రథన+స్తుత్య+ తురంగము(డు+ఐ= (ప్రకాశించే యుద్దంలో పొగడదగిన గుర్రాలు కలవాడై; తాండవ+ 
అభిరతు(డు+అగు= నృత్యమందు ఇష్టం గలవాడైన; హరులీలన్‌= శివునివలె; ठत పూని; వీర+నృత్యము= పరా(క్రమంతో 
కూడిన నాట్యం; శృత్రులు+మెచ్చన్‌= శత్రువులు మెచ్చేటట్టుగా; చేసెన్‌= చేశాడు. 
తాత్సర్యం: యుద్దభూమిలో అందరూ పొగడే ప్రకాశమానములు అయిన గుర్రాలు గల అభిమన్యుడు ०२०६०३9 
లోలుడు అయిన శివుడి వలె విజృంభించి శత్రువులు మెచ్చునట్టుగా సంగరరంగంలో పరా(క్రమంతో కూడిన నృత్యం 
చేశాడు. 


వ. _ ఇట్లు పేర్చి కురుబలంబు నేర్చు నభిమన్యు( జూచి జనితమన్యుండై శుభలక్షణుండగు లక్ష ణుండు. 319 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; పేర్చి= విజృంభించి; కురు+బలంబున్‌= కౌరవసేనను; ఏర్ప్చు= దహించే; అభిమన్యున్‌+చూచి= 
అభిమన్యుని చూచి; జనిత+మన్యుండు+ఐ= పుట్టిన రోషం కలవాడై; శుభ+లక్షణుండు= మంగళప్రదమైన లక్షణాలు కలవాడగు; 
లక్ష్మణుండు= లక్ష్మణకుమారుడు. 
తాత్సర్యం: ఈ విధంగా విజృంభిస్తూ, కౌరవసేనను బాధిస్తున్న అభిమన్యుడిని చూచి, రోషంతో శుభలక్షణములు 
గల లక్ష్మణకుమారుడు (తరువాతి పద్యంతో అన్వయం). 

అభిమన్యు లక్ష్మణకుమారుల యుద్దము (సం. 6-69-30) 


క తలపడి నానాస్త్రము ల । గ్గలికం గురియుటయు నత(డు కాండము లా టీ 

ట్టలమైన యలుక నాతని । లలితోరస్‌ స్థలమునం గలయ నాటించెన్‌. 320 
ప్రతిపదార్థం: తలపడి= మార్కొని; నానా+అ స్రములు= పెక్కు మం(త్రబాణాలు; అగ్గలికన్‌= ఉత్సాహంతో; కురియుటయున్‌= 
వర్షించగా; అత(డు= అభిమన్యుడు; కాండములు+ఆజు= ఆరు బాణాలు; ఇట్టలము+అయిన= గొప్పదైన; అలుకన్‌= కోపంతో; 
ఆతని= లక్ష్మణ కుమారుని యొక్క; లలిత+ ఉరస్‌+స్థలమునన్‌= కోమలమైన వక్షమునందు; కలయన్‌= వ్యాపించేటట్లుగా; 
నాటించెన్‌= (గ్రుచ్చుకొనేటట్టు చేశాడు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 263 


తాత్సర్యం: లక్ష్మణకుమారుడు అభిమన్యుని మార్కొని పెక్కు మం(త్ర బాణాలను ఉత్సాహంతో వర్షించాడు. 
అభిమన్యుడు - ఆరుబాణాలను అతిశయించిన కోపంతో లక్ష్మణకుమారుని కోమలమైన ఉరమును నాటునట్టుగా 
ప్రయోగించాడు. 
చ.  తెరలక లక్ష ణుండు దృఢదీప్తశరావలి పార్టుపట్టిపై( 

దొర(గగయజేసినం గినిసి తొల్ల హయంబుల( జంపి సారథిన్‌ 

ధరం బడ నాతం ठह విరథత్వము నొందియు నీదు మన్మ( డు 

ద్దురగతి శక్తి వైవ నది ద్రుంచె మహేంద్రునిమన్మ డమ్ములన్‌. 321 
ప్రతిపదార్థం: తెరలక= మరలక; లక్ష్మణుండు= లక్ష్మణకుమారుడు; పార్టు+పట్టిపైన్‌= అర్జునుడి పుత్రుడిపై(అభిమన్యుడిపై); 
దృఢ+దీప్ర+ శర+ఆవలి= గట్టివి ప్రకాశించునట్టివి అయిన అమ్ముల గుంపులు; తొర(గయగన్‌+ చేసినన్‌= తాకునటు చేయగా; 
కినిసి= కోపగించి; తొల్తన్‌= ముందుగ; హయంబులన్‌+చంపి= గుర్రాలను సంహరించి; సారథిన్‌; ధరన్‌+పడన్‌= భూమిమీద 
పడునట్లు; ఆత(డు= అభిమన్యుడు; ఏసెన్‌= బాణాలు ప్రయోగించాడు; విరథత్వమున్‌+ఒందియున్‌= రథము లేకపోయినప్పటికీ; 
నీదు+మన్న్మ(డు= నీ పొత్రుడు(లక్ష్మణకుమారుడు); ఉద్దురగతిన్‌= వేగముగా; శక్తి= శక్తి అనే ఆయుధాన్ని; వైవన్‌= వేయగా; 
అది= ఆ శక్తిని; మహేం(ద్రుని+మన్న్మ(డు= దేవేంద్రుని పొత్రుడు(అభిమన్యుడు); అమ్ములన్‌= బాణాలతో; (త్రుంచెన్‌= 
ఖండించాడు. 
తాత్సర్యం: లక్ష్మణకుమారుడు - వెనుకంజ వేయక, అర్జునకుమారుడైన అభిమన్యుడి పై గట్టివాడిబాణాలు వేశాడు. 
అభిమన్యుడు ఆగ్రహంతో లక్ష్మణకుమారుడి గుర్రాలను మొదట సంహరించి తదుపరి సారథిని కూల్చివేశాడు. 
నీ మనుమడు లక్ష్మణకుమారుడు విరథుడైకూడా జంకక, “శక్తి ని అభిమన్యుడిపై విసిరాడు. ఆ శక్తిని 
దేవేం[ద్రపౌత్రుడైన అభిమన్యుడు తన బాణాలతో ఖండించాడు. 
७. శక్తింద్రుంచి తీవ్రసాయక హతదేహు(। జేయ( దొడ(గు నతని చేతి బలుపు 

సూచి కృపు(డు రాజసుతు( దన తేరిపై । నిడి తొలంగం దెచ్చె నెల్ల జూడ. 322 
ప్రతిపదార్థం: శక్తిన్‌+త్రుంచి= శక్తి అనే ఆయుధాన్ని ఖండించి; (లక్ష్మణకుమారుడిని-అభిమన్యుడు); తీవ్ర+సాయకహత+ 
దేహున్‌+చేయన్‌+తొడంగు= తీవ్రమైన శరాలతో కొట్టబడిన శరీరం గలవానిగా చేయటం మొదలు పెట్టిన; అతని చేతి 
బలుపు+చూచి= ఆ అభిమన్యుడి చేతిబలం చూచి; కృపు(డు= కృపాచార్యుడు; రాజసుతున్‌= రాజపు(త్రుని (లక్ష్మణ కుమారుని); 
ఎల్లన్‌+చూడన్‌= అందరూ చూస్తూ ఉండగా; తొలంగన్‌+తెచ్చెన్‌= అక్కడనుండి తప్పించి తెచ్చాడు. 
తాత్సర్యం: శక్తిని ఖండించి, లక్ష్మణకుమారుని దేహం తూట్లు పడేటట్టుగా అభిమన్యుడు అమ్ములు గుప్పాడు. 
అభిమన్యుడి చేతి బలం కౌశలం చూచి, కృపుడు రాజకుమారుడైన లక్ష్మణకుమారుని తన రథం మీదికి ఎక్కించుకొని, 
ఆ స్థలం నుండి తప్పించి తెచ్చాడు. 
విశేషం: ఎల్ల(జూడ - ఎల్ల అనునది సర్వ శబ్ద అమహ(ద్రూపము. ఇక్కడ అందు అనే అర్థంలో మహద్బహువచనరూపం సముచితం. 
ఎల్లరు ~ అని. ఇక్కడ रेष्ठ చూడి అనే పాఠాంతరం ఉన్నది. అది లెస్స. 
క కురురాజు యోధవీరుల(। బురికొలుపుచు ९८ డపుడు పోరికి నడరం 

గరిహయనరశరనిబిడత । ధరణి జలదనిబిడగగనతలముం బోలెన్‌. 323 


264 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కురురాజు యోధ వీరులన్‌= కౌరవరాజు యొక్క సేనలో యుద్దం చేసే శూరులను; పురికొలుపుచున్‌= ప్రోత్సహిస్తూ; 
భీష్ముడు= భీష్ముడు; పోరికిన్‌= యుద్దానికి; అడరన్‌= విజృంభింపగా; కరి, హయ, నర, శవ నిబిడతన్‌= ఏనుగులయొక్క, 
గుర్రాలయొక్క, మనుష్యులయొక్క కళేబరాల సాం(ద్రతచేత; ధరణి= (యుద్ద) భూమి; జలదనిబిడ గగనతలమున్‌= మబ్బులతో 
దట్టంగా నిండిన ఆకాశ (ప్రదేశమును; పోలెన్‌= అనుకరించింది. 


తాత్సర్యం: కౌరవసేనలోని యోధవీరులను (ప్రోత్సహిస్తూ భీష్ముడు అపుడు పోరాటంలో విజృంభింపగా, ఏనుగుల 
గుర్రాల, మనుష్యుల పీనుగులతో దట్టమైన నేల మబ్బులతో దట్టంగా కన్పించే ఆకాశంవలె అగుపడింది. 
విశేషం: అలం: ఉపమ. 


ఉ. సాత్యకి యప్పడేచి శరజాలము చిత్రలఘుస్స్పుటత్వ సాం 

గత్య విరాజమానముగC గౌరవసేన( గలంగం జేసి యౌ 

ద్దత్యమునం దనర్జిన నుదాత్తమనస్ము(డు సౌమదత్తి యా 

హుత్యభిరామవహ్వా క్రియ నుజ్జ్వలు( డై వెస( దాశె నాతనిన్‌. 324 
ప్రతిపదార్హం: అప్పుడు; సాత్యకి; ఏచి= విజృంభించి; శర+జాలము= అమ్ముల సముదాయం; చిత్ర లఘు స్ఫుటత్వ సాంగత్య 
విరాజమానముగన్‌= అచ్చెరువుగ, తేలికగా, లక్ష్యశుద్దితో వెలుగొందునట్టుగా; కౌరవ+సేనన్‌= కౌరవసీనను; కలంగన్‌+చేసి= 
కలతనొందునట్టు చేసి; బొద్దత్యమునన్‌+తనర్శినన్‌= గర్వముతో విజృంభించగా; ఉదాత్త+మనస్కు(డు= గొప్ప మనస్సు కలవాడు; 
సౌమదత్తి= భూరి శ్రవసుడు; ఆహుతి+ అభిరామ వహ్ని క్రియన్‌= హోమంలో ఆహుతి వేయగా అందగించిన అగ్నివలె; ఉజ్జ్యలు(డు+ఐ= 
ఎక్కువగా మండినవాడై= మిక్కుటముగా (ప్రకాశించినవాడై; ఆతనిన్‌= సాత్యకిని; వెసన్‌= వేగంగా; తాశెన్‌= మార్కొన్నాడు. 


తాత్సర్యం: అప్పుడు సాత్యకి విజృంభించి బాణసముదాయాన్ని కౌరవసేనపై గుప్పించాడు. అతని బాణప్రయోగ 
విన్యాసం - ఆశ్చర్యకరం. లక్ష్యములను సులువుగా స్ఫుటంగా తాకి, కౌరవసేనను కలచివేశాయి. గొప్ప మనస్సుగల 
భూరిశ్రవసుడు కూడా ఆహుతి వేల్చబడిన అగ్నివలె మిక్కుటంగా జ్వలించి, సాత్యకిని మార్కొన్నాడు. 
విశేషం: 1. ఆహుతి లేసినపుడు అగ్ని ప్రజ్వలిస్తుంది. అదే విధంగా సాత్యకి వేసిన బాణాలు - భూరి(శ్రవసుడిని 'ప్రజ్వలింపచే శాయి. 
ఇక్కడ “క్రియ” ఉపమావాచకం. ఆ అర్థం తెలుగులోనే ఉన్నది. అందుచే 'హ్ని' గురువు కాదు. 
చ. తలపడి యంత్య కాల శిభీదారుణభంగి నమేయమార్గణా 

రులు వరగించుడున్‌ భయము సొచ్చి జనారనుతమ్ముతోడి యో 

ధులు పిటుసన్న( దత్సుతులు దోర్టలదుర్దములై పదుండ్రు న 

గ్గలి నెదిర్చి యి ట్లనిరి కౌరవసత్తముతో నుదగ్రతన్‌. 325 


ప్రతిపదార్థం: తలపడి= ఎదుర్కొని; అంత్య కాల 89 దారుణ భంగిన్‌= (ప్రళయకాలమునందలి అగ్నివలె భయంకరంగా; 
అమేయ+మార్గణ+అర్చులు= అపరిమిత బాణాల జ్వాలలు; పరగించుడున్‌= వ్యాపింప చేయగా; జనార్దనుతమ్ముతోడి 
యోధులు= సాత్యకి సహచరులైన వీరులు; భయము+చొచ్చి= వెరచి; పిణు+సన్నన్‌; వెనుకకు మరలిపోగా; తద్‌+సుతులు= 
ఆతని కొడుకులు; దోర్భల+దుర్దములు+ఐ= అడ్డగింప లేని పరాక్రమం కలవారలై; పదుం|డ్రు= పదిమంది; అగ్గలికన్‌+ఎదిర్భి= 
ఉత్సాహంతో మార్కొని; కౌరవ+సత్తముతోన్‌= కురు వీరులలోని శ్రేష్ణుడితో- భూరిశ్రవుడితో; ఉదగ్రతన్‌= గర్వంతో; 
ఇట్లు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 265 


తాత్సర్యం: భూరి(శ్రవసుడు - ప్రళయకాలమందలి అగ్నివలె విజృంభించి, అమ్ములనే అగ్నిజ్వాలలు 
ప్రవర్తిల్లచేయగా భయపడి, సాత్యకితో పాటు యుద్దం చేస్తున్న యోధులు వెనుకకు మరలారు. అప్పుడు 
సాత్యకి కొడుకులు పదిమంది - వారింపరాని పరా(క్రమంతో ఉత్సహించి, కౌరవ(శ్రేష్ణుడైన భూరిశ్రవసుడితో 
గర్వంగా ఇట్లు అన్నారు: 
క “భూరిశ్రవసు(డ! యెక్కటి వీర । వినోదంబు సలుపు వేడుకమెయి దు 

ర్వారత వచ్చితి మొక్కరు గోరి 1 కొనుము సంగరమునకున్‌ మాలోనన్‌.' 326 
ప్రతిపదార్థం: భూరిశ్రవసు(డ!= ఓ భూరి (శ్రవసుడా!; ఎక్కటి+వీర+వినోదంబు= ఏకాంతయుద్దమును ప్రీతితో; సలుపు+ 
వేడుక+మెయిన్‌= చేయాలనే ఉత్సాహంతో; దుర్వారతన్‌= అడ్డగించటానికి వీలులేని విధంగా; వచ్చితిమి= అరుదెంచాము; 
మాలోనన్‌= మా పదిమందిలో; ఒక్కరున్‌= ఒకడిని; సంగరమునకున్‌= యుద్దానికి; కోరుకొనుము= ఎన్నుకో. 
తాత్సర్యం: 'ఓ భూరి(శ్రవసుడా! మేము “ఎక్కటికయ్యం” చేయాలనే సరదాతో వచ్చాము. ఎవరూ మమ్ము 
అడ్డగించలేరు. మాలో ఎవరో ఒకరిని నీవు ఎన్నుకొని యుద్దం చేయవచ్చు. 


విశేషం: ఎక్కటి కయ్యము= ద్వంద్వ యుద్దం. ఒక వీరుడు - మరొక వీరుడితో చేసే ఏకాంత యుద్దం. వారిరువురి మధ్య 
జరిగే పోరాటంలో ఇతరులు పాల్లొనరు. ఇది మహాభారత కాలంనాటి వీరమర్యాద. 
చ. “అన విని నవ్వి యొక్క(డు మదస్త్రబలంబున కోర్వ( డోపినన్‌ 

సునిశిత బాణముల్‌ వటిపి సూరెల నందటు నొక్కపెట్ట యే 

పు నెజిపుండన్న నా రథికపుంగవు లేయ నతండు నమ్ము లె 

ల్లను దునుమాడి వారి( జటులస్సురితాంబక వృష్టి ముంచినన్‌. 327 


ప్రతిపదార్థం: అనన్‌+విని+నవ్వి= అని చెప్పగా ఆలకించి, నవ్వి; ఒక్క(డు= ఒకడు; మత్‌+అస్త్ర+బలంబునకున్‌= నాయొక్క 
మం(త్రబాణశక్తికి; ఓర్వ(డు= సరిపోడు; ఓపినన్‌= మీకు చేతనైతే; సునిశిత+బాణముల్‌= మిక్కిలి వాడిఅమ్ములు; పజిపి= 
ప్రయోగించి; సూరెలన్‌= ప్రక్కల; అందణున్‌= అందరును; ఒక్క+పెట్టన్‌= ఒకేసారి; ఏపు నెజిపుడు+అన్నన్‌= మీ విజృంభణ 
చూపుడు అని చెప్పగా; ఆ రథిక పుంగవులు= ఆ వీరవరులు; ఏయన్‌= బాణాలతో కొట్టగా; అతండు= ఆ భూరి శ్రవసుడు; 
అమ్ములు+ఎల్లను= ఆ బాణాలను అన్నింటినీ; తునుమాడి= (త్రుంచి; వారిన్‌= వారిని; చటుల+స్ఫురిత+అంబక వృష్టిన్‌= గాఢత 
ప్రకటించే అమ్ముల వానలో; ముంచినన్‌= ముంచగా. 


తాత్సర్యం: అని చెప్పగా విని భూరిశ్రవసుడు నవ్వి ఈ రీతిగా అన్నాడు. మీలో ఏ ఒక్కరుగాని నా బాణధాటికి 
ఆగలేరు. మీకు చేతనైతే - మీరందరూ నా చుట్టుప్రక్కల చేరి - నా మీద వాడి బాణాలు ప్రయోగించి పోరాడండి.” 
అనగా వారు కౌరవ (శ్రేష్టుడైన భూరి శ్రవసుడిపై బాణాలు ప్రయోగించారు. భూరిశ్రవసుడు వారి బాణాలను ఖండించి 
వారినందరిని అమ్ముల వానలో ముంచాడు. 

క పాొలివోని శౌర్య రేఖం । జెలయగుచు వార్‌ష్టేయు లతని జేడ్చడ( బెక్క 

మ్ముల నొవ్వ వేసినం గడు । నలిగి శరాసనము లెల్ల నాతడు ద్రుంచెన్‌. 328 

ప్రతిపదార్థం: పొలివోని= మొక్కవోవని (పొలి+సోని); శౌర్య+రేఖన్‌+చెల(గుచున్‌= పరాక్రమ స్ఫూర్తితో ఒప్పుతూ; వారొప్మేయులు= 
వృష్ణివంశానికి చెందిన వారు(సాత్యకి కొడుకులు); అతనిన్‌= భూరి(శ్రవుని; చేడ్సడన్‌= నొచ్చునట్టుగా; సెక్కు+అమ్ములన్‌= 


266 శ్రీనుదాంధ్ర మహాభారతము 


బహుబాణాలతో; నొవ్వన్‌+ఏసినన్‌= కలత చెందింపగా; ఆత(డు= భూరి (శ్రవసుడు; కడున్‌+అలిగి= మిక్కిలి కోపించి; 
శరాసనములు+ఎల్లన్‌= (వారి); ధనుస్సులను అన్నింటినీ; త్రుంచెన్‌= ఖండించాడు. 
తాత్సర్యం: వృష్ణి వంశీయులు - సాత్యకి కొడుకులు మొక్కవోని పరా(క్రమంతో శోభిల్లుతూ, కురువీరుడు 
భూరి శ్రవసుడిపై పెక్కు బాణాలు వర్షించారు. భూరిశ్రవుడు మిక్కుటమైన కోపంతో వారి ధనువులు అన్నింటినీ 
ఖండించాడు. 
క. కోదండదశకశీఘ్ర । చ్చేదం బొనరించి యపుడ శిరములు పదియున్‌ 

భూదేవికి బలిగా ని । ష్పాదించెన్‌ గౌరవేంద్రుబలములు 2०९८०१5. 329 


ప్రతిపదార్థం: కోదండ దశక శీఘ్రీ+ఛేదంబు+ఒనరించి= వేగంగా పది ధనుస్సులు ఖండించి; అపుడు+అ= అప్పుడే; 
శిరములు+పదియున్‌= పది తలకాయలు; భూదేవికిన్‌= నేలతల్లికి; బలిగాన్‌= పూజార్సణంగా; కౌరవ+ఇం(ద్రు+బలములు= 
కురురాజుసేనలు; చెల(గన్‌= तः నిష్పాదించెన్‌= సిద్దింపజేశాడు. 

తాత్సర్యం: పది ధనుస్సులను ఖండించి వెనువెంటనే పదితలకాయలు ఖండించి భూరి (శ్రవసుడు - భూదేవికి 
“బలిగా సమర్పించాడు. కౌరవ సేనలు ఉప్పొంగిపోయాయి. 

విశేషం: 'బలి' దేవతల && కోసం - సమర్పించే కానుక. మొదట పూజా విశేషంగా ఆరంభించిన బలి” ప్రదానం 'జంతుబలిగా” 
'నరబలి'గా కూడా యుగయుగాంతరాలలో పరిణమించింది. 


వ. ఇట్లు వడిన కొడుకులం గని వృష్టివీరుండు. 330 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; పడిన= కూలినట్టి; కొడుకులన్‌= పుత్రులను; కని= చూచి; వృష్లి+వీరుండు= వృష్టిజాతికి 
చెందిన వీరుడు= సాత్యకి, 


తాత్సర్యం: ఈ విధంగా నేలకూలిన కొడుకులను సాత్యకి చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. వగపును గోపముం గదుర వైరిబలంబు దలంక( దేరు పై 
నొగనొగ దాకా బటిపి నుగ్గుగ( గౌరవసూతు నేసి బె 
ట్టుగం దురగంబులం దునుముడున్‌ వెస నాతడు నట్ల చేసిం బా 
టిగ( గరవాలముల్‌ గొని వడిన్‌ దిగి నేలకు ८०८8 రిద్దున్‌. 331 


ప్రతిపదార్థం: వగపును= దుఃఖమూ, కోపమున్‌= ఆ(గ్రహమూ; కదురన్‌= కూడగా; వైరి బలంబు= శృత్రుసేన; తలంకన్‌= కలత 
చెందగా; తేరుపైన్‌= రథంపై; నొగ+నొగ+తా(కగాన్‌= కూబరములు ఒకదానితోనొకటి రాపిడి చెందగా(తన రథమును శత్రు 
రథముతో ఒరయునట్టుగా); పైన్‌= మీదికి; పజిపి= తోలి; కౌరవ+సూతున్‌= కౌరవుని సూతుని (భూరిశ్రవసుడి సారథిని); 
నుగ్గుగన్‌+ఏసి= చిన్ని ఖండాలుగా చేసి - సంహరించి; బెట్టుగన్‌= అధికముగా; తురగంబులన్‌= గుర్రాలను; తునుముడున్‌= 
సంహరించగానే; వెసన్‌= వేగంగా; ఆత(డున్‌= భూరిశ్రవుడుగూడ; అట్లు+అ= అదే విధంగా; పాటిగన్‌= సరిగా; చేసెన్‌= చేశాడు; 
కరవాలముల్‌+కొని= కత్తులు పట్టి; వడిన్‌= వేగంగా; నేలకున్‌ దిగి= భూమిపైకి దిగి; ఇద్దణున్‌= ఇరువురును; దా(టిరి= 


లంఘించారు. 
తాత్సర్యం: కోపమూ, దుఃఖమూ పిరిగొనగా, శృత్రుసేన కలత చెందగా, భూరి(శ్రవసుడి పైకి రథం తోలించాడు 
సాత్యకి. రెండు రథాలూ ఒక దానితో మరొకటి ఢీకొన్నాయి. సాత్యకి భూరిశ్రవసుడి సారథిని, గుర్రాలను 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 267 
సంహరించాడు. భూరి(శ్రవుడుగూడా అట్లాగే చేశాడు. ఇద్దరూ విరథులై నేలకు లంఘించి కత్తులు దూసి ఒకరినొకరు 
మార్కొన్నారు. 

వ. అట్టి సమయంబున. 332 
ప్రతిపదార్థం: అట్టి+సమయంబునన్‌= అట్టి తరుణంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో. 
ఆ. వేగ మెయిది వృష్టివీరు భీము(డు గురు । 8८०८ గురువిభుండు గారవమున 

వెనుక ॐत దివిచి తనతన రథముపై బెట్టికొను చు దొలంగం బ్రీతి( జనిరి. 333 
ప్రతిపదార్థం: వేగము+ఎయిది= వేగం పుంజుకొని; रेड సాత్యకిని; భీముడు; కురు+వీరున్‌= భూరి శ్రవసుని; కురు+విభుండు= 
దుర్యోధనుడు; గారవమునన్‌= గౌరవంగా; వెనుకన్‌+చన౮న్‌+తివిచి= వెనుకకు చేర్చి మరలించి; తన+తన+ రథము పైన్‌+ పెట్టికొనుచున్‌= 
తమ తమ రథాలపైకి ఎక్కించుకొని; తొల(గన్‌= ఆచోటు తప్పించి; ప్రీతిన్‌= సంతోషంతో; చనిరి= వెళ్ళారు. 
తాత్సర్యం: సాత్యకి, భూరి(శ్రవసుడు - ఇరువురును విరథులై కత్తులతో నిలబడగా, భీముడు వచ్చి సాత్యకిని 
తన రథం మీదికి ఎక్కించుకొని పోయాడు. అట్లే భూరిశ్రవసుడిని కురురాజైన దుర్యోధనుడు గౌరవంగా తనరథం 
మీదికి ఎక్కించుకొన్నాడు. అందరూ సంతోషంగా వెళ్ళారు. 
వ. అంత. 334 
ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు. 
తాత్సర్యం: అప్పుడు. 
క, “అపరాహ్హసంగతుండగు । తపనుంగని పొద్దు గ్రుంకె( దడ వే(గుదు రీ 

రిపు లని కడంగి 5८०८ ८ । స్ర పరంపర వటిపి నీదు ८९८०९ నెల్లన్‌. 335 
ప్రతిపదార్థం: అపర+అహ్హా+సంగతుండు+అగు= సాయం సంధ్యతో కూడినవాడగు; తపనున్‌+కని= సూర్యుడిని చూచి; 
ప్రొద్దు+(క్రుంకెన్‌= సూర్యుడు అస్తమించుతున్నాడు; రిపులు= ఈ శత్రువులు; తడవు+ఏ(గుదురు= వ్యవధి చూచుకొని వెళ్ళిపోతారు; 
అని= అని యోచించి; కడ(గి= పూని; నరు(డు= అర్జునుడు; అ 
నీదు+రథికులను+ఎల్లన్‌= తేరెక్కి పోరాడే నీ వీరులను అందరనూ. 


స్ర+పరంపర+పణిపి= మం(త్రబాణాలను (ప్రయోగించి; 


తాత్సర్యం: 'మలిసంజలో కలిసే సూర్యుణ్ణి చూచి ప్రొద్దు (గ్రుంకుతున్నది. ఈ శత్రువులు యుద్దం విడిచి శిబిరాలకు 
వెళ్ళి పోతారు- అనుకొని పూని అర్జునుడు నీ రథికులందరిపై మం(త్ర బాణాలు ప్రయోగించి. (తరువాతి గద్యంతో 
అన్నయం.) 


వ. నిహతులం జేయుచు విహరించుచున్నం గనుంగొని. 336 
ప్రతిపదార్థం: నిహతులన్‌+చేయుచున్‌= చంపుతూ; విహరించుచున్నన్‌+కనుంగొని= వినోదంగా తిరుగుచుండటం చూచి. 


తాత్సర్యం: అర్జునుడు కౌరవ సైనికులను సంహరించటం చూచి. 


268 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క సైరింపక యేడ్తెబి( గురు । వీరాగ్రణి యిరువదేనువేల రథంబుల్‌ 

పోరికి( బురికొలిపిన వి । స్పారగతిం గూడి కవిసె( బార్టునిమీ(దన్‌. 337 
ప్రతిపదార్థం: సైరింపక=తాళజాలక; ఏడ్తెజిన్‌= పరా(క్రమంతో; కురు+వీర+అ(గ్రణి= కౌరవవీరులలో మొదటివాడు 
(భీష్ముడు);ఇరువది+ఏను+వేల+ రథంబుల్‌= ఇరవై ఐదువేల రథాలను, రథికులగు వీరులను; పోరికిన్‌= యుద్దానికి; పురికొల్సినన్‌= 
ప్రోత్సహించగా; విస్సారగతిన్‌= ఎక్కువగ విస్తరించి; కూడి= కలిసి; పార్టునిమీ(దన్‌= అర్జునునిపైన; కవిసెన్‌= మార్కొన్నాయి. 
తాత్సర్యం: అర్జునుడు కౌరవసైనికులను సంహరించటం చూచి, సహింపలేక సేనాపతి భీష్ముడు - ఇరవై అయిదువేల 
రథాలను పోరాటానికి (ప్రోత్సహించాడు. ఆ రథికులు కలిసి, విస్తారంగా వ్యాపించి అర్జునుడిని మార్కొన్నారు. 


క కడువెస(గవిసినయవి గ। వ్వడి బాణజ్వాల లడర వడి దావాగ్నిన్‌ 
మిడుతలు వొలిసిన క్రియ( బొడి । పొడి యయ్యెం గురుబలంబు పొం గడ(గంగన్‌. 338 


ప్రతిపదార్థం: కడు+వెసన్‌= మిక్కుటము అగు వేగంతో; కవిసినయవి= మార్కొనినట్టివి (ఇరవై వేల రథాలు); కవ్వడి+బాణజ్యాలలు= 
అర్జునుడి అమ్ముల అగ్ని జ్వాలలు; అడరన్‌= విజృంభింపగా; వడిన్‌= వేగంగా; దావాగ్నిన్‌= కార్చిచ్చులో; మిడుతలు= శలభాలు; 
పొలిసిన+(క్రియన్‌= చచ్చిపోయే రీతిగా; కురు బలంబు పొంగు+అడ(గంగన్‌= కౌరవ సేనయొక్క అతిశయం అణగారిపోయేటట్టుగా; 
పొడి+పొడి+అయ్యెన్‌= చూర్లం చూర్లం అయిపోయాయి. 

తాత్సర్యం: వేగంగా ఆ ఇరువది అయిదువేల రథాలు మార్కొన్నాయి. కాని అవి అర్జునుని అమ్ములనే అగ్నిలో 
కార్చిచ్చులో బడి మరణించే శలభాలవలె మాడి పొడిపొడి అయ్యాయి. కౌరవసేన అతిశయం అణగారిపోయింది. 


విశేషం: అలం: ఉపమ. 


క  కిరణంబు లడ(గి యంతకు । నరుణత్వము 2०७७००८ దరణి యపరాద్రిశిర 
స్పురణను నధికరణాలం । కరణం బొనరించుటయును గాంగేయు+ డెదన్‌. 339 


ప్రతిపదార్థం: కిరణంబులు+అడయగ= వెలుగురేకలు తగ్గి; అంతకున్‌= అప్పటికీ; అరుణత్వము= ఎర్రదనం; 23०60595 = 
ప్రకాశించటంచేత; తరణి= సూర్యుడు; అపర+అద్రిశిరస్‌+స్ఫురణను= పడమటి కొండనెత్తిపై (ప్రకాశించటంచేత; 
అధికరణ+అలంకరణంబు+ ఒనరించుటయును= మిక్కుటమైన యుద్దాలంకరణం చేకూర్చినట్ల్టుండగా; గాంగేయు(డు= 
భీష్ముడు; ఎదన్‌= తన హృదయంలో. 

తాత్సర్యం: రశ్మి తగ్గి, అంతకుముందే ఎర్రదనం శోభిల్లగా, సూర్యుడు పడమట కొండ శిరస్సున మెరుస్తూ 
రక్తసిక్తమైన యుద్దభూమికి మిక్కిలి అలంకారం చేకూర్చాడు. అది సాయంకాల సమయసూచకం. దానితో భీష్ముడు 


తన హృదయంలో ఈ విధంగా అనుకొన్నాడు. 
విశేషం: అపరా[ద్రి శిరస్సును (ఎగ్రనిపూలతో) శృంగారనాయకుడు అయిన సూర్యుడు అలంకరించినట్లుగా ఉందట. 
క " @>0९80 బయ్యెను వాహన । సంతానం బెల్ల నిపుడు సంధ్యాసమయం 
బింతట నేటికి నని సా । లింతము గా కింక బోర छदः యున్నే?' 340 


ప్రతిపదార్థం: వాహన+సంతానంబు+ఎల్లన్‌= గుర్రాల సముదాయం అంతా; శ్రాంతంబు+అయ్యెను= బడలిపోయింది; 
ఇపుడు; సంధ్యాసమయంబు= సంజ(ప్రొద్దు, సాయం సమయం; ఇంతటన్‌= ఈ మేరకు; నే(టికిన్‌= ఈ దినమునకు; 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 269 
అని= పోరాటం; చాలింతముగాక!= విరమించటం మంచిది; ఇంకన్‌= ఇకమీద; పోరన్‌= యుద్దం చేయటం; లెస్స+ఐ+ఉన్నే?= 


మంచిది అవుతుందా? 


తాత్సర్యం: 'వాహనాలు అన్నీ బడలిపోయాయి. సాయంకాలం అవుతోంది. ఇక యుద్దం చేయటం ఎందుకు? 
విరమించటం మంచిది.” 


విశేషం: వాహన సంతానంబు - గుర్రాల గుంపు - వాహనములు అంటే వహించేవి - మోసేవి. గుర్రములు. 

వ. అని తలంచి కుంభసంభవాది యోధముఖ్యుల కెటింగించి ०९०२००९८ దివియ నియమించి. 3౩41 
ప్రతిపదార్థం: అని తలంచి= అని యోచించి; కుంభసంభవ+ఆది+యోధముఖ్యులకున్‌= (ద్రోణుడు మున్నగు వీరులకు; 
ఎతీంగించి= తెలిపి; బలంబులన్‌= సేనలను; తివియన్‌+నియమించి= మరలింప ఆజ్ఞాపించి. 

తాత్సర్యం: అని ఆలోచించి, ఆ విషయాన్ని (ద్రోణాదులకు తెలిపి, సేనలను పోరు చాలింపజేయుటకు 


క సమరక్రీడన లీలం । దమక తమక తనిసి మరలి తమతమ యావా 
సములకు నరిగి రుభయసై । న్యములజనంబులును దీవియలు వెలు(గంగన్‌. 342 


ప్రతిపదార్థం: సమర+(క్రీడన్‌+అ= యుద్ద క్రీడయందే; లీలన్‌= విలాసంగా; తమక తమక= తమకుతామే; తనిసి= తృప్తిపొంది; 
మరలి= వెనుదిరిగి; తమ+తమ= ఆవాసములకున్‌= తమ తమ విడిదులకు; ఉథభయసైన్యముల+జనంబులును=రెండు సేనలలోని 
భటులూ; దీవియలు= దివిటీలు(కాగడాలు); వెలుగంగన్‌= (ప్రకాశింపగా; అరిగిరి= వెళ్ళారు. 

తాత్సర్యం: యుద్ద(క్రీడయందే తమకు తామే తహతహ తృప్తి చెంది వెనుకకు తిరిగి రెండు సేనలలోని భటులు 
కాగడాల కాంతులలో తమ తమ విడుదులకు చేరారు. 


తే. రెండు వీళ్ళ జనంబులు రేలు వివిధ । హృద్యసంగీతములను సాహిత్యమధుర 

లలితగోష్టీ వినోదంబులను బ్రమోద । భరితు లై ప్రొద్దు వుత్తురు భరతముఖ్య! 343 
ప్రతిపదార్థం: భరత ముఖ్య!= భరతవంశంలో ముఖ్యమైనవాడా! 2, ధృతరాష్ట్ర మహారాజా!; రెండు+వీళ్ళ+జనంబులున్‌= రెండు 
శిబిరాల మనుష్యులూ; రేలు= రాత్రులయందు; వివిధ హృద్య సంగీతములను= హృదయమును అలరించే పెక్కు గానములచేతను, 
సాహిత్య మధుర లలిత గోష్టీ వినోదంబులను= వాజ్మియమునకు సంబంధించిన కోమలమైన, మృదువైన, సంతోషదాయకములగు 
చర్చలచేతను; ప్రమోద, భరితులు+ఐ= సంతోషంతో నిండినవారై; (ప్రొద్దు+పుత్తురు= కాలం గడపుతారు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! రాత్రులందు కురు పాండవ పక్షాలు రెండింటికీ సంబంధించిన భటులు 
హృదయానికి ఆనందం కలిగించే సంగీత సభలలో సాహిత్య గోష్టులలో కాలక్షేపం చేస్తూ ఉంటారు. 


భీష్ముని షష్టదినస యుద్దక్రనముము (సం. 6-71-1) 


వ. ఏనవనాంటి రాత్రి సనుటయు( దెలతెల వేగునప్పుడు ధనంజయుండు సేనాపతి రావించి మకరవ్యూహంబు 
సంఘటింపు మని నియమించిన నభీలజనంబులకు( బ్రీతి నెక్కొన నతం డమ్మోహరంబు దీర్గునెడ దానికి 
బార్థపాంచాలపతులు శిరంబును గవలు గన్నులును భీమసేనుండు దుండంబును సౌభద్రద్రౌపదేయ 


270 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఘటోత్కచులు గండస్థలంబులును సాత్యకిసహితుండై యుధిష్టిరుండు గంఠంబును ధృష్టద్యుమ్న 
పురస్సరంబుగా విరాటుండు వెన్నును గేకయులు వామపార్శ్వంబును ధృష్టకేతుండును గరూశపతియును 
దక్షిణపార్మంబును గుంతిభోజశతానీకులు జఘనంబును శిఖండియు నిరావంతుండును బుచ్చంబును నై 
పన్నిరి; భీష్ముండు దానికి బ్రతివ్యూహం బూహించి క్రౌంచవ్యూహం 2०2०६ ०००८६०८ జంచువునం దాను 
గురు సహాయుం డైనిలిచి ०९००८ గృపగురుపుత్తులును మస్తకంబున( గృతవర్మయు( గాంభోజ 
బాహ్లాకులును గళంబున శూరసేనపరివృతుండై సుయోధనుండును నురంబున సౌవీర సమేతుండై 
భగదత్తుండును వీపున విందానువిందులును వామపక్షంబున సుశర్మయు దక్షిణపక్షంబున యవనపతియు 


ष्व ष्य 


నపరభాగంబున శ్రుతాయురుపేతుండై భూరిశ్రవసుండును నిలిచి రిట్లుభయసైన్యంబులు సన్నద్దంబు లై 
నడచి శంఖభేరీ ప్రముఖ తూర్యనాదంబులు సెలంగం దలపడియె నట్టిసమయంబున. 344 


ప్రతిపదార్థం: ఏనవ+నా(టి+రాత్రి= అయిదవరోజు యొక్క రాత్రి; చనుటయున్‌= వెళ్ళుటయు; తెల+తెల+వేగునప్పుడు= 
తెల్లవారునప్పుడు; ధనంజయుండు= అర్జునుడు; సేనాపతిన్‌+రావించి= సేనాపతి ధృష్టద్యుమ్నుని రప్పించి; మకర+వ్యూహంబు= 
మొసలి మొగ్గరము; సంఘటింపుము+అని+నియమించినన్‌= ఏర్పరచుము అని ఆజ్ఞాపించగా; అఖిల+జనంబులకున్‌= అందరు 
ప్రజలకూ; (ప్రీతి= సంతోషము; నెక్కొనన్‌= ఏర్పడగా; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; ఆ+మోహరంబున్‌= ఆ వ్యూహమును; 
తీర్చు+ఎడన్‌= ఏర్పాటు చేసేటప్పుడు; దానికిన్‌= ఆ మొగ్గరమునకు; పార్ణ+పాంచాల పతులు= అర్జునుడు, (ద్రుపదరాజు; 
శిరంబును= తలగా; కవలు= జంటలు(నకులసహదేవులు); కన్నులును= నేత్రాలుగా; భీమసేనుండు; తుండంబును= నోరు మొదటి 
భాగముగా; సౌభద్ర (ద్రౌపదేయ+ఘటోత్కచులు= అభిమన్యుడు, ఉపపాండవులు, ఘటోత్కచుడు; గండ+స్థ్రలంబులును= కపోల 
భాగములుగా; సాత్యకి+సహితుండు+ఐ= సాత్యకితో కూడిన వాడై; యుధిష్థిరుండు= ధర్మరాజు; కంఠంబును= కుత్తుకగా; 
ధృష్టద్యుమ్న+ పురస్సరంబుగాన్‌= ధృష్టద్యుమ్నుడు ముందుగా గలవాడుగ; ఏరాటుండు= వఏరాటరాజూ; వెన్నును= వీపుగా; 
కేకయులు= కేకయ రాజులు; వామపార్వంబును= ఎడమ (ప్రక్కయు; కుంతి భోజు,శతానీకులు= కుంతి భోజుడు, శతానీకుడు; 
జఘనంబును= మొలగా; శిఖండియున్‌+ఇరావంతుండును= శిఖండి మరియు ఇరావంతుడును; పుచ్చంబును= తోకయు; 
ధృష్టకేతు(డు+ కరూశ+పతియును= ధృష్టకేతుడు, కరూశరాజూ; దక్షిణ+పార్భ్వంబును= కుడి ప్రక్కయు; పన్నిరి= వ్యూహం ఏర్పాటు 
చేశారు; భీష్ముండున్‌= భీష్ముడుకూడా; దానికిన్‌= ఆ మకర వ్యూహానికి; ప్రతి వ్యూహంబు= దీటగు మొగ్గరము; ఊహించి= 
ఆలోచించి; క్రౌంచ+వ్యూహంబు= (క్రౌంచ పక్షిని పోలు మొగ్గరము; అమర్చి= ఏర్పాటు చేసి; అందున్‌= ఆ (క్రౌంచ వ్యూహమునందు; 
చంచువునన్‌= ముక్కు దగ్గర; తాను= తాను(భీష్ముడు); గురు+సహాయుండు+ఐ= (ద్రోణుడు తోడుగా; నిలిచి= నిలబడి; 
నేత్రంబులన్‌= కనులందు; కృప+గురుపుత్రులును= కృపుడును, అశృత్తామయు; మస్తకంబునన్‌= శిరస్సుదగ్గర; కృతవర్మయున్‌= 
కృత వర్మయు; కాంభోజ, బాహ్లికులును= కాంభోజరాజు, బాహ్లికుడును; గళంబునన్‌= కుత్తుక దగ్గర; శూరసేన+పరివృతుండు+ఐ= 
శూరసేనునిచే చుట్టబడినవాడై; సుయోధనుండును= దుర్యోధనుడును; ఉరంబునన్‌= వక్షమునందు; సౌవీర+సమేతుండు+ఐ= 
సౌవీర రాజుతో కూడి; భగదత్తుండును= భగదత్తుడును; వీ(పునన్‌= వెన్నునందును; వింద+అనువిందులు= విందుడు మరియు 
అనువిందుడును; వామపక్షంబునన్‌= ఎడమరెక్కగా; సుశర్మయున్‌; దక్షిణ+పక్షంబునన్‌= కుడిరెక్క దగ్గర; యవనపతియున్‌= 
యవనరాజును; అపరభాగంబునన్‌= వెనుక భాగమున; (శుతాయుః+ఉపేతుండు+ఐ= (2०००० ॐ) ९ కూడినవాడై; 
భూరి(శ్రవసుండును; నిలిచిరి= నిలబడ్డారు; ఇట్లు+ ఈరీతిగా; ఉభయ సైన్యంబులున్‌= రెండు సేనలు(కురు పాండవ సైన్యాలు); 
సన్నద్దంబులు+ఐ= యుద్దానికి సంసిద్దములై; నడచి= వెడలి; శంఖ, భేరీ, (ప్రముఖ, తూర్యనాదంబులు= శంఖములు, భేరులు 
మొదలగు జం(త్ర వాద్యాలు; చెలంగన్‌= (कत्य తలపడియెన్‌= మార్కొన్నాయి; అట్టి సమయంబునన్‌. 


తాత్సర్యం: కురుక్షేత్రంలో ఏడవనాటి రాత్రి జరిగిపోయింది. తెల్లవారేటప్పుడు, అర్జునుడు ధృష్టద్యుమ్నుడిని, 
రావించి మొసలి మొగ్గరం' ఏర్పాటు చేయుమన్నాడు. ధృష్టద్యుమ్నుడు అందరూ సంతోషించేటట్టుగా మకరవూహం 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 271 


తీర్చిదిద్దాడు. అర్జునుడు, (ద్రుపదరాజు తలగా ఏర్పడ్డారు. నకుల సహదేవులు నేత్రములు అయ్యారు. భీముడు 
నోరు చివర నిలబడ్డాడు. అభిమన్యుడు, ద్రౌపది కొడుకులు, ఘటోత్కచుడు ~ కపోలములు అయ్యారు. 
సాత్యకితోపాటుగా ధర్మరాజు కంఠం దగ్గర నిలిచాడు. ధృష్టద్యుమ్నుడితోపాటు విరాటరాజు వెన్నుదగ్గర ఉన్నాడు. 
కేకయరాజులు ఎడమ ప్రక్కగా, ధృష్టకేతుడు కరూశరాజును కుడిప్రక్కగా నిలబడ్డారు. కుంతిభోజుడు, శతానీకుడు 
మొల దగ్గర ఉన్నారు. శిఖండి, ఇరావంతుడు - తోకగా అయ్యారు. 

భీష్ముడు మొసలిమొగ్గరానికి సాటిగా 'క్రౌంచవ్యూహం' ఏర్పాటు చేశాడు. తాను [ద్రోణుడితోపాటు ముక్కు 
దగ్గర నిలిచాడు. కృపుడు, छर खु, కన్నులు అయ్యారు. శిరస్సు దగ్గర కృతవర్మ కాంభోజుడు, బాహ్లికుడు 
నిలిచారు. కుత్తుక దగ్గర శూరసేన రాజుతోపాటుగా దుర్యోధనుడు నిలబడ్డాడు. వక్షం దగ్గర సౌవీరరాజుతోపాటు, 
భగదత్తుడు ఉన్నాడు. వీపున విందుడు, అనువిందుడు నిలబడ్డారు. ఎడమ(ప్రక్క సుశర్మ, కుడిప్రక్క యవనరాజు 
నిలిచారు. వెనుకగా శుతాయువుతో కలిసి భూరిశ్రవసుడు నిలిచాడు. 

ఈ విధంగా కుర3పున పాండవ్సేన యుద్దానికి సమాయత్రమై వెళ్ళారు. శంఖాలు - భేరులు మొదలగు 
జం(త్రవాద్యాల ధ్వనులు మిన్నుముట్టాయి. ఆ సమయంలో. 


నిశేషం: 1. క్రౌొంచము= ఒక పౌరాణిక పక్షి. కొంగవంటి ఆకారం కలది. 


క తలకడచి నడచు ద్రోణుని । యలవు( బలంబును సహింప కనిలతనయు( డి 
ట్టలమగు రోషంబున( ద । ద్ధ్రలముపయిం బటిపె రథము బటువేగమునన్‌. 345 


ప్రతిపదార్థం: తలకడచి+నడచు= పైకి ఉప్పొంగి విజృంభించే; |ద్రోణుని= |ద్రోణాచార్యుడి; అలవున్‌+బలంబును= శక్తిని, 
సామ్మ్యమును; సహింపన్‌= ఓర్వలేక; అనిల+తనయు(డు= వాయుసుతుడు(భీమసేనుడు); ఇట్టలము+అగు= అతిశయించిన; 
రోషమ్మునన్‌= కోపంతో; తద్‌+బలముపయిన్‌= ఆతనియొక్క సేనపై; పటువేగమునన్‌= మిక్కిలి శీఘ్రముగా; రథమున్‌= తేరును; 
పబిపెన్‌= తోలించాడు. 
తాత్సర్యం: పైకి ఎగిరి వెల్లి విరిసే (ద్రోణుడి శక్తిసామర్థ్యాలకు ఓర్వలేక, భీముడు మిక్కుటమైన కోపంతో [ద్రోణుడి 
సేన వైపునకు తన రథం వేగంగా నడపించాడు. 
విశేషం: కౌరవులు పన్నింది క్రౌంచవ్యూహం. ముక్కుదగ్గర ఉన్నది (ద్రోణుడు. ముక్కుకు పొడిచే స్వభావం సహజసిద్దం. ఇక 
పాండవులు పన్నింది మొసలిమొగ్గరం. తుండం అంటే నోరు మొదటి భాగం. దానిదగ్గర ఉన్నది భీముడు. ఆ విధంగా భీముడికీ 
ద్రోణుడికీ సంఘర్షణ తప్పనిసరి అయింది. 
వ. ఇట్లు వటిపిన నతనికోల్తలకుం గాక. 346 
ప్రతిపదార్థం: ఇట్టు+పజపినన్‌= ఈ విధంగా రథాన్ని నడుపగా; అతని కోల్తలకున్‌+కాక= అతడి ఎదుట నిలిచి యుద్దం 
చేయలేక. 
తాత్సర్యం: భీముడు ఈ విధంగా రథాన్ని నడిపించగా, అతడికి ఎదురు నిలువలేక. (తరువాతి పద్యంతో 
అన్నయం.) 
క తనముందటి యోధులు పెటు । సనుటయు' గుంభజు(డు గినిసి శరనవకము భీ 

మునిమేన నాట నాతడు । సునిశితభల్లమున నతని సూతుం దునిమెన్‌. 347 


272 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తన ముందటి యోధులు= తనకు ముందుగా నిలిచిన వీరులు; పిణు+చనుటయున్‌= వెనుకంజ వేయటం 
చేత; కుంభ+జు(డు= కుండలో పుట్టినవాడు(ద్రోణుడు); కినిసి= కోపించి; శర+నవకము= తొమ్మిది అమ్ములు; భీముని+మేనన్‌+ 
నాటన్‌= భీముని శరీరంపై గ్రుచ్చుకొనేటట్లు వేయగా; ఆత(డు= ఆ భీముడు; సునిశిత+భల్లమునన్‌= మిక్కిలివాడియెన ఈటె 
బాణంతో అతని+సూతున్‌= [ద్రోణుని సారథిని; తునిమెన్‌= సంహరించాడు. 
తాత్సర్యం: తన ముందుగా నిలిచిన వీరులు వెనుకకు తిరిగి పారిపోగా, (ద్రోణుడు ఆగ్రహంతో భీముడి శరీరంపై 
తొమ్మిది అమ్ములు నాటవేశాడు. భీముడు మిక్కిలి వాడియెన ఈటెబాణంతో [ద్రోణాచార్యుడి సారథిని 
సంహరించాడు. 
విశేషం: మహాభారత యుద్దంలో పలుచోట్ల- వీరులు (ప్రతివీరుల సారథులను సంహరించటం వర్లింపబడింది. సారథులు 
నిరాయుధులే కదా! వారిని సంహరించటం ఏమి న్యాయం? అనిపిస్తుంది. సారథిని సంరక్షించటం - వీరుడి అవశ్యకర్తవ్యం. సారథి 
సంహరింపబడటం - రథికునకు -పరాభవం. ఇంచుమించు ఓటమితో సమానం. అప్పుడు ©& 5०९ - సారథ్యం కూడా నడపటం 
ద్విపాత్రాభినయం నెరపటమే., ద్రోణుడు అప్పుడు అట్టా లోకోత్తర శక్తి ప్రదర్శించాడు.. 
క వాహనము(దాన నడపుచు । సాహసికత్వమున గురు(డు సమరక్రీడో 

త్సాహము వదలక వైరి । వ్యూహము దల(కంగ భుజసముద్దతి గవిసెన్‌. 348 
ప్రతిపదార్థం: వాహనమున్‌= రథమును; తాను+అ= తానే; నడపుచున్‌= నడిపిస్తూ; గురు(డు= (ద్రోణుడు; సాహసికత్వమునన్‌= 
ప్రమాదంతో కూడిన ధైర్యంతో; సమర+[క్రీడా+ఉత్సాహము= యుద్దం అనే ఆటలోని ఉల్లాసము; వదలక= విడిచి పెట్టకుండా; 
వైరి వ్యూహము= శత్రువుల సమూహము; తల(కంగన్‌= కలత చెందునట్టుగా; భుజ+సముద్దతిన్‌= బాహు పరా(క్రమంతో 
(భుజముల+గర్వంతో); కవిసెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: సారథి సంహరింపబడగా తానే తన రథాన్ని నడపుతూ అనగా గుర్రాలను తోలుకొంటూ, యుద్ద 
క్రీడ: యందలి ఉత్సాహం విడిచిపెట్టకుండా పరా(క్రమం చూపిస్తూ, శత్రువుల వ్యూహాన్ని చెదరగొట్టుతూ యుద్దం 
కొనసాగించాడు. 
క మీతండ్రిద్రోణునకు(దో । డై తథిమిన( గేకేయులు భయాకులత మరు 

ద్దూతాంబుదగతిC దెరల(గ । నాతత సృంజయబలంబు ९७००७ విరిగెన్‌. 349 
ప్రతిపదార్థం: మీ తం[డ్రి= భీష్ముడు; (ద్రోణునకున్‌= ద్రోణునకు; తోడు+ఐ= బాసటగా నిలిచి నవాడై; తణీమినన్‌= తరిమివేయగా; 
కేకయులు= కేకయరాజు సేనలు; భయ+ఆకులతన్‌= భయంతో ఆందోళనతో; మరుత్‌+ధూత+అంబుద+గతిన్‌= గాలిచే 
చెదరగొట్టబడిన మబ్బులవలె; తెరల(గన్‌= మరలగా; ఆతత+సృంజయ బలంబులు= విస్తీర్లమైన సృంజయసేనలు; అటిముణిన్‌= 
శీఘ్రంగా; విరిగిన్‌= ఓడిపోయాయి. 
తాత్సర్యం: నీ తం(డ్రి అయిన భీష్ముడు (ద్రోణుడికి తోడుగా నిలిచి తరుమగా కేకయులు భయంతో, ఆందోళనతో, 
గాలిచేత చెదరగొట్టబడిన మబ్బులవలె - వెనుకకు తరలారు. విస్తీర్ణాలయిన సృంజయసేనలు వెనువెంటనే 
ఓఒడిపోయాయి. 


విశేషం: అలం: ఉపమ. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 273 


ఆ. అధిప! భీమసేను( డడరిన( గౌరవ । సైన్య మతనిచేత( జాపకట్టు 

వడియెనపుడు ధరణిపతు లిద్దబును జేయి । వీచి తటిమి రధిక విక్రమమున. 350 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా(ఓ ధృతరాష్ట్ర మహారాజా)!; భీమసేను(డు= భీముడు; అడరినన్‌= విజృంభింపగా; కౌరవ+సేన= 
కౌరవుల సైన్యం; అతనిచేతన్‌= ఆ భీమునిచేత; చాపకట్టు+పడియెన్‌= నేలమట్టమయింది; అపుడు; ధరణిపతులు+ఇద్దరును= ఇద్దరు 
రాజులు(అటు కౌరవపతి దుర్యోధనుడును, ఇటు పాండవనేత ధర్మరాజును); చేయి+వీచి= హస్తమును ఊపి; అధిక+విక్రమమునన్‌= 
గొప్ప పరాక్రమంతో; తణిమిరి= ప్రోత్సహించారు. 
తాత్సర్యం: రాజా! భీముడు విజృంభించిన కారణంగా కౌరవసేనకు విపరీతంగా నష్టం కలిగింది. ఇటు దుర్యోధనుడు, 
అటు ధర్మరాజు - తమసేనలను ప్రోత్సహించసాగారు. 


వ. ఇవ్విధంబున ధర్మనందన దుర్యోధను లగ్గలికం బురికొలుప మొగ్గరంబులు రెండును గండు మిగిలి 
తలపడియె' ననిన విని ధృతరాషుండు సంజయున కిట్లనియె. 351 

ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ధర్మనందన, దుర్యోధనులు; అగ్గలికన్‌= పూనికతో; పురికొలుపన్‌= ప్రోత్సహింపగా; 
మొగ్గరంబులు+రెండును= ఉభయవ్యూహాలును; గండు+మిగిలి= పరా(క్రమించి; తలపడియెన్‌= మార్కొన్నాయి; అనినన్‌+విని= 
అని సంజయుడు చెప్పగా ఆకర్లించి; ధృతరాషుడు; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: ఈ రీతిగా ధర్మరాజును దుర్యోధనుడు పూనికతో (ప్రోత్సహించగా, మకరవ్యూహంగా (క్రౌంచ 
వ్యూహంగా- ఏర్పడిన పాండవ - కౌరవ సేనలు రెండూ, పరా(క్రమంతో మార్కొన్నాయి' అని చెప్పగా విని, 
ధృతరాష్ట్రుడు సంజయుడితో ఈ విధంగా అన్నాడు: 


७. ‘“మనబలంబునందు మంచి మగల్‌ సాల । గలిగి యా బలంబు గెలువలేమి 
దైవకృతము గాదె! తల(ప( జోద్యము మున్న! యెటు(గ( జెప్పె విదురు డిట్టు లగుట. 352 


ప్రతిపదార్థం: మన+బలంబునందున్‌= మనసేనలో; మంచి+మగల్‌= గొప్పవీరులు; చాలన్‌+కలిగి= ఎందరో ఉండి; = బలమ్మున్‌= 
ఆ పాండవసేనను; గెలువన్‌+లేమి= జయించలేకపోవటం; దైవ+కృతము+కాదె!= దైవము చేసిన పనియే కదా!; తల(పన్‌= 
యోచింపగా; చోద్యము= ఆశ్చర్యం; మున్ను+అ= ముందుగానే; విదురుడు; ఇట్టులు+అగుట= ఈ విధంగా జరుగగలదని; 
ఎణు(గన్‌= తెలిసేటట్ల్టు; చెప్పెన్‌= వచించాడు. 
తాత్సర్యం: 'మన సేనలో గొప్ప యోధులు ఎక్కువగా ఉన్నారుగదా! అయినా ఆ పాండవ సేనను జయింపలేకుండా 
ఉన్నారు. ఇది దైవకృతమే కదా! పైగా ఆశ్చర్యకరమైనది గదా! ఈ విధంగా జరుగగలదని విదురుడు ముందే 
చెప్పాడు. 
ख. అత( 20 సాటి చెప్పిన । మతి హితముగ గొనండు కీడు మాన(డు కడు దు 

ర్మతి యైన నా తనూజు(డు । మతి కర్మము వెనుక జనక మానునె? యెందున్‌. 353 
ప్రతిపదార్థం: అత(డు= దుర్యోధనుడు; ఎంత+చాటి+చెప్పినన్‌= ఎంతగా బహిరంగంగా చెప్పినప్పటికీ; మతి+హితముగన్‌= 
బుద్దికి మంచిదిగా; కొన(డు= స్వీకరింపడు; కడున్‌= మిక్కిలి; దుర్మతి+ఐన= చెడ్డబుద్ది కలవాడైన; నా+తనూజు(డు= నా కొడుకు; 
కీడు+మాన(డు= అపాయం తొలగించుకోడు; మతి= బుద్ది; 'కర్మము' వెనుకన్‌= కర్మము వెనువెంట; చనన్‌+మానునె?+ఎందున్‌= 
ఎందైనా వెళ్ళక మానుతుందా? 


274 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఎంతగా నొక్కి వక్కాణించినప్పటికీ దుర్యోధనుడు వినలేదు. కీడు తెచ్చుకున్నాడు. నా కొడుకు 
చెడ్డవాడు. అయితే - అది వాడి కర్మ దైవకృతం ఎవరు తప్పించగలరు? 
విశేషం: అలం: అర్థాంతరన్యాసం. “బుద్ధిః కర్మానుసారిణీ" అనుదానికి తెలుగు: 'మతి కర్మము వెనుక జనక మానునె?' 


వ. = విధికృతం బెవ్వరికి నుడుప వచ్చు నెట్లు గా నున్నది యట్లయ్యెడుం గాక ' యనిన సంజయుం డతని 
కిట్లనియె. 354 

ప్రతిపదార్థం: విధి+కృతంబు= దైవము చేసినది; ఎవ్వరికిన్‌= ఎవరికి; ఉడుపవచ్చున్‌= తప్పించటానికి వీలు అవుతుంది?; ఎట్టు+ 
కాన్‌+ఉన్నది= ఏ విధంగా జరగాలో; అట్టు+అ= అట్ల= ఆ విధంగానే; అయ్యెడున్‌+కాక= జరుగుగాక; అనిన; సంజయుండు; 
ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: ఎంతగా నొక్కి వక్కాణించినప్పటికి దుర్యోధనుడు వినలేదు. కీడు తెచ్చుకొన్నాడు. నాకొడుకు చెడ్డవాడు. 
అయితే, అది వాడి కర్మ. దైవకృతం ఎవరు తప్పించగలరు? బుద్ది కర్మను అనుసరిస్తుంది. అంతే. ఏ విధంగా 
జరుగగలదో ఇక ఆ విధంగానే జరుగుగాక! ' - అని ధృతరాష్ట్రుడు బాధపడుతూ అనగా, సంజయు డిట్లా అన్నాడు: 


७. “8 తనూభవుండు నెటిగులి యెటు(గమి । యెటిగియెలి(గి యతని నేలచెప్ప ? 
మన యుపేక్షవలన విను నా(టి జూదంబ । నేడు గయ్య మయ్యె నృపవరేణ్య! 355 


ప్రతిపదార్థం: నీ+తనూభవుండు= నీ కొడుకు దుర్యోధనుడు; నెటి గుటీ= మంచినిండులక్ష్యం; ఎణుగమి= తెలియకపోవటం; 
ఎటీ(గ్గ+ఎటీణగి= తెలిసి తెలిసి; అతనిన్‌= ఆతనిని; ఏల చెప్పన్‌?= చెప్పనేల(ఎందుకు నిందించాలి)?; మన+ఉపేక్ష+-వలనన్‌= 
మన జాదాసీన్యం వల్ల; నృప+వరేణ్య!= రాజ [శ్రేష్టుడా! (ఓ ధృతరాష్ట్ర మహారాజా); నా(టి+జూదంబు+అ= అలనాటి జూదమే; నేడు= 
ఈ దినమునకు; కయ్యము= యుద్దము; అయ్యెన్‌. 
తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీవు దుర్యోధనుడిని నిందిస్తున్నావు. ఆ నింద వలన ప్రయోజనం ఏముంది? 
ఈనాడు జరుగుతున్న యుద్దానికి నీ ఉపేక్షయే కారణం. ఆనాటి జూదమే ఈనాటి యుద్దంగా పరిణమించింది. 
విశేషం: కుహనాకర్మ సిద్దాంతవాదులకు ఇది చక్కని సమాధానం. అంతా దైవంమీద బాధ్యత నెట్టివేయడం సమంజసం కాదు. 
ఆనాడు జూదమే జరగకపోతే ఈనాడు కురుక్షేత్ర సంగ్రామమే లేదు. ఆ నాడు జూదం ఆపకపోయిన బాధ్యత ఎవరిది? ధృతరాష్ట్రునిదే 
కదా! ధృతరాష్ట్రుడు చెప్పింది పరాజయవేదాంతం. పశ్చాత్తాపం కూడా కాదు. సంజయుడు దానికి చక్కని సమాధానం చెప్పాడు. 
వ. ఇంక(బశ్లాత్తాపం బుడిగి ధీరుండ వై సమర ప్రకారంబు విను మట్టియెడ భీమసేనుండు భవత్ఫేనాసాగరంబు 
పాయవడం దటిమి చొచ్చి దుశ్మాసనుండును దుర్విషహుండును దుర్మదుండును దుస్సహుండును జయుండును 
జయత్వేనుండును వికర్ణుండును జిత్రసేనుండును సుదర్శనుండును జారుచిత్రుండును సువర్శ్ముండును 
దుష్మర్గుండును నొక్కచో నున్నం గనుంగొని యక్కుమారులం దా౭కిన. 356 


ప్రతిపదార్థం: ఇంకన్‌= ఇకమీద; పశ్సాత్తాపంబు= తరువాత పడే ఆవేదన, చేసిన తప్పునకు చింతించి పడే వేదన; ఉడిగి= 
మాని; ధీరుండవు+ఐ= ధైర్యం కలిగిన వాడవు అయి (ఓర్పు కలిగినవాడివై); వినుము; అట్టి+ ఎడన్‌= ఆ సమయంలో; భీమసేనుండు; 
భవత్‌+సేనా+సాగరంబు= నీ సేన అనే సము(ద్రం; పాయ+పడన్‌= చీలికకాగా; తటిమి= తోలి; చొచ్చి= లోపల (ప్రవేశించి; 
దుళ్ళాసనుండును; దుర్విషహుండును; దుర్మదుండును; దుస్సహుండును; జయుండును; జయత్రేనుండును; వికర్ణుండును; 
చిత్రసేనుండును; సుదర్భనుండును; చారుచిత్రుండును; సువర్ముండును; దుష్కర్షుండును (వీరందరూ ధృతరాష్ట్రుని కొడుకులు); 


భీష్మపర్యము - ద్వితీయాశ్వాసము 275 


ఒక్కచోన్‌= ఒక స్థలంలోనే; ఉన్నన్‌+కనుంగొని= ఉండటం చూచి; ఆ+కుమారులన్‌= ఆ రాచ కొడుకులను, తా(కినన్‌= 
మార్కొనగా. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇక నీవు పశ్చాత్తాపం విడిచిపెట్టి ఆకర్లించుము. ఆ సమయంలో భీముడు 
నీ సేనాసాగరాన్ని పాయలు చేసి ఒక్కచోట పలువురు నీ కుమారులు - దుశ్శాసనుడు, దుర్ప్విషహుడు, దుర్మదుడు, 
దుస్ఫహుడు, జయుడు, జయతేనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, సుదర్శనుడు, చారుచిత్రుడు, సువర్శ్ముడు, 
దుష్కర్షుడు - ఒక్కచోట కన్సించగా, మంచి అవకాశం దొరికినట్టు సంతోషించి వారిని మార్కొన్నాడు. 
తే, వారలందటు నొండొరు( బేరువేర(। బిలిచికొని వీ(డె సనుదెంచె २४००८ & ८ 

డొంటి యగపడ్డ చోటన యుక్కడంగ । బొదివి చంపుద మని యతిస్సురణ సేసి. 357 


ప్రతిపదార్థం: వారలు+అందణున్‌= కౌరవరాజకుమారులు అందరూ; ఒండొరున్‌= ఒకరినొకరిని; పేరు పేరునన్‌+పిలిచి+కొని= 
పేరులు పెట్టి ఆహ్వానించికొని; ఏీ(డు+ఎ= వఏడె(ఇతడే); భీముడు; చనుదెంచెన్‌= వచ్చాడు; ఒంటి= ఒంటరిగా; అగపడ్డ+-చోటన్‌= 
కనుపించిన స్థలమునందే; ఉక్కు+అడయగన్‌= పరా(క్రమం అణగారిపోగా; పొదివి= చుట్టుముట్టి; చంపుదము= సంహరిద్దాము; 
అని= అని చాటుతూ; అతి+స్ఫురణ+చేసి= ఎక్కువగా ఆలోచించి. 
తాత్సర్యం: కౌరవ రాజ కుమారులు అందరు ‘భీముడు ఒక్కడు ఏకాంతంగా ఒకచోట కనుపించాడు కదా! ఇప్పుడు 
ఇతడిని వదలరాదు. ఇది మంచి అవకాశం. మనమందరం ఇతడిని ఇప్పుడు చుట్టుముట్టి చంపుదాము” అని 
ప్రత్యక్షంగా దొరకిన సన్నివేశాన్ని సంగ్రహించి, పేరు పేరున ఒకరినొకరు హెచ్చరించుకొన్నారు. 
క్ర ఉగ్రగ్రహములు లయకా । లగ్రహపతి( బొదువు క్రియ నలఘువిక్రమగ 

ర్వాగ్రహమున ముట్టిరి రిపు । నిగ్రహలంపటుని భీమునిం జటులగతిన్‌. 358 


ప్రతిపదార్థం: ఉ(గ్ర గ్రహములు= భయంకరమైన (గ్రహాలు(ఆకాశంలో తిరిగే గోళాలు); లయకాల+(గ్రహపతిన్‌= ప్రళయకాలంలో 

సూర్యుడిని; పొదువు+[క్రియన్‌= చుట్టుముట్టేటట్టుగా; అలఘు విక్రమ గర్వ+ఆ(గ్రహమునన్‌= తక్కువగాని అనగా గొప్పదైన 

పరా(క్రమంతో కూడిన మదముతో(కోపంతో); రిపు+ నిగ్రహ+లంపటునిన్‌= శత్రువులను జయించాలనే కోరిక గలవాడైన; భీముని; 
చటుల+గతిన్‌= వేగంగా; ముట్టిరి= మార్కొన్నారు. 

తాత్సర్యం: భయంకరమైన ఆకాశ గోళాలు, ప్రళయకాలంలో సూర్యుని ముట్టడించేటట్లుగా, కౌరవ రాజకుమారులు గొప్ప 

పరాక్రమమంతో, గర్వంతో, ఆటోపంతో, శత్రువులను జయించాలనే కోరికతోనే మెలగే భీముడిని వేగంగా మార్కొన్నారు. 

విశేషం: అలం: ఉపమ. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అందుకని సూర్యుడికి గ్రహరాజు అని పేరు. అయితే 
ప్రళయకాలంలో - (గ్రహాలు - గతులు తప్పుతాయని అంటారు. 

వ. ఇట్లు నీ కొడుకులు చతురంగబలంబుతోడం జుట్టుముట్టిన వృకోదరుండు సంతసంబునం బొదలి 
సారధిం గనుంగొని 'నీ వీరథం బిచ్చట నిలిపికొని యుండు” మని నియోగించి గద వుచ్చికొని ధరణికి 
లంఘించి. 359 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నీ కొడుకులు; చతుః+అంగ+బలంబులతోడన్‌= నాలుగు సేనాంగాలతో; చుట్టుముట్టినన్‌; 

వృకోదరుండు= భీముడు (తోడేలు పొట్టవంటి పొట్టగలవాడు); సంతసంబునన్‌+పొదలి= సంతోషంతో ఒప్పి; సారథిన్‌+కనుంగొని= 


276 శ్రీనుదాంధ్ర మహాభారతము 


సూతుని చూచి; నీవు; ఈ +రథంబు; ఇచ్చటన్‌= ఈ స్థలంలో; నిలిపికొని యుండుము= ఆపి ఉంచుము; అని+నియోగించి= 
అని ఆజ్ఞాపించి; గద+పుచ్చికొని= గద చేతపట్టు కొని; ధరణికిన్‌+లంఘించి= నేల మీదికి ఉరికి. 


తాత్సర్యం: ఈ విధంగా నీ కొడుకులు తమ చతురంగ బలాలతో భీముడిని చుట్టుముట్టారు. భీముడికి - మంచి 
అవకాశం వచ్చినందుకు సంతోషం కలిగింది. అతడు సారధిని “నీవు ఈ రథాన్ని ఇక్కడే భద్రంగా పెట్టుకొని 
ఉండుము” అని ఆజ్ఞాపించి, నేలమీదికి ఉరికాడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: 1. భీముడు ఒంటరిగా రథంమీద ఉంటే ఏం జరుగుతుంది? కౌరవరాజ కుమారులు పదిమంది చుట్టుముట్టారు. ఒక్కడు 
అందరితో - వారి చతురంగ బలాలతో యుద్దం చేయాలి. అప్పుడు రథం భీముడికి మిక్కిలి ప్రమాదకరమైన చెరసాల అవుతుంది. 
రథంమీద విల్లుపట్టుకున్న భీమునికంటె - నేలమీద గద పుచ్చుకున్న భీముడే బలవంతుడు. స్వేచ్చాజీవి. రథంమీద ఉన్న భీముడిని 
గురిపెట్టి కొట్టవచ్చు. కానీ, నేలమీద ఉన్న భీముడు ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియదు. నేలమీద - భీముడు తన గొప్ప శారీరక 
బలాన్ని - అత్యద్భుతంగా వినియోగించుకోవచ్చు. అందుచేతనే అతడు రథం మీద నుండి నేలమీదకు దూకాడు. 


చ. కవిసి యుగాంతదండధరుకైవడి( గోలుమసంగి కుంభముల్‌ 
22९ तत దుండముల్‌ ८०९०८०८ బ్రక్కలు వ్రక్కలు గాగ దర్పముం 
జవము బలంబు నొప్ప(గ గజంబుల వ్రేసిన నెత్తురొల్మగా 


నవి వడె ధాతునిర్‌రు రమయాచలపంక్షుల( బోలి మేదినిన్‌. 360 


ప్రతిపదార్థం: కవిసి= మార్కొని; యుగ+అంత+దండధరుకైవడిన్‌= ప్రళశయకాలంలోని యమునివలె; కోలుమసంగి= అతిశయించి; 
కుంభముల్‌= ఏనుగుల తలకాయలు; పవుల(గన్‌= (బ్రద్దలైపోవునట్ల్టుగా; తుండముల్‌=హస్తములు; తునియన్‌= ముక్కలుకాగా, 
ప్రక్కలు= కడుపు పార్వములు; (వ్రక్కలు+కా(గన్‌= బీటలువారగా; దర్బమున్‌= ఆటోపము; జవమున్‌= శక్తి; బలంబున్‌= బలిమి; 
ఒప్ప(గన్‌= శోభిల్లగా; గజంబులన్‌= ఏనుగులను; ప్రేసినన్‌= కొట్టగా; నెత్తురు+ఒల్కంగాన్‌= రక్తము కారగా; అవి= ఆ ఏనుగులు; 
ధాతు+నిర్‌రుర+మయ+అచల+పంక్తులన్‌+పోలి= గైరికాది ధాతువులతో కూడిన సెలయేళ్ళతో కూడిన పర్వతాల వరుసల 
వలె కన్పించి; మేదినిన్‌= భూమిమీద; పడెన్‌= కూలాయి. 


తాత్సర్యం: భీముడు ప్రభయకాలంలోని యముడి వలె విజృంభించి, ఏనుగుల కుంభస్థలాలు పగులగొట్టాడు. 
తుండాలు నరికివేశాడు. కడుపులు ప్రక్కలు (వక్కలు చేశాడు. తన జవసత్తాలు చూపాడు. రక్తం (స్రవించి అవి 
గైరికాది ధాతువులతో సెలయేరులతో కూడిన పర్వతాలుగా భాసించాయి. ఆ ఏనుగులు నేలమీద కూలిపడి 
పోయాయి. 


విశేషం: అలం: ఉపమ. ఏనుగులు నేలమీద నెత్తురులు కారుతూ కొండలవలె పడి ఉన్నాయి. కొండలలో ధాతువులు ఉంటాయి. 
కొండలనుండి సెలయేరులు - ఎర్రని గైరికాది ధాతువులు కలిసి ప్రవహిస్తాయి. ఆ సెలయేళ్ళ వలె ఉన్నాయి ఏనుగుల శరీరాల 
నుండి కారే నెత్తురు ప్రవాహాలు. 
క అరదంబులు పొడిపొడి యై । హరుల గములు నుగ్గునూచ మై మొత్తపుగా 

ల్వురు సిదురుప లై పడ ని । ష్టురగతి విహరించె వాయుసూను(డు గదతోన్‌. 361 


ప్రతిపదార్థం: అరదంబులు= రథాలు; పొడి+పొడి+ఐ= చూర్లమై; హరుల+గమి+లు= గుర్రాల గుంపులు; నుగ్గునూచము+ఐ= 
ముక్కలు చెక్కలై; మొత్తము+కాల్వురు= కాలుబలము అంతయు; చిదురుపలు+ఐ= చిన్న చిన్న ముక్కలై; పడన్‌= నేలమీద పడిపోగా; 
వాయు+సూను(డు= భీముడు; గదతోన్‌= గద చేతపట్టుకొని; నిష్టుర+గతిన్‌= మిక్కిలి కఠినంగా; విహరించెన్‌= ఇష్టానుసారం తిరిగాడు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 277 


తాత్సర్యం: రణరంగంలో భీముడు వీరవిహారం చేశాడు. గదాయుధం ధరించి రథం రణరంగంలో వెళ్ళలేని చోట్లకు 
భీముడు వెళ్ళగలిగాడు. రథాలను చూర్లం చేశాడు. గుర్రాలను సూక్ష్మఖండాలుగా చేశాడు. కాల్బలం ముక్క 
చెక్కలైపోయింది. పాదచారియెన భీముడి ధాటికి ఎదురులేకపోయింది. 


క.  పెక్కండ్రతోడ నిమ్మెయి । నొక్కరు(డ రథమ్ము డిగ్గి యురవడి( జని పే 

రుక్కున( బోరుట సూడ(గ । నక్కజమై ०६०००८८ గౌరవాన్వయముఖ్యా! 362 
ప్రతిపదార్థం: కౌరవ+అన్వయ+ముఖ్యా!= కౌరవవంశంలో ్రేష్టుడవైన వాడా!; ఓ ధృతరాష్ట్ర మహారాజా!; పెక్కం(డ్రతోడన్‌= 
పలువురితో; ఈ+మెయిన్‌= ఈ విధంగా; ఒక్కరు(డు+అ= ఒక్కడే; రథమ్ము+డిగ్గి= తేరును దిగి; ఉరవడిన్‌+చని= వేగముగా 
వెళ్ళి; పేరు+ఉక్కునన్‌= గొప్ప పరాక్రమంతో; పోరుట= యుద్దం చేయటం; చూడ(గన్‌= వీక్షింపగా; అక్కజము+ఐ+ఉండెన్‌= 
ఆశ్చర్యంగా ఉంది. 
తాత్సర్యం: భీముడు - రథందిగి - ఒక్కడే పలువురితో పోరాడాడు. ధృతరాష్ట్ర మహారాజా! అతడి గొప్ప పరా(క్రమం 
~ చూచేవారికి మిక్కిలి ఆశ్చర్యం కలిగించింది. 
©. భీమసేను నపుడు పెక్కుబలంబులు । పొదువు ९९८6 ద్రుపదపు శ్రుకుండు 

శస్త్రగురునితోడ సరభసవృత్తి మై । బోరిపోరి యుడిగి బుద్ది గల(గం 363 
ప్రతిపదార్థం: భీమసేనున్‌= భీముని; అపుడు; పెక్కు+బలంబులు= పెక్కుసేనలు; పొదువుట= చుట్టుముట్టటం; ०९७त= 
తెలుసుకొని; ద్రుపద+పుత్రకుండు= (ద్రుపదరాజు కొడుకు(ధృష్టద్యుమ్నుడు); శస్త్రగురునితోడన్‌= ద్రోణునితో; పోరి+పోరి= పోరాడి 
పోరాడి; ఉడిగి= విరమించి; బుద్ది+కల(గన్‌= మతి కలత చెందగా. 
తాత్సర్యం: భీముడిని పలువురు కౌరవరాజాసుతులు తమ సేనలతో పాటు మార్కొనటం వని, అంతవరకూ 
ద్రోణుడితో ఎడతెగని పోరాటం కొనసాగించిన ధృష్టద్యుమ్నుడు - ఆ పోరాటం విరమించి, కలత చెందిన బుద్దితో 
(తరువాతి పద్యంతో అన్వయం.) 
క భూరిరయంబున నద్దెస(। దేరు వటిప( బనిచి యతని తేరిపయిం ద 

త్సారథిన కాంచి శోకము । గూరన్‌ గద్గదిక నెలు(గు గుత్తుక( దగులన్‌. 364 
ప్రతిపదార్థం: భూరి+రయంబునన్‌= గొప్పవేగంతో; ఆ+దెసన్‌= ఆవైపు(భీముడు ఉన్న దిక్కుగా); తేరు= రథము; పజిపన్‌+పనిచి= 
నడుప నియమించి; అతని+తేరిపయిన్‌= భీముని రథంపై; తద్‌+సారథిన్‌+అ= భీముడి సూతుడిని మా(త్రమే; కాంచి= చూచి; 
శోకము+కూరన్‌= దుఃఖం నిండగా; గద్గదికన్‌= డగ్గుత్తికతో; ఎలు(గు= స్వరం; కుత్తుకన్‌+తగులన్‌= గొంతుకలో పారాడగా. 
తాత్సర్యం: గొప్పవేగంతో రథం భీముడు ఉన్న దిక్కుగా తోలుమని ధృష్టద్యుమ్నుడు ఆజ్ఞాపించాడు. తేరు 
ఆ దిక్కుగా తరలింది. అయితే భీముడి రథంమీద భీముడు లేడు - అంతేగాక భీముడి సారథి మా(త్రమే 
ఆ రథం మీద కన్పించాడు. ధృష్టద్యుమ్నుడు దుఃఖంతో డగ్గుత్తిక పడిన కంఠస్వరంతో (తరువాతి పద్యంతో 
అన్వయ 0.) 
తే. “७८५८ 2 యవ్విశోకుని నడిగె భీము । డెచట నున్నాడు? నాయొడ లెట్లు ప్రాణ 

~-० ` ५ ०9. a प 
సహిత మై యుండు? నత(డొకచందమైన । ०५९८ బోదు? నక్కట! 65०९९०८८ జెపుమ.” 365 


278 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆర్తుడు+ఐ= దుఃఖపరవశుడై; ఆ+విశోకుని= ఆ విశోకుడు అను పేరుగల భీముని సారథిని; అడిగెన్‌= ప్రశ్నించాడు; 
భీము(డు; ఎచటన్‌= ఎక్కడ; ఉన్నాడు; నా+ఒడలు= నా శరీరం; ఏ విధంగా; (ప్రాణ+సహితము+ఐ+ఉండున్‌?= (ప్రాణంతో 
కూడి ఉంటుంది?; అత(డు= భీముడు; ఒక+చందము= ఒక విధం; ఐనన్‌= అయితే (ఒకవేళ భీముడు మరణించి ఉంటే 
~ నా శరీరంలో (ప్రాణం ఉంటుందా?); ఏమిగతిన్‌+పోదున్‌?= ఏ విధంగా నేను ఎక్కడకు వెళ్ళగలను?; అక్కట!= అయ్యో!; 
ఎణు(గన్‌+చెపుమ= తెలిసేటట్లు చెప్పవయ్యా. 

4 ९८८ ००५५८ నో టా (ప్ర చా ఇ ५ నౌ ण) 
తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు దుఃఖపరవశుడై ఏశ్‌కుని ఇట్లా ప్రశ్నిం డు. భీముడు ఎక్కడ ఉన్నాడు? అతడు 
ఏమయినా అయితే నా శరీరంలో ప్రాణాలు నిలుస్తాయా? అకటా! నేనేమి కావాలి? ఏమి జరిగింది చెప్పవయ్యా?” 
విశేషం: ఈ సన్నివేశం నాటకీయంగా ఉంది. తిక్కనది నాటకీయ శైలి అని విమర్శకులు అంటున్నారు. కథను సంభాషణ పూర్వకంగా 
నడపటం మా(త్రమే గాక నాటకీయ సన్నివేశాలు సమకూర్చి, సహృదయుల ఉత్కంఠను పెంచటంలో తిక్కన సిద్దహస్తుడు. 
వ. అనిన విశోకుండు ధృష్టద్యుమ్మున కి ట్లనియె. 366 
ప్రతిపదార్థం: అనినన్‌; విశోకుండు; ధృష్టద్యుమ్నునకున్‌; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు 


తాత్సర్యం: ధృష్టద్యుమ్ను డీవిధంగా విశోకుడిని (ప్రశ్నించగా - విశోకు డీవిధంగా సమాధానమిచ్చాడు. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 
చ.  గొదగొని ధార్తరాషు లతిఘోరవిధంబున జుట్టుముట్టినన్‌ 

మదమునం దేరు డిగ్గి హరిణంబులపై( జను సింహమో యనన్‌ 

గద గొని నన్ను నియ్యెడ నకంపితసుస్థితి నిల్వ( బంచి బె 

ట్టిదముగ( జొచ్చె నాహవ పటిష్టు(డు భీముడు వారి సైన్యమున్‌. 367 
ప్రతిపదార్థం: గొద+కొని= గుమిగూడి; ధార్తరాష్టులు; అతి ఘోర విధంబునన్‌= మిక్కిలి భయంకరంగా; చుట్టు+ముట్టినన్‌ ; 
మదమునన్‌= గర్వంతో; తేరు+డిగ్గి= రథందిగి; హరిణంబులపైన్‌ చను సింహమో+అనన్‌= లేళ్ళమీదకు ఉరికే సింహమా? 
అనేటట్టుగా; గదన్‌+కొని= గద తీసికొని; నన్నున్‌; ఈ+ఎడన్‌= ఈ స్థలంలో; అకంపితసుస్థితిన్‌= కదలకుండగా; నిల్వన్‌+పంచి= 
నిలువుమని ఆజ్ఞాపించి; బెట్టిదముగన్‌= గొప్పగా; ఆహవ+పటిష్టు(డు= యుద్ద విశారదుడు(యుద్దం చేయుటలో గొప్ప సామర్థ్యం 
కలవాడు; భీము(డు= భీమసేనుడు; వారి+సైన్యమున్‌= కౌరవసేనను; చౌచ్చెన్‌= (ప్రవేశించాడు. 
తాత్సర్యం: 'ధృతరాష్ట్ర రాజకుమారులు గుమిగూడి మిక్కిలి భయంకర రీతిలో భీముడిని చుట్టుముట్టారు. భీముడు 
గర్వంతో గద చేత పట్టుకొని - లేడి గుంపుపై దూకే సింహమో అనునట్టుగా రథం దిగి నన్ను ఇక్కడే కదలకుండా 
ఉండుమని ఆజ్ఞాపించి - యుద్దం చేయటంలో శక్తి సామర్థ్యాలు కల భీముడు వారి సైన్యంలో దారుణంగా 
(ప్రవేశించాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
వ. అని యవ్వల నెటింగించిన నతండు. 368 
ప్రతిపదార్థం: అని; అవ్వలను= భీముడుండే ఆ వైపు; ఎటీంగించినన్‌= తెలుపగా; అతండు= ధృష్టద్యుమ్నుడు. 


తాత్సర్యం: విశోకుడు భీముడున్న వైపు తెలుపగా, ధృష్టద్యుమ్నుడు (తరువాతి పద్యంతో అన్వయం.) 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 279 

ధృష్టద్యుమ్ను(డు భీమసేనునకుం దోడ్సడుట (6-73-31) 

ख. కడువడి( జని యంతంతం । బుడమి( బడిన కరులగములు వొరలుటకతనన్‌ 
వడముడి యరిగిన తెరు వే । ८28८ గని వేవేగ రథము వటిపెం గదియన్‌. 369 

ప్రతిపదార్థం: కడు+వడిన్‌+చని= మిక్కిలి వేగంగా వెళ్ళి; అంత+అంతన్‌= అక్కడక్కడ; పుడమిన్‌= నేలమీద; పడిన= కూలిన; 
కరుల+గములు= ఏనుగుల గుంపులు; పొరలుటకతనన్‌= పడి దొర్లటం చేత; వడముడి= భీముడు; అరిగిన+ తెరువు+ ఏర్పడన్‌= 
వెళ్ళిన మార్గం స్పష్టంగా; కని= అరసి; వే+వేగన్‌= మిక్కిలి శీఘ్రంగా; కదియన్‌= సమీపించుటకై (భీముని దరి చేరుటకై); రథము+ 
23652२5 = రథం నడిపాడు. 
తాత్సర్యం: విశోకుడు చూపిన వైపు మిక్కిలి వేగంగా వెళ్ళి అంతంత నేలమోిదపడిన యేనుగుల గుంపులు దొర్లుతూ 
ఉండడంవల్ల భీముడు పోయిన దారి తెలుసుకొని అతడిని సమోపించడానికి శీఘ్రంగా రథాన్ని నడిపాడు. 


వ. ఇట్లు 8०5०८ జేరం బోయి. 370 
ప్రతిపదార్థం: ఇట్టు+ఈ విధంగా; భీమసేనున్‌= భీముని; చేరన్‌+పోయి= సమీపించి. 
తాత్సర్యం: ఈ విధంగా భీముని సమీపించి (తరువాతి పద్యంతో అన్వయం.) 


క, “ఇదె యేను( గూడ వచ్చితి(। బదిలు(డ వై పోరు మింక బకమర్దన! యీ 
కదిసిన వీరులనెల్లం । గుదియించెది ననుచుC 022०८ గురువితతిపయిన్‌. 371 


ప్రతిపదార్థం: బక+మర్దన!= బకుడు అనే రాక్షసుని సంహరించినవాడా! ఓ భీమా!; ఇదె= ఇదిగో; ఏను= నేను (నిను); కూడన్‌, 
వచ్చితిన్‌= కలిసికొని తోడు పడాలని వచ్చాను; పదిలుడవు+ఐ= క్షేమంగా ఉన్న వాడవు అయి; ఇంకన్‌+పోరుము= ఇంక యుద్దం 
చేయుము; ఈ+కదిసిన+వీరులను+ఎల్లన్‌= నిన్ను మార్కొనిన ఈ యోధులను అందరనూ; కుదియించెదన్‌= అణచగలను; 
అనుచున్‌= అని చెప్పుచు; కురు+వితతిపైన్‌= కౌరవుల సమూహంపై; కవిసెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: 'బకాసురుడిని సంహరించిన ఓ భీమా! నిన్ను కలుసుకొని నీకు తోడు పడవలెనని నేను వచ్చాను. 
ఇంక నీవు క్షేమంగా యుద్దం చేయవచ్చు. నిన్ను మార్కొనిన ఈ యోధులను అందరినీ నేను అణగగొట్టగలను.' 
అంటూ కౌరవుల సమూహాన్ని ఎదుర్కొన్నాడు. 
క అత్తఖి నీ తనయుం డెలు(। గెత్తి రథికవరులతోడ నిట్లను నీదు 

ర్వృత్తుని( బొదువు(డు భీముని । యుత్తలపా టుడుపుకడణక నుడుపు(డు గడిమిన్‌.' 372 
ప్రతిపదార్థం: ఆ+తటణిన్‌= ఆ తరుణమునందు; నీ+తనయుండు= నీ కొడుకు దుశ్శాసనుడు; ఎలు(గు+ఎత్తి= కంఠస్వరం 
పెద్దదిగా చేసి; రథిక+వరులతోడన్‌= యోధ శ్రేషులతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు; ఈ దుః+వృత్తునిన్‌= ఈ 
దుర్మార్గుని- ధృష్టద్యుమ్నుని; పొదువు(డు= చుట్టుముట్టండి; భీముని+ఉత్తలపాటు= భీముని ఆవేదన; ఉడుపు+కడ(కన్‌= పోగొట్టే 
పూనికను; కడిమిన్‌= పరాక్రమంతో; ఉడుపు(డు= పోగొట్టండి. 
తాత్సర్యం: ఆ తరుణంలో, నీ కొడుకు దుశ్శాసనుడు, కంఠస్వరం పెద్దదిగా చేసి, యోధ వీరులతో ఈ విధంగా 
అన్నాడు. “ఈ దుర్మార్లుని చుట్టుముట్టండి. భీముడి ఉత్తలపాటు పోగొట్టే పూనికను మీరు పరాక్రమంతో మాన్సించండి. 


280 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని యోధవీరులగు కుమారులు నొకపెట్ట ధృష్టద్యుమ్ముం బొదివిన 5९5०८०८ ద్రోణదత్తప్రమోహన 
బాణంబున వారి నందటి నిశ్లేష్టితులం జేసిన నప్పుడు దప్పి దీర్లుకొన నెడగని యనిలనందనుం డొక్క 
మడువున మధురశిశిర 2९०६०९८ బానంబు సేసి యుల్లసిల్లి యా ద్రుపదపుత్తుం గూడికొనియె నట్టియెడ 
నాచార్యుండు గయ్యంబు సేయుమునుమున ధృష్టద్యుమ్నుండు దొలంగిన తెజిపిం గదియ( బాంచాలపతి( 
దటిమిన నప్ప డగ్గురుండు నవ్వుచు. 373 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పిన ఆకర్ణించి; యోధ+వీరులు+అగు= యుద్దం చేసే శూరులలో (षठः కుమారులు= 
రాజపుత్రులు; ఒక్క+పెట్టన్‌= ఒకేసారిగా; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; పొదివినన్‌= చుట్టుముట్టగా; అతండు= ధృష్టద్యుమ్నుడు; 
ద్రోణ దత్తప్రమోహన బాణంబునన్‌= ద్రోణునిచే ఇవ్వబడిన “ప్రమోహని బాణంతో; (మూర్చ కలిగించే అమ్ముచే); వారిన్‌+అందణన్‌= 
వారిని అందరినీ; నిస్‌+చేష్టితులన్‌+-చేసినన్‌= చేష్టలు లేనివారిగ( మూర్భితులుగా) ఒనరించగా; అప్పుడు; ఒక్క మడువునన్‌= ఒక చెరువులో; 
దప్పి తీర్చుకొనన్‌= దాహం తీర్చుకొనటానికి, మధుర+శిశిర+జలంబులన్‌= తియ్యని చల్లని మంచినీళ్ళను; పానంబు+చేసి= (త్రాగి; 
ఉల్లసిల్లన్‌= శోభిల్లగా; ఎడన్‌+కని= వ్యవధి ఏర్పరచుకొని; అనిలనందనుండు= భీముడు; ఆ (ద్రుపద+రాజ+పుత్రున్‌= ఆ ధృష్టద్యుమ్నుని 
((ద్రుపదరాజు పుత్రుని); కూడికొనియెన్‌= కలిశాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆచార్యుండు= ద్రోణుడు; కయ్యంబు+చేయు+మునుమునన్‌= 
యుద్దం చేసే సేనా ముఖమున; ధృష్టద్యుమ్నుండు; తొలగిన; తెజుపిన్‌+కదియన్‌= వ్యవధి ఏర్పరచికొని; పాంచాల+పతిన్‌= పాంచాల 
రాజును (ద్రుపదుని); తటిమినన్‌= తోలగా; అప్పుడు; ఆ+గురుండు= ఆ (ద్రోణుడు; నవ్వుచు. 
తాత్సర్యం: అని దుశ్శాసనుడు చెప్పగా విని, యోధులలో (कनल అయిన ఆ కౌరవ రాజకుమారులు ఒకేసారిగా 
అందరూ కలిసి ధృష్టద్యుమ్నుడిని చుట్టుముట్టారు. ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడిచే తనకు ఇవ్వబడిన ప్రమోహన 
బాణము” ప్రయోగించి రాజపుత్రులను మూర్భలో మునిగేటట్టు చేశాడు. భీముడు ఆ వ్యవధిని పురస్కరించుకొని 
- ఒక మడువులో చల్లని తియ్యని మంచినీరు (త్రాగి, సేదతీరి, ధృష్టద్యుమ్నుని కలుసుకున్నాడు. అప్పుడు - (ద్రోణుడు 
సేనాముఖంలో ధృష్టద్యుమ్నుడు కనిపించక, లభించిన వ్యవధిలో (ద్రుపద రాజుపై విజృంభించి అతనిని తరిమికొట్టగా 
- అలవోకగా నవ్వుతూ. 
విశేషం: 1. ధృష్టద్యుమ్నుడు (ద్రోణుని శిష్యుడే. గురువుగారు ప్రసాదించిన 'ప్రమోహని బాణమునే అతడు కౌరవులపై 
ప్రయోగించాడు. 2. అవకాశం దొరికితే చాలు - తన్ను అవమానించిన (ద్రుపదుడిపైకి ఉరుకుతాడు (ద్రోణుడు. 3. ఒంటరిగా 
చాలాసేపు యుద్దం చేయటం చేత భీముడికి దాహం అయింది. ప్రమోహన బాణం ప్రసాదించిన తెరపిలో ఆతడు దాహం 
తీర్చుకున్నాడు. అనగా భీముడు ఆకలి దప్పులు మరచి యుద్దం చేసే వీరుడు అన్నమాట. 
ख.  అస్త్రవర్షంబు( గురియంగ నతడు పూర్వ । వైరబంధంబుకతన దుర్వార మైన 

యతని రోషంబు సైరింప నలవిగాక । జడిసి పోయిన నాతండు శంఖమొత్తె, 374 


ప్రతిపదార్థం: అ స్ర+వర్షంబున్‌+కురియంగన్‌= మం(త్ర బాణముల వాన వర్షింపచేయగా; అత(డు= (ద్రుపదరాజు; పూర్వ వైర బంధంబు 
కతనన్‌= లోగడ ఏర్పడిన శత్రుత్వం అనే బంధం వలన; అతని+రోషంబు= (ద్రోణుడి కోపం; సైరింపన్‌= ఓర్చి కొనుటకు; అలవి 
కాక= శక్యంగాక; జడిసి= భయపడి; పోయినన్‌= వెడలిపోగా; ఆతండు= ద్రోణుడు; శంఖము+ఒత్తెన్‌= శంఖాన్ని పూరించాడు. 
తాత్సర్యం: (ద్రోణుడు (ద్రుపదుడిపై బాణవర్షం కురిపించాడు. (ద్రుపదుడు - లోగడ తనకు (ద్రోణుడికి ఏర్పడిన 
శత్రుత్వం వలన ఆతని కోపం భరించలేక భయపడి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. విజయగర్వంతో (ద్రోణుడు 
తన శంఖం పూరించాడు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 281 


విశేషం: ద్రుపద మహారాజు, [ద్రోణుడు బాల్య మి(త్రులు. సతీర్జ్యులు ఒకే గురువు దగ్గర విలువిద్య నేర్చుకున్నారు. తదుపరి 
ద్రుపదుడు సింహాసనం ఎక్కి పాంచాలరాజు అయ్యాడు. (ద్రోణుడు బీద బ్రాహ్మణుడిగా మిగిలిపోయాడు. తదుపరి తన కొడుకు 
అశృత్తామ పాలకోసం గోదానం అభ్యర్థిస్తూ (ద్రోణుడు పాంచాలరాజు దగ్గరకు వెళ్ళి, బాల్య స్నేహం ఉదాహరిస్తాడు. ద్రుపదుడు 
తన్ను యాచన చేయటానికి వచ్చిన నిర్భాగ్యుడు బాల్య సఖుడుగా తన్ను సంబోధించటం ఇష్టంలేక అతడిని అవమానించి పొమ్మన్నాడు. 
ఆనాటి నుండి (ద్రోణుడు (ద్రుపదుడిపై పగబట్టాడు. తదుపరి, అర్షునుడిచేత గురుదక్షిణగా (ద్రుపదుడిని తన వద్దకు బందీకృతుడిగా 
తెప్పించుకొన్నాడు. అంతేగాక, కురురాజులకు పాంచాల ప్రభువులకు తరతరాల నుండీ శత్రుత్వం ఉన్నది. దుర్యోధనుడికి - పాంచాల 
రాజుపై ఏర్పడిన శత్రుత్వం కలిసివచ్చింది - (చిట్టచివరకు [ద్రోణుడి కంఠం ఉత్తరించినది.. ధృష్టద్యుమ్నుడు. [ద్రోణుని చంపగల 
పుత్రుడు కావాలని వరం కోరుకొన్నాడు. ద్రుపదుడి తపఃఫలంగా. కారణజన్ముడైన ధృష్టద్యుమ్నుడు కలిగాడు.) 

వ. ఇట్లు ద్రోణుండు ద్రుపదుం ८८९ ధృష్టద్యుమ్ను చనినవల నరసి తదీయ ప్రమోహనమార్గణమూర్దితం బయిన 

శూరలోకంబు నాలోకించి కరంబు రయంబున( బోయి. 375 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; (ద్రోణుండు; ద్రుపదున్‌= |ద్రుపదరాజాును; తెరల్చి= ఓడించి (మరలించి); 
ధృష్టద్యుమ్ను+చనిన+వలను+అరసి= ధృష్టద్యుమ్నుడు పోయిన దిక్కు చూచి; తదీయ ప్రమోహన బాణ మూర్భితంబు+అయిన= 
ఆతనియొక్క (ప్రమోహన బాణంచే మూర్భపోయిన; శూర లోకంబున్‌= వీరుల సముదాయాన్ని; ఆలోకించి= చూచి; 
కరంబు+రయంబునన్‌= మిక్కుటమగు వేగంతో; పోయి. 

తాత్సర్యం: ఈ విధంగా (ద్రోణుడు [ద్రుపదుడిని మరల్చి, ధృష్టద్యుమ్నుడు వెళ్ళిన తెరువుచాలు అరసి, ఆతడి 
(ప్రమోహన బాణంచేత మూర్భితులైన యోధులను చూచి, వేగంగా అక్కడకు వెళ్ళి. (తరువాతి పద్యంతో అన్వయం). 


> వినుతప్రజ్ఞాబాణం । బున మోహనబాణశక్తి వో( జేసిన సం 
జనిత ప్రాగోజ్జ్వలు లై । యనికిం గ్రమ్మజి గడంగి రయ్యోధవరుల్‌. 376 

ప్రతిపదార్థం: వినుత (ప్రజ్ఞా బాణంబునన్‌= పొగడబడిన ప్రజ్ఞాబాణంతో; మోహన బాణ శక్తి= మోహన బాణము యొక్క శక్తిని; 

పోన్‌+చేసినన్‌= పోగొట్టగా; సంజనిత+(ప్రాణ+ఉజ్ఞ్యలులు+ఐ= తిరిగి అవతరించిన ప్రాణాలచేత ప్రకాశించు నట్టివారై; ఆ+యోధవరుల్‌= 

ఆ వీరశ్రేష్టులు; అనికిన్‌= యుద్దానికి; క్రమ్మణన్‌= తిరిగి; కడంగిరి= పూనిక వహించారు. 

తాత్సర్యం: (ద్రోణుడు ప్రజ్ఞాబాణం ప్రయోగించి, మోహనబాణ శక్తిని పోగొట్టారు. అప్పుడు తిరిగి కోలుకొన్న 
Sy ^ €> 

(ప్రాణాలతో ఆ కౌరవరాజపుత్రులు మళ్ళీ యుద్దం ప్రారంభించారు. 


విశేషం: మోహన బాణానికి విరుగుడు ప్రజ్ఞాబాణం. 


వ. ఇవ్విధంబున నాచార్యు ప్రాపునం జేసి యేచి నీ కొడుకులు పవనద్రుపదుల కొడుకులపై నడరినం గని 
యుధిష్టిరుండు గేకయు లేవురను ద్రౌపదేయులను ధృష్టకేతునిం జూచి మీ రభిమన్యుండు ముంగలిగా 
రథంబులు వటిపి భీమసేన ధృష్టద్యుమ్నులకుC దోడుపడుం డని పంచిన. 377 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఆచార్యు+(ప్రాపునన్‌+చేసి= ద్రోణుని సాయం వలన; ఏచి= విజృంభించి; స్తీ 
కొడుకులు= నీ పుత్రులు; పవన (ద్రుపదుల కొడుకులపైన్‌= వాయు పుత్రుడైన భీముడిపై, (ద్రుపదపుత్రుడైన ధృష్టద్యుమ్నుడిపై; 
అడరినన్‌= విజృంభింపగా, కని; యుధిష్టిరుండు= ధర్మరాజు; కేకయులు+ఏవురను= కేకయ (ప్రభువులు అయిదుగురును; 
ద్రౌపదేయులను= ఉపపాండవులను ఐదుగురిని; ధృష్టకేతునిన్‌+చూచి= ధృష్టకేతుని వీక్షించి; మీరు; అభిమన్యుండు; ముంగలిగాన్‌= 


282 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ముందుండువాడుగా; రథంబులు+పజుపి= ఆ రథాలు తోలించి; భీమసేన+ధృష్టద్యుమ్నులకున్‌= భీముడికీ, ధృష్టద్యుమ్నునకు; 
తోడుపడుండు= సాయము చేయండి; అని పంచినన్‌= అని నియమించగా. 

తాత్సర్యం: ఈ విధంగా (ద్రోణుని సాయం వలన, నీ కొడుకులు భీముడిపై ధృష్టద్యుమ్నుడిపై విజృంభించారు. 
దానిని చూచి ~ ధర్మరాజు కేకయులను అయిదుగురిని - ద్రౌపది కొడుకులు అయిదుగురిని - అభిమన్యుడి 
ముందు పెట్టుకొని వెళ్ళి భీముడికీ ధృష్టద్యుమ్నుడికీ సాయం చేయండి అని ఆదేశించాడు. 


క, ఆ పన్నిద్దబు సైన్యా। టోపసమేతముగ( గవియుడును బాంచాల 

క్షా పాలుసుతు(డు భీముడు । నేపారిరి నీదుసేన యెసకం బడ(గన్‌. 378 
ప్రతిపదార్థం: ఆ+పన్నిద్దణు= ఆ పన్నెండుమంది; సైన్య+ఆటోప+సమేతముగాన్‌= తమ సైన్యాలతోపాటు గర్వంగా; 
కవియుడును= మార్కొనగా; పాంచాల న్ష్మాపాల సుతు(డు= పాంచాల రాజపుత్రుడు (ధృష్టద్యుమ్నుడు); భీముయడు; నీదు+సేన+ 
ఎసకంబు= నీ సేన అతిశయం; అడ(గన్‌= అణగారునట్టుగా; ఏపారిరి= విజృంభించారు. 
తాత్సర్యం: ఆ పం[డ్రెండుగురు అనగా ఐదుమందికేకయులూ, అయిదుగురు ఉపపాండవులు, అభిమన్యుడూ, 
ధృష్టకేతుడూ తమ సైన్యాలతో సహా గర్వంగా మార్కొనగా, (ద్రుపదరాజ పుత్రుడు ధృష్టద్యుమ్నుడు, మరియు 
భీముడు నీ సేన యొక్క అతిశయం అణగారి పోయేటట్టుగా విజృంభించారు. 


వ. తదవసరంబున. 379 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో. 


తే. “క్రందుగయ్యంబులోన నరాతిభయద । బాహువిక్రమ! నీ విట్లు పాదచారి 
వగుట వల దని కేకయునరద మెక? బనిచె భీముని బాంచాలపతిసుతుండు. 380 


ప్రతిపదార్థం: క్రందు+కయ్యంబులోనన్‌= అతిశయించుతున్న యుద్దంలో(సందడి యుద్దంలో); అరాతి+ఛయద+బాహు+వి క్రమ!= 
శత్రువులకు భయం కలిగించే బాహు పరాక్రమం గలవాడా ~ భీమసేనా!; నీవు; ఇట్లు; పాదచారివి+అగుట= కాలినడక చేసే 
వాడివి అగుట; వలదు= కూడదు; అని= అని చెప్పి; పాంచాల పతి సుతుండు= పాంచాల రాజు కొడుకు ధృష్టద్యుమ్నుడు; 
కేకయు= కేకయ రాజు యొక్క; అరదము= రథం; భీమునిన్‌ ఎక్కన్‌+పనిచెన్‌= ఎక్కుమన్నాడు. 

తాత్సర్యం: “శత్రువులకు భయం కలిగించే భుజ పరా(క్రమం కల ఓ 2:5२ ఇది దొమ్మియుద్దం. నీవు ఈ 
రీతిగా పాదచారివి కాకూడదు” అని చెప్పి, ధృష్టద్యుమ్నుడు భీముడిని కేకయుని రథంమీదికి ఎక్కుమన్నాడు. 


క అప్పడు మధ్యందినమున । నొప్పినయినుతోడ( జాల నొర వచ్చి గురుం 
డప్పాండవబలములపై( । 2242८९८ గురిసె శరతతిం దీవ్రముగన్‌. 381 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; మధ్యందినమునన్‌= మట్టమధ్యాహ్నకాలమున; ఒప్పిన= శోభిల్లిన; ఇనుతోడన్‌= 
@థ ల శ 

సూర్యుడితో; చాలన్‌; ఒర+వచ్చి= సామ్యం గలవాడై, సమానుడై; గురుండు= (ద్రోణుడు; ఆ+పాండవ+బలములపైన్‌= ఆ 

పాండవు ల సేనలపై; శర తతిన్‌= బాణాల సముదాయమును; తీ(వ్రముగాన్‌= ఉ(గ్రముగా; తెప్పతెరలన్‌= అతివేగంగా; కురిసెన్‌= 

వర్షించాడు. 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 283 


తాత్సర్యం: ఆ సమయంలో [ద్రోణుడు - మధ్యాహ్న కాలంలోని సూర్యుని పోలుతూ, ఆ పాండవసేనలపై తీవ్రమైన 
బాణాల సముదాయాన్ని అతివేగంగా ప్రయోగించాడు. 


చ. కనుగొని పార్షతుం డపుడు గట్టుపకాసయి వీ(క( దా(కినం 

దునిమె నతండు తద్ధనువు( దోడన పెక్కుశరంబు లేసి నా 

తని మెయి నొండువిల్లు ద్రుపదక్షితిపాలసుతుండు గ్రక్కునం 

గొని శరసప్తతిం గురిసి కోపము బెంచిన నాత( డుగ్రతన్‌. 382 
ప్రతిపదార్థం: కను(గొని= చూచి; పార్షతుండు= పృషతుని వంశీయుడు - ధృష్టద్యుమ్నుడు; అపుడు; కట్టుపకాసి+అయి= ధీరుడు 
అయి; వీ(క+తా(కినన్‌= ఉత్సాహంతో మార్కొనగా; అతండు= (ద్రోణుడు; తద్‌+ధనువు= అతడి విల్లు (ధృష్టద్యుమ్నుడి విల్లు); 
తునిమెన్‌= విరుగగొట్టాడు; తోడన= వెనువెంటనే; పెక్కు+ శరంబులు= అనేక బాణాలు; ఏసెన్‌= ప్రయోగించాడు; ఆతని+మెయిన్‌= 
ధృష్టద్యుమ్నుని శరీరంపై; (ద్రుపదక్షితిపాల సుతుండు= (ద్రుపదరాజపు(త్రుడు; ఒండు+విల్లు= ఇంకో ధనుస్సు; గ్రక్కునన్‌= 
వేగంగా; కొని= స్వీకరించి; శర+సప్తతిన్‌+కురిసి= డెబ్బై బాణాలు ప్రయోగించి; కోపమున్‌= ఆగ్రహం; పెంచినన్‌= అతిశయింపజేయగా; 
ఆత(డు= ద్రోణుడు; ఉ(గతన్‌= భయంకరంగా. 
తాత్సర్యం: (ద్రోణుడి విజృంభణ చూచి ధృష్టద్యుమ్నుడు - ఆ సమయంలో ధీరుడై ఉత్సాహంతో అతడిని 
మార్కొన్నాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి విల్లు ఖండించి, వెనువెంటనే ఆతని శరీరంపై అమ్ములు గుప్పాడు. 
ధృష్టద్యుమ్నుడు వేరొక విల్లు పట్టుకొని ద్రోణుడిపై డెబ్బై బాణాలు వేశాడు. ద్రోణుడు ఆగ్రహించి, భయంకరుడై 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: 'గట్టుపకాసి” (లేదా) 'కట్టుపకాసు' ఈ మాటకు అర్థం - “వీరుడు (శూరుడు)'. శబ్దరత్నాకరంలో ఈ శబ్దం 'కొతో 
మొదలై ఉన్నది. అచలుడు అని అర్థం ఇవ్వబడింది. బ్రౌను నిఘంటువులో 4९" తో మొదలై - గట్టుపకాసి అని గట్టుపకాసి 
= గట్టువలె (ప్రకాశించువాడు - పర్వత ధీరుడు అని ఉంది. (బ్రౌను స్వీకరించిన శబ్దమే సమంజసంగా తోచుతున్నది. సూర్యరాయాంధ్ర 
నిఘంటువులో “ఇది ఇంకను ఆలోచింపదగినది' అని ఉన్నది. 
క ఆ విల్లు ద్రుంచి రౌద్రర । సావేశంబొప్ప నాలుగమ్ముల రథవా 

హావలిని సూతు నొక్కట । దేవగణము వొగడ వసుమతిం బడ నెేసెన్‌. 383 


ప్రతిపదార్థం: ఆ విల్లున్‌ త్రుంచి= ఆ ధనుస్సును ఖండించి; రౌద్ర రస+ఆవేశంబు+ఒప్పన్‌= (క్రోధరసం యొక్క సంరంభం 
శోభిల్లగా; నాలుగు+ అమ్ములన్‌= నాలుగు బాణాలతో; రథ వాహ+ఆవలిని= తేరుకు పూన్చిన గుర్రాల సముదాయాన్ని; ఒక్కటన్‌= 
ఒక బాణంతో; సూతున్‌= సారథిని; దేవ+గణము= దేవతల గుంపు; పొగడన్‌= (ప్రశంసింపగా; వసుమతిన్‌+పడన్‌+ఏసెన్‌= నేలపై 
కూల్చాడు. 


తాత్సర్యం: (ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి ధనువు ఖండించి, మిక్కుటమగు కోపంతో - నాలుగు బాణాలతో అతడి 
గుర్రాలను, ఒక బాణంతో అతడి సారథిని - దేవతలు కీర్తించేటట్టుగా నేలపై కూల్చాడు. 
విశేషం: ठप రస+ఆవేశంబు' - తిక్కన 'రసి శబ్దాన్ని ఎన్నో సారులు ప్రయోగించాడు. 'రసము' అని వాచ్యంగా చెప్పటం కావ్య 


శిల్పమునకు అపకర్ష అని వాదించే విమర్శకులు ఉన్నారు. 'రసి శబ్దం నవరసపరంగా ఆలంకారికముగానే తిక్కన వాడలేదు. రసమును 
ఆ(ర్రభావంగా స్వీకరించవచ్చును. రసములు ఎన్ని? “అనంతో వై రసాళి ~ 'రసములు అనంతములు” అనే సుప్రసిద్ద వాదం ఉన్నది, 


284 శ్రీనుదాంధ్ర మహాభారతము 


మ. విరథుండై యభిమన్యు తేరిపయికిన్‌ వేగంబ పాంచాలభూ 
వరసూనుం డరుగం దదీయబల మోర్వం జాల కొక్క్యుమ్మడిన్‌ 
మరలంబాటజి నతండు వాయుసుతు(డున్‌ మానింప మానింప న 
ప్లు రథానీకముతోడ భీము( బొదివెన్‌ భూమీశ్వరుం డుద్ధతిన్‌. 384 


ప్రతిపదార్థం: విరథుండు+ఐ= రథం లేనివాడై; వేగంబు+అ= వేగంబ= మిక్కిలి శీఘ్రంగా; పాంచాల భూవర సూనుండు= 
పాంచాల రాజపుత్రుడు(ధృష్టద్యుమ్నుడు); అభిమన్యు+తేరి+పయికిన్‌= అభిమన్యుని రథంమీదికి; అరుగన్‌= వెళ్ళగా; తదీయ+బలము= 
అతని సేన; ఓర్వన్‌+జాలక= (ద్రోణుని ధాటికి సహింపలేక; ఒక్కుమ్మడిన్‌= కలిసికట్టుగా(అందరూ ఏకంగా); మరలన్‌+పాటణెన్‌= 
మరలిపారిపోయింది; అతండు= ధృష్టద్యుమ్నుడు; వాయుసుతుడున్‌= భీముడును; మానింపన్‌+మానింపన్‌= ఆపగా, ఆపగా; 
सन ఆ సమయంలో; రథ+అనీకముతోడన్‌= రథసేనతో; భూమీ శ్యరుండు= రాజు(దుర్యోధనుడు); భీమున్‌; ఉద్దతిన్‌= గర్వంతో; 
పొదివెన్‌= చుట్టుముట్టాడు. 

తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు - విరథుడై అభిమన్యుడి రథం మీదికి పోయాడు. ఆతడి సేన ద్రోణుడి ధాటికి 
తట్టుకోలేక పారిపోయింది. అప్పుడు అతడు, భీముడు - పారిపోయే సేనను ఆపారు. ఆ సమయంలో దుర్యోధనుడు 
తన రథ సేనతో వచ్చి సగర్వంగా భీముడిని చుట్టుముట్టాడు. 


ధృష్టద్యుమ్నుడు ద్రోణునితో యుద్దము సేయుట (సం. 6-73-67) 


తే. అంత నొం డొకసారధి యతిరయమున(౯। జటులహయముల( బూన్స( బాంచాలసుతు(డు 
దన రథమునకు గ్రక్కున జని పరాక్ర। మాభిరాము(డై గురునిపై 5८52८ బెలుచ. 385 


ప్రతిపదార్థం: అంతన్‌= పిదప; ఒండు+ఒక+సారథి= ఇంకొక సూతుడు; అతి రయమునన్‌= మిక్కిలి వేగంగా; చటుల 
హయములన్‌= వేగంగా పోయే గుర్రాలను; పూన్చన్‌= తన రథానికి కట్టగా; పాంచాల. సుతు(డు= ధృష్టద్యుమ్నుడు; 
(గ్రక్కునన్‌+చని= వేగంగా వెళ్ళి; పరా(క్రమ+అభిరాముడు+ఐ= పరాక్రమము చేత అందగించినవాడై; పెలుచన్‌= ఆటోపంతో; 
గురునిపైన్‌= (ద్రోణుడిపై; అడరెన్‌= విజృంభించాడు. 


తాత్సర్యం: అంతట, మరియొక సారథి, మిక్కిలి వేగంతో శీఘ్రంగా పరుగెత్తే గుర్రాలను తన రథానికి పూన్సగా, 
ధృష్టద్యుమ్నుడు తన రథం ఎక్కి, పరాక్రమంతో శోభిల్లీ తిరిగి (ద్రోణుడిపై విజృంభించాడు. 
వ. ఇట్లు ధృష్టద్యుమ్ముండు గడంగి యెప్పటియట్ల కుంభసంభవుతోడం బెనంగుచుండ భబీమసేనుండును.386 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; కడంగి= పూని; ఎప్పటి+అట్ల్టు+అ= యథా (ప్రకారం; 
కుంభ+సంభవుతోడన్‌= (ద్రోణునితో; పెనంగుచుండన్‌= విరమించని పోరాటం సలుపుచుండగా; భీమసేనుండును= భీముడు 
గూడ; 
తాత్సర్యం: “ఈ విధంగా ధృష్టద్యుమ్నుడు తిరిగి వెనుకటి మాదిరిగా [ద్రోణునితో పోరాటం ప్రారంభించగా, భీముడు 
కూడ. 
క తనయరదంబు విశోకు(డు । గొనివచ్చిన నెలమి నెక్కి క్రూారోత్సాహం 

బున ८८8०८ బొదివిన దుర్యో । ధనుమీ(ద నిశాతవిశిఖతతి నిగిడించెన్‌. 387 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 285 


ప్రతిపదార్థం: తన+అరదంబున్‌= తన రథాన్ని; విశోకుడు= భీముని సారధి; కొనివచ్చినన్‌= తీసికొని రాగా; ఎలమిన్‌+ఎక్కి= 
సంతోషంతో ఆరోహించి; (క్రూర+ఉత్సాహంబునన్‌= కఠినమైనట్టి ఉద్వేగముతో కూడిన పూనికతో; తనున్‌= తన్ను; పొదివిన= 
చుట్టుముట్టిన; దుర్యోధనుమీ(దన్‌= దుర్యోధనుడిపై; నిశాత+విశిఖ+తతిన్‌= వాడియెన అమ్ముల గుంపులు; నిగిడించెన్‌= 
ప్రయోగించాడు. 
తాత్సర్యం: అంతలో విశోకుడు తన రథాన్ని తోలుకొని తెచ్చాడు. భీముడు సగర్వంగా ఆ రథాన్ని ఎక్కి, కరకుదనం 
ఉప్పొంగే పూనికతో తన్ను చుట్టుముట్టిన దుర్యోధనుడిపై అమ్ములవాన కురిపించాడు. 
క కురుపతి యొక నారాచం । బురమున నాటింప భీము డుగ్రత నేసెన్‌ 

గురుతరశరత్రయంబున । గరములు వక్షమును నాట గౌరవనాథున్‌. 388 
ప్రతిపదార్థం: కురుపతి= కురురాజు(దుర్యోధనుడు); ఒక+నారాచంబు= ఒక బాణం; ఉరమునన్‌= వక్షమునందు; నాటింపన్‌= 
గ్రుచ్చుకొనేటట్టు వేయగా; గురుతర+శర+(త్రయంబునన్‌= గొప్పవైన మూడు బాణాలతో; కౌరవనాథున్‌= దుర్యోధనుడిని; 
కరములు= చేతులు; వక్షమును= ఉరమును; నాటన్‌= గ్రుచ్చికొనునట్టుగా; భీము(డు= భీమసేనుడు; ఉ(గ్రతన్‌+ఏసెన్‌= 
భయంకరముగా (ప్రయోగించాడు. 


తాత్సర్యం: ఒక బాణంతో దుర్యోధనుడు భీముడి వక్షమును తాకేటట్లు కొట్టాడు. భీముడు - మూడు బాణాలను, 
దుర్యోధనుడి రెండు చేతులందు - రొమ్ముఫైన (గ్రుచ్చుకొనేటట్టుగా, భయంకరంగా ప్రయోగించాడు. 


వ. దాని కతండు చలింపక వృకోదరుపై వివిధశరంబులేసి నతనితమ్ములు దలకడచి యాబీమసేనుం బట్టికొన 
నుత్సహించి యెప్పటియట్ల బెట్టిదంబుగా౯ గవిసినం గని యక్యుమారుల నభిమన్యు ద్రౌపదేయులును 
ధృష్టకేతు కేకయులునుం ८०८8 రట్లు వారును నమ్మారుతియుం గూడి దారుణభంగిం దబుముట సైరింపం 
జాలక, 389 

ప్రతిపదార్థం: దానికిన్‌+అతండు చలింపక= భీముడు వేసిన మూడు బాణాలకు దుర్యోధనుడు కదలక; వృకోదరుపైన్‌= భీముడిపై; 

వివిధ శరంబులు= పెక్కు అమ్ములు; ఏసెన్‌= (ప్రయోగించాడు; అతని తమ్ములు= దుర్యోధనుడి సోదరులు; తలకడచి= 
విజృంభించి; ఆ భీమసేనున్‌= ఆ భీముని; పట్టికొనన్‌+ఉత్సహించి= పట్టుకోవాలని ఉత్సాహంతో ప్రయత్నించి; ఎప్పటి+అట్ల+అ= 

ఎప్పటి మాదిరిగానే(యథా(ప్రకారంగా); బెట్టిదముగాన్‌= ఎక్కువగా; కవిసినన్‌= మార్కొనగా; కని; ఆ+కుమారులన్‌= ఆ 

కౌరవరాజపుత్రులను; అభిమన్యు, (ద్రౌపదేయులును= అభిమన్యుడు - ద్రౌపది కొడుకులును; ధృష్టకేతు+కేకయులున్‌; తా(కిరి= 

మార్కొన్నారు; అట్టు; వారును= అభిమన్యుడు మున్నగువారును; మారుతియున్‌= భీముడును; కూడి= కలిసికొని; 
దారుణ+భంగిన్‌= భయంకరముగా; తణుముట= మార్కొనటం; సైరింపన్‌+చాలక= ఓర్వక, 

తాత్సర్యం: దుర్యోధనుడు భీముడి బాణాలకు చలింపక - అతడిపై పెక్కు అమ్ములు ప్రయోగించాడు. 

దుర్యోధనుడి తమ్ములు పైకి విజృంభించి, ఆ భీమోనుడిని పట్టుకోవాలని, ఉత్సాహంతో అతడిని 

యథాప్రకారం మార్కొన్నారు. అప్పుడు అభిమన్యుడు, (ద్రౌపది తనయులు ధృష్టకేతుడు, కేకయులు - భీముడికి 
బాసటగా నిలిచారు. భీముడు, వారందరు కలిసి భయంకరంగా కౌరవరాజకుమారులపై విజృంభించారు. వారి 
ధాటికి కౌరవరాజకుమారులు తట్టుకోలేకపోయారు. 

క్ర విటిగి భవత్సుత నివహం । బటిముటి( గనుకని( జనంగ ననిలసుతుం డే 
दृ@ నెగచి వగచె వారం । ८९९०८ దనచే( జచ్చుటపుడు దప్పుటకు గడున్‌. 390 


286 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విటిగి= ఓడిపోయి; భవత్‌+సుత+ నివహంబు= నీకొడుకుల సముదాయం; అజిముటిన్‌= వేగంగా; కనుకనిన్‌+చనంగన్‌= 
భయపడి వెడలిపారిపోగా; అనిల+సుతుండు= వాయుపుత్రుడు(భీముడు); ఏడ్తెజిన్‌= పరాక్రమంతో; ఎగచి= విజృంభించి; 
వారు+అందజున్‌= ఆ కౌరవరాజపుత్రులు అందరూ; తనచేన్‌+చచ్చు ట+అపుడు+తప్పుటకున్‌= అపుడు తనచే చావకుండా 
తప్పించికొనిపోవటానికి; కడున్‌= మిక్కుటముగా; వగచెన్‌= విచారించాడు. 

తాత్సర్యం: ఓడిపోయి నీ కుమారవర్గం భయంతో వేగంగా పారిపోయారు. భీముడు తనకు లభించిన అవకాశం 
తప్పిపోయింది అనీ, వారు అందరు తన చేత చావకుండా తప్పించుకున్నారనీ మిక్కిలి విచారించాడు. 


క తమ్ములందోలిన నతిరౌ । ८१८ గోపించి యన్నదలపడియెను సై 

న్యమ్ము( బురికొలిపెకొని రభ । సమ్మున భీమాదియోధసంఘముతోడన్‌. 391 
ప్రతిపదార్థం: తమ్ములన్‌= సోదరులను(అవరజులను); తోలినన్‌= పారిపోవునట్లు చేయగా; అతి+రౌ[ద్రమ్ముగన్‌= మిక్కిలి రోషంతో; 
కోపించి= ఆగ్రహం చెంది; అన్న= అ(గ్రసోదరుడు(దుర్యోధనుడు); సైన్యమ్మున్‌= సేనను; పురికొలిపికొని= ప్రోత్సహించి; రభసమ్మునన్‌= 
సంరంభంతో; భీమ+ఆది యోధ సంఘముతోడన్‌= భీముడు మున్నగు యోధుల గుంపుతో; తలపడియెను= మార్కొన్నాడు. 
తాత్సర్యం: తమ్ములను ఓడించి తరిమినందుకు దుర్యోధనుడికి కోపం వచ్చింది. అతడు సేనను ప్రోత్సహించి, 
సంరంభంతో భీముడు మున్నగు వీరులపై విజృంభించాడు. 


క అపరాహ్హ సమయమున న । ట్లుపమాతీతాతిఘోరయుద్దం బయ్యెన్‌ 

రిపుభయదభుజు(డు భీమున । కపరిమితబలుండు గురుధరాధీశునకున్‌. 392 
ప్రతిపదార్థం: అపర+అహ్హ+సమయమునన్‌= మధ్యాహ్నము తదుపరి వేళయందు; అట్టు; ఉపమా+అతీత+అతి ఘోర యుద్దంబు= 
సాదృశ్యం చెప్పటానికి వీలులేని భయంకర సంగ్రామం; రిపు భయద భుజు(డు= శృతువులకు వెజపుగొలిపే భుజములు కలవాడు 
(భీముడు)భీమునకును; కురు+ధరా+అధీశునకున్‌= కురురాజుకు(దుర్యోధనుడికి); అయ్యెన్‌= జరిగింది. 
తాత్సర్యం: మధ్యాహ్నం దాటిన వేళలో, శత్రువులకు భయంకరుడైన భీముడికీ, కౌరవరాజు అయిన దుర్యోధనుడికీ 
మధ్య ఉపమించటానికి వీలులేని భయంకర సంగ్రామం జరిగింది. 


సీ, తదవసరంబునం బొదివి వికర్ణుండు( జిత్రసేను(డు( బార్జుపుత్తుమీ(దం 
గవిసిన నతడు వికర్ణురథ్యంబులC గూల్లి యాతనిపయి( గుప్పెకోల 
లిరువది నాటింప నరదంబు డిగి భీతి యూన నాత(డు చిత్రసేనురథము 
పై ईत ద్రౌపదిపట్టు లేవురు భీమునకు నడ్డపడి కురునాథు( ८०८ 


తే. మేనునెత్తురు ककत మెటుగుటమ్ము । లేయ వారల దలపడి యేనునార 
సముల రారాజు నో నేసి సరభసముగ। దటిమె 7०००६००८ డరిసేన( ८80०८०८ జొచ్చె. 393 


ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; పొదివి= చుట్టుముట్టి; వికర్ణుడు; చిత్రసేనుడు; పార్టు+పుత్రుమీ(దన్‌= 
అర్జునుడి కొడుకైన అభిమన్యుడిపై; కవిసినన్‌= మార్కొనగా, అత(డు= అభిమన్యుడు; వికర్ణు+రథ్యంబులన్‌= వికర్ణుడి తేరు 
గుణ్టాలను; కూల్చి= సంహరించి; ఆతని+పయిన్‌= వికర్ణుడిపై; కోలలు+ఇరువది= ఇరవై బాణాలు; నాటింపన్‌= (గ్రుచ్చగా; 
అరదంబు+డిగి= రథం దిగి; భీతి+ఊనన్‌= భయం పొందగా; ఆతండు= వికర్ణుడు; చిత్రసీను+రథముపైకిన్‌; ఏగెన్‌= వెళ్ళాడు; 
ద్రౌపది+పట్టులు+ఏవురున్‌= (ద్రౌపది కొడుకులు అయిదుగురును; భీమునకున్‌; అడ్డుపడి= అడ్డంగా నిలిచి; కురునాథున్‌+తా(కి= 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 287 
కురుపతి (దుర్యోధనుని); మార్కొని; మేను+నెత్తురు= శరీరంపై రక్తం; వంజ్టగాన్‌= ప్రవాహంగా; మెణు(గు+అమ్ములు= మెరిసే 
బాణాలు; వేయ(గాన్‌= (ప్రయోగించగా; వారలన్‌+తలపడి= వారిని తాకి; ఏను+నారసములన్‌= అయిదు బాణాలతో; రారాజున్‌= 
దుర్యోధనుని; నోన్‌+ఏసి= బాధపడేటట్లు ప్రయోగించి; సరసభసముగన్‌= సంరంభముతో; తటిమెన్‌= కవిశాడు; గాంగేయు(డు= 
గంగకొడుకు(భీష్ముడు); అరిసేనన్‌= శృత్రుసేనను; తటియన్‌+చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 
తాత్సర్యం: ఆ సమయంలో వికర్ణుడు, చిత్రసేనుడు అర్జునసుతుడైన అభిమన్యుడిని మార్కొన్నారు. అభిమన్యుడు 
- ఆ >&दू> గుర్రాలను సంహరించి, విరథుడైన అతడిపై ఇరవై బాణాలు (ప్రయోగించి అతనిని నొప్పించగా 
అతడు భయపడి చిత్రసేనుడి రథంమీదికి వెళ్ళాడు. (ద్రౌపది కొడుకులు అయిదుగురూ భీముడికి సాయంగా 
వచ్చి - కురుపతి దుర్యోధనుడిపై ప్రకాశించే బాణాలను ప్రయోగించి, ఐదు బాణాలతో అతడిని నొప్పించి 
తరిమివేశారు. అంతలో భీష్ముడు శృత్రుసేనలో (ప్రవేశించాడు. 

క చొచ్చి చతురంగ వితతులు । విచ్చునటులు సేయుటయును వివ్వచ్చు(డు వే 
వచ్చి తలపడిన బురికొని । యచ్చట నిరువా(గు నట్టలాడం బోరెన్‌. 394 

ప్రతిపదార్థం: చొచ్చి= ప్రవేశించి; చతు₹-అంగ+వితతులు= నాలుగు సేనాంగముల సమూహాలు; విచ్చు+అటులు= బద్దలై విచ్చిపోయే టట్టుగా; 

చేయుటయును= చేయటంచేత; వివ్వచ్చు(డు= అర్జునుడు; వే+వచ్చి= వేగంగాఅరుదెంచి; తలపడినన్‌= మార్కొనగా; పురికొని= ఉత్సహించి; 
ఇరువాణగున్‌= రెండుపక్షాలూ; అట్టలాడన్‌= అల్హాడగా (మొండెములాడేటట్లు); పోరెన్‌= యుద్దం చేశాయి. 

తాత్సర్యం: సేనాపతియెన భీష్ముడు ప్రవేశించి - పాండవ సేన చెదరిపోయేటట్లు చేశాడు. అంతలో అర్జునుడు 

అరుగుదెంచి భీష్ముడిని మార్కొనగా, ఇరుపక్షాలూ ఉత్సాహంతో (మొండెము లాడగా) పోరాటం కొనసాగించాయి. 

©. రక్తనదులలోన రథయానపాత్రముల్‌ । వటిపి యోధవరులు బాహుబలము 

వెలయ సమరకళేళి సలిపిరి శూరత । నేచి కడ(గి యోల రాచి రాచి. 395 
ప్రతిపదార్థం: రక్త నదులలోనన్‌= నెత్తురు ప్రవాహాలలో; రథయానపా(త్రముల్‌= రథములు అనే పడవలు; పజిపి= నడపి; 
యోధవరులు= వీరశ్రేష్టులు; బాహు బలము వెలయన్‌= భుజ పరా(క్రమం శోభిల్లగా; శూరతన్‌= శౌర్యంతో; ఏచి= విజృంభించి; 
కడ(గి= పూని; ఓల= (రక్త) జల క్రీడలో; రాచి+రాచి= సంఘర్షణ ఘటించి ఘటించి; సమర కేళి సలిపిరి= యుద్దం అనే ఆట 
ఆడారు. 

తాత్సర్యం: రక్త నదులలో రథాలను పడవలుగా ఉపయోగించి, వీరవరులు భుజబలం శోభిల్లగా పరా(క్రమంతో 

విజృంభించి ఒకరినొకరు ఒరుసు కొంటూ రక్తజల(క్రీడగా యుద్దమనే ఆట ఆడారు. 

విశేషం: అలం: రూపకం. 

వ. అంత నరుణకిరణుం డన్వర్ణాభిధానుం డగుచు వచ్చిన వేగిరపడి వాయునందనుండు సుయోధను నే(డ 
సమయింతు ననుసంరంభంబున నతనికి సమ్ముఖంబుగాC దేరు వటిపించి కదిసి కోధమోదంబులు 
మనంబునం పెనంగొన నతనిం గనుంగోని. 396 

ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; అరుణ+కిరణు(డు= ఎగ్రని కిరణాలు కలవాడు(సాయం సూర్యుడు); అను+అర్థ+ 

అభిధానుండు+అగుచున్‌= సార్థక నామధేయుడు అగుచు; వచ్చినన్‌= అరుదెంచగా; వేగిరపడి= తొందరపడి; వాయునందనుండు= 


మారుతి(భీముడు); సుయోధనున్‌= దుర్యోధనుడిని; నేడు+అ=నేడే, ఈ దినమునందే; సమయింతున్‌= సంహరింపగలను; 
అను+సంరంభంబునన్‌= అనే ఆటోపంతో; అతనికిన్‌= ఆ దుర్యోధనుడికి; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా(దగ్గరగా); 


288 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తేరు= రథము; పబిపించి= నడపి; కదిసి= కూడి; (క్రోధ+మోహంబులు= కోపం, మోహం; మనంబునన్‌= మనస్సులో; పెనంగొనన్‌= 
పెనగొనగా; అతనిన్‌+కనుంగొని= ఆ దుర్యోధనుడిని చూచి. 
తాత్సర్యం: అంత అరుణ కిరణుడు ~ ఎర్రని కిరణాలతో తన పేరుకు తగినట్టుగా అరుగుదెంచగా, భీముడు 
వేగిరపడి - 'నేడే దుర్యోధనుడిని సంహరింపగలను'” అనే సరభస వృత్తితో అతడికి చేరువగా తన రథం తోలించాడు. 
అతడి మనస్సులో కోపం - మోహం పిరిగొన్నాయి. 
విశేషం: భీముని వేగిరపాటుకు కారణం - సూర్యుడు అరుణ కిరణుడు కావటం. సూర్యుడు అస్తమించేటప్పుడు ఉభయ పక్షాలు 
యుద్దవిరమణ చేయాలి గదా! ఈలోపుగా - నేడే” దుర్యోధనుడిని వధించాలని భీముని ఆరాటం. 
సీ. కడుంబెద్ద కాలంబు గాంక్షించి యున్నయుతృవ మిప్టు సమకూర దైవ మిచ్చె 

గొంతిసంకటపాటు( గోడలిబన్నంబు( దీర్ణెద( గృష్టుండు దెలుప నీవు 

సరకు సేయమియును సభలో నులూకుని( బంచి యాడించిన పరుసములును 

గక్కించి బీరంబు దక్క్మించుకొననీక తెగ జూడఢగాంచితి మగతనంబు 


తే. గలిగి మగుడక నిలు మని పలికి యుగ్ర గతి నెదుర్మొని రథతురంగముల సూతు( 

జంపి చాపంబు ద్రుంచి విస్పారకేతు । దండ మేడ్తెట నటికె భీముండు २०९८6. 397 
ప్రతిసదార్థం: కడున్‌+పెద్ద+-కాలంబు= చాలా నాళ్ళుగా; కాంక్షించి+ఉన్న= కోరుకొనినట్టి; ఉత్సవము= పండుగ; ఇప్టు= ఇపుడు; దైవము= 
అదృష్టము; సమకూరన్‌+ఇచ్చెన్‌= సమకూరేటట్టు చేసింది; గొంతి+సంకటపాటు= కుంతీదేవి పడిన కష్టాలు; కోడలి+బన్నంబు= (ద్రౌపది 
అవమానం; తీర్భెదన్‌= పోగొట్టగలను; కృష్ణుండు; తెలుపన్‌= చెప్పగా; నీవు; సరకు చేయుమియును= లెక్కచేయకపోవటం; సభలోన్‌= 
కొలువుకూటంలో; ఉలూకునిన్‌+పంచి= ఉలూకుని నియమించి; ఆడించిన= పలికించిన; పరుసములును= కరఠిన వాక్యాలు; కక్కించి= 
కక్కేటట్టుచేసి, వెనుకకు తీసికొనేటట్లు చేసి; బీరంబు= దర్భం; దక్కించుకొననీక= చెల్లటానికి వీలు కలుగనీకుండా; తెగన్‌+చూడన్‌+కాంచి తిన్‌= 
ముక్కలు చేయటం చూడగలిగాను; మగతనము+కలిగి= పౌరుషం కలిగి; మగుడక= వెనుకకు మరలిపోకుండా; నిలుము= నిలిచిఉండుము; 
అని+పలికి= అని చెప్పి; ఉ(గ్రగతిన్‌= భయంకరంగా; ఎదుర్కొని= మార్కొని; రథ+తురంగములన్‌= అరదమునకు పూన్చిన గుర్రాలను; 
సూతునిన్‌= సారథిని; చంపి= సంహరించి; చాపంబున్‌= విల్లును; త్రుంచి= ఖండించి; భీముండు; చెల(గి= శోభిల్లి, విస్సార కేతు దండము= 
వెలుగులతో విస్తరించిన పతాకం యొక్క కొయ్యను; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; నజకెన్‌= ఖండించాడు. 
తాత్సర్యం: చాలకాలం నుంచి కోరుకుంటున్న పండుగ నేడు భాగ్యవశాన సమకూడింది. కుంతీదేవి పడిన 
కష్టపాటునూ, ఆమె కోడలు [ద్రౌపది యొక్క భంగపాటునూ తీరుస్తాను. కృష్ణుడు రాయబారిగ వెళ్లి చేసిన బోధను 
నీవు లెక్క చేయకుండా ఉండటం, ఉలూకుని పంపించి సభలో పల్కించిన పరుషవాక్యాలనూ నీచే (క్రక్కించి 
నీవు పౌరుషం దక్కించుకోకుండా నిన్ను చంపే అవకాశం నాకు లభించింది. మగతనం కలిగి పారిపోకనిలువుమని, 
భీముడు భయంకరంగా దుర్యోధనుణ్ణి ఎదుర్కొని అతని రథానికి పూన్చిన గుర్రాలను, సారథినీ చంపి, దుర్యోధనుడి 
విల్లు విరిచి వెలిగే జెండా కర్రను పరాక్రమంతో నరికి (ప్రకాశించాడు. 
ఉ. వేటొక విల్లు పుచ్చికొను వేగములోనన కౌరవేంద్రు మై 

దూట వృకోదరుండు పదితూపులు పాములు పుట్టలోనికిం 

దూటినయట్లుగా( బ్రబలదోర్టల మేర్పడ నేయ నెమ్ములన్‌ 

గీతిన మూర్ధ వచ్చి యొటిగెం దటిచై రుధిరంబు గ్రమ్మ(గన్‌. 398 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 289 


ప్రతిపదార్థం: వేణు+ఒక+విల్లు= మరియొక ధనుస్సు; పుచ్చికొను+వేగము+లోనన్‌= పరి(గ్రహించే వేగం మధ్యనే; 
కౌరవ+ఇం(ద్రు+మైన్‌+దూజన్‌= కౌరవ రాజు అయిన దుర్యోధనుని శరీరంలోకి చొచ్చుకొనేటట్టుగా; వృకోదరుండు= భీముడు; 
పది+తూపులన్‌= పది బాణాలను; పాములు= సర్పములు; పుట్టలోనికిన్‌; తూణిన+అట్టుగాన్‌; ప్రబల+దోః+బలము+ఏర్పడన్‌= 
గొప్ప భుజశక్తి, పరాక్రమం కలుగగా; ఏయన్‌= ప్రయోగింపగా; ఎమ్ములన్‌= ఎముకలతో; గీటజిన= రక్కగా; తజచు+ఐ= దట్టమై; 
రుధిరమ్ము= నెత్తురు; (క్రమ్మయగన్‌= (స్రవింపగా; మూర్భవచ్చి= సృహతప్పి(దుర్యోధనుడు); ఒజుగెన్‌= వాలాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు వేగంగా మరియొక ధనువు గ్రహించేలోపుగానే, భీముడు పదితూపులతో కొట్టాడు 
- భుజబలంతో,. ఆ బాణాలు-పాములు పుట్టలో చేరినట్టుగా దుర్యోధనుని శరీరంలో ఎముకలను తాకి, గాయాలు 
చేశాయి. నెత్తురు కారిపోతూ ఉండగా, దుర్యోధనుడు మూర్చ చెంది, స్పృహతప్పి పడిపోయాడు. 


వ. _ అట్టియెడ జయద్రథుండు రథికవరులతోడం గడంగి వడముడిపై నడరె నప్పుడు కృపాచార్యుండు దుర్యోధను 
దనరథంబుమీ(దం బెట్టికొని తొలంగం గొనిపోయె నభిమన్యుండును ద్రౌపదేయులును గేకయులును 
మారుతిని మీటి సైంధవుం దలపడిన( జిత్రసేనుండును జిత్రుండును జిత్రాక్షుండును జారుచిత్రుండును 
సులోచనుండును నందుండును నుపనందుండును రౌద్రంబుగా సౌభద్రుం బొదివిన. 399 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; జయ[ద్రథుండు= సింధురాజు; రథికవరులతోడన్‌+కడంగి= వీర (శ్రేష్టులతో 
కలసిపూని; వడముడిపైన్‌= భీమునిపై; అడరెన్‌= విజృంభించాడు; అప్పుడు; కృపాచార్యుండు; దుర్యోధనున్‌= దుర్యోధనుని; 
తన+రథంబుమీ(దన్‌= తన తేరుమీద; పెట్టికొని; తొల(గన్‌+కొనిపోయెన్‌= తప్పించి తీసికొని పోయాడు; అభిమన్యుండును; 
ద్రౌపదేయులును= [ద్రౌపది కొడుకులును; కేకయులును; మారుతిని+మీజి= భీముడిని దాటి; సైంధవున్‌= జయ।ద్రథుడిని; 
తలపడినన్‌= మార్కొనగా; చిత్రసీనుండును; చిత్రుండును; చిత్రాక్షుండును; చారుచిత్రుండును; సులోచనుండును; నందుండును; 
ఉపనందుండును; రౌద్రంబుగాన్‌= భయంకరముగా; సౌభ(ద్రున్‌= అభిమన్యుడిని; పొదివినన్‌= చుట్టుముట్టగా. 


తాత్సర్యం: ఆ సమయంలో జయద్రథుడు వీరవరులతోపాటు భీముడిపై విజృంభించాడు. అప్పుడు మూర్భ్చిల్లిన 
దుర్యోధనుడిని కృపాచార్యుడు తన తేరుపైకి ఎక్కించుకొని వెళ్ళాడు. అభిమన్యుడు, (ద్రౌపదేయులు, కేకయులు, 
భీముడిని దాటివెళ్ళి, సైంధవుడిని మార్కొన్నారు. చిత్రసేనుడు, చి(త్రుడు, చిత్రాక్టుడు, చారుచిత్రుడు, 
సులోచనుడు, నందుడు, ఉపనందుడు భయంకరంగా అభిమన్యుడిని చుట్టుముట్టారు. 


క = 2०९०८००८ డగు పార్థపుత్తు(డు । వలనేర్పడ నొకనినొకని వడి నైదైద 
మ్ముల నేసి నొంప వారలు । దల(కక వెస ముంచి రస్త్రధారల నతనిన్‌. 400 


ప్రతిపదార్థం: బలియు(డు+అగు= బలవంతుడగు; పార్టు+పుత్రుడు= అభిమన్యుడు; వలను+ఏర్పడన్‌= అవకాశం చూచికొని; 
ఒకనిన్‌+ఒకనిన్‌= ఒక్కొక్కడిని; వడిన్‌= వేగంగా; ఐదు+ఐదు+అమ్ములన్‌= ఐదేసి బాణాలతో; ఏసి= ప్రయోగించి; నొంపన్‌= 
నొపింపగా; వారలు; తల(కక= వెనుకాడక; అతనిన్‌= ఆ అభిమన్యుడిని; అ స్ర్రధారలన్‌= అమ్ముల జల్లులో; ముంచిరి= 
తడిపివేశారు. 


తాత్సర్యం: బలశాలి అయిన అభిమన్యుడు అవకాశం చూచుకొని ఒక్కొక్కరిని అయిదయిదు బాణాలతో 
నొప్పించగా వారు భయపడకుండా వేగంగా అతడిని అస్త్ర ధారలలో ముంచారు. 


290 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: దీనికి 393వ పద్యంతో సరిచూచుకోవాలి. అప్పుడు 'వికర్ణుడు' విరథుడై చిత్రసీనుడి రథంపైకి వెళ్ళాడు. ఇప్పుడు తిరిగి 
యుద్దంలో (ప్రవేశించాడు. ఇది చదువరులు (గ్రహించి జ్ఞాపకం చేసుకోవాలి. 


వ. సహోదరులకు సహాయత్వంబు సేయంబూని మున్ను విరథుండై పోయినవా(డగుటం జేసి. 401 


ప్రతిపదార్థం: సహోదరులకున్‌= తమ్ములకు; సహాయత్వంబు= సాయం; చేయన్‌+పూని= చేయటానికి ఆయత్తుడై; మున్ను= 
ఇంతకు ముందు; విరథుండు+ఐ= రథమును కోలుపోయినవాడై; పోయినవా(డు+అగుటన్‌+చేసి= యుద్దరంగము నుండి 
వెడలినవాడు కావటం చేత. 


తాత్సర్యం: సోదరులకు తోడ్సాటు నందించుటకు పూని రథాన్ని కోలుపోవటం చేత వికర్ణుడు యుద్దరంగము 
నుండి తొలగిపోయినవాడు కావటంచేత (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. తణిమి వికర్ణు( డప్పు తను దా(కిన నా యభిమన్యు( ८९ బి 
९७ విలుద్రుంచి సారథి వడం దురగంబుల జావ నేసి క్రొ 
మ్మెటు(గులతోడ( దద్ద్వజము మేదిని గూల(గ6 జేసి యంగముల్‌ 


గితికొన బాణముల్‌ నినిచె( గేలిమెయిం బటు దర్ప మేర్చడన్‌. 402 


ప్రతిపదార్థం: తటీమి= కవిసి; వికర్గ్ణు(డు= వికర్ణుడు; అప్మ= అప్పుడు; తనున్‌= తన్ను; తాశకినన్‌= మార్కొనగా; 
ఆ+అభిమన్యు(డు; అల్లి= కోపించి; బిట్టు+అబిన్‌= అతిశయము అణగారునట్టుగా; విలు+(తుంచి= ధనుస్సు ఖండించి; సారధి; 
పడన్‌= కూలగా; తురగంబులన్‌= గుర్రాలను; చావన్‌+ఏసి= సంహరించి; (క్రొత్త+మెణుగులతోడన్‌= (క్రొత్త వెలుగులతో; 
తద్‌+ధ్వజము= ఆ జెండా; మేదినిన్‌= భూమిపై; కూల(గన్‌+చేసి= పడునట్టుగా చేసి; అంగముల్‌= అవయవాలు; గిణికొనన్‌= 
చుట్టుకొనగా; కేలి+మెయిన్‌= లీలగా; పటు+దర్సము+ఏర్పడన్‌= మిక్కుటమగు గర్వము తెల్లమగునట్టుగా; బాణముల్‌= 
అమ్ములు; నినిచెన్‌= నిండించాడు. 


తాత్సర్యం: అంతకుముందు విరథుడై వెడలిన వికర్ణుడు మరల వచ్చి తన్ను మార్కొనగా, అభిమన్యుడు 
కోపించి అతని అతిశయం అణగారిపోయేటట్టు వింటిని (త్రుంచి, సారథిని సంహరించి, గుర్రాలను కూల్చి, 
కొత్తవెలుగులతో పాటు అతని జెండాను భూమిపై పడగొట్టాడు. అతడి అవయవాలు నొచ్చునట్లు అవలీలగా 
తన గర్వం వెల్లడి అగునట్టు బాణాలు వేగంగా ప్రయోగించాడు. 
వ. ఇట్లు నొచ్చినవికర్ణుం గనుంగొని కురుకుమారు లొక్కపెట్ట కవ్వడి కొడుకుపై నురవడించిన. 403 
ప్రతిపదార్థం: ఇట్టు=-ఈ విధంగా; నొచ్చిన= కలతబచెందిన; వికర్ణున్‌+కనుంగొని= వికర్ణుని చూచి; కురు+కుమారులు= కౌరవరాజు 
కుమారులు; ఒక్క+పెట్టన్‌= ఏకంగా ఒకేసారి; కవ్వడి+కొడుకుపైన్‌= సవ్యసాచియెన అర్జునుడి కొడుకు అభిమన్యుడిపై; 
ఉరవడించినన్‌= వేగంగా మార్కొనగా. 
ఉ. ఏవురు ద్రౌపదేయులును दु నాతని కడ్డమై తురం 

గావళ నొంచియుం బడగ లన్నియు ద్రుంచియు నంపవానలం 

జేవ సెడంగ ముంచియును( జేడ్సడం జేయగ నీతనూభవుల్‌ 

వోవక వారితో మటియు( బోరిరి సిగ్గున బీర మెక్కగన్‌. 404 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 291 


ప్రతిపదార్థం: ఏవురు+ద్రౌపదేయులును= (ద్రౌపదీపుత్రులు అయిదుగురును; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; ఆతనికిన్‌+అడ్డమై= 
అభిమన్యుడికి అడ్డంగా, కురురాజకుమారులకు మధ్య నిలిచి; తురంగ+ఆవళి+నొంచియున్‌= గుర్రాల గుంపులను నొప్పించి; 
పడగలు+అన్నియున్‌+ తుంచియున్‌= జెండాలు అన్నింటినీ ఖండించియూ; అంప+వానలన్‌= బాణవర్షంచే; చేవ+చెడంగన్‌= 
శక్తి అణగారునట్టుగా; ముంచియున్‌= ముంచియును; చేడ్సడన్‌+చేయయగన్‌= బాధనొందునట్టు చేయగా; నీ+తనూభవులు= నీ 
కొడుకులు(కౌరవరాజు కుమారులు); పోవక= మరలి వెళ్ళకుండా; వారితోన్‌= (ద్రౌపదీసుతులతో; సిగ్గునన్‌= లజ్ఞచేత; బీరము+ 
ఎక్క(గన్‌= అహంకారం అతిశయింపగా; మణియున్‌= ఇంకనూ; పోరిరి= యుద్దం చేశారు. 


తాత్సర్యం: (ద్రౌపదీ సుతులు అయిదుమంది పరా(క్రమంతో అభిమన్యుడిని దాటి కౌరవ రాజకుమారుల గుర్రాలను 
నొప్పించారు. జెండాలను (త్రుంచారు. వారిచేవ చెడి పోగా అమ్ములవానలో ముంచి నొప్పించారు. అయితే నీ 
కుమారులు లజ్ఞ అహంకారాన్ని పెంచగా వెనుదిరిగిపోకుండా నిలిచి (ద్రౌైపదేయులతో పోరాడారు. 


వ. అట్టియెడ నకులనందనుం డగుశతానీకుండు బహుప్రకారబాణంబుల వివిధ విక్రమక్రీడ సలుపు బలుపు 
గనుంగొని కేకయపాంచాలపతులు బాసటయై చటులతరతురంగమాతంగస్యందనసందోహంబులం బటిపి 
కడిమి 23682 రిప్పరుసునం బ్రతివీరుల నబుముటయు నప్పడు పతంగుండు పశ్చిమాచలశృంగంబు 
మటుంగుపడుటయుం జూచి గాంగేయుం డంత్యకాలకాలాకృ్ళతిం గడంగి పటు విశిఖవితానంబుల వే(డిమి 
సూపి యమ్మోహరంబు దెరల్లి తనమొనల మరలికొని సమరంబు సాలించి శిబిరంబున ९2८ 
బాండుసూనులును మేనులు వెడవెడ చెమర్చ విడిదలకుం జని రని సంజయుం డాటివ దివసంబు 
నాహవంబు తెటిం 76060 నప్పుడు. 405 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆసమయంలో; నకుల+నందనుండు+అగు= నకులుని కొడుకు అయిన; శతానీకుండు; 
బహు+(ప్రకారబాణంబులన్‌= పెక్కు విధములైన బాణాలతో; వివిధ+విక్రమ+(క్రీడ= నానా పరా(క్రమలీల; సలుపు 
బలుపున్‌+కనుంగొని= చేసే అతిశయం చూచి; కేకయ, పాంచాలపతులు= కేకయ దేశాధిపతులు, (ద్రుపదుడు; బాసటయై= 
సాయమై; చటుల తర, తురంగ, మాతంగ స్యందన సందోహంబులన్‌+పజుపి= వేగంగా కదలే గుర్రాలు, ఏనుగులు, రథాల 
సమూహములను తరలించి; కడిమి+నెజపిరి= పరా(క్రమం (ప్రదర్శించారు; ఈ+పరుసునన్‌= ఈ విధంగా; ప్రతి వీరులన్‌= 
శత్రువులను; అజఖుముటయున్‌= మార్కొనగా; అప్పుడు; పతంగుండు= సూర్యుడు; పళ్చిమ+అచల శృంగంబు మణుంగు 
పడుటయున్‌= పడమటి కొండ కొమ్ముమాటున అదృశళ్యుడు కావటం; చూచి; గాంగేయుండు= భీష్ముడు; అంత్యకాల+కాల+ 
కాల+ఆకృతిన్‌= ప్రళయ సమయంలోని యముని ఆకృతిని పోలి; కడంగి= పూని; పటు విశిఖ వితానంబులన్‌= గొప్ప బాణాల 
సముదాయంతో; వే(డిమి+చూపి= ఉష్ణత వెలయించి; ఆ+మోహరంబున్‌= ఆ మొగ్గరమును; తెరల్చి= చెదరగొట్టి; తన 
మొనలన్‌= తన సేనలను (కౌరవసేనలను); మరల్ఫికొని= వెనుకకు తరలించి; సమరంబు+చాలించి= యుద్దం విరమించి; 
శిబిరంబునకున్‌+అరిగెన్‌= స్కంధావారమునకు, విడిదికి వెళ్ళాడు; పాండుసూనులును= పాండవులుకూడా; మేనులు= 
శరీరాలు; వెడవెడ చెమర్చన్‌= ఎక్కువగా చెమటలుకారగా; విడిదలకున్‌+చనిరి= తమ ఆవాసాలకు వెళ్ళారు; అని, 
సంజయుండు; €७8ॐ దివసంబు+ఆవహంబు+తెణంగు= ఆరవదినమున జరిగిన యుద్దం తీరుతెన్నులు; ఎతీంగించెన్‌= 
తెలిపాడు; అప్పుడు. 


తాత్సర్యం: ఆ సమయంలో నకులుడి కొడుకైన శతానీకుడు పరాక్రమం (ప్రదర్శించి, విజృంభించాడు. కేకయ 
దేశాధిపతులు, (ద్రుపదుడు అతడికి బాసటగా చేరి నిలిచారు. వారు రథతురగగజ సమూహాలతో శత్రువులను 


292 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఎదుర్కొన్నారు. అప్పుడు సూర్యుడు పడమటికొండ మాటునకు చేరి అదృశ్యమయ్యాడు. భీష్ముడు ప్రళయకాలంలోని 
యమునివలె విజృంభించి పాండవుల మొగ్గరాన్ని చీల్చి, తన సేనలను ఉపసంహరించి, విడిదులకు పొమ్మన్నాడు. 
తాను తన శిబిరానికి వెళ్ళాడు. ఆనాటికి యుద్ద విరమణ జరిగింది. పాండవులు డస్సిపోయి, చెమట కారే 
దేహాలతో తమ విడిదులకు వెళ్ళిపోయారు.” అని సంజయుడు ఆ విధంగా కురుక్షేత్ర సంగ్రామంలోని ఆరవరోజు 
తీరుతెన్నులు తెలిపాడు. ఆ సమయంలో. 


క, _“కిమ్మీరమర్దనునిచే । నిమ్మెయి నోటాటి బెక్కు లేటులు వడి ద 

ర్ప మ్మెడలి మూర్ణ ముని(గియు' । ९११०७०८ గురునాథుC డెట్లు గడగెనొ యనికిన్‌?' 406 
ప్రతిపదార్థం: కిమ్మీర+మర్హనునిచేన్‌= కిమ్మీరుడు అనే రాక్షసుని సంహరించిన భీమునిచే; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; ఓటారన్‌= 
నిస్పత్వుడుగా; పెక్కులు+ఏటులు+పడి= ఎన్నో దెబ్బలు తిని; దర్భమ్ము+ఎడలి= గర్ఫ్వము అణగారి; మూర్భ+మునిగియున్‌= 
స్పృహతప్పి కూడా; |క్రమ్మణన్‌= తిరిగి; అనికిన్‌= యుద్దానికి; కురు+నాథు(డు= కురురాజు(దుర్యోధనుడు); ఎట్టు; కడరౌన్‌+ఒ?= 
పూనినాడో? 
తాత్సర్యం: ధృతరాష్ట్రుడు ఈ విధంగా సంజయుని (ప్రశ్నించాడు 'ఓ సంజయా, దుర్యోధనుడు ఆ విధంగా 
सरव భీమునిచే అన్ని దెబ్బలు తిని, యుద్దంలో ఓడిపోయి స్పృహతప్పి పడిపోయాడు గదా! మరల ఏ విధంగా 
యుద్దానికి వచ్చాడు? ఏం జరిగింది?” 
విశేషం: యుద్దంలో ప్రతి విషయాన్ని - సూక్ష్మాతిసూక్ష్మంగా ఏ విశేషం విడిచి పెట్టకుండా తిక్కన అభివర్లించగలిగాడు. 397, 398 
పద్యాలలో, 399 గద్యంలో భీమ సేనుడికీ, దుర్యోధనుడికీ మధ్య జరిగిన పోరాటం వర్ణింపబడింది. అప్పుడు మూర్చితుడైన దుర్యోధనుడిని 
కృపాచార్యుడు తన రథంమీద పెట్టుకొని తొలగిపోయాడు. ఆ తరువాత దుర్యోధనుడు ఏమైనట్టు? ఆ (ప్రశ్ల ధృతరాష్ట్రుడు అడగటం 
సమంజసం. అయితే సమాధానం - సంజయుడు చెప్పకుండా ద్వితీయాశ్వాసం ముగిసింది. చదువరుల ఉత్కంఠ అట్టానే ఉండిపోయింది. 


వ. అని సకౌతుకంబుగా( బలికిన. 407 
ప్రతిపదార్థం: అని= అని; స+కౌతుకంబుగాన్‌= కుతూహలముతో; తెలుసుకోవాలనే ఉబలాటంతో; పలికినన్‌= అడుగగా. 
తాత్సర్యం: అని ధృతరాష్ట్రుడు అడుగగా. 
ఆశ్వాసాంతము 

ఉ. భూరి తపోవిశేష! పరిపూర్ణమృదుస్థిరహృత్మరండవి 

స్త్మారనివాస! తంత్ర ఘనసారవిధాపరమాభిరామ రే 

ఖారమణీయ! లోకహితకారి మహాకరణీయ! ఘోరసం 

సారదురామయాపదవసాయక! నిత్యఫలప్రదాయకా! 408 
ప్రతిపదార్థం: భూరితపస్‌+విశేష!= గొప్పదైన తపో విశేషము కలవాడా!; పరిపూర్ల్ణ+-మృదు+స్టిర+హృద్‌+కరండ+విస్తార+నివాస!= 


మృదుత్వముగా స్టైర్యముతో నిండిన హృదయమనే బరిణలు, విస్తరించి, నివసించేవాడా!; తం(త్ర= శైవాగమములనే; ఘనసార, 
విధా, పరమాభిరామ, రేఖా+రమణీయ!= కప్పురపు పూతచే గొప్పగా అందంగా శోభిల్లేవాడా!; లోక+హితకారి+ మహాకరణీయ!= 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 293 


జగత్తునకు మేలు చేసే కర్తవ్యములు నెరవేర్చువాడా!; ఘోర+సంసార+దుస్‌+ ఆమయ+ఆపద్‌+అవసాయక!= భయంకరమైన 
సంసారములోని పీడలను, (భ్రమలను, పీడలను నశింపచేయువాడా!; నిత్య+ఫల+(ప్రదాయకా!= నిత్యము మేలు చేయునట్టివాటిని 
ఇచ్చేవాడా! 

తాత్సర్యం: ఓ హరిహరనాథా! విస్తారమైన గొప్ప తపస్సుతో కూడినవాడా, మెత్తనిది, పండినది, నిండైనది అయిన 
గుండెలో నివసించునట్టివాడా, కప్పురము, కప్పురపు పూతచే శోభిల్లి, అందముగా కనిపించేవాడా, లోకమునకు మేలు 
చేసెడి కర్తవ్యాలను నిర్వహించేవాడా సంసార తాపములను, (భ్రమలను, నాశనము చేసేవాడా. 


విశేషం: ఇది భీష్మపర్వం - ద్వితీయాశ్వాసాంత పద్యాలలో మొదటిది 1. ఆశ్వాసాంత పద్యాలు అన్నీ సంస్కృతసమాస భూయిష్టములే. 
2. ఇది హరిహరనాథతత్త్య ప్రతిపాదకం. 
క పారాశర్యప్రముఖో । దారమునీంద్రాంతరంగధామాంతర్వి 

స్పారప్రభాపటలవి । స్తారోజ్జ్వలదీపరూపతా స్తవనీయా! 409 


ప్రతిపదార్థం: పారాశర్య+(ప్రముఖ+-ఉదార+ముని+ఇంద్ర+అంతరంగ+ధామ+అంతర్‌+విస్సార+ ప్రభా+పటల+విస్తార+ఉజ్ఞ్యల+దీప+ 
రూపతా+స్తవనీయా!= వ్యాసుడు మున్నగు గొప్ప మునివరేణ్యుల మనస్సులు అనే చోటులలో చక్కగా విస్తరించిన వెలుగుల 
సముదాయంతో (ప్రకాశించే దీపమువలె స్తుతింపదగినవాడా! 

తాత్సర్యం: వ్యాసుడు మున్నగు గొప్పు బుషుల మానససీమలలో వెలుగులు వెలార్చు దీపమువలె ఆరాధించి 
కీర్తించదగినవాడా! ఓ హరిహరనాథా! 


విశేషం: 1. ఆశ్యాసాంత పద్యాలు - సంస్కృత సమాసాలతో నింపటం (ప్రారంభించింది నన్నయ మహాకవి. ఆ ఒరవడినే తిక్కన, 
తదుపరి కవులు బహుళంగా పాటించారు. 
మాలిని. 

అసురదళనలీలావ్యాప్ర్తిదీప్తాభిశోచి 

ర్లసితపరశుగాఢాలంకృత ప్రాఢముద్రా 

భ్యసనమహితబాహాప్రస్సురత్మాంతిహృద్యా! 

హసనసురభివిద్యా! హంసనాదైకవేద్యా ! 410 


ప్రతిపదార్థం: అసుర+దళన+లీలా+వ్యాప్తి+ దీప్త+ అభిశోచిస్‌+లసిత+పరశు+గాఢా+ అలంకృత+(ప్రాఢ+ము ద్రా+ అభ్యసనమహిత+ 
బాహా+(ప్రస్సురత్‌+కాంతిహృద్యా!= రాక్షసులను చీల్చి చెండాడే ఆటయందు విస్తరించి (ప్రకాశించే, రశ్శ్మిచేత శోభిల్లే గండ్రగొడ్డలి 
చేత ఎక్కువగా అలంకరింపబడిన, గొప్ప తెలివితో భాసించే భంగిమను అభ్యసించే గొప్ప చేతులలో (ప్రకాశించే కాంతి చేత 
మనోజ్ఞమైన వాడా!; హసన+సురభి+విద్యా!= నవ్వుచే మనోజ్ఞమైన విద్య కలవాడా!; హంస+నాద+ఏక+వేద్యా!= యోగుల 
నాదబిందుకళోపాసనచేత మాత్రమే తెలియబడగలవాడా! 


తాత్సర్యం: రాక్షసులను సంహరించే పరశువును పట్టుకొని విజృంభించే భంగిమతో కూడుకొన్న బాహు 
పరా(క్రమం గలవాడా! ఓ హరిహరనాథా! నవ్వుతో శోభిల్లే విద్యకలవాడా! యోగుల నాదోపాసనచే మా(త్రమే 
తెలియబడగల వాడా! 


294 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. ఈ పద్యంలోని ఆంతర్యం ‘దుష్టశిక్షణ - శిష్టరక్షణ'. లయకారుడు హరుడు. దుష్టశిక్షణ చేయగలవాడు. స్థితికారుడు 
- శిష్టరక్షకుడు హరి. 'హంసి శబ్ద ప్రయోగం - అర్థవంతమైనది. “హంస” జీవన్ముక్తుడైన మహర్షికి పర్యాయపదం. 

2. 'దీప్తారశోచిర్లసితి', పాఠముకంటె, పాఠాంతరమైన 'దీప్తాభిశోచిర్లసితి పాఠమే (గ్రహింపబడింది. అరము అనగా వేగము. 
'అరశోచిస్‌' కంటె 'అభిశోచిస్‌” అని (గహించటమే మంచిది అనిపించింది. 
గద్యము. 

పు సో [८ 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీ మహాభారతంబున బీషపర్వంబునందు దితీయాశ్వ్యాసము. 
శ్ర బ్మంర్వ వ స్వయ 

ప్రతిపదార్థం: ఇది= ఇది; శ్రీమత్‌+ఉభయ+కవి+మి(త్ర= శ్రీమంతులైన సంస్కృతం, తెలుగులో కవిత చెప్పే వారికి స్నేహితుడు; 
- కొమ్మన+అమాత్యపుత్ర= కొమ్మన మంత్రి కొడుకు; బుధ+ఆరాధన+విరాజి= బుద్దిమంతులను పూజించుటచే, శోభిల్లేవాడు; 
తిక్కన సోమయాజి; (ప్రణీతంబు+అయిన= (వ్రాయబడినది అయిన, శ్రీమహా+భారతంబునన్‌= శ్రీమహాభారతంలో; 
భీష్మ+పర్వంబునందు= భీష్మపర్వ్యంలో; ద్వితీయ+ఆశ్వాసము= రెండవ ఆశ్యాసము. 
తాత్సర్యం: శ్రీమంతులైన సంస్కృతాంధ్ర కవీ శ్వరులకు హితుడును, కొమ్మన మంత్రికి కుమారుడును, పండితులను 
పూబించుటచేత (ప్రకాశించేవాడును అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శుభకరమైన మహాభారతంలోని 
భీష్మపర్వంలో రెండవ ఆశ్యాసం ముగిసింది. 
విశేషం: 1. 'ఉభయ కవిమి(త్రుడు'(తిక్కనకు కల బిరుదు) కేతన ఈ విషయం దశకుమార చరిత్ర తిక్కనకు అంకితం చేస్తూ 
అవతారికలో ఈ విషయం చెప్పాడు. 2. సోమయాజి= యజ్ఞం చేసినవాడు. భారతం వాసేముందు తిక్కన యజ్ఞంచేసి పవిత్ర 
భావన చేకూర్చుకున్నటు విమర్శకుల అభిప్రాయం. యజ్ఞం లోక సం(గ్రహదీక్ష. 3. బుధారాధన - విరాజి ఈ (ప్రయోగం 
మహాభారతకర్తయెన తన వ్యక్తిత్వం “'బుధుల పూజచే”, ఆరాధన వలన - ప్రకాశమానమైనదని వినయంతో, వివేకంతో తిక్కన 
చేసిన విజ్ఞప్తి, 


భీష్మపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రిమదాందధ్ర మహాభారతము 
భీప్మపర్వము - తృతీయాశ్వాసము 


శ్రీ విలసనత్వగురు గౌ 8 విభ్రమ రమ్య చాతురీ స్వీకృత స 

पटक! నిరుపాధికానం । దావహ! కరుణానుభావ! హరిహరనాధథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ= లక్ష్మి యొక్క; విలసనత్వ= విలాసం చేత; గురు= గొప్పదైనదీ; గౌరీ= పార్వతి యొక్క; విభ్రమ= శృంగార 
చేష్టలయొక్క; రమ్య= అందమైన; చాతురీ= నేర్చ్పుచేత; స్వీకృత= (గహించబడిన; సత్‌+భావ!= ఉనికి కలవాడా!; సాధుభావం 
కలవాడా!; నిరుపాధిక+ ఆనంద+ఆవహ!= ఉపాధిరహితమైన (అపరిమితమైన) ఆనందాన్ని వహించేవాడా!; కరుణా+అనుభావ!= 
(భక్తులయందు) దయ చూపించే స్వభావం కలవాడా!; హరిహరనాథా!= హరిహరనాధథుడా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! లక్ష్మీదేవి విలాస చేష్టలనూ, గౌరీదేవి శృంగార చేష్టలనూ అందంగా స్వీకరించే నేర్పుగల 
సాధుభావం కలవాడా! అనంతమైన ఆనంద స్వరూపం కలవాడా! భక్తుల పట్ల దయచూపే (ప్రవర్తన కలవాడా! 
విశేషాలు: పరతత్త్వమైన హరిహరనాథుడు నిర్గుణుడైనా, సగుణభావంలో శ్రీ గౌరీ రూపిణి అయిన మహాశక్తి యొక్క విలాస 
చేష్టలను ఆమోదించి సృష్ట్యాది కార్యాలను నిర్వహిస్తాడని భావం. “ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌” అని తైత్తిరీయోపనిషత్తు. సర్వజీవులు 
అనుభవించే ఆనందం (బ్రహ్మానందంలో లేశమే కావటం చేత పరబ్రహ్మమైన హరిహరనాథుడు అనంతానందరూపుడని తాత్సర్యం. 
హరిహరనాథుడి చేష్టలన్నీ భక్తులను కరుణించటానికి ప్రదర్శించేవే కాబట్టి అతడు కరుణానుభావుడు. 
భీష్మగాంధారేయుల సంవాదము (సం. 6-76-3) 
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 2 


ప్రతిపదార్థం: దేవా= ఓ ప్రభూ!; వైశంపాయనుండు= వైశంపాయనుడనే బుషి జనమేజయునకున్‌; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్సర్యం: హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు. 


తే. భండనంబున( దనయుండు గం డడంగి । పోక విని తీవ్రఖేదంబు( బొంది యంబి 
కాతనూభవు( డప్పు డాసూతపుత్తు । నడిగె నుత్తరవర్తన మాదరమున. 3 


ప్రతిపదార్థం: అంబికా తనూభవు(డు= అంబిక అను నామె కుమారుడైన ధృతరాష్ట్రుడు; అప్పుడు= దుర్యోధనుడు బలం తగ్గి 
వెనుకకు తిరిగిన సమయాన; భండనంబునన్‌= యుద్దమందు; తనయుండు= తన కుమారుడైన దుర్యోధనుడు; గండు+అడంగి= 
పౌరుషం దక్కి; పోక= వెళ్ళుటను; విని; తీ వ్రఖేదంబున్‌= అధికమైన దుఃఖమును; పొంది= పొందినవాడై; ఆదరమునన్‌= మన్ననతో; 
ఉత్తర వర్తనము= దుర్యోధనుని తరువాతి నడవడిని గూర్చి; ఆ సూతపు(త్రున్‌= సూతుని కుమారుడైన సంజయుడిని; అడిగెన్‌= 
అడిగాడు. 


296 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: యుద్దంలో దుర్యోధనుడు పౌరుషం కోల్ఫోయి, వెనుకకు మళ్ళాడని విని, ధృతరాష్ట్రుడు మిక్కిలి శోకం 
చెందినవాడై, తరువాత ఆ దుర్యోధను డేమిచేశాడని సూతపుత్రుడిని అడిగాడు. 
వ. అడుగుటయు నతం డతని కి ట్లను 'నాణటిరేయి గాంగేయుతోడ గాంధారేయుండు. 4 
ప్రతిపదార్థం: అడుగుటయున్‌= ధృతరాష్టు డిట్లడుగగా; అతండు= సంజయుడు; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; నాయటిరేయి= 
ఆ నాటి రాత్రి; గాంధారేయుండు= గాంధారీ కుమారుడు దుర్యోధనుడు; గాంగేయుతోడన్‌= గంగాపుత్రుడైన భీష్ముడితో చెప్పిన 
విషయమును; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ధృతరాష్ట్రుడు, భంగపాటు పొందిన దుర్యోధనుడి తరువాతి వృత్తాంతాన్ని గూర్చి సంజయుడిని 
అడుగగా, ఆతడు ఇట్లా చెప్పాడు: ఆనాటి రాత్రి భీష్ముడితో దుర్యోధనుడు ఇట్లా అన్నాడు. 
ఆ. “మనము పూణి పట్టి మొన లేర్చికొని పోవ(। బాండురాజసుతులబలము గవిసి 

గాసి చేయునదియు[ గాక నీ ముందట(। బవనతనయుచేత భంగపడితి. 5 
ప్రతిపదార్థం: మనము= కౌరవులైన మనం; పూ(చిపట్టి= ప్రయత్నంతో; మొనలు= వ్యూహములు; ఏర్భికొని= ఏర్పాటు చేసికొని; 
పోవన్‌=, ముందుకు సాగుతూంటే; పాండురాజ సుతులబలము= పాండవుల సైన్యము; కవిసి= మార్కొని; గాసిచేయున్‌= నాశం 
చేస్తున్నది; అదియున్‌+కాక= అంతమా(త్రమేకాకుండా; నీ ముందటన్‌= (భీష్ముడవైన) నీ ఎదుటనే; పవన తనయుచేతన్‌= 
గాలికొమరుడైన భీమునిచేత; భంగపడితిన్‌= భంగపాటుపొందాను. 
తాత్సర్యం: “మనమెంతో పూనికతో వ్యూహం చక్కపణచుకొంటూ ముందుకుసాగుతున్నా, పాండవ సేన దానిని 
నాశనం చేస్తున్నది. అందుకు తోడుగా, నీవు చూస్తూండగానే భీముడిచేత భంగపడినాను గదా! 
విశేషం: 'నీముందటన్‌ అనటంలో, 'నీ సాయంతో పాండవులను గెలవగలననే నమ్మకం గలవాడను. నీ ధాటికి దేవతలు కూడా 
ఎదురు నిలువజాలరు. అట్టి నీవు ఉపేక్ష చేశా'వని, దుర్యోధనుడు భీష్ముడిని ఎత్తిపొడుచుతున్నాడు. 
క నినుంగొని గెలిచెద(గుంతీ । తనయుల నని యున్న తల(పు దప్పించెదు నీ 

వనిమిషులనైన( జేకొన । వనిమొన వా రింత బలియు రగు టేమి యొకో?' 6 
ప్రతిపదార్థం: నినున్‌+కొని= నిన్ను ఆధారంగా చేసికొని; కుంతీ తనయులన్‌= కుంతి కొడుకులగు పాండవులను; గెలిచెదన్‌+ 
అనియున్న తల(పున్‌= అనియున్నట్టి నా కోరికను; తప్పించెదు= తప్పగొట్టుతున్నావు; నీవు; అనిమిషులనైనన్‌= దేవతలనైనను; 
చేకొనవు= లెక్కచేయవు; అనిమొనన్‌= యుద్దపు వ్యూహంలో; వారు= ఆ పాండవులు; ఇంత బలియురు+అగుట= ఇంతగా 
బలవంతులు కావడం; ఏమి+ఒకో?= ఏమిటో?. 
తాత్సర్యం: కొండంత అండగా నీవు ఉండడంచేత పాండవులను గెలుస్తాననే ఆశ నాకుండినది. దానిని నీవు 
తప్పగొట్టుతున్నావు. నీవు దేవతలను కూడ జయింపగల పరా(క్రమంగలవాడవు. యుద్దరంగంలో ఆ పాండవు లంత 
పరా(క్రమవంతులవటానికి కారణం ఏమిటి?” 
విశేషం: దుర్యోధనుని ఈ మాటవలన భీష్ముడి యుద్ద వైఖరిలో అతడికి కొంత సంశయం కలిగినట్టు తోస్తున్నది. 
అనిమిషులు= రెప్పపాటులేనివారు (దేవతలు). 
అవతారిక: దుర్యోధనుడి అమాయికత్త్వానికి, మూర్ధత్వానికి భీష్ముడు నవ్వి ఇట్లంటున్నాడు- 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 297 


క అనినవిని నవ్వి యత(డి । ట్లను 'నిం తన నేల? నన్ను నని నా యొడ లో 
మినచోటు(గలదె? పెటియో । ధనికాయం బైన నకట! ९४९०८७८ చెపుమా! 7 
ప్రతిపదార్థం: అనినన్‌= దుర్యోధనుడు పై విధముగా చెప్పగా; విని; నవ్వి; అతడు= ఆ భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అంటున్నాడు; నన్నున్‌= నన్ను; ఇంత+అనన్‌+ఏల?= నీవు ఇంతగా తూలనాడడం ఎందుకు?; అనిన్‌= యుద్దమందు; నా+ఒడలు= 
నా శరీరము; ఓమిన= రక్షించుకొన్న; చోటు+కలదె?= తావున్నదా?; అకట!= అయ్యో!; 268 యోధనికాయంబు+ఐనన్‌= శత్రువుల 
యోధుల సమూహమైనను; తల(కదె?= భయపడదా? చెపుమా! 
తాత్సర్యం: దుర్యోధనుడి మాటలు విన్న భీష్ముడు నవ్వి ఇట్లా అంటున్నాడు. 'నీవు ఈ విధంగా న న్ననటందేనికి? 
యుద్దంలో నా శరీరం ఎక్కడైనా దాచుకొన్నానా? పాండవులు కాకుండా ఇతర యోధసమూహమై ఉండి వుంటే 
భయపడదా? చెప్పు, 
వ. పాండవుల గెలువ నలవి గా దని యెప్పడుం జెప్పదు నైన నటిలేక నీకు జయంబు గోరి పోరెద వగవ 
కుండుము.” 8 
ప్రతిపదార్థం: పాండవులన్‌; గెలువన్‌+అలవి కాదు+అని= గెలవటం సాధ్యం కాదని; ఎప్పుడున్‌+చెప్పుదున్‌= ఎల్లవేళలా అంటూనే 
ఉంటాను; ఐనన్‌= ఐనా; అజిలేక= కపటంలేకుండ; నీకున్‌; జయంబు; కోరి; పోరెదన్‌= యుద్దం చేస్తాను; వగవక+ఉండుము= 
దుఃఖపడవద్దు 4 
తాత్సర్యం: పాండవు లెప్పటికిని జయింపరానివారే అని పలుమారు చెప్పుతుంటాను గదా! అయినప్పటికి నీవు 
జయించాలనే ఉద్దేశంతో ఒళ్ళు దాచుకోకుండా యుద్దం చేస్తాను. నీవు దుఃఖపడవద్దు.” 


భీష్ముని సప్తమ దినస యుద్దక్రమము (సం. 6-77-11) 


४. అనవిని యూజడి నిద్రా । జనితసుఖంబంది రేప జనపతి యనికిం 
జనుటయు భీష్ముడు బల మె । ల్లను 286040८ & तु మండలవ్యూహముగన్‌. 9 


ప్రతిపదార్థం: జనపతి= రాజైన దుర్యోధనుడు; అనన్‌ విని= భీష్ముడు చెప్పగా విని; ఊజడి= ఊరటచెంది; ని(ద్రాజనిత 
సుఖంబు+అంది= ని(ద్రచేత కలిగిన సుఖమును పొందినవాడై; రేపు+అ= ఉదయమున; అనికిన్‌= యుద్దమునకు; చనుటయున్‌= 
పోగా; భీష్ము(డు; బలము+ఎల్లను= తమ సేననంతటిని; మండల వ్యూహముగన్‌= మండలాకారంలో తీర్చిన వ్యూహాన్ని; 
నెజయగన్‌= యుద్దభూమినంతా వ్యాపించేటట్లుగా; తీర్చెన్‌= తీర్చిదిద్దాడు. 
౧ ౧ > 

తాత్సర్యం: దుర్యోధనుడు భీష్ముడి మాటలు విని ఊరటజెంది, రా(త్రి సుఖంగా నిద్రించి, ఉదయాన లేచి, యుద్దానికి 
వెళ్ళాడు. భీష్ముడు కూడా తన సైన్యాన్ని తేరిపారజూచి, యుద్దరంగాన్నంతా వ్యాపించే విధంగా మండల వ్యూహాన్ని 
ఏర్పాటు చేశాడు. 
విశేషం: వ్యూహభేదములు నాలుగు. 1. దండము; 2.భోగము; 3. మండలము; 4. అసంహతము. చక్రగోమూ్రికాదులు వీటి అంతర్గత 
భేదాలు వ్యూహమంటే, యుద్దం కొరకు సైన్యమును ఒక ప్రత్యేక ప్రదేశములో శత్రువులకు చొరటానికి వీలులేకుండా విభజించి నిలుపుట. 
వ. అందు నడుమ నరనాథుం డొప్పియుండెం దమ్ములు జేయంగలదొరలును సూరెల నిలిచి రంతం 

బాండవులును భండనంబునకు వెడలి రయ్యుధిష్థిరుండు మనమొనలం గనుంగొని వజ్రవ్యూహంబు 


298 శ్రీనుదాంధ్ర మహాభారతము 


గల్పింపుమని సేనాపతిం బనుప నతండును దత్రకారంబున సైన్యంబు సన్నద్దంబు సేసిన నది పరబలంబు 
మెచ్చక తటిమి తూర్యధ్వను లెస(గం దాశె, నప్పుడు ద్రోణుండు విరాటుని, ద్రౌణి శిఖండిని, దుర్యోధనుండు 
ధృష్టద్యుమ్నుని, మద్రపతి గవలను, విందానువిందులు యుధామన్యునిC బెక్కండ్రురాజులు బీభత్నుని 
మార్క్మొనిరి. భీమసేనుండు గృతవర్మను, సాభద్రుండు చిత్రసేన దుశ్శాసన వికర్ణులను, ఘటోత్కచుండు 
భగదత్తుని, సాత్యకి యలంబుసుని, ధృష్టకేతుండు భూరిశ్రవసుని(, జేకితానుండు గృపాచార్యుని, 
ధర్మసూనుండు శ్రుతాయువును, బలువురు భూపతులు బీష్మునిం దలపడి రట్టియెడC గృష్ణునితో జిష్టుం 
డిట్లనియె. 10 
ప్రతిపదార్థం: అందున్‌= ఆ మండలవ్యూహమునందు; నడుమన్‌= మధ్యభాగాన; నరనాథుండు= దుర్యోధనుడు; ఒప్పి+ఉండెన్‌= 
తగినట్లుగా ఉన్నాడు; తమ్ములున్‌; చేయంగల దొరలును= యుద్దములో తనకు సాయపడునట్టి రాజులు; సూరెలన్‌= రాజునకు 
ఇరు (ప్రక్కలందును; నిలిచిరి= నిలిచారు; అంతన్‌= అంతట; పాండవులును= పాండవులు కూడా; భండనంబునకున్‌= 
యుద్దమునకు; ఆ+యుధిష్టిరుండు= (యుద్దమందు స్థిరంగా ఉండే) ఆ ధర్మరాజు; మన మొనలన్‌= మన (కౌరవుల) సేనలను; 
కనుంగొని= చూచి; వ(జ్రవ్యూహంబున్‌= వ[జ్రమనే పేరుగల ఒక వ్యూహమును; కల్పింపుము= చేయుము; అని పనుపన్‌= 
ఆజ్ఞాపింపగా; అతండును= = సేనాపతియును; తద్‌+(ప్రకారంబునన్‌= ఆ విధంగా; సైన్యంబున్‌= సైన్యమును; సన్నద్దంబు= 
యుద్దమునకు సిద్దము; చేసినన్‌= చేయగా; అది= ఆ పాండవులసేన; పరబలంబున్‌= శత్రువు (కౌరవు)ల సైన్యమును; మెచ్చక= 
లక్ష్యపెట్టక; తటీమి= వెంబడించి పరుగెత్తించి; తూర్యధ్వనులు= వాద్యముల శబ్దములు; ఎస(గన్‌= అతిశయించగా; తాశెన్‌= 
ఎదిరించెను; [ద్రౌణి= (ద్రోణుని కుమారుడు అశృత్త్థామ; శిఖండిని; (ద్రోణుండు; విరాటుని; దుర్యోధనుండు; ధృష్టద్యుమ్నుని; 
మ।ద్రపతి= శల్యుడు; కవలను= నకుల సహదేవులను; వింద+అనువిందులు; యుధామన్యుని; పెక్కం(డ్రు రాజులు= ఎందరో 
రాజులు; బీభత్సునిన్‌= అర్జునుడిని; మార్కొనిరి= ఎదిరించారు; భీమసేనుండు; కృతవర్మను; సౌభ(ద్రుండు= సుభధ్ర కొడుకైన 
అభిమన్యుడు; (खर, దుశ్శాసన, వికర్ణులను; ఘటోత్కచుండు- భగదత్తుని; సాత్యకి-అలంబుసుని; ధృష్టకేతుండు- 
భూరి(శ్రవసుని; చేకితానుండు-కృపాచార్యుని; ధర్మసూనుండు-శ్రుతాయువును; పలువురు భూపతులు= చాలామంది రాజులు; 
భీష్మునిన్‌= భీష్మునితో; తలపడిరి; అట్టి+ఎడన్‌= అట్టి సమయంలో; కృష్ణునితో; జిష్ణుండు+ఇట్టు!అనియెన్‌= అర్జునుడు ఈ 
విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ఆ మండలవ్యూహంలో మధ్యభాగాన దుర్యోధనుడున్నాడు. తమ్ములు, అతడికిసాయపడే రాజులూ 
ఇరు (ప్రక్కలా నిలిచారు. అపుడు పాండవులు కూడా యుద్దానికి వెళ్ళారు. ధర్మరాజు మన మొనలను చూచి 
తన సేనాపతియెన ధృష్టద్యుమ్నుడిని వ(జ్రవ్యూహాన్ని ఏర్పరచవలసిందిగా ఆదేశించాడు. ధృష్టద్యుమ్నుడు ఆ 
వ్యూహాన్ని ఏర్ఫ్సరిచాడు. పాండవసేన శృత్రుబలాన్ని లెక్కచేయకుండా తూర్య ధ్వనులు అతిశయించగా తరిమి 
మార్కొన్నది. 
ద్రోణుడు విరాటుడినీ, అశృత్తామ శిఖండినీ, దుర్యోధనుడు ధృష్టద్యుమ్ముడినీ, శల్యుడు నకుల సహదేవులనూ, 
విందానువిందులు యుధామన్యుడినీ, చాలమంది రాజులు అర్జునుడినీ మార్కొన్నారు. ఇంకా, పాండవసేనలోని 
భీమసేనుడు కృతవర్మనూ, అభిమన్యుడు చిత్రసేనుడినీ, దుళశ్ళాసనుడినీ, వికర్ణుడినీ, ఘటోత్కచుడు భగదత్తుడినీ, 
సాత్యకి అలంబుసుడినీ, ధృష్టకేతుడు భూరిశ్రవసుడినీ, చేకితానుడు కృపాచార్యుడినీ, ధర్మరాజు (శ్రుతాయువునూ, 
చాలా మంది రాజులు - భీష్ముడిని ఎదిరించారు. అప్పుడు శ్రీకృష్ణుడితో అర్జునుడు ఇట్టా అన్నాడు. 
విశేషం: “పెక్కం|డ్రు రాజులు బీభత్సుని మార్కొనిరి” అని, "పలువురు భూపతులు భీష్ముని దలపడిరి' అనటంలో విశేషం ఏమిటంటే- 
మిగతా వీరుల విషయంలో ఒక్కడిని ఒక్కడుగాని, ముగ్గురిని మించకుండా ఎదుర్కొనగా, కౌరవ పక్షంలోని భీష్ముడి విషయంలోను, 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 299 
పాండవ పక్షంలోని అర్జునుడి విషయంలోను ఆ విధంగా కాక- ఎక్కువ మంది ఎదుర్కొనటం జరిగింది. అనగా వీరిద్దరు వారి 
వారి పక్షాలలో అజేయులైన (ప్రధాన వీరులని తెలుస్తున్నది. 
తే. =" ८४८ డొడ్డన మేర్చిన బెడ(గు సాల । నొప్పెం గౌరవయోధుల యుబ్లు మెటిసె 

నృపు లనేకులు నా మీ(ద నిగిడి రేను । జిక్కువఖిచెద( జూడుమీ యుక్కు మెటిసి.' 11 
ప్రతిపదార్థం: భీషు(డు= భీష్మాచార్యుడు; ఒడ్డనము= వ్యూహము; ఏర్చిన బెడగు= ఏర్పరచటంలోని అందం; చాలన్‌+ఒప్పెన్‌= 
మిక్కిలి తగియున్నది; కౌరవయోధుల ఉబ్బు= కౌరవ సైన్యములోని వీరులయొక్క పొంగు; మెజుసెన్‌= (ప్రకాశించింది; అనేకులు 
నృపులు= పలువురు రాజులు; నా १०८८5 = నా పైకి; నిగిడిరి= విజృంభించారు; ఏను= నేను; ఉక్కు మెజిసి= బలం అతిశయించగా; 
చిక్కు+పణిచెదన్‌= సంకట పరుస్తాను; చూడుమీ= (ఓ కృష్ణా) చూడుము. 
తాత్సర్యం: “భీష్ముడు మండల వ్యూహాన్ని సంఘటించి, అందంగా ఒప్పిదంగా నిలిపాడు. అందుచేతనే కౌరవ 
సైనికులకు ఉత్సాహం అతిశయించింది. ఆ కారణంచేతనే పలువురు కౌరవ సైనికులు నా మీదకు ఉరుకుతున్నారు. 
నేను వారి బలానికి భంగం కలిగించి, కష్టం కలిగిస్తాను. ఓ కృష్ణా! చూడుము. 


వ. అని పలికి గొనయంబు సారించి. 12 
ప్రతిపదార్థం: అని పలికి; గొనయంబున్‌= వింటినారిని, సారించి= సరిదీసి. 
తాత్సర్యం: అర్జునుడు ఆ విధంగా పలికి, వింటి నారిని సారించి (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర జననాథులపై( బె ల్లే। సిన వారలు నొక్కపెట్ట చెలగి ముకుందా 
ర్టునుల( బటుబాణవర్షం । బున ముంచిన నార్జె నీదుపుత్రబలంబుల్‌. 13 
ప్రతిపదార్థం: జననాథులపైన్‌= కౌరవసేనలోని రాజులపైన; పెల్లు+ఏసినన్‌= అధికముగా ప్రయోగింపణగా; వారలున్‌= ఆ 
రాజులుకూడ; ఒక్కపెట్ట= ఒక్కసారిగా; చెలగ్గ్న= ఉత్సాహం చెంది; ముకుంద+అర్హ్జునులన్‌= శ్రీకృష్ణుడిని, అర్జునుడిని; పటు 
బాణ వర్షంబునన్‌= చురుకైన బాణములనెడి వర్షంలో; ముంచినన్‌= ముంచివేయగా; నీదు పుత్రబలంబుల్‌= నీ కుమారుడి సేనలు; 
ఆర్బెన్‌= బొబ్బలు పెట్టాయి. 
తాత్సర్యం: అర్జునుడు రాజులపై అధికంగా బాణాలు ప్రయోగించగా, వారు ఒక్కసారిగా విజృంభించి, పదునైన 
బాణవర్షంలో ఆ కృష్ణార్ణునులను ముంచివేశారు. అప్పుడు నీ కుమారుడి సేనలు పెను బొబ్బలు పెట్టాయి. 
०२. (~) ల 


వ. అప్పు డింద్రనందనుండు గోపించి యైంద్రాస్తంబు ప్రయోగించిన. 14 


ప్రతిపదార్థం: అప్పుడు= కౌరవసేనలోని రాజులు కృష్ణార్ణునులను బాణవర్షంలో ముంచినప్పుడు; ఇం(ద్రనందనుండు= ఇంద్రుడి 
కుమారుడైన అర్షునుడు; కోపించి; ఐం(ద్ర+అ(స్రంబు= ०८०९ దేవతగా గల బాణాన్ని; (ప్రయోగించినన్‌= ప్రయోగించగా. 
తాత్సర్యం: కౌరవరాజుల విజృంభణాన్ని చూచి కోపించి, అర్జునుడు ఐం[ద్రాస్రాన్ని ప్రయోగించాడు. 
మ. అది యా బాణములెల్ల మాన్గి నరనా । థాంగంబులన్‌ గీతియు 

న్మదశుండాలహయాళ౪( గూల్లి రభసో । న్మాదక్రియన్‌ సంభ్రమ 


ప్రద మై మందర మంబుధిం గల(చు ద ।ర్బం బొప్ప నొప్పించుడుం 
దదనీకంబులు వాణీ భీష్మురథ మా । ధారంబుగా నిల్లినన్‌. 15 


300 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్దం: అది= అర్ష్జునుడు ప్రయోగించిన ఐంద్రా(స్త్రము; ఆ+బాణములు+ఎల్లన్‌= కురుసేనలోని రాజులు (ప్రయోగించిన 
అన్ని బాణములను; మాన్ని= నశింపజేసి; నరనాథ+అంగంబులన్‌= రాజుల శరీరములను; గీజి= భేదించి; ఉన్మద శుండాల 
హయ+ఆశళిన్‌= మదముచెందిన ఏనుగుల, గుర్రాల సమూహమును; కూల్చి= కూల(ద్రోసి; రభస+ఉన్మాద(క్రియన్‌= చెలరేగిన 
వెర్రివలె; సంభ్రమ(ప్రదము+ఐ= మిక్కిలి భ్రాంతి గొల్పుచున్నదై; మందరము= మందర పర్వతము; అంబుధిన్‌= సము(ద్రమును; 
కలు దర్సంబు+ఒప్పన్‌= కలతనొందించునట్టి గర్ఫ్వము ఒప్పగా; నొప్పించుడున్‌= బాధను కలిగించగా; తద్‌+అనీకంబులు= 
ఆ కౌరవులసేనలు; పాటి= పరుగెత్తి; భీష్మురథము= భీష్మునియొక్కతేరు; ఆధారంబు+కాన్‌= అండకాగా; నిల్చినన్‌= నిలువగా. 
తాత్సర్యం: అర్జునుడు వేసిన బాణం శత్రువులు వేసిన బాణాల ప్రభావాన్ని పోగొట్టింది. శత్రురాజుల శరీరాలను 
గాయపరచింది. మత్తిల్లిన ఏనుగుల గుంపునూ, గుర్రాల పౌజునూ కూల్చివేసింది. వె(ర్రెత్తినదానివలె శృత్రువులకు 
భయం కలిగిస్తూ మందరమనే పర్వతం సముద్రాన్ని కలచివైచినట్టుగా శత్రుసైన్యాన్ని కలత నొందించగా, 
కౌరవసేనలు భయపడి పరు7త్తి, భీష్ముడి రథం మరుగుజొచ్చాయి. 


విశేషం: అలం: ఉపమ. 


వ. త్రిగర్తపతి మొదలయిన యమ్మహీపతులుం దెరలి తమతమ సైన్యంబులు సన్న నెలవులకుం జని 
యొదుంగుటయు గాంగేయుండు గడంగుటయుం గని రాజులతో రారా జిట్లనియె. 16 


ప్రతిపదార్థం: (త్రిగర్తపతి= (త్రిగర్త దేశపురాజు సుశర్మ; మొదలు+అయిన; ఆ+మహీపతులున్‌= ఆ రాజులు కూడా; తెరలి= 
కలత చెంది; తమ తమ సైన్యంబులు= వారి వారి సేనలు; చన్న= వెళ్ళిన; నెలవులకున్‌= చోటులకు; చని= వెళ్ళి; ఒదుంగుటయున్‌= 
తల దాచుకొనగా; గాంగేయుండున్‌= గంగాపుత్రుడగు భీష్ముడు; కడంగుటయున్‌= శృత్రుసంహారానికి యత్నించగా; కని; రాజులతో; 
రారాజు= చక్రవర్తియగు దుర్యోధనుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తాత్సర్యం: (త్రిగర్హాధిపతి ముఖ్యుడుగా గల పలువురు రాజులు కలతజెంది, తమసైన్యాలు వెళ్ళినచోటులకే వెళ్ళి 
దాగటాన్ని, భీష్ముడు యుద్దంలో ప్రయత్నపరుడై ఉండటాన్ని చూచిన దుర్యోధనుడు ఆ రాజులతో ఇట్టా అన్నాడు. 
విశేషం: (త్రిగర్తము- మూడు అగర్తల దేశం. లాహోరమనే దేశంలోని ఒక భాగం జాలంధరమని కూడా దీనికిపేరు. 
అవతారిక: వెనుకంజవేస్తున్న రాజులను రారాజు ఈ విధంగా (ప్రోత్సాహపరుస్తున్నాడు. 
క _ “సేనాసమేతు(డదగు నరు । పై నొక్క(డ ८४८ డడర బలువిడిమై దో 

డై నడవ వలదె? యింతటి । మానుసులకు నేను జూడ మరలం దగునే?' 17 
ప్రతిపదార్థం: భీష్ము(డు ఒక్క(డు+అ= భీష్ముడొక్కడే; సేనాసమేతు(డు+అగు= సైన్యముతో కూడిన వాడైన; నరుపైన్‌= అర్జునుని 
మీదికి; అడరన్‌= విజృంభించుచుండగా; బలువిడిమైన్‌= ప్రతాపముతో; ఇంతటి మానుసులకున్‌= ఇంత గొప్ప పరా(క్రమవంతులగు 
మనుష్యు (భటు)లకు; తోడు+ఐ= సహాయులై; నడవన్‌వలదె= వెళ్లనక్కరలేదా?; నేను చూడన్‌= మీ ఏలికయగు నేను 
చూచుచుండగనే; మరలన్‌+తగునే?= వెనుదిరుగుట తగునా? 
తాత్సర్యం: “సైన్యంతో కూడియున్న అర్షునుడిపైకి భీష్ముడు ఒంటరివాడై తలపడుతుండగా, రారాజునైన నా 
సమక్షంలోనే, వీరులైన మీరు (రాజులు) శౌర్యంతో భీష్ముడికి అండగా ఉండకుండా పెడదారి పట్టటం న్యాయమా?” 
అని దుర్యోధనుడు రాజులను యుద్దానికి పురికొల్పుతున్నాడు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 301 


వ. అనిన విని యా భూపాలనికరం బాలంబునకు నూలుకొని సురనదీసూను నిరుగెలంకులం గూడుకొనియె 
నప్పుడు. 18 


ప్రతిపదార్థం: అనినన్‌= దుర్యోధనుడు సై విధంగా అనగా; విని; ఆ భూపాలనికరంబు= ఆ రాజుల సమూహము; ఆలంబునకున్‌= 
యుద్దమునకు; నూలుకొని= మనసు చక్కపరచుకొని; సురనదీసూనున్‌= దేవనదియగు గంగపుత్రుడైన భీష్ముని; ఇరు+కెలంకులన్‌= 
రెండు (ప్రక్కలందు; కూడికొనియెన్‌= చేరెను; అప్పుడు. 

తాత్సర్యం: రాజులందరూ రారాజు మాటవిని, యుద్దానికి సన్నద్దులై, భీష్మునికి ఇరుప్రక్కలందు నిలిచారు. ఆ 
సమయంలో- 


సీ. గురు(దు విరాటుని కోదండకేతుదం । ६६०२०९८ ద్రుంచె రెండంబకముల 
నతడు వేటొకవింట నాచార్యుమేనును । సూతుని మూఃడేసిసునిశితాస్త 
ముల నొంచి ఘోటకమ్ములనాలుగింట నో । నేసి చాపము సిడ మెడల రెంట 
నేసిన నత(డు ద న్న్మెనిమిదియమ్ముల । విరథు( జేసిన సుతునరద మెక్కి 


తే యతడు దానును గూడి వాలంపవెళ్లి । ముంచుటయు( గుంభజుండు గోపించి దొడ్డ 
నారసం బేయ నమ్మత్స నాథతనయు । నురము వడి గాడి వీపున నుచ్చిపోయె. 19 


ప్రతిపదార్థం: గురు(డు= కౌరవ పాండవులకు విలు విద్య నేర్పిన ఆచార్యుడు- ద్రోణుడు; విరాటుని కోదండకేతుదండంబులన్‌= 
విరాట మహారాజుయొక్క వింటిని; టెక్కెము యొక్క కగ్రను; రెండు+అంబకములన్‌= రెండు బాణాలతో; (త్రుంచెన్‌= తునుకలు 
చేసినాడు; అత(డు= ఆ విరాటమహారాజు; వేణు+ఒక వింటన్‌= మరియొక విల్లుతో; మూ(డు+ఏసి= మూడు మూడు; 
సునిశిత+అ(స్రములన్‌= చాల పదునైన బాణములతో; ఆచార్యు మేనును= (ద్రోణాచార్యుని యొక్క శరీరమును; సూతునిన్‌= 
సారథిని; నొంచి= గాయపరచి; నాలుగింటన్‌= నాలుగు బాణాలతో; ఘోటకమ్ములన్‌= గుర్రములను; నోన్‌+ఏసి= నొవ్వజేసి; 
రెంటన్‌= రెండు బాణాలతో; చాపము= విల్లు; సిడము= టెక్కెము; ఎడలన్‌= విరిగేటట్ల్టుగా; ఏసినన్‌= వేయగా; అత(డున్‌= ఆ 
ద్రోణాచార్యుడును; తన్నున్‌= తనను (విరాటుని); ఎనిమిది+అమ్ములన్‌= ఎనిమిది బాణాలతో; విరథున్‌= రథములేని వాడినిగా; 
చేసినన్‌= చేయగా; సుతు+అరదము+ఎక్కి= కుమారుడి రథమును ఎక్కి; అత(డున్‌= కుమారుడును; తానునున్‌= విరాటమహారాజును; 
కూడి= కలిసి; వాలు+అంపవెల్లిన్‌= పదునైన బాణాల వెల్లువలో, ముంచుటయున్‌= ముంచివేయగా; కుంభజుండు= 
కడవనుండిపుట్టినవాడు- [ద్రోణుడు; కోపించి= కోపంచెంది; దొడ్డనారసంబు= పెద్దదయిన ఇనుముతో చేయబడిన బాణాన్ని; 
ఏయన్‌= ప్రయోగింపగా; ఆ+మత్స్యనాథ తనయున్‌= ఆ మత్స్యదేశానికి రాజైన విరాటుని కుమారుని యొక్క; ఉరమున్‌= రొమ్మును; 
వడిన్‌= వేగముతో; కా(డి= త్రవ్వి; వీషపునన్‌= వీపునందు; ఉచ్చిపోయెన్‌= నాటుకొని బయటకు వచ్చినది. 

తాత్సర్యం: ద్రోణుడు రెండు బాణాలువేసి, విరాటరాజు యొక్క వింటిని, పతాకము యొక్క కర్రను, (త్రుంచివేశాడు. 
ఆ విరాటుడు మరొక వింటిని అందుకొని, మూడు మూడు మిక్కిలి పదునైన బాణాలతో (ద్రోణాచార్యుడి శరీరాన్ని, 
సారథిని నొప్పించాడు. నాలుగు బాణాలతో గుర్రాలను కొట్టాడు. రెండు బాణాలతో (ద్రోణుని ధనుస్సును, 
టెక్కెమునూ విరిచివేశాడు. ఆ [ద్రోణుడు ఎనిమిది బాణాలువేసి, విరాటుని రథాన్ని కూల్చాడు. అప్పు డా విరాటుడు 
తన కొడుకు రథమెక్కి, తనకొడుకుతో కలిసి, పదునైన బాణాల ప్రవాహంలో ఆ [ద్రోణుడిని ముంచాడు. అప్పుడు 
(ద్రోణుడు కోపం చెంది, చాలా పొడవైన ఒక బాణాన్ని వేయగా, అది మత్స్యరాజు కుమారుని రొమ్మును గాయపరచి, 
ఏపును తొలుచుకొని వెలుపలకి వచ్చినది. 


302 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు క్రూరనారాచంబు బెట్టు ८०8, 20 
ప్రతిపదార్థం: ఇట్లు; క్రూరనారాచంబు= కఠినమైన ఆ బాణం; బెట్టు= గట్టిగా; తాశినన్‌= తగులగా. 
తాత్సర్యం: ఈ విధంగా ఆ మత్స్యరాజు ప్రయోగించిన బాణం గట్టిగా తగులగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


క విల్లును నమ్ములు విడుచుచు( । ద్రెళ్లుటయును శంఖు(జూచి ధృతిగల(గి జనం 
బెల్లను జూడ విరాటు(డు । దల్లడమున( బాట छद దత్వెన్యంబుల్‌. 21 

ప్రతిపదార్థం: విల్టును(న్‌)= ధనుస్సును; అమ్ములున్‌= బాణములను; విడుచుచున్‌= వదలిపెట్టుచు; తెళ్ళటయున్‌= పడిపోగా; 

శంఖున్‌= ఆ శంఖుని; చూచి; ధృతి= ధైర్యము; కల(గి= కలతపడి; విరాటుడు; జనంబు+ఎల్లను= జనులందరును; చూడన్‌= 
చూచుచుండగా; తల్లడమునన్‌= భయంతో; పాజన్‌= పరుగెత్తగా; తద్‌+సైన్యంబుల్‌= ఆ విరాటుని సేనలు; విచ్చెన్‌= 
చెదరిపోయాయి. 

తాత్సర్యం: ఆ (ద్రోణుడు ప్రయోగించిన పెద్ద బాణపు దెబ్బకు శంఖుడు ధనుర్భాణాలను జారవిడిచి నేలపడ్డాడు. 

ఆ దృశ్యం చూడటంచేత ధైర్యం కోల్పోయి, విరాటుడు జనమంతా చూస్తుండగా, భయంతో పరుగెత్తాడు. ఆతడి 

సేనలు గూడ చెల్తాచెదరైపోయాయి. 

అవతారిక: కిఖండి అశ్వత్థామల పోరు వర్ణిస్తున్నాడు. 

వ. అట్టిసమయంబున శిఖండి గురుపుత్ర ఫాలంబున( బటునారాచత్రయంబు నాటించిన నతం డలిగి 
యొక్క పెట్ట పెక్కమ్ముల( దురంగ సూతకేతు చాపంబుల నుగ్గుసేసినం బలకయు వాలునుం గొని నేల 
కుటికి పాంచాలనందనుండు సాకువంబు చందంబునం గవిసి యశ్వత్తామ యేయు బాణంబులు 
గృపాణంబున( ద్రుంచుచుం గదిసిన నతండు కోపించి. 22 


ప్రతిపదార్థం: అట్టి సమయంబునన్‌= విరాటుడు పారిపోయినట్టి తరుణంలో (ఆతడి సైన్యం కకావికలైపోయినట్టి ఆ సమయంలో); 
శిఖండి; గురుపుత్రుఫాలంబునన్‌= (ద్రోణుడి కుమారుడైన అశృత్తామ యొక్క నుదుట; పటునారాచత్రయంబున్‌= మంచి శక్తిగల 
మూడు బాణాలను; నాటించినన్‌= (గుచ్చుకొనునట్టుచేయగా; అతండు= ఆ అశృత్తామ; అలిగి= కోపగించి; ఒక్క పెట్టన్‌= ఒకేసారిగా; 
పెక్కు+అమ్ములన్‌= ఎన్నో బాణాలతో; తురంగ= గుర్రాలు; సూత= సారథి; కేతు= ధ్వజము; చాపంబులన్‌= ధనుస్సు- వీటిని; 
నుగ్గు+చేసినన్‌= పొడిచేయగా; పలకయున్‌= కేడెమును (ఆయుధ విశేషము); వాలునున్‌= కత్తియును; కొని= తీసికొని; నేలకున్‌= 
భూమి మీదికి; ఉణికి= దుమికి; పాంచాల నందనుండు= పాంచాలరాజుకుమారుడు శిఖండి; సాళువంబు చందంబునన్‌= డేగవలె; 
కవిసి= వ్యాపించి; అశృత్థామ= గురుపుత్రుడు; ఏయు= ప్రయోగించునట్టి; బాణంబులన్‌= బాణాలను; కృపాణంబునన్‌= కత్తితో; 
త్రుంచుచున్‌= తునియలుచేస్తూ; కదిసినన్‌= దగ్గరకురాగా; అతండు= ఆ అశ్వత్తామ; కోపించి. 

తాత్సర్యం: ఆ సమయంలో శిఖండి మూడు పదునైన బాణాలను అశ్యృత్తామ నొసట గ్రుచ్చుకొనేటట్లు 
ప్రయోగించాడు. అశృత్తామ కోపం చెంది ఒక్క తడవగా చాలా బాణాలు (ప్రయోగించి అతని గుర్రాలను, సారథిని, 
టెక్కాన్ని, ధనుస్సును నుగ్గుచేశాడు. దానితో శిఖండి డాలు కత్తి తీసికొని, నేలపైకి ఉరికి, డేగమాదిరిగా ఎగబడుతూ, 
అఆశ్యత్తామ వేసే బాణాల నన్నింటినీ తన కత్తితో (త్రుంచివేస్తూ మీదికి వచ్చాడు. అప్పుడు అశృత్తామ కోపంతో. 
(తరువాతి పద్యంతో అన్వయం) 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 303 


<. పలక పటియలుగా౯ జేసి యలు(గు౯ దునిమి । యొడల వాలంపపాొది నింప నొల్లంబోక 

ద్రుపదపుత్రుండు గరవాలు దునియ వైవ । నడుమ బొడి సేసె నాచార్యనందనుండు. 23 
ప్రతిపదార్థం: పలక(న్‌)= కేడెమును; పటియలు+కాన్‌+చేసి= బద్దలయ్యేటట్లుచేసి; ९९०८१९35 = ఖడ్గమును; తునిమి= 
తునకలుచేసి; ఒడల(న్‌)= శరీరమందు; వాలు+అంపపొదిన్‌= పదునైన బాణాల సమూహాన్ని; నింపన్‌= నింపివేయగా; 
ఒల్లంబోక= లెక్కచేయక; (ద్రుపదపుతుండు= |ద్రుపదునియొక్క కుమారుడు- శిఖండి; కరవాలు= కత్తియొక్క; తునియన్‌ 
వైవన్‌= ముక్కను వేయగా; ఆచార్యనందనుండు= (ద్రోణపుత్రుడు- అశృత్తామ; నడుమన్‌= మధ్యలోనే; పొడి+చేసెన్‌= (శిఖండి 
వేసిన కత్తితుంటను) పొడి పొడి చేశాడు. 
తాత్సర్యం: అశ్వత్థామ శిఖండి యొక్క డాలును బద్దలుకొట్టాడు. ఖడ్గాన్ని నరికి పదునైన బాణ సమూహాన్ని 
అతడి ఒంటినిండా నింపాడు. శిఖండి వెనుదీయకుండా అశృత్తామ నరకగా మిగిలిన కత్తి ముక్కను విసరగా 
అశృత్థామ దానిని తన వద్దకు రానీయకుండా మధ్యలోనే పొడిచేసేశాడు. 
వ. శిఖండియు సాత్యకిరథం బెక్కెం దదవసరంబున ధృష్టద్యుమ్నుండు. 24 
ప్రతిపదార్థం: శిఖండియున్‌= శిఖండికూడ; సాత్యకిరథంబున్‌= సాత్యకి రథాన్ని; ఎక్కెన్‌; తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; 
ధృష్టద్యుమ్నుండు. 
తాత్సర్యం: తన ఆయుధాలను అశ్యత్తామ మధ్యలోనే పొడిచేయగా, శిఖండి సాత్యకియొక్క రథంలోకి వెళ్ళాడు. 
ఆ సమయంలో. 

ధృష్టద్యుమ్నునిచే దుర్యోధనుండు నిరథు( డై పోవుట (సం. 6-78-44) 

క, శరములు గురుపతిమీ(దం । గురిసిన నత డతని మేన( గ్రూరాస్త్రంబుల్‌ 

సరభసమున నింపగ స । త్వరముగ నాద్రుపదసుతు(డు దచ్చాపంబున్‌. 25 
ప్రతిపదార్థం: శరములు= (ధృష్టద్యుమ్నుడు) బాణాలను; కురుపతిమీ(దన్‌= కురురాజైన దుర్యోధనుడిపై; కురిసినన్‌= వర్షింపగా; 
అత(డు= ఆ దుర్యోధనుడు; అతనిమేనన్‌= ఆ ధృష్టద్యుమ్నుడి శరీరంమీద; (క్రూర+అ(స్రంబుల్‌= కఠినమైన బాణాలను 
సరభసమునన్‌= మిక్కిలి వేగంతో; నింప(గన్‌= నిండింపగా; ఆ (ద్రుపదసుతు(డు= (ద్రుపదుని కుమారుడగు ఆ ధృష్టద్యుమ్నుడు; 
సత్వరముగన్‌= త్య్వరతో; తద్‌+చాపంబున్‌= ఆ దుర్యోధనునియొక్క విల్లును. 
తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడిపై బాణాలు గుప్పించాడు. దుర్యోధనుడు కూడా వెంటనే ధృష్టద్యుమ్నుడి 
శరీరంమీద కఠినమైన బాణాలను నింపాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడి విల్లును (విరిచాడు). 


వ, తుండంబులు గావించి. 26 
ప్రతిపదార్థం: తుండంబులు= తునుకలు; కావించి= చేసి. 
తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుని విల్లును తునుకలు చేశాడు. 


క మటియునొక విల్లు గొను న । दृढकं విరథు(డుగ( జేయ ధృతి( గరవాలం 
బుటిక గొని విభు(డు నేలకు । నుటికి యతనిమీ(ద నడరె నుగ్రాకృతియై. 27 


304 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మజియున్‌+ఒక+విల్లున్‌= వేరొక వింటిని; కొను+ఆ+తెజపినన్‌= తీసికొనే లోపల; విరథుడుగన్‌+చేయన్‌= 
రథంలేని వాడిగా చేయగా; విభు(డు= రాజైన దుర్యోధనుడు; ధృతిన్‌= ధైర్యముతో; కరవాలంబున్‌= కత్తిని; ఉబక+కొని= అలవోకగా 
పట్టుకొని; నేలకున్‌= నేలమీదికి; ఉటికి= దూకి; ఉ(గ్ర+ఆకృతి+ఐ= భయంకరమైన ఆకారంకలవాడై; అతనిమీ(దన్‌= ఆ 
ధృష్టద్యుమ్నుడి మీదికి; అడరెన్‌= విజృంభించెను. 

తాత్సర్యం: దుర్యోధనుడు వేరే విల్లు తీసికొనే లోపలనే ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుని రథాన్ని నుగ్గుచేశాడు. 
అప్పుడు దుర్యోధనుడు తన ఖడ్గాన్ని తీసికొని మహాధైర్యంతో, భయంకరాకారంతో నేలమీదికి దూకి శృత్రువుపైకి 
విజృంభించాడు. 


వ. అట్టియెడ ०००९००८० రయంబున నెయిది యన్నరపతిం దనరథంబు మీదికి దిగిచికొని పోయె. 
సాత్యకి యలంబుసుని నలఘు విశిఖ వృష్టిం బొదివిన నద్దనుజుం దర్భ్ధచంద్రబాణంబున దద్ధ్దాణాసనంబు 
దుండంబులు సేసి యంగమ్ముల వాలమ్ములు గీలించి మాయ లొనర్షి యతిఘోరంబుగా? బేర్ణిన నా 
శినివంశవరుం డచలుం డై యైంద్రాస్త్రప్రయోగంబున నమ్మాయ మాయించి యతని వెగడదుపటిచిన 
నతడు వెబచటబచి పటబిచిన నయ్యాదవసింహుండు సింహనాదంబు సేసి కురుబలంబులపయిం 
గవిసెనప్పుడు. 28 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; సౌబలుండు= సుబలుని కుమారుడు-శకుని; రయంబునన్‌= వేగంగా; ఎయిది= 
అనుసరించి వెళ్ళి; ఆ+నరపతిన్‌= ఆ దుర్యోధనుడిని; తన; రథంబుమీందికిన్‌; తిగిచికొని+పోయెన్‌= లాగుకొని పోయాడు; సాత్యకి= 
కృష్ణుని సోదరుడు; అలంబుసునిన్‌= అలంబుసుడను కౌరవపక్షంలోని రాక్షసుణ్ణి; అలఘు విశిఖవృష్టిన్‌= అధికములగు బాణాల 
వర్షంతో; పొదివినన్‌= కప్పివేయగా; ఆ+దనుజుండు= రాక్షసుడైన ఆ అలంబుసుడు; అర్హచం[ద్రబాణంబునన్‌= అర్హచం(ద్రుని 
ఆకారంతో ఉండే బాణంతో; తద్‌+బాణాసనంబున్‌= వాని వింటిని; తుండంబులు+చేసి= తునుకలుగా చేసి; అంగమ్ములన్‌= 
వాని అవయవాలయందు; వాలు+అమ్ములన్‌= పదునుగల బాణాలను; కీలించి= నాటి; మాయలు= రాక్షసమాయలు; ఒనర్భి= 
చేసి; అతి ఘోరంబు+-గాన్‌= మిక్కలి భయంకరంగా; పేర్చినన్‌= అతిశయించగా; ఆ శినివంశవరుండు= (ప్రసిద్దమైన శినివంశంలో 
ముఖ్యుడైనవాడు- సాత్యకి; అచలుండు+ఐ= చలనంలేనివాడై; ००८८ ప్రయోగంబునన్‌= ఇంద్రుడు దేవతగాగల బాణాన్ని 
(ప్రయోగించడంచేత; ఆ+మాయన్‌= అలంబుసుడు (ప్రయోగించిన మాయను; మాయించి= పోగొట్టి; అతనిన్‌= అలంబుసుడిని; 
వెగడుపటిచినన్‌= తల్లడిల్లజేయగా; అత(డు= అలంబుసుడు; వెణచణచి= భయపడి; పజిచి నన్‌= పారిపోగా; ఆ+యాదవసింహుడు= 
యదువంశంలోని వాళ్ళలో (ऊ సాత్యకి; సింహనాదంబుచేసి= సింహం మాదిరి గర్డించి; కురుబలంబులపయిన్‌= కౌరవ 
బలాల మీదికి; కవిసెన్‌= విజృంభించాడు; అప్పుడు. 

తాత్సర్యం: అప్పుడు శకుని ఆ దుర్యోధనుడిని తన రథంలోనికి ఎక్కించుకొని పోయాడు. పాండవ పక్షంలోని 
సాత్యకి అలంబుసుడనే రాక్షసుడిని బాణాలవర్షంలో ముంచి వేశాడు. ఆ రాక్షసుడు అర్హచం(ద్రాకారంగా ఉండే 
బాణంతో సాత్యకి వింటిని ముక్కలు చేశాడు. అవయవాలనిండా బాణాలను గ్రుచ్చివేశాడు. రాక్షసమాయలు 
చేశాడు. చాలా భయంకరంగా మాయాపరంపరలను ఆతనిపైకి ప్రయోగించాడు. వాడింతచేసినా, శినివంశశ్రేష్టుడు 
సాత్యకి స్థిరంగా నిలబడి, ఐం[ద్రా(స్రాన్ని ప్రయోగించి, ఆ రాక్షసుడి మాయను మటుమాయంచేసి అతడిని 
తల్లడిల్లేటట్టు చేశాడు. ఆ దెబ్బతో అతడు భయపడి పారిపోయాడు. సాత్యకి కురుసైన్యంపైకి ఉరికాడు. అప్పుడు- 


అన. భీముడికి, కృతవర్శ్మకు, యుద్దం ఇక్కడ చెప్పబడుతోంది. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 305 


క కృతవర్మ యేచి మారుత । సుతుపయి( దటుముటయు( నతడు సూతుని దురగ 
ప్రతతిం బడనేసి మహో । ద్దతి మార్గణమయముసేసె( దద్గాత్రంబున్‌. 29 
ప్రతిపదార్థం: కృతవర్మ= కౌరవపక్షపాతియగు కృతవర్మయనువాడు; ఏచి= విజృంభించి; మారుతసుతుపయిన్‌= వాయుదేవుని 
కుమారుడు భీముడి మీదికి; తణుముటయున్‌= కవియగా; అత(డు= ఆ భీముడు; సూతునిన్‌= సారథిని; తురగ (ప్రతతిన్‌= 
గుర్రాల గుంపును; పడన్‌+ఏసి= పడేటట్టుకొట్టి; మహా+ఉద్దతిన్‌= చాలా గర్వంతో; తద్‌+గాత్రంబున్‌= ఆ కృతవర్మశరీరాన్ని; 
మార్గణమయము= బాణాలమయంగా; చేసెన్‌= చేసినాడు. 
తాత్సర్యం: కృతవర్మ ఆటోపంగా భీముడిపైకి విజృంభించాడు. భీముడు ఆ కృతవర్మ సారథిని, గుర్రాల గుంపును 
కూల్చివేశాడు. గర్వంతో పలు బాణాలు (ప్రయోగించి, శత్రువు శరీరాన్ని శరమయం చేశాడు. 
వ. ఇట్లు విరథుండును విశిఖక్షతదేహుండు నై యతం ठं వెరి(గి నట్లు నీదు మబిందియగు వృషకు 
నరదంబుమీంది కరిగె, ననిలతనయుండును మనగజఘటలపై( బటురయంబునం దనరథంబు( 22682" 
ననిన విని ధృతరాష్టుండు సంజయున కి ట్లనియె. 30 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అతండు= ఆ కృతవర్మ; విరథుండును= రథంలేనివాడుగాను; విశిఖక్షత దేహుండున్‌+ఐ= 
బాణాలచే గాయపరచబడ్డ దేహం కలవాడుగానూ అయి; ఏదు+వెరింగినట్టు= ముండ్లపంది పెరిగినట్టు; నీదు మణుంది= నీ 
(ధృతరాష్ట్రుని) బావమరది; అగు= అయిన; వృషకు= వృషకునియొక్క; అరదంబుమీందికిన్‌= రథంపైకి; అరిగెన్‌= వెళ్ళాడు; 
అనిలతనయుండును= వాయుపుత్రుడు- భీముడు; మన= (కౌరవులైన) మనయొక్క; గజఘటలపైన్‌= ఏనుగుల గుంపులమీదికి; 
పటురయంబునన్‌= మిక్కిలి వేగంతో; తన= తనయొక్క; రథంబున్‌= తేరును; పఖిపెన్‌= సాగదోలాడు; అనినన్‌= అని చెప్పగా; 
విని; ధృతరాష్టుండు; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ఈవిధంగా విరథుడూ, బాణాలతో గాయపడ్డ శరీరం కలవాడూ అయిన కృతవర్మ నిక్కపొడుచుకున్న 
ముళ్లు గల ముండ్లపందివలె నీమరదియైన వృషకుడి రథంమోదికి వెళ్ళాడు. వాయుపుత్రుడైన భీమసేనుడు మన 
ఏనుగుల గుంపుమోదికి మిక్కిలి వేగంతో తన రథాన్ని నడిపాడు. అని చెప్పగా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో 
ఇట్టన్నాడు. 
విశేషం: ఘట= యుద్దంకోసం ఒక నిర్లీతస్థలంలో చేర్చబడిన ఏనుగుల గుంపు. 
అనతారిక: పాండవసేనలు విజృంభించటాన్ని, కౌరవసేనలు తగ్గుముఖం పట్టడాన్ని విని ధృతరాష్ట్రుడు చింతతో సంజయుణ్ణి 
అడుగుతాడు. 
క “ విఖుగుట నొచ్చుట మనదెస(। దటచుగ నాడెదవు పాండుతనయులబల మే 
డెటి దటు(గక పెన(గుట పలు । మటు( జెప్పెద వకట! యేమి మాయయొ ९९८5. 31 
ప్రతిపదార్థం: విణుగుట= ఓడిపోవుట; నొచ్చుట= నొప్పిచెందుట; మనదెసన్‌= మనదైన కౌరవపక్షంలో; తజచుగన్‌= అధికంగా; 
ఆడెదవు= చెప్పుతున్నావు; పాండు తనయుల బలము= పాండు రాజకుమారుల సైన్యము; తణుగక= నశించిపోక; 92695= 
పరాక్రమంతో; పెనగుట= యుద్దముచేయుట; పలుమటణున్‌= మాటి మాటికి; చెప్పెదవు= పలుకుతున్నావు; అకట!= అయ్యో!; 
తల(పన్‌= ఆలోచింపగా; ఏమి మాయయొ?= ఇది ఏమి మాయో? 
తాత్సర్యం: “ఓ సంజయా! మన పక్షంలో చావడం, బాధపడడం గూర్చి ఎక్కువగా చెప్పుతున్నావు. మరి పాండవ 
బలమెతే నాశనం లేకుండా గొప్పగా యుద్దంచేయటాన్ని పదేపదే పలుకుతున్నావు. అయ్యో! ఇది ఏమి మాయో 
అర్థం కావటంలేదు?” 


306 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని సంజయుం డతని కిట్లను “మనవారు దా మోపినభంగి( బెనంగుదురు. సముద్రంబుసాొచ్చిన 
యేటులుంబోలె( బాండవసేనం జొచ్చి తమ దర్పంబులు మెటయలే రది తప్పుగా గొనరాదు. నీ తప్పునC 
బాటిల్లిన చేటునకు శోకింపం బని లేదు. సమరప్రకారం బవధరింపు మవంతిదేశాధీశులగు విందాను 
విందులం బటుబాణపరంపరలం గప్పి యుధామన్యుం ठे యనువిందు విరథధుం జేసిన నతండు విందు 
స్యందనం బెక్కుటయు, నప్పాంచాలవంశవరుండు. 32 

ప్రతిపదార్థం: అనినన్‌= అని ధృతరాష్ట్రుడు చెప్పగా; సంజయుండు; విని; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; ఇట్లు; అనున్‌= అంటాడు; 
మనవారు= కౌరవులు; తాము; ఓపిన భంగిన్‌= శక్తికొలది; పెనంగుదురు= యుద్దంచేస్తారు; సము(ద్రంబు= సముద్రంలోకి; 
చొచ్చిన= (ప్రవేశించిన; ఏజులున్‌+పోలెన్‌= నదులమాదిరి; పాండవసేనన్‌= పాండవుల సైన్యమును; చొచ్చి= (ప్రవేశించి; తమ; 
దర్పంబులు= గర్వాలను; మెణయలేరు= (ప్రకాశింపచేయలేరు; అది= తమ పౌరుషాన్ని ప్రకాశింపచేయలేకపోవుట; తప్పు+కాన్‌= 
అపరాధముగా; కొనరాదు= అనుకోకూడదు; నీ తప్పునన్‌= నీ అపరాధంవల్ల; పాటిల్లిన= కలిగిన; చేటునకున్‌= నాశనానికి; శోకింపన్‌= 
దుఃఖింపగా; పనిలేదు; సమర (ప్రకారంబు= యుద్ద విధానాన్ని; అవధరింపుము; అవంతి దేశాధీశులు+అగు= అవంతిదేశానికి రాజులైన; 
విందానువిందులన్‌= విందుడు, అనువిందుడు అనువారిని; పటుబాణ పరంపరలన్‌= బటువులైన బాణాల వరుసలతో; కప్పి= 
కప్పివేసి; యుధామన్యుండు= ఆ పేరుగలరాజు; ఏచి= విజృంభించి; అనువిందున్‌= అనువిందుడనువాడిని; విరథున్‌= 
రథంలేనివాడిగా; చేసినన్‌= చేయగా; అతండు= ఆ అనువిందుడు; విందు స్యందనంబు= విందునియొక్క రథాన్ని; ఎక్కుటయున్‌= 
ఎక్కటంతో; ఆ+పాంచాలవంశవరుండు= పాంచాల వంశంలో ్రేష్టుడైన ఆ యుధామన్యుడు. 
తాత్సర్యం: ధృతరాష్ట్రుడు అడిగినదానికి సంజయు డీ విధంగా బదులుచెప్పాడు. 'మనకౌరవ సైన్యమేమో తన శక్తికొద్దీ 
పోరాడుతున్నది. సముద్రాన్ని చేరిన ఏళ్ళు అందులో కలిసిపోయి తమ స్వరూపాన్ని చూపలేని విధంగా, తమ (ప్రతాపాన్ని 
వీరు చూపలేకపోతున్నారు. అది వారి తప్పుకాదు. నీ తప్పిదంవల్లనే ఈ ముప్పు ముంచుకు వచ్చింది. దానికీ 
దుఃఖపడనక్కరలేదు. యుద్ర్దవైఖరిని ఆలకించు. యుధామన్యుడు బాగా విజృంభించి అవంతిదేశపురాజులు విందానువిందులనే 
వాళ్ళను పుంఖానుపుంఖంగా పదునైన బాణాలతో కప్పివేసి, అనువిందుడనేవాడి రథాన్ని నుగ్గుచేశాడు. వాడు విందుడి 
రథమెక్కాడు. అప్పుడు పాంచాల రాజు యుధామన్యుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


క్ర విందుని సారధి నొక కో । లం దునిమిన వాహములు గలంగంబడి పా 
టిం దేరు దిగిచికొని మగు । డం దద్దలమెల్ల( దల్లడము( బొందె వడిన్‌. 33 


ప్రతిపదార్థం: ఒక కోలన్‌= ఒక బాణముతో; విందుని సారథిన్‌= విందునియొక్క సారథిని; తునిమినన్‌= చంపివేయగా; వాహములు= 
గుర్రాలు; కలంగన్‌+పడి= కలతచెంది; తేరున్‌= రథమును; తిగిచికొని= లాగికొని; మగుడన్‌= వెనుదిరిగి; పాణెన్‌= పరుగాత్తాయి; 
తద్‌+బలము= వాని సైన్యము; ఎల్లన్‌= అంతయు; వడిన్‌= వేగంగా; తల్లడమున్‌= చంచలత్వమును; పొందెన్‌. 


తాత్సర్యం: యుధామన్యుడు విందుడి సారథిని ఒక బాణంతో చంపివేశాడు. అప్పుడు రథానికి పూన్చిన గుర్రాలు 
కలతచెంది, తేరును లాగికొని వెనుకకు మళ్ళాయి. దానితో విందునిసేన తల్లడిల్లిపోయినది. 


వ. అట్టి సంకులసమరంబున. 34 
ప్రతిపదార్థం: అట్టి= ఆ విధమైన; సంకులసమరంబునన్‌= దొమ్మి యుద్దంలో. 
ऊ €> = © 


తాత్సర్యం: పద్దతిని అతిక్రమించి జరిగిన ఆ దొమ్మియుద్దంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 
©> ©> $ 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 307 


క్ర భగదత్త్తు నేను గడరిన । వెగడున( బాండవులమొనలు విఖుగుటయు మహా 
నగ మేటివేగ మాగిన । పగిది ఘటోత్కచుడు దాని పరు వుడిగించెన్‌. 35 


ప్రతిపదార్థం: భగదత్తు= భగదత్తుని యొక్క; ఏనుగు= గజము; అడరినన్‌= విజృంభించగా; పాండవులమొనలు= పాండవుల 
యొక్క సైన్యము; వెగడునన్‌= తడబాటుతో; విజుగుటయున్‌= ఓడిపోవుటమూ; నగము= పర్వతం; ఏటి వేగము= నదీ ప్రవాహాన్ని; 
ఆగిన పగిదిన్‌= ఆపుచేసిన విధంగా; ఘటోత్కచుడు; దాని పరువు= ఆ ఏనుగు యొక్క పరుగెత్తటాన్ని; ఉడిగించెన్‌= 
మాన్సింపచేసినాడు. 

తాత్సర్యం: భగదత్తుడి ఏనుగు విజృంభించి పరుగెత్తింది. దానివలన పాండవుల సేన తడబడి చిందరవందరైపోసాగింది. 
అప్పుడు ఘటోత్కచుడు నదీవేగాన్ని గొప్పపర్య్వతం ఆపినట్టుగా ఆ ఏనుగు పరుగును ఆపాడు. 


సీ, దనుజేంద్రు నిలుచుట గని సైన్య మెప్పటి । యట్టుల పురికొని ०८०९०३८ జొచ్చె 
నాఘటోత్మచు(డు బాణావళి వటిపిన । భగదత్తు( డదియెల్ల మగుడం జేసి 
పటుతోమరంబులు పదునాలు గడరింప । నవి ద్రుంచి డెబ్బది యమ్ములేసి 
యసుర యార్హినం బేర్ణి యాతడు విరథు( జే । సిన వా(డు శక్తి వైచిన నతండు 


ख. నడుమందునుమాడి 56८ బెకునారసముల । నొంప దైత్యుండు నముచి నిలింపపతికి( 
బాటిన ట్లోడి పాటె నబ్బలము గడిమి । నెగచె( బ్రాగోతిషాధీశు( డిభము( బటిపి. 36 


ప్రతిపదార్థం: దనుజేం[ద్రు నిలుచుటన్‌= ఘటోత్కచుడు నిలబడటాన్ని; కని= చూచి; సైన్యము= కౌరవసేన; ఎప్పటి+అట్టులన్‌= 
మరల; పురికొని= కమ్ముకొని; అనికిన్‌= యుద్దమునకు; చొచ్చెన్‌= చొరబడినది; ఆ ఘటోత్కచు(డు; బాణావళిన్‌= బాణాల 
సమూహాలను; పజిపినన్‌= ప్రయోగించగా; భగదత్తు(డు; అది+ఎల్లన్‌= దానినంతటినీ; మగుడన్‌+చేసి= తిప్పికొట్టి; పదునాలుగు; పటు 
తోమరంబులు= సమర్థములగు చిల్లకోలలను; అడరింపన్‌= ప్రయోగించగా; అవి= వాటిని; త్రుంచి= తునుకలుచేసి; అసుర రాక్షసుడు; 
డెబ్బది+ అమ్ములు+ఏసి= డెబ్బై బాణాలువేసి; ఆర్బినన్‌= పొలికేక పెట్టగా; ఆత(డు= ఆ భగదత్తుడు; పేర్చి= విజృంభించి; 
విరథున్‌+చేసినన్‌= రథములేనివాడిని చేయగా; వా(డు= ఆ ఘటోత్కచుడు; శక్తి వైచినన్‌= శక్యాయుధాన్ని ప్రయోగించగా; అతండు= 
ఆ భగదత్తుడు; నడుమన్‌= మధ్యలోనే; తునుము+ఆడి= తునుకలుచేసి; వడిన్‌= వేగంతో; సెక్కు నారసములన్‌= పలుబాణాలతో; 
నొంపన్‌= బాధించగా; నముచి= నముచి అనే రాక్షసుడు; నిలింప పతికిన్‌= దేవతల రాజగు ఇం(ద్రుడికి; పాణినట్టు= పరుగెత్తిన మాదిరిగా; 
దైత్యుండు= ఘటోత్కచుడు; ఓడి= ఓడిపోయి; పాటెన్‌= పరుగెత్తాడు; ప్రాగ్గోతిష+అధీశు(డు= ప్రాగ్గోతిషమునకు రాజైన భగదత్తుడు; 
ఇభమున్‌= తన ఏనుగును; పజిపి= తోలి; ఆ+బలమున్‌= ఆ రాక్షసుడి సైన్యాన్ని; కడిమిన్‌= పరాక్రమంతో; ఎగచెన్‌= తరిమాడు. 
తాత్సర్యం: భగదత్తుని ఏనుగు ముందు ఘటోత్కచుడు నిలవడంచూచి, ఆ ఏనుగు యొక్క విజృంభణానికి 
భయపడిపారిపోయిన పాండవసేన ఎప్పటిలాగానే పూనుకొని యుద్దం చేసింది. ఆ ఘటోత్కచుడు అతడిపై 
బాణాలు కురిపించాడు. ఆ బాణాలను భగదత్తుడు తిప్పికొట్టాడు. బలంగల పధ్నాలుగు చిల్లకోలలను కూడా 
వాడిపై ప్రయోగించాడు. ఘటోత్కచుడు, వాటిని (త్రుంచి డెబ్బై బాణాలు వేసి, సింహనాదం చేయగా భగదత్తుడు 
విజృంభించి, ఆ రాక్షసుడి రథాన్ని కూల్చాడు. వాడు భగదత్తుడి మీద “శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. 
భగదత్తుడు ఆ “శక్తి ఆయుధాన్ని మధ్యలోనే (త్రుంచివేసి వేగంగా పెక్కు బాణాలతో నొప్పించాడు. అప్పుడు 
ఘటోత్కచుడు ఇంద్రుడి దెబ్బకు తట్టుకోలేక పారిపోయిన నముచి విధంగా, భయపడి పారిపోయాడు. ఆ 
సమయంలో భగదత్తుడు ఘటోత్కచుడి సైన్యంమీదికి తన ఏనుగును పురికొలిపి, చిందరవందర చేశాడు. 


308 శ్రీనుదాంధ్ర మహాభారతము 
అనతారిక: శల్యునికి, నకులసహదేవులకు జరిగిన యుద్దం వర్లించబడు తోంది. 


ఆ. శల్యుమీ(ద గవలు శరవృష్టి గురిసిన | నగుచు, విరథు( జేసి నకులు నతడు 
వార లప్పు డొక్క తే రెక్కి యడరిన । రౌద్ర మెస(గ నొంచె మద్రవిభు(డు. 37 


ప్రతిపదార్థం: కవలు= నకుల సహదేవులు; శల్యుమీ(దన్‌; శరవృష్టిన్‌= బాణవర్గాన్ని; కురిసినన్‌= కురిపింపగా; అత(డు= ఆ శల్యుడు; 
నగుచున్‌= నవ్వుతూ; నకులున్‌= నకులుడిని; విరథున్‌= రథంలేనివాడినిగా; చేసెన్‌= చేశాడు; అప్పుడు= ఆ రథం భగ్నమైన 
సమయంలో; వారలు= ఆ నకుల సహదేవులు; ఒక్కతేరు= ఒకేరథాన్ని; ఎక్కి; అడరినన్‌= అతిశయించగా; మ।ద్రవిభు(డు= 
శల్యుడు; రౌ(ద్రము= రౌ(ద్రరసము; ఎస(గన్‌= అతిశయించగా; నొంచెన్‌= వారిని బాధించాడు. 

తాత్సర్యం: నకులుడు, సహదేవుడు- వీరిద్దరూ శల్యుడిమీద బాణాల వర్షాన్ని కురిపించారు. శల్యుడు నవ్వుతూ 
సునాయాసంగా నకులుడి రథాన్ని విరిచాడు. తరువాత, నకుల సహదేవులిద్దరూ ఒకే రథాన్నెక్కి విజృంభించారు. 
శల్యుడు మహారౌ(ద్రంతో వారిని బాధించాడు. 


విశేషం: రౌద్రము= శృంగారాది రసాల్లో ఒకటి. నవరసాలు- 1. శృంగారము; 2. హాస్యము; 3.కరుణము; 4.వీరము; 5.రౌ(ద్రము; 
6.భయానకము; 7. బీభత్సము; 8.అద్భుతము; 9. శాంతము. 
చ. ధృతి బలుపొప్ప నిల్చి సహ । దేవు(డు వ్రేకని నారసంబు గ్రూ 

రత నుర మాడనేయ నది । రక్తము సోశక యుచ్చిపోవుడున్‌ 

మృతు(డునుబోలె( దేరిపయి । మేటిమగండగు మద్రమేదినీ 

పతి వడినం గలంగె నర । పాలక! కౌరవరాజ సైన్యముల్‌. 38 
ప్రతిపదార్థం: నరపాలక!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; సహదేవు(డు; ధృతి= ధైర్యముయొక్క; బలుపు= ఆధిక్యము; ఒప్పన్‌= 
ఒప్పియుండగా; నిల్చి= నిలబడి; (डरे బరువైన; నారసంబు= బాణం; |క్రూరతన్‌= కఠినముగా; ఉరము= రొమ్మును; ఆడన్‌= 
నాటేటట్టుగా; ఏయన్‌= వేయగా; అది= ఆ బాణం; రక్తము= నెత్తుటిని; సో(కక= తాకక; ఉచ్చిపోవుడున్‌= (గ్రుచ్చికొని వెలుపలికి 
రాగా; మేటిమగండు+అగు= గొప్పవీరుడు అయిన; మాద్రమేదినీపతి= మ।ద్రదేశపురాజు- శల్యుడు; తేరిపయిన్‌= రథంమీద; 
మృతు(డునున్‌+పోలెన్‌= చచ్చినవాడి మాదిరి; పడినన్‌= పడిపోగా; కౌరవరాజుసైన్యముల్‌= కౌరవులకు రాజైన దుర్యోధనుడి సైన్యాలు; 
కలంగెన్‌= కలతపడినాయి. 
తాత్సర్యం: £ ధృతరాష్ట్ర మహారాజా! సహదేవుడు ధైర్యాతిశయంతో, కాలునిలదొక్కుకొని, బాగా చూచి 
ఒక్కబాణాన్ని శల్యుడిమీదికి వేశాడు. రొమ్ము తాకేటట్లు వేయబడ్డ ఆ బాణం రక్తం అంటుకోకుండా గుచ్చుకొని, 
వెలుపలికి వెళ్ళిపోయింది. ఆ దెబ్బకు శల్యుడు చచ్చినవాడి మాదిరి, రథంలో పడ్డాడు. ఆ దృశ్యం చూచి, కౌరవసేనలు 


చాలా కలతచెందాయి 


వ. ఇట్లు మూర్ణితుం డయినశల్యుం జూచి సారథి రథంబు దొలంగందోలికొనిపోయినం గనుంగొని కవలు 
సింహనాదంబు సేసి, ०९०९०९०८ బూరించి రంతం గమలబాంధవుండు దివసమధ్యోపేతుం డయ్యె నట్టి 
సమయంబున యమసూనుండు శ్రుతాయువుపై( దొమ్మిదియమ్ములు నిగిడించిన నతండు వాని మగిడించి 
నిశాతసాయకసప్తకంబు శరీరంబున గ్రుచ్చినం గోపించి యుధిష్టిరుండు వరాహకర్ణశరాసారంబున వాని 

వక్షస్‌ స్థలంబు వ్రచ్చి వెందవాతియమ్మునం గేతువుం దునిమిన నతండు. 39 


[*। 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 309 


ప్రతిపదార్థం: సారథి= శల్యుడి రథసారథి; ఇట్టు= ఈ విధంగా; మూర్భితుండు+ఐన= మూర్చచెందినవాడైన; శల్యున్‌= శల్యుడిని; 
చూచి= గమనించి; రథంబున్‌= తేరును; తొలంగన్‌= యుద్దభూమినుండి తొలగిపోయేటట్లు; తోలికొనిపోయినన్‌; కవలు= నకుల 
సహదేవులు; కనుంగొని= చూచి; సింహనాదంబు= సింహగర్ణన; చేసి; శంఖంబులన్‌= తమ తమ శంఖాలను; పూరించిరి= 
ఊదినారు; అంతన్‌= అంతలో (ఆ సమయంలో); కమల బాంధవుండు= తామరపూలకు చుట్టమైన సూర్యుడు; 
దివసమధ్య+ఉపేతుండు+అయ్యెన్‌= పగటి మధ్యభాగాన్ని పొందినవాడైనాడు; అట్టి సమయంబునన్‌= ఆ సమయంలో; 
యమసూనుండు= యమధర్మరాజు కొడుకు- ధర్మరాజు; (శ్రుతాయువు+పైన్‌= శ్రుతాయువు మీద; తొమ్మిది+అమ్ములు= 
తొమ్మిది బాణాలు; నిగిడించినన్‌= వ్యాపింపచేయగా; అతండు= ఆ (శ్రుతాయువు; వానిన్‌= ఆ బాణాలను; మగిడించి= 
మరలింపజేసి; నిశాతసాయక సప్తకంబు= వాడియైన బాణాలు ఏడింటిని; శరీరంబునన్‌= ధర్మరాజు శరీరంలో; గ్రుచ్చినన్‌= నాటగా; 
కోపించి= కోపపడి; యుధిష్టిరుండు= ధర్మరాజు; వరాహకర్లశర+ఆసారంబునన్‌= పందిచెవివలె ఉండే బాణాల జడివానతో; వాని= 
ఆ శ్రుతాయువు యొక్క; వక్షస్‌ స్థలంబున్‌= రొమ్మును; (వచ్చి= చీల్చి; వెడంద+వాతి+అమ్మునన్‌= వెడల్పుగల నోరు ఉన్న 
బాణంతో; కేతువున్‌= టెక్కెమును; తునిమినన్‌= (త్రుంచివేయగా; అతండు= ఆ (శుతాయువు. 
తాత్సర్యం: శల్యుడు రథంమీద మూర్చచెందాడు. దానితో అతడి సారథి రథాన్ని వెంటనే యుద్దభూమి నుండి 
అవతలకు తోలుకొనిపోయాడు. కవలు అది చూచి విజయోత్సాహంతో పెనుబొబ్బలు పెట్టుతూ తమ శంఖాలను 
ఊదారు. ఇంతలో సూర్యుడు ఆకాశం మధ్యభాగానికి చేరుకొన్నాడు. అప్పుడు ధర్మరాజు (శుతాయువు మీద తొమ్మిది 
బాణాలు వేశాడు. వాడు వాటిని తిప్పికొట్టి, పదునుగల ఏడు బాణాలను ఆ ధర్మరాజు శరీరంలో గుచ్చుకొనేటట్లు 
వేశాడు. అతడు కోపంతో పందిచెవివంటి బాణాలు వేసి, శ్రుతాయువు రొమ్మును చీల్చి, ఒకానొక ప్రత్యేక బాణంతో 
ఆతడి ధ్వజాన్ని తుంచివేశాడు. అప్పుడు ఆ (శుతాయువు. (తరువాతి పద్యంతో అన్వయం). 
విశేషం: సింహనాదము= యుద్దంలో ఏనుగులు మొదలైనవాటిని భయపెట్టేటందుకు వీరులుచేసే ధ్వని (బొబ్బ) వెడ 
దవాతియముు= వెడల్పయిన అగ్రభాగం ఉన్న బాణము; యుధిష్టిరుడు= యుద్దంలో స్థిరంగా నిలబడేవాడు (ధర్మరాజు) 
ఉ. వెండియు నేడు బాణములు వే తొడి ధర్మజు నొవ్వ నేయ నా 

తండు మహోగ్రకోపమున( దత్తురగంబుల జంపి తద్ధను 

రండము( ద్రుంచి తత్తనువు రక్తమయంబుగ( జేయ వా(డు భీ 

తుండయి పాటి నీబలము దూల(గ నబ్బల ముబ్జి క్రాల(గన్‌. 40 


ప్రతిపదార్థం: వెండియున్‌= మరియు; ఏడు బాణములు= ఏడు బాణాలను; వే తాడి= వేగంగా వింటిలో సంధించి; ధర్మజున్‌= 
ధర్మరాజును; నొవ్వన్‌= బాధపడునట్టు; ఏయన్‌= వేయగా; ఆతండు= ధర్మరాజు; మహా+ఉ(గ్రకోపమునన్‌= చాలా భయంకరమైన 
కోపంతో; తద్‌+తురగంబులన్‌= వాడి గుర్రాలను; చంపి; తద్‌+ధనుస్‌+దండమున్‌= ఆతని వింటి కర్రను; (త్రుంచి= తునుగచేసి; 
తద్‌+తనువున్‌= వాడి శరీరాన్ని; రక్తమయంబు+కన్‌= నెత్తురు మయంగా; చేయన్‌= చేయగా; వా(డు= ఆ (శుతాయువు; 
భీతుండు+అయి= భయంచెందినవాడై; నీ బలము= (ధృతరాష్టుడవైన) నీ సైన్యము; తూల(గన్‌= తొలగిపోగా; ఆ+బలము= 
ఆ పాండవులయొక్క సైన్యం; ఉబ్బి= సంతోషపడి; (इछता ప్రకాశించగా; పాటెన్‌= పరుగెత్తిపోయినాడు. 


తాత్సర్యం: (శ్రుతాయువు ఏడు బాణాలతో ధర్మరాజును బాధ కలిగేటట్లు కొట్టాడు. ధర్మరాజుకు చాలా కోపం 
వచ్చి, వాడి గుర్రాలను చంపాడు. వింటి బద్దను తుంచాడు. అతడి శరీరాన్నంతటినీ రక్తంలో ముంచెత్తాడు. 
దానికి వాడు భయపడి పారిపోయాడు. అప్పుడు కౌరవసైన్యమంతా చిందరవందరైంది. పాండవుల సైన్యం ఎంతో 
సంతోషపడింది. 


310 శ్రీనుదాంధ్ర మహాభారతము 


చేకితానకృపాచార్యుల ద్వంద్వయుద్దము (సం 6-80-20) 


తే.  చేకితానుండు గృపునిపై శితశరములు । గురిసె నాతండు విల్లును గుజ్టములను 
వ్రయ్యలుగ( జేయ గద గొని రథము డిగ్గి । సరభసంబుగ( జని కృపు విరధు( జేసి. 41 


ప్రతిపదార్థం: చేకితానుండు= చేకితానుడనే యాదవుడు; కృపునిపైన్‌= కృపాచార్యుడిమీద; శితశరములు= వాడియెన బాణాలు; 
కురిసెన్‌= కురిపించాడు; ఆతండు= కృపాచార్యుడు; విల్లును= చేకితానుడి విల్లును; గుజ్టములను; (వ్రయ్యలు+కన్‌= తునుకలుగా; 
చేయన్‌= చేయగా; గదన్‌+కొని= ఆ చేకితానుడు గదను తీసికొని; రథము డిగ్గి= తన రథాన్నుండి దిగి; సరభసంబుగన్‌= తొందరగా; 
చని= వెళ్ళి; కృపున్‌= కృపాచార్యుని; విరథున్‌= రథములేనివానిగా; చేసి 

తాత్సర్యం: చేకితానుడు కృపాచార్యుడిమీద పదునైన బాణాలను వర్షంగా కురిపించాడు. అప్పు డాతడు చేకితానుడి, 
విల్లును, గుర్రాలను తునుకలుగా చేశాడు. అప్పు డా చేకితానుడు గద తీసికొని, రథం దిగి తొందరగా నడిచి, 
గదతో కృపాచార్యుడి రథాన్ని తునుకలు చేసి. (తరువాతి వచనంతో అన్వయం). 


2. అయ్యాదవసింహుండు వెనుకకు లంఘించిపోయినం గృపాచార్యుండు పదాబమ్ము లెమ్ములం గీలించు 
టయు, నతండు గదాదండంబు వైవ నగ్తౌతముండు తుండంబులు సేసిన జేకితానుండు రయంబున 
రథంబుమీ(ది కరవాలంబుగొని మెటుంగు మెటిసినట్లు పటితెంచిన శారద్వతుండు నిశాత 
కృపాణపాణియై ధరణి కెజి(గి యేడ్తెటి నతనిం గవిసి నొప్పించి, యతనిచేత నొచ్చె న ట్లిరువురును 
మూరిల్లి మేదిని వ్రాలిన. 42 


ప్రతిపదార్థం: ఆ+యాదవసింహుండు= యాదవులలో ఢ్రేష్టుడైన ఆ చేకితానుడు; వెనుకకున్‌= వెనుక భాగానికి; లంఘించి= దూకి; పోయినన్‌= 
పోగా; కృపాచార్యుండు; పదాణు= పదహారు; అమ్ములు= బాణాలు; ఎమ్ములన్‌= ఎముకలలో; కీలించుటయున్‌= తగులుకొనేటట్లు చేయగా; 
అతండు= ఆ చేకితానుడు; గదా దండంబు+వైవన్‌= గదాయుధాన్ని (ప్రయోగింపగా; ఆ+గౌతముండు= గౌతమవంశంలోని వాడైన 
కృపాచార్యుడు; తుండంబులు= (ఆ గదను); తునుకలుగా; చేసినన్‌= చేయగా; చేకితానుండు; రయంబునన్‌= వేగంతో; రథంబు మీది; 
కరవాలంబున్‌= కత్తిని; కొని= తీసికొని; మెణుంగు మెటుసిన+అట్లు= మెరుపు మెరిసిన మాదిరి; శారద్వతుండు= కృపాచార్యుడు; నిశాత 
కృపాణపాణి+ఐ= పదునైన ఖడ్గం చేతపట్టుకొనినవాడై; ధరణికిన్‌= భూమికి; ఎఖు(గి= వాలి; ఏడ్తెజిన్‌= అతిశయంతో; అతనిన్‌+కవిసి= 
అతడిని ఆక్రమించి; నొప్పించి= బాధకలుగునట్టుచేసి; అతనిచేతన్‌= ఆ చేకితానుడిచేత; నొచ్చెన్‌= బాధింపబడ్డాడు; అట్టు= ఆ విధంగా; 
ఇరువురును= ఆ ఇద్దరు వీరులు; మూర్భ్శిల్లి= మూర్భచెంది; మేదినిన్‌= భూమిమీద; (వ్రాలినన్‌= వాలిపోగా. 


తాత్సర్యం: చేకితానుడు వెనుకకు దూకిపోగా, కృపాచార్యుడు పదహారు బాణాలు అతడి ఎముకలలో 
గుచ్చుకొనేటట్లు వేశాడు. ఆ చేకితానుడు గదాదండాన్ని విసిరాడు. కృపుడు గదను తునకలు చేశాడు. చేకితానుడు 
తొందరగా తన రథంలో ఉండిన ఖడ్గాన్ని చేతపట్టుకొని, మెరుపు మెరిసిన చందంగా ఒక క్షణంలో మీదపడి. 
కృపుడిని నొవ్వజేసి, అతడి చేత తాను కూడా నొప్పించబడ్డాడు. ఇద్దరు మూర్భచెంది, నేలపైకి ఒరిగారు. 
విశేషం: గౌతముడు= గౌతమ బుషి యొక్క గో(త్రంలో పుట్టినవాడు. కురుకులంలోని కౌరవపాండవ కుమారులకు ఆచార్యుడు 
కృపుడు. కృపుని పుట్టుకను గూర్చి 

అనస్కన్నం శరస్తంబే మిథునం సమపద్యత । కృపయా తచ్చ జగాహ శాన్తను ర్ఫ్రుగయాగతః॥ 

కృపః సృృతః సవై తస్మాత్‌, గౌతమీ చ కృపీ తథా । ఏతే శారద్వతాః दणड తే तच्छ సృతాః॥ 
(హరివంశే. 32-75-76) శారద్వతుడని కూడా కృపుడికి పేరు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 311 


క धट సుబలతనూజు(డు । 2०८ గరకర్షణు(డదు రయం 25८५८ న 
య్యిద్దట దమ రథములపై । గ్రద్దన నిడికొని తొలంగ(గా( జని రధిపా! 43 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధృతరాషష్ట మహారాజా!; ఈ+దెసన్‌= మన ఈవైపున; సుబల తనూజు(డు= సుబలుని కుమారుడు 
శకుని; ఆ+దెసన్‌= ఆ పాండవులవైపున; కరకర్షణుండు= ఆ పేరుగలవాడు; రయంబు= త్వర; ఎస(గయగన్‌= అతిశయింపగా; 
ఆ+ఇద్దణన్‌= ఆ కృప చేకితానులను; తమ= తమ యొక్క; రథములపైన్‌= తేరులలో; గ్రద్దనన్‌= త్వరితంగా; ఇడుకొని= 
ఉంచుకొని; తొలంగయగాన్‌= యుద్దభూమినుండి తొలగేటట్టుగా; చనిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: £. ధృతరాష్ట్టా! మనవైపున సుబలుడి కొడుకు, ఆ వైపున కరకర్ష్శణుడు మూర్భచెంది నేల(వాలిన 
ఆ ఇద్దరినీ (కృపాచార్య చేకితానులను) వారి వారి రథాలలోఉంచుకొని తొలగిపోయారు. 


వ. చేదిపతి యగు ధృష్టకేతుండు భూరిశ్రవసునిం దొంబదితూపుల నేపారి యేసిన నొచ్చి కోపించి యా 
సోమదత్తతనయుండు. 44 


ప్రతిపదార్థం: చేదిపతి+అగు= చేది దేశానికి రాజైన; ధృష్టకేతుండు= ధృష్టకేతుడనేవాడు; భూరి(శ్రవసునిన్‌= భూరి శ్రవసుడిని; 
తొంబది తూపులన్‌= తొంభై బాణాలతో; ఏపారి= విజృంభించి; ఏసినన్‌= కొట్టగా; నొచ్చి= బాధపడి; కోపించి; ఆ+సోమదత్త 
తనయుండు= సోమదత్త్తుని కొడుకు- ఆ భూరిశ్రవుడు. 

తాత్సర్యం: చేది దేశరాజు ధృష్టకేతుడు, విజృంభించి తొంభై బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకు ఆ భూరిశ్రవసుడు 
బాధపడి కోపంతో- 


క  నానాస్త్రంబుల హయముల । మేనులు దునియలుగ జేసి మెయి నారసముల్‌ 

వే నాటించిన నత(డు శ । తానీకుని రథముపైకి నరిగెం బెలుచన్‌ 45 
ప్రతిపదార్థం: నానా+అ(స్రంబులన్‌= పలు విధాలైన బాణాలతో; హయముల= గుర్రాలయొక్క; మేనులు= శరీరాలు; 
తునియలు+కన్‌= తునుకలుగా; చేసి; మెయిన్‌= చేదిరాజు శరీరంపైన; నారసముల్‌= బాణాలను; వే నాటించినన్‌= వేగంగా 
గ్రుచ్చుకొనేటట్ల్టు చేయగా; అత(డు= ఆ ధృష్టకేతువు; శతానీకుని; రథముపైకిన్‌; పెలుచన్‌= శీఘ్రంగా; అరిగెన్‌= పోయాడు. 
తాత్సర్యం: ఆ భూరిశ్రవసుడు పలు బాణాలు ప్రయోగించి ధృష్టకేతుడి గుర్రాలను తునుకలు చేశాడు. అతడి 
శరీరంలో బాగా గుచ్చుకొనేటట్టుగా బాణాలు వేశాడు. అతడు తట్టుకోలేక శీఘ్రంగా శతానీకుడి రథం మీదికి 
పోయాడు. 


వ. దుశ్మాసనవికర్ణచిత్రసేనులతో సుభద్రాసూనునకు మహాయుద్ధం బయ్యె నందు వారలనందటి నా సంక్రందన 
పొత్రుండు విరథులం జేసి వృకోదరువచనంబులు దలంచి యలంచుచుండెం గాని సమయింప( డయ్యె నట్టి 
సమయంబున శాంతనవుండు వారిం గైకొని యనేకరాజరథికులతోడం గూడ నన్నరనంద నుపై నురవడించిన 
నాభూపతులు పలువురు ప్రాఢులగుటయు నయ్యభిమన్యుం డొక్కరుండు బాలుండు నగుటయుం జూచి 
సవ్యసాచి శౌరితో ని ట్లనియె. 46 

ప్రతిపదార్థం: దుశ్శాసన వికర్ల చిత్రసేనులతోన్‌; సుభద్రాసుతునకున్‌= సుభద్రకొడుకు అభిమన్యుడికి; మహాయుద్దంబు= గొప్ప 

యుద్దము; అయ్యెన్‌= జరిగింది; అందున్‌= ఆ యుద్దంలో; వారలన్‌+అందజన్‌= ఆ ముగ్గురిని; ఆ సం(క్రందన పౌత్రుండు= 


312 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఇంద్రునికి మనుమడైన అభిమన్యుడు; విరథులన్‌= రథాలులేనివారిగా; చేసి; వృకోదరు వచనంబులు= భీముడి మాటలు; తలంచి= 
స్మరించి; అలంచుచుండెన్‌+కాని= కష్టపెట్టాడే కాని; సమయింపండు+అయ్యెన్‌= చంపలేదు; అట్టి సమయంబునన్‌= ఆ 
సమయంలో; శాంతనవుండు= భీష్ముడు; వారిన్‌= ఆ దుశ్ళాసనాదులను; కైకొని= (గ్రహించి (చూచి); అనేక రాజరధికుల 
తోడన్‌+కూడన్‌= ఎంతో మంది రాజులతోను; రథికులతోను కూడా; ఆ+నరనందనుపైన్‌= అర్జునుని కొడుకైన ఆ అభిమన్యుడి 
మీదికి; ఉరవడించినన్‌= యుద్దానికి తొందరపడగా; ఆ భూపతులు= కౌరవసేనలోని ఆ రాజులు; పలువురు= చాలమంది; 
ప్రౌఢులు= నిపుణులు; అగుటయున్‌; ఆ+అభిమన్యు(డు= ఆ అభిమన్యుడు; ఒక్కరుండు= ఒంటరివాడు; బాలుండున్‌= పిల్లవాడు; 
అగుటయున్‌; చూచి; సవ్యసాచి= అర్జునుడు; శౌరితోన్‌= కృష్ణునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: దుశ్శాసనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు- 968, అభిమన్యుడికి ఘోరంగా యుద్దం జరిగింది. ఆ 
యుద్దంలో అభిమన్యుడు ఆ ముగ్గురి రథాలను ధ్వంసం చేశాడు. భీముడు దుశ్శాసనుడి రొమ్ముచీల్చి రక్తాన్ని 
తాగుతానని శపథంచేశాడు గదా! అది జ్ఞాపకానికి రాగా నే అతడు వాళ్ళను బాధపెట్టాడేగానీ చంపలేదు. లేకుంటే 
చంపేవాడే. అప్పుడు భీష్ముడు దుశ్ళాసనాదుల దుఃస్థితిని గమనించి పలువురు రథికులైన రాజులు, వెంటరాగా 
అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. కౌరవసైన్యంలోని పలువురు రాజులు యుద్దంలో ఆరితేరినవారు కావటాన్నీ, 
వా కావలా, *< తో టా నౌ ఇ 

అభిమన్యుడు ఒంటరివాడు, అర్భకుడు కావటాన్నీ చూచి, అర్జునుడు కృష్ణుడితో ఇట్టా అంటున్నాడు. 
విశేషం: వృకోదరుడు= తోడేలుపొట్టవంటి పొట్టగలవాడు (భీముడు); సవ్యసాచి= రెండుచేతులతో బాణాలు వేసేవాడు 
(అర్జునుడు). 
క ఉక్కుమిగిలి జగతీశులు । పెక్కండద్రు రయంబు మెబయ బభీష్మసహితులై 

68००७९०८ దోతెంచెద రా । దిక్కున బోనిమ్ము రథము దీవ్రస్సురణన్‌. 47 
ప్రతిపదార్థం: పెక్కం|(డ్రు= పలువురు; జగతీ+ఈశులు; భూభర్తలు= రాజులు; రయంబు= వేగము; మెజయన్‌= 
అతిశయింపగా; ఉక్కు= శౌర్యము; మిగిలి= అతిశయించి; భీష్మ సహితులు+ఐ= భీష్మునితో కూడినవారై; ఒక్కటన్‌= ఒకే 
సమయంలో; తోతెంచెదరు= వస్తున్నారు; తీవ్రస్సురణన్‌= అధికమైన కదలికతో; = దిక్కునకున్‌= ఆ వైపునకు; రథమున్‌; 
పోనిమ్ము= తోలుము. 
తాత్సర్యం: 'ఓ కృష్ణా! చాలా మంది కౌరవరాజులు శౌర్యాతిశయంతో, వేగంగా, భీష్ముడితో కలిసి ఒక్కుమ్మడిగా 
వస్తున్నారు. ఆ గుంపున్నచోటికి మన రథాన్ని శీఘ్రంగా పోనిమ్ము అని. 
వ. అని వారలవలను సూప నచ్యుతుండట్ల చేయం ద్రిగర్రపతి దనమొనలకుం దలకడచి కవ్వడి 

మార్క్మొనుటయు నతండు. 48 
ప్రతిపదార్దం: అని; వారలవలను= ఆ కౌరవసైన్యముండే దిక్కును; చూపన్‌= చూపగా; అచ్యుతుండు= కృష్ణుడు; అట్టు+ అ= 
అర్జునుడు చెప్పిన విధంగా; చేయన్‌= తేరును పోనివ్వగా; కవ్వడిన్‌= అర్జునుడిని; త్రిగర్తపతి= త్రిగర్త దేశంరాజు; తన 
మొనలకున్‌= తనయొక్క సైన్యాలకు; తలకడచి= ముందు భాగమును చేరుకొని; మార్కొనుటయున్‌= ఎదుర్కొనటంతో; 
అతండు= ఆ అర్జునుడు. 
తాత్సర్యం: కృష్ణుడు అర్జునుడు చెప్పిన విధంగా అభిమన్యుడిమీదికి ఉరుకుతున్న కెొరవసైన్యంవైపు రథాన్ని 
పోనిచ్చాడు. అప్పుడు (త్రిగర్తపతి తన సైన్యానికి ముందుగా నిలిచి, అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు అర్జునుడు 

— ५ జ = 

క మీవీటికెల్ల మేటివి । నీ విట్లు గడంగి తిచట నిక్కను పోరం 

గావలయు( జుమీ యనుచు శ । రావృతు( గావించె సూతహయసహితముగాన్‌. 49 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 313 


ప్రతిపదార్థం: మీ వీటికిన్‌= మీదండునకు; ఎల్లన్‌= అంతటికి; నీవు= సుశర్మవను నీవు; మేటివి= మొనగాడవు; ఇట్టు= ఈ 
విధంగా; ఇచ్చటన్‌= ఈ చోటులో; కడంగితి(వి)= యుద్దానికి దిగావు; నిక్కము+అ= నిజంగా; పోరంగావలయున్‌+చుమీ!= 
యుద్దం చేయవలెను సుమా!; అనుచున్‌= అని చెప్పుచూ; సూతహయసహితము+కాన్‌= సారథి, గుర్రాలతో కూడునట్ల్టుగా; 
శర+ఆవృతున్‌= బాణాలతో కప్పుబడ్డవాణ్ణిగా; కావించెన్‌= చేశాడు. 

తాత్సర్యం: £. సుశర్మా! నీవు మీ దండులోకెల్తా చాలా మొనగాడివి. ఇక్కడ ఇప్పుడు నాతో యుద్దానికి దిగావు. 

నిజంగా, యుద్దం చేయవలసిందే సుమా!’ అంటూ సుశర్మను, ఆయన సారథిని, గుర్రాలను అర్జునుడు బాణాలతో 

కప్పివేశాడు. 

వ. _ అట్టియెడం గౌరవసైన్యంబు గాండీవిపై నొక్క పెట్ట యడరినం బాండవబలంబు లతనికిం దలకడచి 
తలపడిన సందండికయ్యం బయ్యె నా సంక్రందననందనుండు రాజులగములకుంగవిసి కేతనంబులు 
నటికియు, సారధిరధికరథ్యంబులప్రాణంబులు వెలికియు నాతపత్రచామరంబులు పొడిసేసియు( 
జాపంబులు రూపటి(జేసియు(, వర్మంబులు వ్రచ్చియు, మర్మంబుల మార్గణంబులు గ్రుచ్చియు, 
నర్వాంగంబులు నొంచియు( దలలు ద్రుంచియు, విహరించుచుండ నపరాహ్హాంబయ్య( 
ద్రిగర్తనాథుండు వెండియుం ष्ट యెదిర్షిన. 50 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో; కౌరవసైన్యంబు= దుర్యోధనునిసేన; గాండీవిపైన్‌= అర్జునుడిపైన; ఒక్క పెట్ట= 
ఒక్కసారిగా; అడరినన్‌= విజృంభించగా; పాండవ బలంబులు= పాండవుల సేనలు; అతనికిన్‌= ఆ అర్జునుడికి; తలకడచి= ముందు 
భాగంలోచేరి; తలపడినన్‌= ఎదుర్కొనగా; సందడికయ్యంబు= సంకులసమరము; అయ్యెన్‌= జరిగింది; ఆ సం(క్రందననందనుండు= 
ఇంద్రుడి కొడుకు- అర్జునుడు; రాజుాలగములకున్‌= దొరలగుంపును; కవిసి= ఎదుర్కొని; కేతనంబులు= టెక్కాలు; నటీకియున్‌= 
తెగగొట్టి; సారథి రథిక రథ్యంబుల= రథంతోలేవాడియొక్క, రథంలోనుండి యుద్దం చేసేవారియొక్క, రథానికి కట్టి ఉండే 
గురాలయొక్క; (ప్రాణంబులన్‌= ప్రాణాలను; పెణికియున్‌= పోగొట్టి; ఆతప(త్ర చామరంబులు= గొడుగులను, చామరాలను; 
పొడి+చేసియున్‌= నుగ్గుచేసి; చాపంబులు= విండ్లను; రూపు+అటిన్‌+చేసియున్‌= రూపుమాపి; వర్మంబులు= కవచాలు; 
వ్రచ్చియున్‌= చీల్చి; మర్శ్మంబులన్‌= ఆయువుపట్టులందు; మార్గణంబులు= బాణాలు; గ్రుచ్చియున్‌= పొడిచి; సర్వ+అంగంబులు= 
అన్ని అవయవాలను; నొంచియున్‌= పీడించి; తలలు= తలలను; (త్రుంచియున్‌= తుంచివేసి; విహరించుచుండన్‌= వీరవిహారం 
చేస్తూండగా; అపరాహ్హంబు+అయ్యెన్‌= అపరాహ్హకాలము అయింది; (త్రిగర్తనాథుండు= త్రిగర్తదేశపురాజు; వెండియున్‌= మరల; 
సేర్చి= విజృంభించి; ఎదిర్చినన్‌= ఎదుర్కొనగా. 

తాత్సర్యం: అప్పుడు కౌరవ సైన్యం ఒక్కుమ్మడిగా అర్జునుడిమీదికి వచ్చింది. పాండవుల సేనకూడా అర్జునుడికి 
ముందుగా నిలబడి యుద్దానికి సన్నద్దం అయింది. అప్పుడు ఆ రెండుసేనలకు దొమ్మి యుద్దం జరిగింది. 
అప్పుడు అర్షునుడు ఎదిరిపక్షంలోని వారి కేతనాలను తెగగొట్టి, రథికుల సారథుల, గుర్రాల ప్రాణాలను తీశాడు. 
గొడుగులను, చామరాలను నుగ్గుచేశాడు. చాపాలను రూపం లేకుండా చేశాడు. కవచాలను (బ్రద్దలుకొట్టాడు. 
ఆయువుపట్టులలో బాణాలు (గుచ్చాడు. శతువుల అవయవా లన్నింటికీ బాధ కలిగించాడు. శత్రువుల తలలు 
త్రుంచాడు. ఈ ఏధంగా అర్షునుడు స్వైరవిహారం చేస్తూండగా మధ్యాహ్నకాలమైనది. అయినా (త్రిగర్హాధిపతి 
>? ఎదుర్కొన్నాడు. 


విశేషం: గాండీవి= గాండీవమనే విల్లు ముఖ్యమైన ఆయుధంగా గలవాడు (అర్జునుడు) 


314 శ్రీనుదాంధ్ర మహాభారతము 


సందడి కయ్యంబు= సంకుల సమరం. ఇరుపక్షాలవారు కలసిపోయి, ఒకరునొకరు భుజాలు ఒరిసికొంటూ ఎవ డే పక్షంవాడో 
తెలియకుండా యుద్దంచేయటం. 
అపరాహ్హంబు= (ప్రాత, సంగమ, మధ్యాహ్న, అపరాహ్హ సాయాహ్నములని పగటిని అయిదు భాగాలు చేస్తే అందులో 
నాలుగవ భాగం అపరాహ్హం. 
తే. అతని రథరక్షకులు శక్రసుతుని మీ(ద(। तठ ముప్పదియిద్దబు గవియుటయును 
నవ్వి యటువదినాలుగు నారసముల । నక్కిరీటి యా రథికుల నవని तण्डु. 51 


ప్రతిపదార్థం: అతనిన్‌= ఆ (త్రిగర్తరాజు సుశర్మయొక్క; రథరక్షకులు= తేరును రక్షించే వీరులు; ముప్పది+ఇద్దణున్‌= ముప్పై 
రెండుమంది; కడ(గి= పూనుకొని; శక్రసుతుని మీ(దన్‌= ఇం[ద్రపుత్రుడైన అర్జునుడి మీద; కవియుటయును= ఎగబడగా; ఆ+కిరీటి= 
ఆ అర్జునుడు; నవ్వి= ఎగతాళిచేసి; అతువదినాలుగు= అరవైనాలుగు; నారసములన్‌= బాణాలతో; ఆ రథికులన్‌= తనపై కవిసిన 
ఆ రథికులను; అవనిన్‌= నేలమీద; కూల్చెన్‌= పడ[ద్రోశాడు. 


తాత్సర్యం: (త్రిగర్హాధీశుడు సుశర్మయొక్క రథ రక్షకులు ముప్పై ఇద్దరు ప్రయత్నంతో అర్జునుడిమీదికి ఎగబడ్డారు. 
అర్షునుడు ఎగతాళిగా నవ్వి, వారినందరిని, అరవైనాల్లు బాణాలతో కొట్టి నేలపడ।ద్రోశాడు. 


క ఇలంబుడిన సహచరుల గని । యలిగి సుశర్ముండు దాశె నర్జును నతనిం 
దలకడచి శిఖండిప్రభ్భ । తులు నిగిడిరి వారిమీ(ద ద్రుపదజ్ల్ఞాతుల్‌. 52 


ప్రతిపదార్థం: సుశర్ముండు= త్రిగర్తాధిపతి సుశర్మ; ఇలన్‌= నేలమీద; పడిన= పడినట్టి; సహచరులన్‌= తనతో కలిసి యుద్దంచేసే 

రథికులను; కని= చూచి; అలిగి= కోపించి; అర్జునున్‌= అర్జునుడిని; తాశెన్‌= ఎదుర్కొన్నాడు; అతనిన్‌= ఆ అర్జునుడిని; తలకడచి= 

ముందుభాగానికి వచ్చి; ద్రుపదజ్ఞాతుల్‌= (ద్రుపదుడి దాయాదులు; శిఖండి ప్రభృతులు= ధృష్టద్యుమ్నుడి అన్న శిఖండి మున్నగువారు; 
వారిమీ(దన్‌= సుశర్మ మొదలైనవారిమోద; నిగిడిరి= కమ్ముకొన్నారు. 

తాత్సర్యం: సుశర్మ నేలవాలిన తనతోడి విలుకాం[డ్రను చూచాడు. చాలా కోపంవచ్చి, అర్జునుడి మీదికి ఎగబడ్డాడు. 

అర్జునుడి సేనకు ముందుగా శిఖండి మొదలుగా గల ద్రుపద మహారాజు జ్ఞాతులు సుశర్మ మొదలైన వారిని 

క్రమ్ముకొన్నారు. 

వ. ధనంజయుండును దనకు దుర్యోధన సైంధవు లగ్గంబై యున్నను గ్రేగంటం జూచుచు గాంగేయుపై నడరె 
నప్పుడు దన్ను దొడరవచ్చు శల్యునాదరింపక ధర్మతనయుం డనిలతనయమాద్రీతనయసహితుం డై 
పార్టునకు బాసట యై భీష్మునిదెసకు నడరె నిట్లు పాండవ పంచకంబుతో( బెనంగు శాంతనవుం 
గనుంగొని కురుపతియును సింధురాజును బరవసంబు సేసి యప్పాండవేయులం దా(కిన. 53 


ప్రతిపదార్థం: ధనంజయుండునున్‌= అర్జునుడుకూడా; తనకున్‌= అర్జునుడికి; దుర్యోధన సైంధవులు= దుర్యోధనుడు, 
సైంధవుడును; అగ్గంబు+ఐ+ఉన్నన్‌= అధీనమై ఉన్నా; (క్రేగంటన్‌= కోరచూపుతో; చూచుచున్‌= చూస్తూ; గాంగేయుపైన్‌= 
భీష్ముడిపైన; అడరెన్‌= విజృంభించాడు; అప్పుడు= ఆ సమయంలో; ధర్మతనయుండు= ధర్మరాజు; తన్నున్‌= తనను; తొడరన్‌ 
వచ్చు= ఢీకొనడానికి వచ్చే; శల్యున్‌= శల్యుడిని; ఆదరింపక= లెక్కజేయక; అనిలతనయ మాద్రీతనయ సహితుండు+ఐ= భీముడు, 
నకుల సహదేవులు- వీరితోకూడినవాడై; పార్టునకున్‌= అర్జునుడికి; బాసట+ఐ= సహాయుడై; భీష్ముని దెసకున్‌= భీష్ముడుండే 
వైపునకు; అడరెన్‌= కదిలాడు; ఇట్టు= ఈ మాదిరి; పాండవ పంచకంబుతోన్‌= పంచపాండవులతో; పెనంగు= యుద్దంచేసే; 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 315 


శాంతనవున్‌= శంతను మహారాజు కొడుకు భీష్ముణ్ణి; కనుంగొని= చూచి; కురుపతియును= దుర్యోధనుడున్నూ; సింధురాజును= 
సైంధవుడున్నూ; బరవసంబు+చేసి= ధైర్యం వహించి; ఆ+పాండవేయులన్‌= ఆ పాండవులను; తాశినన్‌= మార్కొనగా. 


తాత్సర్యం: అర్జునుడు తనకు దుర్యోధనసైంధవులు అధీనులైనప్పటికీ క్రీగంటితో చూస్తూ, భీష్ముడిపైకి యుద్దానికి 
వెళ్ళాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడు తనమీదికి వస్తున్నప్పటికి లెక్కచేయకుండా, భీముడు, నకులుడు, సహదేవుడు 
వీరితో కలిసి అర్జునుడికి అండగా ఉండటానికి భీష్ముడున్నచోటికి వెళ్ళాడు. ఇంతలో దుర్యోధనుడు, సైంధవుడు 
పాండవులతో భీష్ముడు యుద్దంచేస్తూండడం చూచి ఆ పాండవులను ధైర్యంతో ఎదుర్కొన్నారు. 


క శలశల్యచిత్రసేనులు । బలియుండగు కృపుని( గూడి పాండుకుమారా 
వలిమీ(ద( గవిసి వాల । మ్ములు గురిసి రతండు సూచి మోదం బందన్‌. 54 


ప్రతిపదార్థం: అతండు= ఆ భీష్ముడు; చూచి= చూచి; మోదంబు+అందన్‌= సంతోషపడగా; శలశల్యచిత్రసేనులు= శలుడు, 
శల్యుడు, చిత్రసేనుడు అనేవారు; బలియుండు+అగు= బలవంతుడైన; కృపునిన్‌+కూడి= కృపాచార్యుడితో కలిసి; వాలు+అమ్ములు= 
పదునుగల బాణాలను; పాండుకుమార+ఆవలిమీ(దన్‌= పాండవుల సమూహంమీద; కురిసిరి= కురిపించారు. 


తాత్సర్యం: భీష్ముడు సంతోషం చెందేటట్టుగా శల శల్యచిత్రసేనులు బలవంతుడైన కృపుడితోకూడి, పాండవులమీద 


పదునైన బాణాలు కురిపించారు. 


వ. తదవసరంబున శిఖండి దేవవ్రతున కెదిర్షిన నొండు సేయ నొల్లమి నాతండు కోదండంబు దుండంబులు సేసి 
పిటుసనజేయుటయు(బాండవాగ్రజుండు వాని ప్రతిజ్ఞావచనంబులెత్తి చెప్పి మొగమోడక యదవల్దినం బురికొని 
యప్పాంచాలపతిసూనుండు సురనదీసూను మార్మొనుటయు మద్రనాథుం డెడసాొచ్చి మహానలాస్త్రంబు 
ప్రయోగించిన దానికిం దలంకక వారించి వా(డును వారుణాస్తం బేసిన నతండు తతతిహతి గావించె; 
గాంగేయుండును ధర్మతనయు కేతుచాపదండంబులు ద్రుంచి యార్షినం ट భీముండు గదగొని రథంబు 
డిగ్గి రారాజుపయిం గవియుటయు( దత్సమయంబునం దలమిగిలి జయద్రథుండు రౌద్రం బెసంగ వేగంబు 
2०682 మెటుంగుటమ్ము లేనూ టితనిపై నడరింప నతండు సరకుసేయక శరంబులు గదజడియుచుం గదిసి 
యమ్మారుతి సింధురాజ హయంబులం జదియ >> నా సైంధవుండు. 55 


ప్రతిపదార్థం: తద్‌+ అవసరంబునన్‌= ఆ సమయంలో; శిఖండి; దేవ వ్రతునకున్‌= భీష్ముడిని; ఎదిర్చినన్‌= ఎదుర్కోగా; ఆతండు= 
© భీష్ముడు; ఒండు+చేయన్‌+ఒల్లక= ఏదీ చేయడానికి ఇష్టపడక (చంపడానికి ఇష్టంలేక); కోదండంబు= వాని వింటిని; 
తుండంబులు= ముక్కలుగా; చేసి= కావించి; పిణు+చనన్‌= వెనక్కు మళ్ళి వెళ్ళేటట్లుగా; చేయుటయున్‌= చేయగా; 
పాండవ+అ(గజాండు= ధర్మరాజు; వాని ఆ శిఖండియొక్క; ప్రతిజ్ఞావచనంబులు= బాసలను; ఎత్తిచెప్పి= జ్ఞాపకంచేసి; 
మొగమోడక= దాక్షిణ్యంలేకుండా; అదల్ఫినన్‌= గద్దించగా; పురికొని= ఉత్సహించి; ఆ+పాంచాలపతిసుతుండు= ఆ పాంచాల 
మహారాజు యొక్క కుమారుడు- శిఖండి; సురనదీసూతున్‌= గంగానదికొడుకు భీష్ముడిని; మార్కొనుటయున్‌= ఎదిరించగా; 
మ।(ద్రనాథుండు= మద్రదేశానికి రాజు- శల్యుడు; ఎడ+చొచ్చి= సందులో చేరి; మహానల+అ/స్తంబున్‌= గొప్పదైన ఆగ్నేయా స్రాన్ని; 
ప్రయోగించినన్‌= వేయగా; దానికిన్‌= ఆ ఆగ్నేయా స్రానికి; తలంకక= జంకక; వా(డును= ఆ శిఖండి; వారుణా(స్రంబు+ఏసినన్‌= 
వారుణాస్రాన్ని ప్రయోగించగా; అతండు= ఆ శల్యుడు; తద్‌+(ప్రతిహతిన్‌= దాని నాశమును; కావించెన్‌= చేశాడు; గాంగేయుండును= 
భీష్ముడు కూడా; ధర్మతనయు= ధర్మరాజుయొక్క; కేతుచాపదండంబులు= పతాకంయొక్క, వింటియొక్క, కర్రలను; |త్రుంచి= 
తునుకలుచేసి; ఆర్బినన్‌= గర్ల్డించగా; భీముండు; పేర్చి= అతిశయించి; గదన్‌=+కొని= గదాయుధాన్ని తీసికొని; రథంబున్‌+డిగ్గి= 


316 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తేరునుండి దిగి; రారాజుపయిన్‌= దుర్యోధనుడి మీదికి; కవియుటయున్‌= ఎగబడగా; తద్‌+సమయంబునన్‌= ఆ సమయంలో; 
తలమిగిలి= సేనకు ముందువైపు వచ్చి; జయ(ద్రథుండు= సైంధవుడు; రౌ(ద్రంబు+ఎసంగన్‌= రౌ(ద్రరసం ఎక్కువకాగా; వేగంబు= 
త్వర; మెజిసి= |ప్రకాశింపజేసి; మెణుంగు+అమ్ములు= తళతళలాడే బాణాలను; ఏనూణు= అయిదు వందలను; అతనిపైన్‌= 
ఆ భీముడి మీద; అడరింపన్‌= వేయగా; అతండు= ఆ భీముడు; శరంబులు= బాణాలను; సరకు+చేయక= లెక్క పెట్టక; గద= 
గదను; జడియించుచున్‌= ఆడించుతూ; కదిసి= దగ్గరకువచ్చి; ఆ+మారుతి= ఆ భీముడు; సింధురాజ హయంబులన్‌= సైంధవుడి 
గుర్రాలను; చదియన్‌+మోందినన్‌= నలిగేటట్లు కొట్టగా; ఆ సైంధవుండు= ఆ సింధుదేశపురాజు. 


తాత్సర్యం: ఆ సమయాన శిఖండి భీష్ముక్ణి ఎదుర్కొన్నాడు. అతడు వాడిని ఏమీచేయక, అతడి వింటిని 
తునాతునకలుచేసి వాడు తిరిగిపోయేటట్టు చేశాడు. అప్పుడు ధర్మరాజు అతడు చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకంచేస్తూ 
శిఖండిని మొగమాటపడకుండా చీవాట్లు పెట్టాడు. శిఖండి ఉత్సాహం తెచ్చుకొని మళ్ళా భీష్ముడితో తలపడ్డాడు. 
ఈ సందడిలో మధద్రదేశాధిపతి శల్యుడు దూరి గొప్ప ఆగ్నేయాస్రాన్ని శిఖండిమీద ప్రయోగించాడు. దానికి 
కదలకుండా నిలబడి, శిఖండి వారుణాస్రాన్ని వేశాడు. శల్యుడు దానిని పాడుచేశాడు, భీష్ముడు ధర్మరాజు 
పతాకదండాన్ని వింటి బద్దను ఒక దెబ్బతో విరిచేశాడు, పెనుబొబ్బలు పెట్టాడు. భీముడు ఆవేశంతో గదను 
పట్టుకొని, రథాన్నుండి దిగి, దుర్యోధనుడికి మీదికి ఉరికాడు. అప్పుడు జయ।ద్రథుడు సేనకు ముందుభాగానికి 
వచ్చి, ఐదువందలు వాడిబాణాలను భీముడి మీద గుప్పించాడు. భీముడు ఆ బాణాలను లెక్కచేయకుండా 
గదను ఆడిస్తూ, దగ్గరకు వచ్చి సైంధవుడి గుర్రాలను ఎముకలు నలిగేటట్లు బాదాడు. ఆ సైంధవుడు- (తరువాతి 
పద్యంతో అన్వయం). 
విశేషం: దేవవ్రతుడు= దేవుడివలె (వ్రతము, స్థిరత్వమైన (ప్రతిజ్ఞ కలవాడు. భీష్ముడు, 

శ్లో॥ చిత్రాంగదం తతో రాజ్యే స్థాపయానూస వీర్యవాన్‌ । 

స్వయం నకృతవాన్‌రాజ్యం, తస్మాద్దేన వ్రతో7భవత్‌॥ (దేవీ భాగవతే 1-20-16) 

చిత్రాంగదుడిని పట్టాభిషికుడిగా చేసి ఈ వీరుడు రాజ్యాన్ని పాలించలేదు. అందుచేత దేవవ్రతుడైనాడు. 
క ఉక్మథి యొండొకని రథం । బెక్కుటయున్‌ దొరలు దెరలి యేడ్తెటి సెడి రా 

దిక్కు ప్రజ విచ్చెనప్పుడు । గ్రక్కున బతి భీము మీ(ద( గవిసెం బెలుచన్‌. 56 
ప్రతిపదార్థం: ఉక్కు+అటి= శౌర్యాన్ని కోలుపోయి (సైంధవుడు); ఒండు+ఒకని= మరియొకని యొక్క; రథంబు= తేరును; 
ఎక్కుటయున్‌= ఎక్కగా; దొరలున్‌= రాజులు; తెరలి= తొలగిపోయి; ఏడ్తెజ= పరా(క్రమమును; చెడిరి= కోల్ళోయిరి; ఆ దిక్కు 
ప్రజ= ఆ వైపున ఉండే జనము; విచ్చెన్‌= చీలిపోయింది; అప్పుడు= ఆ సమయంలో; పతి= కౌరవ భర్తఅయిన దుర్యోధనుడు; 
ఖీముమీ(దన్‌= భీముడి మీదికి; పెలుచన్‌= కోపంతో; కవిసెన్‌= దుమికాడు. 
తాత్సర్యం: సైంధవుడు తన రథం కూలిపోగా, మరొకడి రథం ఎక్కాడు. యుద్దమాడే రాజులందరూ తోడుగా 
శౌర్యం కోల్పోయారు. వారి వైపున ఉండే సైనికులంతా చెల్లాచెదరైపోయారు. అప్పుడు దుర్యోధనుడు భీముడి 
మీద దాడి చేశాడు. 
క  ఎడంజోొచ్చి చిత్రసేను(డు । వడముడిపై నేయ నతడు వైచెం గోపం 

బడర(గ గద నది యుగ్రపు(। బిడుగు క్రియన్‌ 2०682 పబిచె బిట్టుగ( జదలన్‌. 57 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 317 


ప్రతిపదార్థం: చిత్రసీనుడు= ఆ పేరుగల కౌరవపక్షంయోధుడు; ఎడన్‌= మధ్యలో; చొచ్చి= (ప్రవేశించి; వడముడిపైన్‌= 
(విరోధులకు పరితాపం కలిగించే) భీముడిని; ఏయన్‌= బాణాలతో కొట్టగా; అత(డు= ఆ భీముడు; కోపంబు= (క్రోధం; అడర(గన్‌= 
అధికంకాగా; గదన్‌= తన గదాయుధాన్ని; వైచెన్‌= విసిరివేశాడు; అది= ఆ గదాయుధం; ఉ(గ్రపున్‌= భయంకరమైన; పిడుగు 
క్రియన్‌= పిడుగు మాదిరి; చదలన్‌= ఆకాశంలో; మెణుసి= వెలుగుతూ; బిట్టుగన్‌= వేగంగా; పణఖుచెన్‌= పరుగెత్తి వచ్చింది. 
తాత్సర్యం: చిత్రసేనుడు మధ్యలో వచ్చి భీముడిని బాణాలతో కొట్టాడు. భీముడు ఉగ్రుడై తన గదను 
విసరివేశాడు. అది పిడుగు చందంగా జాజ్వల్యమానంగా ఆకాశంలో వెలుగుతూ, గొప్ప వేగంతో వచ్చింది. 
తే అట్లు వచ్చునాగద( గని యచటి యోధు । లలికి తమతమమీ(దన యడరు ననియు 

८९८४ యొది(గిరి రారాజు ८९८४ రైరి; । ప్రాణభయ మెట్టివారి( గీడృటుపకున్నె? 58 
ప్రతిపదార్థం: అచటి యోధులు= ఆ యుద్దభూమిలో ఉండే వీరులు; అట్టు వచ్చు= ఆ విధంగా వెలుగుతూ వచ్చుచున్న; ఆ 
గదన్‌= భీముని ఆ గదాయుధాన్ని; కని= చూచి; అలికి= భయపడి; తమ తమ మీదన్‌= తమ తమ మీదనే; అడరున్‌+అనియున్‌= 
పడును అని కూడా; తలంచి= ఎంచి; ९6006 = దాగికొన్నారు; రారాజున్‌= దుర్యోధనుడిని గురించి; తలపరు+ఐరి= తలచనైనా 
తలచలేదు; ఎట్టివారిన్‌= ఎంతటి ధీరులనైనప్పటికీ; ప్రాణభయము= (ప్రాణాలు పోతాయేమో అనే భయం; కీడ్సణుపక+ఉన్నె?= 
తక్కువ వారిగా చేయకుండా ఉంటుందా? 
తాత్సర్యం: యుద్దరంగంలో ఉండే వీరులంతా సెగలు పొగలతో వస్తూన్న భీముడు విసరివేసిన గదను చూచారు. 
ఎవరికివారు ఆ గద తమ మీదపడుతుందనే. తమ తమ ప్రాణాలు కాపాడుకొనే ప్రయత్నం చేశారేగాని, దుర్యోధనుడి 
సంగతి ఎవడూ పట్టించుకోలేదు. ప్రాణభయం ఎంత గొప్పవారికి కూడా తక్కువతనాన్ని కలిగిస్తుంది కదా! 


విశేషం: అలం: అర్జాంతరనా, సం. 


క్ర అడిదము బలుకయునుం గొని । చిడిముడి వడ కపుడు చిత్రసేనుం ८8880 

బుడమికి రథహయసూతుల(। బొడిపొడి 7०2०८ బవనపుత్తునిగదయున్‌. 59 
ప్రతిపదార్థం: చిత్రసేనుండు= ఆ చిత్రసేనుడనే రాజు; అపుడు= ఆ సమయంలో; చిడిముడి+పడక= తొట్రుపాటు లేకుండా; 
అడిదమున్‌= కత్తిని; పలుకయునున్‌= కేడెమును; కొని= పట్టుకొని; పుడమికిన్‌= నేలపైకి; ఉరికెన్‌= దూకాడు; పవన పుత్రుని 
గదయున్‌= వాయుదేవుని కొడుకైన భీమునియొక్క గదాయుధము; రథహయసూతులన్‌= రథాన్నీ, గుర్రాలను, సారథిని; పొడిపొడి= 
నుగ్గు నుగ్గుగా; కావించెన్‌= చేసింది. 
తాత్సర్యం: ఆ సమయంలో చిత్రసేనుడు తొ(ట్రుపాటులేకుండా కత్తిని, కేదాన్ని పట్టుకొని నేలకు ఉరికాడు. అప్పుడు 
భీముడిగద చిత్రసేనుడి రథాన్ని, గుర్రాలను, సారథిని పిండిపిండిచేసింది. 
వ. ఇట్లు చిత్రసేనుండు విరథుం డైన వికర్ణుం డతనిం దనరథం బెక్కించుకొనిపోయె నట్టియెడ. 60 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; చిత్రసేనుండు= చిత్రసేనుడనేవాడు; విరథుండు+ఐనన్‌= రథంలేనివాడుకాగా; వికర్ణుండు= 
కౌరవులలో ఒకడు; అతనిన్‌= ఆ చిత్రసేనుడిని; తన రథంబున్‌= తనయొక్క తేరులోనికి; ఎక్కించుకొనిపోయెన్‌= 
కూర్చోపెట్టుకొనిపోయాడు; అట్టి+ఎడన్‌= అట్టి సమయంలో. 

తాత్సర్యం: చిత్రసేనుడీవిధంగా రథంలేనివాడయ్యాడు. అప్పుడు వికర్ణుడు అతడిని తన రథంలోనికి ఎక్కించు 
కొనిపోయాడు. ఆ సమయంలో- (తరువాతి పద్యంతో అన్వయం) 


318 శ్రీనుదాంధ్ర మహాభారతము 


శా. గంగాపుత్రు(డు పాండవాగ్రజుని యు । గ్యంబుల్‌ మహిం గూల్లి స 
ర్వాంగంబుల్‌ వెస నొంప నాత(డు సము । ద్యత్రోధు(డై శక్తి వై 
చెం గంపింపక ९००८८ దాత విభు(డున్‌ । శీషప్రుంబ మాద్రీసుతో 
త్తుంగస్యందనమెక్క నొంచెను సరి । త్పూనుండు మాద్రేయులన్‌. 61 

ప్రతిపదార్థం: గంగాపుత్రుడు= గంగాదేవి యొక్క కుమారుడు- భీష్ముడు; పాండవ+అగగ్రజుని= పాండవులలో పెద్దవాడైన 
ధర్మరాజుయొక్క; యుగ్యంబుల్‌= తేరి గుర్రాలను; మహిన్‌= నేలమీద; కూల్చి= పడవేసి; సర్వ+అంగంబుల్‌= ఆ ధర్మరాజాయొక్క 
అన్ని అవయవాలను; వెసన్‌= వేగంతో; నొంపన్‌= బాధింపగా; ఆత(డు= ఆ ధర్మరాజు; సముద్యత్‌+(క్రోధు(డు+ఐ= పుట్టుతున్న 
కోపం కలవాడై; శక్తిన్‌= శక్తి అనే ఆయుధాన్ని; వైచెన్‌= విసరినాడు; తాత= తాతయైన భీష్ముడు; కంపింపక= చలనంలేకుండా; 
త్రుంచెన్‌= ఆ శక్తి ఆయుధాన్ని తుంచివేసినాడు; విభు(డున్‌= ప్రభువైన ధర్మరాజు; శీఘ్రంబ= వేగంగా; మా(ద్రీసుత+ఉత్తుంగ 
స్యందనము= మాధ్రికొడుకులైన నకుల సహదేవులయొక్క ఎత్తైన రథాన్ని; ఎక్కన్‌= ఎక్కగా; సరిత్‌+సూనుండు= గంగానది 
కుమారుడు- భీష్ముడు; మా(్రేయులన్‌= నకుల సహదేవులను; నొంచెను= బాధించాడు. 

తాత్సర్యం: భీష్ముడు, ధర్మరాజు గుర్రాలను నేలకూల్చాడు .అతని కరచరణాదులైన అవయవాలన్నింటికీ నొప్పికలిగించాడు. 

ధర్మరాజు కోపం రెచ్చిపోవగా భీష్ముడి మీదికి శక్తిని ప్రయోగించాడు. భీష్ముడు నిబ్బరంగా నిలబడి దాన్ని కూల్చివేశాడు. 

దానితో ధర్మరాజు గబగబా వెళ్ళి నకుల సహదేవులున్న రథంలోకి ఎక్కాడు. ఆ మాధద్రీపుత్రులను కూడా భీష్ముడు 
బాణప్రయోగంతో బాగా లొంగదీశాడు. 

క తమ్ముల నొంచిన నగ్రజు(। డుమ్మలికముతోడ బెరయునుత్సాహమునం 
ద 2०८७८ బురికొలుప(గ । నమ్మొన నృపు లెల్ల ८०८३ రప్పుడు భీష్మున్‌ 62 

ప్రతిసదార్దం: తమ్ములన్‌= తమ్ముళ్ళెన నకుల సహదేవులను; నొంచినన్‌= బాధించగా; అ(గ్రజు(డు= అన్న అగు ధర్మజుడు; 

ఉమ్మలికముతోడన్‌= బాధతో; బెరయు= కలుగు; ఉత్సాహమునన్‌= ఉత్సాహంతో; అప్పుడు= ఆ సమయంలో; ఆ+మొనన్‌= 

ఆ సైన్యంలో; నృపులు+ఎల్లన్‌= రాజులందరు; తమ్ము+అందణున్‌= తమర్షందరిని; పురి కొలుప(గన్‌= కవ్వించగా; భీష్మున్‌= 

భీష్ముడిని; తాశిరి= మార్కొనిరి. 

తాత్సర్యం: ధర్మరాజు తన సోదరులు నకుల సహదేవులను భీష్ముడు లొంగదీయడం చూచాడు. చాలా దుఃఖంతోను, 

కలిగిన ఉత్సాహంతోనూ, సైన్యంలోని రాజులందరినీ పురికొలుపగా వారందరూ భీష్ముడిని ఎదిరించారు. 

వ. ఇట్లు పలువురు ధరణీశు లురవడించినం బెక్కు మృగంబులు మార్మొనినం జెలంగు సింగంబుచందంబున 
నలిరే(గి సురనదీసూనుండు వెరవు గలవనపాలకుండు తాళఫలంబులు దిగద్రోచు చందంబున మెటుంగు 
లడరు వెడంద వాతియమ్ముల నమ్మహీశుల తలలు డొల్ల నేయుచు మండలచారి యై విహరించుచున్న 
వెటి(గుపడి పాండవులు సూచుచుండ శిఖండి కోదండపాండిత్యంబు మెబయుచుం గదిసిన గ్రేడించి 
యతండు సృంజయసైన్యంబుపయిం దటిమి దైన్యంబు నొందించె నట్టిసమయంబున. 63 


ప్రతిపదార్థం: ఇట్లు= ఈ విధంగా; పలువురు= చాలామంది; ధరణీ+ ఈశులు= రాజులు; ఉరవడించినన్‌= వేగిరపడగా; పెక్కు; 
మృగంబులు= జంతువులు; మార్కొనినన్‌= ఎదిరించగా; చెలంగు= విజృంభించు; సింగంబు చందంబునన్‌= సింహం మాదిరి; 
నలిరే(గ= ఎక్కువగా విజృంభించి; సురనదీసూనుండు= గంగాదేవియొక్క కుమారుడు- భీష్ముడు; వెరవుగల= ఉపాయము 
కలిగినట్టి; వనపాలకుండు= వనాన్ని రక్షించేవాడు; తాళఫలంబులు= తాటి పండ్లను; దిగన్‌= (క్రిందికి; (త్రోచుచందబునన్‌= తోసే 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 319 


మాదిరి; మెణుంగులు= తళ తళభమనే కాంతులు; అడరు= అతిశయించ; వెడందవాతియమ్ములన్‌= వెడల్పయిన మొనలు గల 
బాణాలతో; ఆ+మహీ+ఈశుల తలలు= ఆ రాజులయొక్కతలలు; డొల్లన్‌+ఏయుచున్‌= పడవేయుచు; మండలచారి+ఐ= 
రెండుకాళ్ళతో మండలాకారముగా చరించుచున్నవాడై; విహరించుచున్‌+ఉన్నన్‌= (క్రీడిస్తూ ఉండగా; పాండవులు= పాండురాజు 
కొడుకులు; వెజ(గుపడి= ఆశ్చర్యపడి; చూచుచున్‌+ఉండన్‌= చూస్తుండగా; కోదండపాండిత్యంబు= ధనుర్వ్పిద్యా నైపుణ్యం; 
మెజయుచున్‌= ప్రకాశింపచేస్తూ; శిఖండి= శిఖండి; కదిసినన్‌= దగ్గరకు రాగా; (క్రేడించి= అలక్ష్యంచేసి; అతండు= ఆ భీష్ముడు; 
సృంజయ సైన్యంబు పయిన్‌= సృంజయుడి సైన్యంమీదకు; తణీమి= వెంటబడి పరుగెత్తించి; దైన్యంబున్‌+ఒందించెన్‌= 
దురవస్థపాలుచేశాడు; అట్టి సమయంబునన్‌. 


తాత్సర్యం: పలురకాలైన మృగాలు ఎదిరించగా విజృంభించి నిశ్చలంగా నిలిచే సింహం మాదిరి, పలువురు 
రాజులు వేగిరపాటుతో ఎదిరించగా, భీష్ముడు యుక్తిగల తోపుకాపరి తాటిపండ్లను రాల్చినట్టు మిరుమిట్టుగొలిపే 
బాణాలతో చాలామంది రాజుల తలలు నేలకు రాల్పాడు. మండలచారిగా విహరించాడు. పాండవులు చేష్టలు 
మాని ఆశ్చర్యంతో చూస్తూండగా, శిఖండి తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన దగ్గరకు వచ్చాడు. 
వాడిని లెక్కచేయకుండా భీష్ముడు సృంజయుడి సేనమీద పడి దానిని బాధించాడు. ఆ సమయంలో. (తరువాతి 
పద్యంతో అన్వయం) 

విశేషం: 'మండలచారి' అంటే రెండుకాళ్ళతో మండలాకారంగా నిలుచున్నవాడు (భీష్ముడు) విలుకాడు యుద్దంలో భేదాలు 
1ప్రత్యాలీఢథము; 2. ఆలీఢము; 3. సమపదము; 4. విశాఖము; 5. మండలము. 


సీ. సాత్యకి యేచి ధృష్టద్యుమ్ము(డును దాను । గురుసైన్యములC గలగుండువెట్ట 
విందానువిందులు వెస దా(కి ధుపదుని । కొడుకుగుట్టింబుల( గూల్లుటయును 
విరధథు( డై హరితమ్మునరదంబుపై కత(। డే(గిన ధర్మజు డెల్ల २०९२००८ 
గవియించి యిరువురం గైకొని తటిమిన(। బ్రజకు( జేవీచి రారాజు ८56८ 


తే దమ్ములును భీష్ము(డును ధర్మతనయుసమద । సేన బొదివిన వాసవసూను( డడర 
ద్రోణు( డాతని మార్మొని బాణజాల । పిహితముగ జేసి రోదసీకుహర మెల్ల. 64 


ప్రతిపదార్థం: సాత్యకి= శ్రీకృష్ణుడి తమ్ముడు; తాను, ధృష్టద్యుమ్ను(డునున్‌= ధృష్టద్యుమ్నుడు; ఏచి= విజృంభించి; కురుసైన్యములన్‌= 
కౌరవుల సైన్యాన్ని; కలగుండు+పెట్టన్‌= కలచివేయగా; వింద+అనువిందులు= విందుడు, అనువిందుడు అనేవాళ్ళు; వెసన్‌= వేగంగా; 
తాశకి= ఎదుర్కొని; (ద్రుపదుని కొడుకు= (ద్రుపద మహారాజు కొడుకు ధృష్టద్యుమ్నుని యొక్క; గుజ్జంబులన్‌; కూల్చుటయున్‌= 
పడగొట్టగా; విరథుడై= రథంలేనివాడై; అత(డు= ఆ ధృష్టద్యుమ్నుడు; హరితమ్ము= కృష్ణుడి తమ్ముడైన సాత్యకి యొక్క; 
అరదంబుపైకిన్‌= తేరుమీదికి; ఏ(గినన్‌= పోగా; ధర్మజు(డు= ధర్మరాజు; ఎల్లబలమున్‌= సైన్యాన్ష్నంతయు; కవియించి= కవ్వించి; 
ఇరువురన్‌= ఆ విందానువిందులను; కైకొని= గురిగాచేసుకొని; తటిమినన్‌= వెంబడించి తరుమగా; రారాజు= రాజులకు రాజు 
దుర్యోధనుడు; (ప్రజకున్‌= జనానికి (సైన్యానికి); చేవీచి= చేతితో సంజ్ఞచేసి (ప్రోత్సాహపరచి); కడ(గన్‌= యుద్దానికి దిగగా; 
తమ్ములును= దుర్యోధనుడి తమ్ములు; భీష్ముడును= భీష్ముడున్నూ; ధర్మతనయు= ధర్మరాజుాయొక్క; సమదసేనన్‌= మదంతో 
కూడిన సైన్యాన్ని; పొదివినన్‌= కమ్ముకోగా; వాసవసూను(డు= ఇంద్రుని కొడుకు అర్జునుడు; అడరన్‌= సిద్దంకాగా; (ద్రోణు(డు= 
ద్రోణాచార్యుడు; ఆతనిన్‌= ఆ అర్జునుడిని; మార్కొని= ఎదిరించి; రోదసీకుహరము+ఎల్లన్‌= భూమి ఆకాశాలమధ్యభాగాన్ని 
పూర్తిగా; బాణజాలపిహితముగన్‌= బాణాల సమూహంతో కప్పబడినదానిగా; చేసెన్‌= కావించెను. 


320 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సాత్యకి, ధృష్టద్యుమ్నుడు బాగా విజృంభించి కురుసైన్యాన్ని కలతపెట్టారు. విందానువిందులు వేగంతో 
ఎదుర్కొని ధృష్టద్యుమ్నుడి గుర్రాలను కూల్చివేశారు. అతడు తన రథం చెడిపోగా సాత్యకి రథమెక్కాడు. ధర్మరాజు 
తన బలాన్నంతా బాగా పురికొల్సి విందానువిందులను చూచి తరిమాడు. అప్పుడు దుర్యోధనుడు చేయి విసరి 
తన సైన్యాన్నంతా కవ్వించి తానూ యుద్దానికి దిగాడు. తాను, తనతమ్ములు భీష్ముడు అందరు ధర్మరాజు సైన్యాన్ని 
కమ్మివేశాడు. అప్పుడు అక్కడ అర్జునుడు కూడా ప్రత్యక్షమైనాడు. అంతలో ద్రోణాచార్యుడు అర్జునుడిని ఎదిరించి, 
భూమి ఆకాశం మధ్యభాగాన్ని బాణాలు బాగా గుప్పించి కప్పివే శాడు. 


విశేషం: సాత్యకి వృష్ణివంశీయుడు, శినికి మనుమడు, అర్జునుడి శిష్యుడు, యుద్దంలో పాండవ పక్షాన్ని ఆశ్రయించాడు. 


వ. ఇవ్విధంబున నాచార్యుం డేచిన నతనిప్రాపున భవత్వేనలు సెలంగి పైకొనియె, నయ్యవసరంబున 
ధర్మతనయుండు దనయెలుంగు సూపిన నగ్గలిక నాతనిమొగ్గరంబున మొనలు బెరసి పరుస(దనంబు సూపె 
యేపునం బెనంగుచుండ నినుండు దర్శనీయమండలుం డగుచు నపరశైలశిఖరగతుండయ్యె, నయ్యెడ 
సంజకెంజాయ నెబియ నెత్తుటేఖులపయి వడిందేలిపోవుపీనుంగులం దివిచికొని చను భూతబేతాళ 
సమరంబులను, సమరతలప్రాంతపతితంబులైన శవంబులం గైకొని చెలంగు సృగాలంబు రవంబులను 
దత్సమయం బతిఘోరం బగుటయుం ద్రిగర్తపతిప్రముఖు లగు జగతీశుల వెగడు పబిచి మెబిచిన సవ్యసాచియు, 
సైంధవాదివసుంధరాపతులం జిక్యువడం జేసి యుక్కుమీటిన మారుతియుం దమ యన్నకుం బొడసూపి 
నిలిచిన నతండు సైన్యంబుల నివర్తింప నియమించి సమస్తపరిజన పరివృతుం డై. 65 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఆచార్యుండు= ద్రోణాచార్యుడు; ఏచినన్‌= విజృంభించగా; అతని ప్రాపునన్‌= అండగా; 
భవత్‌+సేనలున్‌= నీ యొక్క సేనలు; చెలంగి= విజృంభించి; పైకొనియెన్‌= ఎదుర్కొన్నవి; ఆ+అవసరంబునన్‌= ఆ సమయమందు; 
ధర్మతనయుండు= ధర్మరాజు; తన= తనయొక్క; ఎలుంగున్‌= గొంతును (కంఠధ్వనిని); చూపినన్‌= చూపించగా (వినిపించగా); 
ఆతని మొగ్గరంబునన్‌= అతడి వ్యూహములోనుండు; మొనలున్‌= సేనలు; అగ్గలికన్‌= ఉత్సాహముతో; బెరసి= |క్రమ్ముకొని; 
పరుస( దనంబున్‌= కారిన్యాన్ని; చూపి= (ప్రదర్శించి (చూపి); ఏపునన్‌= అధికంగా; పెనంగుచుండన్‌= పెనగులాడుచుండగా; 
ఇనుండు= సూర్యుడు; దర్భనీయమండలుండు+అగుచున్‌= చూడ శక్యమైనబింబముకలవాడౌతూ; అపరైల శిఖరగతుండు+అయ్యెన్‌= 
పడమటి దిక్కునందలి పర్ష్వతముయొక్క కొనను పొందినవాడయ్యాడు; ఆ+ఎడన్‌= ఆ సమయంలో; సంజ+కెంపు+చాయ= 
సాయంకాలపు మెరుపురంగు; నెజయన్‌= వ్యాపించగా; నెత్తురు+ఏఖులపయిన్‌= నెత్తురు ప్రవాహాలమీద, వడిన్‌= వేగంతో; 
తేలిపోవు; పీనుంగులన్‌= శవాలను; తివిచికొని= లాగికొని; చను= పోతూండే; భూతబేతాళ సమ్మర్షంబులను= భూతాలు 
బేతాళులు- వీటి ఒరపిళ్ళతో; సమర తల(ప్రాంతపతితంబులు+ఐన= యుద్దభూమి అంచుల్లో పడి ఉండే; శవంబులన్‌= 
పీనుగులను; కైకొని= తీసికొని; చెలంగు= మోసే; సృగాలంబుల రవంబులను= నక్కల ఊళలచేతను; తద్‌+సమయంబు= 
ఆ కాలము; అతిఘోరంబు+అగుటయున్‌= చాలా భయంకరమైనదికాగా; (త్రిగర్తపతి ప్రముఖులు+అగు= (త్రిగర్త దేశపురాజు 
మున్నగు; జగతీ+ ఈశులన్‌= భూభర్తల (రాజుల)ను; వెగడుపటిచి= బాధపెట్టి; మెజిసినన్‌= (ప్రకాశించగా; సవ్యసాచియున్‌= 
అర్జునుడున్నూ; సైంధవ+ఆది+వసుంధరాపతులన్‌+ సైంధవుడు మొదలైన రాజులను; చిక్కు+పడన్‌+చేసి= కష్టపడేటట్టుగాచేసి; 
ఉక్కుమీటీనన్‌= శౌర్యంచే అతిశయించిన; మారుతియున్‌= భీముడున్నూ; తమ+అన్నకున్‌= తమ అన్నయైన ధర్మరాజుకు; 
పొడసూపి= కనుపించి; నిలిచినన్‌= నిలబడగా; అతండు= ఆ ధర్మరాజు; సైన్యంబులన్‌= తమసేనలను; నివర్తింపన్‌= వెనుకకు 
మళ్ళించుటకు- యుద్దాన్ని చాలించడానికి; నియమించి= ఆజ్ఞ ఇచ్చి; సమస్త పరిజన పరివృతుండు+ఐ= సకలమైన పరివారంతో 
కూడినవాడై. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 321 


తాత్సర్యం: ఈ విధంగా ద్రోణాచార్యుడు విజృంభించాడు. ९ సేనలన్నీ ఆయన అండనుచేరి ఉత్సాహంతో 
శత్రువులపైకి ఎగబడ్డాయి. అప్పుడు ధర్మరాజు బిగ్గరగా అరవగా ఆయన ప్యూహంలోని సైనికులు ఉత్సాహంతో 
యుద్దం చేస్తూ ఉండగా సూర్యుడు అస్తపర్వతంపైకెక్కాడు. ఆ సాయంకాలపు ఎర్రని కాంతులు అంతటా 
వ్యాపించాయి. యుద్దరంగంలో నెత్తురు ఏరులై పారింది. ఆ (ప్రవాహంలో కొట్టుకొని పోతున్న శవాలను 
లాగుకొనిపోయే భూతబేతాళాల రాపిళ్ళతోనూ, యుద్దభూమిలో కూలిన పీనుగులను పీక్కొని తింటూ చెలరేగే 
నక్కల ఊళలతోనూ ఆ సమయం భయంకరంగా ఉండింది. అప్పుడు ఆ త్రిగర్తదేశపురాజు ముఖ్యుడుగా ఉండే 
రాజాలనందరినీ తల్దడిల్లేటట్లు చేసిన అర్జునుడు, సైంధవుడాదిగాగల రాజాలనందరినీ అగచాట్టపాలుచేసి 
శౌర్యాతిశయంతో ఒప్పివున్న భీముడు, అన్నగారైన ధర్మరాజు ఎదుట నిలిచాడు. అప్పుడా ధర్మరాజా, యుద్దం 
చాలించుమని అనుజ్ఞ ఇచ్చి, తనదైన సమస్త పరివారంతో కూడా. (తరువాతి పద్యంతో అన్వయం) 
విశేషం: సవ్యసాచి= రెండుచేతులతో బాణాలు వదిలేవాడు. 

శ్లో ఉభే మే దక్షిణే పాణీ గాండీవస్య వికర్షణ! 

తేన దేనమనుష్యేషు సవ్యసాచీతి మాం నిదుః॥(మహాభారతే - 4-12-16) 

తే. విడిదలకు( బోయె నపుడు నీ కొడుకులెల్ల । నాపగానందనునికడ కరుగుదెంచి 

బలము ९६०९८ దివియంగంబనిచి మరలి । రాత్మసన్మివేశంబుల ७२४८८०८ దారు. 66 
ప్రతిపదార్థం: విడిదలకున్‌= తన చోటికి; పోయెన్‌= వెళ్ళాడు; అపుడు= ధర్మజుడు సపరివారంగా వెళ్ళినప్పుడు; నీ కొడుకులు+ఎల్లన్‌= 
నీ కుమారులు దుర్యోధనాదులందరున్నూ; ఆపగానందనుని= గంగానదీ కొడుకైన భీష్ముడి; కడకున్‌= సమీపానికి; అరుగుదెంచి= 
వచ్చి; బలములు+అన్నిటిన్‌= సేనలనన్నిటినీ; తివియంగన్‌+పనిచి= వెనుకకు తిప్పిపంపి (ఉపసంహరించి); అత(డున్‌= ఆ భీష్ముడు; 
తారు= తాము (దుర్యోధనాదులు); ఆత్మసన్నివేశంబులకున్‌= తమదండు విడిసిన చోటులకు; మరలిరి= తిరిగివెళ్ళారు. 
తాత్సర్యం: ధర్మరాజు పరివారంతో తమదండు విడిసియున్న చోటికి వెళ్లాడు. దుర్యోధనాదులుకూడా 
భీష్ముడివద్దకు పోయి, తమసైన్యాన్నంతా యుద్దంనుండి విరమింపచేసి, తమ తమ గుడారాలకు వెళ్ళిపోయారు. 


వ. సప్తమదివస రజనీసమయావసానం బగుటయు 67 


मि 


ప్రతిపదార్థం: సప్తమ= ఏడవదైన; దివస= దినముయొక్క; రజనీ= రాత్రియొక్క; అవసానంబు= ముగింపు; అగుటయున్‌= 
కావటంతో. 
తాత్సర్యం: భీష్ముడు సేనాధిపతిగా జరిగిన యుద్దంలో ఏడవ దినపు రాత్రి తెల్లవారగా. 
భీష్ముని యష్టమదినస యుద్దక్రమము (సం. 6-83-1) 

క భూపోత్తమ! విను పాండు । క్షాపాలతనూభవులును గౌరవులును నా 

టోపంబున సంగరకే । ళేపరులై వెడలి రుగ్రలీలలు మెబయన్‌. 68 
ప్రతిపదార్థం: భూప+ఉత్తమ= భూమిని పాలించువాళ్ళలో శ్రేష్టుడవైన ధృతరాష్టా!; విను; పాండుక్ష్మాపాల= పాండురాజుయొక్క; 
తనూభవులునున్‌= పుత్రులూ; కౌరవులునున్‌= దుర్యోధనాదులూ; ఆటోపంబునన్‌= సంభ్రమంతో; ఉ(గలీలలు= భయంకరమైన 
చేష్టలు; మెజయన్‌= అతిశయించగా; సంగరకేళీపరులు+ఐ= యుద్దమనే క్రీడయందు ఆశకలవారై; వెడలిరి= బయలుదేరారు. 


322 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! వినుము. పాండురాజు కొడుకులున్నూ, నీ కొడుకులు దుర్యోధనాదులున్నూ 
వేగిరపాటుతో భయం కలిగించే చేష్టలు చేస్తూ; యుద్దక్రీడలో ఆశగలవారై యుద్దానికి పోయారు. 


వ. అట్టియెడం గురుపితామహుండు గూర్మవ్యూహంబు దీర్షినం గనుంగొని ధర్మతనయుండు ధృష్టద్యుమ్ను 
నాలోకించి 'కౌరవవ్యూహంబు సూచితే? దీనికి బ్రతివ్యూహం బెయ్యది దాని సంఘటింపు'మనిన నతండు 
శృంగాటకవ్యూహంబు వన్నె నిట్లు రెండుసైన్యంబులు మోహరించి యుత్సాహంబులు మెజియ భేరీ 
మృదంగాదితూర్యంబులు మొరయం దలపడిన(బటుహేతివ్రాతపరస్పరసంఘట్టనంబులం బొగ లేని మంట 
లెగయం జటులస్యందనమాతంగతురంగభటకదంబకంబుల గమనవేగంబున నెగయుపరాగపటలంబు 
లంబరంబునం బర(గనీక తత్తదనీకానేకరక్తధారాసారంబు లడరి యడంగించిన నతిరౌద్రంబున( బెనంగు 
నాసమయంబున. 69 


ప్రతిపదార్ణం: అట్టియెడన్‌= ఆ సమయంలో; కురుపితామహుండు= కురుకులానికి తాత భీష్ముడు; కూర్మవూ హంబున్‌= 
తాబేలు వ్యూహాన్ని; తీర్చినన్‌= ఏర్పాటుచేయగా; ధర్మతనయుండు= ధర్మరాజు; కనుంగొని= ఆ కూర్మవ్యూహాన్నిచూచి; 
ధృష్టద్యుమ్నున్‌= ఆపేరుగల తమసేనా నాయకుణ్ణి; ఆలోకించి= చూచి; కౌరవవ్యూహంబున్‌= కౌరవులయొక్క సేనా సన్నివేశాన్ని; 
చూచితే= చూచావా?; దీనికిన్‌= ఈ కూర్మవ్యూహానికి; ప్రతివ్యూహంబు= ఈ కూర్మవ్యూహాన్ని ఎదిరించగల వ్యూహం; ఏ+అది= 
ఏదో; దానిన్‌= అట్టి వ్యూహాన్ని; సంఘటింపుము= ఏర్పాటుచేయి; అనినన్‌= అని చెప్పగా; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; 
శృంగాటక వ్యూహంబున్‌= శృంగాటకమనే ప్రతివ్యూహాన్ని; పన్నెన్‌= ఏర్పాటుచేశాడు. ఇట్టు= ఈ విధంగా; రెండు సైన్యంబులు= 
కౌరవపాండవుల సేనలు; మోహరించి= ఎదుర్కొని; ఉత్సాహంబులు ३०6००४०5 = ఉత్సాహాలు అతిశయించగా; భేరీ 
మృదంగ+ఆది తూర్యంబులు= నగారాలు, మద్దెలలు మున్నుగాగల వాద్యాలు; మొరయన్‌= శబ్దించగా; తలపడినన్‌= ఒకర్నొకరు 
ఎదిరించగా; సంఘట్టనంబులు= సంఘర్షణలు; పటు= సమర్థతగల; హేతి= ఆయుధాలయొక్క; వాత= సమూహముయొక్క; 
పరస్పర= ఒండొంటియొక్క; సంఘట్టనంబులన్‌= ఒరసికొనుటచేత; పొగలేని= పొగలేకయే; మంటలు= జ్వాలలు; ఎగయన్‌= 
సైకి వ్యాపించగా; చటుల= కదలుతున్న; స్యందన= రథములు; మాతంగ= ఏనుగులు; తురంగ= గుర్రాలు; భట= భటులు 
వీటియొక్క; కదంబకంబులన్‌= గుంపులయొక్క; గమనవేగంబునన్‌= నడకయొక్క వేగంచేత; ఎగయు= పైకిలేచు; 
పరాగపటలంబులు= దుమ్ముల గుంపులు; అంబరతలంబునన్‌= ఆకాశభాగంలో; పర(గన్‌+ఈక= వ్యాపింపనీయ కుండా; 
తద్‌+తద్‌+అనేక+అనేక= వారి వారి సేనల బాహుళ్యము యొక్క; రక్తధారా= నెత్తురు ధారలనే; ఆసారంబులు= జడివానలు; 
అడరి= అధికమై; అడంగించినన్‌= అణగిపోవునట్టుచేయగా; అతిరౌ(ద్రంబునన్‌= మిక్కిలి కోపముతో; పెనంగు= యుద్దంచేసే; 
ఆ సమయంబునన్‌= ఆ వేళలో 


తాత్సర్యం: కౌరవపాండవులు యుద్దానికి మోహరించినప్పుడు భీష్ముడు కూర్మవ్యూహాన్ని ఏర్పరచాడు. ధర్మరాజు 
దాన్నిచూచి, ధృష్టద్యుమ్నుడితో 'కౌరవులు పన్నిన కూర్మవ్యూహాన్ని చూచావుకదా! దీనికి ఈడైన వ్యూహం ఏదో 
దాన్ని నీవు ఏర్పాటుచేయుము” అన్నాడు. ధృష్టద్యుమ్నుడు దానికి ఈడైన శృంగాటకవ్యూహాన్ని పన్నాడు. ఈ విధంగా 
రెండు సైన్యాలూ వ్యూహాలు తీర్చుకొని ఉత్సాహంతో యుద్దానికి సిద్దంకాగా, నగారాల, మృదంగాది వాద్యాల 
శబ్దాలు మిన్నుముట్టగా- కౌరవపాండవులు తలపడ్డారు. ఆయుధాల సమూహాలు ఒండొంటి ఒరపిడిచేత పొగలేని 
మంటలు ఎగబాకాయి. తొందరపాటుతో కదలే రథాలు, ఏనుగులు, గుర్రాలు, భటులు. వీటి ఘట్టనలతో లేచిన 
ధూళి ఆకాశాన్ని ఆవరింపకుండా ఆయా పెక్కు సేనలయొక్క నెత్తురు ధారల వర్షంతో అణగిపోయింది. ఇంతటి 
పెనగులాట జరిగే సమయంలో- (తరువాతి పద్యంతో అన్వయం) 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 323 


క మీతండ్రి సింహనాద । స్పీతముఖుం డగుచు నాత్మసేన గడచినన్‌ 
భీతిం బాండవయోధ । వ్రాతము మార్మొనక యొది(గె వసుధాధీశా! 70 


ప్రతిపదార్థం: వసుధా+అధీశా!= భూమికి భర్తవగు ఓ ధృతరాష్ట్ర మహారాజా! మీ తం(డ్రి= నీయొక్క తం(డ్రియెన భీష్ముడు; 
సింహనాద స్పీతముఖుండు+అగుచున్‌= సింహనాదం చేయటంలో (ప్రకాశించే ముఖం కలవాడు అయి; ఆత్మసేనన్‌= తనయొక్క 
సేనను; కడచినన్‌= దాటిరాగా; పాండవయోధ(వాతము= పాండవసైన్యంలోని వీరులయొక్క సమూహము; భీతిన్‌= భయముతో; 
మార్కొనన్‌= ఎదిరించగా; ఒదిగాన్‌= తొలగినది. 


తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీష్ముడు బాగా బొబ్బలు పెట్టుతూ తన సైన్యానికి ముందుభాగాన్ని చేరగా 
పాండవసేనలోని మహావీరులందరూ ఆ భీష్ముణ్ణి ఎదిరించలేక మారుమూలలకు తొలగారు. 


చ.  అనిలతనూజు( డొక్కరు(డు । నార్హుచు ९53९९ సూతు( జం 

పిన రథ మీడ్డికొంచుC గురు । బృందము గొందల మంద నశ్వముల్‌ 

వెనుకకు బాటి నప్పు పృధి । వీవర! పాండవ సేన యుబ్జై నీ 

తనయుడు భీము( గట్టెదుర(। దాక సునాభు(డు విక్రమోద్ద్ధతిన్‌. 71 
ప్రతిపదార్థం: పృథివీవర!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అనిలతనూజు(డు= వాయుదేవునికొడుకు- భీముడు; ఒక్కరు(డున్‌= ఒక్కడే; 
ఆర్చుచున్‌= బొబ్బలు పెడుతూ; భీష్మున్‌; ఎదిర్భి= డీకొని; సూతున్‌= సారథిని; చంపినన్‌= చంపగా; కురుబ్బందము= కౌరవుల 
గుంపు; కొందలము+అందన్‌= కలతచెందగా; అశ్వముల్‌= గుర్రాలు; రథమున్‌= తేరును; ఈడ్చికొంచున్‌= లాగికొంటూ; 
వెనుకకున్‌= వెనుకకు; పాటెన్‌= పరుగెత్తాయి; అప్టు= ఆ సమయంలో; పాండవసేన= పాండవులయొక్క సైన్యం; ఉబ్బెన్‌= సంతోష 
పడినది; నీ తనయు(డు= నీ కొడుకు; సునాభు(డు= సునాభుడనేవాడు; విక్రమ+ఉద్దతిన్‌= పరాక్రమం యొక్క అతిశయం 
తో; భీము కడు+ఎదురన్‌= భీముడికి చాలా దగ్గరగా; తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 
తాత్సర్యం: భీము డొక్కడే పెనుబొబ్బలుపెట్టుతూ భీష్ముడిని ఎదిరించాడు. ఆతడి సారధిని హతమార్చాడు. కౌరవ 
సైనికులందరూ కంగారుపడుతూంటే గుర్రాలు రథాన్ని లాక్కొని వెనక్కి పరుగెత్తి వెళ్ళాయి. ఆ పట్టులో పాండవసేన 
చాల ఉత్సాహంబచెందింది. నీ కొడుకు సునాభుడనేవాడు పరాక్రమంతో చాలా దగ్గరకువచ్చి భీముడిని ఎదుర్కొన్నాడు. 


సునాభుడు మొదలగు కురుకుమారులు భీమునిచేం జచ్చుట (సం. 6-84-12) 


ఆ. అట్లు దాంకుటయు బకాంతకు( డంత్యకా । లాంతకుండు వోలె నలిగి బొమలు 

ముడివడంగ నొక్క వెడం దయమ్మున( దల । నటికి వైచి పెలుచ నవ్వె 55९2] 72 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అట్టు= ఆ విధంగా; తాకుటయున్‌= ఎదుర్కోగా; బక+అంతకు(డు= బకుడనే 
రాక్షసుణ్ణి చంపిన భీముడు; అంత్యకాల+అంతకుండున్‌+పోలెన్‌= ప్రళయకాలంలోని యముడి మాదిరి; అలిగి= కోపించి; బొమలు 
ముడి+పడంగన్‌= కనుబొమ్మలు ముడిఏర్పడగా (కోపసూచకం); ఒక్క= ఒక్కటైన; వెడ(ద= విశాలమైన; అమ్మునన్‌= బాణంతో; 
తలన్‌= తలను; నటికివైచి= నరికివేసి; పెలుచన్‌= బిగ్గరగా; నవ్వెన్‌= నవ్వాడు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర! ఆ విధంగా సునాభుడు, బకాసురుణ్ణికూడా చంపిన మహావీరుడైన భీముణ్ణి 
ఎదుర్కొన్నాడు. ఆ భీముడు యమధర్మరాజు మాదిరిగా నిండా అలిగిన లక్షణాన్ని సూచించే కనుబొమలముడి 
ఏర్పడగా, ఒక్క పదునైన బాణంతో ఆ సునాభుడి తల నరికి విరగబడి నవ్వాడు. 


324 శ్రీనుదాంధ్ర మహాభారతము 


అనతారిక: సునాభుడి సోదరులు ఏడుగుర్ని భీముడు చంపుతాడు. 


వ. ఇట్లు సునాభుండు వడుట గనుంగొని కోపాటోపంబున( దత్పోదరులగు నాదిత్యకేతుండును, 
నపరాజితుండును, బహ్వాశియు(, బండితుండును, గుండధారుండును, విశాలాక్షుండును, మహోదరుండును 
వృకోదరుపై నొక్కపెట్ట కదిసి పెక్కు విధమ్ములగునమ్ములం బెక్కింట నొప్పించిన నప్పాండవ వీరుండు 
రోషాతిభీషణుండై యేరికిం దేటి చూడ రాక పటుభల్లంబున, నతినిశితక్షురప్రముఖంబున, శితప్రదరంబున, 
శాతక్ట్షురికాముఖంబున, దీప్పార్థ ఛంద్రాంబకంబున, ఖరనారాచంబున( గ్రూరబాణంబున(C 
నక్కుమారసప్త్రకంబు సమవర్తి సమీపంబున కనిచినం దక్కటికుమారు లుక్కుదక్కి వెబిగుపడి యంతంత 
నొదింగిన. 73 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సునాభుండు= సునాభుడనేవాడు; పడుటన్‌= చచ్చుటను; కనుంగొని= చూచి; కోప+ఆటోపంబునన్‌= 
కోపంతోనైన వేగిరపాటుతో; తద్‌+సోదరులు+అగు= ఆ సునాభుడికి తోడబుట్టువులైనట్టి 1,ఆదిత్యకేతుండును; 2.అపరాబితుండును; 
3.బహ్వాశియు; 4.పండితుండును; 5.కుండధారుండును; 6.విశాలాక్టుండును; 7.మహోదరుండును; వృక+ఉదరుపైన్‌= భీముడిమీదికి; 
ఒక్కపెట్ట= ఒక్కసారిగా; కదిసి= సమీపానికి వెళ్ళి; పెక్కువిధమ్ములు+అగు= నానా (ప్రకారాలైన; అమ్ములన్‌+పెక్కింటన్‌= 
అనేకబాణాలతో; నొప్పించినన్‌= బాధకలిగించగా; ఆ+పాండవవీరుండు= వీరుడైన ఆ భీముడు; రోష+అతి భీషణుండు+ఐ= 
కోపంచే మిక్కిలి భయంకరుడై; ఏరికిన్‌= ఎవరికిగాని; తేజి చూడరాక= ఎగాదిగా చూట్టానికి సాధ్యంకాక; పటుభల్లంబునన్‌= 
గట్టి బల్లెంతో; అతి నిశిత క్షుర ప్రముఖంబునన్‌= అతి పదునైన అర్హచం(ద్రబాణపుకొనతో; శితప్రదరంబున(న్‌)= వాడియెన 
బాణంతో; శాతక్షురికా ముఖంబునన్‌= మంగలి కత్తివంటి వాడిఅయిన ఆయుధంతో; దీప్త్ర+అర్హచం[ద్ర+అంబకమునన్‌= బాగా 
వెలిగే అర్దచంద్రాకారపు; బాణంతో; ఖరనారాచంబునన్‌= వాడిబాణంతో; క్రూరబాణంబునన్‌= కఠినమైన బాణంతో; ఆ+కుమార 
సప్తకంబున్‌= ఆ నీ కుమారులు ఏడుగురిని; సమవర్తి సమీపంబునకున్‌= యమధర్మరాజు దగ్గరకు; అనిచినన్‌= పంపగా; తక్కటి 
కుమారులు= మిగిలిన నీ కొడుకులు; ఉక్కు= బలం; తక్కి= వదలిపెట్టి; వెబగుపడి= భయపడి; అంతన్‌+అంతన్‌= అక్కడక్కడ; 
ఒది(గినన్‌= నక్కినవారు కాగా. 

తాత్సర్యం: సునాభుడు భీముడిచేత చావటాన్ని అతడి సోదరులు ఏడుగురూ చూచారు. వారందరూ దొమ్మిగా 
ఒక్కసారిగా ఆ భీముడిమీదపడి, నానావిధాలైన బాణాల వర్షాలు కురిపించి ఆతడికి చాలా బాధకలిగేట్టు చేశారు. 
దానితో ఆ కుంతీకుమారుడికి అంతా ఇంతా అనరాని రోషం కలిగింది. ఎవరికీ తేరిపారచూడటానికి కూడా 
సాధ్యంకానివాడై, ఆ సోదరులను (క్రమంగా ఉక్కుబల్లెంతో ఆదిత్యకేతుడిని, పదునుగల క్షురప్రముఖమనే 
ఆయుధంతో అపరాజితుడిని, చురుకుగల బాణంతో బహ్యాశి అనేవాడిని, మంగలికత్తివంటి ఆయుధంతో 
పండితుడిని, జ్వలించే అర్హచం(ద్రాకారపు బాణంతో కుండధారుడిని, కరుకైన బాణంతో విశాలాక్టుడిని, కటువైన 
బాణంతో మహాధరుడిని, - ఇట్లా ఆ ఏడుగురినీ చంపాడు. దీన్ని చూచి తక్కిన నీ కుమారులందరూ ధైర్యాన్ని 
వదలి భయంతో తొలగిపోయారు. 


తే. “నాడు సభ నాడినంతయు నే(డ చేయు । నట్టు లున్నా(డు మొనతల ననిలసుతు(డు 
విదురుపలుకులు దలకూడె వేయు నేల? । యనుచు 2568८ జూచుచుండిరి మనుజపతులు. 74 


ప్రతిపదార్థం: అనిల సుతు(డు= భీముడు; నా(డు= ఆ దినం; సభన్‌= కౌరవుల సభలో; ఆడిన= పలికనదానిని; అంతయున్‌= 
పూర్తిగా; నేడు+అ= ఈనాడే; మొనతలన్‌= యుద్దంలో; చేయు+అట్టులున్‌= చేసే మాదిరిగా; ఉన్నాడు; విదురుపలుకులు= 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 325 


విరుదునియొక్క మాటలు; తలకూడెన్‌= సిద్దించాయి (కార్యరూపం తాల్సాయి); వేయున్‌+ఏల?= ఇక వేయి మాటలెందుకు?; 
అనుచున్‌= అని అంటూ; మనుజపతులు= రాజులు; వెజున్‌= ఆశ్చర్యంతో; చూచుచుండిరి= చూస్తూ ఉండిపోయారు. 
తాత్సర్యం: 'భీముడానాడు సభలో చేసిన |ప్రతిజ్ఞలన్నీ ఈనాడు యుద్దంలో నెరవేర్చేటట్టున్నాడు. విదురుడు చెప్పిన 
నీతి మాటలు ఈ దినం సార్థకం కాబోతున్నాయి. ఇక వెయ్యి మాట లెందుకు?' అని రాజులందరూ ఆశ్చర్యంతో 
చూస్తూ ఉండిపోయారు. 


క, “నీవు తనూజుల దుర్విన । యావేశం బుడుపవైతి వది దుర్దశలం 
గావింప నింక జావక । పోవచ్చునె వారి కనిలపుత్రుని చేతన్‌. 75 


ప్రతిపదార్థం: నీవు= (ధృతరాష్ట్రుడవైన) నీవు; తనూజుల= కొడుకులైన దుర్యోధనాదులయొక్క; దుర్వినయ+ఆవేశంబున్‌= 
అవినీతిచే ఒడలు తెలియకపోవటాన్ని; ఉడుపవు+ఐతివి= పోగొట్టకపోయావు; అది= ఆ అవినీతిని పోగొట్టకపోవడం; దుస్‌+దశలన్‌= 
చెడ్డ అవస్థలను; కావింపన్‌= కలిగించగా; ఇంకన్‌= ఇక మీద; వారికిన్‌= ఆ దుర్యోధనుడు మున్నగువారికి; అనిలపు(త్రునిచే తన్‌= 
భీముడిచేత; చావన్‌= చనిపోక; పోవచ్చునె?= తప్పించుకొనవచ్చునా?. 


తాత్సర్యం: 'ధృతరాషష్ట్ర మహారాజా! నీ కొడుకులయొక్క అవినీతిచేనైన దుష్టచేష్టలను అరికట్టకపోయావు. ఆ నీ చేతగాని 
తనం ఇప్పుడిన్ని కష్టాలకు కారణమైంది. ఇక ఆ దుర్యోధనాదులకు, ९ భీముడివల్ల చావు తప్పుతుందా? తప్పదు. 


వ. అది యట్లుండె నప్పుడు సుయోధనుండు దనచుట్టు నున్నయోధవీరులం గలయం గనుంగొని భీమసేను 
మార్మొనం బంచి భీష్మ కడకుం జని శోకగద్గ్దదకంఠుం డగుచు నతనితో ని ట్లనియె. 76 
ప్రతిపదార్థం: అది= ఆ సంగతి; అట్టు+ఉండెన్‌= అట్టా ఉంది; అప్పుడు= ఆ సమయంలో; సుయోధనుండు; తన= తనయొక్క; 
చుట్టున్‌= తనచుట్టూ; ఉన్న= ఉన్నటువంటి; యోధవీరులన్‌= భటులను, శూరులను; కలయన్‌+కనుంగొని= కలయజూచి; భీమసేనున్‌; 
మార్కొనన్‌= ఎదిరించుటకు; పంచి= పంపించి; భీష్ము కడకున్‌= భీష్ముడివద్దకు; చని= వెళ్ళి; శోక గద్గద కంఠుండు+అగుచున్‌= 
దుఃఖంచేత బొంగురుపోయిన కంఠస్వరంగలవాడై; అతనితోన్‌= ఆ భీష్మాచార్యునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ సంగతి అట్లా ఉండినది. అప్పుడు దుర్యోధనుడు తనచుట్టూ ఉన్నట్టి భటులనూ, శూరులనూ 
చూచి భీముడితో యుద్దం చేయడానికి వెళ్ళుమన్నాడు. తానేమో భీష్ముడివద్దకు వెళ్ళాడు. దుఃఖంచే 
బొంగురుపోయిన కంఠస్వరంతో ఆయనతో ఇట్టా అన్నాడు. 
అవతారిక: భీముడిచేత తన తమ్ములు చావడం చూచాడు. దుఃఖంతో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్ళి, ఆయన వారిని 
కాపాడలేదని బాగా యుద్దంచేయలేదని ఎత్తి పొడుపు మాటలంటాడు. 
&. “ఇమ్మెయింగిట్టి వాయుసుతు(। డేపున( గోలుమసంగి పొంగి నా 

తమ్ముల జంపా నకట! । తప్పక చూచెదు గాని రోషశో 

కమ్ములు లేవు తోడుపడ(। గా దని నిల్లితొ యున్నవారు నొ 

క్కుమ్మడి( జావ( గోరి యిటు । లూరక యుండితొ కౌరవోత్తమా!' 77 


ప్రతిపదార్థం: కౌరవ+ఉత్తమా!= కురువంశపు రాజులలో గొప్పవాడైన ఓ नेष]; వాయుసుతుండు= వాయుదేవుడి కుమారుడు 
భీముడు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; కిట్టి= దగ్గరకువచ్చి; ఏపునన్‌= అతిశయంతో; కోలుమసంగి= మిక్కిలి విజృంభించి; పొంగి= 


326 శ్రీనుదాంధ్ర మహాభారతము 


640४; నా తమ్ములన్‌= నా యొక్క తోబుట్టువులను; చంప(గాన్‌= చంపుతుండగా!; అకట!= అయ్యో!; తప్పక= చేసేదిలేక; 
చూచెదు= చూస్తున్నావు; కాని= అంతేగాని; రోషశోకమ్ములు= రోషంగాని దుఃఖంగాని; లేవు= (నీలో) అగుపించవు; తోడుపడన్‌ 
కాదు+అని= సహాయపడుట తగదని; నిల్చితి+ఒ= ఊరకున్నావో; ఉన్నవారున్‌= మిగిలి ఉండేవారు కూడా; ఒక్క+ఉమ్మడిన్‌= 
ఒకేసారిగా; చావన్‌+కోరి= చావాలి అని వాంఛించి; ఇటులు= ఈ విధంగా; ఊరక ఉండితి+ఒ= మిన్నకున్నావో! 


తాత్సర్యం: ఓ కౌరవోత్తమా! ఈ విధంగా మోదికి వచ్చి భీముడు అతిశయంతో మిక్కిలి విజృంభించి ఉప్పొంగి 
నా తమ్ములను చంపగా అయ్యో! తప్పకుండా చూస్తున్నావు గాని నీకు కోపం కానీ, దుఃఖం కానీ రాలేదు. 
తోడ్సడకూడదని నిలబడి పోయావో? లేక ఉన్నవారందరూ ఒక్కసారిగా చావనీయమని ఇట్లా ఊరకున్నావో? 


వ. అనిన విని నదీసూనుండు దాను నెదురు శోకించి యతని కి ట్లనియె. 78 


ప్రతిపదార్థం: అనినన్‌= దుర్యోధనుడిట్లా అనగా; విని; నదీసూనుండు= గంగాపుత్రుడు- భీష్ముడు; తానున్‌= తానుకూడ; 
ఎదురు= శోకించి; దుర్యోధనుడితోపాటు దుఃఖపడి; అతనికిన్‌= ఆ దుర్యోధనుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: దుర్యోధను డాడిన పలుకులు విని, భీష్ముడు అతనితోపాటు తానూ దుఃఖం చెంది, దుర్యోధనుడితో 
ఇట్లా అన్నాడు. 
క “ఇది మున్న యేను ద్రోణుడు । విదురుండును జెప్పినదియ విన వప్పుడు బె 

ట్టిదు లగుపాండుతనూజుల । కెదు రై నిర్ణింప వశమె? యీశున కైనన్‌. 79 


ప్రతిపదార్థం: ఇది= పాండవులచే మీరు (దుర్యోధనాదులు) భంగపడుతారనేది; మున్ను+అ= ముందుగానే; ఏను= భీష్ముడనైన 
నేను; ద్రోణు(డు= ధనురాచార్యుడైనట్టి ద్రోణుడు; విదురుండునున్‌= నీతిమంతుడైన విదురుడున్నూ; చెప్పినది+అ= చెప్పినట్టిదే; 
అప్పుడు= ఆ సమయంలో; వినవు= నీవు వినకపోతివి; బెట్టిదులు+అగు= ఉద్దతులైన; పాండుతనూజాులకున్‌= పాండురాజు 
కొడుకులకు; ఎదురు+ఐ= ఎదురుగా నిలబడి; ఈశునకున్‌+ఐనన్‌= పరమేశ్వరుడికైనా; 2055 = జయించడానికి; వశమె?= 
సాధ్యమా? కాదని భావం. 


తాత్సర్యం: £, దుర్యోధనా! ఇప్పటి ఈ ఆపత్తు ఉప్పతిల్చుతుందని ఏనాడో నేను, (ద్రోణాచార్యుడు, విదురుడు 
నీకు చెప్పాము. కాని మా మాటలప్పుడు లెక్కచేయకుంటివి. మహాపరా(క్రమవంతులైన పాండవులకు ఎదురుగా 
నిలిచి జయించటానికి ఈశ్వరుడికికూడా సాధ్యం కాదు. ఇక మనబోటి వాళ్ళు ఎంతమాత్రం? 


తే. మనకుమారులలోన నయ్యనిలతనయు । బారి కగపడువాని నెవ్వారి కైన 
గావ( దలకొన శక్యంబు గాదు మనకు । 5८5९८ బనిలేదు దీనికి నధిపతనయ! 80 


ప్రతిపదార్థం: అధిప తనయ!= రాజకుమారా దుర్యోధనా!; మన కుమారులలోనన్‌= మన ధృతరాష్ట్రుడి కొడుకులలో; ఆ+అనిల 
తనయు బారికిన్‌= ఆ భీముడికి యుద్దపు మార్గంలో; అగపడువానిన్‌= కనిపించేవాడిని; కావన్‌= కాపాడ్డానికి; ఎవ్వారికిన్‌+ఐనన్‌= 
ఎలాంటి శూరుడికైనా; తలకొనన్‌= ప్రయత్నించుటకు; శక్యంబు+కాదు= సాధ్యంకాదు; దీనికిన్‌= సాధ్యంకాదనే ఈ విషయానికి; 
మనకున్‌= కౌరవులైన మనకు; అడలన్‌= చింతించవలసిన; పనిలేదు= అవసరం లేదు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 327 


తాత్సర్యం: దుర్యోధనా! కౌరవ కుమారులలో ఎవడైనా ఆ భీముడికెదురైతే, అట్టివాడిని కాపాడటానికి 
ప్రయత్నించడానికి కూడా ఎట్టి శూరుడికైనా సాధ్యం కాదు. ఈ దుస్థితిని గూర్చి మనం ఏడవవలసినపని లేదు. 


క  వీరస్వర్గము ధనముగ(। బోరుము నీ వింక నొండుబుద్దు లుడుగు ८ 
బోరెద నోపినమెయి[ దెగి । పోర(గ జయమైన దాని 289८ ద్రోచెదమే! 81 

ప్రతిపదార్థం: నీవు= దుర్యోధనుడవైన నీవు; ఇంకన్‌= ఇక మీదట; వీరస్వర్గము= వీరస్వర్గమే; ధనముగన్‌= ధనంగా; పోరుము= 

యుద్దంచెయ్యి; ఒండు బుద్దులు= వేరే బుద్దులు (ఆలోచనలు); ఉడుగుము= వదిలిపెట్టుము; ఏన్‌= నేను (భీష్ముడు); 
ఓఒపినమెయిన్‌= శక్యమయినంత; తెగి= సాహసించి; పోరెదన్‌= యుద్దంచేస్తాను; పోర(గన్‌= యుద్దంచేస్తే; జయము+ఐనన్‌= 
మనకు జయం కలిగితే; దానిన్‌= ఆ జయాన్ని; పోన్‌+(త్రోచెదము+ఏ?= అవతలకు నెట్టివేస్తామా? 

తాత్సర్యం: దుర్యోధనా! నీ వింక వీరస్వర్గాన్నే ధనంగా కోరి యుద్దంచేయుము. అంతేగాని వేరే ఆలోచనలు 

అనగా రాజ్యంమీద ఆశను విడిచిపెట్టుము. నేనేమో చేతనయినంతగా తెగించి యుద్దంచేస్తాను. ఒక వేళ జయం 

మనదైతే ఆ జయాన్ని కాదంటామా!' 

వ. అనియె నని చెప్పిన విని వైచిత్రవీర్యుండు. 82 

ప్రతిపదార్థం: అనియెన్‌= భీష్ముడన్నాడు; అని చెప్పినన్‌= అని సంజయుడు చెప్పగా; విని= ఆలకించి; వైచిత్రవీర్యుండు= 

విచిత్రవీర్యుని కొడుకు- ధృతరాష్ట్రుడు. 

తాత్సర్యం: భీష్ముడు దుర్యోధనుడితో చెప్పిన మాటలను సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అప్పుడు 

ధృతరాష్ట్రుడు. 

తే “గురుడు భీష్ముడు గలుగంగం గురుకుమారు । లిట్టు వొలిసెదరే మున్నయింతవట్టు! 
దల్లియును నేను జెప్పిన బొల్ల సేసి । దాని ఫల మిప్పు డా సుయోధనుడు గనియె. 83 

ప్రతిపదార్థం: గురు(డు= ద్రోణాచార్యుడు; భీష్ముండున్‌= భీష్ముడున్నూ; కలుగంగన్‌= మనపక్షంలో ఉండగా; కురుకుమారులు= 

కౌరవపుత్రులు; ఇట్టు= ఈ మాదిరి; పొలిసెదరే!= చస్తారా!; మున్ను+అ= మునుపే; ఇంత+పట్టు= ఇదంతా; తల్లియునున్‌= 
© గాంధారి; ఏనున్‌= నేను (ధృతరాష్ట్రుడు); చెప్పినన్‌= చెప్పగా; పాల్ల+చేసి= వ్యర్థంచేసి; దాని ఫలము= ఆ మాటలు 
విననిదానియొక్క ఫలాన్ని; ఇప్పుడు= ఈనాడు; సుయోధనుండు= దుర్యోధనుడు; కనియెన్‌= చూచాడు. 

తాత్సర్యం: 'అ(స్ర గురువు (ద్రోణాచార్యుడు, దేవతలకు కూడా అజేయుడైన భీష్మాచార్యుడు ఈ యిద్దరున్నూ 

మన పక్షాన ఉండి యుద్దంచేస్తూంటే ఇందరు కుమారులు చావడమా? భవిష్యత్తులో కలిగే ఈ విపత్తునంతా 

ముందుగానే గాంధారి, నేనూ ఎంతగానో చెప్పినప్పటికి ఆ దుర్యోధనుడు దాన్ని పెడచెవిని పెట్టాడు- దాని ఫలం 
ఇప్పుడు అనుభఎస్తున్నాడు. 

వ. ఇంక నమ్మాటలాడుట గతజలసేతుబంధనంబు దానిం జాలింపు మట్లు కురుకుమారుల చావు గనుంగొని 
గాంగేయకుంభసంభవులు పదంపడి యేమి సేసి రని యడుగుటయు, సూతనందనుం డంబికా నందనున 
కిట్లను, २४०४०८० భయంకరాకారుం డై మారుతిపయిం దేరు వటిపె, నతనిం గని ధర్మనందనుండు 
సేయివీచిన ధృష్టద్యుమ్నశిఖండిసాత్యకులు దలకడచి యతనితో( దలపడి రంతకు మున్న 


328 శ్రీనుదాంధ్ర మహాభారతము 


దుర్యోధనుపనుపునC గవిసిన రథధికులమీ(దం జేకితాన ద్రౌపదేయసహితంబుగా సవ్యసాచి యడరె. 
నభిమన్యుండును హైడింబుండును ధార్తరాష్టులదెసం దటిమి రిత్తెఐింగున మూడు గట్టిమొత్తమ్ములు 
బెట్టిదంబు సేయ మన బలంబులుం బోక పెనంగుచుండె; నట్టియెడ. 84 


ప్రతిపదార్థం: ఇంకన్‌= ఇకమీదట; ఆ+మాటలు= ఆ పలుకులు; ఆడుట= చెప్పుకోవడం; గతజలసేతు బంధనంబు= 
ప్రవాహంపోయిన తరువాత కట్టకట్టడంవంటిది (వ్యర్థము); దానిన్‌= ఆ సమాచారాన్ని; చాలింపుము= వదలిపెట్టుము; అట్ల్టు= 
ఆ విధంగా; కురు కుమారుల చావున్‌= కురు కుమారుల మరణాన్ని; కనుంగొని= చూచి; గాంగేయ కుంభసంభవులు= గంగాదేవి 
కొడుకు- భీష్ముడు, కడవనుండి పుట్టిన |ద్రోణుడు- వీరిద్దరు; ఏమిసేసిరి= ఏం చేశారు; అని అడుగుటయున్‌= అని అడగ్గా; 
సూత నందనుండు= సూతుని కొడుకు సంజయుడు; అంబికానందనునకున్‌= అంబికయొక్క కొడుకైన ధృతరాష్ట్రుడికి; 
ఇట్లు+అనున్‌= ఈ విధంగా అంటాడు; భీష్ముండు; భయంకర+ఆకారుండు+ఐ= భయంకలిగించే రూపంకలవాడై; మారుతిపయిన్‌= 
భీముడిమీదికి; తేరున్‌= రథాన్ని; పజపెన్‌= తోలాడు; అతనిన్‌= ఆ భీష్ముడిని; కని= చూచి; ధర్మనందనుండు; చేయివీచినన్‌= 
చేతితో సైగచేయగా; ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకులు= ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి; తలకడచి= అతి(క్రమించి; అతనితోన్‌= 
© భీష్ముడితో; తలపడిరి= ఎదిరించారు; అంతకుమున్ను+అ= అంతకుముందుగానే; దుర్యోధను పనుపునన్‌= దుర్యోధనుడి 
ఆజ్ఞచేత; కవిసిన= 565; రథికులమీ(దన్‌= రథంలో కూర్చొని యుద్దంచేసేవారి మీదికి; చేకితాన (ठत సహితంబుగాన్‌= 
చేకితానుడు, (ద్రౌపది కొడుకులు- వీరితో కూడికొని; సవ్యసాచి= అర్జునుడు; అడరెన్‌= విజృంభించాడు; అభిమన్యుండును= 
సుభద్రకొడుకు అభిమన్యుడు; హైడింబుండును= హిడింబ అనే రాక్షసికొడుకున్నూ; ధార్తరాష్టునిదెసన్‌= దుర్యోధనుడున్న 
దిక్కునకు; తణీమిరి= కవిశారు; ఈ+తెబింగునన్‌= ఈ మాదిరిగా; మూ।డు; గట్టి= దిట్టవైన; మొత్తమ్ములు= గుంపులు; 
బెట్టిదంబు= క్రూరత్వాన్ని; చేయన్‌= చేయగా; మనబలంబులున్‌= మన కౌరవులయొక్క సైన్యంకూడా; పోక= వెనుకకు తిరగకుండా; 
పెనంగుచున్‌+ఉండెన్‌= యుద్దం చేస్తున్నాయి; అట్టియెడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఇక ఆ మాటలు చాలించు. ఇక అది గతజలసేతుబంధనంవలె ఉపయోగంలేనిది. ఆ కురుకుమారులు 
చావటాన్ని చూచి భీష్మద్రోణులు ఆపైన ఏంచేశారు?' అని ధృతరాష్ట్రుడు అడిగాడు. దానికి బదులు సంజయు 
డిట్లా చెప్పాడు. ‘భీష్ముడు భయంకరమైన ఆకారంతో భీముడున్న వైపునకు రథం పోనిచ్చాడు. దాన్ని చూచి ధర్మరాజు 
చేసన్నచేయగా ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకులు ముందుకువచ్చి ఆ భీష్ముడితో తలపడ్డారు. అంతకుముందే 
దుర్యోధనుడి ఆజ్ఞతో ఎగబడిన రథికులపైకి అర్జునుడు, చేకితానుడు ద్రౌపదీ పుత్రులతో కూడి ఎగబడ్డారు. 
అభిమన్యుడు, ఘటోత్కచుడు దుర్యోధనుడిపైకి ఉరికారు. ఈ విధంగా మూడు గట్టి సైన్యాలు చాలా కఠోరంగా 
యుద్దం సాగించాయి. కౌరవబలాలు వెనుకంజ వేయకుండా బాగా పోరుతూ వచ్చాయి. అప్పుడు- 
విశేషం: భీష్ముడు- అష్టవసువులలో ఒకడు. వసిష్టుడి శాపంవల్ల భీష్ముడుగా పుట్టాడు. శంతనురాజు తండ్రి, గంగాదేవి తల్లి. ఇతడు 
పరమ ధర్మాత్ముడు, మహావీరుడు. తండ్రి శంతనుడు దాసకన్యను వివాహం చేసికొనే సందర్భంలో తాను తండ్రి రాజ్యాన్ని కోరక, 
వివాహం చేసికొనక, ఊర్ష్యరేతుడయ్యాడు. 
క ద్రోణాచార్యు(డు ద్రుపద । క్షోణీశ్వరుమోహరంబు సుడివడ దివి గీ 

ర్వాణులు గీర్తింపయగ బటు । బాణపరంపర లనేకభంగుల( బటిపెన్‌. 85 
ప్రతిపదార్థం: దివిన్‌= ఆకాశంలో; గీర్వాణులున్‌= దేవతలు; కీర్తింప(గన్‌= పొగడగా; |ద్రోణాచార్యు(డు= విలువిద్యలో గురువు 
ద్రోణుడు; ద్రుపదక్షోణీశ్య్వరు= (ద్రుపద మహారాజుయొక్క; మోహరంబు= పన్నినవ్యూహాన్ని; సుడివడన్‌= చలించునట్టుగా; 
బాణపరంపరలు= బాణాల వరుసలను; అనేక భంగులన్‌= పెక్కు విధాలుగా; 2365296 = ప్రయోగించాడు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 329 


తాత్సర్యం: ద్రోణాచార్యుడు బలమైన పలురకాలైన బాణాలు ప్రయోగించి, (ద్రుపద మహారాజు పన్నిన వ్యూహాన్ని 
చిందరవందర చేశాడు. అప్పుడు ఆకాశంలో విమానాల నుండి చూస్తున్న దేవతలు ఆయన శౌర్యాన్ని ఎంతో 
పొగిడారు. 
క కరిఘటలు మీ(ద భీముడు | సరభసముగ నేయునారసంబుల @> డై 

ధరం బడి రూపటినను దిన । కరుకరముల( దమము విరియుగతి( దోంచె నృపా! 86 
ప్రతిపదార్థం: నృపా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; భీము(డు= భీముడు; కరిఘటలు= ఏనుగు గుంపులు; మీ(దన్‌= మీద; 
సరభసంబుగన్‌= వేగంతో; ఏయు= (ప్రయోగించునట్టి; నారసంబులన్‌= బాణాలచేత; మోడు+ఐ= మొద్దుబారి; ధరన్‌= నేలమీద; 
పడి= పడి; రూపు+అణినను= అవయవాలు తెగిపోగా; దినకరు కరములన్‌= సూర్యుని యొక్క కిరణాలచేత; తమము= చీకటి; 
విరియుగతిన్‌= చెదిరిపోయే మాదిరిగా; తోణెన్‌= అనిపించింది. 
తాత్సర్యం: ధృతరా(ష్ట్ర మహారాజా! భీముడు బలంగా వేసిన బాణాల దెబ్బకు ఏనుగుల గుంపులు మొద్దుబారి, 
అవయవాలు తెగిపోగా, నేలమీద పడ్డాయి. అది సూర్యకిరణాలు సోకగా చీకటి చెదరిపోయే విధంగా ఉండింది. 
విశేషం: అలంకారం: ఉపమ. 
క్త అటిముటీి గుట్టిపుదడముల । కుటికి కవలు రౌద్రరసమహ్మోగ్రాక్ళతు లై 

56985 నచ్చట రథములు । వటిప(గరాదయ్యె నుభయబలయోధులకున్‌. 87 
ప్రతిపదార్థం: కవలు= నకుల సహదేవులు; అణీముటి= సంభ్రమంతో; గుజ్జపుదడములకున్‌= గుజ్టాల దండుపైకి; ఉటీకి= 
దూకి; రౌద్రరస= రౌ(ద్రరసంచేత;మహా= అధికమైన; ఉ(గ్ర= భయంకరమైన; ఆకృతులు+ఐ= ఆకారంగలవారై; నజికినన్‌= 
నటికివేయగా; అచ్చటన్‌= ఆ యుద్దరంగంలో; ఉభయబలయోధులకున్‌= రెండు సేనలలోని భటులకు కూడా; రథములున్‌= 
రథాలను; 2369:3045= తోలుటకు; రాదు+అయ్యెన్‌= సాధ్యంకాలేదు. 
తాత్సర్యం: నకులుడు, సహదేవుడు శత్రువుల గుర్రపు దళాల మీదికి సంభ్రమంగా దూకి, రౌద్రరసంతో చూచేవారికి 
చాల భయంకరులై, చాలా గుర్రాలను నరికివేశారు. యుద్దభూమి అంతా చచ్చిన గుర్రాలతో నిండిపోయింది. 
అప్పుడు కురుపాండవసేనలలోని భటులు తమ రథాలను తోలడానికి కూడా దారి లేకపోయింది. 
తే. నరుడు రథధికజనంబుపై సరభసముగ । నేయ గేయూరహారతత్మాయశకల 

వితతి నిల యొప్పె రాలినవివిధ పుష్ప । పుంజమున( బొల్లు నుద్యానభూమి వోలె. 88 
ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; సరభసముగన్‌= తొందరపాటుతో; రధికజనంబు పైన్‌= రథంలో కూర్చుని యుద్దంచేసేవారిమీదికి; 
ఏయన్‌= బాణాలువేయగా; రాలిన= నేలపడినట్టి; వివిధ పుష్పపుంజమునన్‌= రకరకాల పూల కుప్పలతో; పొల్చు= ఒప్పునట్టి; 
ఉద్యానభూమిన్‌+పోలెన్‌= ఉద్యానవనం మాదిరి; కేయూర= బాహుపురులయొక్క; హార= దండలయొక్క; తద్‌+కాయ= ఆ 
చంపబడ్డ రథికుల శరీరాలయొక్క; శకల= తునుకలయొక్క; వితతిన్‌= సముదాయంచేత; ఇల= భూమి; ఒప్పెన్‌= ప్రకాశించింది. 
తాత్సర్యం: అర్జునుడు త్వరతో బాణాలువేసి రథికులను హతమార్చాడు. అప్పుడా యుద్దభూమి చచ్చిన 
రథికులయొక్క బాహుపురులతో, రత్నాలు చెక్కిన హారాలతో, శరీరాల అవయవాల తునుకలతో నేలపై రాలిన 
పలురంగుల పూల కుప్పలతో (ప్రకాశించే ఉద్యానవనంలా ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ. 


330 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. అప్పు డిరావంతుండు. 89 


ప్రతిపదార్థం: అప్పుడు= అర్జునుడు చాలామంది రథికుల్ని చంపిన సమయంలో; ఇరావంతుండు= అర్జునుడికి నాగకన్యకు 
పుట్టినవాడు. 


తాత్సర్యం: అట్టి సమయంలో ఇరావంతుడనేవాడు. 
క తురగనికరంబుతోడం । గురుసైన్యము ८७९०००८ జొచ్చుకోల్లల సూడం 

గర మొప్పె ఘనవిహంగో । త్మరముపయిం గవియు డేగతండంబుగతిన్‌. 90 
ప్రతిపదార్థం: తురగ నికరంబుతోడన్‌= గుర్రాల గుంపులో; కురుసైన్యమున్‌= కౌరవులసేనను; తజియన్‌= దగ్గజకువచ్చి; చొచ్చు= 
దూరునట్టి; కోల్తలన్‌= యుద్దసన్నాహాన్ని; చూడన్‌= చూడగా; ఘన= దట్టంగావున్న; విహంగ= పక్షులయొక్క; ఉత్కరము పయిన్‌= 
గుంపుమీదికి; కవియు= ఆక్రమించే; డేగతండంబుగతిన్‌= డేగలగుంపులాగా; కరము= మిక్కిలి; ఒప్పెన్‌= అమరింది. 
తాత్సర్యం: గుర్రాల గుంపుతో ఇరావంతుడు కురుసేన దగ్గరకు వెళ్ళి చొరబడటం చూస్తే దట్టంగా ఉండే 
పక్షులగుంపుమీదికి ఉరికే డేగ గుంపువలె ఉండింది. కౌరవుల సేన పక్షుల గుంపువలె, ఇరావంతుడి సైన్యం డేగ 
గుంపువలె అగుపించింది. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇ ట్లుక్కు మిగిలి యెక్కినయర్జుననందనుం గనుంగొని శకునితమ్ములు శుకుండును, శర్మవంతుండును, 
వృషకుండును, నార్జవుండును, గజుండును, గవాక్షుండును, గుట్టిపు మొత్తంబులతో నగ్గలిక నతనిపై 
వాహనంబులం బటిపి పెటుదివియక రాయిరాయి దా(కినట్లు దా(కి రయ్యిరువాయగును విచిత్రంబుగా6 బోర 
నయ్యార్వురు గాంధారకుమారులు నయ్యిరావంతుం బొదివి సెలకట్టెలవాట్ల డొంకెనపోట్ల నొప్పించిన 
బరిగోలలపోటులు దా౭కినం గినిసిన గంధగజంబు చందం బై, 91 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఉక్కుమిగిలి+ఎక్కిన= మిక్కిలి పరాక్రమంతో అతిశయించిన; అర్జుననందనున్‌= 
అర్షునుడికొడుకైన ఇరావంతుణ్ణి; కనుంగొని= చూచి; శకుని తమ్ములు; శకుండును; శర్మవంతుడును; వృషకుండును; 
ఆర్డవుండును; గజుండును; గవాక్టుండును; గుజ్బపు మొత్తంబులతోన్‌= గుర్రపు సమూహంతో; అగ్గలికన్‌= పూనికతో; అతనిపైన్‌= 
ఆ ఇరావంతుడి మీదికి; వాహనంబులన్‌= గుర్రాలను; పజిపి= తోలి; పిణు+తివియక= వెనక్కి మళ్త్లకుండా; రాయి= శిల; రాయిన్‌= 
శిలను; తా(కినట్టు= ఢీకొన్న విధంగా; తాశిరి= ఎదుర్కొనిరి; ఆ+ఇరువాగును= ఆ రెండు సేనలున్నూ; విచిత్రంబుగాన్‌= 
ఆశ్యర్యంగా; పోరన్‌= యుద్దంచేయగా; ఆ+ఆర్వురు= ఆ ఆర్హ్వురు; గాంధారకుమారులు= గాంధార రాజుయొక్క కొడుకులు; 
ఆ+ఇరావంతున్‌= ఆ ఇరావంతుడిని; పొదివి= కమ్ముకొని; సెలకట్టెల= బాణాల; వాట్లన్‌= దెబ్బలతో; డొంకెన= ఈటెలయొక్క; 
పోట్లన్‌= పొడుచుటచేత; నొప్పించినన్‌= బాధపెట్టగా; బరిగోలల= అంకుశాలయొక్క; పోట్లన్‌= పొడుపులతో; తా(కినన్‌= 
గ్రుచ్చుకోగా; కినిసిన= కోపంచెందిన; గంధ= మదించిన; గజంబు= ఏనుగుయొక్క చందంబు+ఐ= విధమై. 


తాత్సర్యం: ఎక్కువయిన పరా(క్రమంతో అతిశయించిన ఇరావంతుడిని చూచారు. శకుని తమ్ముళ్ళు ఆరుగురూ 
చాలా పూనికతో తమ గుర్రాల గుంపును వాడిమీదికి తోలారు. వెనక్కి తగ్గకుండా, రాయి రాతితో ఢీకొన్నట్టుగా 
రెండుపక్షాల వారూ చాలా ఆశ్చర్యంగా యుద్దం చేశారు. ఆరుగురూ ఆ ఇరావంతుడిని చుట్టుముట్టి బాణాలతో 
బాదారు, వంకర కొనలుగల ఈటెలతో పొడిచారు. అంకుశపు పొడుపు తినిన మదపుటేనుగు విధంగా కోపగించి. 


భీష్మపర్యము - తృతీయాశ్వాసము 331 
నిశేషం: అలం: ఉపమ. 


ఆ. అతడు ధన్వి యగుట నశ్వంబు( దొలయగ ८>८। టించి తిరిగి యా కడిందిమగల 
నారసములు పెక్కు నాటించి నొప్పించి । వెగడుపలిచె సురలు వొగడుచుండ. 92 


ప్రతిపదార్థం: సురలు= దేవతలు; పొగడుచుండన్‌= పొగడుచుండగా; అత(డు= ఆ ఇరావంతుడు; ధన్సి= విలుకాడు; అగుటన్‌= 
కావడంచేత; అశ్వంబున్‌= గుర్రాన్ని; తొల(గన్‌= పక్కకు పొయేటట్లుగా; దా(టించి= తప్పించి; తిరిగి= ప్రక్కకుమళ్ళి; ఆ కడింది= 
ఆ అసాధ్యులైన; మగలన్‌= శూరులను; నారసములు= బాణాలు; పెక్కు= అనేకములు; నాటించి= గ్రుచ్చుకొనేటట్లుచేసి; నొప్పించి= 
బాధకలిగించి; వెగడుపటిచెన్‌= తల్లడిల్లజేశాడు. 
తాత్సర్యం: ఆ ఇరావంతుడు విలుకాడు కాబట్టి తన గుర్రాలను ప్రక్కకు తప్పించి మరల తిరిగివచ్చి ఆ ఏరులపై 
పలుబాణాలు ప్రయోగించి నొప్పించాడు. అప్పుడు దేవతలందరూ ఆ ఇరావంతుడి శౌర్యాన్ని మెచ్చుకొన్నారు. 
వ.  అట్టియెడ. 93 
ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ఆ ఇరావంతుడు, పెక్కుబాణాలువేసి, శత్రువులకు అడలు పుట్టించే సమయంలో. 
ख. 2००86०९८ బడినొచ్చుట(। దనగుట్టము వడిన బడక ధరణికి ९०३०० 

చెను వెటిపు లేక పే రు । కున బటుఖడ్గంబు వెటికికొనుచు రయమునన్‌. 94 


ప్రతిపదార్థం: మును= ముందే; పోటులన్‌+పడి= పొడుపులుతిని; నొచ్చుటన్‌= బాధపడటంచేత; తనగుజ్జ్ణము= ఇరావంతునియొక్క 
గుర్రము; పడినన్‌= పడిపోగా; పడక= తాను (ఇరావంతుడు) క్రిందపడకుండా; వెబిపులేక= భయపడకుండా; పేరు+ఉక్కునన్‌= 
మిక్కిలి స్టైర్యంతో; పటుఖడ్గంబున్‌= దిట్టమైనకత్తిని; రయమునన్‌= వేగంతో; పెటికికొనుచున్‌= ఒరనుండి పైకి దూస్తూ; ధరణికిన్‌= 
భూమిమీదికి; లంఘించెన్‌= దూకాడు. 
తాత్సర్యం: అంతకుముందే ఇరావంతుడి గుర్రం బాగా దెబ్బలుతిని ఉండడంచేత నేలకు ఒరిగిపోయింది. 
ఇరావంతుడు కిందపడకుండా చాలా జా(గ్రత్తగా ధైర్యంతో ఒక గట్టి కత్తిని తీసికొని వేగంగా నేలమీదికి దూకాడు. 
వ. ఇట్లు భూచారి యయిన భుజగరాజదౌహిత్రుం జూచి యేచి యా సుబలసూనులు సుట్టుముట్టి. 95 
ప్రతిపదార్థం: ఇట్ల్టు= ఈ విధంగా; ఆ సుబలసూనులు= గాంధార రాజు సుబలుడి కుమారులు; భూచారి+అయిన= (పదాతి) 
భూమి మీద ఉండి యుద్దంచేసే వాడైన; భుజగరాజ దౌహి(త్రున్‌= సర్పాలరాజు కూతురి కొడుకైన ఇరావంతుణ్ణి; చూచి= దర్శించి; 
ఏచి= విజృంభించి; చుట్టుముట్టి= నాలుగు పక్కల (క్రమ్ముకొని; 
తాత్సర్యం: భూమిమీద నిలబడి యుద్దంచేసే ఆ ఇరావంతుడిని చూచి, ఆ ఆరుగురు అన్నదమ్ములు విజృంభించి 
చుట్లుముట్తాారు. 
€> €> 

విశేషం: ఇరావంతుడు కౌరవ్యుడనే సర్పరాజుకూతురు కొడుకు. 
క పొడువ(గ వ్రేయయగ నత(డుం । గడునుటి వగు నేర్పు కడిమికలిమిం ८5८ 

బడకుండ( గృపాణమ్మున( । గడు(జిత్రపుగతుల జడిసె( గైదువు లెల్లన్‌. 96 


332 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పొడువ(గన్‌= = సుబల సూనులు(తనను) బల్లాలతో గ్రుచ్చగా; ద్రేయ(గన్‌= కొట్టగా; అత(డున్‌= ఆ ఇరావంతుడు; 
కడున్‌= మిక్కిలి; ఉజవు+అగు= ఎక్కువైన; నేర్చు= సామర్థ్యము; కడిమి= పరాక్రమము వీనిని; కలిమిన్‌= కలిగియుండుటచేత; 
తనపైన్‌= తనమీద; పడక+ఉండన్‌= తనమీదపడకుండునట్టుగా; కృపాణమ్మునన్‌= ఖడ్గంతో; కైదువులు+ఎల్లన్‌= అన్ని 
ఆయుధాలను; కడున్‌= మిక్కిలి; చిత్రపుగతులన్‌= విచిత్రాలైన పోకడలతో; జడిసెన్‌= నివారించాడు. 

తాత్సర్యం: ఆ శకుని తమ్ములు ఆరుగురూ, ఇరావంతుడిని బల్హాలతో పొడిచారు. ఆయుధాలతో కొట్టారు. 
ఇరావంతుడు ఎక్కువ నేర్పు, సామర్థ్యం, పరా(క్రమం కలిగినవాడు కావటంచేత, ఆ శృత్రువులు ప్రయోగించిన అన్ని 
ఆయుధాలనూ, తన ఖడ్గంతో చిత్రవిచిత్రాలైన విధానాలతో అవి తనమీద పడకుండా చేసికొంటూ వాటి నన్నింటినీ 
ఖండించివేశాడు. 


వ. ఆ రౌతులు వీ(డు గాలుమానిసి యగుటం జేసి మనకు నొప్పింప వెరవుగాదయ్యెడు' నను 
దుర్విచారంబున. 97 
ప్రతిపదార్థం: ఆ రౌతులు= గుర్రాలనెక్కి యుద్దంచేసే ఆ ఆరుగురు; వీ(డు= ఈ ఇరావంతుడు; కాలుమానిసి= నేలపై నిల్చి 
యుద్దంచేసేవాడు (పదాతి) అగుటన్‌+చేసి= కావడంవల్ల; మనకున్‌= గాంధారరాజు కొడుకులైన మనకు; నొప్పింపన్‌= 
బాధపెట్టడానికి; వెరవు= సాధ్యము; కాదు+అయ్యెడున్‌= కాకుండా ఉన్నది; అను= అనునట్టి; దుర్‌+విచారంబునన్‌= చెడ్డ 
ఆలోచనతో. 
తాత్సర్యం: ఈ ఇరావంతుడు నేలపై నిలిచి యుద్దం చేస్తున్నాడు. మనమేమో గుర్రాలపై కూర్చొని యుద్దం 
చేస్తున్నాము కాబట్టి మనకు వీడిని హింసించడం సాధ్యంకాదు. అనే చెడ్డ ఊహలో పడినవారై. 
ఆ. ఆర్వురును గడంగి హయముల డిగి పటు । ఖడ్గదీప్తు లడర( గదియుటయును 
బ్రమరి తిరిగి వారి( బండ్రెండుదునియలు । సేసి క్రీడికొడుకు 2०९८8 యార్డె 98 
ప్రతిపదార్థం: ఆర్వురునున్‌= ఆ ఆరుగురు సోదరులున్నూ; కడంగి= ప్రయత్నపడి; హయములన్‌= గుర్రాల నుండి; దిగి= 
క్రిందికిదిగి; పటుఖడ్గదీప్రులు= దృఢమైనకత్తుల కాంతులు; అడరన్‌= వ్యాపించగా; కదియుటయును= దగ్గరకురాగా; క్రీడికొడుకు= 
అర్జునుడి కుమారుడు; (బ్రమరితిరిగి= చుట్టివచ్చి; వారిన్‌= ఆ శకుని సోదరులు ఆరుమందిని; పం(డైెండు= పన్నెండు; తునియలు= 
తునుకలుగా; చేసి= సలిపి; చెల(గి= చెలరేగి; ఆర్బెన్‌= బొబ్బరించాడు. 
తాత్సర్యం: ఆ ఆరుగురు సోదరులు గుర్రాలమీదినుండి నేలపైకి దిగారు. పదునైన దిట్టములైన ఖడ్ల్డాల చేతబట్టుకొని 
ఆ ఇరావంతుడి దగ్గరకు వచ్చారు. ఆ ఇరావంతుడు, చుట్టవచ్చి ఒక్కొక్కడిని, రెండుతుంటలచొప్పున ఆ ఆరుగుర్ని 
మొత్తం పన్నెండు తుంటలుగా నరికివేశాడు. వీరావేశంతో పెనుబొబ్బలు పెట్టాడు. 


అనతారిక: ఈ దృశ్యాన్ని చూచిన దుర్యోధనుడు ఇరావంతుడి మీదకి యుద్దానికి అలంబుసుడనే రాక్షసుడిని ఉసిగొల్పుతాడు. 
క उछ మందుచు( గురుపతి । రక్కసుతో ననియె 'నియ్యురగ దౌహిత్రుం 
డొక్క(డ మన సైన్యంబు । ల్వక్కడచుచు నున్నవా( డలంబుస! కంటే.” 99 


ప్రతిపదార్థం: కురుపతి= కురురాజు దుర్యోధనుడు; వెక్కసము= అసహనము; అందుచున్‌= పొందుచున్నవాడగుతూ; 
రక్కసుతోన్‌= రాక్షసుడితో; అలంబుస!= ఓ అలంబుసుడా!; ఈ+ఉరగదౌహితుండు= ఈ నాగరాజు కూతురి కొడుకు 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 333 


(ఇరావంతుడు); ఒక్కడు+అ; మన సైన్యంబుల్‌= మనయొక్క సేనలను; చక్కడణయచున్‌+ఉన్నవా(డు; సంహరిస్తూ ఉన్నాడు; 
కంటే?= చూచావా?; అనియెన్‌= అని అన్నాడు. 

తాత్సర్యం: ఆ ఆరుగురు గాంధారరాజు కుమారులను ఇరావంతుడొక్కడే చంపటాన్ని దుర్యోధనుడు చూచాడు. 
అతడికి వెక్కసపాటు ఎక్కువైంది. తన సమీపానవుండే రాక్షసుడితో “ఓ అలంబుసుడా! చూచావుగదా! అర్జునుడి 
కొడుకు ఇరావంతుడు ఒక్కడే మనసైన్యం మీద విరుచుకపడి అడగారిపోయ్యేట్టు చేస్తున్నాడు. 


అలంబుసునిచేత నిరావంతు(డు మృతుం డగుట (సం. 6-86-48) 
వ. అని యాతని వలను సూపినం గనుంగొని దైతేయనాథుండు. 100 


ప్రతిపదార్థం: అని= అనిచెప్పి; ఆతని= ఆ ఇరావంతునియొక్క; వలనున్‌= ఉన్నవైపును; చూపినన్‌= చూపించగా; ఆ 
దైతేయనాధథుండు= రాక్షస(ప్రభువైన ఆ అలంబుసుడు; కనుంగొని. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఇరావంతుడున్న దిక్కుచూపగా, ఆ అలంబుసుడు చూచి- (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. కడగి నడచి మాయ గావింప నయ్యిరా । వంతు నశ్వసేనయంతసేన 
వుట్టి వారిమీద బురికొని తలపడి । సమయం జేసి నదియు సమసె నధిప! 101 

(ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; కడంగ్గ= ప్రయత్నించి; నడచి= ఆ ఇరావంతుడి సమీపానికిపోయి; మాయన్‌= 
రాక్షస మాయను; కావింపన్‌= చేయగా; ఆ+ఇరావంతున్‌= ఆ ఇరావంతుడియొక్క; అశృసేన+అంత= గురాల సైన్యం ఎంత 
ఉన్నదో; అంత= ఆ పాటి; సేన= సైన్యం; పుట్టి= ఉప్పతిల్లి; వారిమీ(దన్‌= ఆ ఇరావంతుడి సైన్యాలమీద; పురికొని= (క్రమ్ముకొని; 
తలపడి= ఎదిరించి; సమయన్‌+చేసెన్‌= చంపివేసింది; అదియున్‌= మాయచేపుట్టిన ఆ సేనకూడా; సమసెన్‌= నశించింది; 
తాత్సర్యం: 2. ధృతరాష్ట్ర! ఆ అలంబుసుడు వేగంగా ఆ ఇరావంతుడున్న దిక్కుకు వెళ్ళాడు. తన మాయాబలంతో 
ఆ ఇరావంతుడి అశ్యసేన ఎంత ఉన్నదో అంత అశ్యసేనను తానూ పుట్టించాడు. మాయతో పుట్టిన ఆ అశ్యసేన 
ఇరావంతుడి అశ్యృ సైన్యాన్ని క్రమ్ముకొని, ఎదిరించి చంపివేసింది. తర్వాత ఆ మాయ గుర్రాల దండు కూడా నశించింది. 


వ. అయ్యిరావంతుండొక్కరుండును బొలివోని విక్రమంబున నలంబుసుని మార్మొనిరయంబు మెబయ మెటుంగు 
మెటిసినట్లు గవిసి కరవాలంబున విల్లు దునిమిన దనుజుండు వినువీథి కెసి మాయాశరంబుల నతని 
నొప్పించినం 68200 గగనంబునకు లంఘించి. 102 

ప్రతిపదార్థం: ఆ+ఇరావంతుండు= ఆ ఇరావంతుడు; ఒక్కరుండునున్‌= ఒంటరివాడైనప్పటికి; పొలిపోని= వ్యర్ణముకాని; 

విక్రమంబునన్‌= పరా(క్రమంతో; అలంబుసునిన్‌; మార్కొని= ఎదిరించి; రయంబు= వేగము; 3680595 = ప్రకాశింపగా; మెణుంగు= 
మెరుపు; మెణిసిన+అట్ల్టు= మెరిసిన విధంగా; కవిసి; కరవాలంబునన్‌= కత్తితో; విల్లున్‌= ధనుస్సును; తునిమినన్‌= తుంచివేయగా; 
దనుజుండు= రాక్షసుడు; వినువీథికి= ఆకాశమార్గానికి; ఎగసి= ఎగిరి; మాయాశరంబులన్‌= మాయచే పుట్టిన బాణాలతో; అతనిన్‌:= 

ఆ ఇరావంతుణ్ణి; నొప్పించినన్‌= నొప్పికలిగేటట్టు చేయగా; కోపించి; గగనంబునకున్‌= ఆకాశానికి; లంఘించి= ఎగిరి. 

తాత్సర్యం: ఆ ఇరావంతుడు ఒంటరివాడై పరాక్రమంతో ఆ అలంబుసుడిని ఎదిరించాడు. వేగంగా మెరుపు 

మెరిసినట్టు ఆ రాక్షసుడిమీద పడ్డాడు. కత్తితో వాడి వింటిని తుంటులు చేశాడు. అప్పుడు అలంబుసుడు ఆకాశానికి 
ఎగిరిపోయి, మాయాబాణాలు అతడిపై గుప్పించి, నొప్పించాడు. ఇరావంతుడు కూడా కోపంతో ఆకాశానికి ఎగిరి. 


334 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క ఘనఖడ్గంబున వానిం । దునుమ నలంబుసు(డు దోడుతో నుజ్జ్వల యౌ 
వనరూపము గ్రొత్తగ గై । కొని పెన(గంబెన(గ( బార్జుకొడు కచలుం దై. 103 


ప్రతిపదార్థం: పార్టుకొడుకు= అర్జునుడి కొడుకు ఇరావంతుడు; ఘనఖడ్గంబునన్‌= గొప్ప కత్తితో; వానిన్‌= ఆ అలంబుసుడిని; 
తునుమన్‌= నరికివేయగా; అలంబుసు(డున్‌= రాక్షసుడు; తోడుతోన్‌= వెనువెంటనే; ఉజ్జులయౌవన రూపమున్‌= (ప్రకాశిస్తున్న 
యౌవనంతో కూడిన రూపాన్ని; (క్రొత్తగన్‌= నూతనంగా; కైకొని= తీసికొని (గ్రహించి); పెన(గన్‌= చుట్టుకొని యుద్దంచేయగా; 
అచలుండు+ఐ= (ఇరావంతుడు) కదలికలేనివాడై; పెన(గన్‌+పెనయగన్‌= యుద్దంచేయగా. 

తాత్సర్యం: ఇరావంతుడు బలమైన కత్తితో అలంబుసుడిని నరికివేశాడు. వాడు వెంబడివెంబడిగానే (ప్రకాశిస్తుండే 
యౌవనరూపాన్ని అప్పటికప్పుడు కొత్తగా పొంది, యుద్దం చేశాడు. ఇరావంతుడుకూడా స్థిరంగా నిలబడి యుద్దంచేస్తుండగా. 


క జననీవంశంబున(గల । యనుపమమాయానుభావ మాత్మ దలణి శే 

షునిచందంబగు రూపం । 2०८ బేర్ణి యనేక నాగపుంజముతోడన్‌. 104 
ప్రతిపదార్థం: జననీవంశంబునన్‌= తల్లియొక్కవంశంలో; కల= ఉన్నటువంటి; అనుపమ= సాటిలేని; మాయా= 
ఇం(ద్రజాలవిద్యలయొక్క; అనుభావము= ప్రభావాన్ని; ఆత్మన్‌= మనస్సులో; తలణి= తలచుకొని; అనేకనాగపుంజము తోడన్‌= 
అనేకములైన నాగులయొక్క సమూహముతోకూడా; శేషుని= ఆదిశేషునియొక్క; చందంబు+అగు= విధమైన; రూపంబునన్‌= 
ఆకారంతో; పేర్చి= అతిశయించి. 
తాత్సర్యం: ఆ ఇరావంతుడు తనతల్లియొక్క నాగవంశంలో ఉండే సాటిలేని ఇంద్రజాల విద్యల ప్రభావాన్ని మనసులో 
తలచుకొన్నాడు. వెంటనే చాలా నాగుల సమూహంతో ఆదిశేషుడి మాదిరి రూపాన్ని ధరించి. 


చ. అడరిన దానవుండు గరు డాకృతి( గైకొని మాయతోడ ९2८ 
బడ భుజగంబులం బొదివి పట్టి రయంబున మ్రింగి యప్పు చే 
न నరుపట్టి కంఠము గృ పాణమునం దెగవ్రేయ మేదినిం 
బడి మొగ మొప్పె( బూరశశి భాతి వికారము లేని చెన్నునన్‌. 105 


ప్రతిపదార్థం: అడరినన్‌= (ఇరావంతుడు) విజృంభించగా; దానవుండు= అలంబుసుడు; గరుడ+ఆకృతిన్‌= గరుత్మంతునియొక్క 
ఆకారంవంటి ఆకారాన్ని; కైకొని= (గ్రహించి; మాయతోడన్‌= ఇం(ద్రజాలంచేత; లోన్‌+పడన్‌= అధీనంకాగా; భుజగంబులన్‌= 
సర్బాలను; పొదివి= (క్రమ్ముకొని; పట్టి= పట్టుకొని; రయంబునన్‌= వేగంగా; (మైంగి= తిని; అప్టు= ఆ సమయంలో; చేడ్సడు= 
బాధపడుతున్న; నరుపట్టి కంఠము= ఇరావంతునియొక్క మెడను; కృపాణమునన్‌= కత్తితో; తెగన్‌+(వ్రేయన్‌= నరికివేయగా; 
మేదినిన్‌= నేలమీద; పడి; వికారములేని= రూపముయొక్క మారుపాటులేనట్టి; చెన్నునన్‌= అందంతో; పూర్ణశశిభాతిన్‌= పున్నమినాటి 
చం(ద్రుడువలె; ఒప్పెన్‌= (అతడి ముఖం) ఒప్పింది. 

తాత్సర్యం: ఆ ఇరావంతుడు నాగులగుంపుతో అలంబుసుడిమీదికి ఉరికాడు. అప్పుడు ఆ రాక్షసుడు గరుత్మంతుడి 
ఆకారం ధరించి, ఇం|ద్రజాలంతో వాటిని అధీనంలోనికి తెచ్చుకొని, పట్టుకొని, అన్ని పాములనూ తిన్నాడు. అప్పుడు 
ఇరావంతుడు కొంచెం ఇరుకున పడ్డాడు. ఆ సమయం కనిఫొట్ట రాక్షసుడు ఇరావంతునిమెడ నరికివేశాడు. అతడి 
తల నేల పైబడింది. అయినా ఆ ఇరావంతుడి ముఖానికి చావు కళపట్టకుండా కళకళలాడుతూ పున్నమిచం|ద్రుడివలె 
ప్రకాళశిస్తూనే ఉన్నది. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 335 


విశేషం: అలం: ఉపమ. 

వ. అంత వియత్తలం బుదాత్తమిహిరమండలమండితమధ్యం బయ్యె నని చెప్పిన విని ధృతరాష్టుం 
డయ్యిరావంతుండు వడినం బాండవులును వారి యోధవీరులును జేసిన తెబంగు సెప్పు మనవుడు 
2902०4०८ డతని కిట్లనియె. 106 

ప్రతిపదార్థం: అంతన్‌= ఆ సమయంలో; వియత్‌+తలంబు= ఆకాశము; ఉదాత్త= గొప్పదైన; మిహిర= సూర్యునియొక్క; 

మండల= మండలంచేత; మండిత= అలంకరింపబడిన; మధ్యంబు+అయ్యెన్‌= మధ్యభాగం కలిగినదైనది; అని చెప్పినన్‌= అని 
చెప్పగా; ధృతరాష్ట్రుండు; ఆ+ఇరావంతుండు= ఆ అర్జునుడి కొడుకు; పడినన్‌= చావగా; పాండవులును= పాండురాజు 
కొడుకులున్నూ; వారి= ఆ పాండవ పక్షానికి చెందిన; యోధవీరులును= భటులు, శూరులు; చేసిన= నిర్వహించిన; తెణంగు= 
విధానమును; చెప్పుము= తెలియ చెప్పుము; అనవుడున్‌= అనగా; సంజయుడు; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; ఇట్టు అనియెన్‌. 
తాత్సర్యం: 'ఆ ఇరావంతుడు చచ్చిన సమయంలో మిట్టమధ్యాహ్నమైంది' అని సంజయుడన్నాడు. ధృతరాష్ట్రుడు 
ఇరావంతుడు చచ్చిన పిదప ఆ పాండవులు, వారి భటులు వీరులు అంతా ఏమి చేశారో చెప్పు” అని అడిగాడు 

"6 రా (ప్ర తో టా చె येष) 

సంజయుడు ధృతరాష్ట్రుడిత ఇట్లా దుః 

శా. తోడంబుట్టువుపాటు సూచి యలుకన్‌ దుర్వారశుం భద్దతిన్‌ 
హైడింబుండు, మహాసురేంద్రులు గజేం ద్రారూఢు లై సంగర 
క్రీడాలోలత( దన్ను మీటి విలయా గ్నింబోల దిక్టక్రమ 
ల్లాడన్‌ బెట్టుగ ९०२९ చొచ్చెం గురు సై న్యంబున్‌ మహ్మోగ్రంబుగన్‌. 107 

ప్రతిపదార్థం: తోడన్‌+పుట్టువు= తోడపుట్టిన వాడైన ఇరావంతుడి యొక్క; పాటు= చావు; చూచి; అలుకన్‌= కోపంతో దుర్వార 
శుంభత్‌+గతిన్‌= అడ్డగించలేని చాకచక్యంతో కూడిన పోకడతో; హైడింబుండు= హిడింబ కొడుకైన ఘటోత్కచుడు; 
గజ+ఇం|ద్ర+ఆరూఢులు+ఐ= గొప్ప ఏనుగులను ఎక్కినవారై; మహా+అసుర+ఇం|ద్రులు= గొప్ప రాక్షస శ్రేషులూ; సంగర 
శ్రీడాలోలతన్‌= యుద్దమనే ఆటలోని ఆసక్తిచేత; తన్నున్‌+మీటీ= ఆ ఘటోత్కచుడిని కూడా అతిక్రమించి; దిక్‌+చ(క్రము= 
దిక్కులయొక్క మధ్యభాగము; అల్లాడన్‌= కదలిపోవునట్టుగా; బెట్టుగన్‌= (వారి అండతో) బిగ్గరగా; ఆర్బి= బొబ్బలుపెట్టి; 
విలయ+అగ్ని+పోలన్‌= ప్రళయాగ్నిని పోలి; మహా+ఉ(గ్రంబుగన్‌= చాలా భయంకరంగా; కురుసైన్యంబున్‌= కౌరవుల సైన్యంలోకి; 
చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 

తాత్సర్యం: సోదరుడు మరణించటం చూచి ఘటోత్కచుడు కోపించి అనివార్యమైన వేగంతో ముందుకు వచ్చాడు. 

అతడి అనుయాయులైన రక్కసులు ఏనుగుల నెక్కి యుద్ద (క్రీడోత్సాహంతో అతడిని తలకడచి ప్రళయాగ్నివలె 

భాసించాడు. దిక్కులల్లాడగా పెడబొబ్బలు పెట్టుతూ కురుసైన్యంలోకి ఘటోత్కచుడు చొరబడ్డాడు. 

చ. కరమున నున్న శూలమున( గ్రమ్ముమెటుంగులు శత్రు సైన్య భీ 
కరములుగా గజాశ్వభట కాయములన్‌ గుదిగ్రుచ్చినట్లుగాC 
జెరువుచు వచ్చువాని( గురు సింహుడు సూచి మదాంధసింధురో 
త్మరరభసాతిభీషణముగా( గవిసెం బటువిక్రమోద్దతిన్‌. 108 

ప్రతిపదార్థం: కురుసింహు(డు= దుర్యోధనుడు; కరమునన్‌= చేతియందు; ఉన్న= పట్టుకొని ఉన్నట్టి; శూలమునన్‌; (క్రమ్ము= 

పైకి ఉబుకుచున్న; మెణుంగులు= కాంతులు (తళ తళలు); శృత్రుసైన్య భీకరములు+కాన్‌= విరోధుల సైనికులకు భయంకలిగించేవికాగా; 


336 శ్రీనుదాంధ్ర మహాభారతము 


గజ= ఏనుగుల యొక్కయు; అశ్వ= గుర్రాల యొక్కయు; భట= భటులయొక్కయు; కాయములన్‌= దేహాలను; గుది గుచ్చిన+అట్లుగాన్‌= 
వరుసగా పూలు గ్రుచ్చిన దండవలె; చెరువుచున్‌= (శూలానికి) గ్రుచ్చుకొంటూ; వచ్చువానిన్‌= వస్తున్న ఘటోత్కచుణ్ణి; చూచి= తిలకించి; 
మద= మదంచేత; అంధ= గుడ్డిదైన; సింధుర ఏనుగుల యొక్క; ఉత్కర= సమూహముయొక్క; రభస= వేగంవంటి వేగంతో; 
అతిభీషణముగాన్‌= చాలా భయంకరంగా; పటువి(క్రమ+ఉద్దతిన్‌= నేర్సుగల పరా క్రమంవల్ల కలిగిన గర్వంతో; కవిసెన్‌= ఎదుర్కొన్నాడు. 
తాత్సర్యం: ఘటోత్కచుడు చేత శూలంపట్టుకొని యుద్దంలోకి ఉరికాడు. ఆ శూలము నుండి పైకి వచ్చిన 
తళతళకాంతులు శత్రుసైనికులకు చాలా భయం కలిగించాయి. ఆ ఘటోత్కచుడు తన శూలానికి ఏనుగుల, 
గుర్రాల, భటుల దేహాలను వరుసగా ఒకదారంలోనికి రకరకాల పూలను గుచ్చినట్లుగా గ్రుచ్చుకొంటూ వచ్చాడు. 
దుర్యోధనుడు ఈ రాక్షసుణ్ణి చూశాడు. మదం పట్టడంవల్ల ముందు వెనుకలు తెలియని ఏనుగుల గుంపువలె 
మిక్కిలి వేగంతో నేర్పుగల పరా(క్రమంచేత చాలా ఉద్దతితో దుర్యోధనుడు వాని నెదుర్కొన్నాడు. 

క వంగాధిపతియు శౌర్యో । త్తుంగతనుండగుచు నీసుతుం డలర(గ దై 

త్యుం గదిసె గాఢమద మా । తంగ ఘటలతోడ నపుడు దారుణభంగిన్‌. 109 


ప్రతిపదార్థం: నీ సుతుండు= నీ కొడుకు దుర్యోధనుడు; అలరగన్‌= సంతోషపడగా; అపుడు= ఆ సమయంలో; 
వంగ+అధిపతియున్‌= వంగదేశపురాజు; శౌర్య+ఉత్తుంగ తనుండు= పరాక్రమంచేత పొడుగుసాగిన శరీరంగలవాడు; అగుచున్‌= 
అయి; గాఢ= దట్టమైన; మద= మదంకలిగినట్టి; మాతంగ= ఏనుగులయొక్క; ఘటలతోడన్‌= గుంపులతో; దారుణభంగిన్‌= 
భయంకరమైన విధంగా; దైత్యున్‌= ఘటోత్కచుడిని; కదిసెన్‌= సమీపించాడు - ఎదురుకొన్నాడు. 


తాత్సర్యం: 9 కొడుకు సంతోషపడుతూండగా వంగదేశరాజు శౌర్యంచేత ఒళ్ళు పెంచుకొని, బాగా మదించినట్టి ఏనుగుల 
గుంపుల సహాయంతో, శత్రువులకు చాల భయం కలిగే విధంగా- ఆ రాక్షసుడైన ఘటోత్కచుడి సమీపానికి చేరాడు. 
వ. ఇట్లు దన్ను బెట్టు గిట్టిన కరినికరంబులం గని పొంగి కరవాలంబు గొని యడరి ఘటోత్మచుండు. 110 
ప్రతిపదార్థం: ఘటోత్కచుండు= రాక్షసుడైన ఘటోత్కచుడు; ఇట్టు= ఈ విధంగా; తన్నున్‌= తనను (ఘటోత్కచుడిని); బెట్టు= 
అధికంగా; కిట్టిన= సమీపించిన; కరినికరంబులన్‌= ఏనుగుల గుంపులను; కని; పొంగి= గర్వపడి; కరవాలంబున్‌= కత్తిని; కొని; 
అడరి= విజృంభించి. 
తాత్సర్యం: ఆ ఘటోత్కచుడు తనను సమీపించిన ఏనుగుల గుంపును చూశాడు. గర్వంతో కత్తి చేతపట్టుకొని, 
చెలరేగి వాటిపైకి దూకి. (తరువాతి పద్యంతో అన్వయం) 
విశేషం: ఘట+ఉత్‌+కచుడు- ఘటోత్కచుడు (కుండమాదిరిగా పైకి లేచిన వెండ్రుకలు కలవాడు) భీముడి వలన హిడింబ అనే 
రాక్షసి గర్భంలో జనించినవాడు. 
క, కరదంతకర్ణమస్తక । చరణములవి తో(పకుండుచందముగా ని 

ష్టురవిక్రమకేళీ వి। స్పురణంబున రూపుమాపె సురలు నుతింపన్‌. 111 


ప్రతిపదార్థం: సురలు= దేవతలు; నుతింపన్‌= కీర్తింపగా; కర= తొండాలు; దంత= దంతాలు; కర్ల= చెవులు; మస్తక= తలలు; 
చరణములు= కాళ్ళు; అవి; తోపకుండు చందముగాన్‌= తెలియకుండా ఉన్న విధంగా; నిష్టుర= కఠినమైన; వ(క్రమ= పరా(క్రమమనెడు; 
ई$= ఆటయొక్క; విస్ఫురణంబునన్‌= స్ఫూర్తితో; రూపుమాపెన్‌= చంపాడు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 337 


తాత్సర్యం: ఆ ఘటోత్కచుడు కఠోరమైన పరాక్రమంతో అవలీలగా ఆ ఏనుగుల తొండాలు, దంతాలు, చెవులు, 

తలలు, కాళ్ళు వాటి రూపం తెలియకుండా పోయే విధంగా తునాతునకలుచే శాడు. దేవతలు కూడా ఇతని శౌర్యాన్ని 

ఎంతో మెచ్చుకొన్నారు. 

వ. ఇవ్విధంబున గజంబులు వొలిసిన గజపురనాథుండు రోషంబున నురవడించి నారాచవృష్టి ముంచి 
వేగవంతుండును, విద్యుజ్ఞిహ్వుండును, బహ్వాశియు, నను దనుజప్రధాననాయకులం బ్రేతపతిపురంబున కనిచి 
యా భీమసేన తనయుతనువుననిశాతశరములు నించినం గోదండపాణియై క్రోధాగ్నిజ్వాలలు నిగుడువడువునC 
బటుబాణజ్వాలలు నిగిడించి కదిసి కురుపతి నవలోకించి యా ఘటోత్మచుం డిట్లనియె. 112 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ పైన చెప్పిన రీతిగా; గజంబులు= ఏనుగులు; పొలిసినన్‌= చావగా; గజపురనాథుండు= 
హస్తినాపురమునకు రాజైన దుర్యోధనుడు; రోషంబునన్‌= కోపంతో; ఉరవడించి= వేగిరపడి; నారాచవృష్టిన్‌= బాణాలవానలో; 
ముంచి= ముంచివేసి; వేగవంతుండు, విద్యుజ్జ్ఞిహ్వుండు, బహ్యాశియున్‌; అను= అనునట్టి; దనుజ ప్రధాన నాయకులన్‌= రాక్షసులలో 
ముఖ్యులైన నాయకులను; (ప్రీతపతి పురంబునకున్‌= యమధర్మరాజు నగరానికి; అనిచి= పంపి; ఆ భీమసేనతనయు తనువునన్‌= 
ఆ భీముడి కొడుకైన ఘటోత్కచు శరీరంలో; నిశాతశరంబులున్‌= పదునుగల బాణాలను, నించినన్‌= నిండచేయగా; అతండు= 
ఆ ఘటోత్కచుడు; కోదండపాణి+ఐ= విల్జుచేతగలవాడై; (క్రోధ+అగ్నిజ్వాలలు= కోపమనే అగ్గియొక్క సెగలు; నిగుడువడువునన్‌= 
వ్యాపించే విధంగా; పటు బాణజ్యాలలు= శక్తిగల బాణాల సెగలు; నిగిడించి= వ్యాపించేటట్టుచేసి; కదిసి= దగ్గరకు వచ్చి; కురుపతిన్‌= 
దుర్యోధనుడిని; అవలోకించి= చూచి. 
తాత్సర్యం: ఈ విధంగా ఘటోత్కచుడు కౌరవసేనలోని ఏనుగులనన్నింటినీ తునుకలు చేశాడు. దీనిని చూచి 
దుర్యోధనుడు త్వరత్వరగా బాణాలవర్షంలో ముంచి కోపించి, అంతటితో ఊరుకోక వేగవంతుడు, విద్యుజ్జిహ్వుడు, 
బహ్యాశి అనే ముగ్గురు ప్రముఖులైన రాక్షసులను చంపాడు. ఘటోత్కచుడి శరీరాన్నంతా బాణాలతో నింపేశాడు. 
అప్పు డా రాక్షసుడు విల్గుచేతపట్టుకొని కోపమనే అగ్నిజ్వాలలు వ్యాపించునట్టు బాణాల కాంతులు (ప్రసరింపజేస్తూ 
దుర్యోధనుడి వద్దకువచ్చి, ఆతడిని చూచి ఇట్టా అన్నాడు. 
ఉ. “పాడియు సత్యముం గలుగు పాండుతనూజుల కీవు దొల్లి యె 

ప్పాడిమెయిన్‌ సభం గరము భంగ మొనర్జితి నాటియందటుం 

జూడగ నేడు తత్ప్సలము సూపెద నీ కని మూదలించి మై 

నాడ ०८ గృష్టభుజ గావలి( బోలిన నారసంబులన్‌. 113 
ప్రతిపదార్థం: ఈవు= దుర్యోధనుడవైన నీవు; తొల్లి= మునుపు (సభలో); పాడియున్‌= ధర్మము; సత్యమున్‌= నిజము చెప్పుటయు; 
కలుగు; పాండుతనూజులకున్‌= పాండవులకు; సభన్‌= కౌరవసభలో; ఏ+పాడిమెయిన్‌= ఏ మా(త్రం న్యాయంతో; కరమున్‌= 
మిక్కిలి; భంగము= అవమానము; ఒనర్భితి(వి)= చేశావో; నా(టి= ఆనాడు సభలోనున్నట్టి; అందున్‌; చూడ(గన్‌= చూస్తుండగా; 
నేడు= ఈదినం; నీకున్‌= నీకు; తద్‌+ఫలమున్‌= దానియొక్క ఫలాన్ని; చూపెదన్‌= చూపిస్తాను; అని= అంటూ; మూదలించి= 
హెచ్చరించి; కృష్ణభుజగ+ఆవలిన్‌= నల్ల (త్రాచులవరుసను; పోలిన= సరిపోలిన; నారసంబులన్‌= బాణాలను; మైన్‌= దేహంలో; 
ఆడ(గన్‌+ఏసెన్‌= నాటుకొనేటట్టు వేశాడు. 
తాత్సర్యం: 'ఓ దుర్యోధనా! న్యాయం సత్యం కలిగినట్టి పాండవులకు నీవు అనాడు సభలో ఏ న్యాయంతో ఎంతగా 
అవమానం కలిగించావో, ఆనాడు సభలో ఉండినవారంతా ఈనాడు ఇక్కడ చూస్తూ ఉండగా దానిఫలాన్ని నీకు 


338 శ్రీనుదాంధ్ర మహాభారతము 


చూపిస్తాను” అని హెచ్చరిస్తూ నల్లత్రాచుపాముల వరుసతో సమానాలైన బాణాలతో ఆ దుర్యోధనుడి శరీరాన్నంతా 
నింపివేశాడు. 
క _“దానికింజల మెడలక నీ । సూనుం డా పవనసూనుసూనునిమేనం 

దా నుగ్రశరము లిరువది । యేను వెసం గీలుకొలిపె నిభపురనాథా! 114 
ప్రతిపదార్థం: ఇభపురనాథా!= హస్తినాపురానికి రాజైన ధృతరాష్ట్రా!; నీ సూనుండు= నీ కొడుకు దుర్యోధనుడు; దానికిన్‌= ఆ 
ఘటోత్కచుడు వేసిన బాణాలకు; చలము= మత్సరము; ఎడలక= వదలిపెట్టకుండా; ఆ పవనసూను సూనునిమేనన్‌= ఆ భీముడి 
కొడుకైన ఘటోత్కచుడి శరీరంమీద; తాన్‌= తాను (దుర్యోధనుడు); ఇరువది+ఏను= ఇరవై అయిదు; ఉ(గ్రశరములు= 
భయంకలిగించే బాణాలు; వెసన్‌= వేగంతో; కీలుకొలుపెన్‌= నాటినాడు. 
తాత్సర్యం: “ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ కొడుకు దుర్యోధనుడు- € ఘటోత్కచుడు వేసిన కరుకైన బాణాలకు 
జంకిపోకుండా, మాత్సర్యాన్ని వదలకుండా, అతడి దేహంలో నాటుకొనేటట్టుగా ఇరవై అయిదు బాణాలు వెంటనే 
ప్రయోగించాడు. 
తే. అసుర కినిసి కృతాంతజిహ్వయునుబోని । శక్తి యెత్తిన న మ్మహీశ్వరున కపుడు 

వంగపతి యడ్డపడుటయు వానిగజము(। గూల వైచిన నాతండు నేల కుటికె. 115 
ప్రతిపదార్థం: అసుర= రాక్షసుడు- ఘటోత్కచుడు; కినిసి= అలిగి; కృతాంతజిహ్వయునున్‌ పోని= యమధర్మరాజు నాలుకను 
పోలిన; శక్తి= శక్తి అనే ఆయుధాన్ని; ఎత్తినన్‌= ఎత్తుకోగా; అపుడు; ఆ+మహీశ్వరునకున్‌= ఆ దుర్యోధనుడికి; వంగపతి= 
వంగదేశపురాజు; అడ్డుపడుటయున్‌= అడ్డం తగలగా; వానిగజమున్‌= ఆ వంగదేశపురాజు ఏనుగును; కూలవైచినన్‌= పడిపోయేట్టుకొట్టగా; 
ఆతండు= ఆ వంగదేశరాజు; నేలకున్‌= భూమిమీదికి; ఉటికెన్‌= దూకాడు. 
తాత్సర్యం: ఘటోత్కచుడు మహాకోపంతో దుర్యోధనుడిమీద పడవేయ టానికి యముడి నాలుకమాదిరి భయంకరమైన 
శక్యాయుధాన్ని ఎత్తాడు. ఇంతలో దుర్యోధనుడికి అడ్డంగా వంగదేశరాజు రాగా, అతడి ఏనుగును రాక్షసుడు దానితో 
కూల్చాడు. వంగదేశరాజు నేలకు దూకాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క ఏనుంగు వడిన నచ్ర్చటి । సేనలు దెరలుటయు రాజసింహు(డు దన్నుం 

దాన పురికొల్పికొని 268 । పూనక దానవునియెదుర నొక్కడ నిలిచెన్‌. 116 
ప్రతిపదార్థం: ఏనుంగు= ఏనుగు; పడినన్‌= పడిపోగా; అచ్చటిసేనలు= అక్కడవుండే సైన్యాలు; తెరలుటయున్‌= తొలగిపోగా; 
రాజసింహు(డున్‌= రాజుల్లో గొప్పవాడు దుర్యోధనుడు; తన్నున్‌= తనను; తాను+అ= తానే; పురికొల్సికొని= |ప్రోత్సాహపరచికొని; 
36०95 = భయాన్ని; ఊనక= పొందక; దానవుని= ఘటోత్కచుడియొక్క; ఎదురన్‌= సమక్షంలో; ఒక్క(డు+అ= ఒంటరివాడుగానే; 
నిలిచెన్‌= నిలబడ్డాడు. 
తాత్సర్యం: వంగపతి ఏనుగు నేలకూలటంతో కౌరవసేనలు భయంతో పెద్దపెట్టున అరిచాయి. దుర్యోధనుడు 
తన్నుతానే ప్రోత్సాహపరచికొన్నాడు. (అక్కడ వేరేవీరులు) ప్రోత్సాహపరచే వారులేరన్నమాట- అతడు భయంలేకుండా 
తాను ఒక్కడే వాడియెదుట నిల్చి ఎదుర్కొన్నాడు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 339 


క నిలిచి మహాస్త్రం 2368 మం । టలు గ్రమ్మ(గం బెలుచ నేయుటయు నడుమన చె 
కృలు గాగ నేసి దిక్కులు । నలిగులిగా నతడు సింహనాదము సేసెన్‌. 117 

ప్రతిపదార్థం: నిలిచి= నిలబడి; ఎణమంటలు= ఎర్రటి జ్వాలలు; క్రమ్మ(గన్‌= వ్యాపించగా; సపెలుచన్‌= కోపంతో; 
మహా+అ(స్రంబు= గొప్ప ఆయుధాన్ని; ఏయుటయున్‌= ప్రయోగించగా; అత(డు= ఆ ఘటోత్కచుడు; నడుమన= మధ్యలోనే; 
చెక్కలు+కా(గన్‌= చెక్కలయ్యేటట్టుగా; ఏసి= కొట్టి; దిక్కులు= అన్ని దిక్కులు; నలిగులిగాన్‌= పిక్కటిల్లేట్టుగా; సింహనాదము= 
సింహగర్దనాన్ని; చేసెన్‌= చేసినాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు ఘటోత్కచుడికి ఎదురుగా నిలబడి, ఎర్రటి జ్వాలలు అంతటా వ్యాపించే ఒక గొప్ప 
ఆయుధాన్ని మహాకోపంతో వాడిమీదకు విసిరాడు. వాడు ఆ ఆయుధాన్ని మధ్యలోనే ముక్కలుచెక్కలుచేసి, దిక్కులు 
పిక్కటిల్లేటట్లుగా సింహంవలె గర్లించాడు. 

(2 op] = 


వ. ఇట్లు సేసిన విని గాంగేయుండు గురుపక్షయోధవీరులం గలయం గనుంగొని. 118 


ర) 
ప్రతిపదార్థం: ఇట్లు ఈ విధంగా; సేసినన్‌= సింహనాదం చేయగా; గాంగేయుండు= గంగాపుత్రుడైన భీష్ముడు; కురుపక్షయోధవీరులన్‌= 
కౌరవుల పక్షంలో ఉండేభటులను, శూరులను; కలయన్‌= అంతటను; కనుంగొని. 
తాత్సర్యం: భీష్ముడు ఘటోత్కచుడు చేసిన సింహనాదాన్ని విని, కౌరవపక్షంలోని భటులను, శూరులను 
తేరిపారచూచి (ఇట్లా అన్నాడు). 
క. “భీముని తనయుం డత్యు । ద్దామగతిన్‌ రాజు( దొడరి తత్మరటిఘటా 
స్తోమంబు (न्ड యాతని । పై మారిమసంగినట్లు ६०९०8६८ గవిసెన్‌. 119 
ప్రతిపదార్థం: భీముని తనయుండు= భీమునియొక్క కొడుకు- ఘటోత్కచుడు; అతి+ఉద్దామగతిన్‌= హద్దులేని విధంగా; రాజున్‌= 
దుర్యోధనుడిని; తొడరి= వెంబడించి; తద్‌+కరటి ఘటాస్తోమంబున్‌= ఆ దుర్యోధనుడియొక్క గున్నఏనుగుల గుంపును;కూల్ఫి= 
చంపి; ఆతనిపైన్‌= ఆ దుర్యోధనుడి మీదికి; మారిమసంగినట్టు= మరణదేవత విజృంభించినట్టుగా; బలువిడిన్‌= అధికంగా; కవిసెన్‌= 
ఎదుర్కొన్నాడు. 
తాత్సర్యం: ఘటోత్కచుడు చాలా ఉద్దతుడై, దుర్యోధనుడిని ఎదుర్కొని అతడి ఏనుగుగున్నల గుంపును చంపి, 
మహామారి మాదిరి రాజుపైకి ఎగబడ్డాడు 
వ. “ఆ ఘటోత్మచుండు దివిజులకు దుర్భ్ణయుండు” మీరు వేవేగ రారాజుం గూడికొనుం డనిన, సేనాపతి 
పలుకులకు గురుకృపాశ్వత్యామచిత్రసేనులు, బృహద్ధల బాహ్లాకావంతీనాథ భూరిశ్రవసులును, 
సైంధవసోమదత్త వివింశతివికర్ణులు నేకోద్యోగంబునం దమతమ యనుచరు లైన యోధవీర 
సహస్రంబులతో రథంబులు దోలికొని చని భవత్తనయుం బరివేష్టించి హిడింబాతనయుం దా(కిన 
నతండును దైతేయ బలంబులంగొని బలిమి మెటిసి నిలిచి మార్మొనియె, నారెండు సైన్యంబులు 
నొండొంటి 32 పేర్షి పెనంగుచుండ నా భీమసేన నందనుం డాచార్య ప్రభృతులగు నా పన్నిద్దబిపై 
బహుప్రకార క్రూరబాణంబులు వర(గింప నందు. 120 
ప్రతిపదార్థం: ఆ ఘటోత్కచుండు; దివిజులకున్‌= దేవతలకు కూడా; అజయ్యుండు= జయింపరానివాడు; మీరు; వేవేగన్‌= 
మిక్కిలి వేగంగా; రారాజున్‌= దుర్యోధనుడిని; కూడికొనుండు= చేరుకొనండి; అనినన్‌= అని చెప్పిన; సేనాపతిపలుకులకున్‌= 


340 శ్రీనుదాంధ్ర మహాభారతము 


సేనాధిపతియైన భీష్ముడి మాటలకు; గురు కృప+అశ్యృత్తామ, చిత్రసేనులు; బృహద్భల బాహ్లిక; అవంతీనాథ; భూరి(శ్రవసులును, 
సైంధవ; సోమదత్త; వివింశతి; వికర్ణ్ణులు; ఏక+ఉద్యోగంబునన్‌= ఒకేవిధమైన (ప్రయత్నంతో; తమ తమ= వారి వారికి; 
అనుచరులు+ఐన= సహాయపడేవారైన; యోధవీర సహ(స్రంబులతోన్‌= వేలకొలది భటులయొక్క; వీరులయొక్క; రథంబులు= 
రథాలను; తోలికొని; చని= వెళ్లి; భవత్‌+తనయున్‌= నీ కుమారుడు దుర్యోధనుణ్ణి; పరివేష్టించి= చుట్టుకొని; హిడింబా తనయున్‌= 
హిడింబ కొడుకు ఘటోత్కచుణ్ణి; == ఎదుర్కొనగా; అతండును= ఆ ఘటోత్కచుడున్నూ; దైతేయబలంబులన్‌= రాక్షస 
బలగాన్ని; కొని= తీసుకొని; బలిమిన్‌= దేహబలంతో; మెణుసి= (ప్రకాశించి; నిలిచి= నిలబడి; మార్కొనియెన్‌= ఎదిరించాడు; 
ఆ రెండు సైన్యంబులున్‌= ఆ రెండు సేనలున్నూ; ఒండొంటికిన్‌= ఒకదానినొకటి; ఎదిర్చి= ఎదిరించి; పేర్చి= అతిశయించి; 
పెనంగుచుండన్‌= యుద్దంచేస్తుండగా; ఆ భీమసేననందనుండు= ఆ భీముడి కొడుకు; ఆచార్య (ప్రభృతులు+అగు= 
ద్రోణాచార్యుడు మున్నుగాగల; ఆ పన్నిద్దణిపైన్‌= ఆ పన్నెండుమందిమీద; బహు (ప్రకార= నానా విధాలైన; (క్రూర కఠరోరాలైన; 


బాణంబులు= బాణాలను; పర(గింపన్‌= ప్రయోగింపగా; అందున్‌= ఆ యుద్దంలో. 


తాత్సర్యం: 'ఘటోత్కచుడు దేవతలకుకూడా జయింపరానివాడు, మీరందరూ అతిత్వరగా వెళ్ళి, దుర్యోధనుడికి 
సాయపడండి' అని సేనాపతి భీష్ముడన్నాడు. ఆ మాటలు విని ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశృత్తామ, చిత్రసేనుడు, 
బృహద్బలుడు, బాహికుడు, అవంతీనాథుడు, భూరిశ్రవసుడు, సైంధవుడు, సోమదత్తుడు, వివింశతి, వికర్ణుడు- వీరందరూ 
ఒకే ఎత్తున తమకు సహాయులైన అనేక వీరులతో, భటులతో, రథాలు కదిలించికొనిపోయి , దుర్యోధనుడిని గుండ్రంగా 
చుట్టుకొని, ఆ రాక్షసుడిని ఎదిరించారు. వాడు కూడా తన రాక్షసబలాన్ని వెంట చేసికొని బలంతో దేదీప్యమానుడై 
ఎదురొడ్డి నిలిచి యుద్దంచేశాడు. అప్పు డారెండు సైన్యాలు ఒకదాన్నిమించి మరొకటి పోటీపడి ఎదిరిస్తూ విజృంభించుతూ 
యుద్దం చేస్తూ ఉండగా, ఆ ఘటోత్కచుడు ద్రోణుడు ప్రధానుడుగా ఉండే ఆ పన్నెండుమంది ఏరులపైన పలురకాల 
క్రూరములైన బాణాలను ప్రయోగించాడు. ఆ యుద్దంలో. 


విశేషం: సేనాపతి-భీష్ముడు- సేనాపతి లక్షణాలు- 


శ్లో॥ కులీనః శీలసంపన్నో ధనుర్వేద విశారదః। 
హస్తి శిక్షాశ్వశిక్షాసు కుశలః శ్లక్ష భాషణః॥ 
నిమిత్తే శకునజ్ఞానే, వేత్తాచైన చికిత్సితే। 
కృతజ్ఞః కర్మణాం శూరః తథాక్షేశ సహోబుజుః॥ 
వ్యూహతత్త నిధానజ్ఞః ఫల్లుసారనిశేషనిత్‌। 
రాజ్ఞాసేనాపతిః కార్యో బ్రాహ్మణః క్షత్రియోథవా॥ మాత్స్యే రాజ ధర్మే. 
నో గౌ సంబా ६ 
క్లో గాతమాన్మిధునం జజ్జే శరస్తంబాచ్చరద్వతః। 
= ४९०२१) జననీ కృపశ్సెన ముహాబలకః”॥ (మహాభారతం) 
కృపుడు గౌతమవంశానికి చెందిన శరద్వంతుడి కొడుకు. శంతనునిచే కృపతో కాపాడబడ్డాడు కాబట్టి కృపాచార్యుడనే 
పేరు వచ్చింది. ఇతడు జీవితపర్యంతం (బ్రహ్మచారిగా ఉండిపోయాడు. కురుబాలకులకు ఆచార్యుడుగా భీష్మాదులచేత 
నియోగింపబడ్డాడు. పాండవులను బాగా ఎదుర్కొన్నాడు. కాని అమరత్వం కలిగిన, కారణంచేత యుద్దంలో ఇతడు చనిపోలేదు. 
అశ్వత్తామ= (ద్రోణుడి కొడుకు. చిరంజీవి మహారథుడు. ఇతడు పుట్టగానే గుజ్జం మాదిరి శబ్దించాడు. కనుకనే అశృత్తామ 
థి ల © > [> 
అనే పేరు వచ్చింది. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 341 


శ్లో అలభత్‌ గౌతమీ పుత్రం అశ్వత్తామానమేవచ । 

స జాతమాత్రో వ్యనదత్‌, యథైవోచ్చెః శ్రవాహయః॥ 

“తత్‌ శ్రుత్వాంతర్దితంభూతం అంతరిక్షస్థ ను బ్రనీత్‌। 

అశ్వస్యేవాస్యయత్‌ స్థామ నదతః ప్రదిశో గతమ్‌॥ 

అశ్వత్తామైనబాలో2zయం, తస్మాన్నామ్నా భనిష్యతి॥ (భారతం) 

చిత్రసీనుడు= ధృతరాష్ట్రుడి కొడుకు- అతడి కొడుకులలో నలుగురు- దుర్యోధనుడు, దుళ్ళాసనుడు, వికర్ణుడు, 

చిత్రసేనుడు (ప్రధానులైనవారు. 

ఘటోత్కచుండు ద్రోణాచార్య ప్రభృతులతో యుద్దంబు సేయుట (సం. 6-88-25) 

క్ర కొందటసూతులు వొలిసిరి । కొందటిచాపములు ६5००2०८ 620८568 చటుల 
స్యందనహయాలి వడియెను । గొందటి యంగములు వ్రస్సె గురుకులముఖ్యా! 121 

ప్రతిపదార్థం: కురుకులముఖ్యా!= కురు వంశంలో (ప్రధానుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; కొందజణిు సూతులు= కొంతమంది 

రథికుల సారథులు; పొలిసిరి= చచ్చారు; కొందణి చాపములు= కొంతమంది విలుకాం[డ్ర ధనుస్సులు; తునిసెన్‌= విరిగిపోయాయి; 
కొందణు= మరికొందరియొక్క; చటుల+స్యందన+హయ+ఆలి= చంచలమైన రథాలు, గుర్రాలు- వీటియొక్క వరుస; పడియెన్‌= 
కింద పడిపోయాయి; కొందజణ అంగములు= ఇంకా కొందరి శరీరాలు; |వ్రస్సెన్‌= బద్దలయ్యాయి. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ ఘటోత్కచుడు [ద్రోణుడాదిగాగల పన్నెండుగురితో యుద్దం చేసేటప్పుడు, 

కొందరి సారథులు చచ్చారు. మరికొందరి ధనుస్సులు విరిగిపోయాయి. ఇంకా కొందరి రథాలు, గుర్రాలు 

కూలిపోయాయి. కొందరి శరీరాలే బద్దలైపోయాయి. 

వ. ఇ ట్లతిరథమహారథులం జిక్కువలిచినరక్కసున కలిగి రయంబున సాధనంబులు సమకట్టికొని 
రభసంబున నాకుంభసంభవాది ద్వాదశ రధికవరులు నొక్కపెట్ట చుట్టుముట్టి మహాస్త్రజ్వాలా 
జాలంబులం బొదివిన. 122 

ప్రతిపదార్థం: ఇట్లు= ఈ విధంగా; అతిరథమహారథులన్‌= అతిరథులను, మహారథులను; చిక్కు+పటీచిన= తంటాలుపెట్టిన; 
రక్కసునకున్‌= రాక్షసుడికి; ఆ కుంభసంభవ+ఆది ద్వాదశరథికవరులున్‌= (ద్రోణుడు మొదలుగాగల పన్నెండుమంది రథిక (్రేష్ణులు; 
అలిగి= కోపగించి; రయంబునన్‌= తొందరగా; సాధనంబులున్‌= పనిముట్లను; సమకట్టికొని= సమకూర్చుకొని; రభసంబునన్‌= 
వేగంతో; ఒక్కపెట్ట= ఒకేసారిగా; చుట్టుముట్టి; మహా+అస్రజ్వాలాజాలంబులన్‌= గొప్పవగు ఆయుధాలనే మంటల సమూహంతో; 
పొదివినన్‌= కవియగా. 

తాత్సర్యం: ఘటోత్కచుడు కౌరవసైన్యాన్ని చీల్చి చెండాడుతూ, అతిరథమహారథులను కూడా చిక్కుపరిచాడు. 

అప్పుడు [ద్రోణుడు మొదలుగాగల పన్నెండుగురు చాలా కోపపడి, వెంటనే యుద్దసామగ్రినంతా బాగా 

సమకూర్చికొని ఒక్కుమ్మడిగా అతడి చుట్టూచేరి, గొప్ప అ్రాలనే అగ్నిజ్వాలలను అతడిపై కురిపించుతూ 
ఎదిరించారు. 

విశేషం: మహారథుడు- “ఆత్మానం, సారథించాశ్వాన్‌ రక్షన్‌ యుధ్యేత యో उठ సమహారథ సంజ్ఞః స్యాత్‌” 

©. ఓర్వరాక దానవోత్తము( డంబర । వీథి కెగసి పోయి విపులరవము 
29९८५ బెలుచ నడరి జీమూత భంగి దు । రాంతు(డైన( జూచి ధర్మసుతు(డు. 123 


342 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దానవ+ఉత్తముడు= రాక్షసుల్లో శ్రేషుడు ఘటోత్కచుడు; ఓర్వరాక= తట్టుకోలేక; అంబరవీథికిన్‌= ఆకాశమార్గానికి; 
ఎగసిపోయి= ఎగిరిపోయి; విపులరవము= అధికమైనశబ్దము; చెల(గన్‌= మోయగా; పెలుచన్‌= ఆగ్రహంతో; జీమూతభంగిన్‌= 
మేఘంమాదిరి; అడరి= వ్యాపించి; దుర్‌+దాంతు(డు+ఐనన్‌= అడచరానివాడు కాగా; ధర్మసుతు(డు= ధర్మరాజు; చూచి. 
తాత్సర్యం: |ద్రోణాది మహావీరులు ప్రయోగించిన బాణాల దెబ్బకు తట్టుకోలేక ఘటోత్కచుడు ఆకాశంలోకి 
ఎగిరాడు. చాల కఠోరంగా పెనుబొబ్బలు పెట్టుతూ, మేఘంమాదిరి ఆకాశాన్ని ఆవరించి అణచరానివా డయ్యాడు. 
అప్పుడు ధర్మరాజు చూచి (భీముడితో ఇట్టా అంటున్నాడు). 
వ. భీమసేనుతో నిట్లనియె నిక్కడ భీష్ముబారిం బడిన పాంచాల ६०९०२०९८ బరిపాలింపను, నక్కడ 
నాచార్యాదుల కగపడ్డ ఘటోత్మచుం గావను వలసియున్నయది యివ్వలనికిం గవ్వడి గలం డవ్వలనికి 
వేగంబ యరుగు మనిన సింహనాదంబు సేయుచు. 124 
ప్రతిపదార్థం: భీమసేనుతోన్‌= భీముడితో; ఇట్టు; అనియెన్‌= అన్నాడు; ఈ+కడన్‌= ఈ చోటున; భీష్ముబారిన్‌= భీష్ముడి 
నిర్బంధంలో; పడిన= కంటబడిన పాంచాలబలంబులన్‌= పాంచాలరాజు సేనలను;పరిపాలింపనున్‌= కాపాడడానికి; ఆ+కడన్‌= 
ఆచోట; ఆచార్య+ఆదులకున్‌= (ద్రోణుడు మొదలైన వారికి; అగపడ్డ= కనుపించిన; ఘటోత్కచున్‌; కావను= రక్షించును; 
వలసియున్నది= అవసరమైయున్నది; ఈ+వలనికిన్‌= ఈ వైపునకు; కవ్వడి= అర్జునుడు; కలండు= ఉన్నాడు; ఆ+వలనికిన్‌= 
ఆ పక్కకు; వేగంబు+అ= తొందరగా; అరుగుము= వెళ్లుము; అనినన్‌= అని చెప్పగానే; సింహనాదంబున్‌= సింహగర్జన; 
చేయుచున్‌. 
తాత్సర్యం: ధర్మరాజు భీముడితో ఇట్లా అన్నాడు “ఇక్కడ భీష్ముడి బారినపడ్డ పాంచాల బలాన్ని కాపాడుకొనాలి. 
అక్కడ (ద్రోణుడు ముఖ్యుడుగా ఉండే వారినుండి ఘటోత్కచుడిని రక్షించుకొనాలి. ఈ రెండు పనులూ మనకు 
ముఖ్యం. ఇక్కడ పాంచాలబలానికేమో రక్షకుడుగా అర్జునుడున్నాడు. ఆ ఘటోత్కచుడున్నచోటికి నీవు వేగంగా 
వెళ్ళుము” దానితో భీముడు వెంటనే సింహనాదంచేస్తూ. (తరువాతి పద్యంతో అన్వయం) 
క కౌరవబలములు సుడివడ । మారుతి గవియుటయు మెటిసి మార్మొని కురుధా 
త్రీరమణు( డర్దచంద్రా । కారశరము దొడిగి ధనువు గ్రక్కున( దునిమెన్‌. 125 


ప్రతిపదార్థం: కౌరవబలములు= కౌరవులసేనలు; సుడి+పడన్‌= సుడులు తిరిగేలాగా; మారుతి= భీముడు; కవియుటయున్‌= 
ఎదుర్కొనగా; కురుధాత్రీరమణు(డు= కురుదేశానికి రాజైన దుర్యోధనుడు; మెజుసి= బయటకు వచ్చి; మార్కొని= ఎదిరించి; 
అర్దచం[ద్ర+ ఆకారశరమున్‌= సగం చంద్రుడి ఆకారంలోవుండే బాణాన్ని; తొడిగి= సంధించి; ధనువు= భీముడి విల్లును; గ్రక్కునన్‌= 
త్వరితంగా; తునిమెన్‌= (త్రుంచివేశాడు. 
తాత్సర్యం: భీముడు ఉరకగానే, కౌరవులసేన సుడులు తిరుగసాగినది. అప్పటికప్పుడే దుర్యోధనుడువచ్చి 
అర్హచం(ద్రుడి ఆకారంలోవుండే బాణాన్ని సంధించి భీముడి ధనుస్సును విరుగగొట్టాడు. 
తే. తునిమి తోడన క్రొవ్వా(డి దొడ్డనార । సంబు భీముని వక్షస్‌స్థలంబు దూటి 

నేయుటయు 8९८ గని ద్రౌపదేయు ९८८ । तत्त సౌభద్రుడును ఘటోత్కచుడు గలసె. 126 
ప్రతిపదార్థం: తునిమి= (త్రుంచివేసి; తోడన= వెంటనే; దొడ్డనారసంబున్‌= బలమైన బాణాన్ని; భీముని వక్షస్‌+స్థలంబు= భీముడి 
రొమ్ముభాగాన్ని; దూజున్‌= దూరిపోయేటట్లుగా; ఏయుటయున్‌= (ప్రయోగింపగా; సోలన్‌= ఆ భీముడు స్వాధీనం తప్పివాలిపోగా; 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 343 


కని; (5०5००९० = (ద్రౌపది కొడుకులు; అడరన్‌= విజృంభించగా; సౌభ(ద్రుడును= అభిమన్యుడు; కడగాన్‌= ప్రయత్నపరుడైనాడు; 
ఘటోత్కచుండున్‌= ఘటోత్కచుడు కూడా; కలసెన్‌= వారితో కలుసుకొన్నాడు. 

తాత్సర్యం: దుర్యోధనుడు, భీముడి విల్లును విరుగగొట్టి, బలమైన బాణాన్ని ప్రయోగించాడు. అది ఆతడి రొమ్ములో 
దూసికొనిపోయింది. ఆ దెబ్బకు భీముడు ఒడలుమరచి ఒరిగిపోయాడు. భీముడి దీనస్థితిని చూచి, (ద్రౌపది పుత్రులు 
(ఉపపాండవులు) విజృంభించారు. అభిమన్యుడు ఘటోత్కచుడుకూడా వారిని చేరుకొన్నారు. 


వ. ఇట్లు దండ్రి నొచ్చిన( బాండుపొత్తులు నీపుత్తునిపై నొక్కపెట్ట మిక్కుటం బగుకోపంబునం గవిసిన. 127 
श्न श्न 


ప్రతిపదార్థం: वशर ఈ విధంగా; తం(డ్రి= తం(డ్రియగు భీముడు; నొచ్చినన్‌= నొప్పిచెందగా; పాండుపౌ(త్రులు= పాండురాజుాయొక్క 
కొడుకుల కొడుకులు; నీ పుత్రునిపైన్‌= నీకొడుకుమీద; ఒక్కపెట్ట= ఒక్కసారిగా; మిక్కుటంబు+అగు= అధికమైన; కోపంబునన్‌= 
కోపంతో; కవిసినన్‌. 


తాత్సర్యం: తండ్రి భీముడు నొప్పిచెంది, నేలకు ఒరిగిపోగా, పాండురాజు మనుమలు అందరూ చాలా కోపంతో 
ఒక్కసారిగా మనసేన పైకి విజృంభించారు. 


చ. కని కృపబాహ్లాకాది ठक्‌ । క ప్రకరంబు గడంగి వారి మా 
ర్మొని పెన(గంగం ठक ७८०८ । గ్రూరత నేచిన మారుతాత్మజుం 
జెనసి గురుండు రక్తపరి । షిక్తుని( జేసిన నాత( డల్లి యా 
తని నొక నారసంబున ను । దగ్రత మూర్భ మునుంగ నేసినన్‌. 128 


ప్రతిపదార్థం: కని= చూచి; కృపబాహ్లిక+ఆది రథిక ప్రకరంబున్‌= కృపుడు, బాహ్లికుడుమున్నుగా గల రథికుల సమూహం; కడంగి= 
ప్రయత్నపడి; వారిన్‌= ఆ పాండుపౌత్రులను; మార్కొని= ఎదిరించి; పెన(గంగన్‌= పెనగులాడుతూంటే; తేజి= తెప్పరిల్లుకొని; 
కడున్‌= మిక్కిలి; క్రూరతన్‌= కఠోరంగా; ఏచినన్‌= విజృంభించి నట్టి; మారుతాత్మజున్‌= భీముడిని; చెనసి= ఎదిరించి; గురుండు= 
ద్రోణుడు; రక్తపరిషిక్తునిన్‌= నెత్తుటితో తడిసిన వాడినిగా; చేసినన్‌= చేయగా; ఆత(డు= ఆ భీముడు; అల్గి= కోపించి; ఆతనిన్‌= 
ఆ ద్రోణుడిని; ఒకనారసంబునన్‌= ఒకే బాణంతో; ఉద(గ్రతన్‌= చాలా అధికంగా; మూర్భ్చన్‌= మూర్భలో; మునుంగన్‌= మునిగేట్టుగా; 
ఏసినన్‌= కొట్టగా. 


తాత్సర్యం: పాండవ పుత్రులంతా ఏకమై మీదపడటాన్ని చూచి, కృపుడు, బాహ్లికుడు మున్నగు రాజులు ఎదిరించి 
యుద్దం చేస్తూ ఉండగా, ఇంతలో భీముడు తెప్పరిల్లుకొని చాలా కఠోరంగా విజృంభించాడు. అతడిని [ద్రోణుడు ఎదిరించి, 
అతడిని నెత్తురుమయం చేశాడు. దానికి భీముడు కోపంతో ఒకే బాణంతో (ద్రోణుడిని కొట్టి మూర్చ పోయేలా చేశాడు. 


మ. ధనురాచార్యుని( జూచి తత్తనయు(డున్‌ ధాత్రీశు(డున్‌ భీము మా 

ర్కొని రాతం డెలనవ్వు చెన్నుగ గదా ఘోరాకృతిం దేరు డి 

గ్గిన యాలోనన తేటి ద్రోణు(డు గడంగెం జూచి తోడై కృపా 

ది నికాయంబు గడంగి వాయు సుతుపై( దీవ్రాస్త్రముల్‌ నింప(గన్‌. 129 
ప్రతిపదార్థం: ధనుః+ఆచార్యునిన్‌= అ/స్తవిద్యలో గురువైన (ద్రోణుడిని; చూచి= గమనించి; తద్‌+తనయుడున్‌= ఆ [ద్రోణుడి 
కొడుకు అశ్వత్థామ; ధా(త్రీ+-ఈశు(డున్‌= భూమికి ప్రభువైన దుర్యోధనుడున్నూ; భీమున్‌= భీముడిని; మార్కొనిరి= ఎదిరించారు; 


344 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఆతండు= ఆ భీముడు; ఎలనవ్వు= చిరునవ్వు; చెన్నుగన్‌= అందంగా; గదాఘోర+ఆకృతిన్‌= గదపట్టుకోవటంచేత భయంగొలిపే 
ఆకారంతో; తేరు డిగ్గినన్‌= తేరునుండి దిగగా; ఆలోనన= అంతలోనే; |ద్రోణు(డు= ద్రోణాచార్యుడు; తేటి= తెప్పరిల్లుకొని; 
కడంగన్‌= యుద్దానికి సిద్దమయ్యాడు; కృప+ఆది నికాయంబున్‌= కృపాచార్యుడు ముఖ్యుడుగాగల సమూహం; చూచి= (ద్రోణుడు 
యుద్దానికి దిగటాన్నిచూచి; తోడు+ఐ= సహాయులై; కడంగి= ప్రయత్నపడి; తీవ్ర+అ్రముల్‌= చురుకైన ఆయుధాలను; 
వాయుసుతుపైన్‌= భీముడి మీద; నింప(గన్‌= నిండింపచేయగా. 

తాత్సర్యం: అశ్వత్థామ, దుర్యోధనుడు- (ద్రోణుడు మూర్భపడటాన్ని చూశారు. భీముడిని బాగా ఎదుర్కొన్నారు. 
ఖభీముడేమో వారిని లెక్కచేయకుండా అందంగా చిరునవ్వునవ్వి, గదనుపట్టుకొని భయంకరంగా తేరును దిగాడు. 
ఆతడు తేరు దిగే లోపలనే (ద్రోణుడు తెలివిపొంది, యుద్దంచేయడానికి ప్రయత్నపడ్డాడు. కృపుడు ముఖ్యుడుగాగల 
సైన్యం [ద్రోణుడు యుద్దానికి దిగటాన్ని చూచి, భీముడిని చురుకైన ఆయుధాలతో నింపివేశారు. 


క్ర ఏపున హిడింబసుతు(డును । ద్రౌపదిపుత్తులు సుభద్రతనయు(డు( గోపో 

ద్దీపితు లై వారల యా । టోపము( గుదియించి రతిపటుప్రదరములన్‌. 130 
ప్రతిపదార్థం: ఏపునన్‌= ఆటోపంతో; హిడింబసుతు(డును= ఘటోత్కచుడు; ద్రౌపదిపుత్రులు= (ద్రౌపదియొక్క కొడుకులు; 
సుభ(ద్రతనయుండున్‌= అభిమన్యుడు; కోప+ఉద్దీపితులు+ఐ= కోపంతో మండిపడినవారై; వారల+ఆటోపమున్‌= ఆ అశ్యృత్ణామ 
దుర్యోధనుల విజృంభణాన్ని; అతిపటు (ప్రదరములన్‌= చాల చురుకైన బాణాలతో; కుదియించిరి= తగ్గించారు. 
తాత్సర్యం: ఇంతలో- ఘటోత్కచుడు, ఉపపాండవులు, అభిమన్యుడు- వీరందరూ, కోపంతో మండిపడుతూ, 
మిక్కిలి పదునుగా వుండే బాణాలు అశృత్తామ మీద, దుర్యోధనుడి మీద ప్రయోగించి వారి సంబరాన్ని చాలావరకు 
తగ్గించారు. 


వ. అప్పుడనూపభూపాలుండును భీమసేన సఖిత్వలోలుండు నగు నీలుండు నశ్వత్థామం దొడరి నొచ్చినం గని 
ఘటోత్మచుండు. 131 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; అనూపభూపాలుండును= అనూపదేశపు రాజు; భీమసేన సఖిత్వలోలుండున్‌= భీముడి 
స్నేహంలో ఆశగలవాడున్నూ; అగు= అయినట్టి; నీలుండు= నీలుడనేవాడు; అశ్వత్తామన్‌= అశృత్తామను; తొడరి= ప్రయత్నంతో 
ఎదిరించి; నొచ్చినన్‌= నొప్పిచెందగా; ఘటోత్కచుండు= రాక్షసుడు ఘటోత్కచుడు; కని= చూచి. 
తాత్సర్యం: పాండురాజు మనుమలు ఆ అశృత్తామమీద, దుర్యోధనుడిమీద మంచి మంచి బాణాలు ప్రయోగించిన 
సమయంలో భీముడి నేస్తాన్ని కోరుకొనే అనూపదేశ రాజు నీలుడనేవాడు, అశృత్తామను ఎదుర్కొని, చాలా 
నొచ్చిపోయాడు. అప్పుడు ఘటోత్కచుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 
క తలపడి యగ్గురునందను(। జలమున నొప్పింప గురుడు సరభసముగ ను 
జ్ఞ్వలబాణావృతు( జేసిన । బలమణి దనుజుండు మాయ బన్నె( గుపితు(డై. 132 
ప్రతిపదార్థం: తలపడి= ఎదిరించి; ఆ+గురునందనున్‌= [ద్రోణుడి కొడుకైన ఆ అశృత్థామను; చలమునన్‌= కసితో; నొప్పింపన్‌= 
బంధించగా; గురు(డు= (ద్రోణాచార్యుడు; సరభసముగన్‌= తొందరతో; ఉజ్ఞ్యలబాణ+ఆవృతున్‌= (ఆ ఘటోత్కచుడిని) 


వెలుగుతూ ఉండే బాణాలతో కప్పబడ్డవాడినిగా; చేసినన్‌= చేయగా; దనుజుండు= ఆ ఘటోత్కచుడు; బలము+అణి= బలం 
కోల్పోయి; కుపితు(డు+ఐ= కోపం పొందినవాడై; మాయన్‌= మాయను (ఇం(ద్రజాలాన్ని); పన్నెన్‌. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 345 


తాత్సర్యం: అశృత్థామ యొక్క గొప్పతనాన్ని చూచి ఓర్వలేక ఆ రాక్షసుడు అతడిని బాగా నొపించాడు. అంతలో 
ద్రోణాచార్యుడు తొందరగావచ్చి, మండుతూ ఉన్న బాణాలతో వాడిని బాగా కప్పివే శాడు. అప్పుడు ఘటోత్కచుడు 
బలం తగ్గిపోవటంచేత కోపంతో మాయలు చేయడానికి పూనాడు. 


వ. ఇవ్విధంబున హిడింబాసూనుండు సేసిన మాయం జేసి. 133 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ మాదిరి; హిడింబాసూనుండు= హిడింబయొక్క కుమారుడు; చేసిన= చేసినట్టి; 
మాయన్‌+చేసి= మాయవలన. 


తాత్సర్యం: ఆ రాక్షసుడు ఈ మాదిరి మాయాజాలాలను చేశాడు. దాని ఫలితంగా. 


క గురుడు మొదలైన యా ప । న్నిరువురు( గురుపతియు నొవ్వ 5००९८ బడి నె 

త్తురు దొర(గ సోలి సంగర । ధరణిం బడినట్లు 68८८ దత్సేనలకున్‌. 134 
ప్రతిపదార్థం: తద్‌+సేనలకున్‌= ఆ కౌరవసేనలకు; గురు(డు= (ద్రోణుడు; మొదలు+ఐన; ఆ+పన్నిరువురున్‌= ఆ పన్నెండుగురు 
వీరులు; కురుపతియున్‌= దుర్యోధనుడున్నూ; నొవ్వన్‌= నొచ్చిపోయ్యేటుగా; ఏటులన్‌+పడి= దెబ్బలుతిని; నెత్తురు= రక్తము; 
తొర(గన్‌= కారుచుండగా; సోలి= స్వాధీనంతప్పి; సంగరధరణిన్‌= యుద్దభూమి మీద; పడినట్టు= పడిన విధంగా; తోణెన్‌= 
అనిపించింది. 
తాత్సర్యం: ఘటోత్కచుడు (ద్రోణుడు ముఖ్యుడుగాగల ఆ అతిరథమహారథులు, కృపాశ్యత్తామ, చిత్రసేన, 
బృహద్బలబాహ్లికావంతీనాథ భూరి(శ్రవసులను, సైంధవ సోమదత్త వివింశతి వికర్ణులను, దుర్యోధనుడిని, బాగా 
ఒళ్ళుబద్ద లయ్యేట్ల్టు చావబాది, అంతటితో వదలక, తన మాయాబలంతో వీళ్ళందరూ నెత్తురు కార్చుకొంటూ 
చచ్చినేలపై పడ్డట్టుగా కౌరవుల సేనకు కనిపించేటట్లు చేశాడు. 
చ. కనుగొని సైన్యముల్‌ విటిగి క్రందుకొనన్‌ 55920268 నాపగా 

తనయుడు సేన నాగి యివి దైత్యులమాయలు గాని బొంకుబొం 

కని యెలుగెత్తి చెప్పగ భయంబున నమ్మక పోయె నట్లు వో 

०००८ జనుదెంచె( గౌరవ మహీశు(డు దీనత భీష్ముపాలికిన్‌. 135 
ప్రతిదార్థం: సైన్యముల్‌= కౌరవసేనలు; కను(గొని= ఆ దృశ్యాన్నిచూచి; విటిగి= వేరువేరుగా అయి; (క్రందుకొనన్‌= సందడిఏర్పడగా; 
వెసన్‌= వేగంగా; పాఖున్‌= పరుగులు తీయగా; ఆపగాతనయు(డు= గంగకొడుకు- భీష్ముడు; సేనన్‌= తన సేనను; त= అడ్డగించి; 
ఇవి= ఇప్పుడు మీకు భయం కలిగించినట్టివి; దైత్యులమాయలు= రాక్షసుల ఇం|ద్రజాలాలు; కాని= అంతేకాని; బొంకు బొంకు+అని= 
అబద్దము అబద్దము అని; ఎలు(గు+ఎత్తి= గొంతెత్తి; చెప్పినన్‌= చెప్పినప్పటికి; భయంబునన్‌= భయంచేత; నమ్మక విశ్వసింపక; 
పోయెన్‌= పారిపోయెను; అట్టు= ఆ విధంగా; పోయినన్‌= సైన్యం వెళ్ళిపోగా; కౌరవమహీ+-ఈశు(డు= కురురాజు దుర్యోధనుడు; 
దీనతన్‌= దైన్యంతో; భీష్ముపాలికిన్‌= భీష్ముడి దగ్గరకు; చనుదెంచెన్‌= వచ్చాడు. 
తాత్సర్యం: కౌరవసేనలోని తమయోధులందరు చచ్చినట్లు పడివుండటాన్ని చూచి గాబరాపడి ఎక్కడివారక్కడ 
విడివిడిగా పారిపోతూండడాన్ని చూచి, భీష్ముడు వారికి అడ్డుపడి ఇదంతా రాక్షసమాయలు అబద్దాలు, నమ్మకండి 
అని గొంతు చినిగేటట్టు అరచి చెప్పినా వాళ్ళు పెడచెవినిబెట్టారు. అప్పుడు దుర్యోధనుడు బెంగగా ముఖం 
చిన్నపుచ్చుకొని భీష్ముడి దగ్గరకు వచ్చాడు. 


346 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. వచ్చియిట్లనియె. 136 
ప్రతిపదార్థం: వచ్చి= సమీపించి; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వచ్చి చెప్పబోయే విధంగా అంటున్నాడు. 
క నీవును ద్రోణు(డు గలుగం । గా వైరులచేత నేను గష్టపడితి(ం గా 

దే వారితోడ( దలపడి । చా వొండెను విజయ మొండె సంపాదింతున్‌. 137 
ప్రతిపదార్థం: నీవును= భీష్ముడైన నీవున్నూ; ద్రోణు(డు= ద్రోణాచార్యుడున్నూ; కలుగంగాన్‌= నా పక్షంలో ఉండగా; వైరులచేతన్‌= 
శృత్రువులచేత; ఏను= నేను (దుర్యోధనుడు); కష్టపడితిన్‌=+కాదే!= కష్టపడ్డాను కదా!; వారితోడన్‌= ఆ శత్రువులతో; తలపడి= 
యుద్దంచేసి; చావు+ఒండెన్‌= మరణంగానీ; విజయము+ఒండెన్‌= జయంగానీ; సంపాదింతున్‌= పొందుతాను. 
తాత్సర్యం: దేవతలకూ కూడా అజేయుడవైన నీవ; అ(స్తగురువు (ద్రోణుడు కూడా మా పక్షాన ఉండి యుద్దం 
సాగిస్తుంటే, శృత్రువులచేత ఎంతో కష్టపడ్డాను కదా! ఇక నేనే వాళ్ళతో పోరి, చావనైనా చస్తాను, లేక జయాన్నైనా 
పొందుతాను. (అన్నాడు). 
చ. అనవిని నవ్వి పాండవుల యంతటివారికిC గాక నీకు మా 

ర్కొన నగు నయ్య! యిప్పరుసు కుత్సితవర్తన మిట్టి దుస్తరం 

(3 ల 2 < ५ టం 

బున దగులావుసేయ మము ९980९०९० లేరె? చలంబు డింపు మీ 

వనిపతితోడ( జెప్పి సరిదాత్మజు( డప్పుడు ప్రాభవంబునన్‌. 138 
ప్రతిపదార్థం: సరిత్‌+ఆత్మజు(డు= గంగానది పుత్రుడు భీష్ముడు; అనన్‌= దుర్యోధనుడు అట్టా అనగా; విని= ఆలకించి; నవ్వి; 
పాండవుల+అంతటివారికిన్‌+కాక= (పాండవులను గెలవడానికి) పాండవులంతటివారికేతప్ప; నీకు; మార్కొనన్‌= ఎదిరించటానికి; 
అగున్‌+ అయ్య= సాధ్యమగునా అయ్యా!; ఈ+పరుసు= ఈ విధమైన; కుత్సితవర్తనము= హీనమైన నడవడి; ఇట్టి= ఈ విధమైన; 
దుస్తరంబునన్‌= తరింపరాని యుద్దంలో; తగు= తగినట్టి; లావు= బలం; చేయన్‌= చేయడానికి; మము+బో(టులు= మాలాంటి 
వాళ్ళు; లేరే= ठठ? (ఉన్నారనుట); ఈవు= నీవు; చలంబు= మాత్సర్యాన్ని; డింపుము= వదిలెయ్యి; అని= ఈ విధంగా; పతితోడన్‌= 
దుర్యోధనుడితో; చెప్పి= పలికి; ప్రాభవంబునన్‌= హుందాతనంతో. 
తాత్సర్యం: భీష్ముడు దుర్యోధనుడన్నమాట లంతా విన్నాడు, నవ్వాడు. ఇట్టా అన్నాడు “పాండవులను ఎదిరించటానికి 
పాండవులంతటివారై ఉండాలికాని, నీలాంటివాడికి సాధ్యమా! (కాదు). ఈ రకం హీనమైన నడవడి నీకు తగదు. 
అసాధ్యమైన ఈ యుద్దంలో తగురీతిగా చేయడానికి మావంటివారులేరా? (ఉన్నారనుట) నీవు మాత్సర్యాన్ని 
వదిలిపెట్టుము” అని దుర్యోధనుడితో అంటూ (హుందాగా). 
వ. భగదత్తు నాలోకించి. 139 
ప్రతిపదార్థం: భగదత్తున్‌= భగదత్తుణ్ణి; ఆలోకించి= చూచి. 
తాత్సర్యం: భీష్ముడు భగదత్తుణ్ణి చూచి (ఇట్లా అంటున్నాడు). 
క దనుజు లొనరించు మాయలు । నిను( జేరవు వారి గెలుతు వీ విప్పుడు యీ 

జనపతి करतात నా దై । త్యుని గెలువుము నీదు సేనతో నడరి వడిన్‌. 140 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 347 


ప్రతిపదార్థం: దనుజులు= రాక్షసులు; ఒనరించు= చేయునట్టి; మాయలు= ఇం|ద్రజాలాలు; నినున్‌= నిన్ను (భగదత్తుణ్ణి); చేరవు= 
అంటవు; నీవు= (భగదత్తుడు); వారిన్‌= ఆ రాక్షసులను; గెలుతు(వు)= గెలుస్తావు; ఇప్పుడు+అ= ఇప్పుడే; ఈ జనపతి= ఈ 
దుర్యోధనుడు; మెచ్చ(గన్‌= మెచ్చుకొనేట్టుగా; నీదు సేనతోన్‌= నీ యొక్క సైన్యంతో; అడరి= విజృంభించి; వడిన్‌= వేగంగా; 
€ దైత్యునిన్‌= ఆ రాక్షసుడిని (ఘటోత్కచుడిని); గెలువుము= జయించుము. 


తాత్సర్యం: 'ఓయీ భగదత్తా! రాక్షసులు పన్నే మాయలు నీ దగ్గరకు కూడా రావు. నీవు వాళ్లని గెలుస్తావు. మన 
రారాజుమెచ్చుకొనేటట్టు ఇప్పుడే నీ సేనతో కూడి త్వరగా బాగా విజృంభించి వాడిని గెలువుము. 


వ. అని భీష్ముండు పలికినం బ్రాగ్టోతిషపతి మేటి మగండుగావున అమ్మాటకుం బొంగి సింగం బడరిన 
చందంబున ग्ध సుప్రతీకంబు నెక్కి సేనా సమేతుందై. 141 
ప్రతిపదార్థం: అని= పై విధంగా; భీష్ముండు= భీష్ముడు; పలికినన్‌= చెప్పగా; (ప్రాగ్గ్యోతిషపతి= (ప్రాగ్గ్యోతిషమనే దేశానికి రాజు 
భగదత్తుడు; మేటి మగండున్‌= శూరుల్లో గొప్పవాడు; కావునన్‌= కావటంచేత; ఆ+మాటకున్‌= ఆ భీష్ముడి మాటకు; పొంగి= 
ఉప్పొంగిపోయి; సింగంబు= సింహము; అడరిన= విజృంభించిన; చందంబునన్‌= మాదిరి; ఆర్బి= బొబ్బ పెట్టి; సుప్రతీకంబున్‌= 
సుప్రతీకమనే తన ఏనుగును; ఎక్కి= ఎక్కి; సేనాసమేతుండు+ఐ= సేనతో కూడుకొనినవాడై. 
తాత్సర్యం: భీష్ముడి మాటలు విన్నాడు భగదత్తుడు. ఇతడు వీరులలో వీరుడు కావటంచేత ఉబ్బిపోయి 
సింహంమాదిరి విజృంభించాడు. బొబ్బలు పెట్టాడు. సేనలతో కూడినవాడై, తన ఏనుగును ఎక్కాడు. 
తే. పరి తో(తెంచుపాండవబలముమీ(ద6। గవియుటయు నంతనంత( గౌరవుల మూక 
మరలి యేర్చ్పడ జూచి యమ్మాట యపుడు । నిజముగా గొని యాజికి నిగిడె మగుడ. 142 


ప్రతిపదార్థం: उठती ఒప్పి; తో+తెంచు= వస్తున్న; పాండవ బలము మీ(దన్‌= పాండవ సైన్యంమీద; కవియుటయున్‌= 
భగదత్తుడు ఎదుర్కొనగా; కౌరవులమూ(క= కౌరవులసైన్యం; అంతన్‌+అంతన్‌= కొంత కొంతదూరంలో; మరలి; ఏర్పడన్‌= 
బాగాతెలిసేటట్టుగా; చూచి= పరికించి; ఆ+మాట= భీష్ముడు చెప్పిన పలుకులు; నిజము+కాన్‌= యథార్థమని; కొని= (గ్రహించి; 
మగుడన్‌= మరల; ఆజికిన్‌= యుద్దానికి; నిగిడెన్‌= విజృంభించింది. 

తాత్సర్యం: భగదత్తుడు ఎదురువచ్చే పాండవసేనతో యుద్దంచేయసాగాడు. అది చూచి కౌరవులమూక, భీషుడన్న 
మాటలు నిజమని నమ్మి పాండవసేనకు అభిముఖపై మార్కొనింది 


వ. ఇట్లుభయసైన్యంబులుం దలపడిన సందడికయ్యంబున నపరాహ్హం బగుచు నుండ. 143 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ మాదిరి; ఉభయసైన్యంబులున్‌= రెండు సేనలున్నూ; తలపడిన= ఎదురుకొన్న; సందడికయ్యంబున్‌= 
సంకుల సమరంలో; అపర+అహ్హాంబు= పగటిలో నాలుగో భాగం; అగుచున్‌+ఉండన్‌. 

తాత్సర్యం: ఈ మాదిరి కౌరవపాండవసేనలు తలపడి యుద్దం సాగించాయి. తన పక్షంవాడు, శృత్రుపక్షంవాడు 
అనేదే తెలియకుండా ఆ యుద్దం జరిగింది. ఇంతలో అపరాహ్హకాలం కావడం ఆరంభించింది. 


క నగపతియు( బోనిగజపతి( । దగ నేడ్తెట నెక్కి ప్రబలదైత్యబలముతో 
నిగుడ(గ ఘటోత్మచుం డా । భగదత్తునిమీ(ద( గవిసె బార్జివముఖ్యా! 144 


348 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పార్టివముఖ్యా!= రాజులలో |ప్రధానుడవైన ధృతరాష్ట్ర మహారాజా!; ఘటోత్కచుండు; నగపతియున్‌+పోని= 
మహాపర్వతంలాంటి; గజపతిన్‌= గొప్ప ఏనుగును; తగన్‌= ఒప్పిదంగా; ఎక్కి= అధిష్టించి; ఏడ్తెణిన్‌= పరాక్రమంతో; (ప్రబలదైత్య 
బలముతోన్‌= మిక్కుటమైన రక్కసిమూకతో; నిగుడ(గన్‌= విజృంభించగా; ఘటోత్కచుడు; = భగదత్తుని మీ(దన్‌= 
భగదత్తుడిపైన; కవిసెన్‌= ఎత్తివచ్చాడు. 


తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ ఘటోత్కచుడు కొండంత పెద్ద ఏనుగునెక్కి, పరాక్రమంతో తన 
రాక్షససైన్యాన్ని కూడా తీసికొని యుద్దరంగాన్నంతా కమ్ముకుంటూ భగదత్తుడిమీదికి ఎత్తివచ్చాడు. 


a ० 


వ. తదవసరంబునవృకోదరుం డరదంబు రయంబు మెటియ నయ్యభిమన్యు ద్రౌపదేయ ప్రముఖులుందానును 
హైడింబునకుం దో డై కడంగె నట్టియెడ. 145 


ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; వృక+ఉదరుండు= తోడేలు కడుపువంటి కడుపుకలవాడు (భీముడు); 
అరదంబు రయంబు= (తన) రథంయొక్క వేగం; మెజయన్‌= బయలుపడగా; ఆ+అభిమన్యు (ద్రౌపదేయ ప్రముఖులున్‌= ఆ 
అభిమన్యుడు, (ద్రౌపది కొడుకులు మొదలైనవారు; తానును= భీముడున్నూ; హైడింబునకున్‌= ఘటోత్కచుడికి; తోడు+ఐ= 
తోడుపడి; కడంగెన్‌= యుద్దానికి దిగాడు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ సమయంలో భీముడు తన రథవేగం అధికం కాగా, అభిమన్యుడు, (ద్రౌపదికొడుకులు 
ప్రధానులుగాగల కొందరితో ఘటోత్కచుడికి అండగా నిలబడి, కయ్యానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో. 


ఆ. పొదివి పలువు రేయ( బొడువ వ్రేయ(గ భగ । దత్తుదంతిరక్తధార లొప్పె( 

జెలువు రెట్టిగా(గ జేవుటుసెలయేటు । లున్నతాచలమున నురలునట్లు. 146 
ప్రతిపదార్థం: పొదివి= చుట్టుముట్టి; పలువురు= చాలామంది; ఏయన్‌= బాణాలు ప్రయోగించగా; పొడువన్‌= బల్లాలతో పొడవగా; 
(००5 = గుదియలతో కొట్టగా; భగదత్తు= భగదత్తుడియొక్క; దంతి= ఏనుగుయొక్క; రక్త= నెత్తటియొక్క; ధారలు= (ప్రవాహాలు; 
చెలువు= అందము; రెట్టిగాయగన్‌= రెండింతలు కాగా; జేవుణుసెలయేణులు= జేవురురంగుసెలయేళ్ళు; ఉన్నత+అచలమునన్‌= 
ఎత్తెన పర్వతాన్నుండి; ఉరలునట్టు= కారేటట్టుగా; ఒప్పెన్‌= (ప్రకాశించింది. 
తాత్సర్యం: పాండవ పక్షంవారంతా భగదత్తుడి ఏనుగును చుట్టుముట్టి- కొందరు బాణాలతోకొట్టారు, 
మరికొందరు బల్లెములతో పొడిచారు. మరికొందరు గుదియలతో బాదారు. అతడి ఏనుగు శరీరంనుండి 
రక్తంకారుతూవుంది. అప్పుడది అదంతా రెట్టింపైన అందంతో జేవురురంగు పిల్లకాల్వలు కొండ పైనుండి దిగువకు 
కార్తున్నట్టుంది. 
విశేషం: అలం: ఉపమ. 


క శూలంబున హైడింబు(డు । గాలాకృతితోడ వైవ(గా నది పొడి యై 
రాలెడునట్లుగ మగంటిమి । వ్రాలినభగదత్తుు( దేసె వడి భల్లమునన్‌. 147 


ప్రతిపదార్థం: కాల+ఆకృతితోడన్‌= యముడి ఆకారంవంటి ఆకారంతో; హైడింబుడు= ఘటోత్కచుడు; శూలంబున(న్‌)= 


శూలాయుధంతో; వైవ(గాన్‌= గుచ్చగా; మగం(టిమి= పౌరుషము; (వాలిన= మీరిన; భగదత్తు(డు; అది= ఆ శూలం; పొడి+ఐ= 
చూర్ల్ణమై; రాలెడు+అట్టు+కన్‌= రాలిపొయ్యే విధంగా; వడిన్‌= వేగంగా; భల్లమునన్‌= బల్లెంతో; ఏసెన్‌= కొట్టాడు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 349 


తాత్సర్యం: ఘటోత్కచుడు యమధర్మరాజుమాదిరి శూలాన్ని విసిరాడు. భగదత్తుడు పౌరుషం అతిశయంకాగా, 
వేగంగా ఒక బల్లెమును (ప్రతిగావేసి వాడి బల్లెమును నుగ్గునుగ్గు చేశాడు. 
౧ ౧ Ua MN 

వ. ఇట్లేసి యార్షి వెండియు. 148 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ మాదిరి; ఏసి= (ప్రయోగించి; ఆర్బి= బొబ్బపెట్టి; వెండియున్‌= మరియు. 
తాత్సర్యం: భగదత్తుడీవిధంగా శూలంతో ఘటోత్కచుడి శూలాన్ని నుగ్గుచేసి బొబ్బలుపెట్టి. 
©. భీముహరుల[ रण्डे పేర్చి సౌభద్రాది । యోధవరుల నెల్ల నుబిక తటిచు 

టంపవాన( దడిపి హయరథభట సమూ । హంబు( జదిపె సమదహస్తి( బబిపి. 149 
ప్రతిపదార్థం: భీముహరులన్‌= భీముడి గుర్రాలను; కూల్చి= కూల ద్రోసి; పేర్చి= అతిశయించి; సౌభ(ద్ర+ఆది+యోధవరులన్‌= 
అభిమన్యుడు మొదలైన గొప్పవీరులను; ఎల్లన్‌= అందరినీ; ఉజక= ఊరకయే; తజచు= అధికమైన; అంపవానన్‌= బాణాలతో; 
తడిపి= ముంచి; సమదహస్తిన్‌= మదంతో కూడిన ఏనుగును; పజపి= తోలి; హయరథభటసమూహంబున్‌= గుర్రాలు, రథాలు; 
భటులు= సైనికులు; వీరి గుంపును; చదిపెన్‌= నలిచివేశాడు. 
తాత్సర్యం: ఆ భగదత్తుడు భీముడి రథం గుర్రాలను కుప్పకూల్చాడు. చాలా బాగా విజృంభించాడు. అభిమన్యుడు 
మొదలైన పలువురు యోధులందరినీ గొప్ప బాణాలవానతో తడిపివేశాడు. తన ఏనుగును ఉసికొల్సి గుర్రాలను; 
భటులను రథాలను నుగ్గు చేశాడు. 
క మందరము మహాంభోనిధి । ०5००८०८ దిరుగునట్లు పాండవానీకములో 

నం దిరిగి సుప్రతీక మ । మందగతిం 202८ బెక్కు మాతంగములన్‌. 150 
ప్రతిపదార్థం: సుప్రతీకము= భగదత్తుడి ఏనుగు; మందరము= మందరమనే పర్వతం; మహా+అంభోనిధి+అందున్‌= మహాసాగరంలో; 
తిరుగు+అట్లు= తిరిగేమాదిరి; పాండవ+అనీకములోనన్‌= పాండవుల సేనలో; తిరిగి= (భ్రమించి; అమందగతిన్‌= వేగవంతమైన 
నడకతో; పెక్కుమాతంగములన్‌= చాలా ఏనుగులను; చంపెన్‌= చంపింది. 
తాత్సర్యం: సుప్రతీకం అనే ఏనుగు మహాసముద్రంలో మందరపర్వతం తిరిగేమాదిరిగా పాండవుల సేనలోనికి 
చొచ్చుకొనిపోయి, వేగంతో ఇటూ అటూ తిరుగుతూ శత్రువుల ఏనుగులను ఎన్నింటినో కాలరాచినది. 
విశేషం: అలం: ఉపమ. చంపె అనుటకు మారుగా చదిపె అను పాఠాంతరము మేలైనది. 


క అలిగి దశార్థాధీశు(డు । గొలిపెను భగదత్తుమీ(ద( గ్రూరగజము ను 

జ్ఞ్వలము లగునతనితోమర ములతా(కున నది చలించి మొగతిరిగె వెసన్‌. 151 
ప్రతిపదార్థం: దశార్ల4అధీశు(డున్‌= దశార్లదేశపురాజు; అలిగి= కోపించి; భగదత్తు మీ(దన్‌; భగదత్తుడిమీదికి; క్రూరగజమున్‌= 
భయంకరమైన (తన) ఏనుగును; కొలిపెన్‌= (ప్రేరేపించాడు; అది= ఆ ఏనుగు; ఉజ్ఞులములు+అగు= పదునుచేత (ప్రకాశిస్తూ 
ఉన్న; అతని= ఆ భగదత్తుడియొక్క; తోమరముల తాయకునన్‌= తోమరాలనే ఆయుధాల దెబ్బతో; చలించి= కదలిపోయి; వెసన్‌= 
వెంటనే; మొగతిరిగన్‌= వెనక్కితిరిగింది. 
తాత్సర్యం: దశార్లరాజు కోపంచెంది, భగదత్తుడిమీదికి తన ఏనుగును పురికొల్పాడు. అది భగదత్తుడి క్రూరపు 
తోమరాలతాకిడికి తట్టుకోలేక వెనక్కి మళ్లినది. 


350 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. ఇవ్విధంబునం బోరు భగదత్తుం గనుంగొని గండుమిగిలి కురువిభుండు గురుకృపాది యోధవీర 
సమేతంబుగా( దణిమినం దమ బలంబులు గోలాహలబహుళంబు లగుటయు( బాండవాగ్రజుండు 
పార్టపాంచాల పురస్ఫ్సరుండై యవ్వలనికిం గ్రొ వ్వలరం 69९९ సేసె నట్టి సమయంబున. 152 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; పోరు= యుద్దంచేస్తున్న; భగదత్తున్‌= భగదత్తుణ్ణి; కనుంగొని= చూచి; 
కురువిభుండు= కురురాజు, దుర్యోధనుడు; గండుమిగిలి= పారుషం అధికంకాగా; గురు= ద్రోణాచార్యుడు; కృప= కృపాచార్యుడు; 
ఆది= మొదలుగాగల; యోధ= భటులు; వీర= వీరులు; (వీరితో) సమే తంబుగాన్‌= కూడుకొని; తటిమినన్‌= వెంబడిపడి తరుమగా; 
పాండవ+అ(గ్రజాండు= ధర్మరాజు; తమబలంబులున్‌= తమ (కౌరవుల); బలంబులున్‌= సైన్యాలు; కోలాహల బహుళంబులున్‌= 
కలకలశబ్దాలతో నిండినవిగా; అగుటయున్‌= కావడమున్నూ; పాండవ+అ(గజాండు= ధర్మరాజు; పార్థపాంచాల పురస్పరుండు+ఐ= 
అర్జునుడు; ద్రుపదుడుముందున్నవారుకాగా; ఆ+వలనికిన్‌= ఆవైపునకు; (క్రొవ్వు+అలరన్‌= మదం అధికంకాగా; కోల్తల+చేసెన్‌= 
ఎదురుగా నిల్చి యుద్దంచేశాడు; అట్టి సమయంబునన్‌= అలాంటి సమయంలో. 

తాత్సర్యం: ఈ విధంగా యుద్దం చేస్తూన్న భగదత్తుణ్ణి చూశాడు దుర్యోధనుడు. మహాపౌారుషంతో (ద్రోణాచార్య 
కృపాచార్యులు ముఖ్యులుగా ఉండే యోధవీరులతో కూడి పాండవసేనను వెంబడించి తరిమాడు. అప్పుడు 
కౌరవసేనలో కోలాహలం పుట్టింది. దానిని గమనించి, ధర్మరాజు - అర్జునుడు, (ద్రుపదుడు ముందు నిలువగా 
ఆ యుద్దం జరిగే దిక్కుకు వెళ్ళి మదాతిశయంతో యుద్దం చేశాడు. 


అర్జును డిరావంతునిచచ్చుట భీమునిచే విని దుఃఖించుట (సం. 6-92-1) 


క. నరు(డు ధనుర్గుణరావ । స్పురణంబును దేవదత్తభూరిరవము నం 

బరము వగిలింప నానా । శరములC గురుసైన్యసరభసత్వం బుడిపెన్‌. 153 
ప్రతిపదార్థం: నరు(డుూ= అర్జునుడు; ధనుస్‌= విల్లుయొక్క; గుణ= అల్లెత్రాటియొక్క; రావ= ధ్వనియొక్క; స్ఫురణంబును= కదలికయు; 
దేవదత్తభూరిరవమున్‌= దేవదత్తమనే తన శంఖంయొక్క పెద్దశబ్దమున్నూ; అంబరము= ఆకాశాన్ని; పగిలింపన్‌= (బ్రద్దలుకొట్టగా; 
నానాశరములన్‌ పలురకాల బాణాలతో; కురుసైన్య సరభసత్వంబున్‌= కౌరవసైన్యాలవేగిరపాటును; ఉడిపెన్‌= మాన్సించాడు. 
తాత్సర్యం: అర్జునుడు ధనుష్టంకారం చేశాడు. తన శంఖాన్ని ఊదాడు. ఈ రెంటి చప్పుడు ఆకాశాన్ని (బ్రద్దలు 
కొట్టింది. వెంటనే అర్జునుడు పలురకాల బాణాలు వేసి, కౌరవసేనల ఉద్దతిని తగ్గించాడు. 
७. అపుడు 8© २8००८ డతనికి భుజగేంద్ర । కన్యకాసుతుండు ९25८ బడుట 

నల్ల జెప్పటయును నడలి యెచ్చట నని । యడిగి యతడు సూప నచటి కరిగి. 154 
ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో; భీముడు; చేరి= అర్జునుడి దగ్గరకువచ్చి; అతనికిన్‌= ఆ అర్జునుడికి; కలనన్‌= యుద్దంలో; 
భుజగ+ఇం|ద్రకన్యకాసుతుండున్‌= సర్పరాజు కుమార్తెయొక్క కొడుకు ఇరావంతుడు; పడుటన్‌= చనిపోవటాన్ని; అల్లన్‌= మెల్లగా; 
చెప్తుటయున్‌= తెలియచేయగా; అడలి= శోకించి; ఎచ్చటన్‌= ఎక్కడ?; అని+అడిగి= అని (ప్రశ్నించి; అత(డున్‌= ఆ భీముడు; 
చూపన్‌= చూపించగా; అచటికిన్‌= ఆ చోటికి; అరిగి= వెళ్లి, 
తాత్సర్యం: అర్జునుడు ఇట్లా యుద్దం చేస్తున్న సమయంలో, భీముడు అతడి దగ్గరకు వెళ్ళి మెల్లగా ఇరావంతుడు 

ఇ 62 > Va ౧ 

యుద్దంలో చావటాన్ని చెప్పాడు. అర్జునుడు విలపించి “ఎక్కడి అని అడిగాడు. భీముడు చూపించిన చోటికి 
తాను వెళ్ళి. 


భీష్మపర్యము - తృతీయాశ్వాసము 351 
వ. దనుజఖండితుం డయి పడియున్న యయ్యిరావంతు శరీరంబు గనుంగొని యా ధనంజయుండు. 155 


ప్రతిపదార్హం: ఆ ధనంజయుండు= ఆ అర్హునుడు; దనుజ ఖండితుండు+అయి= రాక్షసుడిచే చంపబడ్డవాడై; పడియున్న= 
e థి జు ९3 € ` ° ध 
నేల పైపడివున్నట్టి; ఆ+ఇరావంతు శరీరంబున్‌= ఆ ఇరావంతుడి దేహాన్ని; కనుంగొని= చూచి. 


తాత్సర్యం: అలంబుసుడిచే చంపబడి నేలబడి ఉన్న ఇరావంతుడి దేహాన్ని చూచి అర్డునుడు. 


చ. ఘనతరశోకవేగమున( గన్నుల నీకులు నించి యా సుయో 
ధనునవినీతియుం బిదప ధర్మతనూజు(డు సంధి గోరి ప 
® తగవుం గడంగి యనికిం దలకొన్ననిజోద్యమంబు( 68८ 
చిన విధి( దిట్టుచున్‌ వినుతి సేయుచు రోయుచునుండె నయ్యెడన్‌. 156 


ప్రతిపదార్థం: ఆ+ఎడన్‌= ఆ సమయాన; ఘనతరశోకవేగమునన్‌= మిక్కిలి ఎక్కువైన దుఃఖవేగంతో; కన్నులన్‌= కండ్లలో; నీళులు= 
నీరు; నించి= నిండించుకొని; ఆ సుయోధను+అవినీతియున్‌= ఆ దుర్యోధనుడి అవినీతిని; పిదపన్‌= అటు తర్వాత; ధర్మతనూజు(డు= 
ధర్మరాజు; సంధిన్‌+కోరి= సంధిని ఇష్టపడి; పల్కిన తగవున్‌= చెప్పిన న్యాయం; అనికిన్‌= యుద్ధానికి; కడంగి= ప్రయత్నపడి; తలకొన్న= 
పూనుకొన్న; నిజ+ఉద్యమంబున్‌= తనకార్య(క్రమం; తోశినన్‌= జ్ఞాపకానికి రాగా; విధిన్‌= దైవాన్ని; తిట్టుచున్‌ తిట్టుతూ; 
వినుతి+చేయుచున్‌= ధర్మరాజు గొప్పదనాన్ని పొగడుతూ; రోయుచున్‌= తన యుద్దచర్యను ఏవగించుకొంటూ; ఉండెన్‌= ఉండినాడు. 


తాత్సర్యం: అర్జునుడు అధిక దుఃఖంతో కన్నులలో నీళ్ళు నింపుకొని, మొదట దుర్యోధనుడు చేసిన జూదంవగైరా 
అన్యాయాన్ని, తరువాత అన్న ధర్మరాజు ఉదారంగా ఐదూళ్లైనా ఇవ్వమని కోరటాన్ని సంధి కుదరకపోగా తాను 
చేసే అసహ్యమైన యుద్దాన్ని ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకొన్నాడు. విధిని తిట్టాడు. పిదప ధర్మరాజు న్యాయాన్ని 
మెచ్చుకొన్నాడు. తను యుద్దంలో దిగడంచేత పలువురు చావటాన్ని చూచి తన్ను ఏవగించుకొన్నాడు. 
వ. ఇట్లు పుత్తశోకానలసంతప్రచిత్తుం డగు సవ్యసాచిం జూచి గోవిందుండు మందస్మితంబు సేసిన. 157 
ప్రతిపదార్థం: ఇట్లు= ఈ విధంగా; పుత్ర= కొడుకైన ఇరావంతుడి సంబంధమైన; శోక= దుఃఖమనే; అనల= అగ్గిచేత; సంతప్త= 
తపించిపోయిన; చిత్తుండు+అగు= మనస్సుకలవాడైనట్టి; సవ్యసాచిన్‌= అర్జునుణ్ణి; చూచి; గోవిందుండు= శ్రీకృష్ణుడు; మందస్మితంబు= 
చిరునవ్వు; చేసినన్‌= చేయగా (నవ్వగా). 
తాత్సర్యం: అర్జునుడికి కొడుకు చావటంచేత కలిగిన దుఃఖంఅనే అగ్నిచేత ఆతడి మనస్సు బాగా తపించిపోయింది. 
అట్టి అర్జునుడిని చూచి కృష్ణుడు చిరునవ్వు నవ్వగా, 
క “కని యత(డు దెలిసి నీచే । వినినది యిది మున్ను దీని విడిచితి నహిభం 

జన! తేరు నడపు కురుబల । వినిపాతనపాటవమున విహరించుటకున్‌.’ 158 
ప్రతిపదార్థం: అత(డు= ఆ అర్జునుడు; కని= కృష్ణుడు నవ్వటాన్ని చూచి; తెలిసి= ఆ నవ్వులోని అర్థాన్ని (గ్రహించి; అహిభంజన!= 
కాళియుడనే సర్పరాజును మర్దించిన ఓ కృష్ణా!; ఇది= ఈ ఆత్మానాత్మ విచారం; మున్ను= ఇంతకు మనుపే; నీచేన్‌; వినిన+అది= 
విన్నట్టిదేను; దీనిన్‌= ఈ కొడుకు చావువల్ల కలిగిన దుఃఖాన్ని; విడిచితిన్‌= వదలిపెట్టాను; కురు= కౌరవులయొక్క; బల= 
సేనలయొక్క; వినిపాతన= బాగాపడగొట్టడంలో; పాటవమునన్‌= నైపుణ్యంతో; విహరించుటకున్‌= వేడుకగా తిరగడానికి; 
తేరునడపు(ము)= రథాన్ని ముందుకు పోనిమ్ము. 


352 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కృష్ణుడి నవ్వులోని మర్మాన్ని అర్జునుడు తెలిసికొన్నాడు. 'ఓ కృష్ణా చావు (బ్రతుకుల తత్తాన్ని నీవు 
ముందే చెప్పావు, నేను విన్నాను. ఇక వీడి మరణంవల్ల ఏర్పడ్డ దుఃఖాన్ని వదిలివేశాను. ఆ కౌరవసైన్యాన్ని కుప్పకూల్చే 
సామర్థ్యంతో విహరించటానికి అనువుగా రథాన్ని పోనిమ్ము. 


వ. అని పలికినం బద్మనాభుండు రథంబు రయంబున మనమొనపయిం బటిపం బార్జుండు పటుబాణపరంపరలు 
వరగింప భగదత్తుండును, గృపాచార్యుండును, ద్రిగర్తపతియు భీష్ముం గూడుకొని యాక్తీడి నెదిర్చిరి. సాత్యకి 
యడరినంగృతవర్మబాహ్లాకులు మార్మొనిరి మారుతి గవిసినం గుంభసంభవుండు దలపడియె. నతని ప్రాపున 
నేపు మిగిలి నీపుత్రకు లా బకమర్దను మర్దింపం గడంగి కవిసిన. 159 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; పలికినన్‌= అర్జునుడు చెప్పగా; పద్మనాభుండు= కృష్ణుడు; రథంబున్‌; రయంబునన్‌= వేగంతో; 
మనమొనపయిన్‌= మన (కౌరవుల)సేన మీదికి; పజపన్‌= తోలగా; పార్టుండు= అర్జునుడు; పటుబాణపరంపరలు= గట్టి బాణాల 
వరుసలను; పరణగింపన్‌= ప్రయోగింపగా; భగదత్తుండును; కృపాచార్యుండును, త్రిగర్తపతియున్‌; భీష్మున్‌; కూడుకొని= కలిసికొని; 
ఆ క్రీడిన్‌= ఆ అర్జునుడిని; ఎదిర్చిరి= ఎదిరించారు; సాత్యకి; అడరినన్‌= అతిశయించగా; కృతవర్మబాహ్లికులు= కృతవర్మయు, 
బాహ్లికుడున్నూ; మార్కొనిరి= ఎదిరించారు; మారుతి= భీముడు; కవిసినన్‌= ఢీకొనగా; కుంభసంభవుండు= ద్రోణాచార్యుడు; 
తలపడియెన్‌= తాకాడు; అతని ప్రాపునన్‌= ఆ (ద్రోణుడి అండన; ఏపు మిగిలి= విజృంభణంచేత అతిశయించి; నీ పుత్రకులు= 
నీ కొడుకులు (కౌరవులు); ఆ బకమర్దనున్‌= బకుడనే రాక్షసుణ్ణి చంపిన భీముడిని; మర్టింపన్‌= అణచటానికి; కడంగి= ప్రయత్నపడి; 
కవిసినన్‌= ఎదుర్కొనగా. 


తాత్సర్యం: అర్జునుడి మాటలు విని కృష్ణుడు వేగంగా రథాన్ని కౌరవసైన్యంవుండే ప్రక్కకు తోలాడు. పార్టుడు గొప్పవైన 
బాణాలను వరుసగా వేశాడు. అప్పుడు భగదత్తుడు, (త్రిగర్తదేశపురాజు, కృపుడు భీష్ముడితో కూడుకొని ఆ అర్జునుడిని 
ఎదిరించాడు. సాత్యకి తలపడగా కృతవర్మ బాహ్లికుడు అతడిని ఎదిరించారు. భీముడు మీదపడగా [ద్రోణుడతనిని 
ఎదిరించాడు. ఆ [ద్రోణుడి అండన ఉన్న నీ కొడుకులు ఆ భీముడిని కొట్టటానికి పెద్ద ప్రయత్నంతో ఎగబడ్డారు. 


క గురునంపవెల్లి నాగుచు । సరభసముగ వారిమీ(ద శరవర్షంబుల్‌ 
గురియుచు వారలయమ్ముల('। దెరలక భీముండు పటుగతిస్యందనుండై. 160 


ప్రతిపదార్థం: భీము(డు= భీముడు; పటుగతి స్యందను(డు+ఐ= దిట్టమైన పోకడగల రథంకలవాడై; గురున్‌= గురువైన 
ద్రోణాచార్యునియొక్క; అంపవెల్లిన్‌= బాణాలవెల్లువను; ఆగుచున్‌= అడ్డగిస్తూ; సరభసముగన్‌= తొందరపాటుతో; వారిమీ(దన్‌= 
ఆ కౌరవులమీద; శరవర్షంబుల్‌= బాణాలవానలను; కురియుచున్‌= కురిపిస్తూ; వారల= ఆ శత్రువుల; అమ్ములన్‌= బాణాలను; 
తెరలక= (దగ్గరకు రానీకుండా) తొలిగించుతూ. 

తాత్సర్యం: భీముడు మంచివేగంగల రథాన్నెక్కి, (ద్రోణుడు ప్రయోగించే బాణాల ప్రవాహాన్ని ఆపాడు. వాళ్ళమీద 
బాణాలవానలు కురిపించాడు. శత్రువులు వేసే బాణాలను తొలగించుకుంటూ (తరువాతి వచనంతో అన్వయం). 


వ. సమరక్రీడ సలిపి గురుకుమారులు దొర(గించు నారాచధారల నొచ్చి యాజ్యధారాక్రాంతుం డైన 
యర్షిష్మంతుండునుంబోలె మండి యుద్దండకోదండనైపుణ్యంబు సూపినం గుండభేదియు, ననాధృష్యుండును, 
గనకధ్వజుండును, విరావియు, సుబాహుండును, దీర్హబాహుండును, దీర్లలోచ నుండును దీర్ణనిద్రం బొందిరి; 
పెటివారు వెజిచటిచి విటిగి పబిచిన నజంబుల వెనుకొనువృకంబు విధంబున వృకోదరుండు దోర్విలాసంబు 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 353 


మెటిసె నప్పుడు బ్రొద్దుగ్రుంకుచుండ నీ పెద్దకొడుకు బలుమొనలం బురికొల్సికొని చలంబునం గోల్తల సేసిన 

గౌంతేయవ్యూహంబులు నభినవోత్సా హంబునం బోక పెనంగిన. 161 
ప్రతిపదార్థం: సమర క్రీడ సలిపి= యుద్దంలో (క్రీడించి; కురుకుమారులు= దుర్యోధనుడి తమ్ముళ్ళు; తొర(గించు= పడవేస్తున్న ట్టి; 
నారాచధారలన్‌= బాణాలచేత; నొచ్చి= బాధపడి; ఆజ్యధారా+ఆ(క్రాంతుండు+ఐన= నేతిధారలచే కప్పబడిన; 
అర్భిష్మంతుండునున్‌+పోలెన్‌= అగ్నిమాదిరి; మండి= వెలిగి; ఉద్దండకోదండ నైపుణ్యంబు= మితిమీరిన విలువిద్యలోని చాకచక్యాన్ని; 
చూపినన్‌= (ప్రదర్శించగా; కుండభేదియున్‌; అనాధృష్యుండునున్‌; కనక ధ్వజుండును; విరావియున్‌; సుబాహుండు ను; దీర్భబాహుండునున్‌; 
దీర్భలోచనుండును; దీర్భనిద్రన్‌= చావును; పొందిరి; పెజివారు= తక్కినవారు; వెజచబిచి= భయంచెంది; విణిగి= ఓడిపోయి; 
పణిచినన్‌= పారిపోగా; అజంబులన్‌= మేకలను; వెనుకొను= అనుసరించితరుము; వృకంబు విధంబునన్‌= తోడేలుమాదిరి; 
వృకోదరుండు= భీముడు; దోస్‌+విలాసంబు= భుజాల (క్రీడలో; మెబుసెన్‌= ప్రకాశించాడు; అప్పుడు= ఆ సమయంలో; (ప్రొద్దు= 
సూర్యుడు; (క్రుంకుచున్‌+ఉండన్‌= మరుగైపోతూండగా; నీ పెద్దకొడుకు= దుర్యోధనుడు; బలుమొనలన్‌= బలంగల సైన్యాలను; 
పురికొల్పికొని= (ప్రోత్సాహపరచికొని; చలంబునన్‌= మాత్సర్యంతో; కోల్తల+చేసినన్‌= ఎదుట నిల్చి యుద్దంచేయగా; కౌంతేయ 
వ్యూహంబులున్‌= కుంతికొడుకుల బలాలు; అభినవ+ఉత్సాహంబునన్‌= కొంగ్రొత్త ఉత్సాహంతో; పోక= వెనుకంజవేయక; 
పెనంగినన్‌= యుద్దంచేయగా. 
తాత్సర్యం: భీముడు యుద్దంలో విచ్చలవిడిగా విహరిస్తూ, కౌరవులువేసే బాణాల దెబ్బకు చాలా బాధపడి నెయ్యిసోస్తే 
గుప్పుమని మండే అగ్గిలాగా మండిపడుతూ, విలువిద్యలో తనకుండే గొప్పనేర్సును కనపరుచుతూ కౌరవులను 
ఏడుమందిని చంపివేశాడు. మిగిలినవారందరూ ఓడి, భయపడి పారిపోసాగారు. మేకలను తోడేలు మాదిరిగా వాళ్ళను 
వెంబడించి తరిమాడు. తన భుజబలాన్ని (ప్రకాశింపజేశాడు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అప్పుడు 
దుర్యోధనుడు తన బలగంలో బలవంతుల్ని పురికొల్పికొంటూ మాత్సర్యంతో ఎదిరించి యుద్దంచేయుటకు 
పూనాడు. పాండవుల దండుకూడా వెనుకకు మళ్ళక అప్పటికప్పుడే ఏర్పడ్డ ఉత్సాహంతో పోరు సాగించగా. 


విశేషం: అలం: ఉపమ. 


తే, ధరణి నెత్తుట( దో(గి యాభరణ కాయ । శస్త్రఖండజాలంబుల( జాల 28०8८ 
బలుచ గాకుండ( గుంకుమ ०९८९ పెక్కు। తెబిగుతొడవులు దొడిగినతెటివవోలె. 162 


ప్రతిపదార్థం: ధరణి= భూమి; నెత్తుటన్‌= నెత్తురులో; తో(గి= మునిగి; ఆభరణ= నగలు; కాయః= శరీరాలు; శస్ర= ఆయుధాలు- 
వీటియొక్క; ఖండ= ముక్కల; జాలంబులన్‌= గుంపులతో; పలుచ+కాకుండన్‌= పలచగాకాక (దట్టంగా); కుంకుమము= 
కుంకుమపువ్వును; అలంది= పూసుకొని; పెక్కు+తెణగు తొడవులన్‌= పలురకాలైన నగలను; తొడిగిన= ధరించిన; తెణవ+పోలెన్‌= 
ఆడదానిమాదిరి; చాలన్‌= అధికంగా; పొలిచెన్‌= (ప్రకాశించింది. 


తాత్సర్యం: నెత్తుటితో బాగా తడిసి, నగలు, శరీరాలు, ఆయుధాలు- వీటి తునుకలతో నిండిన భూమి, ०८९ 
కుంకుమలేపనాన్ని దట్టంగా పూసికొని, నానావిధాల నగలు ధరించిన అందగత్తెవలె వెలుగుతూ ఉండినది. 


విశేషం: అలం: ఉపమ. 
వ, అంత. 163 


తాత్సర్యం: ఆ సమయంలో- (తరువాతి పద్యంతో అన్వయం). 


354 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క తిమిరము గవిసిన( బాందవ । సమితియు( గౌరవులు రణము సాలించి నివా 
సములకు( దగ జని రయ్య । ష్టమయామిని నుదితపటువిషాదుం డగుచున్‌. 164 


ప్రతిపదార్హం: తిమిరము= చీకటి; కవిసినన్‌= క్రమ్ముకోగా; పాండవసమితియున్‌= పాండవుల సమూహమూ; కౌరవులు= 
९५८०८०९०; రణము= యుద్దం; ८०९0) = ముగించి; నివాసములకున్‌= తమ తమ తావులకు; తగన్‌= ఒప్పిదంగా, చనిరి= 
వెళ్ళారు; ఆ+అష్టమ యామినిన్‌= ఆ ఎనిమిదవనాటి రాత్రిపూట; ఉదిత= పుట్టిన; పటు= గట్టిదైన; విషాదుండు+అగుచున్‌= ఖేదంకలవాడై. 


తాత్సర్యం: చీకటి అంతటా వ్యాపించింది. పాండవులు, కౌరవులు యుద్దం చాలించి తమ తమ నివాసాలకు 
వెళ్ళిపోయారు. ఆ ఎనిమిదో నాటిరాత్రి తనసైన్యం చాలా నష్టంకావడంచేత ధుర్యోధనుడి మనస్సు కలతచెందగా 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క కురువిభు(డు నగరు సొచ్చియు(। జొరమిన గాంధారవిభుని సూతతనూజుం 
ద్వరితముగ( బిలువు మని యా । తురతం బలుమాటు( జెప్పె దుశ్శాసనుతోన్‌. 165 


ప్రతిపదార్థం: కురువిభుడు= దుర్యోధనుడు; నగరు= తన రాజభవనాన్ని; చొచ్చియున్‌= (ప్రవేశించియు; చొరమిన్‌+అ= 
ప్రవేశింపకయే; దుశ్ళాసనుతోన్‌= తన తమ్ముడు దుళ్ళాసనుడితో; త్వరితముగన్‌= వేగంగా; గాంధారవిభునిన్‌= గాంధారదేశపురాజు 
శకునిని; సూతతనూజున్‌= సూతపుత్రుడు కర్గుడిని; పిలువుము+అని= పిలుచుకొనిరమ్మని; ఆతురతన్‌= ఆత్రంతో; పలుమాజున్‌= 
చాలాసార్గు; చెప్పెన్‌= చెప్పాడు 

తాత్సర్యం: దుర్యోధనుడు తన భవనంలోకి అడుగుపెట్టిపెట్టకముందే 'శకునిని, కర్ణుడిని ఇప్పుడే వేగంగా 
పిలుచుకొనిరమ్ము' అని ఆత్రంతో ఆ దుశ్ళాసనుడితో మరీ మరీ చెప్పాడు. 


వ. చెప్పిన నతండు వారిం గూర్జికొని వచ్చుటయు నేకాంతంబున నమ్మహీకాంతుండు వారలతో ని ట్లనియె 
గాంగేయ గురుక్ళపాశ్వత్థామలు మధ్యస్థు లై పాండవబలంబులం జెబుచునట్టి సంరంభంబునకుం జొరరు. 
మనసేనలు ०००००८88 సన్నంబు లై సమయుచువచ్చె నేమి సేయంగలవార?' మనిన విని రాధేయుండు 
రణక్రీడాలంపటుం డై. 166 

ప్రతిపదార్థం: చెప్పినన్‌= చెప్పగానే; అతండు= ఆ దుళ్ళాసనుడు; వారిన్‌= ఆ శకుని కర్గులను; కూర్చికొని= చేర్చుకొని; 

వచ్చుటయున్‌= రాగానే; ఏకాంతమ్మునన్‌= రహస్యంగా; వారలతోన్‌= ఆ వచ్చినవారితో; ఆ+మహీకాంతుండు= ఆ రాజు- 

$> ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; గాంగేయ, గురుకృప+అశ్వత్తామలు= భీష్ముడు ద్రోణుడు, కృపుడు 
అశ్వత్తామలు; వీరు మధ్యస్థులు+ఐ= ఉదాసీనులయి; పాండవబలంబులన్‌= పాండవులసేనలను; చెజచు+అట్టి= చంపటటువంటి; 
సంరంభంబునకున్‌= ఆటోపమునకు; చొరరు= పూనరు; మనసేనలు= మన (కౌరవుల) సైనాఃలు; నాడు+నాంటికిన్‌= దినదినానికి; 
సన్నంబులు+ఐ= కృశించినవై; సమయుచున్‌ వచ్చెన్‌= చచ్చిపోతున్నాయి; ఏమిసేయన్‌+కలవారము?= మన మేమి చేయగలము? 
అనినన్‌; రాధేయుండు= రాధకొడుకు కర్గుడు; విని= ఆలకించి; రణ(క్రియాలంపటుండు+ఐ= యుద్దమాడటంలో ఆశ కలవాడై. 


తాత్సర్యం: దుర్యోధనుడు అట్లు చెప్పగానే దుళ్ళాసనుడు వెళ్ళి శకుని కర్షులను వెంటబెటుకొని వచ్చాడు వాళ్లతో 

ీధనుడు రహస్యంగా “భీష్ముడు, [ద్రోణుడు, కృపుడు, అశ్చత్తామ వీళ్ళు నలుగురును మధ్యస్థంగా ఉంటూ 
పాండవుల సైన్యాలను చంపే సంరంభం కూడా చేయటం లేదు. మన్ఫోనలేమో దినదినానికీ తరిగిపోతున్నాయి. కనుక 
ఇప్పుడు మనం ఏం చెయ్యాలి?” అని అన్నాడు. ఆ మాటలు విని కర్టుడు యుద్దమాడటం అంటే చాలా ఇష్టం కలవాడై 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 355 


క్ర నరనాథ! యింక భీష్ముని । దురమునకుం దేకు మేను దోర్టలవిభవో 

ద్దురతం బాండుకుమారో । త్మరముం దత్ఫేనలన్‌ మదం 2०८६0०९5." 167 
ప్రతిపదార్థం: నరనాథ!= ఓ (ప్రభూ! దుర్యోధనా! ఇంకన్‌= ఇకమీద; భీష్మునిన్‌= భీష్మాచార్యుడిని; దురమునకున్‌= యుద్దానికి; 
తేకుము= తేవద్దు; ఏను= నేను (इदु); దోఃబలవిభవ+ఉద్దురతన్‌= భుజబల సంపత్తి యొక్క ఆధిక్యంతో; 
పాండుకుమార+ఉత్కరమున్‌= పాండురాజు కొడుకులగుంపును; తద్‌+సేనలన్‌= ఆపాండవుల సేనలను; మదంబు= పొగరును; 
అడణగింతున్‌= అణచివేస్తాను. 
తాత్సర్యం: 'ఓ దుర్యోధనా! ఇకమీద ఆ భీష్ముడిని యుద్దానికి తీసికొని పోవలదు. నేను నా భుజబలసంపత్తి 
పెంపుతో, ఆ పాండవులు ఐదుగురినీ వారి సేనలను మార్కొని - మదమణిగే విధంగా యుద్దం చేస్తాను. 
క్ర అని పలికిన విని దుశ్శా । సను గను(గొని మనము వోయి శాంతనవుని భం 

డన ముడిపి వత్త మని చె । ప్పి నరేంద్రుడు వీడుకొల్పె( బెబివారి( దగన్‌. 168 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికినన్‌= (కర్ణుడు) చెప్పగా; విని= ఆలకించి; నర+ఇం(ద్రు(డు= రాజైన దుర్యోధనుడు; 
దుశ్ళాసనున్‌= తమ్ముడు దుశ్ళాసనుణ్ణి; కనుగొని= చూచి; మనము= మన మిద్దరం; పోయి= వెళ్ళి; శాంతనవుని భండనము= 
భీష్ముడి యుద్దాన్ని; ఉడిపి= చాలింపచేసి; వత్తము= వద్దాము; అని చెప్పి= అని పలికి; పెఖివారిన్‌= ఇతరులను; తగన్‌= తగినట్టుగా; 
వీడుకొల్సెన్‌= పంపివేశాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు కర్ణుడి మాటలు విన్నాడు. దుశ్ళాసనుడివైపు తిరిగి, “మనం భీష్ముడి యుద్దాన్ని 
నిలిపివద్దాము” అని చెప్పి, మిగిలినవాళ్ళను అక్కడి నుండి బయటకు పంపాడు. 


వ. ఇట్లు కర్ణసౌబలుల నిజనివాసంబులకుం బోవం బనిచి బహు ప్రకార సౌారభసంవాసి తంబులగు జలంబుల 
జలకం బాడి పరమసురభిచందనానులేపనంబులను జీనిచీనాంబరపరిధానంబులను మహనీయ 
మాల్యాభరణంబులను బ్రస్పీతమణిమయ భూషణధారణంబులను దగ నలంకృతుం డై తమ్ములుం 
దగువారలుం బరివేష్టింప( బరిమళపరంపరాభాసితనూతనతైలధారాభిషేక ప్రదీపితంబులయిన 
కరదీపికాసహస్రంబులు వెలుంగ వేత్రహస్తులు దొలంగు(డు తొలంగుండని సందడి నెడ గలుగ జడియ 
వందిసందోహంబులు సంకీర్తనంబులు సేయ మాగధమంజులగానంబులు వీనులం బొరయ( బాఠక 
పఠనరవంబుల మనంబు రంజిల్ల రమణీయరత్నఖచితం బగు రథం బెక్కి మందగమనంబున 
మందాకినీనందనుమందిరంబు సేరం జని తదీయద్వారంబునం దేరు డిగ్గి దుశ్మాసను ముంజేయి 
కరతలంబున నవలంబించి యల్లన నడచి యుచితప్రకారంబునం బ్రవేశించి యప్పితామహు 
పాదంబులకుం బ్రణామంబులు సేసి తక్సీఠ సమీపంబున సమంచిత కనకాసనంబున నతం డనుప 
నాసీనుం డై చేతులు మొగిచి యమ్మనుజపతి యతనితో నిట్లనియె. 169 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కర్లసౌబలులన్‌= కర్షుడిని, శకునిని; నిజనివాసంబులకున్‌= తమ భవనాలకు; పోవన్‌= పోవడానికి; 
పనిచి= పంపి; బహుప్రకార= నానావిధాలైన; సౌరభ= వాసనలచేత; సంవాసితంబులు+అగు= వాసనగలవిగా చేయబడిన, 
జలంబులన్‌= నీళ్ళతో; జలకంబు+ఆడి= స్నానంచేసి; పరమ= మేలైన; సురభి= వాసనతో కూడిన; చందన= గంధము యొక్క; 
అనులేపనంబులను= మైపూతల చేతను; చీనిచీనాంబర పరిధానంబులను= పట్టు ధోవతి, సైకండువాలతో; మహనీయమాల్య+ 


356 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఆభరణంబులను= జిగేలుమనిపించే పూలదండలతో, ప్రస్ఫీత= మిక్కిలి అధికమైన; మణిమయః= రత్నాలు చెక్కిన; భూషణ= 
అలంకారాల; ధారణంబులను= ధరించటం చేత; తగన్‌= ఒప్పిదంగా; అలంకృతుండు+ఐ= అలంకరించుకొన్నవాడై; తమ్ములున్‌= 
తన తమ్ములు దుళశ్ళాసనాదులు; తగువారలున్‌= ఉండతగ్గవారును; పరివేష్టింపన్‌= తన్ను చుట్టి ఉండగా; పరిమళ= 
వాసనలయొక్క; పరంపరా= వరుసలచేత; ఆభాసిత= అంతటను వెలుగునిచ్చే; నూతన= అప్పుడే గానుగ నుండి తెచ్చిన; తైల= 
నూనెయొక్క; ధారా= ధారల యొక్క; అభిషేక= స్నానంచేత; (ప్రదీపితంబులు+అయిన= వెలుగిచ్చేటివైన; కరదీపికా 
సహగస్రంబులు= చేదివిటీలవేలు; వెలుంగన్‌= వెలుగుతుండగా; వేత్రహస్తులు= బెత్తాలు చేతపట్టుకొన్న సేవకులు; 
తొలంగు(డు+తొలంగు(డు+అని= దూరంగా జరిగి ఉండండి అని; సందడిన్‌= జనాన్ని తొలగించడంచేత; ఎడన్‌= అవకాశము; 
కలుగన్‌= ఏర్పడునట్టు; జడియన్‌= తొలగించగా; వందిసందోహంబులు= బట్టువారి గుంపు; సంకీర్తనంబులు+చేయన్‌= పొగడ్తలు 
చేయగా; మాగధమంజుల గానంబులు= ప్రభువు వంశాన్ని, వీరత్వాన్ని పొగిడేవారి ఇంపైన పాటలు; వీనులన్‌= చెవులకు, పొరయన్‌= 
సోకగా; పాఠక పఠన రవంబులన్‌= చదివేవారి చదువుల శబ్దాలచేత; మనంబు= మనస్సు; రంజిల్లన్‌= రసాన్ని అనుభవించగా; 
రమణీయ రత్న+ఖచితంబు+అగు= మనోహరాలైన మణులు తాపినట్టి; రథంబున్‌+ఎక్కి; మందగమనంబునన్‌= మెల్లగా ప్రయాణిస్తూ 
మందాకినీ నందను మందిరంబు= భీష్ముడి భవనాన్ని; చేరన్‌+చని= చేరునట్టు వెళ్ళి, తదీయద్వారంబునన్‌= ఆ భవనం గడప 
వద్ద; తేరుడిగ్గి= రథాన్నుండి దిగి; దుళశ్ళాసనుముందు+చేయి= దుళ్ళాసనుడి చేతిని; కరతలంబునన్‌= తన చేతితో, అవలంబించి= 
పట్టుకొని; అల్లన= మెల్లగా; నడచి= అడుగులు వేసి; ఉచిత (ప్రకారంబునన్‌= తగినరీతిగా; (ప్రవేశించి= లోనికిపోయి; 
ఆ+పితామహుపాదంబులకున్‌= ఆ భీష్ముడి పాదాలకు; ప్రణామంబులు= దండాలు; చేసి= పెట్టి; తద్‌+పీఠసమీపంబునన్‌= 
ఆ భీష్ముడి ఆసనానికి దగ్గరగా; సమంచిత కనక+ఆసనంబునన్‌= మేలైన బంగారు పీఠంమీద; అతండు= ఆ భీష్ముడు; అనుపన్‌= 
ఆజ్ఞాపించగా; ఆసీనుండు+ఐ= కూరుచున్న వాడై; చేతులు మొగిచి= చేతులు జోడించి; ఆ+మనుజపతి= ఆ దుర్యోధనుడు; 
అతనితోన్‌= ఆ భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు ఈ విధంగా కర్షుడిని, శకునిని, వారి నివాసాలకు పంపించి వేశాడు. పన్నీరు, అత్తరు 
వంటి సువాసన [ద్రవ్యాలతో గుబాళించే నీటితో స్నానం చేశాడు. మంచి వాసనగల మేలుగంధం, ఒంటికి దట్టంగా 
పూసుకొన్నాడు. పట్టుబట్టలు కట్టుకొన్నాడు. పట్టుకండువాలుపైన వేసుకొన్నాడు. వాసనగల పూలదండలు 
తగిలించుకొన్నాడు. వ్యాపించే కాంతిగల రత్నాలు పొదిగిన బాహుపురులు, మెరపుగల నగలు, పెట్టుకొన్నాడు. 
ఉచితమైన పరివారం అనుసరించగా, వాసనలు విరజిమ్మే కొత్త నూనెలు పోయటంచే జగజ్జేగీయమానంగా వెలిగే 
చాలా చేదివిటీలు వెలుగుతూండగా, భటులు బెత్తాలు చేత పట్టుకొని, 'తొలగండి తొలగండి” అని జనాన్ని 
అదలిస్తుండగా, ఏర్పడ్డ అవకాశంలో (సందు) భ[ట్రాజులు పొగడుతు ఉండగా, మాగధులు ప్రభువు యొక్క (ప్రాభవాన్ని 
పాడుతూ ఉంటే ఆలకిస్తూ, చదివే వాళ్ళ చదువులు మనస్సుకు ఇంపుగొల్పుతూ ఉంటే, మేలి రత్నాలు తాపిన 
తేరెక్కి, మందగమనంతో భీష్ముడి నివాసానికి చేరుకొని, ఆ భవన ద్వారం వద్ద తేరుదిగి, దుళ్ళాసనుడి చేతిని 
ఆధారంగా పట్టుకొని, మెల్లగా అడుగులుపెడుతూ, తగిన విధంగా వినయంగా లోపలికి పోయి, భీష్ముడి అడుగులకు 
దండాలు పెట్టి, ఆయన పీఠానికి దగ్గరలో, ఒప్పిదమైన బంగారుపీటమీద ఆయన అనుమతితో కూర్చొని చేతులు 
జోడించి, దుర్యోధనుడు భీష్ముడితో ఇట్లా అన్నాడు. 
మ. నిను మున్నెంతయు నమ్మి పాండవుల యున్ష్నేషంబు నే జీరికిం 

గొన నీపోరెడు చందముల్‌ 2840८ छू సూచితిం జేరి చే 

రి నయం బిచ్చుచు నొంప నూల్మొనక వారిం బట్టి పాలార్డె దొం 

డన నేరం గురుముఖ్య! యింక నిట నీ వాలంబు సాలింపవే! 170 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 357 


ప్రతిపదార్థం: కురుముఖ్య!= కురువంశంలో ప్రధానుడవైన భీష్మా!; నినున్‌; మున్ను= మొదట, ఎంతయున్‌= ఎంతగానో; నమ్మి= 
విశ్వసించి; పాండవుల యున్న్మేషంబున్‌= పాండురాజు కొడుకుల వికాసాన్ని; ఏన్‌= నేను; చీరికిన్‌+కొనన్‌= లెక్కపెట్టను; నీ 
పోరెడుచందముల్‌= నీవు యుద్దం చేసేవిధానాలను; తెలియన్‌= విశదం కావడానికి; పెక్కుల్‌= చాలా; చూచితిన్‌= చూచాను 
వారిన్‌= ఆ పాండవులను; చేరి చేరి= దగ్గరకు చేరికూడా; నయంబు+ఇచ్చుచున్‌= మెత్తదనాన్ని చూపిస్తూ; నొంపన్‌= బాధపెట్టడానికి; 
నూల్కొనక= ఒప్పుకోకుండా; పట్టి పాలార్భెదు= చేత చిక్కించుకొని కూడా ఊరకుంటున్నావు; ఒండు అనన్‌+నేరన్‌= ఒక్కటీ 
నిన్ను అనలేను; ఇంకన్‌= ఇకమీద; ఇటన్‌= ఇక్కడ; నీవు; ఆలంబు= యుద్దం చేయటాన్ని; చాలింపవే!= వదలిపెట్టుము! 
తాత్సర్యం: (> భీష్మా! మొదటి నుండి నిన్ను నమ్మి, పాండవుల వికాసాన్ని లక్ష్యం చేయకుండా ఉంటూ వచ్చాను. 
అయితే, నీవు చాలా సందర్భాలలో యుద్దం చేస్తున్న తీరు గమనిస్తే నాకు అర్థమవుతున్నది ఏమిటంటే- నీవు 
పాండవులపట్ల మెత్తదనాన్నే చూపిస్తున్నావు. వాళ్ళకు నొప్పి కలిగించకుండా ఉంటున్నావు. వాళ్ళు చేత చిక్కినా 
ఏమీ చేయటం లేదు. కాబట్టి నీవు ఇంక యుద్దం చేయకుము. 


చ. అనిమొన దేవదానవుల కైనను మార్మొనరాదు నిన్ను ८ 

డెనిమిది నాళ్ళు లయ్యె సమయింపవు నొంపవు సవ్యసాచి న 

ప్పని యటులుండనిమ్ము నిను( छगु సేసెద నింతవట్టు నా 

చనవున( బోవ నిచ్చి నృపసత్తమ 29९8८ तू బంపవే! 171 
ప్రతిపదార్థం: నృపసత్తమ!= రాజుల్లో గొప్పవాడవైన భీష్మా!; అనిమొనన్‌= యుద్దరంగంలో; దేవదానవులకున్‌+ఐనను= 
దేవతలకుగానీ, రాక్షసులకుగానీ; నిన్ను; మార్కొనన్‌+రాదు= ఎదిరించడానికి సాధ్యంకాదు; నే(డు= నేటికి; ఎనిమిదినాళులు+ అయ్యెన్‌= 
యుద్దం మొదలుెట్టి నేటికి, ఎనిమిది దినాలు గడిచినాయి; సవ్యసాచిన్‌= అర్జునుడిని; సమయింపవు= చంపవు; నొంపవు= 
బాధకూడా పెట్టలేదు; ఆ+పని= అర్జునుణ్ణి హింసించే ఆ పని; అటులు ఉండనిమ్ము; అట్టా ఉండనీ; నినున్‌= నిన్ను; ఇంత+పట్టు= 
3०४२०१७०; |ప్రార్ణన+చేసెదన్‌= వేడుకొంటున్నాను; నా చనవునన్‌= నా కోరిక (ప్రకారం; పోవన్‌+ఇచ్చి= నన్ను నడుచుకునేటట్లు 
చేసి; కర్గున్‌= కర్ణుడిని; పోరికిన్‌= యుద్దానికి; పంపవే?= పంవవా?. 
తాత్సర్యం: తాతా! భీష్మా! నిన్ను యుద్దంలో దేవతలుగాని, రాక్షసులుగాని ఎవ్వరూ ఎదుర్కొనలేరు. యుద్దంమొదలుపెట్టి 
ఈనాటికి ఎనిమిది రోజులు గడిచాయి. నీవేమో ఈ నాటిదాకా అర్జునుడిని చంపలేదు. చివరకు బాధించనుకూడా 
లేదు. సరే ఆ పని అట్లా ఉండనిమ్ము. నిన్ను మా(త్రం వేడుకొంటున్నాను, అదేమంటే నన్ను నా కోరిక (ప్రకారం 
నడుచుకోనిమ్ము, ఇక యుద్దానికి కర్గుడిని పంపించుము. 
వ. అనవుడు. 172 
తాత్సర్యం: దుర్యోధనుడు ఇట్లా అనగా (తరువాతి పద్యంతో అన్వయం) 


క అమ్మాట మనమునకు వా । లమ్మై తాకుటయు ए డత్యంతవిషా 
దమ్మున నించుకవడి మౌ । నమ్ము దగం దాల్లియుండె నతవదనుం డై. 173 


ప్రతిపదార్థం: భీష్ము(డు= భీష్మాచార్యుడు; ఆ+మాట= దుర్యోధనుడన్న ఆపలుకు; మనమునకున్‌= మనస్సుకు; వాలు+అమ్ము+ఐ= 
వాడి బాణంగా; తాకుటయున్‌= గ్రుచ్చుకోగా; అత్యంత విషాదమ్మునన్‌= చాల దుఃఖంతో; ఇంచుక+వడి= కొంచెంసేపు; తగన్‌= 
ఆ దుఖానికి తగినట్టుగా; మౌనమ్మున్‌= మౌనాన్ని; తాల్బి= వహించి; నతవదనుండు+ఐ= వంచబడ్డ ముఖం కలవాడ; ఉండెన్‌= 
ఉండినాడు. 


358 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడు పలికిన పలుకులు ములుకులుగా భీష్ముడి మనస్సున గ్రుచ్చుకొన్నాయి. భీష్ముడు 
చాలా బాధతో, తలవంచుకొని ఏమీ మాట్లాడకుండా కొంచెంసేపు మౌనంగా ఉండి పోయాడు. 
వ. పదంపడి నిట్టూర్పు నిగిడించి మొగం బెగయించి భూపాలు నాలోకించి. 174 


ప్రతిపదార్థం: పదంపడి= అటు తర్వాత; నిడు+ఊర్సు= దీర్భమైన నిశ్వాసం; నిగిడించి= వదలిపెట్టి; మొగంబు= ముఖాన్ని; 
ఎగయించి= పైకెత్తి; భూపాలున్‌= రాజైన దుర్యోధనుడిని; ఆలోకించి. 


తాత్సర్యం: భీష్ముడు అంతట పెద్ద నిట్టూర్సు వదలి, ముఖం పైకెత్తాడు. రారాజును చూచి. 


క “తలకొని నీకుం బ్రాణంబులు డా(। పక యోపినట్లు పోర(గ నిమైె 
బలుక(దగునె? యక్కట! నా । వలనం గలభక్తి యెల్ల వమ్మున( గలయన్‌? 175 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో! తలకొని= ప్రయత్నపడి; నీకున్‌= దుర్యోధనుడవైననీకు; ప్రాణంబులు= ప్రాణాలను; డాయపక= 
దాచుకోక; ఓపిన छल చేతనైనంతవరకు; పోర(గన్‌= (నేను) యుద్దం చేస్తే; నావలనన్‌= నాపట్ల; కల= ఉన్నట్టి; భక్తి+ఎల్లన్‌= 
ప్రభుభక్తి అంతాకూడా; వమ్మునన్‌+కలయన్‌= వ్యర్థమైపోగా; ఈ+ మెయిన్‌= ఈ విధంగా; పలుకన్‌= మాట్లాడటం; తగునె?= 
తగునా? (తగదు). 


తాత్సర్యం: 'దుర్యోధనా! నీకు జయం కలగాలని నా ప్రాణాలను కూడా దాచుకోకుండా శక్తి వంచన లేకుండా 
నేను యుద్దం చేస్తూ ఉంటే నాకుగల ప్రభుభక్తి అంతా బుగ్గిపాలయ్యేట్ల్టు నీవు ఈ విధంగా కఠినంగా మాట్లాడడం 
ఏమి న్యాయం?’ అన్నాడు భీష్ముడు. 

వ. అని పలికి యలుక వొడమి వెండియు. 176 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; అలుక= కోపము; పొడమి= పుట్టి; వెండియున్‌= మరల 


తాత్సర్యం: అని, కోపంతో మండిపడుతూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. “కాల్పడే మహనీయ ఖాండవం బింద్రుని । నమరగణంబుతో విముఖు( జేసి? 


బహుదివ్యశరములు వడయ(డే? యెక్కటి । బవరాన మెప్పించి శివునిచేత? 
గంధర్వులకు నోడి కర్ణుండు నీ తమ్ము । లును బాటి విడిపించికొన(డె నిన్ను? 
నిను నను ద్రోణు నాతని పుత్తు( एत पू । గెలిచి విరాటుగోవుల( గొనండె? 


ఆ. తక్కు పెక్కులెడలం బెక్కండ్ర నేమేమి । సేసె వినమె? యట్టి జెట్టి నిన్ని 
దినము లిట్లు దొడరి 2956049 నీ చేత । నేడు వినగ వలసె వే(డిపలుకు. 177 


ప్రతిపదార్థం: అమరగణంబుతోన్‌= దేవతల సమూహంతోపాటు; ఇం(ద్రునిన్‌= దేవేంద్రుణ్ణి; విముఖున్‌+చేసి= యుద్దానికి 
పెడమొగం పెట్టేవాడిగా చేసి; మహనీయఖాండవంబున్‌= మాననీయమైన ఖాండవం అనే అరణ్యాన్ని; కాల్ప(డు+ఏ?= కాల్చలేదా?; 
ఎక్కటి= తనకు సహాయుడు లేనట్టి; బవరానన్‌= యుద్దంలో; మెప్పించి; శివునిచేతన్‌= ఈశ్వరుడి చేత; బహుదివ్య శరములు= 
నానావిధాలైన దివ్యములైన బాణాలను; పడయ(డు+ఏ?= పొందలేదా?; కర్టుండు= సూతపుత్రుడు; నీ తమ్ములునున్‌= నీ 
తమ్ముళ్ళు దుళ్ళాసనాదులు; గంధర్వులకున్‌= గంధర్వుల దెబ్బకు; పాణిన్‌= పరుగుతీయగా; నిన్నున్‌; విడిపించికొన(డు+ఎ?= 
విడిపించుకోలేదా?; నిను(న్‌)= నిన్ను (దుర్యోధనుడిని); ననున్‌= నన్ను; ద్రోణున్‌= |ద్రోణాచార్యుడిని; ఆతనిపు(త్రున్‌= [ద్రోణుడి 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 359 
కుమారుడు అశ్యృత్తామను; కృపున్‌= కృపాచార్యుడిని; కర్టున్‌= కర్లుడిని; గెలిచి= జయించి; విరాటు గోవులన్‌= విరాటరాజు ఆవులను; 
కొనండు+ఎ?= మళ్ళించుకోలేదా?; తక్కు= తక్కిన; పెక్కులు+ఎడలన్‌= పలు తావులలో; పెక్కం(డ్రన్‌= చాలామంది వీరులను; 
ఏమి+ఏమి+చేసెన్‌= ఏమేమి చేశాడో; వినము+ఎ?= మనం వినలేదా?; అట్టిజెట్టిన్‌= అట్టి మహా శూరుడైన అర్జునుడిని; ఇన్ని 
దినములు= ఈ ఎనిమిది రోజులు; ఇట్టు= ఇంతఘోరంగా; తొడరి= ఎదిరించి; పెనగియున్‌= యుద్దం చేసికూడా; నే(డు= 
ఈ దినం; నీ చేతన్‌= నీచేత; వేడి పలుకు= తీక్స్‌ణామైన మాట; విన(గ+వలసెన్‌= వినవలసి వచ్చింది. 
తాత్సర్యం: 'దేవతలతో పాటు, దేవేం[ద్రుడంతటి వాడిని కూడా యుద్దానికి పెడమొగం పెట్టే వాడినిగా చేసి ఖాండవ 
వనాన్ని కాల్చివేశాడు కదా! తాను ఏకాకిగా యుద్దం చేసి శివుడంతటి వాడిని మెప్పించి, పాశుపతం మొదలైన 
దివ్యా(స్రాలు సంపాదించుకొన్నాడు కదా! నీవు, నీ తమ్ముళ్ళు, కర్టుడు అందరూ గంధర్వుల దెబ్బకు నిలువలేకపారిపోగా, 
వారి బారినుండి ఆ అర్జునుడు నిన్ను విడిపించుకొన్నాడు గదా! ఉత్తర గోగ్రహణంలో, నిన్ను, నన్ను, ద్రోణుడిని, 
ఆయన కొడుకును, కృపుడిని, కర్గుడిని ఒక్కడే గెలిచాడు కదా! ఇంకా ఎన్నెన్నో చోట్ల ఎందరెందరినో ఏమేమి 
చేశాడో మనం విన్నాం కదా! అలాంటి వీరుడితో ఈ ఎనిమిది దినాలు ఎదిరించి యుద్దం చేసినట్టి నేను ఈనాడు, 
నీచేత చుణుకుమనిపించే మాటలు వినవలసి వచ్చింది. (అని భీష్ముడు వాపోతున్నాడు.) 


క తగనిపని యని తలంపక । పగ గొంటి వజేయులైన పాండుసుతులతో( 

దెగి యింక నీవు రణమున । మగంటిమి వాటింపు రిత్తమాటల నగునే? 178 
ప్రతిపదార్థం: తగనిపని+అని= చేయరాని పని అని; తలంపక= ఆలోచించకుండా; అజేయులు+ఐన= జయింపరానివారైన; 
పాండుసుతులతోన్‌= పాండురాజు కొడుకులతో; పగ+కొంటివి= విరోధాన్ని పూనావు; ఇంకన్‌; నీవు; తెగి= సాహసించి; రణమునన్‌= 
యుద్దంలో; మగటిమిన్‌= పౌరుషన్ని; పాటింపు(ము)= (ప్రకటించుము; రిత్తమాటలన్‌= ఉత్త ఉత్తమాటలతో; అగునే?= 
సమకూడునా? 
తాత్సర్యం: కాని పని అనే ఆలోచన లేకుండా, జయింపరాని పాండవులతో విరోధాన్ని కొని తెచ్చుకొన్నావు. ఇంక 
నీవు యుద్దంలో సాహసంతో పౌరుషాన్ని బాగా చూపుము. అంతేగాని, కల్లబొల్లి మాటలతో ఏమి ప్రయోజనం? 
వ. అని మలియును. 179 
తాత్సర్యం: ఇంకను, 


క. “ 7>06& గెలువ రాదు 8 । ఖండిని జంపంగ నాకు గాదు వినుము న 

న్నొండుమగలు మార్మొనినం । జెండుదు నుగ్రముగ మున్న చెప్పితి నీకున్‌. 180 
ॐ తిపదార్థం: నాకున్‌= భీష్ముడనైన నాకు; గాండీవిన్‌= అర్జునుడిని; గెలువన్‌రాదు= జయించ వీలుకాదు; శిఖండిని= (ద్రుపదుని 
కొడుకు శిఖండిని; చంప(గన్‌= చంపడానికి; కాదు= నావల్ల కాదు; వినుము; ఒండు+మగలు= వేరే వీరులు, నన్నున్‌; 
మార్కొనినన్‌= ఎదిరిస్తే; ఉ(గ్రముగన్‌= భయంకరంగా; చెండుదున్‌= నరుకుతాను; నీకున్‌; మున్ను+అ= ముందుగానే; 
చెప్పితిన్‌= ఈ మాట చెప్పాను. 
తాత్సర్యం: దుర్యోధనా! నేనేమో అర్షునుడిని జయించలేను, శిఖండిని కూడా చంపలేను, బాగా వినుము. 
తక్కినవారు ఎంతటి వీరులైనా సరే, నన్నెదిరించారంటే చీల్చిచెండాడుతాను. ఈ సంగతి నీకు ఇంతకు 
ముందే చెప్పాను. 


360 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క ఏనును నాదళమున ద్రుప । దానీకవిరాటసైన్యయాదవబలసం 

తానములతోడం( బెనగెద(। బూను(డు మీ 2८ బాండుపుత్తుల గెలువన్‌. 181 
ప్రతిపదార్థం: ఏనును= నేను; నా దళమునన్‌= నా సైన్యంలో; [ద్రుపద= ద్రుపదమహారాజుయొక్క; అనీక= సైన్యంతో; విరాట= 
విరాటరాజుయొక్క; సైన్య= దండుతో; యాదవ= యదువంశంలో పుట్టినవారియొక్క; బల= సేనయొక్క; సంతానములతోడన్‌= 
సమూహాలతో; పెనగౌదన్‌= యుద్దం చేస్తాను; మీరు+ఎల్లన్‌= మీరందరుకలిసి; పాండుపు(త్రులన్‌= పంచపాండవుల్ని; గెలువన్‌= 
జయించటానికి; పూను(డు= ప్రయత్నపడండి. 
తాత్సర్యం: నేనూ, నా సైన్యం కలిసి (ద్రుపద విరాట యాదవ సేనా సమూహాన్ని ఎదుర్కొని యుద్దం చేస్తాము. 
తక్కిన మీరందరూ ఏకమై పాండవులను గెలవటానికి ప్రయత్నించండి. 
ఆ. నడికిరేయి వచ్చి నను నొవ్వ బలికిన। కలుగునయ్య జయము? గడి నీవు 

నడవు మనికి నెల్లి నా చేతి బలుపు సూ । చెదవుగాక వేయి సెప్పనేల?' 182 
ప్రతిపదార్థం: నడికిరేయి= అర్హరా(త్రివేళలో; వచ్చి= నా సమీపానికి వచ్చి; ననున్‌= నన్ను; నొవ్వన్‌= నొప్పి కలిగేట్టుగా; పలికినన్‌= 
మాటాడితే; జయము= గెలుపు; కలుగున్‌+ అయ్య?= లభిస్తుందా?; నీవు; కడ(గి= ప్రయత్నించి; అనికిన్‌= యుద్దానికి; నడవుము= 
బయలుదేరుము; వేయి= వెయ్యిమాటలు; చెప్పన్‌+ఏల?= చెప్పడం ఎందుకు?; ఎల్టి= రేపు; నా చేతి బలుపు= నా బాహుబలాన్ని; 
చూచెదవుగాక= చూస్తావులే. 
తాత్సర్యం: 'దుర్యోధనా! అర్హరా(త్రి సమయంలో వచ్చి నీవు నన్ను బాధకలిగేట్టుగా సూటిపోటి మాటలు 
మాట్లాడినావుకదా! దీని చేత గెలుపు కలుగుతుందా? నీవు రేపు యుద్దానికి సన్నద్దుడవై వెళ్ళుము. వేయి మాటలు 
పలకటం ఎందుకు? నా బాహుబలాన్ని రేపు నీవు చూస్తావులే!' 
క్ర అనిన బ్రియమంది నగరికి(। జని పతి సుఖనిద్ర సేసి సముచితసమయం 

బున మేలు కాంచి కయ్యం । బున కాయిత మయ్యె మేను వొంగారంగాన్‌. 183 
ప్రతిపదార్థం: అనినన్‌= భీష్ముడు చెప్పగా; పతి= రాజు; ప్రియము+అంది= సంతోషపడి; నగరికిన్‌= తన రాజ భవనానికి; చని= 
వెళ్ళి; సుఖని(ద్ర+చేసి= సుఖంగా నిద్రించి; సముచిత సమయంబునన్‌= తగిన వేళలో; మేలుకాంచి= నిద్రనుండి మేల్కొని; మేను= 
శరీరం; పొంగు+ఆరంగాన్‌= ఉబ్బగా; కయ్యంబునకున్‌= యుద్దానికి; ఆయితము+అయ్యెన్‌= సిద్ధపడ్డాడు. 
తాత్సర్యం: భీష్ముడన్న మాటలకు దుర్యోధనుడు సంతోషించి, నగరులోనికి వెళ్ళి, బాగా నిద్రపోయి, సకాలంలో 
లేచి, తన శరీరం ఉప్పొంగిపోతూండగా యుద్దానికి తయారయ్యాడు. 
వ. ఇట్లు నన్నద్దుం డయి బలంబుతో వెడలి నీ పుత్రుండు భీష్మ నుపలక్షించి భూపతిప్రకరంబులతో ని 

ట్లనియె. 184 
ప్రతిపదార్థం: నీ పుత్రుండు= నీ కొడుకు దుర్యోధనుడు; ఇట్లు చెప్పిన విధంగా; సన్నద్దుండు+అయి= సిద్దపడినవాడై; 
బలంబుతోన్‌= సైన్యంతో; వెడలి= బయలుదేరి; భీష్మున్‌= భీష్ముడిని; ఉపలక్షించి= చూచి; భూపతిప్రకరంబులతోన్‌= రాజుల 
సమూహముతో; ఇట్టు+అనియెన్‌= ఈ చెప్పబోయే విధంగా అన్నాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు యుద్దానికి సిద్దపడి, కవచం తొడుగుకొని తన సేనతో వెళ్ళి, భీష్ముడిని చూస్తూ అక్కడ 
ఉండే రాజులందరితో ఈ విధంగా చెప్పాడు. 


భీష్మపర్యము - తృతీయాశ్వాసము 361 
భీష్ముని నవమదివస యుద్దము (సం. 6-95-1) 

తే. “ఇత(డు పాంచాలు రాదిగ నెల్ల బలము । జంపి పాండుతనూజుల సమరభూమి 

గెలువ( గలవా(డ నని రాత్రి వలికె నే(డు । దటిమి మనలావు( జేవయు 2०604 వలయు.’ 185 
ప్రతిపదార్థం: ఇత(డు= ఈ భీష్ముడు; పాంచాలురు+ఆదిగన్‌= (ద్రుపద మహారాజు మొదలుగాగల; ఎల్లబలమున్‌= సకల 
సైన్యాన్ని; చంపి; సమరభూమిన్‌= యుద్దరంగంలో; పాండుతనూజులన్‌= పాండవులను; గెలువన్‌+కల వా(డన్‌+అని= గెలుస్తానని, 
०१७= కడచిన రేయి; పలికెన్‌= చెప్పాడు; నేడు= ఈ దినం; తటీమి; మనలావున్‌= మనసామర్థ్యం; చేవయున్‌= బలంకూడా; 
3०60495९ 05००5 = (ప్రకటించవలె. 
తాత్సర్యం: “ఈ భీష్ముడు ०१९ నాతో (ద్రుపద విరాట యాదవుల సైన్యాలను చంపి, యుద్దరంగంలో అటుపైన 
పాండవుల గెలిచెదనని అన్నాడు. కాబట్టి మనందరి సామర్థ్యం, బలం ఈ దినమే వెల్లడి కావాలి” అన్నాడు. 
క అని యాడు తులువమాటలు విని । బీభత్సంబు సిగ్గు విపులవిషాదం 

బును నొక్కపెట్ట పుట్ట । ననిమిషతటినీతనూజు( డతిదుఃఖీతు(డై. 186 
ప్రతిపదార్థం: అని; ఆడు= అని పలికే దుర్యోధనుడి యొక్క; తులువమాటలు= కుత్సితపు మాటలు; విని= ఆలకించి; అనిమిషతటినీ 
తనూజాు(డు= ఆకాశగంగానది కొడుకు- భీష్ముడు; బీభత్సంబు= రోత, సిగ్గు లజ్జ; విపుల విషాదంబును= అధికమైన దుఃఖము; 
ఒక్కపెట్ట= ఒక్క సారిగా; పుట్టయగన్‌= తనలో పుట్టగా; అతి దుఃఖితు(డు+ఐ= చాలా దుఃఖం చెందినవాడై. 
తాత్సర్యం: దుర్యోధనుడు పలికిన అబద్దపు మాటలు విన్నాడు భీష్ముడు. ఆయనలో ఒక్కుమ్మడిగా ఏవగింపు, 
లజ్జ, మనోదుఃఖం అధికంగా కలిగాయి. 
వ. తన్నుందానయుపశమించుకొనియున్నం గనుంగొని కౌరవేశ్వరుం డతని కన్నెటింగినవా(డై దుశ్శ్మాసనునితో 

నిట్లనియె. 187 
ప్రతిపదార్థం: తన్నున్‌= తనను(భీష్ముని); తాను+అ= తానే (భీష్ముడు); ఉపశమించుకొని= ఊరడింపచేసికొని; ఉన్న్షన్‌= ఉండగా; 
కనుంగొని= చూచి; కౌరవ+ ఈశృరుండు= దుర్యోధనుడు; అతని= ఆ భీష్ముడి; కన్ను+ఎటీంగినవాడు+ఐ= జాడను 
తెలిసికొన్నవాడై; దుశ్ళాసనునితోన్‌= తన తమ్ముడితో, ఇట్లు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు తనను తానే ఓదార్చుకొన్నాడు. దుర్యోధనుడు భీష్ముడి తీరును తెలిసికొని, దుశ్ళాసనుడితో 
ఇట్లా అన్నాడు. 
క, “మనమెల్ల( బితామహునొ । ద్దన యుండుద ०९०८००८ గా కితనిముందటం బె 

ట్టన వలయు శత్రుబలమ । రను లిరువదిరెండువేలరథములవారిన్‌. 188 
ప్రతిపదార్థం: మనము+ఎల్లన్‌= మనమందరం (దుర్యోధనాదులు); పితామహు+ఒద్దన్‌+అ= తాత భీష్ముడి దగ్గరే; ఉండుదము= 
ఉందాము; అదియున్‌+కాక= అంత మా(త్రమే కాకుండా; ఇతని ముందటన్‌= ఈ భీష్ముడికి ముందుగా; శృత్రుబల మర్దనులు= 
విరోధుల సైన్యాలను కొట్టగలిగినట్టి; ఇరువది రెండువేల రథములవారిన్‌= ఇరవై రెండువేలు రథికులను; పెట్టన వలయున్‌= ఉంచాలి. 
తాత్సర్యం: “మనమందరం భీష్ముడి దగ్గరే ఉందాము. అంతేకాదు, శృత్రుసైన్యాలను బాగా కొట్టగలిగినట్టి ఇరవై 
రెండువేల రధికులను కూడ ఇతని ముందరే ఉంచాలి. 


362 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. అని నియోగించిన నతండట్ల చేసి. నద్ధరణీశుండు గురుక్ళపాశ్వత్థామల నాలోకించి గాంగేయుం జూపి 
“సత్యవ్రతుండగునీతండు శిఖండిపై నేయనని మన మెత్తి విడియునా(డ చెప్పట మీ రెటుంగుదుర కాదె! 
యన్నీచునకు గోచరంబు గాకుండ నిమ్మహానుభావుం బొదివికొని రావలయు” ననిన వారలు నట్లకాకయని 
రయ్యమరనదీసూనుండు సర్వతోభద్రవ్యూహం करतु నందు గృపాచార్యకృతవర్మ శల్యశకునిసుదక్షిణ 
సైంధవులునుగురుకుమారులుందానును ముందట నిలిచెందదనుమతిం గుంభసంభవభూరిశ్రవో భగదత్తులు 
వలపటను, సోమదత్తద్రోణపుత్రవిందానువిందులు దాపటను హలాయుధాలంబుసశ్రుతాయువులు వెనుకను 
ద్రిగర్త ప్రకరపరివృతుం డై జననాథుండు నడుమను నిలిచి రంతకు మున్న కౌంతేయులు సైన్యసమేతంబుగా 
వెడలి రట్టియెడ నర్గునుండు మన మొగ్గరంబు సూచి ధృష్టద్యుమ్మున కి ట్లనియె. 189 


ప్రతిపదార్థం: అని= పైన చెప్పన రీతిగా; నియోగించినన్‌= ఏర్పాటు చేయగా; అతండు= దుశ్ళాసనుండు; అట్టు+అ= దుర్యోధనుడు 
చెప్పిన మాదిరిగానే; చేసెన్‌= ఏర్పాటు చేశాడు; ఆ+ధరణీశుండు= ఆ దుర్యోధనుడు; కృప+అశ్వత్తామలన్‌= కృపుడినీ, అశ్వత్తామను; 
ఆలోకించి= చూచి; గాంగేయున్‌= భీష్ముణ్ణి; చూపి= చూపించి; సత్య(వ్రతుండు+అగు= సత్యమే (వ్రతంగాగల; ఈతండు= ఈ 
భీష్ముడు; శిఖండి= శిఖండిమీద; ఏయన్‌+అని= బాణాలు వేయనని; మనము= మనము; ఎత్తి విడియునా(డు+అ= దండెత్తి 
వచ్చిననాడే; చెప్పుట= చెప్పటాన్ని; మీరు= కృపాశ్వత్తామలు; ఎణుంగుదురు+అ+కాదె!= మీరు తెలిసికొన్నదే కదా!; ఆ+నీచునకున్‌= 
హీనుడైన ఆ శిఖండికి; గోచరంబు కాకుండన్‌= కంటపడకుండా; ఈ+మహానుభావున్‌= గొప్ప ప్రభావం కలిగినట్టి భీష్ముడిని; 
పొదివికొని రావలయున్‌= క్రమ్ముకొని ఉండాలి; అనినన్‌= అనిచెప్పగా; వారలున్‌= ఆ కృపాశ్వత్తామలు కూడ; అట్ల్టు+అ+కాక= 
అట్లే కానిమ్ము; అనిరి= అన్నారు; ఆ+అమరనదీసూనుండు= ఆకాశ గంగానది కొడుకు- భీష్ముడు; సర్వతోభ[ద్ర వ్యూహంబున్‌= 
సర్వతోభ[ద్రమనే మొగ్గరాన్ని; ఒనర్చెన్‌= చేశాడు; అందున్‌= ఆ మొగ్గరంలో; కృపాచార్య, కృతవర్మ, శల్య, శకుని, సుదక్షిణ; 
సైంధవులును, కురుకుమారులున్‌= కౌరవులున్నూ; తానును= భీష్ముడున్నూ; ముందటన్‌= మొగ్గరానికి ముందువైపు; నిలిచెన్‌= 
నిలిచాడు; తద్‌+అనుమతిన్‌= ఆ దుర్యోధనుడి ఆజ్ఞచాప్పున; కుంభసంభవ= (ద్రోణుడు; భూరి (శ్రవస్‌, భగదత్తులు-వీరు; వలపటను= 
కుడిభాగంలో; సోమదత్త= సోమదత్తుడు; (ద్రోణపుత్ర= అశ్వత్తామ; వింద+అనువిందులు; దాపటను= ఎడమవైపునందు; హలాయుధ, 
అలంబుస, (శ్రుతాయువులు; వెనుకను= వెనుకభాగంలోను; త్రిగర్త ప్రకరపరివృతుండు+ఐ= ్రిగర్త దేశపు గుంపుతో చుట్టబడి; 
జననాథుండు= రాజు దుర్యోధనుడు; నడుమను= మధ్యభాగంలోను; నిలిచిరి= నిల్సారు; అంతకు మున్న= అంతకుముందే; 
కౌంతేయులు= పాండవులు; సైన్య సమేతంబుగాన్‌= సేనతోకూడ; వెడలిరి= వచ్చారు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; అర్జును(డు= 
అర్జునుడు; మన= కౌరవులైన మనయొక్క; మొగ్గరంబున్‌= వ్యూహాన్ని; చూచి; ధృష్టద్యుమ్నునకున్‌= తమ సేనాని ధృష్టద్యుమ్నుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్సర్యం: దుర్యోధనుడు పైవిధంగా చెప్పి, భీష్ముడిని చూపిస్తూ , కృపాశ్యృత్తామలతో ఇట్లా అన్నాడు. ఈ 
సత్యవ్రతుడు శిఖండిమీద బాణప్రయోగం చేయనని మనం - దండెత్తి వచ్చిననాడే చెప్పాడు. ఆ సంగతి మీకు 
తెలుసుకదా! ఆ నీచుడు శిఖండి ఈయన కంటబడకుండా మనం ఈయనను కమ్ముకొని ఉండాలి”. వారు ఆ 
మాటకు సమ్మతించారు. భీష్ముడు సర్వతోభ(ద్రవ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వ్యూహంలో కృపాచార్యుడు, కృతవర్మ, 
శల్యుడు, శకుని, సుదక్షిణుడు, సైంధవుడు, కౌరవులు, భీష్ముడు ముందుభాగంలో నిలిచారు. భీష్ముడి ఆజ్ఞ చొప్పున 
ద్రోణుడు, భూరిశ్రవుడు, భగదత్తుడు- కుడి భాగంలోను, సోమదత్తుడు, छख, విందుడు, అనువిందుడు- 
ఎడమవైపున నిలుచున్నారు. హలాయుధుడు, అలంబుసుడు, (శ్రుతాయువు- వీరు వెనుక వైపున ఉన్నారు. (త్రిగర్త 
సైన్యంతో చుట్టబడి, దుర్యోధనుడు మధ్యభాగంలో నిలిచాడు. అంతకుమునుపే పాండవులు సేనలతో గూడ 
బయలుదేరారు. అప్పుడు అర్జునుడు మన సర్వతోభ(ద్రవ్యూహాన్ని చూచి ధృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 363 
విశేషం : సర్వతోభద్రవ్యూహం నాలుగువైపుల నుండి శృత్రువులను చొరనీక ఎదిరించడానికి అనువైనది. 


తే. “కంటె గాంగేయు? నతనిచక్కటి శిఖండి । బెట్టు మీతని మనమెల్ల బిండుగట్టి 
పొదివికొనివత్త మివ్విధంబునకు( దగ ద । ళంబుగా మోహరింపు బలంబు నెల్ల.’ 190 


ప్రతిపదార్థం: గాంగేయున్‌= భీష్ముణ్ణి; కంటె?= చూచావా?; అతని చక్కటిన్‌= ఆ భీష్ముడుండే దిక్కున; శిఖండిన్‌= శిఖండిని; 
పెట్టుము= నిలబెట్టుము; మనము+ఎల్లన్‌= మనమందరం; ఈతనిన్‌= ఈ శిఖండిని; పిండుగట్టి= గుంపుగా; పొదివికొని= 
క్రమ్ముకొని; వత్తము= వద్దాము; ఈ+విధంబునకున్‌= ఈ విధానానికి; తగన్‌= తగినట్టుగా; బలంబు+ఎల్లన్‌= మన సైన్యాన్నంతా; 
దళంబు+కాన్‌= దట్టంగా; మోహరింపు(ము)= సిద్దంచేయుము. 


తాత్స नः 'ధృష్టద్యుమ్నా! భీష్ముడిని చూచావా? అతడికి ఎదురుగా ఈ శిఖండిని నిలబెట్టుము. ఇతడిచుట్టూ మనమంతా 
కమ్ముకొని గుంపుగానిలుద్ధాము. దీనికి తగినట్టుగా నీవు మన సైన్యాన్ని దట్టంగా మోహరింపచేయుము”. 


వ. అనిన విని యతం డట్ల చేయుదు నని సాత్యకి విరాటులు వలపటను, అభిమన్యు పాంచాల కేకయులు 
దాపటను, నకులసహదేవ ద్రౌపదేయపురస్సరుండైన యుధిష్టిరుండు నడుమను, జేకితానకుంతి భోజులు 
వెనుకంగా నొనర్షి యగ్రభాగంబున శిఖండి నునిచి యతనికెలంకుల డాసి భీమసేన ఘటోత్మచు 
లొక్కనలనను, బార్జుండు(దాను నొక్కదిక్కున నిలిచి తక్కినయోధవీరులం గలయం धु గట్టిమొనగా क्त्‌ 
నిట్లుభయ సైన్యంబులుం బన్ని భేరీభాంకారశంఖాదినిస్వనగర్జాస్పూర్డిత బహుళంబుగా నొండొంటిం ८०८३ 
నట్టి సమయంబున. 191 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; అట్టు+అ+చేయుదున్‌+అని= అర్జునుడు 
చెప్పిన విధంగానే వ్యూహం పన్నుతానని చెప్పి; సాత్యకి విరాటులు= సాత్యకి, విరాటుడు; వలపటను= కుడివైపునందు; అభిమన్యు; 
పాంచాల, కేకయులు; దాపటను= ఎడమ(ప్రక్కన; నకుల= నకులుడు; సహదేవ= సహదేవుడు; (ద్రౌపదేయ పురస్సరుండు+ఐ= 
ద్రౌపది కొడుకులు ముందు నిలిచినవారుగా; యుధిష్టిరుండు= ధర్మరాజు; నడుమను= మధ్యభాగంలోను; చేకితాన కుంతిభోజులు; 
వెనుకను+కాన్‌= వెనుకవైపు ఉండేటట్లుగా; ఒనర్భి= చేసి; అ(గ్రభాగంబునన్‌= ముందుభాగంలో; శిఖండిన్‌= శిఖండిని; ఉనిచి= 
పెట్టి; అతని= ఆ శిఖండియొక్క; కెలంకులన్‌= రెండు ప్రక్క భాగాలలో; డాసి= సమీపించి; భీమసేన ఘటోత్కచులు= భీముడు, 
ఘటోత్కచుడున్నూ; ఒక్కవలనను= ఒక (ప్రక్కను; పార్టుండున్‌= అర్జునుడున్నూ; తాను= ధృష్టద్యుమ్నుడున్నూ; ఒక దిక్కునన్‌= 
ఒక (ప్రక్క; నిలిచి= నిలబడి; తక్కిన= మిగిలిన; యోధవీరులన్‌= యోధులను, శూరులను; కలయన్‌= గుంపుగా; చేర్చి= చేసి; 
గట్టిమొనగాన్‌= అసాధ్యమైన వ్యూహంగా; ఒనర్చెన్‌= చేశాడు; ఇట్టు= ఈ విధంగా; ఉభయ సైన్యంబులున్‌= రెండు సేనలున్నూ; 
పన్ని= యుద్దానికి, సిద్దపడి; భేరీ= దుందుభులనే వాద్యముల యొక్క;భాంకారై భాం భాం- అనే శబ్దాలతోను; శంఖ+ఆది= 
శంఖములోనుగా గలవాని యొక్క; నిస్వన= ధ్వనులతోను; గర్భా= సింహనాదాలయొక్క; స్ఫూర్ణిత= అదరుటచేత; బహుళంబుగాన్‌= 
అధికంగా; ఒండొంటిన్‌= ఒక సైన్యాన్ని మరోసైన్యం; తాశెన్‌= ఎదిరించినవి; అట్టి సమయంబున. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు అర్జునుడు అడిగిన ప్రకారం కౌరవుల వ్యూహానికి ప్రతిగా ఒక వ్యూహాన్ని ఏర్పరచాడు. 
దానిలో కుడివైపున సాత్యకి, విరాటుడు; ఎడమవైపున అభిమన్యుడు, (ద్రుపదుడు, కేకయులు, నకులుడు, సహదేవుడు, 
ఉపపాండవులు. వీరి వెనుక ధర్మరాజు, ధర్మరాజుకు వెనుకగా చేకితానుడు, కుంతిభోజుడు, ముందు భాగంలో 
శిఖండి, శిఖండికి ఒక (ప్రక్కన భీముడు, ఘటోత్కచుడు, శిఖండికి మరొక (ప్రక్కన అర్జునుడు, ధృష్టద్యుమ్నుడు, 


364 శ్రీనుదాంధ్ర మహాభారతము 


మిగిలిన యోధులు వేరే వేరే చోట్లలో గుంపులుగా- ఈ విధంగా ఆ వ్యూహరచన జరిగింది. ఆ రెండు సేనలూ 
యుద్దానికి సిద్దమై సింహనాదాలతో, దుందుభుల, శంఖాల ధ్వనులతో కూడినవై, పరస్పరం ఎదుర్కొన్నాయి. 
క చెంగట నభిమన్యుండు । పెశంగతురంగప్రచారచంచద్రథు(డై 

పొంగి మనదిక్కు ప్రజమీ( । దం గవిసెం జిచ్చు దూది దరికొనుమాడ్మిన్‌. 192 
ప్రతిపదార్థం: అభిమన్యు(డు= సుభద్రకొడుకు; చెంగటన్‌= దగ్గరలో; పిశంగ= కపిల వర్లపు; తురంగ= గుర్రాలయొక్క; ప్రచార= 
సంచారాలచేత; చంచత్‌= కదులుతున్న; రథు(డు+ఐ= రథంకలవాడై; పొంగి= గర్వించి; మనదిక్కు= మనపక్షంలో గల; 
ప్రజమీ(దన్‌= జనాలమీద; చిచ్చు= అగ్గి; దూదిన్‌= పత్తిని; దరికొనుమాడ్కిన్‌= కాల్చే మాదిరి; కవిసెన్‌= పర్వినాడు. 
తాత్సర్యం: అభిమన్యుడు, కపిల వర్లపు గుర్రాలను పూన్చిన రథాన్నెక్కి మన సైన్యం సమీపంలో చిత్రంగా తిరుగుతూ 
ఉప్పొంగి, అగ్గి దూదిని కాల్సే మాదిరిగా మన సేనలను మార్కొన్నాడు. 

Vas 

నిశేషం: అలం: ఉపమ. 
వ. ఇట్లుగవిసి. 193 
తాత్సర్యం: ఈ విధంగా ఎదిరించి. 


తే. మెటిసి మండలచారి యై కొటివి ద్రిప్పి । నట్లు గురుకృపసింధురాజాదు లైన 
యోధవీరులు వెగడంద నులివు మిగిలి । తరువ(బడు నబ్జిక్రియ సేన దిరుగ(బడ(గ. 194 


ప్రతిపదార్థం: మండలచారి+ఐ= అభిమన్యుడు మండలాకారంలో నిలబడి; మెణుసి= (ప్రకాశించి; కొణువిన్‌= కొరవికట్టెను; 
త్రిప్పిన+అట్టు= త్రిప్పిన విధంగా; గురు= ద్రోణుడు; కృప= కృపాచార్యుడు; సింధురాజు= సైంధవుడు; ఆదులు+ఐన= 
ప్రధానులుగాగల; యోధవీరులు= యోధులైన శూరులు; వెగడు+అందన్‌= తల్లడపాటు చెందగా; ఉలివుమిగిలి= హెచ్చైన శబ్దంతో; 
తరువన్‌+పడు= చిలుకబడేటువంటి; అబ్దిక్రియన్‌= సముద్రం వలె; సేన= మన కౌరవసైన్యం; తిరుగన్‌+పడయగన్‌= తల్లడిల్లి 
పోగా యుద్దం చేశాడు. 


తాత్సర్యం: అభిమన్యుడు వెలుగొందుతూ మండలాకారంలో చరిస్తూ కొరవి (త్రిప్పినట్టుగా (ద్రోణుడు, కృపుడు, 
"సైంధవుడు మొదలైన యుద్ద వీరులు తల్లడిల్లగా హెచ్చైన శబ్దంతో చిలుకబడుతున్న సము(ద్రంచందంగా కౌరవసేన 
కలత నొందగా (మోది వచనంతో అన్వయం) 


వ. ఇట్లు మాటు లేక తటుముచున్న సౌాభద్రుం గనుంగొని కౌరవపతి యలంబుసుతో నిట్లనియె 'వీ(డు 
రెండవ యర్దునుం డై మనబలంబుల( గలంచుచున్నవా( డర్జుననందను నెదుర్మొన నీవకాని మాటు లే 
దేము పాండవుల కడ్డపడియెదము నీవు వీనిం బొదివి భంజింపుము.” 195 


ప్రతిపదార్థం: కౌరవపతి= కురురాజు దుర్యోధనుడు; ఇట్టు= చెప్పిన విధంగా; మాణులేక= ఎదురులేకుండా; తణుముచున్‌+ఉన్న= 
కవియుచున్న; సౌభద్రున్‌= సుభద్రకొడుకు అభిమన్యుడిని; కనుంగొని= చూచి; అలంబుసుతోన్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; 
వీ(ీడు= ఈ అభిమన్యుడు; రెండవ అర్జును(డు+ఐ= రెండో అర్జునుడుగా; మనబలంబులన్‌= మన కౌరవులయొక్క సైన్యాలను; 
కలంచుచున్‌+ఉన్నవా(డు= కలత పెడ్తున్నాడు; అర్జుననందనున్‌= అర్జునుడి కొడుకుఅభిమన్యుడిని; ఎదుర్కొనన్‌= ఎదిరించడానికి; 
నీవు+అ+కాని= నీవే తప్ప; మాజులేదు= ఎదురులేరు; ఏము= మేము; పాండవులకున్‌= పాండురాజు కుమారులకు; అడ్డుపడియెదము= 
అడ్డు తగుల్తాము; నీవు= నీవు (అలంబుసుడు); వీనిన్‌= ఈ అభిమన్యుడిని; పొదివి= కవిసి; భంజింపుము= ఓడించుము. 


భీష్మపర్వము అ తృతీయాశ్వాసము 365 


తాత్సర్యం: దుర్యోధనుడు తన సైన్యాన్ని అభిమన్యుడు తరమటాన్ని చూచి, అలంబుసుడితో “వీడు రెండో 
అర్జునుడివలె తయారై మన సైన్యాన్ని కలత పెడుతున్నాడు. వీడిని ఎదిరించటానికి నీవు తప్ప వేరే ఎవరూ లేరు. 
మేము పాండవులను అడ్డగిస్తాం. నీవు వీడిని ఓడించుము.' 


అలంబసు(డు దుర్యోధన (ేరితుండై యభిమన్యునిపై(ం గవియుట (సం. 6-96-24) 


క, అనవుడు నతండు दण । దనుజావలి మున్ను గాగ దటిమెం గుంతీ 
తనయబలము గారాకులు । పెనుగాలిం దూలునట్లు భీతిం జెదరన్‌. 196 


ప్రతిపదార్థం: అనవుడున్‌= దుర్యోధనుడు సై విధంగా చెప్పగా; అతండు= ఆ అలంబసుడు; కారు+ఆకులు= పండిపోయిన 
ఆకులు; పెనుగాలిన్‌= పెద్దగాలికి; తూలు+అట్లు= కొట్టుకుపోయే మాదిరి; దుర్హమదనుజావలి= జయింపరాని రాక్షసుల గుంపు; 
మున్ను+కాయగన్‌= తన ముందుండునట్టుగా; కుంతీ తనయుల బలమున్‌= పాండవుల సైన్యాన్ని; భీతిన్‌= భయంతో; చెదరన్‌= 
చెదిరిపోయేటట్లుగా; తణిమెన్‌= వెంబడిబడి పరుగులెత్తించాడు. 


తాత్సర్యం: దుర్యోధను డా విధంగా చెప్పగానే, అలంబుసుడు అజేయులైన రాక్షసుల మూకను తన ముందు 
పెట్టుకొని పాండవ సేనను తరిమాడు. తుఫానుగాలికి పండుటాకులు ఎక్కడికో కొట్టుకుపోయేట్టు పాండవ సైన్యం 
మూలమూలకు పారిపోయింది. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. అప్పుడు ద్రౌపదేయులు రయంబున నడ్డము సొచ్చి దైత్యులం 

గుప్పలుగా మహిం బెలుచ( గూల్లిన దానవనాథు( డమ్ములం 

గప్పె( గడంగి వారల నఖండపరాక్రనులీల వారు వా( 

డొప్పటి తేరి కూబరమయూ?(తగ వ్రాల(గనేసి యార్షినన్‌. 197 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; (ద్రౌపదేయులు= (ద్రౌపది కొడుకులు, రయంబునన్‌= వేగంతో; అడ్డము+చొచ్చి= 
అడ్డంగా చొరబడి; దైత్యులన్‌= రాక్షసులను; కుప్పలు+కాన్‌= కుప్పలుగా; పెలుచన్‌= సులువుగా; మహిన్‌= నేలమీద; కూల్చినన్‌= 
పడ[ద్రోయగా; దానవనాథు(డు= రాక్షసరాజు అలంబుసుడు; కడంగి= ప్రయత్నించి; వారలన్‌= (ద్రౌపది కొడుకులను; అమ్ములన్‌= 
బాణాలతో, కప్పెన్‌= కప్పివేశాడు; వారు= ఆ (ద్రౌపది కొడుకులు; అఖండ పరా(క్రమలీలన్‌= అంతులేని పరాక్రమం యొక్క 
విలాసంతో; వా(డు= ఆ అలంబుసుడు; ఒప్పు+-అజి= సౌందర్యం పోగొట్టుకొని; తేరి కూబరము+అ= రథంయొక్కనొగ; ఊ(తగన్‌= 
ఆధారంగా; (వాల(గన్‌= వాలిపోయేట్టుగా; ఏసి= బాణాలు ప్రయోగించి; ఆర్భినన్‌= బొబ్బలు పెట్టగా. 
తాత్సర్యం: అలంబుసుడి దెబ్బకు పాండవసేన చెల్లాచెదరైపోయినప్పుడు [ద్రౌపది కొడుకులు వేగంగా అడ్డంగా 
చొరబడి, ఆ రాక్షసుల మూకను సునాయాసంగా కుప్పతిప్పలుగా నేలకూల్ఫారు. అప్పుడు అలంబుసుడు ఆ 
ద్రౌపదేయులను బాణాలతో కప్పివేశాడు. అప్పు డా [ద్రౌపది కొడుకులు, ఆ రాక్షసుడు అందం చెడి, రథపు నొగను 
ఆధారం చేసికొని, ఒరిగిపోయేటట్టుగా బాణాలతో కొట్టి, బొబ్బలు పెట్టగా. 
క ఆలోనన తెప్పిటి లయ కాలుండును । బోలె నసుర గన్నుల నిప్పల్‌ 

८2९८ వారలసిడములు । నేలం బడనేసి చాపనికరము ద్రుంచెన్‌. 198 


366 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆలోనన్‌+అ= అంతలోనే; అసుర= రాక్షసుడు- అలంబుసుడు; తెప్పిణి= తేరుకొని; లయకాలుండునున్‌+పోలెన్‌= 
ప్రళయకాలంలోని యమధర్మరాజువలె; కన్నులన్‌= కన్నులనుండి; నిప్పుల్‌= అగ్నులు; రాల(గన్‌= రాలుచుండగా; వారల= ఆ 
ఉపపాండవుల యొక్క; సిడములు= ధ్వజాలు; నేలన్‌+పడన్‌+ఏసి= నేలమీద పడేటట్టుగా; ఎన్నో బాణాలు (ప్రయోగించి; 
చాపనికరమున్‌= ధనుస్సుల సముదాయాన్ని; (త్రుంచెన్‌= విరుగగొట్టాడు. 
తాత్సర్యం: అంతలోనే అలంబుసుడు తేరుకొని ప్రళయకాలంలోని యముడి మాదిరి కండ్ల నుండి నిప్పులు 
కక్కుతూ, బాణాలతో కొట్టి వారి ధ్వజాలను నేలకూల్చాడు. వారి ధనుస్సులను కూడా తునుకలు చేశాడు. 
వ. త్రుంచి నవ్వుచు. 199 
ప్రతిపదార్థం: (త్రుంచి= తునకలు చేసి; నవ్వుచు(న్‌)= ఎగతాళి చేస్తూ, 
తాత్సర్యం: అలంబుసుడు ద్రౌపది కొడుకుల విండ్లను తుంచివేసి ఎగతాళిగా నవ్వుతూ. (తరువాతి పద్యంతో 
అన్వయం) 
తే. ఒకని నొకని నైదైదు మహోగ్ర భాసు । రాస్త్రముల నేసి నొంచిన నతనిమదము 

సొంపు సోదరవ్యథయును జూచి । యడరె నప్పు డాతనిపై సుభద్రాత్మజుండు. 200 


ప్రతిపదార్థం: ఏచి= విజృంభించి; ఒకనిన్‌+ఒకనిన్‌= ఒక్కొక్కడినీ; ఐదు+ఐదు= ఐదేసి చొప్పున; మహా+ఉ(గ్రభాసుర+అ స్త్ర ములన్‌= 
గొప్పవైన, భయం గొలుపుతూ (ప్రకాశిస్తూండే ఆయుధాలతో; నొంచినన్‌= బాధకలిగేటట్ల్టు చేయగా; అప్పుడు; సుభ(ద్రా+ఆత్మజుండు= 
సుభద్ర కొడుకు అభిమన్యుడు; అతని మదమున్‌= ఆ రాక్షసుడి మదాన్ని; సొంపు= అందాన్ని; సోదర వ్యథయున్‌= అన్నదమ్ముల- 
కుంతీపుత్రుల కష్టాన్ని; చూచి; ఆతనిపైన్‌= ఆ రాక్షసుడి మీదికి; అడరెన్‌= ఉరికాడు. 
తాత్సర్యం: అలంబుసుడు ఒక్కొక్కడి మీద అయిదేసి చొప్పున కఠినమైన, మండుతున్న బాణాలను వేసి, ఆ 
ద్రౌపదేయులను చాలా నొప్పించాడు. అభిమన్యుడు ఆ రాక్షసుడి మదాన్ని, అందాన్ని చూశాడు. తన అన్నదమ్ముల 
కష్టాన్ని కనిపెట్టి, ఆ రాక్షసుడి మీదికి దూకాడు. 
వ. అప్పు డదుభయ సైన్యంబులవారును వెబి(గంది. 201 
ప్రతిపదార్థం: అప్పుడు ఉభయ సైన్యంబులవారును= కౌరవ పాండవ సేనలలో ఉండే సైనికులు; వెణ(గు+అంది= ఆశ్చర్యంచెంది. 
తాత్సర్యం: ఆ సమయంలో కౌరవ, పాండవసేనలలోని సైనికులు ఆశ్చర్యం చెంది. (తరువాతి పద్యంతో అన్వయం) 
క “దనుజు(డు మాయాధికు( డ । ర్లునతనయుండు దివ్యశరధరుం డెట్లగునో? 

యనుచుండ(గ నయ్యిరువురు । ననిసేసిరి వృత్రవాసవాకృతి దో(పన్‌, 202 
ప్రతిపదార్థం: దనుజు(డు= రాక్షసుడు- అలంబుసుడు; మాయా+అధికు(డు= మాయచేత గొప్పవాడు; అర్జున తనయు(డు= 
అర్జునుడి కొడుకు అభిమన్యుడు; దివ్యశరధరుండు= అమోఘములైన బాణాలు కలవాడు; ఎట్టు+అగును+ఓ?= ఫలితం ఎట్లా 
ఉంటుందో?; అనుచుండ(గన్‌= అనుకొంటూండగా; ఆ+ఇరువురు= ఆ ఇద్దరు (అలంబుసుడు, అభిమన్యుడు); వృత్రవాసవ+ఆకృతిన్‌= 
వృత్రాసురుడు, ఇం(ద్రుడు- వీరి రూపాలు ; తో(పన్‌= తోచేటట్టుగా; అని= యుద్దాన్ని; చేసిరి= చేశారు. 
తాత్సర్యం: 'మాయలవమారివాడు అలంబుసుడు- మంచి మంచి బాణాలు కలవాడు అభిమన్యుడు. మరి వీరిద్దరిలో 
ఎవడిని, విజయలక్ష్మి వరిస్తుందో?' అని కౌరవపాండవసేనలలోని వారంతా ఆశ్చర్యంగా అనుకొంటూండగా 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 367 


వారిద్దరూ యుద్దానికి తలపడ్డారు. అలంబుసుడు వృతుడనే రాక్షసుడి మాదిరి అనిపించాడు. అభిమన్యుడు 
ఇం(ద్రుడు మాదిరి అగుపించాడు. 


క్ర ఇతరేతరశరకృతశో । ణిత ధారలు నిగుడ నపుడు నిర్ణరదావ 
ద్యుతు ९८८ బొలుచునగముల । గతి బొలిచిరి వార లప్రకంపోన్నతు లై. 203 
ప్రతిపదార్దం: అపుడు= ఆ యుద్ద సమయంలో; ఇతర+ఇతర= ఒండొరులయొక్క; శర= బాణాలచేత; కృత= చేయబడ్డ 
శోణిత ధారలు= నెత్తుటి యొక్క ధారలు= పైనుండి కిందికి జారే చాళ్ళు; నిగుడన్‌= అధికంకాగా; నిర్భర= ఓర్చుకోడానికి 
సాధ్యంకాని; దావ= కార్చిచ్చు యొక్క; ద్యుతులు= మంటలు; అడరన్‌= వ్యాపించగా; పొలుచు= ఒప్పునట్టి; నగములగతిన్‌= 
పర్వతాల మాదిరి; వారలు= అలంబసుడు, అభిమన్యుడున్నూ; అ(ప్రకంప+ఉన్నతులు+ఐ= అచలులై; పొాలిచిరి= ఒప్పినారు. 
తాత్సర్యం: ఆ అలంబసుడు, అభిమన్యుడు ఒకరిపై ఒకరు బాణాలు వేసికోవటం వల్ల, నెత్తుటి కాల్వలు వారి శరీరాలపై 
నుండి కిందికి కారటంవల్ల, నిక్కి నిశ్చలంగా నిలబడ్డ ఆ వీరులిద్దరు కార్చిచ్చు అలముకొన్న పర్వతాలను పోలి ఉన్నారు. 
62 co > 


విశేషం: అలం: ఉపమ. 
క  దనుజేశ్వరుండు మాయం । బొనరించిన( దమము గవిసె భూనాయక | ఫ 

ల్లున సుతుడు భాస్మరాంబక । మున వెలు గొనరించె సురసమూహము వొగడన్‌. 204 
ప్రతిపదార్థం: భూనాయక!= భూమికి ప్రభువైన ధృతరాష్ట్ర మహారాజా!; దనుజ+ ఈశ్వరుండు= రాక్షసులకు రాజైన అలంబుసుడు; 
మాయన్‌= మాయను (ఇం|ద్రజాలాన్ని); పొనరించిన= చేయగా; తమము= చీకటి; కవిసెన్‌= కమ్ముకొన్నది; ఫల్లున సుతు(డు= 
అర్జునుడి కొడుకు; సురసమూహము= దేవతల గుంపు; పొగడన్‌= పొగడగా; భాస్కర+అంబకమునన్‌= సూర్యుడు దేవతగా ఉన్నట్టి 
బాణంతో; వెలు(గున్‌+ఒనరించెన్‌= వెలుతురు వచ్చేటట్లు చేశాడు. 
తాత్సర్యం: ఆ రాక్షసుడు పన్నిన మాయచేత ఆ యుద్దభూమినంతా చీకటి దట్టంగా కమ్ముకొన్నది. అప్పుడు 
అభిమన్యుడు సూర్యసంబంధమైన అన్ని ప్రయోగించి ఆ చీకటినంతా పటాపంచలు చేశాడు. ఆకాశాన్నుండి 

దా ८ రూ శౌరా తో క్ల న్నా ర 

యుద్దాన్ని చూస్తున్న దేవతలందరూ అభిమన్యుడి శౌర్యాన్ని ఎంతో మెచ్చుకొన్నారు. 
తే. అసుర ३०664००८ బెక్కుమాయలు ఘటింప । శక్ర పొత్రుండు దివ్యాస్త్రజాల మడర( 

జేసి యన్నింటి నడంగించి ८९८९ నొంప । రథము డిగి పాటి బెలుచ నా రాక్షసుండు. 205 


ప్రతిపదార్థం: అసుర= రాక్షసుడు అలంబుసుడు; వెండియున్‌= ఇంకా కూడా; పెక్కు మాయలు= పలు రకాలైన మాయలను; 
ఘటింపన్‌= చేయగా; శ(క్రపొత్రుండు= ఇం(ద్రుడి మనుమడు- అభిమన్యుడు; దివ్య+అ స్రజాలము= దేవ సంబంధాలైన ఆయుధాల 
సమూహాన్ని; అడరన్‌+చేసి= వ్యాపింపచేసి; అన్నింటిన్‌= రాక్షసుడు చేసిన మాయలన్నిటిని; అడయించి= రూపుమాపి; చెల(గి= 
విజృంభించి; నొంపన్‌= ఆ రాక్షసుడిని బాధించగా; ఆ రాక్షసుండు= ఆ అలంబుసుడు; పెలుచన్‌= శీఘ్రంగా; రథము డిగి= 


తేరునుండి కిందికి దిగి; పాణెన్‌= పరుగెత్తాడు. 

తాత్సర్యం: అలంబుసుడు ఇంకా ఎన్నో మాయలు చేశాడు. అభిమన్యుడు వాటినన్నిటినీ దివ్యాస్రాలు ప్రయోగించి 
మటుమాయం చేశాడు. వాడికి బాగా నొప్పి కల్గించాడు. అలంబుసుడు ఏమీ చేయలేక శీఘ్రంగా రథాన్నుండి 
క్రిందికి దిగి, పారిపోయాడు. 


368 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క  రక్కసు(డు విటిగినం గడు । నుక్కున సౌభద్రు( డడరునురవడి గని న 
ల్రిక్కుల( ०७७० ८०९९१८1 జిక్కువడుచు( గౌరవేంద్రుసేనలు భీతిన్‌. 206 

ప్రతిపదార్థం: రక్కసు(డు= రాక్షసుడు అలంబుసుడు; విటీగినన్‌= ఓడిపోగా; కడున్‌= అధికమైన; ఉక్కునన్‌= శౌర్యంతో; 
సౌభ(ద్రుడు= అభిమన్యుడు; అడరు= అతిశయించే; ఉరవడిన్‌= అతివేగాన్ని; కని= చూచి; కౌరవ+ఇం(ద్రుసేనలు= దుర్యోధనుడి 
సైన్యాలు; భీతిన్‌= భయంతో; తమలోన్‌= తమలోతాము; చిక్కు+పడుచున్‌= కష్టపడుతూ; నలు+దిక్కులన్‌= నాలుగు దిక్కులకు; 
2365535 = పరు7త్తాయి. 

తాత్సర్యం: అలంబుసుడు అభిమన్యుడి ధాటికి ఓడిపోయాడు. అంతటా అతిశయించిన అభిమన్యుడి వేగానికి 
తట్టుకోలేక, కౌరవ సైన్యమంతా తమ తమ మనస్సుల్లో చాలా సంకటపడుతూ, దిక్కులకు పరుగెత్తి వెళ్ళారు. 


వ. అప్పుడు పెక్కండ్రు రథికులతోడం గూడి గాంగేయుం డభిమన్యు పయిం గవిసిన. 207 
ప్రతిపదార్థం: అప్పుడు= కౌరవసేన పారిపోయినప్పుడు; గాంగేయుండు= భీష్ముడు; పెక్కం|డ్రు= పలువురు, రథికులతోడన్‌= 
రథంలో కూర్చుని యుద్దం చేసేవారితో; కూడి= చేరి; అభిమన్యుపయిన్‌= అభిమన్యుడి మీదికి; కవిసినన్‌= పర్వగా. 
తాత్సర్యం: అభిమన్యుడి ధాటికి తట్టుకోలేక కౌరవసేన చెల్లాచెదరుకాగా, భీష్ముడు చాలామంది రథికులను 
వెంటవేసికొని అభిమన్యుడి మీదికి ఎగబడ్డాడు. 


ॐ. అతడు దానికి( దలకక యందటికును । నన్నిరూపు లై పోరంగ నర్జునుండు 
సరభసంబుగ कदू నురవడింప(। బొంగి యిరువా(గు నిరువుర( బొదివె బెరసి. 208 


ప్రతిపదార్థం: అత(డు= ఆ అభిమన్యుడు; దానికిన్‌= ఆ భీష్ముడి దెబ్బకు; తల(కక= చలించక(భయపడక); అందజికును= 
భీష్ముడు మొదలైన రథికులకందరికిని; అన్ని+రూపులు+ఐ= (ప్రతివాడికి ఒక్కొక్క అభిమన్యుడుగా తోపచేసి; పోరంగన్‌= యుద్దం 
చేస్తూ ఉండగా; అర్జునుండు= అర్జునుడు; భీష్యుపైన్‌= భీష్ముడు మీదికి; సరభసంబుగన్‌= వేగంతో; ఉరవడింపన్‌= తొందరపడగా; 
ఇరువాణగున్‌= రెండు సైన్యాలు; పొంగి= గర్ప్వంపొంది; ఇరువురన్‌= భీష్ముడిని; అర్జునుడిని; బెరసి= దగ్గరగా చేరి; పొదివెన్‌= 
క్రమ్ముకొన్నవి. 

తాత్సర్యం: ఆ అభిమన్యుడు భీష్ముడి ధాటికి ఏ మా(త్రం చలించకుండా నిలబడి, తనమీదికి కవిసే వారికందరికీ 
అదే సంఖ్యగల అభిమన్యులుగా కనబడి చాకచక్యంగా యుద్దం చేస్తూ వచ్చాడు. తన కొడుకు పాటు చూచి, అర్జునుడు 
వేగంగా భీష్ముడిపైకి ఎత్తివచ్చాడు. అప్పుడు కౌరవుల పాండవుల సైన్యాలు గర్వించి, కౌరవసైన్యాలు భీష్ముడి దగ్గరకు, 
పాండవ సైన్యాలు అర్జునుడి దగ్గరకు చేరుకొని, (క్రమ్ముకొన్నాయి. 


వ.  అట్టిసంకులసమరంబున నభిమన్యుపై నడరు కృపాచార్యుం దా€కి సాత్యకి బెడిదంపునారసంబు లేసిన వాని 
నన్నింటిని నశ్వత్థామ తునిమి యతని విల్లు ద్రుంచినం గోపించి. 209 


ప్రతిపదార్థం: అట్టి= ఆ విధమైన; సంకుల సమరంబునన్‌; అభిమన్యుపైన్‌= అభిమన్యుడి మీదికి; అడరు= విజృంభిస్తున్న; 
కృపాచార్యున్‌= కృపుని; సాత్యకి= సాత్యకి; తాశి= మార్కొని; బెడిదంపు నారసంబులు= భయంకరాలైన బాణాలు; ఏసినన్‌= 
వేయగా; వానిన్‌=ఆ బాణాలను; అన్నింటిన్‌= అన్నిటిని; అశ్య్వత్తామ= [ద్రోణుడి కొడుకు; తునిమి= తునుకలు చేసి; అతనివిల్లున్‌= 
ఆ సాత్యకి యొక్క విల్లును; (త్రుంచినన్‌= విరిచివేయగా; కోపించి= (సాత్యకి) కోపపడి. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 369 


తాత్సర్యం: రెండు సైన్యాల వారూ కలగా పులగంగా కలిసిపోయి యుద్దంచేసే సమయంలో సాత్యకి, అభిమన్యుడి పైకి 
దూకే కృపాచార్యుడిని ఎదిరించి, కఠోరాలైన బాణాలు ప్రయోగించాడు. వాటిని అన్నిటినీ అశ్వత్థామ తుంటలు 
చేసి, సాత్యకి విల్టును కూడా విరిచివేశాడు. దానికి సాత్యకి ఆ(గ్రహించి. 
క ఆసాత్యకి వేబొక వి । ల్లాసురగతి నెత్తి యుగ్రమగు నారాచం 

బేసిన నాతడు కేతు । వ్యాసక్తుండయ్యె ककष నరేంద్రా! 210 
ప్రతిపదార్థం: నరేం(ద్రా!= ధృతరాష్ట్ర మహారాజా! ఆ సాత్యకి; వేటు+ఒక= మరియొక ; విల్లు= ధనువును; ఆసురగతిన్‌= రాక్షసంగా; 
ఎత్తి= తీసికొని; ఉగ్రము+అగు= భయంకరమైన; నారాచంబు= బాణాన్ని; ఏసినన్‌= వేయగా; ఆత(డు= ఆ అశృత్తామ; మూర్భ్చవచ్చి= 
మూర్భ్చతగిలి; కేతువ్యాసక్తుండు+అయ్యెన్‌= ధ్వజానికి ఆనుకొన్నాడు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సాత్యకి మరొక విల్లు తీసికొని, రక్కసితనంగా కర్కశమైన ఒక బాణాన్ని 
అశ్వత్థామ మీదికి ప్రయోగించారు. వెంటనే అశ్యత్తామ మూర్చపోయి, తనతేరు ధ్వజానికి అంటుకుపోయాడు. 


క.  ఆలోనన తెలిసి మెటు(గు । వాలిక తూ పాత డతని వక్షమునడుమం 
గీలించి సిడము గ్రక్కున । నేలం బడనేసి యార్డె నింగి వడంకన్‌. 211 


ప్రతిపదార్థం: ఆలోనన్‌+అ= అంతలోపలనే; ఆత(డు= ఆ అశ్వత్తామ; తెలిసి= తెలివినిపొంది; మెణుగు= తళతళలాడే; వాలిక= 

పదునైన; తూపు= బాణాన్ని; అతని= ఆ సాత్యకియొక్క; వక్షము= రొమ్ముయొక్క; నడుమన్‌= మధ్యభాగంలో; కీల్రించి= గ్రుచ్చి 

సిడము= ధ్వజము; (గ్రక్కునన్‌= వెంటనే; నేలన్‌+పడన్‌+ఏసి= నేలకూల్చి; నింగి= ఆకాశము; వడంకన్‌= వడకేటట్ల్టుగా; ఆర్బెన్‌= 

బొబ్బరించాడు. 

తాత్సర్యం: ఆ అశృత్తామ అంతలోనే తెప్పిరిల్లికొని, నిగనిగలాడే పదును గల బాణాన్ని ఆ సాత్యకి రొమ్మున 

® 62 

గుచ్చాడు. అతడి టెక్కాన్ని నేలకూల్చాడు. ఆకాశం అదిరేటట్టుగా బొబ్బలు పెట్టాడు. 

వ. _దానికింగినిసి శినిమనుమండు పొగరు మిగులునారాచనిచయంబులం బొదివిన నశ్వత్తామ రాహుగ్రస్తుం 
డగు నుగ్రగభస్తియుంబోలె నైనం గనుంగొని. 212 

ప్రతిపదార్థం: దానికిన్‌= అశృత్థామచేసిన దానికి; శినిమనుమండు= సాత్యకి; కినిసి= కోపించి; పొగరుమిగులు= మిక్కిలి 

దారుణములైన; నారాచ నిచయంబులన్‌= బాణాల సమూహాలతో; పొదివినన్‌= కప్పివేయగా; అశ్వత్తామ; రాహు గస్తుండు+అగు= 

రాహువుచే (మింగబడినట్టివాడగు; ఉగ్రగభస్తియున్‌+పోలెన్‌= కరకు కిరణాలు గల సూర్యుడి చందంగా; ఐనన్‌= కాగా; కనుంగొని. 

తాత్సర్యం: అశృత్తామచే చాలా దెబ్బలు తిన్నాడు సాత్యకి. కనుకనే చాలా కోపగించాడు. మెరుస్తున్న వాడి, వేడి 

బాణాలతో ఆ అశృత్తామను బాగా కప్పివేసినపుడు అతడు రాహువుచే కబళింపబడ్డ సూర్యుడిలాగా అనిపించాడు. 

దీన్ని చూచి. (ద్రోణాచార్యుడు సాత్యకిపైకి కవిశాడు.) 

నిశేషం: అలం: ఉపమ. 


క ద్రోణాచార్యుండు సుత । త్రాణపరత్వమున( గృష్టుతమ్ముని పై న 
క్షీగోద్దతి గవియుడు గీ । ర్వాణాధిపసుతు(డు వచ్చి వడి నెడ( జొచ్చెన్‌. 213 


ध्य 


370 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ద్రోణాచార్యుండు= (ద్రోణుడు; సుతత్రాణ పరత్వమునన్‌= కొడుకును కాపాడుకోవడంలో ఆశకలవాడు కావటంచేత; 
కృష్ణుతమ్మునిపైన్‌= కృష్ణుడి తమ్ముడైన సాత్యకిమీద; అక్షీణ+ఉద్దతిన్‌= తక్కువకాని ఆటోపంతో(గర్వంతో); కవియుడున్‌; 
గీర్యాణ+అధిపసుతు(డు= దేవతలకు ప్రభువైన ఇంద్రుడి కొడుకు( అర్జునుడు); వడిన్‌= వేగంగా; వచ్చి= చేరి; ఎడన్‌= మధ్యలో; 
చొచ్చెన్‌= చొరబడ్డాడు. 

తాత్సర్యం: ద్రోణాచార్యుడు ~ తన కొడుకు అశృత్తామ (ప్రాణాలు కాపాడాలనే ఆత్రంతో, గర్వంతో సాత్యకి మీదికి 
దూకాడు. అప్పుడు అర్జునుడు వేగంగా వచ్చి, సందు చేసికొని చొరబడ్డాడు. 


చ. అనవుడు నాంబికేయవసుధాధిపు( డిట్లను( 'ద్రోణు( డాత్మ న 
ర్టునునకు( గూర్చునాత(డు గురుంగని యెంతయు భక్తి సేయు వా 
రని( దమలోన నట్లు వెస నప్పుడు దార్మొని యెట్లు వోరిరో 
విన(గల దేర్చడం జెపుమ విశ్రుతభంగిగ నాకు సంజయా! 214 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని జెప్పగా; ఆంబికేయవసుధా+అధిపు(డు= అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు; ఇట్టు+అనున్‌= ఈ 
విధంగా అంటున్నాడు; సంజయా!= ఓ సంజయుడా!; [ద్రోణు(డు= ద్రోణాచార్యుడు, ఆత్మన్‌= మనసునందు; అర్జునునకున్‌= 
అర్జునుడికి; కూర్చున్‌= ఇష్టం కోరుతాడు; ఆత(డున్‌= ఆ అర్జునుడుకూడా; గురున్‌= గురువైన (ద్రోణుడిని; కని= చూచి; 
ఎంతయున్‌= ఎంతో అధికంగా; భక్తి+చేయున్‌= సేవిస్తూ ఉంటాడు; వారు= అట్టివారిద్దరు; అనిన్‌= యుద్దంలో; తమలోనన్‌= 
తమలో తాము; అట్లు= ఆ విధంగా; అప్పుడు; వెసన్‌=వేగంతో; తార్కొని= దగ్గరకు చేరుకొని; ఎట్టు= ఏ విధంగా; పోరిరో= 
యుద్దం చేశారో; నాకున్‌; వినన్‌+కలది= వినవలసి ఉన్నది; విశ్రుతభంగిన్‌= చక్కగా (ప్రఖ్యాతి కెక్కేటట్టుగా; ఏర్పడన్‌= బాగా 
తెలిసేటట్లుగా; చెపుము+అ!= పలుకుము. 

తాత్సర్యం: (ద్రోణుడు, అర్జునుడు - ఇద్దరూ యుద్దానికి పూనుకొన్నారని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు 
సంజయుడితో ఇట్లా అన్నాడు. £, సంజయా! ద్రోణుడికి అర్జునుడంటే చాలా ఇష్టం. అర్జునుడికీ (०६२०८६०९ 
చాలా భక్తి. అట్టి ఆ గురుశిష్యులిద్దరూ యుద్దంలో ఒకరినొకరు మార్కొని ఎట్టా యుద్దం చేశారు? వీరి యుద్దం 

क ९ > ౧ ౧ ©> ^> 

ప్రసిద్ది కెక్కే విధంగా ఉంటుంది, వినతగ్గది కాబట్టి, విపులంగా నాకు తెలుపుము.” 


వ. అనిన నా సూతనందనుం డతని కి ట్లనియె. 215 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అడగ్గా; ఆ సూతనందనుండు; సంజయుడు; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; ఇట్లు+-అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 

తాత్సర్యం: ధృతరాష్ట్రుడు భీష్మార్డునుల యుద్దాన్ని గూర్చి విమర్శగా చెప్పుమని కోరగా, సంజయుడు ఇలా 
చెప్పసాగాడు. 


క  క్షాత్రము దలకొని సంగర । ధాత్రికి నేతెంచి గురులు దంద్రులు దమ్ముల్‌ 


పొత్తులు శిష్యులు మామలు । పుత్తులనం గలదె? తాడరి పోరన వలయున్‌. 216 


ప్రతిపదార్థం: క్షాత్రమున్‌= క్షత్రియ ధర్మాన్ని; తలకొని= పూని; సంగరధా(్రికిన్‌= యుద్దభూమికి; ఏతెంచి= వచ్చి; గురులు= 
ఉపాధ్యాయులు; తం(డులు= తండ్రులు; తమ్ముల్‌ తమ్ముళ్ళు, పౌత్రులు= మనుమలు; శిష్యులు= తమ దగ్గర విద్య 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 371 


నేర్చుకొన్నవారు; మామలు= కూతులను ఇచ్చినవారు; పు(త్రులు= కొడుకులు; అనన్‌= అనడం; కలదు+ఎ?= సాధ్యమా?; తొడరి= 
ప్రయత్నించి; పోరనవలయున్‌= యుద్దం చేయవలసి ఉంటుంది. 


తాత్సర్యం: ५०८८} కలిగి యుద్దరంగంలోకి దిగినప్పుడు, గురువులు, తం(డ్రి వరుసవారు, తమ్ముళ్ళు, 
మనుమలు, శిష్యులు, మామలు, మేనమామలు, కొడుకులు, అనే చుట్టరికం లెక్కించకుండా తెగించి యుద్దం 
చేయవలసిందే కదా! 


అర్జును(డు ద్రోణాచార్యులతో యుద్దముసేయుట (సం. 6-98-4) 
వ. వినుము. 217 
ప్రతిపదార్థం: వినుము - ఆలకించుము 
తాత్సర్యం: వారి యుద్దం ఎలా జరిగిందో చెపుతాను వినుము. 


సీ. అర్జునుం డడరి ద్రోణాచార్యు మూడు నారసముల నేసి యుగ్రంపుటంప 
వెల్లువ వటిపిన వెగడొంద కాత డాతనిమేన( దూపులు దటుచు గాగ 
నాటించె నంత భూనాథుండు పురికొల్చ( గా ద్రిగర్తులు ८०८०८ గడచి కవియ 
నరు(డేచి వాయుబాణమ్మున నమ్మ్మొన( దూలింప( గుంభజుశైలశరము 


ఆ. వచ్చి యుడుప నలిగి వాసవినారాచ । వర్షమునం ద్రిగర్తవరునిపుత్ర 
०५००००८ దెరలుచుటయు జనపతి కృపశల్య । బాహ్లాకులునుC దానుC బారు దా€౩. 218 


ప్రతిపదార్థం: అర్జునుండు; అడరి= పూని; ద్రోణ+ఆచార్యున్‌= ద్రోణుడిని; మూ(డు నారసములన్‌= మూడు బాణాలతో; ఏసి= 
కొట్టి; ఉ(గము+అంపవెల్లువ= భయంకరములైన బాణాల ప్రవాహాన్ని; పటిపినన్‌= ప్రయోగించగా; ఆత(డు= ఆ ద్రోణుడు; 
వెగడు+ఒందక= తడబాటు చెందకుండా; ఆతనిమేనన్‌= అర్జునుడి దేహంమీద; తణుచుగాగన్‌= మిక్కుటముగా; తూపులు=బాణాలను; 
నాటించెన్‌= (గుచ్చాడు; అంతన్‌= అటుమీద; భూనాథుండు= భూమికి రాజు-దుర్యోధనుడు; పురికొల్ప(గాన్‌= ప్రోత్సాహపరచగా; 
త్రిగర్తులు= త్రిగర్త దేశపు రాజు కొడుకులు; గురున్‌= (ద్రోణుడిని; కడచి= దాటి; కవియన్‌; నరు(డు= అర్జునుడు; ఏచి= విజృంభించి; 
వాయుబాణమ్మునన్‌= వాయువు దైవంగా గల బాణంచేత; ఆ+మొనన్‌= ఆ సైన్యాన్ని; తూలింపన్‌= చలింపచేయగా; కుంభజు= 
ద్రోణునియొక్క; శైల శరము= పర్వతబాణము; ఉడుపన్‌= వచ్చి, నశింపచేయగా; వాసవి= ఇంద్రుడి కొడుకు - అర్జునుడు; అలిగి= 
కోపం చెంది; నారాచవర్షమునన్‌= బాణాల వానతో; (త్రిగర్తవరుని= (త్రిగర్తరాజు యొక్క; పుత్రచయమున్‌= కొడుకుల గుంపును; 
తెరలుచుటయున్‌= తొలగింపచేయగా; జనపతి= (ప్రభువైన; తానున్‌= దుర్యోధనుడు; కృపశల్య బాహ్లికులును= కృపుడు, శల్యుడు, 
బాహ్లికుడున్నూ; పార్టున్‌= అర్జునుడిని; తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 

తాత్సర్యం: అర్జునుడు ప్రయత్నంతో [ద్రోణాచార్యుడిని మూడు బాణాలతో కొట్టి, పదునైన బాణాల (ప్రవాహాన్ని 
అతడిపైకి ప్రయోగించాడు. భీష్ముడు జంకకుండా చాలా బాణాలను ఆ అర్జునుడి ఒంటిలో గుచ్చుకొనేటట్టుగా 
వేశాడు. అప్పుడు దుర్యోధనుడు ప్రోత్సాహపరచగా, త్రిగర్తరాజు కొడుకులు (ద్రోణుడికి ముందుగా నిలిచి అర్జునుడిని 
ఎదుర్కొన్నారు. అప్పుడు అర్జునుడు వాయుబాణాన్ని వేసి. దానివల్ల వారంతా కొట్టుకపోయేటట్లు చేశాడు. ద్రోణుడు 
ఆ వాయుబాణానికి (ప్రతిగా శైలాస్త్రం ప్రయోగించాడు. అర్జునుడికి కోపంవచ్చి, బాణవర్షం కురిపించాడు. ఆ 


^) 
(< 


372 శ్రీనుదాంధ్ర మహాభారతము 


దెబ్బకు (త్రిగర్తపతిపుత్రులంతా చెల్లాచెదరై పోయారు. అది చూచి దుర్యోధనుడు, కృపుడు, శల్యుడు, బాహ్లికుడు- 
వీరంతా అర్జునుడి మీదికి ఎగబడ్డారు. 


వ. అట్లు దాకుటయు వారల నతండు గన్నెరా కమ్ములం జీకాకు పటిచె నట్లు గురుండు మొదలైనయందటికును 
నా ధనంజయుపోరు దలమునుకలయ్యె( గురుపితామహుండు ధర్మసూతి యున్న తిట్ట ७०९88 తలలు 
చెండాడె శకునిభూరిశ్రవసులు గవలం దలపడిరి కళంగపతియును భగదత్తుండును నిభసేనలతోడం దొడరి 
భీమసేనుం బొదివిన. 219 


ప్రతిపదార్థం: అట్టు= ఆవిధంగా; తాకుటయున్‌= దుర్యోధనాదులు ఎదుర్కొనగా; వారలన్‌= ఆ వీరులను; అతండు= ఆ 
అర్జునుడు; కన్నెరాకు+అమ్ములన్‌= ఒక విధమైన బాణాలతో; చీకాకు పటిచెన్‌= శ్రమకలిగించాడు; అట్టు; గురుండు= (ద్రోణుడు; 
మొదలు+ఐన= ముఖ్యుడుగాగల; అందజకున్‌= రధికులందరికీ; ధనంజయుపోరు= అర్జునుడితో యుద్దం; తలమునుకలు+అయ్యెన్‌= 
తలకుమించిన(అసాధ్యమైన) దైనది; కురుపితామహుండు= భీష్ముడు; ధర్మసూతి= ధర్మరాజు; ఉన్న; తిట్టకున్‌= సైన్యం ఉన్నచోటికి; 
ఉటిీకి; తలలు చెండు+ఆడెన్‌= సైనికుల తలలు నరికివేశాడు; శకుని భూరిశ్రవసులు= శకుని, భూరిశ్రవసుడు; కవలన్‌= నకుల 
సహదేవులను; తలపడిరి= ఎదుర్కొన్నారు; కళింగపతియును= కళింగ దేశపు రాజు; భగదత్తుండును; ఇభసేనలతోడన్‌= ఏనుగుల 
సైన్యంతో; తొడరి= వెంటపెట్టుకొని; భీమసేనున్‌= భీముని; పొదివినన్‌. 
తాత్సర్యం: దుర్యోధనాది రథికులు అర్జునుడిని తాకారు. అతడు (క్రొత్త క్రొత్త బాణాలు వేసి వారికి చిరాకు పుట్టించాడు. 
ద్రోణుడు మొదలైన యోధులకందరికి అర్జునుడితో యుద్దం తలమునకలైంది. భీష్ముడు ధర్మరాజు సైన్యం ఉన్న 
చోటును దాటిపోయి, సైనికుల తలలు తెగనరికాడు. శకుని భూరి శ్రవసులు కవలలతో మార్కొన్నారు. కళింగదేశపురాజు, 
భగదత్తుడు- వీరిద్దరూ ఏనుగుల సైన్యంతో భీముడిమీదికి మళ్ళగా. 
విశేషం : కళింగపతి: కళింగుడనే రాజు ఏలే దేశానికి కళింగదేశం అని పేరు. ఇతడు కౌరవ పక్షాన చేరి యుద్దం చేశాడు. “అంగోవంగః 
కలింగశ్చ పుండ్రః సుహ్మశ్చతే సుతాః తేషాం దేశాః సమాభఖ్యాతాః స్వనామ ప్రథితా భువి॥ అంగస్యాంగో భవద్దేశో, నంగో వంగస్య 
చ సృృతః। కళింగ విషయశ్రైన కళింగస్య చ స సృతః ॥ (మహాభారతే 1 - 104 - 49, 50). 
క గిరిడిగు కేసరి చాడ్సున । నరదము డిగి భ్రమితపటుగదాభీలత నా 

కరువలిపట్టియు( గవిసిన(। ८०९०८ ठठ బవనధూతఘనపంక్తి గతిన్‌. 220 
ప్రతిపదార్థం: గిరిన్‌= కొండపై నుండి; డిగు= దిగునట్టి; కేసరి చాడ్సునన్‌= సింహం మాదిరి; ఆ కరువలి పట్టియున్‌= వాయుదేవుని 
కొడుకు భీముడు; అరదము డిగి= రథంనుండి దిగి; భ్రమిత= (త్రిప్పబడిన; పటు= దృఢమైన; గదా= గదాయుధంచేత; ఆభీలతన్‌= 
భయంకరంగా; కవిసినన్‌=మార్కొనగా; కరులు= ఏనుగులు; పవన= గాలిచేత; ధూత= ఎగురకొట్టబడ్డ; ఘన= మేఘాల యొక్క; 
పంక్తిగతిన్‌= వరుసవలె; తెరలెన్‌= తొలగిపోయాయి. 
తాత్సర్యం: భీముడు కొండ పైనుండి దిగి వచ్చే సింహం మాదిరిగా రథం నుండి దిగి, తన గదను గిరగిర తిప్పుతూ 
భయంకరంగా ఆ ఏనుగుల గుంపుమీదికి దూకాడు. గాలికి చెల్లా చెదరై పోయే మేఘాల వరుస మాదిరి 
అవి(ఏనుగులు) దూరంగా వెళ్ళిపోయాయి. 


విశేషం: అలం: ఉపమ. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 373 


తే.  క్రందుకొని యిట్లు మాతంగ ఘటలు విటుగ । నా శ్రుతాయువు( బ్రాగ్సోతిషాధిపతియుC 
బోక నిలిచి యమ్మారుతపు २2९०८६०८ । దనువు( జించిరి వివిధాస్రతతులు వటిపి. 221 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా, మాతంగ ఘటలు= ఏనుగుల గుంపులు; (క్రందుకొని= అధికంగా; విఖుగన్‌= బెదిరిపోగా; 
శ్రుతాయువున్‌= (శుతాయువనేవాడు; ప్రాగ్గ్యోతిషాధిపతియున్‌= భగదత్తుడు; ఈ ఇద్దరు; పోక= పారిపోకుండా; నిలిచి; ఆ+మారుత 
పుత్రు= ఆ భీముడియొక్క; జోడున్‌= కవచాన్ని; తనువున్‌= శరీరాన్ని; వివిధ+అ స్రతతులు= నానా విధాలైన అ(స్రాలను; పఖిపి= 
ప్రయోగించి; చించిరి= చినిగేట్టు చేశారు. 

తాత్సర్యం: భీముడి గద దెబ్బలకు ఏనుగుల గుంపు బెదిరిపోగా శుతాయువు, భగదత్తుడు గట్టిగా నిలబడి, 
భీముడి మీదికి చాలా ఆయుధాలు ప్రయోగించి అతడి కవచాన్ని, శరీరాన్ని చీలికలు చేశారు. 


విశేషం: శ్రుతాయువు-సూర్యవంశపురాజు. ఇతడు కుశుడికి పదునాలుగవ తరంవాడు. 'నాభాగస్యాంబరీషోకభూత్‌, సింధుద్వీప 
స్తతోకభవత్‌ । తతః శ్రుతాయు రభవత్‌ బుతుపాల స్తతోకభవత్‌॥ (మాత్స్యే 13 వ అధ్యాయః) 
వ. అప్పుడు గాంగేయుండు సేయు దారుణరణంబు ధర్మపుతునకు భరం బైన నతం డెలుంగెత్తి పేరువేరం బిలిచి 
చేయి వీచిన నా కళింగనాథ భగదత్త్తుల విడిచి యవుడు గబిచుచు. 222 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; గాంగేయుండు= భీష్మాచార్యుడు; చేయు= చేస్తున్న; దారుణరణంబు= భయంకరమైనయుద్దం; 
ధర్మపుత్రునకున్‌= ధర్మరాజుకు; భరంబు+ఐనన్‌= బరువైనదికాగా; అతండు= ఆ ధర్మరాజు; ఎలు(గు+ఎత్తి= గొంతెత్తి; 
పేరు+పేరన్‌+పిలిచి= తనవారిని పేరు పేరునా పిలుస్తూ; చేయివీచినన్‌= చేయి విసరగా; ఆ కళింగనాథభగదత్తులన్‌= కళింగరాజు; 
భగదత్తుడు-వీరిద్దరిని; విడిచి= వదలిపెట్టి; అవుడు+కజుచుచున్‌= పెదవి కొరుక్కుంటూ. 
తాత్సర్యం: అప్పుడు భీష్ముడు చేస్తున్న యుద్దానికి ధర్మరాజు తట్టుకోలేకపోయాడు. వెంటనే, గొంతెత్తి, తమ వారిని 
పిలిచాడు. రమ్మని చేయి విసిరాడు. వెంటనే భీముడు (శ్రుతాయువును, భగదత్తుడిని వదలిపెట్టి, పెదవి 
కొరుక్కుంటూ. (తరువాతి పద్యంతో అన్వయం). 
క ४९०८०८१८ గరముల( జరణం । బుల నురమున శోణితంబు బోరన( దొర(గం 
దలి రెస(గిన నడమామిడి । చెలువున( 2०९०७०८ భీమసేను( డచటికిన్‌. 223 


ప్రతిపదార్థం: భీమసేను(డు= భీముడు; కలయ౮గన్‌= అంతటినుండి; కరములన్‌= చేతులనుండి; చరణంబులన్‌= కాళ్ళనుండి; 
ఉరమునన్‌= రొమ్మునుండి; శోణితంబు= నెత్తురు; బోరన= వేగంగా; कण्ठता కారుతుండగా; తలిరు+ఎసయగిన= చిగుళ్ళతో 
ఒప్పియున్న; నడమామిడి చెలువునన్‌= నడిచే మామిడిచెట్టుమాదిరి; అచటికిన్‌= ధర్మరాజున్న చోటికి; పజతెంచెన్‌= వచ్చాడు. 
తాత్సర్యం: భీముడు చేతులు, కాళ్ళు, రొమ్ము - వీటి నుండి నెత్తురు ఎక్కువగా కారుతూ ఉండగా, ఒళ్ళంతా 
రక్తమయంకాగా ఎధ్రని చిగుళ్ళతో ఒప్పినట్టి నడిచే మామిడిచెట్టు మాదిరి ధర్మరాజు కడకు వచ్చి చేరాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. అంతకు మున్న ధృష్టద్యుమ్న శిఖండి విరాటద్రుపదులు ధర్మనందనున కడ్డపడి భీష్యుపై నడరి బహుప్రకార 
విశిఖంబుల వెగడు పటిచిన నతం డలిగి శిఖండి నేయనొల్లక యమ్మువ్వురను మూడేసి వా(డితూపుల 
నేసిన నావీర రథికులు హుతాగ్నిత్రయంబునుం బోలె( బ్రజ్వలించి బాణజ్వాలలు నిగిడించి యతని నొప్పించిరి 


374 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వృకోదరు(డద్దెసం గవియుటం గనుంగొని కేకయగణశైనేయద్రౌపదేయులు గూడుకొని కవిసినం గౌరవసేనం 
జేయంగలమేటిమగ లెల్లను మిన్నేటికొడుకునకుం దలకడచి వారిం దలపడిన నిరుదెజింగుల దొరలును, 
బలంబులును నొక్కుమ్మడిం గ్రందుకొన బెరసి పోట్లాడుచుండం జండరశ్శి వినువీథి చక్క సగంబునకుం 
జనుదెంచె నట్టియెడ. 224 


ప్రతిపదార్థం: అంతకుమున్న= భీముడు రావడానికి ముందుగానే; ధృష్టద్యుమ్న; శిఖండి; విరాట; (ద్రుపదులు; ధర్మనందనునకున్‌= 
ధర్మరాజుకు; అడ్డపడి= అడ్డంగా వచ్చి; భీష్మునిపైన్‌= భీష్ముడిమీదికి; అడరి= విజృంభించి; బహు(ప్రకారవిశిఖంబులన్‌= అనేక 
విధాలైన బాణాలతో; వెగడుపబిచినన్‌= తల్లడిల్లజేయగా; అతండు= ఆ భీష్ముడు; అలిగి= కోపగించి; శిఖండిన్‌= శిఖండిని; ఏయన్‌= 
కొట్టడానికి; ఒల్లక= ఇష్టపడక; ఆ+మువ్వురనున్‌= ధృష్టద్యుమ్నవిరాట(ద్రుపదులను; మూ౭డేసి= మూడుమూడు; వా(డి= పదనుగలు; 
తూపులన్‌= బాణాలతో; ఏసినన్‌= కొట్టగా; ఆ వీరరథికులు= వీరులూ, రథికులు అయిన ఆ ముగ్గురు; హుతాగ్నిత్రయంబున్‌+పోలెన్‌= 
వేల్చబడిన మూడగ్నుల చందంగా; ప్రజ్వలించి= మండిపడి; బాణజ్వాలలు= బాణాలనే అగ్నిశిఖలను; నిగిడించి= (ప్రయోగించి; 
అతనిన్‌= ఆ భీష్ముని; నొప్పించిరి= బాధపెట్టారు; వృకోదరు(డు= భీముడు; ఆ+దెసన్‌= అటు(ప్రక్కకు; కవియుటయున్‌; 
కనుంగొని= చూచి; కేకయ= కేకయదేశీయుల యొక్క; గణ= గుంపు; శైనేయ= శిని వంశంవాడైన సాత్యకి; (ద్రౌపదేయులు= 
ద్రౌపదికొడుకులున్నూ; కూడుకొని= ఒక్కటై; కవిసినన్‌; కౌరవసేనన్‌; చేయంగల= సమర్గులైన; మేటిమగలు= గొప్పవారైన శూరులు; 
మిన్నేటి కొడుకునకున్‌= భీష్ముడికి; తలకడచి= ముందువైపునకుదాటి; వారిన్‌= ఆ ముగ్గురిని; తలపడినన్‌= ఎదుర్కోగా; 
ఇరుతెజంగుల= రెండువైపుల ఉన్నట్టి; దొరలును= రాజులున్నూ; బలంబులును= సైన్యాలున్నూ; ఒక్కుమ్మడిన్‌= ఒక్కసారిగా; 
క్రందుకొనన్‌= అతిశయింపగా; బెరసి= దగ్గరకు చేరుకొని; పోట్లాడుచుండన్‌= పోట్ల్టాడే సమయంలో; చండరశ్శి= వేడి కిరణాలు 
కలవాడు(సూర్యుడు); వినువీథిన్‌= ఆకాశమార్గంలో; చక్క సగంబునకున్‌= సరిగ్గా మధ్యభాగానికి; చనుదెంచెన్‌= వచ్చి చేరాడు; 
అట్టియెడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: భీముడు వచ్చి చేరటానికి ముందే ధృష్టద్యుమ్నుడు, శిఖండి, విరాటుడు, [ద్రుపదుడు - వీరు నలుగురూ 
ధర్మరాజుకు అండగా అడ్డంగా నిలిచి, భీష్ముడిపైన నానా విధాల బాణాలు (ప్రయోగించి, అతడిని చాలా బాధపెట్టారు. 
అతడు కోపగించి, శిఖండిని వదలిపెట్టి మిగిలిన ముగ్గురిపైనా మూడేసి పదునైన బాణాలు వేశాడు. దానికి ఆ 
రథికులు (త్రేతాగ్నుల చందంగా మండిపడుతూ, మండుతున్న బాణాలను అతడి మీదికి వేసి బాధించారు. భీముడు 
ఆ (ప్రక్కకు రావటాన్ని చూచి కేకయులు, సాత్యకి, (ద్రౌపదేయులు ఒక్కటిగా చేరి కలిశారు. అప్పుడు కౌరవసేనలో 
ఉండే సామర్థ్యం గల మహా వీరులందరూ భీష్ముడికి అండగా ముందుగా నిలబడి ఆ కేకయ సాత్యకి ద్రౌపదేయులను 
ఎదిరించారు. అప్పుడు పాండవసేనలో, కౌరవసేనలో ఉండే సమర్జులు అయిన రాజులు, వారి వారి సైన్యాలూ 
ఒక్క పెట్టున ఏకమై విజృంభించి, దగ్గరికి చేరి, యుద్దం చేస్తూండగా సూర్యుడు ఆకాశం మధ్యకు చేరుకొన్నాడు. 
(అప్పుడు మిట్టమధ్యాహ్నమైందన్నమాట.) 


విశేషం : అగ్గిత్రయంబు= 1. ఆహవనీయము; 2. దక్షిణాగ్గి; 3. గార్హపత్యం. 
తే. రథములను సామజముల( దురంగమముల । నుటిక ९465680९ 82 २७०५० నడచి 

పోరి రేటును వ్రేటును బోటు నొక్క। యలవి( జెల(గంగ నుభయసైన్యములవారు. 225 
ప్రతిపదార్థం: ఉభయ సైన్యములవారున్‌= రెండు సైన్యాలలోని యోధులు; రథములను= తేరులను; సామజములన్‌= ఏనుగులను; 
తురంగమములన్‌= గుర్రాలను; ఉబిక= దాటటానికి; నెత్రు+ఏరులన్‌= నెత్తురు ప్రవాహాలలో; ఈంది= ఈతకొట్టి; తజియనడచి= 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 375 


దగ్గరకు చేరడానికి నడిచి; ఏటును= బాణాలు ప్రయోగించుకోవడం; (క్రేటును= బాదటం; పోటునున్‌= పొడుచుకోవటం-వీటిలో; 
ఒక్క+అలవిన్‌= ఒకే (సామర్థ్యంలో); చెలగంగన్‌= ఒప్పి ఉండేటట్లుగా; పోరిరి= యుద్దం చేశారు. 

తాత్సర్యం: పాండవ కౌరవసేనలలోనివారు రథాలు, ఏనుగులు, గుర్రాలు - వీటిని నరికివేయటంచేత ఏర్పడిన 
రక్తపుటేరులలో కొంతదూరం ఈ తాడి, మరికొంత దూరం దూకి, నడచి, బాణప్రయోగంతో కొట్టుకొనటంలో, 
పొడుచుకొనటంలో ఒకరికొకరు తీసిపోకుండా, సమతూకంగా విజృంభించి యుద్దం చేశారు. 

వ. అప్పుడు మన బలంబుల జనంబులు. 226 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; మనబలంబుల= మన సేనలో ఉండే; జనంబులు= జనులు. 
Cc ధ్‌ ७ 


తాత్సర్యం: రెండు సైన్యాలు సమానంగా పోరే సమయంలో, మన కౌరవ సేనలలో ఉండే జనాలు 
ఏమనుకొం టున్నారంటే. 
క “ధృతరాషుండును బుత్తులు । నతిలోభంబునC బ్రజాక్షయము సేసిరి ए 

ల [द स षै 

ర్మతనూజు గెలువ వచ్చునె? । మతి లేరై ९०७ నేటిమాటలు? మనకున్‌' 227 
ప్రతిపదార్థం: అతిలోభంబునన్‌= మితిమీరిన ఆశతో; ధృతరాష్టుండును= ధృతరాష్ట్రుడు; పు(త్రులున్‌= అతని కొడుకులు; 
ప్రజాక్షయము= జననాశాన్ని; చేసిరి= చేశారు; ధర్మతనూజున్‌= ధర్మరాజును; గెలువన్‌ వచ్చునె?= జయించటం సాధ్యమా?(కాదు); 
మతిలేరు+ఐరి= (కౌరవులు) బుద్ధిలేని వారయ్యారు; ఇంకన్‌= ఇకమీద; మనకున్‌= కౌరవపక్షంలోని మనకు; ఏటిమాటలు?= ఏమి 
భవిష్యత్తు? 
తాత్సర్యం: 'ధృతరాష్ట్రుడు, అతడి కొడుకులు చాలా దురాశాపరులై పాండవులతో యుద్దానికి దిగారు. ఆ 
ఆశబోతులవల్ల అమాయిక (ప్రజలెందరో యుద్దంలో మరణిస్తున్నారు. ధర్మరాజు నీతి, నిజాయితీ గలవాడు. 
ఆయనను జయించటం సాధ్యమయ్యే పనేనా? (కాదు). కౌరవులు ఓడిపోయి, పాండవులు జయిస్తారు. అప్పుడు 
కౌరవపక్షంలో ఉన్న మన సంగతేమిటి?” 
©. అనుచు వగచు పలుకు లాలించు భీష్మాది । యోధవరులతో సుయోధనుండు 

“5068 మాటలేమి వినియెద?ిరనిన వా । ठ దియు నదియు విననియట్ల పోలె. 228 


ప్రతిపదార్థం: సుయోధనుండు= దుర్యోధనుడు; అనుచున్‌= అని; వగచు పలుకులు= చింతించే మాటలు; ఆలించు= వినే; 
భీష్మ+ఆది యోధ వరులతోన్‌= భీష్ముడు మొదలుగా గల వీరాగగ్రేసరులతో; చెన(టిమాటలు= కుత్సితుల మాటలు; ఏమి 
వినియెదరు?= ఎందుకు వింటారు? అనినన్‌= అనగా, వారు= ఆ భీష్మాదులు; అదియున్‌+అదియున్‌= ఆయా మాటలను; 
వినని+అట్ట పోలెన్‌= ఆలకించని విధంగా. 


తాత్సర్యం: దుర్యోధనుడు తనసేనలోని వారి యొక్క నిరుత్సాహపరచే శోకంతో కూడిన మాటలు వినే, 

భీష్మాదులతో 'కుత్సితపు మాటలు ఎందుకు వింటారు?’ అన్నాడు. ఆ యోధవరులు, ఆ కుత్సితపు మాటలూ, 

దుర్యోధనుని మాటలూ వినని విధంగా మామూలుగా యుద్దం చేస్తున్నారు. 

వ. పరాక్రమక్రీడలు సలుపుచుండి రాసందడికయ్యంబునం గిమ్మీరమర్దనుండు గదపండువు సేయుచుండె 
నప్పుడు. 229 


376 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పరా(క్రమ క్రీడలు= పరాక్రమంతో కూడిన ఆటలు; సలుపుచుండిరి= చేస్తూ వుండినారు; ఆ సందడి కయ్యంబునన్‌= 
ఆ సంకులసమరంలో; కిమ్మీర మర్దనుండు= కిమ్మీరుడనే రాక్షసుడిని చంపినవాడు(భీముడు); గదపండువు(న్‌)= (తన) గదకు 
పండుగను; చేయుచుండెన్‌= చేస్తూ ఉండినాడు; అప్పుడు. 
తాత్సర్యం: ఏీరులందరూ యథా(ప్రకారంగా తమ శౌర్యాన్ని చూపిస్తూ ఆటమాదిరి యుద్దం చేస్తూ ఉన్నారు. అప్పటి 
యుద్దం సంకులసమరంగా ఉన్నది. భీముడు తన గదకు పండుగ చేస్తున్నాడు. అప్పుడు. (తరువాతి పద్యంతో అన్నయం). 
ख. సరభసముగ సారథి దన । 05००८ దెచ్చుటయు నెక్కి యతినిశితశర 

స్పురణాపరిణతి బాహ్లాకు । విరథుం గావించె సురలు వినుతింపంగన్‌. 230 
ప్రతిపదార్థం: సారధి= రథంతోలేవాడు; సరభసముగ(న్‌)= వేగంగా; తన= (తన) భీమునియొక్క; అరదమున్‌= రథాన్ని; తెచ్చుటయున్‌= 
తేగా; ఎక్కి; అతి= మిక్కుటంగా; నిశిత= పదునైన; శర= బాణాలయొక్క; స్ఫురణా= కదలికయందలి; పరిణతి(న్‌)= పరిపక్షతతో; సురలు= 
దేవతలు; వినుతింపంగన్‌= పొగడుతూ ఉండగా; బాహ్లికున్‌= బాహ్లికుడిని; విరథున్‌= రథంలేని వాడినిగా; కావించెన్‌= చేశాడు. 
తాత్సర్యం: తన సారథి తొందరగా రథాన్ని తీసికొని రాగానే, భీముడు దానిలోనికి ఎక్కి, చాలా పదునైన బాణాలు 
వేశాడు. బాణాలను అడరేటట్టు చేయడంలో తనకు గల నేర్పుతో బాహ్లికుడి రథాన్ని కూల్చాడు. అప్పుడు దేవతలు 
ఆతడిని పొగిడారు. 
తే.  చిత్రసేనుండు సౌభద్రు( జిత్రబాణ । పాతమున నొంచి యార్షిన బాండుపొత్రు( 

డతని సారథి బడ నేసి యంత బోక । తురగముల( జంపి యాతని త్రు ళృ్ళడంచె. 231 
ప్రతిపదార్థం: చిత్రసీనుండు= చిత్రసీనుడు(కౌరవుల షక్షంవాడు); సౌభద్రున్‌= అభిమన్యుని; చిత్రబాణపాతమునన్‌= చిత్రములైన 
బాణాలతో కొట్టడంవల్ల; నొంచి= నొవ్వచేసి; ఆర్బినన్‌= బొబ్బ పెట్టగా; పాండుపౌ(త్రు(డు= పాండురాజు మనుమడు(అభిమన్యుడు); 
అతని సారథిన్‌= ఆ చిత్రసేనుడి సారథిని; పడన్‌+ఏసి= పడగొట్టి; అంతన్‌+పోక= అంతటితో ఆగక; తురగములన్‌= గుర్రాలను 
కూడా; చంపి= వధించి; ఆతని త్రుళ్ళు= ఆ చిత్రసేనుడి ఎగిరిపాటును; అడంచెన్‌= నశింపచేశాడు. 
తాత్సర్యం: చిత్రసేనుడు అభిమన్యుడిని బలమైన బాణాలతో కొట్టి, నొప్పి కలిగించి గర్జన చేశాడు. అభిమన్యుడు 
చిత్రసేనుడి సారథిని చంపి, అంతటితో వదలిపెట్టకుండా, గుర్రాలను కూడా చంపి వాడి పొగరణచాడు. 
విశేషం : చిత్రసేనుడు: ధృతరాష్ట్రుడి కొడుకులలో ఒకడు - ధృతరాష్ట్రుని కుమారులలో ప్రధానులు నలుగురు: 1. దుర్యోధనుడు, 
2. దుళ్ళాసనుడు, 3. వికర్ణుడు, 4. చిత్రసేనుడు. 
వ. అక్కుమారుండునుదుర్ముఖునిరథంబెక్కెబాంచాలపతి గుంభసంభవుపై నడరి యతనిమేన నానా స్రంబులు 

నించిన. 232 
ప్రతిపదార్థం: ఆ+కుమారుండును= = చిత్రసేనుడును; దుర్ముఖుని రథంబు; ఎక్కెన్‌= ఎక్కాడు; పాంచాలపతి= ద్రుపదుడు; 
కుంభసంభవుసపైన్‌= [ద్రోణుడిమీదికి; అడరి= విజృంభించి; అతనిమేనన్‌= ఆ [ద్రోణుడి శరీరంపైన; నానా+అ స్త్రంబులు= పలు 
మం(త్రపూర్వకములైన బాణాలు; నించిన(న్‌)= నింపగా. 
తాత్సర్యం: € చిత్రసేనుడు దుర్శ్ముఖుడి రథంలోనికి ఎక్కాడు. (ద్రుపదుడు (ద్రోణుడి మీదికి విజృంభించి, పలు 
బాణాలతో అతడి శరీరాన్ని నింపివేశాడు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 377 


విశేషం: పాంచాలదేశము: అయిదు ముఖ్య నదులచే చుట్టబడినది - పాంచాలములో పంచాలశబ్దం పైన స్వార్థంలో 'అణ్‌ ప్రత్యయం 
రాగా, 'పాంచాలము” అనే రూపమైనది. ఆ పాంచాల నగరానికి రాజు ద్రుపదుడు. ఇప్పు డా నగరానికి 'ఫరక్కాబాద్‌' అని వాడుక, 


క  ద్రోణు(డు గోపించి తను । త్రాణం బటువుళ్ళు సేసి తనువున రాజ 
ద్ధాణంబులు గ్రుచ్చిన సం । క్షీణబలుండై యతండు సిగ్గలి 52९८5. 233 


ప్రతిపదార్థం: ద్రోణు(డు= ద్రోణాచార్యుడు; కోపించి= కోపంచెంది; తనుత్రాణంబు= (ద్రుపదుడి కవచాన్ని; అజువుళ్ళు+చేసి= 
శిథిలాలుగా చేసి; తనువునన్‌= శరీరంలో; రాజత్‌+బాణంబులు= జ్వలించే బాణాలను; గగ్రుచ్చినన్‌= గ్రుచ్చుకొనేట్టు చేయగా; 
అతండు= ఆ పాంచాలరాజు; సంక్షీణబలుండు+ఐ= తగ్గిపోయిన బలం గలవాడై; సిగ్గు+అటీ= సిగ్గుచెడి; తొలలాన్‌= 
తొలగిపోయాడు. 


తాత్సర్యం: (ద్రోణుడికి గొప్ప కోపం వచ్చింది. ఆ పాంచాలరాజుూ కవచాలను ఏ భాగాని కాభాగం వదలిపోయేట్లు 
చేసి, అతడి శరీరాన్ని మెరిసే బాణాలతో నింపేశాడు. అతడు సిగ్గుతో తొలగిపోయాడు. 


విశేషం : |ద్రోణుడు- కలశం ఇతనికి ఉత్పత్తి స్థానం కనుక ద్రోణుడు. కురు పాండవులకు ఆచార్యుడు. ఇతడి తండ్రి భరద్వాజుడు. 
అతడొకనాడు గంగానదిలో స్నానం చేయటానికి వెళ్ళి గంగలో స్నానం చేసిన ఘృతాచి అనే అప్పరసను చూచి, మోహించాడు. 
ఆమెను కలిశాడు. తననుండి స్థలించిన రేతస్సును (ద్రోణం (కలశం)లోకి పట్టగా, అందు పుట్టాడు (ద్రోణుడు. (ఇతడిని 
దుపదమహారాజు కొడుకు ధృష్టద్యుమ్నుడు యుద్దంలో సంహరిస్తాడు.) 
సీ, తణిమి సుశర్ముండు దాశి యర్జును నొంచి । కృష్ణుపై నమ్ములు గీలుకొలుప 

నలిగి యన్నరు(డు వాలంపకాలువ లోలి । నడరించుటయు వానియభిలబలము( 

జేతిసమ్మెటలను జేరుకోలల వ్రేసి। యంకుశంబుల నూ(టి యతిరయమున 

వాహనంబుల( దోలువారును విండ్లును । బలకలు వైచుచు( బటిచువారు 


తే నైనమీ తండ్రి క్రీడిపై నడర నడుమ(। జొచ్చె సాత్యకి యనృదీసుతు(డు శక్తి 
వైవ మెయి వాల్లి యది పట్టి వైచె మగుడ । నాత( డా భీష్ము( డెడ( దునుమాడె నధిప! 234 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! సుశర్ముండున్‌= సుశర్మ అనేవాడు; తటిమి= త్వరపడి; అర్జునున్‌= అర్జునుడిని; 
తాశి= మార్కొని; నొంచి= నొవ్వచేసి; కృష్ణు పైన్‌= కృష్ణుడిమీద; అమ్ములు= బాణాలను; కీలుకొలుపన్‌= గుచ్చగా; ఆ+నరు(డు= 
ఆ అర్జునుడు; అలిగి= కోపించి; వాలు+అంపకాలువల= పొడవైన బాణాల కాలువల; ఓలిన్‌= వరుసగా; అడరించుటయున్‌= 
అతిశయింపచేయగా; వాని+అఖిలబలమున్‌= ఆ సుశర్మ సైన్యమునంతయు; చేతి సమ్మెటలను; చేరుకోలలన్‌= జాటీలతోనూ; 
ప్రేసి= కొట్టి; అంకుశంబులన్‌; ఊంటి= పొడిచి; అతిరయమునన్‌= చాల వేగంతో; వాహనంబులన్‌= ఏనుగులను, గుర్రాలను; 
తోలువారును= తోలేటటువంటివారున్నూ; విండ్లును= ధనుస్సులు; పలకలు= కేడెములు; వైచుచున్‌= పడవేయుచు; పజచువారున్‌ 
ఐనన్‌= పరుగులు తీసేవారుకాగా; మీ తం(డ్రి= మీ తండ్రియెన భీష్ముడు, |క్రీడిపైన్‌= అర్జునుడిమీదికి; అడరన్‌= విజృంభించగా; 
సాత్యకి= పాండవుల పక్షంవాడు; నడుమన్‌= మధ్యలో; చొచ్చెన్‌= చొరబడ్డాడు; ఆ+నదీసుతు(డు= ఆ భీష్ముడు; శక్తివైవన్‌= శక్తి 
అనే ఆయుధాన్ని ప్రయోగించగా; మెయిన్‌= శరీరాన్ని; వాల్చి= వంచి; ఆత(డు= ఆ సాత్యకి; అది పట్టి= ఆ శక్తి అనే ఆయుధాన్ని 
పట్టుకొని; మగుడన్‌= మరల; వైచెన్‌= వేశాడు; ఆ+భీష్ము(డు; ఎడన్‌= మధ్యలోనే; తునుము+ఆడెన్‌= (త్రుంచివేశాడు. 


తాత్సర్యం: సుశర్మ అర్షునుడిని ఎదిరించి, ఆతడికి నొప్పి కలిగించాడు. కృష్ణుడిమీద కూడా బాణాలు గుప్పించాడు. 
దానితో అర్జునుడికి కోపం వచ్చింది. బాణాలను (ప్రవాహాలుగా ప్రయోగించి ఆ (ప్రవాహాలలో శత్రువులను 


378 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఓలలాడించాడు. ఆ ధాటికి సుశర్మ సైన్యమంతా కూడా తమ తమ ఆయుధాలతో, సమ్మెటలు, జాటీలు, అంకుశాలు 
- వీటితో తమ వాహనాలు, గుర్రాలు, ఏనుగులను కొట్టి, పొడిచి, వేగంగా తోలుకొని పోయారు. బంట్లు తమ 
ధనుస్సులను, కేడెములను नेष्ट, పరుగులు తీశారు. అప్పుడు భీష్ముడు అర్జునుడి మీదికి విజృంభించగా సాత్యకి 
మధ్యలో అడ్డం తగిలాడు. భీష్ముడు సాత్యకి మీదికి శక్తిని ప్రయోగించాడు. అప్పుడు సాత్యకి వంగి, ఆ శక్యాయుధాన్ని 
పట్టుకొని, మళ్ళీ భీష్ముడిపైకే విసరగా, మధ్యలోనే దాన్ని ఖండించాడు భీష్ముడు. 
వ. ఇట్లుద్రుంచి. 235 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; (త్రుంచి= విరుగగొట్టి. 
తాత్సర్యం: సాత్యకి తిప్పివేసిన శక్తి ఆయుధాన్ని విరిచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 
క ఆలోనన ००००८ దొమ్మిది । వాలమ్ములు నాట బాండవవ్యూహము శుం 

డాలరథఘోటసుభటా । భీలత( దలకడచి పొదివె భీష్ముని నంతన్‌. 236 
ప్రతిపదార్థం: ఆలోనన్‌+అ= అంతలోపలనే; మెయిన్‌= సాత్యకి దేహంమీద; తొమ్మిది వాలు+అమ్ములు= తొమ్మిది పదునైన 
బాణాలు; నా(టన్‌= (భీష్ముడు) గ్రుచ్చుకొనేటట్లు చేయగా; అంతన్‌: పాండవవ్యూహము= పాండవుల సైన్యం; శుండాల= ఏనుగులు; 
రథ= రథాలు; ఘోట= గుర్రాలు; సుభట= కాల్పలము; ఈ చతురంగ బలం; ఆభీలతన్‌= భయంకరంగా; తలకడచి= దాటివచ్చి; 
భీష్మునిన్‌= భీష్మాచార్యుడిని; పొదివెన్‌= కమ్ముకొన్నది. 

. లోనే " తొ బాణా సా కొనే గా ప్ర యో చా 
తాత్సర్యం: అంతలోనే భీష్ముడు తొమ్మిది బాణాలు సాత్యకి ఒంటి మీద (గ్రుచ్చుకొనేటట్టుగా ప్రయోగించాడు. 
పాండవసేనలోని ఏనుగులు, రథాలు, గుర్రాలు, కాల్బలం - అంతా భయంకరంగా దాటివచ్చి, ఆ భీష్ముడిని 
క్రమ్ముకొన్నాయి. 

దుర్యోధను(డు శకునిదుశ్ళాసనుల భీష్మునకు సహాయంబు(గా బంపుట (సం. 6-101-1) 


క్ర కని కౌరవపతి దుశ్చ్శా । సనుతో నిట్లనియె గంటె? శాంతనవునిపై 

ఘన సేన 38८ జని కై । కొను డీవును సౌబలు(డు నకుంఠితవత్తిన్‌.” 237 
ప్రతిపదార్థం: కౌరవపతి= కురురాజు దుర్యోధనుడు; దుళ్ళాసనుతోన్‌; ఇట్టు-అనియెన్‌; శాంతనవునిపైన్‌= శంతనుడి కుమారుడైన 
భీష్ముడిమీదకి; ఘనసీన= గొప్పదగు సైన్యం; (త్రోచెన్‌= వ్యాపిస్తున్నది; కంటె?= చూచావా?; ఈవును= నీవున్నూ; సౌబలు(డు= 
శకుని; చని= వెళ్ళి; అకుంరితవృత్తిన్‌= మొక్కపోని విధంగా; కైకొనుడు= అతడి సహాయానికి పూనుకోండి. 
తాత్సర్యం: దుర్యోధనుడు దుశ్ళాసనుడితో ఇట్లా అన్నాడు: ‘భీష్ముడి మీదికి పాండవులదైన గొప్ప సైన్యం 
విరుచుకపడుతూ ఉన్నది. చూచావా? నీవు, శకుని వెళ్ళి, ఏ మాత్రం జంకూగొంకూ లేక ఆయన్ని ఆదుకోండి.” 
క్ర అనవుడు నయ్యిరువురు నే । పున గదియుడు( జూచి ధర్మపుత్తు(డు మాద్రీ 

श्न 

తనయులు నడరిన ८०686 1 ధను డపుడు ९८९००००० २४००८ బురికొలిపెన్‌. 238 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; ఆ+ఇరువురున్‌= ఆ శకుని దుళ్ళాసనులిద్దరూ; ఏపునన్‌= విజృంభణంతో, కదియుడున్‌= 
దగ్గరకు రాగా; చూచి; ధర్మపు(త్రుడు= ధర్మరాజు; మా(ద్రీతనయులున్‌= మాధ్రి కొడుకులు నకుల సహదేవులున్నూ; అడరినన్‌= 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 379 


విజృంభించగా; అపుడు= ఆ సమయంలో; దుర్యోధనుడు; తురంగమ+అయుతమున్‌= పదివేల గుర్రాల(రౌతుల)ను; పురికొల్సెన్‌= 
కవ్వింపచేశాడు. 

తాత్సర్యం: దుర్యోధనుడు చెప్పగానే, శకుని దుశ్ళాసను లిద్దరూ భీష్ముడి దగ్గరకు వచ్చారు. దీన్ని చూచి ధర్మరాజు, 
నకులుడు, సహదేవుడు అక్కడికి వచ్చి, విజృంభించారు. దాన్ని చూచి దుర్యోధనుడు పదివేల గుర్రపు రౌతుల్ని 
వారి మీదికి కవ్వింపజేశాడు. 


వ. ఆ పదివేవురు నెజిరావుతులును నొక్కపెట్ట శకునిదుశ్శాసనులకుం దలకడచి యెక్కినం బాండవబలంబు 
మహామత్యసమూహవిహారంబునం గలంగు మడువునుంబోలె సంక్షోభించినం గోవించి 
కౌంతేయాగ్రజుండును గవలును, వివిధవిశిఖపరంపరలు వరగింప ముందటికాళ్ళు దునిసిన మొగ్గ 
తిలంబడియును మోరలు 5665०९८ 56 దప్పం గూలియు, గుండియ లవిసిన నెగసి కెడసియు వాగెలు 
ద్రెవ్విన వలియం బాటియు నాశ్వికులు నేల 696७650 జెనంటి దిరిగియు, ననేకఘోటకంబులు రూపలిన 
26 యత్తురంగనికరంబు లేటమొగంబు వడి చెదరి కనుకనిం బటిచిన. 239 


ప్రతిపదార్థం: ఆ పదివేవురు= ఆ పదివేలు; నెజరావుతులును= సమర్ధులైన గుర్రపు రౌతులు; ఒక్కపెట్ట= ఒక్కసారిగా, శకుని 
దుశ్ళాసనులకున్‌; తలకడచి= ముందుకు వెళ్ళి; ఎక్కినన్‌= అతిశయించగా; పాండవబలంబు= పాండవుల సేన; మహా= గొప్ప; 
మత్స్య= చేపల; సమూహ= గుంపుయొక్క; విహారంబునన్‌= తిరగటంచేత; కలంగు= కలత చెందునట్టి; మడువునున్‌+పోలెన్‌= 
మడుగుమాదిరి; సంక్షోభించినన్‌= కలతచెందగా; కౌంతేయ+అగ్రజుండునున్‌= ధర్మరాజున్నూ; కవలును= నకుల సహదేవులున్నూ; 
కోపించి; వివిధ విశిఖ పరంపరలు= నానా విధాలైన బాణాల వరుసలు; పరగింపన్‌= ప్రయోగించగా; ముందటి కాళ్ళున్‌= 
ముందుకాళ్ళు; తునిసినన్‌= తుంటలుకాగా; (యొగ్గతిలన్‌+పడియును= మోకరిల్లిపడియు; మోరలు= ముఖాలు; పజీయలు+ఐనన్‌= 
బద్దలుకాగా; నెజీ= అందం; తప్పన్‌= తప్పిపోగా; కూలియున్‌= (క్రిందపడియు; గుండియలు= గుండెకాయలు; అవిసినన్‌= 
పగిలిపోగా; ఎగసి= ఎగిరి; కెడసియు(న్‌)= పడియు; వాగాలు(న్‌)= కళ్ళెమునకు తగిలించే పగ్గాలు; (త్రెవ్వినన్‌= తెగిపోగా; వలియ 
బాజీయు(న్‌)= బలహీనపడి; అలసిపోయి; ఆశ్వికులు= రౌతులు; నేలకున్‌= నేలమీదికి; ఒజిగినన్‌= వాలిపోగా; చెన(టి= 
దండుగగా; తిరిగియున్‌; అనేక ఘోటకంబులు= పలుగుర్రాలు; రూపటినన్‌= అంగహీనాలుకాగా; ఏపు+అటి= విజృంభణం తగ్గి; 
ఆ+తురంగనికరంబు= ఆ గుర్రాల గుంపు; లేటమొగంబు+పడి= పక్కకు (త్రిప్పుకొనిన ముఖాలు కలవై; చెదరి= కలతపడి; 
కనుకనిన్‌= తొందరపాటుతో; పజుచినన్‌= పారిపోగా. 


తాత్సర్యం: ఆ పదివేల మంది రౌతులు ఒక్కసారిగా శకునిదుశ్ళాసనుల ముందుకు వచ్చి విజృంభించారు. అప్పుడు 
పాండవుల సేన అంతా కూడా, గొప్ప గొప్ప చేపల గుంపులు ఇటూ అటూ తిరగటంచేత కలత చెందిన కొలను 
చందంగా అయింది. అప్పుడు ధర్మరాజుకు, నకులసహదేవులకు తమ సేన పాటు చూచి కోపం వచ్చి, వారు 
రకరకాలైన బాణాల వరుసలు ఆ గుర్రాలపై గుప్పించారు. దాని ఫలితంగా, చాలా గుర్రాలు ముందు కాళ్ళు 
విరిగి మోకరిల్లి పడ్డాయి. ఇంకా కొన్ని గుర్రాలు - ముఖాలు బద్దలుగా పగిలిపోగా, అందం తప్పి, కుప్పకూలాయి. 
మరికొన్ని గుండెకాయలు పగిలి ఎగిరి నేల కూలాయి. పలుగుగర్రాలు నోటికి కళ్ళెంతో పాటు తగిలించే తాళ్ళు 
తెగిపోగా పెడదారిని పారిపోయాయి. మరికొన్ని గుర్రాలు తమ రౌతులు నేలవాలగా ఇటూ అటూ తిరిగాయి. 
చాలా గుర్రాలు అంగవిహీనాలై, తమ పటాటోపం పాడుకాగా ముఖాలు అడ్డంగా త్రిప్పుకొని కలతపడి 
తొందరపాటుతో ఇటూ అటూ పరుగెత్తాయి. 


380 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క భేరీశంఖాదిరవ । స్పారత నప్పాండుపుత్ర బలమేచుటయుం 

గౌరవపతి శల్యునితో । గారవమున నిట్లు లనియె గడు దీనుం డై. 240 
ప్రతిపదార్థం: ఆ+పాండుపుత్రబలము= ఆ పాండురాజు కొడుకు సైన్యం; భేరీ= దుందుభులు; శంఖ= శంఖాలు; ఆది= మొదలగు 
వాద్యాల, రవ= చప్పుళ్ళయొక్క; స్ఫారతన్‌= ఆధిక్యంతో; ఏచుటయున్‌= అతిశయించగా; కౌరవపతి= దుర్యోధనుడు; కడు 
దీనుండు+ఐ= మిక్కిలి శోచనీయమైన స్థితిని పొందినవాడై; శల్యునిలోన్‌; గారవమునన్‌= (ప్రేమతో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌. 
తాత్సర్యం: కౌరవుల అశ్వాల హీనస్థితినిచూచి, పాండవుల సేనలో భేరీశంఖాది వాద్యాల ఘోష మిన్నుముట్టింది. 
దాన్ని చూచి, దుర్యోధనుడు చాలా దీనస్థితికి లోనై, సగౌరవంగా శల్యుడితో ఈ విధంగా అన్నాడు. 
క, _“వెలివిరిసి వచ్చు జలనిధి । పొలుపున( దో(తెంచు ధర్మపుత్రుని బలు గో 

ల్తల నిలువరింప నీ వొక । చెలియలికట్ట వయి మమ్ము జేకొను మిచటన్‌.' 241 
ప్రతిపదార్థం: వెలివిరిసి= పెల్లుబికి; వచ్చు= పైకి వచ్చెడి; జలనిధి పొలుపునన్‌= సముద్రం ఒప్పుతో; తో(తెంచు= వచ్చుచున్నటి; 
ధర్మపుత్రుని= ధర్మరాజాయొక్క; బలుకోల్తలన్‌= అధికములగు యుద్దసన్నాహాలను; నిలువరింపన్‌= ఆపడానికి; -ఈవు= నీవు( శల్యుడు); 
ఒక చెలియలికట్టవు+ అయి= ఒక సముద్రపు ఒడ్డుగా తయారై; ఇచటన్‌= ఈ (ప్రమాద స్థలంలో; మమ్మున్‌; చేకొనుము= ఆదరించుము. 
తాత్సర్యం: 'పొంగి పొరలి వచ్చే సము[ద్రంలాగా, పాండవసేనలు యుద్ద సన్నాహాలు చేసికొంటూ మన మీదికి వస్తున్నాయి. 
వారి సన్నాహ (ప్రవాహాన్ని ఆపడానికి నీవు ఒక చెలియలి కట్టలాగా మమ్ములను ఈ ఆపత్సమయంలో ఆదుకొమ్ము. 
ఆ. అనుడు నత(డు పాండవాగ్రజు( గవలను । దాశి విపులబాహుదర్చ మొప్ప 

నారసములC బొదివి మారిమసంగిన । ట్లయిన( జూచి నరు(డు ననిలసుతు(డు. 242 
ప్రతిపదార్థం: అనుడున్‌= అని చెప్పగా; అత(డు= ఆ శల్యుడు; పాండవ+అ(గజున్‌= ధర్మరాజును; కవలనున్‌= నకుల సహదేవులను; 
తా(ి= మార్కొని; విపుల బాహుదర్పము= అధికమైన చేతుల పొగరు; ఒప్పన్‌= తగియుండగా; నారసములన్‌= బాణాలతో; పొదివి= 
కప్పి; మారిమసంగిన+అట్లు+ అయినన్‌; మసూరికా రోగం విజృంభించినట్టు కాగా; నరు(డు= అర్హునుడు; అనిలసుతు(డు= భీముడు; 
చూచి. 
తాత్సర్యం: దుర్యోధనుడు కోరిన విధంగా శల్యుడు ధర్మరాజుపైకి, నకులసహదేవులపైకి కవిసి తన బాహుబలం 
చూపి బాణాలతో వారిని కప్పివేయగా, అక్కడ మహమ్మారి రేగినట్లయింది. దాన్ని చూచి అర్జునుడు, భీముడు. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 
క ఒక్కటం( ५८०6 శల్యుని(। బెక్కమ్ముల నొంచుటయును ६४६०९ 

గ్రక్కున( దణిమిన నయ్యిరు । దిక్కులసైన్యములు నత్యుదీర్ణత బెరసెన్‌. 243 
ప్రతిపదార్థం: ఒక్కటన్‌= ఒకే మాదిరిగా; కడంగి= యత్నించి; శల్యునిన్‌; పెక్కు+అమ్ములన్‌= చాలా బాణాలతో; నొంచుటయును(న్‌)= 
బాధించగా; భీష్మ ద్రోణుల్‌= భీష్ముడు, (ద్రోణుడును; (గ్రక్కునన్‌= వెంటనే; తటిమినన్‌; ఆ+ఇరుదిక్కుల సైన్యములున్‌= ఆ రెండు 
పక్షాల సేనలు; అతి+ఉదీర్లతన్‌= మిక్కిలి అతిశయంగా; బెరసెన్‌= తారసిల్లాయి. 
తాత్సర్యం: ఆ అర్ష్జునుడు, భీముడు ఒకేసారి శల్యుడిపైకి ఎగబడి చాలా బాధ కలిగించారు. వెంటనే భీష్ముడు, 
ద్రోణుడు కవియగా ఆ రెండు సేనలూ విజృంభించి పెనగులాడాయి. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 381 


వ, ఇట్లు గలయన్‌ బెరసి యపరాహ్హంబున నుభయ చతురంగమధథనం బగు ప్రధనంబు చెల్లె నట్టియెడ భీష్మ 
గ్రీష్మాదిత్యుండు వే(డి మిగిలి వా(డి మెజిసిన నారసంబులను కిరణంబుల పరగించి. 244 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కలయన్‌= కలిసేటట్టుగా; బెరసి= చేరి; అపరాహ్హంబునన్‌= దినముయొక్క నాల్లవ భాగాన; 

ఉభయః= రెండు పక్షాలవారియొక్క; చతురంగ= చతురంగ బలములయొక్క; మథనంబు+అగు= చిలుకుట అగు; (ప్రధనంబున్‌= 

యుద్దం; చెల్లెన్‌= ఒప్పెను; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; భీష్మ (గ్రీష్మ+ఆదిత్యుండు= భీష్ముడనే ఎండకాలంలోని సూర్యుడు; 
> 62 €> 

వేడి మిగిలి= చురుకుదనంచేత అతిశయించి; వా(డి= పదనుచే; మెజుిసిన= (ప్రకాశించే; నారసంబులు+అను= బాణాలనే; 


కిరణంబులు= కిరణాలను; పరగించి= (ప్రసరింపచేసి. 

తాత్సర్యం: పాండవ సైన్యం, కౌరవసైన్యం రెండూ కలిసి కలియబడి, యుద్దం చేసేటప్పుడు అపరాహ్హకాలం అయింది. 
ఆ రెండు సేనలలోని చతురంగ బలాలు సముద్రాన్ని చిలికినట్టుగా, ఒక దాన్ని మరొకటి బాగా కలత చెందేటట్టుగా 
చేశాయి. అప్పుడు ఎండాకాలంలో మండుతుండే సూర్యుడిలాగా భీష్ముడు వేడి, వాడిగల బాణాలనే కిరణాలను 
అంతటా (ప్రసరింపచేశాడు. 


విశేషం: చతురంగబలము: చతుః +అంగబలము= నాలుగు అంగాలు కల సైన్యం. 1. రథాలు, 2. ఏనుగులు, 3. గుర్రాలు, 


4. కాల్బలం. అలంకారం: రూపకం. 


సీ, పండ్రెంట( ००८०९०८ బాండవాగ్రజుని భీముని మాద్రికొడుకుల మూట మూట 
నేడింట నేడింట నేచి సాత్యకిని ధృష్టద్యుమ్ను నొప్పించి సమదవృత్తి 
నార్జిన మాత్యపాండ్యానీకములును సోమకవరూథినియును మగధబలము( 
గాశసైన్యంబు( గరూశసేనయు నొక్క పెట్ట రయంబున భీష్ముమీ(ద 


తే. నురవడించిన( బాండవోత్మరము( గృష్ణు । తమ్ము: బాంచాలనందను సమ్ముఖమున 
కడరనీ కా(గి యందటి కన్నిరూపు । లై మహారణ మొనరించె న స్ర్రగురు(డు. 245 


ప్రతిపదార్థం: పాండవ+అగ్రజుని(న్‌)= ధర్మరాజును; భీముని(న్‌)= భీముడిని; పం[డైెంటన్‌+పం[డ్రెంటన్‌= పన్నెండుపన్నెండు 
బాణాలతో; మా[ద్రికొడుకులన్‌= నకుల సహదేవులను; మూ(టన్‌+మూంటన్‌= మూడేసి బాణాలతో; సాత్యకిన్‌= సాత్యకిని; 
ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; ఏడింటన్‌+ఏడింటన్‌= ఏడేసి ఏడేసి బాణాలతో; ఏచి= విజృంభించి; నొప్పించి= బాధ కలిగించి; 
సమదవృత్తిన్‌= మదంతో కూడిన తీరుతో; ఆర్బిన(న్‌)= బొబ్బరించగా; మాత్స్య, పాండ్య+అనీకములును= మత్స్య, పాండ్య దేశాల 
రాజుల సేనలు; సోమకవరూథినియును= సోమకుడి సైన్యమున్నూ; మగధబలమున్‌= మగధ రాజు సేనయు; కాశసైన్యంబున్‌= 
కాశదేశపు సేనయు; కరూశసేనయున్‌= కరూశదేశపు బలమున్నూ; ఒక్కపెట్ట= ఒక్కసారిగా; రయంబునన్‌= వేగంతో; 
భీష్ముమీ(దన్‌= భీష్ముడిమీదికి; ఉరవడించినన్‌= వేగంగా కవియగా; అస్త్ర గురు(డు= ద్రోణాచార్యుడు; పాండవ+ఉత్కరమున్‌= 
పాండవుల గుంపును; కృష్ణుతమ్మున్‌= కృష్ణుడి తమ్ముడు సాత్యకిని; పాంచాల నందనున్‌= ధృష్టద్యుమ్నుడిని; సమ్ముఖమునకున్‌= 
ఎదుటికి; అడరన్‌+-ఈక= రానీకుండా; ఆ(గి= అడ్డగించి; అందబకున్‌= ఎదిరించే సైనికులందరికి; అన్నిరూపులు+ఐ= అంతమంది 
ద్రోణులుగా అయి; మహా+రణము= గొప్ప భయంకరమైన యుద్దాన్ని; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్సర్యం: భీష్ముడు పన్నెండు బాణాలతో ధర్మరాజును, మరో పన్నెండు బాణాలతో భీముడిని, మూడు బాణాలతో 
నకులుడిని, మరి మూడింటితో సహదేవుడిని, ఇంకో ఏడు బాణాలతో సాత్యకిని, మరి ఏడింటితో ధృష్టద్యుమ్నుడిని 
బాగా విజృంభించి, కొట్టి, బాధ కలిగించి, బిగ్గరగా బొబ్బరించాడు. అప్పుడు మాత్స్య, పాండ్య, సోమక, మగధ, 


382 శ్రీనుదాంధ్ర మహాభారతము 


కాశ, కరూశ దేశాల సేనలు ఒక్కసారిగా వేగంగా భీష్ముడి మీదికి ఉరికాయి. అప్పుడు (ద్రోణాచార్యుడు పాండవు 
లందరినీ, సాత్యకిని, ధృష్టద్యుమ్నుడిని భీష్ముడి ఎదుటికి రానీయకుండా ఆపి, సేనలోని ప్రతివాడికి ఒక్కొక్క 
ద్రోణుడివలె కనిపిస్తూ చాలా నేర్పుగా భయంకరంగా యుద్దం చేశాడు. 


ఉ. శాంతనవుం డనేకబలసంతతి నుద్ధట శౌర్యసారదు 

రాంతపరాక్రమస్సురణ దా(కి సముజ్జ్వలశాతసాయక 

క్రాంతపరీతనిర్మధితకంపెతపాతితమూర్తి( జేసి య 

త్యంతరయంబునం దనరథంబుగతుల్‌ 5०690500 బ్రదీప్తు( డై. 246 
ప్రతిపదార్థం: శాంతనవుండు= భీష్ముడు; అనేకబల సంతతిన్‌= చాలా సైన్యాల సమూహాన్ని; ఉద్భట= అధికమైన; శౌర్య= 
శూరత్వము యొక్క; సార= బలంచేతను; దుర్‌+దాంత= అణచరాని; పరా(క్రమ= పరాక్రమం యొక్క; స్ఫురణన్‌= తోచుటచేత; 
తాశి= మార్కొని; సమ్‌+ఉత్‌+జ్వల= చక్కగా వెలుగుతున్న; శాత= పదునుగల; సాయక= బాణాలచేత; క్రాంత= ఆ(క్రమింపబడిన; 
పరీత= చుట్టబడిన; నిర్‌+మథిత= బాగా చిలకబడిన; కంపిత= కదలింపబడిన; పాతిత= పడవేయబడిన; మూర్తిన్‌= శరీరాలు 
కలవారినిగా; చేసి; అతి+అంత రయంబునన్‌= చాలావేగంతో; తన= భీష్ముడియొక్క; రథంబుగతుల్‌= రథము యొక్క పోకడలు; 
మెణుయన్‌= (ప్రకాశింపగా; ప్రదీప్రడు+ఐ= మండిపడుతున్నవాడై. 
తాత్సర్యం: భీష్ముడు పాండవుల చాలా సేనలను అధికమైన శౌర్యంతో, బలంతో, అడచరాని పరా(క్రమంతో ఎదిరించి, 
మంటలు కక్కుతున్న తన పదునుగల బాణాలు (ప్రయోగించి, విరోధిసేనలోని చాలామందిని ఆ(క్రమించాడు. 
మరికొందర్ని బాణాలతో చుట్టివేశాడు. ఇంకా కొందరిని చిలికి, తుక్కుచేశాడు. మిక్కిలి వేగంతో తన తేరు నడకలు 
ప్రకాశిస్తూండగా, తాను కోపోద్దీపితుడై (తరువాతి పద్యంతో అన్వయం.) 
మ. = గజరాజోజ్ఞ్జ్వలఘంటికావళి( దురంగప్రస్సురత్కింకిణీ 

వ్రజముం గాహళ దుందుభిప్రభృతితూర్య శ్రేణులన్‌ సుందర 

ధ్వజఘంటాతతులన్‌ శరాసనగుణవ్రాతంబు( దున్న్మాడి ధ 

ర్మజసేనాతతి ముంప జేసి బటుదోర్గర్వం బఖర్వంబుగన్‌. 247 
ప్రతిపదార్థం: పటు+దోః+గర్వంబు= సమర్థములైన చేతుల పొగరు; అఖర్వంబు+కాన్‌= అధికంకాగా; గజరాజ= ్రేష్టములగు 
ఏనుగుల యొక్క; ఉజ్ఞుల= |ప్రకాశించెడి; ఘంటికా= గంటలయొక్క; ఆవళిన్‌= వరుసను; తురంగ= గుర్రాలయొక్క; ప్రస్స్ఫురత్‌= 
కదలుతున్న; కింకిణీ= చిరుగంటలయొక్క; (వ్రజమున్‌= సమూహాన్ని; కాహళ= కొమ్ములు; దుందుభి= భేరులు; ప్రభృతి= 
మున్నుగాగల; తూర్య= వాద్యవిశేషముల యొక్క; (శ్రేణులన్‌= వరుసలను; సుందర= అందమైన; ధ్వజ= టెక్కెములయొక్క; 
ఘంటా= గంటలయొక్క; తతులన్‌= సమూహాలను; శరాసన= ధనుస్సులయొక్క; గుణ= అల్లెత్రాళ్ళయొక్క; (వాతంబున్‌= 
సమూహాన్ని; తున్ము+ఆడి= తుంటలుచేసి; ధర్మజ సేనాతతి(న్‌)= ధర్మరాజు యొక్క సేనా సమూహాన్ని; ముంపన్‌+చేసెన్‌= 
బాణాలతో మునిగిపోయేటట్టుగా చేశాడు. 
తాత్సర్యం: భీష్ముడు బలమైన తన భుజాలబలగర్వం అతిశయించేటట్టుగా, ఏనుగులకు ఉండే గంటలను, గుర్రాల 
శరీరాల పైన కదలుతుండే చిరుగంటల సముదాయాన్ని, కొమ్ములు దుందుభులు మొదలైన వాద్యాల సముదాయాన్ని, 
అందంగా ధ్వజాలకు కట్టి ఉండే గంటల సమూహాన్ని, విండ్డయొక్క అల్లైత్రాళ్ళను తునాతునకలు చేసి, ధర్మరాజు 
సేనాసమూహాన్ని బాణాలతో ముంచివేశాడు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 383 


విశేషం: ఈ వచనంలో భీష్ముడి శౌర్యాతిశయాన్నే గాక, యుద్దవర్లనలో తనకు గల నేర్పరితనాన్ని కూడా తిక్కన చక్కగా, చిక్కగా 
ప్రదర్శించాడు. సహజ సుందరాలైన ఉపమానాలను కూడా అక్కడక్కడ చూపాడు. 


వ. ఇట్లుబల్లిదుం డయి మల్లడిగొని మార్మొనుమగలు లేక మదంబునం బొంగి గాంగేయుండు పాండవేయులు 
వెబి(గుపడియుండ మటియునుం గడంగి దుర్వారంబు లగు దివ్యాస్త్రంబులు దీటుకొల్సియే దిక్కు సూచినం 
దాన యై రధికులను, హాస్తికులను, నాశ్వికులనుం దునిమిన గంధసింధురక్రీడనంబున మోడుపడిన 
యుద్యానంబు చందంబున నగుచున్న చోట్లును, గాలుబలంబులం గనుపుకొట్టిన గాలు, చేయి, తల, డొక్క, 
యని యేటుపాటు లేక వండం దటిగినయ ట్లున్నయెడలును, బెక్కుదెింగుల చప్పుళ్ళు నిగుడ రథచయంబు 
నవయవంబులుం గరిహయనికరంబుల యెమ్ములు విటుగం तन्ये పొదివిన వెదురుటడవి తెటింగునం 
దోచుపట్లును, ८569 ० గొడుగులు విట తాటనంబు సేసినం బెనుగాలిం జిక్కువడిన కుసుమితకాశవనంబునుం 
బోలు చక్కట్లును, బహురత్నమయ మకుటాది భూషణ వ్రజంబు వివిధ వర్ణ చామరజాతంబు నటికి పడవైచినం 
బ్రబలోద్ధతలులాయలులితంబయి కమలకైరవోత్పలాకీర్ణం బగుకొలని ననుకరించు ప్రదేశంబులును నై 
పాండవసైన్యంబులు దైన్యంబు నొందియు౯గలగుండుగొనియు బెండువడియు(గలంగంబాతియుదొలంగం 
దెరలియుం గోలాహలబహుళంబు లగుటం గనుంగొని గోవిందుండు. 248 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బల్లిదుండు+ అయి= మిక్కిలిబలంగలవాడై; మదంబునన్‌= గర్ప్వంచేత; పొంగి=ఉబ్బి; గాంగేయుండు; 
మల్లడిగొని యుద్దం చేయగా; మార్కొనన్‌= ఎదిరించటానికి; మగలులేక= శూరులు లేకపోగా; పాండవేయులు= పాండురాజకుమారులు; 
उत्त ఉండన్‌= నిశ్ళేష్టులు కాగా; మటియును(న్‌)= మరలకూడా; కడంగి= పూనుకొని; దుర్వారంబులు+అగు= అడ్డగింపరానివైన; 
దివ్య+అ స్రంబులు= అమోఘములైన ఆయుధాలను; దీటుకొల్సి= నిండింపచేసి; ఏ దిక్కు= ఏ వైపు; చూచినన్‌; తాను+అ+ఐ= 
తానే(భీపష్ముడు) అగపడుతూ; రధికులను= రథంలోని వాళ్ళను; హాస్తికులను= ఏనుగుల నెక్కి యుద్దం చేసేవారిని; ఆశ్వికులనున్‌= గుణ్టపు 
రౌతులను; తునిమిన(న్‌)= తుంటలు చేయగా; గంధ సింధుర క్రీడనంబున(న్‌)= మదపుటేనుగు యొక్క విహారంచేత; మోడుపడిన; 
ఉద్యానంబు చందంబున(న్‌)= ఉద్యానవనం మాదిరి; అగుచున్‌+ఉన్న= అవుతూ ఉన్నట్టి; చోట్టును= స్థలాలున్నూ; కాలుబలంబులన్‌= 
కాల్చంట్లను; కనుపుకొట్టినన్‌= ఖండించగా; కాలు; చేయి; తల; డొక్క; అని; ఏణుపాటు= భేదం; లేక; వండన్‌= వంటచేయటానికి; 
తటిగిన+అట్టు= తరిగి పెట్టిన కూరల మాదిరి; ఉన్న= ఉన్నట్టి; ఎడలును(న్‌)= చోట్లున్నూ; పెక్కు తెజంగుల= నానా విధాలైన; చప్పుళ్ళు= 
శబ్దాలు; నిగుడన్‌= అతిశయించగా, రథచయంబు= రథాల సమూహాలయొక్క; అవయవంబులున్‌= భాగాలున్నూ; కరిహాయనికరంబుల= 
ఏనుగుల యొక్క, గురాలయొక్క, ఎమ్ములు= ఎముకలు; విణుగన్‌= విరుగుచుండగా; కార్చిచ్చు= దావానలం(అడవిలో పుట్టే అగ్ని); 
పొదివిన= వ్యాపించినట్టి; వెదురు+అడవి= వెదుళ్ళుగల అరణ్యం; తెజింగునన్‌= వలె; कत కనిపించునట్టి; పట్టును= చోట్లున్నూ; 
గొడుగులు= ఛత్రాలు; తజిచు= అధికంగా; విటతాటనంబు+చేసినన్‌= తారుమారుకాగా; పెనుగాలిన్‌= పెద్దగాలిచేత; చిక్కుపడిన= 
చిందరవందరైనట్టి; కుసుమిత కాశ వనంబును(న్‌)= పూచిన రెల్లు వనాన్ని; పోలు= అనుకరించునట్టి: చక్కట్లును= |ప్రదేశాలున్నూ; 
బహు= అనేకాలైన; రత్సమయ= మణులు తాపిన; మకుట+ఆది= కిరీటాలు మొదలగు; భూషణ= నగలయొక్క; (వ్రజంబు(న్‌)= 
సమూహము; వివిధ పలురకాలైన; వర్ల= రంగులుగల; చామర= చామరాల యొక్క; జాతంబును= సముదాయమున్నూ; నటిీకి= 
ఖండించి; పడవైచినన్‌= పడవేయగా; ప్రబల= అధికంగా; ఉద్దత= గర్స్వించిన; లులాయః= దున్నచేత; లులితంబు= కలత నొందింపబడ్డదై; 
కమల= పద్మాలు; కైరవ= కుముదాలు; ఉత్సల= కువలయాలు - వీనిచే; ఆకీర్ణంబు+అగు= ఒకదానితో నొకటి కలిసిపోయినదగు; 
కొలని(న్‌)= సరస్సును; అనుకరించు= పోలునట్టి; ప్రదేశంబులును(న్‌)+ఐ= చోట్టును అయి; పాండవ సైన్యంబులు= పాండవుల 
సేనలు; దైన్యంబున్‌= నిస్సహాయస్థితిని; పొందియు(న్‌)= పొందియు; కలగుండు+కొనియున్‌= కల తచెందియు; బెండు+పడియున్‌= 


384 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తేలికదనం చెందియు; కలంకన్‌+పాణియు(న్‌)= కలత చెందియు; తొలంగన్‌= చలనమునకు; తెరలియున్‌= తొలగియు; 
కోలాహల బహుళంబులు= కలకల శబ్దాలచే నిండినట్టివి; అగుటన్‌= కాగా; గోవిందుండు= కృష్ణుడు; కనుంగొని. 
తాత్సర్యం: పాండవ సేనకు పట్టిన దుస్థితిని చూచి, ఎదిరించే మగధీరులు లేకపోగా, భీష్ముడు మహాబలపరా(క్రమాలతో 
కూడుకొన్నవాడై గర్వంతో ఉప్పొంగి, పాండవులు మరీ భయపడేటట్లుగా మరల మరల సమర సన్నాహంతో, 
అడ్డగింపరాని అమోఘములైన ఆయుధాలతో ఆ యుద్దభూమిని పూర్తిగా నిండింపచేశాడు. ఏ (ప్రక్క చూచినా 
తానే అగపడుతూ, చకచకా తిరుగుతూ యుద్దం చేశాడు భీష్ముడు. రథికులను, హాస్తికులను, ఆశ్వికులను 
తునుకలు చేయగా, అట్టిచోట్టు మదపుటేనుగు విహారంచేత మొక్కపోయిన ఉద్యానవనంవలె కళాహీనమై 
పోయాయి. అతడు కాల్బలాన్ని తుంటలుతుంటలు చేయగా, కాలు, చెయ్యి, తల, డొక్క అనే అవయవభేదాలు 
తెలియకుండా, వంటచేయడానికి తరిగిపెట్టిన కూరగాయల ముక్కలలాగా కొన్ని స్థలాలు కన్పడ్డాయి. రథాలనొగలు, 
చక్రాలు మొదలైనవాటిని, ఏనుగులు, గుర్రాలు - వీటి ఎముకలను విరగబాదేటప్పుడు విస్తరించిన వివిధ శబ్దాలు, 
కార్చిచ్చు అలముకోగా, చిటచిటమని, పటపట మని మండి బీడుపడిన వెదురు పొదలుగల అరణ్యం మాదిరి 
కొన్ని తావులు అగపడ్డాయి. గొడుగులు మాటిమాటికి తారుమారై కొన్ని మరికొన్నిటితో పెనవేసికొని ఉండే ప్రదేశాలు 
పెనుగాలిచేత చిక్కుపడిన పూచిన రెల్లువనం వలె అనిపించాయి. మణులు తాపిన కిరీటాలు, భుజకీర్తులు, 
హారాలు, పలురంగుల చామరాలు-వీటన్నిటినీ భీష్ముడు తుత్తునియలు చేసి నేలమీద పడవేయగా, అట్టిచోట్లు 
బలం, గర్వంగల దున్నపోతుచే చిందరవందరచేయబడ్డ ఎర్ర, తెల్ల తామర పూలు, కలువలుగల కొలనుగా 
తోచింది. పాండవసేన హీనమైన స్థితిని పొందినది, కలతచెందినది. బలహీనమైపోయినది. దాగి ఉండటానికి 
తొలగిపోయింది. సేనలో పెద్దగా కోలాహలం ఏర్పడింది. శ్రీకృష్ణుడు దీనిని గమనించి. (తరువాతి పద్యంతో 
అన్నయం.) 
విశేషం: అలంకారం: ఉపమ. యుద్దాన్ని వర్గించడంలో సోమయాజి అందెవేసిన చేయి. కనుకనే ఈ వచనంలో, యుద్దరంగంలోని 
పలుతావులను వర్లించడంలో అయిదు ఉపమానాలతో వాటిని అలంకరించాడు. 
ఉ. “అర్జున! చూచితే? మనబలావళి నెల్ల గలంచుచున్నవా( 

డూర్జితశౌర్యసంపదయు నుగ్రభుజాబలవైభవంబు వి 

స్ఫూర్ణితవిక్రమోద్ధతియు( జూపె నదీసుతు( డిట్టి చోట నీ 

దుర్భయదర్శ్చవిభ్రమము 68८ పగ జేయకయున్మి యొప్పనే?' 249 
ప్రతిపదార్థం: అర్జున!= ఓ అర్జునా! నదీసుతు(డు= భీష్ముడు; మన= మనయొక్క; బల+ఆవళిన్‌+ఎల్లన్‌= మన పాండవసేననంతటినీ; 
కలంచుచున్‌+ఉన్న వా(డు= కలత పెట్టుచున్నాడు; చూచితే?= చూచితివా?; ఊర్టిత శౌర్య సంపదయున్‌= దృఢమైన పరా(క్రమముయొక్క 
సంపత్తియు; ఉ(గ్ర= భయంకరాలైన; భుజా= చేతులయొక్క; బల= సారముయొక్క; వైభవంబు(న్‌)= విభవాన్ని; విస్ఫూర్ణిత= 
మిక్కిలి ప్రకాశించిన; విక్రమ= పరాక్రమముయొక్క; ఉద్దతియున్‌= గర్వాన్ని; చూపెన్‌= కనపరుస్తున్నాడు, ఇట్టిచోటన్‌= ఇట్లాంటి 
స్థలంలో; విభ్రమమున్‌= విలాసాన్ని; తోటగన్‌= తెలిపేటట్టుగా; చేయక+ఉన్కి= చేయకుండా ఉండటం; ఒప్పునే?= తగునా? 
తాత్సర్యం: £ అర్జునా! భీష్ముడు మన సైన్యాన్ని ఎంతగా కలత పెడుతున్నాడో చూచావా? స్థిరమైన తన పరా(క్రమం 
యొక్క సమృద్ధిని, భయంకరమైన తన చేతుల బలవైభవాన్ని, ప్రకాశించే పరా(క్రమాటోపాన్ని బాగా ప్రదర్శిస్తున్నాడు. 
ఇట్టిపట్టులో జయింపరాని నీ శౌర్యాన్ని చూపకుండా ఉండడం తగదు.” 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 385 


వ. అనిన వివ్వచ్చుండు విచారడోలాయత్రం బగుచిత్తంబుతోడ నిరుత్సాహుం డై యున్నం జూచి వెన్నుం డతని 
కిట్లనియె. 250 
ప్రతిపదార్థం: అనిన(న్‌)= అని చెప్పగా; వివ్వచ్చుండు= అర్జునుడు; విచార బాధతో; డోలా+ఆయత్తంబు+అగు= ఊగిసలాడుతున్న; 
చిత్తంబుతోడన్‌= మనస్సుతో; నిర్‌+ఉత్సాహుండు+ఐ= ఉత్సాహంలేనివాడై; ఉన్నన్‌= ఉండగా; వెన్నుండు= కృష్ణుడు; చూచి; 
అతనికిన్‌= ఆ అర్షునుడికి; ఇట్టు+అనియె(న్‌). 
తాత్సర్యం: కృష్ణుడు పై విధంగా అనగా, అర్జునుడు బాధతో ఊగిసలాడే మనస్సుతో ఉత్సాహం లేనివాడై ఉండగా 
x తో ఇటా అనా ण) ५ 
చూచి కృష్ణుడు, అర్జునుడితొ ఇట్లా అన్నాడు: 
క. “మును మత్స్యనాథునగరం । బున సంజయుతోడ నీవు పొంగుచు బె ట్లా 
డినమాట లెల్ల మటిచిన । నిను నగరే రధికవరు లనింద్యచరిత్రా! 251 
ప్రతిపదార్థం: అనింద్య చరి(త్రా!= నిందింపరాని చరితగల ఓ అర్జ్రునా!; మును= మునుపు; నీవు; మత్స్యరాజు నగరంబునన్‌= విరాటరాజు 
యొక్క పట్టణంలో; సంజయుతోడ(న్‌); బెట్టు= అధికంగా(గొప్పగా); పొంగుచున్‌= ఉబ్బిపోతూ; ఆడినమాటలు= పలికిన పలుకులు; 
ఎల్ల(న్‌)= అన్నిటిని; మణుచిన(న్‌)= మరిచిపోతే; రథికవరులు= మహారథులు; నిను(న్‌)= నిన్నుచూచి; నగరే?= నవ్వరా? 
తాత్సర్యం: 'మంచి స్వభావంగల ఓ అర్జునా! నీవు మునుపు మత్స్యరాజు నగరంలో విజృంభించి, భీష్ముడిని 
గెలుస్తానని సంజయుడితో అన్నావు కదా! ఆ మాట ఇప్పుడు నీవు మరచిపోతే, ఏీరులందరు నిన్ను చూచి నవ్వుతారు 
కదా! (కనుక అప్పుడన్న మాట లిప్పుడు గుర్తుకు తెచ్చికొని, బాగా యుద్దం చేయుము.) 
వ. అనుటయునర్జునుండు. 252 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పుగా; అర్జునుండు. 
తాత్సర్యం: కృష్ణుడు పైవిధంగా చెప్పగా అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 
७. “సకల బంధుజనుల( జంపి కౌరవ హీన । మైన రాజ్యమహిమ యేను బడసి 
యనఘ! యేమిసుక్ళృత మాచరించినవా(డ । నగుదు? మనసు గొలుపదయ్యె ననికి. 253 
ప్రతిపదార్థం: అనఘ!= పాపంలేనట్టి కృష్ణా! ఏను= నేను(అర్షునుడు); సకల బంధు జనులన్‌= బంధుజాలాన్ని అంతా; చంపి; 
కౌరవహీనము+ఐన= కురు వంశంవారు లేనట్టి; రాజ్యమహిమన్‌= రాజ్యము యొక్క మహిమను; పడసి= పొంది; ఏమి సుకృతము= 
ఏమి పుణ్యాన్ని; ఆచరించినవా(డన్‌= చేసినవాడనుగా; అగుదున్‌?= కాగలను?; అనికి(న్‌)= యుద్దానికి; మనసు+కొలుపదు+అయ్యెన్‌= 
మనసు ఒప్పుదాయెను. 
తాత్సర్యం: 'ఓ కృష్ణా! చుట్టాల నందర్శ్నీ మట్టుపెట్టి, కురు వంశం వాడే లేనట్టి ఈ రాజ్యాన్ని నేను సంపాదించికొని, 
ఎట్టి పుణ్యం చేసిన వాడనౌతాను? పాపమే కదా నాకు మిగిలేది? కాబట్టి యుద్దం చేయడానికి మనసు పుట్టడంలేదు. 


వ. అయిన నీతో నప్పటప్పటి కేటి మాటలు గలవు మిన్నేటి కొడుకుం బడవైచెదం దేరు నడపు' మనుటయు 
నారాయణుండు నదీనందనుస్యందనంబునకు సమ్ముఖంబుగా రథ్యమ్ములం ద్వరితగతి నడపినం దెరలిన 
సైన్యంబులు గూడికొని గాంగేయుపయింగవియ నతండు సెలంగి మహా స్త్రనికరంబులు నిగిడించి యబ్దలంబు 


నిలువరించి సింహనాదంబు సేసి. 254 


386 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అయినన్‌; నీతో; అప్పటికిన్‌+అప్పటికిన్‌= మాటిమాటికి; ఏటిమాటలు; కలవు= ఉన్నవి?; మిన్ను+ఏటికొడుకు(న్‌)= 
ఆకాశగంగా పుత్రుడైన భీష్ముని; పడవైచెదన్‌= పడగొట్టుతాను; తేరు నడపుము= రథాన్ని పోనిమ్ము; అనుటయు(న్‌)= అని చెప్పగా; 
నారాయణుండు= కృష్ణుడు; నదీనందను స్యందనంబునకు(న్‌)= భీష్ముడి రథానికి; సమ్ముఖంబు+కాన్‌= ఎదురుగా; రథ్యంబులన్‌= 
తేరి గుర్రాలను; త్వరితగతిన్‌= వేగంతో కూడిన పోకతో; నడపింపన్‌= పోనీయగా; తెరలిన సైన్యంబులు= తొలగిపోయిన సేనలు; 
కూడికొని= కలిసికొని; గాంగేయుపయిన్‌= భీష్ముడిమీద; కవియన్‌; అతండు(న్‌)= ఆ భీష్ముడు; చెలంగి= అతిశయించి; 
మహా+అ స్త్ర నికరంబులు(న్‌)= గొప్ప అ(స్రాల సమూహాలను; నిగిడించి= వ్యాపింపజేసి; ఆ+బలంబు(న్‌)= ఆ సేనను; నిలువరించి= 
ఆపి; సింహనాదంబు+చేసి. 
తాత్సర్యం: అయినా నీతో మాట్లాడటానికి మాటిమాటికి ఏమిమాటలున్నాయి. భీష్ముడిని పడగూలుస్తాను. రథాన్ని 
పోనిమ్ము అనగా నారాయణుడు భీష్ముడి రథానికి ఎదురుగా గుర్రాలను వేగంగా తోలాడు. అంతట చెదరిపోయిన 
తనసేనలను కూడుకొని అర్జునుడు భీష్ముని మీదికి విజృంభించాడు. అపుడు గంగా పుత్రుడు చెలరేగి మహా(స్రముల 
గుంపులు గుప్పించి ఆ సైన్యాన్ని ఆపి సింహనాదం చేసి (తరువాతి పద్యంతో అన్వయం) 
మ. _ఖరనారాచపరంపరోగ్రనిహతిన్‌ గాండీవియంగంబు లా 

తురతం బొంద(గ నేసి బాణమయగాత్రుం జేసి గోవిందు ని 

ష్టురలీలం దురగంబులం బటుశరస్యూతాస్యముల్‌ గాగ స 

త్వరు(డై యేసి, రథంబు గూడ బొదివెన్‌ వాలంప మొత్తంబులన్‌. 255 
ప్రతిపదార్థం: ఖర= పదునైన; నారాచ= బాణాలయొక్క; పరంపరా= వరుసలచేత; ఉగ్ర= భయంకరంగా; నిహతిన్‌= కొట్టటంచేత; 
గాండీవి= అర్జునుడియొక్క; అంగంబులు= అవయవాలు; ఆతురతన్‌= బాధను; పొంద(గన్‌= పొందేట్టుగా; ఏసి= కొట్టి; గోవిందున్‌= 
కృష్ణుని; బాణమయగా(త్రున్‌= బాణాలతో నిండిన శరీరంగలవానిగా; చేసి; సత్వరు(డై= వేగంతో కూడిన వాడై; నిష్టుర లీలన్‌= 
క్రూరమైనవిధంగా; తురగంబులన్‌= గుర్రాలను; పటు= సమర్థములైన; శర= బాణాలచేత; స్యూత= గుచ్చబడిన; ఆస్యముల్‌+కా(గన్‌= 
ముఖాలు కలుగునట్టుగా; ఏసి= బాణాలు ప్రయోగించి; రథంబు+కూడన్‌= తేరును కూడా; వాలు+అంప+మొత్తంబులన్‌= పదునైన 
బాణాల సమూహాలతో; పొదివెన్‌= కప్పివేశాడు. 
తాత్సర్యం: భీష్ముడు పదునైన బాణాల వరుసలతో భయంకరంగా కొట్టటంవలన, అర్జునుడి అవయవాలు 
గాయపడ్డాయి. కృష్ణుడి శరీరమంతా బాణమయమైనది. వేగంగా, (క్రూరములైన గట్టి బాణాలు ప్రయోగించి గుర్రాల 
ముఖాలను (గ్రుచ్చివేశాడు. పదునైన బాణాల సమూహాలతో అర్జునుడి రథాన్ని కప్పివేశాడు. 
వ. అప్పుడు. 256 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో. 
తాత్సర్యం: భీష్ముడు పై విధంగా చేసినప్పుడు (తరువాతి పద్యంతో అన్వయం.) 
తే. బీటువోయి రథ్యంబులు మాటు మొగము । వడిన దా నొచ్చి యుండియు దడవి శౌరి 

నూలుకొన( జేసి తటిమిన వ్రాలి తీవ్ర । భల్లమునం ర్రీడి భీష్మునివిల్లు దునిమె. 257 


ప్రతిపదార్థం: రథ్యంబులు= గుర్రాలు; బీటువోయి= ఉపయోగం లేనివై; మాణుమొగము పడినన్‌= పెడమొగంపెట్టినవి కాగా; 
శౌరి= కృష్ణుడు; తాన్‌= తాను; నొచ్చియుండియున్‌= బాధచెందికూడా; తడవి= చేతులతో అటూ ఇటూ తాకి; నూలుకొనన్‌+చేసి= 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 387 


కుదుటపడజేసి; తటిమిన(న్‌)= తోలగా; |క్రీడి= అర్జునుడు; (వ్రాలి= మీరి(అతిశయించి); తీవ్ర భల్లమునన్‌= తీవ్రమైన బల్లెముతో; 
४:5० 22925; తునిమెన్‌= (త్రుంచివేశాడు. 
తాత్సర్యం: అర్జునుడి రథానికి కట్టిన గుర్రాలు చచ్చుపడి, పెడమొగం పెట్టాయి. కృష్ణుడు తాను బాణాల 
= €> €> ६० 
దెబ్బలతో బాధపడుతూ ఉండి కూడా, తన చేతులతో వాటిని ఇటూ అటూ నిమిరి, తోలగా, ఒక కరుకైన బల్లెంతో 
అర్హునుడు భీష్ముడి విలు తుంటలు అయ్యేటట్టుగా చేశాడు. 
= ౧ ౧ 

ख. ७९४८ డొండొక విల్లెత్తిన । నతిరయమున నదియు దునుమ నాతం డౌరా 

శతమఖనందన! యనుచును' ధృతి వేటొకవింట శరతతిం బరగించెన్‌. 258 
ప్రతిపదార్థం: అత(డు= ఆ భీష్ముడు; ఒండు+ఒక= మరొక; విల్లు= ధనుస్సును; ఎత్తినన్‌; అతిరయమునన్‌= మిక్కిలివేగంతో; అదియున్‌= 
ఆ వింటినికూడా; తునుమన్‌= ముక్కలు చేయగా; ఆతండు= ఆ భీష్ముడు; శతమఖనందన!= అర్జునా!; బౌరా! అనుచున్‌= ఆశ్చర్యాన్ని 
వెలిపుచ్చుతూ; ధృతిన్‌= ధైర్యంతో; వేణు+-ఒక వింటన్‌= వేరొక విల్లునుండి; శరతతిన్‌= బాణ సమూహాన్ని; పరంగించెన్‌= ప్రయోగించాడు. 
తాత్సర్యం: భీష్ముడు మరో విల్లు ఎత్తుకోగా, దాన్ని కూడా అర్జునుడు వేగంగా తుంటలు చేశాడు. భీష్ముడు, (ठण्‌ 
అర్జునా!' అని మెచ్చుకొంటూ ధైర్యంతో ఇంకొక విల్రెత్తుకొని పెల్తుగా బాణాలు వెల్లువై వెల్లివిరిసేటట్లు ప్రయోగించాడు. 

2 = 62: = ౧ ऋ > ౧ 

క ఆ బెట్టిదంపు టంపటి । చే బీభత్సుండు నొచ్చి చేడ్చడి మలీయుం 

దా బంటుతనమ పటుబా । హాబలముగ( బోరుచుండె నంగము దూలన్‌. 259 
ప్రతిపదార్థం: బీభత్సుండు= అర్జునుడు; ఆ బెట్టిదము+అంపఅచేన్‌= క్రూరములైన ఆ బాణాల సమూహంచేత; నొచ్చి= 
నొప్పిచెంది; చేడ్సడి= చలించి; మజియున్‌= మరల; తాన్‌= తాను(అర్జునుడు); బంటుతనము+అ= कष्ठ; పటుబాహాబలముగన్‌= 
పటువైన భుజబలంగా; అంగము= శరీరము; తూలన్‌= వాలిపోతుండగా; పోరుచున్‌+ఉండెన్‌= యుద్దంచేస్తుండినాడు. 
తాత్సర్యం: భీష్ముడు వేసిన కఠోరబాణాల చేత అర్జునుడు చాలా బాధ అనుభవించాడు. వణకిపోయాడు. అయినా 
కూడా తన శౌర్యమే బాహుబలంగా కలిగి, శరీరం వాలిపోతూంటే కూడా, యుద్దం చేస్తూనే ఉన్నాడు. 
క  వివ్వచ్చునొవ్వు 5०९४०००८ । గ్రొవ్వున బీష్ముండు గడ(గుకోల్తలయుం ద 

క్మెవ్వరు నాతని జేరక । దవ్వుల నిల్జుటయు జూచి తన చిత్తమునన్‌. 260 
ప్రతిపదార్థం: ఎంతయున్‌= అధికమైన; వివ్వచ్చునొవ్వున్‌= అర్జునుడి వేదనను; భీష్ముండు= భీష్ముడు; (క్రొవ్వునన్‌= మదంతో; 
కడ(గు= ప్రయత్నపడు; కోల్త్లలయున్‌= ఎదుట నిలచియుద్దం చేయటాన్ని; తక్కు+ఎవ్వరున్‌= మిగిలినవారు ఎవరుగాని; ఆతనిన్‌= 
ఆ భీష్ముడిని; చేరక= దగ్గరకురాక; దవ్వులన్‌= దూరంగా; నిల్చుటయున్‌= నిలబడి ఉండటాన్ని; చూచి; తన చిత్తమునన్‌= 
(కృష్ణుడు) తన మనస్సులో. 
తాత్సర్యం: శ్రీ కృష్ణుడు అర్జునుడు చాలా బాధపడుతూండటాన్ని చూచాడు. భీష్ముడు మదంతో ప్రయత్నంతో 
అర్జునుడికి ముఖాముఖిగా నిలబడి యుద్దం చేస్తూండడం గమనించాడు. వేరే ఎవరూకూడా భీష్ముడి అండచేరకుండా 
దూరంగా ఉండటాన్ని కూడా తిలకించి, తన మనస్సులో. (తరువాతి పద్యంతో అన్వయం). 
క దారుణరోషం బడర(గ । నారాయణు( డపుడు సైరణం దొటి(గి వెసం 

దేరి నొగల( బగ్గము లిడి । క్రూరత మునికోల యెత్తికొని యిల కుటికెన్‌. 261 


388 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అపుడు; నారాయణు(డు= శ్రీకృష్ణుడు; దారుణరోషంబు= భయంకరమైన కోపం; అడర(గన్‌= అధికం కాగా; 
సైరణన్‌= ఓర్పును; कल्की విడిచిపెట్టి; వెసన్‌= వేగంతో; పగ్గములు; తేరినొగలన్‌= రథం నొగలమీద; ఇడి= పెట్టి; మునికోల= 
జాటీని; ఎత్తికొని= తీసికొని; (క్రూరతన్‌= భయంకరంగా; ఇలకున్‌= నేలమీదికి; ఉతికెన్‌= దూకాడు. 
తాత్సర్యం: ఆ దృశ్యాన్ని చూచిన కృష్ణుడికి భయంకరమైన కోపం వచ్చింది. ఓర్పు కోల్పోయాడు. గుర్రాల కళ్యాలకు 
కట్టి ఈడి పట్టే పగ్గాలను రథం నొగలమీద పడవేశాడు. జాటీ పట్టుకొన్నాడు. భయం కలిగిస్తూ నేలకు దూకాడు. 
శ్రీకృష్ణుడు రథంబు డిగి భీష్మునిపైకి( బోవుట (సం. 6-102-52) 

వ. ఇట్లు లంఘించి. 262 
ప్రతిపదార్థం: ఇట్ల్టు= ఈ విధంగా; లంఘించి= దూకి 
తాత్సర్యం: ఈ మాదిరి కృష్ణుడు నేలపైకి దూకి. (తరువాతి పద్యంతో అన్వయం.) 
మ. _ధరణీచక్రము గ్రక్కునం గదల దిగ్దంతావళశ్రేకి కం 

ధరముల్‌ మొగ్గబడన్‌ దిశావలయ ముత్మంపంబుగా నీబలం 

బురులం బాటి(గ భీషుపై( గవిసె రౌద్రోద్రేకముం జూచి ఖే 

చరలోకంబును సంచలింప హరి చంచద్దాహుఘోరాక్యతిన్‌. 263 
ప్రతిపదార్థం: ధరణీచక్రము= చక్రం మాదిరి గుండ్రంగా వుండే భూమి; గ్రక్కునన్‌= వెంటనే; కదల(న్‌)= చలించగా; దిక్‌= 
దిక్కులందుండే; దంతావళ= ఏనుగుల యొక్క; (= వరుసయొక్క; కంధరముల్‌= మెడలు; (మొగ్గన్‌+పడన్‌= వంగిపోగా; 
దిశావలయము= దిక్‌చ(క్రము; ఉత్‌+కంపంబు+కాన్‌= మిక్కుటంగా వణికేది కాగా; నీ బలంబు= (ధృతరాష్ట్రుడవైన) నీ యొక్క 
సైన్యము; ఉరులన్‌+పాజు(గన్‌= చలించిపోగా; రౌ(ద్ర+ఉద్రేకమున్‌= రౌద్ర రసాధిక్యాన్ని; చూచి= తిలకించి; ఖేచరలోకంబును= 
దేవలోకం కూడా; సంచలింపన్‌= వణకగా; హరి= శ్రీకృష్ణుడు; చంచత్‌= అదురుచున్న; బాహు= భుజాలచేత; ఘోర= 
భయంకరమైన; ఆకృతిన్‌= ఆకారంతో; భీష్ముపైన్‌= భీష్ముడిమీదికి; కవిసెన్‌= దుమికాడు. 
తాత్సర్యం: భూమండలం కదలుతూ ఉండగా, దిక్కులందుండే ఏన్లుల మెడలు వంగిపోగా, దిక్కులు వణకిపోగా, 
సీసైన్యం బెదురుతూ చెదిరిపోతూండగా, తన రౌద్రావేశాన్ని చూచి దేవతలు కూడా గడగడలాడగా కృష్ణుడు, 
అదురుతూ ఉన్న బాహువులతో, భయంకరమైన ఆకారంతో భీష్ముడిపైకి లంఘించాడు. 
తే.  లలితపీతాంబరంబు విలాస మొప్పసింహనాదోద్ధటం బగు చెలువుతోడ 

మెటు(గు వెలు(గును గర్భయు మెబియ వచ్చు కారుమొగిలన( గృష్ణునాకార మొప్ప, 264 
ప్రతిపదార్థం: లలితపీత+అంబరంబు= సుందరమైన పసుపు వస్త్రం యొక్క; విలాసము= హొయలు; ఒప్పన్‌= తగియుండగా; 
సింహనాద+ఉద్భటంబు+అగు= సింహనాదం చేత మిక్కుటమైన; చెలువుతోడన్‌= అందంతో; మెణు(గు వెలుగును= మెరుపువంటి 
కాంతియు; గర్భ్ణయున్‌= ఉరుమున్నూ; మెజణయన్‌= (ప్రకాశింపగా; వచ్చు= వచ్చునట్టి; కారుమొగిలు+అనన్‌= వర్గాకాలంలోని 
మేఘంవలె; కృష్ణు+ఆకారము= కృష్ణుడి ఆకారం; ఒప్పెన్‌= తగి ఉండింది. 
తాత్సర్యం: ధరించిన పచ్చటి పచ్చడం అందాలు చిలుకుతూంటే, సింహనాదంతో చెలరేగిన సౌందర్యంతో భీష్ముడి 
మీదికి వస్తూఉన్న కృష్ణుడి ఆకారం వర్గాకాలంలో మెరుపులతో, ఉరుములతో దిగివచ్చే మేఘాన్ని పోలి ఉన్నది. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 389 


విశేషం : పసుపురంగు వస్రాన్ని ధరించి సింహనాదం చేస్తూ నల్లని శరీరచ్చాయ కలిగిన కృష్ణుడు మెరుపులతో, ఉరుములతో 
కన్పించే కారు మేఘం లాగా ఉన్నాడనటంలో ఉపమాలంకారం. 


వ. _ అట్టియెడ. 265 
తాత్సర్యం: ఆ సమయంలో. 
క్ర బలు జీవము వోయిన వెల 2९८ బాఖుచు నీదుయోధవీరులు పాొలిసెం 

బొలిసె నదె భీష్ము: డనుచును గల(గంబడి యట్లు లెత్తి కనుగొనుచుండన్‌. 266 


ప్రతిపదార్థం: నీదు యోధవీరులు= నీ (ధృతరాష్ట్రుని) యొక్క భటులు శూరులున్నూ; బలుజీవము= అధికమగు జీవశక్తి; 
పోయినన్‌= చెడిపోగా; వెలవెల+ పాఖుచున్‌= తెల్లపోయి (వివర్లత చెంది); అదె= అల్లదిగో; భీష్ము(డు= భీష్ముడు; పాలిసెన్‌ 
పొలిసెన్‌= చచ్చాడు, చచ్చాడు; అనుచునున్‌= అంటూ; కల(గన్‌+పడి= కలతచెంది; అంట్టలు+ఎత్తి= మెడలు పైకెత్తి; 
కను(గొనుచున్‌+ఉండన్‌= చూచుచుండగా. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! కృష్ణుడు భీముడిపైకి దూకినప్పుడు నీ భటులు, శూరులు అందరూ 
బలాన్నీ, ధైర్యాన్నీ కోల్పోయి, ముఖాల నెత్తురు లేనివారై, కలతచెంది, అదిగో భీష్ముడు చచ్చాడు చచ్చాడు అని 
మెడలు పైకి చాచి చూడసాగారు. 


చ. కనుగొని २४०८ డుల్లము వికాసము నొంద(గ నల్ల నవ్వి యి 

ట్లను( 'జనుదెమ్ము వేగమ మహాత! వికస్వరపుండరీకలో 

చన! యిది లెస్స నా కిచట శాశ్వత మైనయశంబు నచ్చట 

న్వినుతికి నెక్కు సద్దతియు ® ८०००८ జేకువిజేయు మిష్టమున్‌.' 267 
ప్రతిపదార్థం: భీష్ముడు= భీష్ముడు; కను(గొని= చూచి; ఉల్లము= మనస్సు; వికాసమున్‌= ప్రసన్నతను; ఒందయగన్‌= పొందగా; అల్లనవ్వి; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; మహాత్శ!= మాహాత్మ్యం కలవాడా!; వికస్వర పుండరీక లోచన!= పూచిన తెల్లతామరలవంటి 
కన్నులుగల కృష్ణా! వేగము+అ= త్వరితంగా; చనుదెమ్ము= రమ్ము; ఇది= ఈపని; లెస్స= మంచిది; నాకున్‌; ఇచటన్‌= ఈ లోకంలో; 
శాశ్చ్వతము+ఐన= స్థిరమైన; యశంబున్‌= కీర్తియు; అచ్చటన్‌= పై లోకంలో; వినుతికిన్‌+ఎక్కు= పొగడ్తకెక్కునట్టి; సత్‌+గతియున్‌= 
ఉత్తమగతీ; ఇష్టమున్‌= నాకిష్టమగు ఈ రెంటిని; నీదయన్‌= నీ దయచేత; చేకురన్‌= కలిగేటట్టుగా; చేయుము. 


తాత్సర్యం: కృష్ణుడు తన పైకి దూకటాన్ని భీష్ముడు చూచాడు. మనస్సులో ఉల్లాసం కలిగింది. ఒక్క నవ్వు నవ్వి 
ఇట్లా అన్నాడు. 'మహాత్మా! పూచిన తెల్ల తామరలను పోలిన కన్నులుగల ఓ కృష్ణా! వేగంగా రమ్ము. నన్ను కడతేర్చుము. 
ఇది నాకు ఇష్టమైనది. ఈ లోకంలో నాకు స్థిరమైన కీర్తీ, పరలోకంలో పొగడిక కెక్కే ఉత్తమ గతీ, పునరావృత్తిరహితమైన 
మోక్షం, కూడా నీ దయావిశేషంచేత నాకు అబ్బేటట్లు చేయుము.” 


వ. అని పలుకు నంత జంభాంతకసూనుండు సరభసంబుగా రథంబు డిగ్గనుటికి వెన్నుని వెనుక నెయిది 
८०६४०९८ గ్రుచ్చి పట్టిన నతండును దిగిచికొని వెండియుం బోవం బోవ బదియడుగులకొలంది నా 
కౌంతేయుండు పదస్థ్రిర్యంబును, బాహు వీర్యంబును మెబియ మహీతలం బూని మెట్టి నిలువం బట్టి 
నిట్టూర్పు నిగిడించుచు నద్దనుజమర్దనుతో ని ట్లనియె. 268 


390 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని పలుకు+అంతన్‌= అని చెప్పేలోపల; జంభ+అంతక సూనుండు= జంభుడనే రాక్షసుడిని చంపిన యింధద్రుడి 
కుమారుడు - అర్ష్జునుడు; సరభసంబు+కాన్‌= తొందరగా; రథంబున్‌= రథాన్నుండి; డిగ్గన్‌= దిగటానికి; ఉటికి= గంతువేసి; 
వెన్నుని వెనుకన్‌= కృష్ణుడి వెనుక ప్రక్క; ఎయిది= వెంబడించి; కరంబులన్‌= చేతులను; (గ్రుచ్చి= దూర్చి; పట్టినన్‌= పట్టుకోగా; 
అతండునున్‌= ఆ కృష్ణుడుకూడా; తిగిచికొని= లాగికొని; వెండియున్‌= మరియు; పదియడుగుల కొలంది= పదడుగుల దూరం; 
పోవన్‌+పోవన్‌= పోతూ పోతూ ఉండగా; ఆ కౌంతేయుండు= ఆ అర్జునుడు; పదస్టైర్యంబును= అడుగుల గట్టిదనం; మెణజయన్‌= 
ప్రకాళింపగా; మహీతలంబు= భూమిని; ఊని= ఆనించి; మెట్టి= తొక్కిపట్టి; బాహువీర్యంబును= భుజబలం; మెణియన్‌= 
ప్రకాశింపగా; నిలువన్‌+పట్టి= (కృష్ణుని) ఆగేటట్లుగా చేసి; నిడుద+ఊర్చున్‌= దీర నిశ్వాసాన్ని; నిగిడించుచున్‌= వ్యాపింపజేస్తూ; 
ఆ+దనుజమర్దనుతోన్‌= ఆ కృష్ణునితో; ఇట్లు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు పై విధంగా అంటూండగా, అర్షునుడు తొందర తొందరగా రథంనుండి (క్రిందికి దూకి, 
కృష్ణుడిని వెంబడించి, చేతులతో (గ్రుచ్చి పట్టుకొన్నాడు. అయినప్పటికీ కృష్ణుడు అతడి చేతులు లాగికొని ఇంకా 
పదడుగుల దూరం పోతూ ఉండగా, తనపాదాల బలంతో నేలను గట్టిగా తొక్కిపట్టి, భుజబలంతో కదలకుండా 
నిలబెట్టి, పెద్దగా నిట్టూర్చుతూ కృష్ణుడితో అన్నాడు. 
ఉ. కయ్యము సేయ నే నని యకల్మషబుద్ధి( బ్రతిజ్ఞ సేసి నీ 

వియ్యెడ( దప్పితేని జగ మేమను? నించుకసేపు పోరులన్‌ 

డయ్యుట దప్పె? నాపయి( గడంగిన భీష్మునిపాటు సూతు రా 

వయ్య, ८००६०८९ కిటు లాశ్రితమానము వీటి(బుత్తురే?” 269 


ప్రతిపదార్థం: ఏను= నేను; కయ్యము= యుద్దమును; చేయన్‌+అని= చేయనంటూ; అకల్మషబుద్దిన్‌= పాపంలేని బుద్దితో; 
ప్రతిజ్ఞన్‌+చేసి= ప్రతినబూని; నీవు; ఈ+ఎడన్‌= ఈ చోటున, తప్పితి(వి)+ఏనిన్‌= (ప్రతిజ్ఞ తప్పితే; జగము= లోకము; 
ఏమి+అనున్‌?= ఏమంటుంది?; పోరులన్‌= యుద్దాలలో; ఇంచుకసేపు= కొంచెంపు; డయ్యుట+తప్పు+ఎ?= శ్రమచెందడం కూడా 
తప్పేనా?; నాపయిన్‌= నాపైకి; కడంగిన= ఉద్యమించిన; భీష్మునిపాటు= భీష్ముడి ఆపదను; చూతు(వు)= చూస్తావు; రథంబు 
మీందికిన్‌= తేరుపైకి; రావయ్య= రమ్ము; ఇటులు= ఈ మాదిరి; ఆ(థ్రిత మానమున్‌= ఆశ్రయించినవారి అభిమానాన్ని; 
వీటిన్‌+పుత్తురు+ఏ?= (ఎవరైనా) పోగొట్టుతారా? 
తాత్సర్యం: 'ఓ కృష్ణా! నేను యుద్దంచేయను-అని నీవు శుద్దమైన బుద్దితో, ప్రతిజ్ఞ చేశావుగదా! నీవు ఇప్పుడా (ప్రతిజ్ఞను 
పాటించకపోతే (లోకం) జనం నిన్నేమంటుంది? దూషించదా? కొంచెం సేపు యుద్దాలలో బడలిక చెందడం 
తప్పువుతుందా? కాదుకదా! నా మీదికి కవిసిన ఆ భీష్ముడికి ఇప్పు డే గతిపట్టిస్తానో చూతువుగాని, రమ్ము, రథంమీదికి 
వచ్చి కూర్భొానుము నీవంటి మహాత్ములు ఆశ్రయించి ఉండేవారి యొక్క ఆత్మాభిమానానికి నష్టం, కష్టం కలిగిస్తారా?' 
వ. అని ప్రార్థించినం బార్జుపలుకులకుం బ్రియం బంది ముకుందుం డూరక మరలె నయ్యిరువురు నెక్కిన 
యరదంబు శిఖరద్వయసుందరం బైన శైలంబునుంబోలె( బొలిచి నిలిచినం బ్రకయకాలభైరవరవం బగు 
వారిదంబు కరణి గర్జిల్లుచుబటునారాచపటలాసారంబు నిగిడించి వారల వెగడు వటిచి యచ్చట నొండొరుల 
మెఛ్చ్లక యణిమి తణిమిన వైరుల రూపు మాపి భీష్ముండు భీషణాకారుం డై పరిశ్రాంతులయిన కృష్ణార్ణునులును, 
భీతు లగు భీమసేన ప్రముఖులును, జేయునది లేక చూచుచుండం బాంచాలబలంబుల బారిసమరునప్పడు 
బలుమానిసి చలిచీమలం గాలం జమురు చందంబు దోశచె నయ్యవసరంబున. 270 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 391 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; (ప్రార్థించినన్‌= వేడుకోగా; పార్టుపలుకులకున్‌= అర్జునుడి మాటలకు; (ప్రియంబు+అంది= 
ఇష్టపడి; ముకుందుండు= కృష్ణుడు; ఊణక= బదులు చెప్పకుండా; మరలెన్‌= వెనక్కి తిరిగాడు; ఆ+ఇరువురున్‌= ఆ 
కృష్ణార్ణునులిద్దరు; ఎక్కిన= ఎక్కినట్టి; అరదంబు= రథము; శిఖరద్వయ సుందరంబు+ఐన= శిఖరాల రెంటిచే అందమైన; 
శైలంబునున్‌+పోలెన్‌= పర్వతం మాదిరి; పొలిచి= ఒప్పి; నిలిచినన్‌= ఉండగా; భీష్ముండు; భీషణ+ఆకారుండు+ఐ= భయం 
కలిగించే ఆకారం కలవాడై; ప్రళయకాలభైరవరవంబు+అగు= యుగంయొక్క అంతంలోని భయంకరమైన भदू; వారిదంబు 
కరణిన్‌= మేఘంవలె; గర్జిల్లుచున్‌= గర్జన చేస్తూ; పటు= సమర్థమైన; నారాచ= బాణాలయొక్క; పటల= సమూహమనే; 
ఆసారంబున్‌= జడివానను; నిగిడించి= (క్రమ్ముకొనచేసి; వారలన్‌= ఆ కృష్ణార్ణునులను; వెగడు పటిచి= తల్లడపడచేసి; అచ్చటన్‌= 
ఆచోట; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరిని; మెచ్చక= లెక్కచేయక(లక్ష్యపెట్టక); అతీమి= ఆ(క్రమించి; తటిమిన= వెంబడిపడి 
పరుగుదీయించిన; వైరులన్‌= శతువులగు యోధులను; రూపుమాపి= నశింపజేసి; పరి శాంతులు+ఐన= మిక్కిలి బడలిక 
చెందినవారైన; కృష్ణ+అర్జునులునున్‌= కృష్ణుడు, అర్జునుడును; భీతులు+అగు= భయపడ్డవారైన; భీమసేన (ప్రముఖులును= 
భీముడు (ప్రధానుడుగా గలవారును; చేయునది లేక= ఏమీ చేయడానికి చేతగాక; చూచుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగా; పాంచాల 
బలంబులన్‌= పాంచాల రాజు సేనలను; బారి+చమరు+అప్పుడు= హింసించే సమయంలో; బలుమానిసి= బలంగల మనుష్యుడు; 
చలిచీమలన్‌= చలిచీమలను; కాలన్‌= అరికాలితో; చమురు చందంబున్‌= రాచే విధంగా; తోణెన్‌= అనిపించింది; 
ఆ+అవసరంబునన్‌= అట్టి సమయంలో. 


తాత్సర్యం: అర్జునుడు పై విధంగా ప్రార్థించగా, కృష్ణుడు ప్రియపడి, ఏమీ మాట్లాడకుండా వెనుకకు తిరిగి వచ్చాడు. 
జ यं ® ac) ౧ 

ఆ కృష్ణార్ణునులు ఇద్దరూ ఎక్కిన తేరు రెండు శిఖరాలు కల పర్వతంలా అండగా నిలిచి ఉన్నది. భీష్ముడు 
భయంకరమైన ఆకారంతో ప్రళయకాలంలో భయంకరంగా గర్జించే మేఘం మాదిరి బొబ్బలు పెట్టుతూ, బాణ 
పరంపర లనే జడివాన కురిపించి ఆ ఇద్దరినీ తల్లడిల్లచేశాడు. అక్కడుండే వారినెవరినీ లెక్కచేయకుండా, మీదపడి 
పరుగులెత్తించాడు. శత్రువుల భటులను నశళింపజేశాడు. బాగా బడలికచెందిన కృష్ణార్ణునులు, భయపడ్డ భీమాదులు 
ఏమీ చేయలేక ఊరక చూస్తూండగా, పాంచాలరాజు సేనను అప్పుడు భీష్ముడు చంపటాన్ని చూస్తుంటే ఒక 
బలవంతుడైనవాడు అరికాలితో చీమల్ని రాచివేసే మాదిరి గోచరించింది. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 

విశేషం: అలం: ఉపమ. 1కృష్ణార్ణునులు ఇద్దరెక్కిన రథం, రెండు శిఖరాలు గల పర్వతం మాదిరి ఉన్నది - అనటంలో, రథం 
~ ఉపమేయం. పర్వతం - ఉపమానం, కృష్ణార్ణునులు - ఉపమేయాలు, రెండు శిఖరాలు - ఉపమానం. పోలెన్‌ - అనేమాట 
ఉపమావాచకం. ఒప్పియుండుట సాధారణ ధర్మము- ఇది పూర్ణోపమాలంకారము. 

2. భీష్ముడు - ఉపమేయం; వారిదము - ఉపమానము; కరణి అనేమాట ఉపమావాచకం. కురియడం సాధారణ ధర్మం. 
ఉపమాన ఉపమేయ - సాధారణ ధర్మ ఉపమావాచకాలు అప్పటంగా చెప్పటంచేత ఇక్కడకూడా పూర్ణోపమాలంకారమే. మేఘం 
కొండ శిఖరాలను తాకి వర్షిస్తుంది. భీష్ముడు కృష్ణార్ణునులను చేరి బాణ వర్షం కురిపించాడు. 

3. భీష్ముడు - ఉపమేయం; బలుమానిసి - ఉపమానం; పాంచాల బలాలు - ఉపమేయం ; చలిచీమలు - ఉపమానం 
హింసించడం ~ సాధారణధర్మం. 'చందంబు” అనే మాట ఉపమావాచకం. ఇచ్చట కూడా పై వాటి వలె పూర్ణోపమాలంకారమే. 
క్ర తా నస్తశిఖరి ०९९०८८८ । బోనియపుడు పాండురాజపుత్ర విరాజ 

తేన పొడవడ(గు ననుకృప । నో నలినాప్తుండు గ్రుంకె నుర్వీనాథా! 271 
ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= భూమికి భర్తవైన ధృతరా్ట్రమహారాజా!; తాన్‌= తాను(సూర్యుడు); అస్తశిఖరి= పడమటి కొండలో; 
మణు+పడన్‌= అస్తమించటానికి; పోని+అపుడు= పోకుండా ఉన్నప్పుడు; పాండురాజు= పాండురాజుయొక్క; పుత్ర= కొడుకులైన 


392 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ధర్మరాజాదులయొక్క; విరాజత్‌= |(ప్రకాశించెడి; సేన= సైన్యము; పొడవు+అడణగున్‌= రూపుచెడిపోవును; అనుకృపనో?= అనే 

దయతోనే ఏమో?; నలిన+ఆపుండు= తామరలకు మిత్రుడు అయిన సూర్యుడు; క్రుంకెన్‌= అస్తమించాడు. 

తాత్సర్యం: తాను (సూర్యుడు) అస్తగిరిని చేరి మరుగుపడకపోతే ఈ పాండవ సైన్యమంతా రూపుమాసిపోతుంది. 

అనే దయతో కాబోలు - సూర్యుడు అస్తమించాడు. 

విశేషం: అలం: ఉత్రేక్ష. సూర్యుడు సహజంగా అస్తమించడాన్ని కవి ఈ విధంగా ఉత్రేక్షించాడు. సూర్యాస్తమయానికి, పాండవసేన 

రూపుమాసిపోవడం కారణం కాకపోయినా, దాన్ని కారణంగా చెప్పాడు. 

వ. అట్టియెడ ధర్మతనయుం డతిఘోరం బగు సంధ్యాసమయంబునం బంకనిర్మగ్నయైన గోవునుం బోలె నున్న 
నిజసేనం జూచి యొక్కింతసేపు చింతా క్రాంతుండై యప్పటికిం దిగుటయ కర్ణంబుగా( దలంచి తగువారల 
నెల్లం దివియ నియమించి. 272 

ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌=ఆలాంటి సమయంలో;  ధర్మతనయుండ; అతి ఘోరంబు+అగు=మిక్కి లిభయంకరమై నట్టి; 

సంధ్యాసమయంబునన్‌=సంధ్యాకాలంలో; పంక నిర్మగ్న+ఐన=బురదలోబాగాదిగబడిన; గోవునున్‌+పోలెన్‌=ఆవువలె; ఉన్న=ఉన్నట్టి; 

నిజసేనన్‌=తన యొక్క సైన్యాన్ని; చూచి; ఒక్క+ఇం తసేపు= కొంచెంకాలం, చింతా+ఆ(క్రాంతుండు+ఐ= బాధచేత ఆక్రమింపబడిన వాడై; 

అప్పటికిన్‌=ఆసమయానికి; తిగుట+అ=వెనక్కు తగ్గటమే; కర్ణంబు+కాన్‌=చేయతగ్గపనిగా; తలంచి; తగువారలన్‌=తగినవారిని; 

ఎల్లన్‌=అందరిని; తివియన్‌=వెనుదిరుగుటకు; నియమించి=ఆజ్ఞాపించి; 

తాత్సర్యం: అప్పుడు మిక్కిలి దారుణమైన సంధ్యాసమయంలో బురదలో బాగా దిగబడ్డ ఆవు మాదిరి తనసైన్యం 

చాలా సంకటపడుతూండగా ధర్మరాజు చూచి, కొంచెంసేపు, బాధపడి, యుద్దం నుండి తన బలాన్ని 

చాలిం(ఉపసంహరిం)ప చేయటమే ఆసమయానికి తగినపని అని అనుకొని, సైన్యాన్ని వెనుదిరగటానికి ఆజ్ఞాపించాడు. 

విశేషం: అలం: ఉపమ. 


క గాంగేయుచేత నెంతయు । భంగపడితి మనుచు వగచు పార్ణాదులు ద 

న్నుం గొలిచి చన(గ విడిదల । కుం గడువిన్ననయిపోయె గురువంశనిధీ! 273 
ప్రతిపదార్థం: కురువంశనిధీ= కురుకులానికిగనియెన ధృతరాష్ట్రమహారాజా!; గాంగేయుచేతన్‌= భీష్ముడిచేత; ఎంతయున్‌= 
ఎంతో అధికంగా; భంగము+పడితిమి+అనుచున్‌= అవమానపడ్డామని అనుకుంటూ; వగచు=దుఃఖపడుతున్న; పార్ట+ఆదులున్‌= 
అర్జునుడు మున్నగు పాండవులు; తన్నున్‌= తన(ధర్మరాజు)ను; కొలిచి= సేవించి(అనుసరించి); చనయగన్‌= నడువగా; 
విడిదలకున్‌= తమ నివాసస్థానాలకు; కడున్‌= మిక్కిలి; విన్నన+అయి= వెలవెలబారినవాడై; పోయెన్‌= (ధర్మరాజు) వెళ్ళాడు. 


తాత్సర్యం: అర్జును డాదిగా గల మహామహులందరు భీష్ముడిచేత, చాలా అవమానపడ్డామని దుఃఖపడుతూ, 
తన్ను (ధర్మరాజును) అనుసరించిరాగా, ముఖం చిన్నబుచ్చుకొని ధర్మరాజు తన నివాసానికి చేరుకొన్నాడు. 
వ, ఇట్లు పాండవ వ్యూహంబు లోహటించి పోయినం దారును దమబలంబుల( దివియ నియమించి.274 
ప్రతిపదార్థం: ఇట్ల్టు= ఈ విధంగా; పాండవవ్యూహంబులు= పాండవుల సేనలు; ఓహటించి= వెనుకకు తిరిగి; పోయినన్‌= 


పోగా; తారునున్‌= తాము(కౌరవులు)న్నూ; తమ బలంబులన్‌= తమయొక్క సేనలను; తివియన్‌= యుద్దం నిలపడానికి; 
నియమించి= ఆజ్ఞచేసి. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 393 


తాత్సర్యం: సై విధంగా పాండవసేనలు వెనుకకు మరలి వెళ్ళాయి. అప్పుడు కౌరవులుకూడా తమ బలాలకు 
యుద్దం చాలించండి అని ఉత్తరువు చేసి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. ఎలమి నమస్మరించుచు నహీనపరాక్రమభంగు లేర్పడం 

బలికి యుదాత్తవాక్యములC బ్రస్తుతి సేయుచు ९४८४०, నందటున్‌ 

బలసి భవత్తనూజులు మనంబులు నిండి ముదంబు మోములన్‌ 

వెలి విరియంగ నే(గిరి నవీనవిభూతి నివాసభూమికిన్‌. 275 
ప్రతిపదార్థం: భవత్‌+తనూజులు= నీ (ధృతరాష్ట్రుని) యొక్క కుమారులు; అందణున్‌= యావన్మంది; భీష్మున్‌= భీష్ముని; 
బలసి= చుట్టుకొని; ఎలమిన్‌= సంతోషంతో; నమస్కరించుచున్‌= దండాలు పెట్టుతూ; అహీన= తక్కువకాని; పరా(క్రమ= భీష్ముని 
పరా(క్రమముయొక్క; భంగులు= విధాలు; ఏర్పడన్‌= తేటతెల్లంగా; పలికి= చెప్పి; ఉదాత్రవాక్యములన్‌= గొప్ప గొప్ప మాటలతో; 
(ప్రస్తుతి+చేయుచున్‌= పొగడుతూ; ముదంబు= సంతోషము; మనంబులు నిండి= మనస్సులందు నిండిపోయి; మోములన్‌ = 
ముఖాలయందు; వెలివిరియంగన్‌= ఉబ్బుచుండగా; నవీన= (క్రొత్తదైన; విభూతిన్‌= ఐశ్యర్యంతో; నివాసభూమికిన్‌= తాము 
ఉండేచోటుకు; ఏ(గిరి= వెళ్ళిపోయారు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ కుమారులందరూ భీష్ముడిని చుట్టి నిలిచి, దండాలు పెడుతూ, ఆయన 
యొక్క గొప్ప పరా(క్రమాల పోకడలను ఎత్తి చెప్పుతూ, అర్థయుక్తమైన పదజాలంతో అతడిని పొగడుతూ, తమ 
మనస్సులలోని ఆనందం ముఖాలలో తాండవిస్తూ ఉండగా తమ తమ నివాసభవనాలకు వెళ్ళిపోయారు. 
వ. ఇట్లు ధర్మతనయుండు దొమ్మిదవ నాటి బవరంబున బెండువడి యా నిశాసమయంబునందు రహస్య 

ప్రకారంబున. 276 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ మాదిరిగా; ధర్మతనయుండు= ధర్మరాజు; తొమ్మిదవనాటి= తొమ్మిదో దినం యొక్క; బవరంబునన్‌= 
యుద్దమందు; బెండు+పడి= బలహీనపడి; ఆ+నిశా సమయంబునందున్‌= ఆనాటి ०१९ కాలంలో; రహస్య(ప్రకారంబునన్‌= 
రహస్యమైన రీతిలో, 
తాత్సర్యం: తొమ్మిదవనాటి యుద్దంలో ధర్మరాజు చాలా బలహీనపడ్డాడు. ఆనాటి రా(త్రి ఆతడు రహస్యంగా 

^> G 

(తరువాతి పద్యంతో అన్వయం.) 
క మనమున విషాద మడర(గ । ననుజులC గూర్షికొని దానవాంతకుసదనం 

బునకుం జని యి ట్లను నా । తనితో నాత్మీయకార్యదశ దెలియుటకున్‌. 277 
ప్రతిపదార్థం: మనమునన్‌= మనస్సులో; విషాదము= దుఃఖము; అడర(గన్‌= అధికంకాగా; అనుజులన్‌= తమ్ముళ్ళను; కూర్చికొని= 
వెంటబెట్టుకొని; దానవ+అంతకు సదనంబునకున్‌= రాక్షసులను చంపిన కృష్ణుడి భవనానికి; చని= వెళ్ళి; ఆత్మీయ కార్యదశన్‌= 
తనదైన చేయతగ్గ పని యొక్క స్థితిని; తెలియుటకున్‌= తెలుసుకోవడానికి; ఆతనితోన్‌= ఆ కృష్ణుడితో; ఇట్టు+అనున్‌. 
తాత్సర్యం: ధర్మరాజుకి మనస్సులో దుఃఖం పెచ్చురేగింది. తన తమ్ముళ్ళను వెంటతీసికొని శ్రీకృష్ణుడి భవనానికి 
వెళ్ళాడు. తను ఇకముందు చేయదగ్గ పనిని తెలిసికోవటానికి ఆయనతో ఇట్లా అన్నాడు: 
క, _“కార్షిచ్చు గవిసి మృగతతి । నేర్చుకరణి నే(డు భీష్ము డేచిన కడిమిం 

ट्ट మనసేన( బొదివె శ। ठर నవ్వీరు గన్నులారం గంటే? 278 


394 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భీష్ముడు; నేడు= ఈనాడు; ఏచినకడిమిన్‌= అతిశయించిన పరాక్రమంతో, పేర్చి= అతిశయించి; మనసేనన్‌= 
మన పాండవుల యొక్క సైన్యాన్ని; కారు+చిచ్చు= అడవిలో పుట్టే అగ్ని; కవిసి; మృగతతిన్‌= జంతు సముదాయాన్ని; ఏర్చు 
కరణిన్‌= కాల్చే మాదిరిగా; శర+అర్చులన్‌= బాణాలనే అగ్ని జ్వాలలతో; పొదివెన్‌= కప్పివేశాడు; ఆ+వీరున్‌= ఆ వీరుడిని; 
కన్నులారన్‌= నీ కండ్లతో చక్కగా; కంటే?= చూచావా? 
తాత్సర్యం: ‘భీష్ముడు ఈ దినం యుద్దంలో బాగా విజృంభించిన పరా(క్రమంతో మన సేనను వరుసపెట్టి, దావాగ్ని 
అరణ్యంలోని జంతుజాలాన్ని భస్మంచేసే విధంగా బాణాగ్నిజ్వాలలతో కప్పివేశాడు. ఓ కృష్ణా! నీవు ప్రత్యక్షంగా 
కన్నులారా ఆ వీరుడిని చూచావుగదా! 
విశేషం : అలం: ఉపమ. “భీష్ముడు 3595955... పొదువుట - ఉపమేయవాక్యం. “కార్చిచ్చు మృగతితిన్‌...” ఏర్ప్చుట - ఉపమానవాక్యం; 
ఏర్పుట, పొదువుట ~ సాధారణ ధర్మం; కరణి ~ ఉపమావాచకం. శరార్చులు అనే చోట రూపకం. శరములనెడి అర్చులు. 
మ. మనవా రెవ్వరు నోర్వ రాతనికి దుర్మానంబునం జేసి యే 

మును గార్యస్థితి( గాన నైతి విను నిర్మూలంబుగా( బోర జ 

చ్చిన సామ్రాజ్యము గొన్న యట్లగునె? నిశ్చింతంబునం గాననం 

బునకుం బోయెద( దమ్ములం గొని తపఃపూజ్యండ నై యుందెదన్‌. 279 
ప్రతిపదార్థం: ఆతనికిన్‌= ఆ భీష్ముడికి; మనవారు= పాండవపక్షంలోనివారు; ఎవ్వరున్‌= ఎవరుగాని; ఓర్వరు= ఎదురు 
నిలబడలేరు; ఏన్‌= నేను; మును= ముందు; దుర్‌+మానంబునన్‌+చేసి= దురహంకారంతో; కార్యస్థితిన్‌= కాగల కార్యం యొక్క 
నిజస్థితిని; కానన్‌+ఐతిన్‌= తెలియలేకపోయాను; విను= ఓ కృష్ణా!, ఆలకించు; పోరన్‌= యుద్దంలో; నిర్‌+మూలంబు+కాన్‌= 
మొదలంట; చచ్చినన్‌= బందుగులు చనిపోగా; సామ్రాజ్యమున్‌= సకల భూమికి రాజగుట(చ(క్రవర్తిత్వము); కొన్న+అట్టు+అగునె?= 
తీసికొన్నట్లగునా?; నిస్‌+చింతంబునన్‌= చింతలేనట్టుగా; తమ్ములన్‌= నా తమ్ముళ్ళను ~ భీమాదులను; కొని= తీసికొని; 
కాననంబునకున్‌= అరణ్యానికి; పోయెదన్‌= వెళ్ళుతాను; తపః+పూజ్యాండన్‌+ఐ= తపస్సుచేత పూజింపతగ్గవాడనై; ఉండెదన్‌= 
ఉంటాను. 
తాత్సర్యం: ఓ కృష్ణా! మన పాండవులో్ళేనలో ఏ ఒకడూ కూడా భీష్ముడు ఢీకొంటే ఎదుట నిలబడగలవాడు లేడు. 
యుద్దానికి దిగేముందే, వ్యర్థమైన అహంకారంతో భీష్ముడి తాకిడికి తట్టుకోలేమనే సంగతినినేను ఊహించలేకపోయాను. 
యుద్దంలో బంధుజనం, జనం అసలు లేకుండా చావగా వచ్చిన సామ్రాజ్యం ఎందుకు? జనంలేని సామ్రాజ్యాన్ని 
తీసుకోవటం, ఒక రాచరికమౌతుందా? కనుక జనం లేని సామ్రాజ్యం నాకు అక్కరలేదు. నేను నిశ్చింతగా నా 
తమ్ముళ్ళను వెంటబెట్టుకొని అరణ్యానికి వెళ్ళుతాను. అక్కడ తపస్సు చేసికొంటూ, పూజార్షుడుగా ఉండిపోతాను. 
ఇక్కడ ఈ యుద్దంవల్ల నాకు నింద కలుగుతుంది. 


క మున్మును నేగారణముగ । నన్నియిడుమ లనుభవించి రనుజులు వీరిం 
तर्ये 2०२०८ గాని జ । గన్నుత! భీష్మునకు( గోలుగా నీ( జాలన్‌. 280 


ప్రతిపదార్థం: జగత్‌+నుత!= లోకంచేత కీర్తింపబడే ఓ కృష్ణా]; మున్నునున్‌= మునుపు; ఏన్‌+కారణముగన్‌= నేను కారణంకాగా; 
అనుజులు= నా తమ్ములు; అన్ని+ఇడుమలు= అన్ని కష్టాలను; అనుభవించిరి= అనుభవించారు; వీరిన్‌= అట్టి ఈ నా తమ్ముళ్ళను; 
కన్నారన్‌= కనులపండువుగా; చూతున్‌+కాని= చూస్తానుగాని; భీషునకున్‌= భీష్ముడికి; కోలు+కాన్‌= దోపిడి అయ్యేటట్టుగా; 
ఈన్‌+చాలన్‌= ఈయలేను. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 395 


తాత్సర్యం: 2, కృష్ణా! జూదమాడిన నావల్ల నా తమ్ముళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించారు. అట్టివారిని కన్నులార 
చూచి, సంతోషించుతానుగాని భీష్ముడికి దోపిడిగా ఒప్పగించలేను. 


వ. నీకు మాదెస ననుగ్రహంబు గలదేని కయ్యంబు దక్కి ధర్మ విరోధంబు గాకుండునట్టి యొక్క తెరువు సెప్పు’ 
మని సకరుణంబుగా( బలికిన విని శౌరి సాంత్వనవచనంబుల ననునయించి యతని కి ట్లనియె. 281 


ప్రతిపదార్థం: నీకున్‌= (కృష్ణుడవగు) నీకు; మాదెసన్‌= మాయందు; అనుగ్రహంబు= దయ; కలదు+ఏనిన్‌= ఉన్నట్లయితే; 
కయ్యంబు= యుద్దాన్ని; తక్కి= వదలిపెట్టి; ధర్మవిరోధంబు= ధర్మానికి విరోధము; కాక+ఉండు+అట్టి= కాకుండా ఉండేటువంటి; 
ఒక్క తెరువు= ఒక మార్గాన్ని; చెప్పుము+ అని= సెలవీయవలెనని; సకరుణంబు+కాన్‌= దయతో కూడునట్టుగా; పలికినన్‌= 
చెప్పగా; విని; శౌరి= కృష్ణుడు; సాంత్వనవచనంబులన్‌= ఊరడింపు మాటలతో; అనునయించి= బుజ్జగించి; అతనికిన్‌= ఆ 
ధర్మరాజుకు; ఇట్టు+అనియె. 


తాత్సర్యం: ఓ కృష్ణా! నీకు మా పట్ల దయ ఉంటే, యుడ్డాన్ని తప్పనిచ్చి, ధర్మానికి విరోధం లేకుండా ఉండే 
ఏదో ఒక ఉపాయాన్ని (మార్గం) చెప్పు’ అని చాలా జాలిగా ధర్మరాజన్నాడు. కృష్ణు డితడి మాటలు విని, అతన్ని 
ఊరడింపు మాటలతో బుజ్జగించి, ఈ విధంగా అన్నాడు. 


క =" సత్యప్రతిజ్ఞుడవు నీ । వత్యద్దుత బాహువీర్యు లనుజన్ములు దౌ 
ర్లత్యము గల్లునె? నీకు న । మాత్యు(డ నై యేను రాజ్యమహిమ నొనర్తున్‌. 282 


౧ 
ప్రతిపదార్థం: నీవు; సత్య(ప్రతిజ్ఞాడవు= సత్యమైన (ప్రతిజ్ఞ కలవాడివి; అనుజన్ములు= నీ తోబుట్టువులు; అతి+అద్భుత బాహు 
వీర్యులు= చాలా గొప్ప భుజబలం గలవారు; నీకున్‌= నీకు; దౌర్గత్యము= దుర్గతి (హీనత్వము); కల్లునె?= ఏర్పడునా?; ఏర్పడదనుట; 
ఏను= నేను (శ్రీకృష్ణుడు); అమాత్యు(డన్‌+ఐ= మంత్రిగా ఉండి; రాజ్యమహిమన్‌= నీ రాజ్యానికి ఐశ్వర్యాన్ని; ఒనర్తున్‌= 
కలిగించుతాను. 
తాత్సర్యం: ధర్మరాజా! నీవు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడివి, అంటే నీవు ప్రతిజ్ఞ చేశావంటే దాన్ని తప్పక నెరవేర్చేవాడివి. 
ఇక నీ తమ్ముళ్ళూ ఆశ్చర్యం కలిగించే బాహుబలంగలవారు. అటువంటి నికు (దుఃస్టితి) హీనదశ కలుగనేరదు. 
పైగా నేను మంత్రిగా ఉండి నీ రాజ్యానికి ఐశ్వర్యాన్ని సమకూరుస్తాను. 
క, వగవంగ నేటికి బార్డు(డు । దెగువకు( జొరకున్న భీష్ము ततत జూచి వెసం 

బగ ०६०८९०८ నన్నున్‌ । మగిడింపక చూచుచుండు మనుజాధీశా! 283 
ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= ఓ ప్రభూ ధర్మరాజా!; వగవ(గన్‌+ఏటికిన్‌= దుఃఖించడం ఎందుకు?; పార్టుడు= అర్జునుడు; 
తెగువకున్‌= సాహసానికి; చొరక+ఉన్నన్‌= దిగకుండా ఉంటే; భీష్మున్‌= భీష్ముడిని; తెగన్‌+చూచి= చంపి; వెసన్‌= వెంటనే; 
పగ= విరోధాన్ని; అడగించెదన్‌= పోగొడతాను; నన్నున్‌= కృష్ణుడగునన్ను; మగిడింపక= మరల్చకుండా; చూచుచుండుము. 
తాత్సర్యం: ధర్మజా ! దుఃఖ పడటమెందుకు? అర్జునుడు భీష్ముడిని చంపడానికి తెగించకపోతే నేనే భీష్ముడిని 
చంపి పగను పోగొడతాను. అర్జునుడు నన్ను వెనుకకు మరల్చకుండా చూడు. 


తే. సఖుడు సంబంధి శిష్యుండు సవ్యసాచి । నాకు, నతనికి నై యేను నరవరేణ్య! 
కూర్మిమై నిత్తు( గండలు గోసి యైన । నరయ నాతండు నాయెడ నట్టివా(డ. 284 


396 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నరవరేణ్య!= ఓ మానవశ్రేష్టుడా!; సవ్యసాచి= అర్జునుడు; నాకున్‌; సఖు(డు= చెలికాడు; సంబంధి= చుట్టం; 
శిష్యుండు; ఏను= నేను; అతనికిన్‌+ఐ= ఆతడికొరకై; కూర్మిమైన్‌= (ప్రేమతో; కండలుకోసి+ఐనన్‌= నా శరీరంలోని కండలు 
కోసి అయినా; ఇత్తున్‌; అరయన్‌= చూడగా; ఆతండున్‌= ఆ అర్జునుడుకూడా; నా+ఎడన్‌= నా విషయంలో; అట్టివాడు+అ= 
అట్టివాడే. 

తాత్సర్యం: ఓ ధర్మరాజా! నాకు అర్జునుడు - స్నేహితుడు, సంబంధి (మా సోదరి సుభద్రకు భర్త) అంతేకాదు. 
నాకు శిష్యుడు కూడా. అతని మేలు కోసం సంతోషంతో నా శరీరంలోని కండలైనా కోసి ఇస్తాను. ఆలోచించి 
చూడగా అర్జునుడు కూడా నాపట్ల అంత(పేమకలవాడే. మా ఇద్దరి కలయిక అంత దృఢమైనది. 


వ. ఉపష్లావ్యంబున నతండు సంజయుతో నాడినబలుమాటలకు, నులూకుండు వచ్చినప్ప డతని పలుకులం 
బుట్టిన బెట్టిదంపుందనంబునకుం దగినయంత నాకుం జేయవలయు నేను నీ రెండెడలం బెక్కులు వలికినవా(డ 
మా కిరువురకు నొండొరువుల పలుకులు పరిపాలించుట సమయంబయి యుండు ననిన 
వసుదేవనందనునకు ధర్మనందనుం డి ట్లనియె. 285 

ప్రతిపదార్థం: ఉపప్పావ్యంబునన్‌; ఇతండు= అర్జునుడు; సంజయుతోన్‌; ఆడిన= పలికిన; బలుమాటలకున్‌= పెద్దమాటలకు; 

ఉలూకుండు; వచ్చిన+అప్పుడు= వచ్చిన సమయంలో; అతని పలుకులన్‌= అతడి మాటలవల్ల; పుట్టిన= కలిగిన; బెట్టిదము+తనంబునకున్‌= 
క్రూరత్వానికి; తగిన+అంత; నాకున్‌+చేయవలయున్‌= నేను చేయవలసివుంది; ఏనున్‌= నేను(కృష్ణుడు)కూడా; ఈ రెండు+ఎడలన్‌= 

ఈ రెండు చోట్ల; పెక్కులు= చాలా చాలా; పలికినవా(డన్‌= మాట్లాడాను; ఒండు+ఒరుల; ఒకరొకరియొక్క; పలుకులు= మాటలు; 

పరిపాలించుట= నెరవేర్చుట; మాకున్‌+ఇరువురకున్‌= మా ఇద్దరికి; సమయంబు+అయి+ఉండున్‌= ఒడంబడికగా ఉన్నది; అనినన్‌; 

ధర్మనందనుండు; వసుదేవనందనునకున్‌= వసుదేవుడి కొడుకు - కృష్ణుడికి; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: ఉపప్పావ్యంలో అర్జునుడు సంజయుడితో అన్న మాటలకు, ఉలూకుడు వచ్చిన సమయంలో అతడి 
మాటల వల్ల ఏర్పడ్డ (క్రూరత్వానికి తగినట్లుగా నేను కూడా చేయవలసి ఉన్నది. ఈ రెండు సందర్భాలలో నేను 
కూడా హెచ్చులు పలికాను. మా ఇద్దరిలో, ఒకరి మాటలను మరొకరు నెరవేర్చడమనేది మా ఇద్దరి कषः అనగా 
విని, ధర్మరాజు కృష్ణుడితో ఇట్టా అన్నాడు. 
విశేషం: ఉలూకుడు: ఇతడు భారత యోధుడు. శకుని యొక్క కొడుకు. “ఆహూయోపహ్వారే రాజన్నులూక మిదనుబవీత్‌ । 
ఉలూక గచ్చకౌరన్య పాండవాన్‌ సహసోనుకాన్‌” ॥ (మహాభారతం) 
క. “కయ్యము సేయక తగు సా। హాయ్యము సేయ(గలవా(డ నని పలికితి ని 

న్ని య్యెడ నే బొంకింతునె? । దయ్యము నా కేల యిట్టి దైన్యము దెచ్చెన్‌? 286 
ప్రతిపదార్థం: కయ్యము= యుద్దం; చేయక; తగు= తగినట్టి; సాహాయ్యమున్‌= సహాయాన్ని; చేయన్‌+కలవా(డన్‌+అని= చేస్తానని; 
పలికితి(వి)= చెప్పావు; నిన్నున్‌= అట్టా చెప్పినట్టి నిన్నున్‌; ఈ+ఎడన్‌= ఈ పట్టులో; ఏన్‌= నేను (ధర్మరాజు); బొంకింతున్‌+ఎ?= 
అబద్దమాడించగలనా?; దయ్యము= విధి; నాకున్‌= ధర్మరాజగు నాకు; ఇట్టి దైన్యమున్‌= ఈలాంటి హీనస్థితిని; ఏల తెచ్చెన్‌?= 
ఎందుకు తెచ్చి పెట్టింది? 
తాత్సర్యం: 'ఓ కృష్ణా! నీవు యుద్దం చేయకుండా ఉండి, తగు సహాయంచేస్తానని అన్నావుకదా! ఈ కష్టసమయంలో 
నిన్ను అబద్దాలాడే వాడినిగా నేనెట్లా చేయను? నీవు యుద్దం చేస్తే నా కోసం నీవు అబద్దాలాడే వాడవవుతావు 
కదా! దైవం నాకు ఇంతగా సంకటమైన స్థితిని తెచ్చిపెట్టింది కదా! 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 397 


వ. నాకు దేవవ్రతునకు నొక్క సమయంబు గల దమ్మహాత్ముండు కౌరవులకు నయి కయ్యంబు సేయుటకును, 
నాకు హితం బగు కార్యంబు బుద్దిం దలకొనుటకుం బూనినవా( డతండు రాజ్యం బొసంగు నని పలికి 
సళేదంబుగా ని ట్లనియె. 287 


ప్రతిపదార్థం: నాకున్‌= ధర్మరాజైన నాకు; దేవవ్రతునకున్‌= భీష్ముడికిని; ఒక్క సమయంబు+కలదు= ఒక ఒడంబడిక ఉన్నది; 
ఆ+మహాత్ముండు; కౌరవులకున్‌+అయి= కౌరవులకొరకు; కయ్యంబున్‌= యుద్దాన్ని; చేయుటకును= చేయడానికి; నాకున్‌; 
హితంబు+అగు= మంచిదైనట్టి; కార్యంబు= పనిని; బుద్దిన్‌=బుద్దియందు; తలకొనుటకున్‌= కలిగియుండుటకు; పూనినవా(డు= 
పూనుకొన్నవాడు; అతండు= ఆ భీష్ముడు; రాజ్యంబున్‌= రాజ్యాన్ని; ఒసంగున్‌= ఇచ్చును; అని; పలికి; సఖేదంబు+గాన్‌= దుఃఖంతో 
కూడుకొన్నవాడై; ఇట్ల్టు+-అనియెన్‌= ఇలాగన్నాడు. 
తాత్సర్యం: నాకున్నూ, భీష్ముడికీ ఒక ఒడంబడిక ఉన్నది. అదేమంటే, అతడు కౌరవుల పక్షంలో ఉండి యుద్దం 
చేస్తాడు. నాకు మంచి కలిగించే ఆలోచన కలిగియుంటాడు. కాబట్టి రాజ్యం నాకు దక్కే ఉపాయం చెప్పుతాడు.” 
అని ధర్మరాజు అని, దుఃఖంతో మరలా ఇట్లా అన్నాడు: 
విశేషం : దేవవ్రతుడు - దేవుని యొక్క వ్రతంవంటి (వ్రతం గలవాడు. అనగా స్థిరమైన ప్రతిజ్ఞ కలవాడు. 'చిత్రాంగదం తతో 
రాజ్యే స్థాఫయామాస వీర్యవాన్‌ । స్వయం న కృతవాన్‌ రాజ్యం తస్మాద్దేనవ్రతో7భవత్‌ ॥ దేవీ భాగవతే (1 - 20 - 16) 
ఆ. ‘అకట! తండ్రి సచ్చినంతనుండియు మమ్ము । నరసి ప్రోచినట్టి యను(గు6 దాత 

జంప మది దలంచుతెంపు సూచితె? రాజ । ధర్మ మింత క్రూరకర్మమగునె?' 288 
ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; తం(డ్రి= తండ్రియైన పాండురాజు; చచ్చిన+అంతన్‌+ఉండియున్‌= చచ్చిపోయింది మొదలు; 
మమ్మున్‌= పాండురాజు కొడుకులమైన మమ్ములను; అరసి= విచారించి, (చూచి); (పోచిన; అట్టి= కాపాడినట్టి; అను(గు= 
ప్రియమైన; తాతన్‌= తాతగారిని; చంపన్‌= చంపటానికి; మదిన్‌= మనస్సులో; తలంచుతెంపు= తలచే తెగువ; చూచితే?= 
(लन); చూచావా?; రాజధర్మము= క్షత్రియులయొక్క ధర్మం; ఇంత= ఇంతగా; (క్రూరకర్మము= భయంకరమైన పని; 
అగునె?= అగునా? 
తాత్సర్యం: అయ్యయ్యో! తం(డ్రి చనిపోయింది మొదలు మమ్ములను ఎంతో గారాబంగా చూచుకొంటూ 
వచ్చినవాడు, మాకు చాలా పియమైనవాడు, అయిన తాతగారినే చంపాలనే తలంపు మనస్సులో పుట్టడం - చూశావా? 
రాజధర్మం ఇంత ఘోరమైనదా? 


వ. అనవుడు. 289 
ప్రతిపదార్థం: అనవుడు(న్‌)= అని చెప్పగానే. 
తాత్సర్యం: ధర్మరాజు ఈ విధంగా కృష్ణుడితో చెప్పగానే (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. విని మురాంతకు( డిత(డు శాంతనవుకడకు । నరుగ( జూచినవా( డని యాత 568९6 
క్రమ్మటింగ 'నేతెంచెదు గాక!’ యనిన । యన్నదీసూనుతొంటి వాక్యములు దలచి. 290 


ప్రతిపదార్థం: ముర+అంతకు(డు= మురుడనే రాక్షసుడిని చంపిన శ్రీకృష్ణుడు; విని= ధర్మరాజు మాటలు ఆలకించి; ఇత(డు= 
ఈ ధర్మరాజు; శాంతనవు కడకున్‌= భీష్ముడి దగ్గరికి; అరుగన్‌= వెళ్ళడానికి; చూచినవా(డు+అని= యత్తిస్తున్నాడని; ఆత్మన్‌= 


398 శ్రీనుదాంధ్ర మహాభారతము 


మనస్సులో; त= తెలుసుకొని; క్రమ్మణంగన్‌= మరల తిరిగివచ్చుటకు; ఏతెంచెదుగాక!= వచ్చెదవులెమ్ము!; అనినన్‌= అంటూ; 
ఆ+నదీసూను= ఆ భీష్ముడియొక్క; తొంటి వాక్యములు= మొదట అన్న మాటల్ని; తలణి= జ్ఞప్తికి తెచ్చికొని. 
తాత్సర్యం: కృష్ణుడు ధర్మరాజన్న మాటలు విన్నాడు. ఇతడు భీష్ముడి దగ్గరకు పోవాలని ఉన్నాడని మనస్సులో 
(గ్రహించాడు. తరువాత వచ్చెదవుగాక అని భీష్ముడు యుద్ద ప్రారంభానికి ముందు ధర్మజునితో అనిన వాక్యాలు 
జ్ఞపికి తెచ్చుకొని (తరువాతి పద్యంతో అన్వయం) 
వ. అజాతశత్రున కిట్లనియె. 291 
ప్రతిపదార్థం: అజాత శత్రునకున్‌ ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ చెప్పబోయే విధంగా అన్నాడు. 
విశేషం: అజాతశత్రుడు(వు) - పుట్టని శత్రువులు కలవాడు - ధర్మరాజు (ఇతడికి శత్రువులే లేరన్నమాట.) 

ధర్మరాజు రహస్యప్రకారంబున భీష్మునియొద్దకు( బోవుట (సం. 6-103-50) 


©. నీ తలంపు లెస్స నీవు మున్ననినట్ల । కాక २४८४८ డలుక గదిరిపోర 

జక్క జూచెనేని శత్రువుల్‌ వొలియరె? । యిప్పుడతని పాలికే(గు మధిప! 292 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; నీ తలంపు= నీ యొక్క ఆలోచన; లెస్స= మంచిది; నీవు= ధర్మరాజు; మున్ను= ముందు; 
అనిన+అట్టు-అ+కాక= నీవు అన్నట్లే; భీష్ము(డు = భీష్మాచార్యుడు; అలుక= కోపం; కదిరి= విజృంభించి; పోరన్‌= యుద్దంలో; 
చక్కన్‌+చూచెన్‌+ఏని= చంపదలచుకుంటే; శృత్రువుల్‌= విరోధులు; పొలియరె?= చావరా?; ఇప్పుడు; అతని పాలికిన్‌= ఆ భీష్ముడి 
దగ్గరకు; ఏగుము= పొమ్ము. 
తాత్సర్యం: £, ధర్మరాజా! భీష్ముడి వద్దకు వెళ్ళాలనే నీ ఆలోచన చాలామంచిది. భీష్ముడు కౌరవుల వైపు ఉండి, 
యుద్దం చేస్తాడని, మనస్సులో మీ హితాన్ని కోరుతూ మంచి కలిగించడానికి పూనుకొని ఉంటాడని, అతడు నీకు 
రాజ్యం చెందేట్టు చేస్తాడని - అన్నావు కదా! అట్టా కాకపోతే, అతడనుకుంటే శృత్రులనందరినీ చంపివేయగలడు. 
కాబట్టి నీవు ఇప్పుడు అతనివద్దకు వెళ్ళటం చాలా మంచిది. 


సీ. నీవు ८665 నిజవధోపాయం బవశ్యంబు( జెప్పు దేవవ్రతుండు 
మనము రహస్యవర్తనమున నందటిమును జని య మృహాత్మునకు భక్తి 
5८८6 తెల్లంబుగ హితకార్యగతి వినయంబుమై( బ్రార్థించి యడిగి యతని 
సదయమంత్రోపదేశంబున నెగడుద' మని యిట్లు హరి నిశ్చయంబు సేయ 


ఆ. నయ్యజాతశత్రు( డనుజులు నత(డును । దాను సౌమ్యవేషధరణమొప్ప 

నతినిగూఢ వృత్తి నాపగాసుతుమంది । రమున కరిగి సముచితముగ జొచ్చి. 293 
ప్రతిపదార్థం: నీవు= ధర్మరాజైనట్టి నీవు; తన్నున్‌= ఆ భీష్ముడిని; అడిగిన(న్‌)= అడిగితే; దేవవ్రతుండు= భీష్ముడు; 
నిజవధ+ఉపాయంబున్‌= తన మరణానికి ఉపాయాన్ని; అవశ్యంబున్‌= తప్పకుండా; చెప్పున్‌= చెప్తాడు; మనము; మనమందరం; 
రహస్య వర్తనమునన్‌= చాటుగా; చని= అతడివద్దకుపోయి; ఆ+మహాత్మునకున్‌= ఆ మహానుభావుడికి; భక్తిన్‌= భక్తితో; ठत 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 399 


నమస్కరించి; తెల్లంబుగన్‌= స్పష్టంగా; హితకార్యగతిన్‌= మేలు గల్లించు కార్యవిధానమును; వినయంబుమైన్‌= వినయంతో; 
ప్రార్థించి; అడిగి; అతని= ఆ భీష్ముడియొక్క; సదయమం(త్ర+ఉపదేశంబునన్‌= దయతో కూడిన రహస్యమైన హితవచనంతో; 
నెగడుదము+అని= వృద్ది పొందుదామని; ఇట్లు; నిశ్చయంబు= నిర్ణయాన్ని; చేయన్‌= చేయగా; అత(డునున్‌; ఆ+అజాతశత్రు(డున్‌= 
ఆ ధర్మరాజు; అనుజులున్‌= తమ్ములు; తాను= కృష్ణుడు; సౌమ్యవేషధరణము= సాధారణమైన వ(స్రాదులు ధరించుట; ఒప్పన్‌= 
తగియుండగా; అతి నిగూఢమైన వృత్తిన్‌= అతి రహస్యమైన రీతిలో; ఆపగాసుతుమందిరమునకున్‌= భీష్ముడి భవనానికి; అరిగి= 
వెళ్ళి; సమ్‌+ఉచితముగన్‌= చక్కగా, తగిన రీతిగా; చొచ్చి= లోనికి వెళ్ళి. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! నీవు ఆ భీష్ముడిని తన వధకు ఉపాయమేమిటో అడిగితే అతడు నీకు తప్పకుండా చెప్పుతాడు. 
మన మందరం కలిసి, ఎవ్వరికి తెలియకుండా ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆ మహాత్ముడికి భక్తితో దండాలు పెట్టాలి. 
మనకు మేలు కలిగే కార్యవిధానాన్ని బాగా మనకు తెలియజెప్పవలెనని ఆయనను వేడికొని అడగాలి. అప్పు డతడు 
దయగలవాడై, మనకు మేలు కలిగించే ఉపాయాన్ని చెప్పగలడు. ఆయన ఉపదేశంతో పెంపొందెదము” అని కృష్ణుడు 
నిశ్ళయించగా, ధర్మరాజు, అతడి తమ్ములు, తాను (కృష్ణుడు) ఆర్భాటం లేకుండా, సాధారణమైన వస్ర్తాలు, అలంకారాలు 
ధరించి, ఎవరికంటా పడకుండా రహస్యంగా భీష్ముడి భవనానికి వెళ్ళి, తగిన రీతిగా వినయంగా లోపలికి (ప్రవేశించారు. 


వ. అతనిం గాంచి యధికభక్తిం బ్రస్తవనపూర్వకంబుగా( దత్స్వాదంబులకుం బ్రణమిల్లిన నతం డత్యాదరంబున 
బేరుపేర వారలందటిసేమంబు లడిగి యి ట్లనియె. 294 


ప్రతిపదార్థం: అతనిన్‌= ఆ భీష్ముడిని; కాంచి= చూచి; అధికభక్తిన్‌= మిక్కుటమగు భక్తితో; ప్రస్తవన పూర్వకంబుగాన్‌= పొగడ్త 
ముందు కలుగునట్టుగా; తద్‌+పాదంబులకున్‌= ఆయన పాదాలకు; ప్రణమిల్లినన్‌= నమస్కారం చేయగా; అతండు= ఆ భీష్ముడు; 
అతి+ఆదరంబునన్‌= మిక్కిలి ఆదరణతో; పేరు+పేరన్‌= పేరుపేరునా; వారల+అందణ= వారందరియొక్క; సేమంబులు= 
క్లేమాలను; అడిగి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: కృష్ణుడూ, పాండవులూ ఆ భీష్ముడిని చూచి చాలా భక్తితో పొగడుతూ, ఆతడి పాదాలకు దండాలు 
పెట్టారు. భీష్ముడు చాలా ఆప్యాయంగా వారందరినీ ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పిలిచి, పలుకరించి, వారి క్షేమాలను 
గూర్చి అడిగి, ఇట్లా అన్నాడు: 


క “ఇచ్చటికి మీర లందటు । వచ్చిన పనియేమి? యేది వలసిన నడుగుం 
డిచ్చెద దుష్కరమైనను । జెచ్చెరం దలకొని ఘటింప( జేసిదం బ్రీతిన్‌.' 295 


ప్రతిపదార్థం: ఇచ్చటికిన్‌= ఈ నా ఉన్న చోటికి; మీరలు+అందటున్‌; కృష్ణుడు, పాండవులు అగు మీరు యావన్నందిన్నీ; వచ్చిన 
పని+ఏమి?; ఏది వలసినన్‌= ఏది కావలసి ఉంటే అట్టిదానిని; అడుగుండు= కోరండి; ఇచ్చెదన్‌= ఇస్తాను; దుష్కరము+ ఐననున్‌= 
చేయరాని పని అయినా గూడా; చెచ్చెరన్‌= త్వరగా; తలకొని= ప్రయత్నించి; €= ప్రీతితో; ఘటింపన్‌+చేసెదన్‌= కలిగేటట్టు 
చేస్తాను. 

తాత్సర్యం: 'మీరందరూ కలిసి ఇక్కడికి నేనుండే చోటికి ఏం పనిమీద వచ్చారో, మీకేం కావాలో అడగండి - 
ఇస్తాను. అదెంత కష్టసాధ్యమైన పనైనా సరే - ప్రేమతో యత్నించియెనా మీకా పని నెరవేరేటట్టుగా చేస్తాను. 


వ. అని తెలివొందిన మొగంబుతో నడిగిన దీనాననుం డగుచు ధర్మసూనుం డతని కిట్లనియె. 296 


400 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని= పై చెప్పినరీతిగా; తెలివి+ఒందిన మొగంబుతోన్‌= ప్రసన్నమైనముఖంతో; అడిగినన్‌; ధర్మసూనుండు= ధర్మరాజు; 
దీన+ఆననుండు+అగుచున్‌= దీనత్వంతో కూడిన ముఖం గలవాడౌతూ; అతనికిన్‌= ఆ భీష్ముడికి; ఇట్లు! అనియెన్‌. 
తాత్సర్యం: 'మీకేం కావాలన్నా ఇస్తా'నని భీష్ముడు నవ్వు ముఖంతో వాళ్ళని అడిగాడు. అప్పుడు ధర్మరాజు 
ముఖం చిన్నబుచ్చుకొని భీష్ముడితో ఇలా అన్నాడు. 
క _“మాకెమ్మెయి సామ్రాజ్యము । సేకుటు నెబ్బంగి బహుళసేనోత్సాద 

వ్యాకులత రాక తక్కుం । జేకొని యత్తెఐిగు కరుణ జెప్ప(గ 5९०5095." 297 
ప్రతిపదార్థం: మాకున్‌= పాండవులైనట్టి మాకు; ఏ+మెయిన్‌= ఏ విధంచేత; సామ్రాజ్యము= సార్వభౌమత్య్వము; చేకుణున్‌= 
కలుగునో; ఏ+భంగిన్‌= ఏ విధంచేతనైతే; బహుళ= అధికమైన; సేనా= సైన్యంయొక్క; ఉత్సాద= నాశముచేనైన; వ్యాకులత= 
కలవరపాటు; రాక= రాకుండా; తక్కున్‌= తప్పిపోవునో; చేకొని= ఆదరించి; ఆ+తెణ(గు= ఆ మార్గాన్ని; కరుణన్‌= దయతో; 
చెప్ప(గన్‌ వలయున్‌= చెప్పాలి. 
తాత్సర్యం: 'మాకు ఏ విధంగా సామ్రాజ్యం వస్తుందో, ఏ మాదిరి, ఎక్కువ సేన నాశమైనదనే వ్యాకులత(కలవరపాటు) 
లేకుండా పోతుందో అట్టి ఉపాయాన్ని ఆదరభావంతో, దయతో మాకు సెలవీయుమని కోరాడు ధర్మరాజు. 
క  అనవుడు'నే౭ कत्त మీ । కనఘా! సైన్యక్షయంబు నగు సామ్రాజ్యం 

బును గానేరదు గావున । నను నిర్ణింపంగ శోభనము లెల్ల నగున్‌.' 298 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; అనఘా!= పాపములేని ధర్మజా!; ఏన్‌= నేను(భీష్ముడు); उतत యుద్దం 
చేస్తూండగా; మీకున్‌= పాండవులైన మీకు; సైన్యక్షయంబున్‌= సేనయొక్క నాశమున్నూ; అగున్‌= కలుగును; సామ్రాజ్యంబునున్‌= 
సామ్రాజ్యంకూడా; కానేరదు= ప్రాప్తించదు; కావునన్‌= కాబట్టి; ననున్‌= భీష్ముడనగు నన్ను; నిర్ణింపంగన్‌= జయిస్తే; ఎల్లన్‌= 
సకల విధాలైన; శోభనములు= శుభములు(మేళ్ళు); అగున్‌= కలుగును. 
తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! నేను యుద్దం చేస్తూండేదాకా మీకు, సైన్యం నాశనం కాక తప్పుదు. మరి సామ్రాజ్యం 
కూడా మీకు దక్కదు. కాబట్టి నన్ను జయిస్తే మీకు అన్నివిధాల శుభాలు సైన్యం (బ్రతకడం, సామ్రాజ్యం ప్రాప్రించడం 
జరుగుతుంది.” 
విశేషం: భీష్ముడు, ధర్మజుడిని, అనఘా!” అనటంలో అతడిపై అంతరంగంలో గల అభిమానం బాగా తేటతెల్లమౌతున్నది. 
వ. అని పలికిన శాంతనవునకుం గౌంతేయాగ్రజుం డి ట్లనియె. 299 
ప్రతిపదార్థం: అని పలికిన= అని చెప్పిన; శాంతనవునకున్‌= భీష్ముడితో; కౌంతేయ+అగ్రజూండు= కుంతీపుత్రులలో మొదటివాడైన 
ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: అని పలుకగగా, కుంతీపుత్రులలో మొదటివాడైన ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు: 
ఉ. =" रर మూసికొని చేతిత్రిశూలము డా(చి లీలమై 

వచ్చిన రుద్రుచందమున వ్రాలుదు వీ వనిలోన నోర్వ(గా 

వచ్చునె నిన్ను నెట్టి మగవారికి? నీకృప నాశ్రయింప(గా 

వచ్చితి మెవ్విధిన్‌ గెలువవచ్చు మహాత్మ! 65०९००८ జెప్పవే?' 300 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 401 


ప్రతిపదార్థం: మహాత్మ!= ఓ మహాత్ముడా!; చిచ్చజ+కన్ను= అగ్నిమయమైన మూడో నే(త్రాన్ని; మూసికొని; చేతి త్రిశూలమున్‌= 
చేతనుండే (త్రిశూలాన్ని; कव्य దాచిపెట్టి; లీలమైన్‌= విలాసంగా; వచ్చిన= యుద్దానికి వచ్చినట్టి; రుద్రుచందమునన్‌= ఈశ్యరుడి 
మాదిరిగా; ఈవు= నీవు, వ్రాలుదువు= యుద్దంలోకి దిగుతావు; అని లోనన్‌= యుద్దంలో; నిన్నున్‌= భీష్ముడవైన నిన్ను; 
ఎట్టిమగవారికిన్‌= ఎంతటి శూరులకైనా; ఓర్వ(గాన్‌+వచ్చునె?= ఎదిరించడానికి సాధ్యమా?; నీ కృపన్‌= నీ దయను; 
ఆడశ్రయింప(ాన్‌= ఆ(శ్రయించటానికి; వచ్చి తిమి= వచ్చాము; ఏ+విధిన్‌= ఏ విధంగా; గెలువన్‌వచ్చున్‌; ఎటుంగన్‌= తెలిసేవిధంగా; 
చెప్పవు+ఏ= చెప్పుము. 

తాత్సర్యం: £. మహానుభావా, భీష్మా! మూడో కన్ను మూసికొని, చేతిలో ఉండే (త్రిశూలాన్ని దాచిపెట్టి, విలాసంగా 
యుద్దం చేయటానికి వచ్చిన ఈశ్వరుడి మాదిరి నీవు యుద్దానికి దిగితే, ఎంత ధీరుడైనా, శూరుడైనా 
నిన్నెదిరించగలడా? మేము నీ దయకు పా(త్రులం కావటానికే వచ్చాము. నిన్ను ఏ విధంగానైతే గెల్వవచ్చునో - 
మాకు తెలియచెప్పాలి.' 


విశేషం: అలం: ఉపమ. 
క. అనుటయునిట్లను గంగా। తనయుడు 'నీ చెప్పినట్ల తథ్యం బది న 
న్ననిమిషులు గెలుతు రే? చే । ధనువుండ(గ వినుము తద్విధము దేటవడన్‌. 301 
ప్రతిపదార్థం: అనుటయున్‌= ధర్మరాజు పైవిధంగా అనగా; గంగాతనయు(డు= భీష్ముడు; ఇట్టు+అనున్‌; నీచెప్పిన+అట్ల= 
నీవు చెప్పిన విధంగానే; అది= ఆ మాట; తథ్యంబు= నిజము; చే ధనువుండణగన్‌= చేతిలో ధనుస్సు ఉండగా; నన్నున్‌= 
నన్ను(భీష్ముడిని); అనిమిషులు= దేవతలు; గెలుతురు+ఏ?= గెలుస్తారా?; తద్‌+విధమున్‌= నన్ను గెలిచే రీతిని; తేటపడన్‌= బాగా 
తెలిసేట్టుగా; వినుము= ఆలకింపుము. 
తాత్సర్యం: ధర్మరాజు అడిగినదానికి భీష్ముడు ఇట్లా అన్నాడు: ధర్మజా! నీవన్నమాట నిజమే. నా చేతిలో ధనుస్సు 
ఉన్నంతసేపు నన్ను దేవతలు కూడా జయించలేరు సుమా! నా వధోపాయం చెప్తాను. బాగా తెలిసికొనుము. 
తే.  ఇట్టివాని(గ నన్ను మీరెలి(గి యిచటి । కిందటును వచ్చి యక్కటా! యిట్టు లడుగ 
8००८ బ్రియమైన కార్యంబు మెయికొనంగ(। గనుట కంటెను సుకృతంబు గలదె నాకు? 302 
ప్రతిపదార్థం: నన్నున్‌= భీష్ముడగు నన్ను; ఇట్టివాని(గన్‌= ఇంతగొప్పవీరునిగా; మీరు= పాండవాదులైన మీరు; ఎటీ(గి= తెలిసికొని; 
ఇచటికిన్‌= నేనుండే ఈ చోటికి; ఇందణును= ఇంతమందికూడా; వచ్చి= వచ్చి; అక్కటా!; ఇట్టులు= ఇంత దీనంగా; అడుగన్‌= 
ప్రార్థిస్తూంటే; మీకున్‌= కృష్ణుడు; పాండవులు అగుమీకు; ప్రియము+ఐన= ఇష్టమైన; కార్యంబున్‌= పనిని; మెయికొనంగన్‌= 
సమ్మతమయ్యేటట్టు; కనుటకంటెను= తెలిసికొనటంకంటె; నాకున్‌= నాకు; సుకృతంబు= పుణ్యము; కలదె?= కలదా? 
తాత్సర్యం: మీరందరు నన్నింత గొప్పవాడుగా అనుకొని, నా దగ్గరికి వచ్చి, అయ్యో పాపం - ఎంతో దీనంగా 
బతిమాలుతుంటే, మీకు ఇష్టమైన కార్యాన్ని, అందరికి సమ్మతంగా వుండేదాన్ని తెలుసుకొని మీకు చెప్పటానికంటే 
మించిన పుణ్యం నాకేముంటుంది? (ఉండదని భావం.) 
వ. ఏనాయుధవ్యాపారంబువలన నుదాసీనత్వంబు నొందిన నన్ను జయింప సమకూరు జోడు వుచ్చినవానిని, 
గైదువు బెట్టినవానిని, సిడంబు డించినవానిని, నంగనను, నంగనాపూర్వుని, నంగనాభిధానుని( దలచీర 
వీడినవానిని, భ్రాతృహీనుని, నపుత్రకునిం గని యేటు( బోటు దక్కి సమరంబు సేయ మానుదు. మటియు 


402 శ్రీనుదాంధ్ర మహాభారతము 


నొక్క వ్రతంబు పూనినవా(డం బుట్టి నప్పుడు లేక నడుమ దైవం బిచ్చిన పురుషత్వంబు గలవానితోడ 
గయ్యంబు సేయం గావున మీకు నొక్కయుపాయంబు సెప్పెద. ద్రుపదు నపత్యం బైన శిఖండి యట్టివాడగుట 
మీరెటుంగు దుర కాదె? విశేషించి ముందటి పుట్టువున నంగన యగుట వాని కెదు రేయకుండుదు 
నర్జునుండు వానిం బురస్మరించుకొని వచ్చి యే నేయుట మానినయెడ నొప్పించి పడవైచునది. పదంపడి 
బంధుమిత్తు లగు థార్తరాష్ట్రల గెలుచుట సుకరం బగునిది నాపను పేను బనిచి నట్ల చేయుం డని 
సహృదయంబుగా( జెప్పిన నట్లు దేవవ్రతుచేత ననుజ్ఞాతు లై వార లతనికి నమస్కరించి వీడ్కొని విడిదలకుం 
బోవుచున్న సమయంబున బీభత్సుండు. 303 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఆయుధవ్యాపారంబు వలనన్‌= ఆయుధాలు ప్రయోగించే పని నుండి; ఉదాసీనత్వంబున్‌= ఉపేక్షా 
భావాన్ని; ఒందినన్‌; పొందినప్పుడున్ను; నన్నున్‌= భీష్యుడగు నన్ను; జయింపన్‌ సమకూరున్‌= జయించడం సిద్దిస్తుంది; జోడు+ 
పుచ్చిన వానినిన్‌= కవచం తీసివేసినవాడిని; కైదువున్‌ పెట్టిన వానినిన్‌= ఆయుధాన్ని దిగువపెట్టేసినవాడిని; సిడంబున్‌= ధ్వజాన్ని; 
డించినవానినిన్‌= కిందికి దించినవాడిని; అంగననున్‌= ఆడుదానిని; అంగనా పూర్వునిన్‌= ముందు అంగన ఐనవానిని; అంగనా+ 
అభిదానునిన్‌= ఆడదాని పేరుగలవాడిని; తలచీర వీడినవానిని= తలపాగా వీడిపోయినవాడిని; భ్రాతృహీనునిన్‌= అన్నదమ్ములు 
లేనివాడిని; అపు త్రకునిన్‌= బిడ్డలు లేనివాడిని; కని= చూచి; ఏటున్‌= బాణ ప్రయోగాన్ని; పోటున్‌= పొడవటాన్ని; తక్కి= మాని; 
సమరంబు= యుద్దం; సేయమానుదున్‌= చేయడం మానివేస్తాను; మటియున్‌= ఇంకా కూడా; ఒక్క (వ్రతంబున్‌= ఒక నియమాన్ని; 
పూనిన వా(డన్‌= కలిగి ఉన్నాను; పుట్టిన+అప్పుడు= పుట్టిన సమయంలో; లేక= లేకుండా; నడుమన్‌= మధ్యకాలంలో; దైవంబు= 
దేవుడు; ఇచ్చిన= ఇచ్చినట్టి; పురుషత్వంబున్‌= మగతనాన్ని; కలిగినవానితోడన్‌= పొందినట్టివాడితోకూడా; కయ్యంబున్‌=యుద్దాన్ని; 
చేయన్‌= చేయను; కావున; మీకున్‌; ఒక్క; ఉపాయంబున్‌; చెప్పెదన్‌=చెప్తాను; (ద్రుపదు+అపత్యంబు+ఐన= (ద్రుపదుని కొడుకై 
నట్టి; శిఖండి; అట్టివాడు; అగుటన్‌= కావటాన్ని; మీరు= పాండవులు; ఎణుంగుదురు+అ+కాదు+ఎ?= తెలిసికొన్నవారే కదా!; 
విశేషించి= మీదు మిక్కిలి;ముందటి పుట్టువునన్‌= కడచిపోయిన జన్మలో, అంగన+అగుటన్‌= ఆడుది కాబట్టి; వానికిన్‌+ ఎదురు+ 
ఏయక+ఉండుదున్‌= వాడికి ఎదురుగా బాణాలు వేయను; అర్జునుండు; వానిన్‌= ఆ శిఖండిని; పురస్కరించుకొనివచ్చి= ముందు 
పెట్టుకొనివచ్చి; ఏన్‌= నేను; ఏయుటన్‌= బాణాలు ప్రయోగించడాన్ని;మానిన+ఎడన్‌= మానుకొన్న వేళలో; నొప్పించి= బాధ కల్గించి; 
పడన్‌ వైచునది= నన్ను పడగొట్టవలెను; పదంపడి= అటుపైన; బంధుమి(త్రులు+అగు= చుట్టాలు, స్నేహితులు అయినట్టి; ధార్త 
రాష్ట్రులన్‌= ధృతరాష్ట్రుడి కొడుకులను; గెలుచుట; సుకరంబు+అగున్‌= సులభమౌతుంది; ఇది నా పనుపు= నాయొక్క ఉత్తరువు; 
నేను పనిచిన+అట్టు+అ= నేను ఉత్తరువు చేసిన విధంగానే; చేయుండు; అని+సహృదయంబు+కాన్‌= మనస్ఫూర్తిగా; చెప్పినన్‌; 
అట్టు; దేవవ్రతుచేతన్‌= భీష్ముడిచేత; అనుజ్ఞాతులు+ఐ= ఆజ్ఞాపించబడినవారై; వారలు= ఆ ధర్మరాజాదులు; ఆతనికి(న్‌)=ఆ 
భీష్ముడికి; నమస్కరించి; వీడ్కొని= పోయి వచ్చెదమని చెప్పి; విడిదలకున్‌= తమ నివాసాలకు; పోవుచున్న సమయంబునన్‌=వెళ్ళే 
సమయంలో; బీభత్సుండు= అర్జునుడు. 


తాత్సర్యం: నేను ఆయుధం పట్టకుండా ఉండే సమయంలో నన్ను జయించవచ్చును. కవచంలేనివాడిని, ఆయుధం 
క్రిందపడవేసిన వాడిని, ధ్వజాన్ని (క్రిందికి దించినవాడిని, ఆడదాన్ని, పూర్వం ఆడది అయినవాడిని, 
ఆడదానిపేరుగలవాడిని, తలపాగా ఊడిపోయినవాడిని, అన్నదమ్ములు లేనివాడిని, బిడ్డలు లేనివాడిని - బాణాలతో 
కొట్టను. ఆయుధాలతో పొడువను. అట్లాంటివారితో యుద్దం చేయను. మరొక వ్రతం కూడా నాకున్నది. 
అదేమిటంటే పుట్టినప్పుడు మగతనం లేకుండా మధ్యలో దైవంచేత మగతనం పొందినవాడితో కూడా యుద్దం 
చేయను. కాబట్టి మీకో ఉపాయం చెపుతాను. (ద్రుపదుడి కొడుకు శిఖండి అట్లాంటి వాడనే సంగతి మీకు కూడా 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 403 


తెలియునుకదా! పైపెచ్చు - వాడు గడచిన జన్మలో ఆడుది కాబట్టి, వాడిని ముందు పెట్టుకొని అర్జునుడు వచ్చి, 
నేను బాణాలు వేయడం చాలించినప్పుడు నన్ను బాధించి పడవేయాలి. అటు తరువాత చుట్టపక్కాలైన ధృతరాష్ట్రుడి 
సంతానాన్ని గెలవటం సులభమౌతుంది. ఇది నా ఉత్తరువు. ఈ విధంగా చేయండి.” అని హృదయపూర్వకంగా 
భీష్ముడు చెప్పాడు. వెళ్ళటానికి ఆయనచేత ఆజ్ఞాపింపబడ్డవారై నమస్కారంచేసి సెలవు తీసికొని పాండవులు తమ 
తమ స్థావరాలకు వెళ్ళే సమయంలో అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. సురనదీసుతుండు పరలోకగతి నిరీ । క్షించుటకును దాను గృతకవృత్తి( 
జంపవలయుటకును సవిషాదమానసుం । డగుచు నిట్టు లనియె నచ్యుతునకు. 304 


ప్రతిపదార్థం: సురనదీసుతుండు= భీష్ముడు; పరలో కగతి= ఇతర(స్వర్ల) లోకానికి వెళ్ళటానికి; నిరీక్షించుటకునున్‌= ఎదురుచూడటానికి; 
తాను= అర్జునుడు; కృతకవృత్తిన్‌= మోసపు విధానంతో; చంపవలయుటకును= చంపవలసి వచ్చినదానికిన్నీ; సవిషాదమానసుండు 
+అగుచున్‌= బాధతో కూడిన మనస్సుగలవాడౌతూ; అచ్యుతునకున్‌= కృష్ణుడికి, ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: భీష్ముడు స్వర్గానికి వెళ్ళటానికి ఎదురుచూస్తూండటానికి, తాను మోౌసంగా ఆయనను చంపవలసిందిగా 
ఏర్పడ్డందుకు, మనస్సులో చాల చింత కలవాడై కృష్ణుడితో అర్జునుడు ఈ విధంగా అన్నాడు. 
co = ac) ఇ 


క, _“గురుని(గృతప్రజ్ఞుని ధ । ठ, ८ వయోవృద్దు లోకమాన్యు దయాకున్‌ 
సురతటినీసుతు వంచన । బురుషోత్తమ! చంపబుద్ది వుట్టదు నాకున్‌. 305 


ప్రతిపదార్థం: పురుషోత్తమ!= పురుషులలో ఉత్తముడవగు ఓ కృష్ణా! గురునిన్‌= ్రేష్టుడిని; (గురువుతో సమానుని) కృత ప్రజ్ఞానిన్‌= 
గొప్ప బుద్ది కలవాడిని; ధర్మరతున్‌= ధర్మమందు+ఆశ గలవాడిని; వయః+వృద్దున్‌= వయసుచేత పెద్దవాడిని; లోకమాన్యున్‌= 
జనులచేత పూజింపదగ్గవాడిని; దయాళున్‌= కరుణగలవాడిని; సురతటినీ సుతున్‌= ఆకాశగంగానది కొడుకైన భీష్ముడిని; 
వంచనన్‌= మోసంతో; చంపన్‌= చంపడానికి; నాకున్‌= (అర్జునుడగు)నాకు, బుద్ది పుట్టదు= బుద్ది పుట్టటంలేదు. 


తాత్సర్యం: 'ఓ కృష్ణా! చాలా గొప్పవాడు, మంచి (ప్రజ్ఞ గలవాడు, ధర్మాత్ముడు, వయసులో చాలా పెద్దవాడు, జనులచే 
Gy > 
పూజింపదగ్గవాడు, దయామయుడు, అయినట్టి భీష్ముడిని మోసంతో చంపడానికి నాకు బుద్ది పుట్టడంలేదు. 


ఆ. నన్ను( బాంసుకేళి నున్న 5९8 నెత్తి । మేనిధూళి దనదు మేను వొరయ( 
బ్రీతి( గౌ(గిలించి మా తండ్రి గుణము ల । 0० కన్నునీరు నించునత(డు. 306 


ప్రతిపదార్థం: అత(డు= ఆ భీష్ముడు; పాంసుకేళిన్‌= మట్టి ఆటలో; ఉన్నన్‌= ఉండగా; నన్నున్‌; ఆర్మిలిన్‌= (ప్రేమతో; ఎత్తి= 
ఎత్తుకొని; మేనిధూళిన్‌= నా శరీరం దుమ్ము; తనదు= తన (భీష్ముడి) యొక్క; మేనున్‌= శరీరాన్ని; ఒరయన్‌= రాచుకొంటూండగా; 
ప్రీతిన్‌= (ప్రేమతో; కౌంగిలించి= ఆలింగనం చేసికొని; మా తం|డ్రిగుణములు= మా తం(డ్రియెన పాండురాజు యొక్క గుణాలను; 
అగ్గించి= పొగడి; కన్ను నీరు నించున్‌= కన్నులందు నీరు నింపికొనేవాడు. 


తాత్సర్యం: ఆ భీష్ముడు నేను మట్టిలో ఆడుకొంటూ ఉంటే, (ప్రేమతో నన్ను ఎత్తికొనేవాడు. నా ఒంటిమీది మట్టి 
ఆతడి శరీరానికి రాచికొంటూండగా కౌగిలించుకొని, మా తం(డ్రి పాండురాజు గుణాలను పొగడుతూ, కన్నుల నిండా 
నీరు నింపుకొనేవాడు. 


404 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఉ. అక్కట! తండ్రి లేని మము నమ్మెయి( బెంచిన తాత ని మెయిం 

ద్రెక్కొనగా దతండు సముదీర్ణభుజాబలశౌర్యశాలియై 

యిక్కడి సేన జక్కడిచెనేనియు( జూతున కాక ధర్మముం 

దక్కుట కోర్వ( జాలుదునె? ధర్మజుతమ్ములు క్రూరకర్ములే?' 307 
ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో! తండ్రిలేని మమున్‌= తం[డ్రిలేనట్టి పాండవులైన మమ్ములను; ఆ+మెయిన్‌= ఆ విధంగా; 
పెంచిన= పెద్దచేసినట్టి; తాతన్‌= తాతగారిని; ఈ+మెయిన్‌= ఈ విధమైన మోసంతో; (త్రెక్కొనన్‌+కాదు= చంపదగదు; అతండు= 
ఆ భీష్ముడు; సముదీర్ల= మిక్కిలి గొప్పదైన; భుజాబల= బాహుబలము; శౌర్య= శూరత్వము - వీటిచే; శాలి+ఐ= (ప్రకాశించెడివాడై; 
ఇక్కడిసేనన్‌= ఇక్కడ ఉన్నట్టి మన సైన్యాన్ని; చక్కడిచెన్‌+ఏనియున్‌= చంపినప్పటికిని; చూతును+అ కాక= చూస్తానేకాని; 
ధర్మమున్‌= యుద్ద ధర్మాన్ని; తక్కుటకున్‌= విడువటానికి; ఓర్వన్‌+చాలుదున్‌+ఎ?= ఓర్చుకోగలుగుదునా?; ధర్మజు తమ్ములు= 
ధర్మరాజు యొక్క తమ్ముళ్ళు; (క్రూరకర్య్ములు+ఏ?= (క్రూరమైన పనులు చేసేవారా?; కాదనుట. 
తాత్సర్యం: అక్కటా! చిన్ననాడే తండ్రిని పోగొట్టుకొన్నట్టి పాండవులను మమ్ములను ఏ విధంగానో చాలా ప్రయాసతో 
పెంచి పెద్ద చేసినట్టి తాతగారినే ఈ మాదిరి మోసంగా చంపటం 9 మా(త్రం న్యాయంకాదు. ఆ భీష్ముడు తన 
భుజబలంతో, శౌర్యంతో, ఈ మన సేననంతా బాగా నశింపచేసినప్పటికీ చూస్తూ ఉంటానే కాని, యుద్దధర్మాన్ని 
తప్పటానికి మా(త్రం నే నొప్పుకొనను. ధర్మాత్ముడని ప్రసిద్ది కెక్కిన ధర్మరాజు తమ్ముళ్ళమగు మేము, క్రూరపు 
పనులు చేస్తామా?” 
వ. అనినవిని కృష్ణుం డా జిష్టున కిట్లనియె. 308 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని; కృష్ణుండు; = జిష్ణునకున్‌= ఆ అర్షునుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు. 
తాత్సర్యం: అర్జునుడు పై విధంగా చెప్పగా, కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. 


ఉ. 'క్రూరత కోర్టి యించుకయు రోయక పైకొని యెల్లభంగులన్‌ 
వైరుల( జంపి భూప్రజకు వర్ణనముం గలిగించి పాడిమై 
గో రరి గొంచు సద్యయము గోరి యొనర్లుట రాజధర్మవి 
స్తారముగా బలారికి వచస్పతి సెప్పట యప్రసిద్దమే? 309 


ప్రతిపదార్థం: క్రూరతకున్‌= కరఠినత్యానికి; ఓర్చి= సహించి; ఇంచుకయున్‌= కొంచెంకూడా; రోయక= ఏవగించుకొనక; = 
కవిసి; ఎల్లభంగులన్‌= అన్నివిధాలా; వైరులన్‌= శత్రువులను; చంపి= వధించి; భూ(ప్రజకున్‌= భూమిపై ఉండే జనానికి; వర్చనమున్‌= 
అభివృద్దిని; కలిగించి= కలుగచేసి; పాడిమైన్‌= న్యాయంగా; కోరు= పంటలో కొంతభాగము; అరిన్‌= సిస్తుగా; కొంచున్‌= 
తీసికొంటూ; సత్‌+వ్యయమున్‌= ఉత్తమవ్యయం; కోరి= ఇష్టపడి; ఒనర్చుట= చేయటం; రాజధర్మ విస్తారముగాన్‌= రాజుల ధర్మం 
యొక్క అతిశయంగా; బల+అరికిన్‌= బలుడనే రాక్షసుడికి విరోధియైన ఇంద్రుడికి; వచస్‌+పతి= బృహస్పతి; చెప్పుట= చెప్పడం; 
అ॥ప్రసిద్దము+ఏ?= (ప్రసిద్ది చెందినది కాదా?. 


తాత్సర్యం: కఠినత్యానికి ఓర్చికొని, కొంచెం కూడా ఏవగింపు లేకుండా, ఎదిరించి ఏ విధంచేతనైనా శృత్రువులను 
చంపాలి. జనానికి అభివృద్ది కలిగించాలి. న్యాయంగా (ప్రజలనుండి పంటలో కొంతభాగము సిస్తుగా వసూలు 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 405 


చేసికొని, దానితో ప్రజలకు, దేశానికి ఉపయోగపడే మంచి మంచి పనులు చేయాలి. ఇది మంచి రాజుల ధర్మం 
అని బృహస్పతి (దేవగురువు) దేవేంద్రుడికి చెప్పాడు. అది (ప్రసిద్దమైన విషయమే కదా! 


చ. అనిమొన ॐ భీష్మ నని యాడిననీదగు పూన్మి లోక మె 

ల్లను వినియుండ(గా నిటు చలం బెడలం జన దెట్టు లైన జం 

పన తగు రాజధర్మపరిపాలన గా కిది క్రూరకర్మమే? 

నిను విధిపంచె శాంతనవునిం దెగటార్చ(గ వేయు 56885." 310 
ప్రతిపదార్థం: అనిమొనన్‌= యుద్దంలో ప్రముఖమైన తావులో; భీష్మున్‌= భీష్ముడిని; ఓర్తున్‌+అని= ఓడిస్తానని; ఆడి= చెప్పినట్టి; 
నీది+అగు ष्णु. నీ యొక్క పట్టుదల; లోకము ఎల్లనున్‌; జనులందరు; వినియుండణగాన్‌= ఆలకించి ఉండగా; ఇటు= 
ఈ విధంగా; చలంబు= మాత్సర్యం; ఎడలన్‌+చనదు= విచ్చిన్నం కారాదు; ఎట్టులు+ఐనన్‌= ఏ విధంచేతనైనా; చంపన+తగున్‌= 
చంపడమే తగినది; ఇది= ఈ భీష్ముడిని చంపటం; రాజధర్మ పరిపాలన+కాక= రాజధర్మాన్ని పాలించటం గాక; క్రూరకర్మము+ఏ?= 
క్రూరమైనపనా?; వేయున్‌+ఏటికిన్‌= వెయ్యి మాటలెందుకు?; శాంతనవునిన్‌= భీష్ముడిని; తెగటార్స(గన్‌= చంపటానికి; విధి= 
దైవము; నినున్‌; పంచెన్‌= పంపించాడు. 
తాత్సర్యం: ఓ అర్జునా! యుద్ద మధ్యంలో భీష్ముడిని ఓడిస్తానని నీవన్నమాటలు జనానికంతా బాగా తెలుసు. ఇప్పుడు 
నీవన్న మాట ఆ పూనికను సడలించివేస్తున్నది. నీవ ఆ మాత్సర్యానికి భంగం కలిగిస్తే జనమంతా నిన్ను ఎగతాళి 
చేస్తారు. ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని ఏ విధంగానైనా నీవు భీష్ముడిని చంపవలసినదే. అట్లా చంపడం రాజధర్మమే 
కాని, క్రూరమైన పని కానే కాదు. ఇంతెందుకు? ఆ విధి యీ భీష్ముడిని చంపడానికే నిన్ను పంపించినది.' 


చ. అనుటయుంర్రీడి యిట్టు లను నాద్రుపదాత్మజుజన్మ మాపగా 
తనయవధార్థ మం డ్రదియు( దప్ప దతండును వాని నేయ డే 
ను నతని నేయుచందమున నూల్మొని యన్యుల నేయుచుండు వా 
డనితరవధ్యకాయు( డగు నాయన దా బడ నేయు నుగ్రతన్‌. 311 


ప్రతిపదార్థం: అనుటయున్‌= కృష్ణు డీ విధంగా చెప్పగా; (క్రీడి= అర్జునుడు; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; ఆ 
దుపద+ఆత్మజు జన్మము= (ద్రుపదుని కొడుకు = శిఖండియొక్క పుట్టుక; ఆపగాతనయ వధ+అర్థము= భీష్ముని చంపటానికే; 
అం|॥డ్రు= అని అంటారు; అదియున్‌= ఆ మాట; తప్పుదు= పొల్గుకాదు; అతండునున్‌= ఆ భీష్ముడున్నూ; వానిన్‌= ఆ శిఖండిని; 
ఏయ(డు= కొట్టడు; ఏనున్‌= నేనుకూడా; అతనిన్‌= ఆభీష్ముడిని; ఏయుచందమునన్‌= కొట్టే మాదిరిగా, నూల్కొని= కుదురుకొని; 
అన్యులన్‌= ఇతరులమీద; ఏయుచు+ఉందున్‌= బాణాలు ప్రయోగిస్తూ ఉంటాను; వా(డు= ఆ శిఖండి; అనితర వధ్యకాయు(డు+అగున్‌= 
ఇతరులచే చంప తగని శరీరం కలవాడు అగును; ఆయనన్‌= ఆతని(భీష్ముడిని); ఉగ్రతన్‌= భయంకరంగా; తాన్‌= తాను(శిఖండి); 
పడన్‌+ఏయున్‌= పడగొట్టుతాడు. 

తాత్సర్యం: కృష్ణుడన్న మాటలు విని అర్జునుడు ఇట్లా అన్నాడు: శిఖండి పుట్టుక భీష్ముడిని చంపటానికే అని 
అంటారు కదా! ఆ మాట అబద్దమౌతుందా? ఆ భీష్ముడేమో శిఖండిని బాణాలతో కొట్టడు - నేను భీష్ముడిని 
కొట్టుతున్నట్టు నటన చేస్తూ ఇతరులను బాణాలతో కొట్టుతాను. శిఖండిని తప్పించి ఇతరులచే చంపబడని ఆ 
భీష్ముడిని, ఆ శిఖండి భయంకరంగా తానే కూల్చుతాడు. 


వ. అనవుడు నవ్వి కవ్వడికిం గమలనాభుం డి ట్లనియె. 312 


406 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; కమలనాభుండు= కమలం బొడ్డున గలవాడు - కృష్ణుడు; నవ్వి= ఎగతాళిచేసి; కవ్వడికిన్‌= 
అర్జునుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
జ ౧? 


తాత్సర్యం: అర్జునుడన్న మాటలు కృష్ణుడు విని, ఎగతాళిగా నవ్వి అతడితో ఇట్టా అన్నాడు. 


ఉ. ‘నీ వొకరుండు దక్క(గ ననింద్య పరాక్రమశాలి భీష్మునిం 
జావ(గ నేయ నెవ్వ(డును జాల(డు ९९९८ పెన్నిభంగులన్‌ 
దైవము చూపువోలె( దుదిదా(కునె? యవ్విధ మిట్టు ९००८८त०८ 
कत వచ్చునే? యెటులు ద్రోచిన€ బోవదు చూచి యుండుమీ.' 313 


ప్రతిపదార్థం: అనింద్య పరా[క్రమ శాలి= నిందింప తగని పరా(క్రమం చేత ప్రకాశించునట్టి; భీష్మునిన్‌= భీష్ముడిని; చావగన్‌+ఏయన్‌= 
చావగొట్టడానికి; నీవు ఒకరుండున్‌+తక్క(గన్‌= నీ వొకడవు తప్పితే; ఎవ్వ(డునున్‌= మరెవ్వడుగాని; చాల(డు= సమర్ధుడు కాలేడు; 
ఎన్ని భంగులన్‌= ఎన్ని విధాలచేతనైనా; నీతల(పు= నీ యొక్క కోరిక; దైవము చూపు+పోలెన్‌= విధి దృష్టి విధంగా; తుదిన్‌+తా(కునె?= 
తుదముట్టునా?; ఆ+విధము= భీష్ముడిని చంపే ఆ విధానము; ఇట్టులు= ఈ విధంగా; ఉండణాన్‌; (छन्त వచ్చునే?= ఆ 
విధానాన్ని త్రోసివేయటానికి సాధ్యమౌతుందా?; ఎటులు+త్రోచినన్‌= ఎట్టాగైనా (త్రోచివైచినా కూడా; పోవదు= నీవు భీష్ముడిని 
చంపటమనేది తప్పదు; చూచి+ఉండుమీ. 

తాత్సర్యం: 'పొగడ్తకెక్కిన పరాక్రమంతో (ప్రకాశించే ఆ భీష్ముడిని నీవు తప్ప మరెవ్వరూ చంపలేరు. భీష్ముడిని 
కొట్టననే నీతలంపు ఎన్నటికి నెరవేరదు. నీవే భీష్ముడిని కూల।ద్రోస్తావు. నీవు భీష్ముడిని చంపవలసిందిగా దైవ 
నిర్ణయం ఉండగా ఆ నిర్ణయాన్ని కాదనటానికి నీ తరమా? కాదంటే మాత్రం అది తప్పుతుందా? అంతా నీవే 
మున్ముందు చూడగలవులెమ్ము.' 


వ. అనిపలికినవినియతం డట్లకాకయప్పటికి నెట్లయిన నట్లయ్యెడు నని యర్జునుం డియ్యకొనిన గోవిందుండును, 
ధర్మనందనాదులుం బ్రమోదంబు నొంది రివ్విధంబున శిబిరంబున కరిగి పాండవులు పుండరీకాక్షుని నిజ 
నివాసంబున కనిచి తమ తమ నికేతనములకుం జని యా రాత్రి సుఖనిద్ర సేసి” రని చెప్పిన సంజయునకు 
ధృతరా ముం డిట్లనియె. 314 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని చెప్పగా; విని; అతండు= ఆ అర్జునుడు; అట్టు+అ+కాక= ఆ విధంగానే అగుగాక; అప్పటికిన్‌= 
ఆ సమయానికి; ఎట్టు+అయినన్‌= ఎట్లాగయితే; అట్టు! అయ్యెడున్‌= అట్టా అవుతుంది; అని; అర్జునుండు; ఇయ్యకొనినన్‌= 
ఒప్పుకోగా; గోవిందుండును= కృష్ణుడునూ; ధర్మనందన+ఆదులున్‌= ధర్మరాజు మొదలుగా గల పాండవులు; ప్రమోదంబున్‌= 
సంతోషాన్ని; ఒందిరి= పొందారు; ఈ+విధంబునన్‌= ఈ మాదిరిగా; శిబిరంబునకున్‌= గుడారానికి; అరిగి= వెళ్ళి; పాండవులు; 
పుండరీక+ఆక్లుని(న్‌)= కృష్ణుని; నిజనివాసంబునకు(న్‌)= అతడుండే చోటికి; అనిచి= పంపి; తమ తమ నికేతనములకున్‌= వారి 
వారి భవనాలకు; చని; ఆ రాత్రి; సుఖ నిద్ర+చేసిరి; అని చెప్పిన= అని చెప్పగా; ధృతరాష్టుండు; సంజయునకున్‌; ఇట్లు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు: 

తాత్సర్యం: కృష్ణుడు పై విధంగా అనగా, ఆ మాటలు విని, అర్జునుడు “అటులే కానిమ్ము. కానున్నది కాకమానదు.” 
అని ఒప్పుకొన్నాడు. దానితో గోవిందుడు, పాండవులు సంతోషపడ్డారు. అందరూ గుడారానికి వెళ్ళారు. పాండవులు 
కృష్ణుడిని ఆయన నివాసానికి పంపి, వారి వారి భవనాలకు చేరుకొన్నారు. అర్జునుడు భీష్ముడిని చంపడానికి 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 407 


ఒప్పుకొన్నాడు కాబట్టి, అందరూ ఆ ०१8 బాగా నిద్రపోయారు. అని సంజయుడు చెప్పాడు. అది విని, 
ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు: 
క పాండుసుతు లేమిభంగి శి । ఖండిం గూర్డికొని యాపగాసుతుపై ను 

ద్దండగతి నడచి రెట్లు? ప్ర । చండతతో సమరకేలి సలిపిరి? చెపుమా.' 315 


ప్రతిపదార్థం: పాండుసుతులు= పాండురాజు కుమారులు ధర్మరాజాదులు; శిఖండిన్‌; ఏమిభంగిన్‌= ఏ విధంగా; కూర్చికొని= 
కూడగట్టుకొని; ఆపగాసుతుపైన్‌= భీష్ముడి మీదికి; ఉద్దండగతిన్‌= ఎక్కువైన పోకడతో; నడచిరి?; ప్రచండతతోన్‌= సాధ్యంకాని 
విధంగా; ఎట్టు= ఏ మాదిరి; సమరకేళిన్‌= యుద్ద (క్రీడను; సలిపిరి?= చేశారు?; చెపుమా= ఓ సంజయా! తెలుపుము. 
తాత్సర్యం: సంజయా! పాండవులేవిధంగా శిఖండిని తమతో చేర్చికొన్నారో, వేగంతో కూడిన గమనంతో భీష్ముడి 
మీదికి ఏ విధంగా వచ్చారో, ఏ విధంగా అసాధ్యమైన రీతిలో యుద్దం చేశారో బాగా చెప్పుము.” 


భీష్ముని దశమ దివసయుద్దానుక్రమము (సం. 6-104-2) 


వ అనుటయు నా సూతనందనుం డతని కిట్లను సూర్యోదయ సమయంబున బాండుసూనులు సేనా 
సమేతులై వెడలి మోహరించునప్పడు ముందట శిఖండిని నిలిపి యతనికెలంకుల భీమార్జునులును, వెనుక 
నభిమన్యు ద్రౌపదేయులును వారియిరువంకలం జేకితాన శైనేయులును, నట పిటుంద ధృష్టద్యుమ్నాది 
పాంచాలకుమారుల మున్నిడుకొని కవల నుభయపార్శ ०२०९० బెట్టికొని, యుధిష్టిరుండును వీరి సూరెలం 
బొదివికొని విరాటద్రుపదముఖ్యులగు పృథ్వీపతులును గేకయపంచక ధృష్టకేతులును నిలిచి రిత్తెబింగున 
గట్టి మోహరంబు దీర్గుకొని నడచి రంతకు మున్న మనవారును వెడలి భీష్ముం డగ్ర భాగంబున నుల్లసిల్ల 
నీకుమారు లమ్మహాత్ముం బరివేష్టింప( గుంభసంభవతత్సంభవులుం దక్షిణవామభాగంబులను, గృపకృతవర్మ 
భగదత్తపురస్ప్సరుండై కురురాజు మధ్యభాగంబునను, బృహద్దల కాంభోజ ముఖ్యు లైన మహీపతు లమ్మనుజేంద్రు 
చుట్టును, ద్రిగర్తు లపరభాగంబునను, బన్ని బలుమొన యమర్షి కొని త్రోచి నడచి రి ట్లిరువాగునుం గవిసి 
వివిధతూర్యస్వనంబులు నింగిముట్ట నొండొంటిం దా(కిన. 316 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అడగ్గా; ఆ సూతనందనుండు= సంజయుడు; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; ఇట్టు!-అనున్‌; 
సూర్య+ఉదయ సమయంబునన్‌= సూర్యుడు ఉదయించే సమయంలో; పాండు సూనులు= పాండురాజు కొడుకులు; 
సేనా+సమేతులు+ఐ= సేనలతో కూడినవారై; వెడలి= బయలుదేరి; మోహరించు+అప్పుడు= వ్యూహం పన్నేటప్పుడు; ముందటన్‌= 
ముందు భాగంలో; శిఖండిన్‌= శిఖండిని; నిలిపి; అతని కెలంకులన్‌= ఆ శిఖండి ప్రక్కలందు; భీమ+అర్డునులున్నూ; వెనుకన్‌; 
అభిమన్యు |ద్రౌపదేయులును; వారి+ఇరువంకలన్‌= వారికి రెండువైపుల; చేకితాన శైనేయులునున్‌= చేకితానుడు, సాత్యకి; అట 
పిలుందన్‌= ఆ వెనుక; ధృష్టద్యుమ్న+-ఆది పాంచాలకుమారులన్‌= ధృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాలకుమారులను; మున్ను+ఇడుకొని= 
ముందుంచికొని; కవలన్‌= నకుల సహదేవులను; ఉభయ పార్మ్యంబులన్‌= రెండువైపులా; పెట్టికొని= ఉంచికొని; యుధిస్టిరుండునున్‌= 
ధర్మరాజున్నూ; వీరి సూరెలన్‌= వీరికి ప్రక్క భాగములందు; పొదివికొని= క్రమ్ముకొని; విరాట (ద్రుపద ముఖ్యులు+అగు= విరాటుడు, 
ద్రుపదుడు, ముఖ్యులుగా గల; పృథధ్వీపతులును= రాజులున్నూ; కేకయ పంచక ధృష్టకేతులును= కేకయ దేశీయులగు 
అయిదుగురు, ధృష్టకేతువున్నూ; నిలిచిరి= నిలబడ్డారు; ఈ+తెబింగునన్‌= ఈ మాదిరిగా; గట్టి మోహరంబున్‌= దృఢమైన 
వ్యూహాన్ని; తీర్చుకొని= ఏర్పాటు చేసికొని; నడచిరి; అంతకున్‌మున్ను+అ= దానికి ముందుగానే; మనవారును= మన 
కౌరవులుకూడా; వెడలి= బయలుదేరి; భీష్ముండు; అ(గ్రభాగంబునన్‌= ముందుప్రక్క; ఉల్లసిల్లన్‌= (ప్రకాశిస్తూండగా; నీ 


408 శ్రీనుదాంధ్ర మహాభారతము 


కుమారులు= కౌరవులు; ఆ+మహాత్మున్‌= ఆ పూజ్యాని; పరివేష్టింపన్‌= చుట్టియుండగా; కుంభసంభవ తద్‌+సంభవులున్‌= 
ద్రోణుడు అతడి కుమారుడు न దక్షిణ వామభాగంబులనున్‌= కుడి యెడమలందును; కృపకృతవర్మ భగదత్త 
పురస్సరుండు+ఐ= కృపుడు, కృతవర్మ, భగదత్తుడు ముందు భాగంలో కలవాడై; కురురాజు= దుర్యోధనుడు; మధ్యభాగంబునన్‌= 
నడిమి భాగంలో; బృహద్బల కాంభోజ ముఖ్యులు+ఐన= బృహద్బలుడు, కాంభోజరాజు ప్రధానులుగా గల; మహీపతులు= రాజులు; 
ఆ+మనుజేంద్రు చుట్టునున్‌= ఆ దుర్యోధనుడి చుట్టున్నూ; (త్రిగర్తులు= (త్రిగర్త దేశపు వీరులు; అపరభాగంబునను(న్‌)= 
వెనుకవైపునందు; పన్ని= యుద్దానికి సిద్దపడి; బలుమొన అమర్భికొని= బలమైన వ్యూహాన్ని ఏర్పాటు చేసికొని; (త్రోచి; నడచిరి= 
ముందుకు సాగారు; ఇట్టు= ఈ విధంగా; ఇరువాగునున్‌= రెండు సేనలున్నూ; కవిసి; వివిధ తూర్యస్వనంబులు= నానా విధాలైన 
వాద్యాల చప్పుళ్ళు, నింగిముట్టన్‌= ఆకాశాన్నంటగా, ఒండొంటిన్‌= ఒకసేన మరొక సేనను; తాశినన్‌= ఎదుర్కొనగా; 
తాత్సర్యం: పాండవులు భీష్ముడితో యుద్దం చేసిన రీతిని గూర్చి ధృతరాష్టు డడుగగా సంజయు డిట్లా బదులు 
చెప్పాడు. “సూర్యోదయం కావటంతోనే పాండవులు తమ తమ సేనలతోపాటు యుద్దరంగానికి వెళ్ళి మౌహరించేటప్పుడు 
శిఖండిని ముందు నిలిపారు. ఆతడికి రెండు (ప్రక్కల - భీమార్జునులు, వెనుకప్రక్క- అభిమన్యుడు, ద్రౌపది 
కొమాళ్ళున్నూ, వారికి రెండువైపుల - చేకితానుడు, సాత్యకియూ నిలిచారు. వారికి వెనుకవైపు ధర్మరాజు, 
ధృష్టద్యుమ్నుడాదిగా గల పాంచాల కుమారులను ముందు ఉంచికొని, నకుల సహదేవులను ఇరు ప్రక్కల 
పెట్టుకొన్నాడు. వీరికి ప్రక్క భాగాలలో (క్రమ్ముకొని విరాటుడు, (ద్రుపదుడు ప్రధానులుగా ఉండే రాజులున్నూ, 
కేకయపంచకం, ధృష్టకేతువు నిలిచారు. ఈ మాదిరి గట్టి మోహరాన్ని ఏర్పాటుచేసికొని పాండవులు యుద్దానికి 
సిద్దమయ్యారు. అంతకుముందే కౌరవులు కూడా యుద్ద రంగానికి వెళ్ళారు. భీష్ముడు అ(గ్రభాగంలో ఉండగా, 
నీ కొడుకులు కౌరవులు అతని చుట్టూ చేరారు. (ద్రోణుడు, అశ్వత్తామ కుడి ఎడమ భాగాల్లోను, దుర్యోధనుడు 
కృపుడు, కృతవర్మ - వీరుముందు నిలబడగా తాను మధ్యభాగంలో నిలిచాడు. బృహద్బలుడు, కాంభోజుడు 
ముఖ్యులుగా గల రాజులు ఆ దుర్యోధనుడి చుట్టూ నిలిచారు. (త్రిగర్తులు వెనుకవైపు నిలిచి, బలిష్టమైన సేనను 
ఏర్పాటుచేసికొని, ముందుకు నడిచారు. ఈ విధంగా రెండు పక్షాలవారూ కవియగా, నానా విధాలైన వాద్యాల 
శబ్దాలు ఆకాశాన్ని అంటుతూండగా ఒకరినొకరు డీకొన్నారు. 


క సమరం బప్పుడు దనుజులు । నమరులునుం బెనగుచందమై తోప(గ భూ 
రమణ! విను మేమిసెప్పుదు? । జముపురమున నగ్గలంపుసందడి యయ్యెన్‌. 317 


ప్రతిపదార్థం: భూరమణ!= భూమికి భర్తవైన ధృతరాష్ట్ర మహారాజా; వినుము= ఆలకింపుము; ఏమి చెప్పుదున్‌?= ఏమి చెప్పగలను; 
అప్పుడు= ఆ సమయంలో; సమరంబు= కౌరవపాండవయుద్దం; దనుజాలును= రాక్షసులున్నూ; అమరులునున్‌= దేవతలున్నూ; 
పెన(గు చందము+ఐ= యుద్దం చేసే మాదిరిగా; తోటగన్‌= తోపింపచేయగా; జముపురమునన్‌= యమధర్మరాజు పట్టణంలో; 
అగ్గలము+సందడి= అధికమైన జనాల తోపిడి; అయ్యెన్‌= అయింది. 


తాత్సర్యం: 2. ధృతరాష్ట్ర మహారాజా! వినుము. కౌరవపాండవుల యుద్దం దేవదానవయుద్దంవలె కన్పించింది. 
అప్పుడు, యమధర్మరాజుపట్టణంలో జనాల తోపిడి ఎక్కువయింది. 

వ. అట్టియెడ. 318 
ప్రతిపదార్థం: అట్టి= అట్లాంటి, ఎడన్‌= సమయంలో. 


తాత్సర్యం: అట్టా కౌరవపాండవులు యుద్దం చేసే సమయంలో. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 409 


మ. కవ లుద్దామపరాక్రమస్సురణమై గౌరవ్యసైన్యంబు సి 

క్కువడంజేయ(గ భీమపార్టులును గోకొమ్మంచు నొక్కుమ్మడిం 

గవియం బాండవసేన యుబ్బి యడరంగా( జూచి కల్పాంతబై 

రవభీమాక్ళతి నేచి భీష్ముడు శరవ్రాతంబు గుప్పించినన్‌. 319 
ప్రతిపదార్థం: కవలు= నకుల సహదేవులు; ఉద్దామ= గొప్ప; పరా(క్రమ స్ఫురణమైన్‌= పరాక్రమం తోచుటచేత; కౌరవ్య సైన్యంబు= 
కౌరవులసేనను; చిక్కు+పడన్‌+చేయయగన్‌= చిక్కులో పడేటట్టు చేయగా; భీమపార్టులునున్‌= భీముడు, అర్జునుడున్నూ; కో 
కొమ్ము+అంచున్‌= इ" అనే ధ్వనిని అనుకరిస్తూ; ఒక్క+ఉమ్మడిన్‌= ఒకేసారిగా; కవియన్‌; పాండవసేన= పాండవుల సైన్యం; 
ఉబ్బి= పొంగి; అడరంగాన్‌= విజృంభించగా; భీష్ముడు; చూచి; కల్ప+అంత= (ప్రళశయకాలంలోని; భైరవ= రు[ద్రుడివలె; 
భీమ+ఆకృతిన్‌= భయంకరమైన ఆకారంతో; ఏచి= విజృంభించి; శర[వాతంబున్‌= బాణాలసమూహాన్ని; గుప్పించినన్‌= 
ప్రయోగించగా. 
తాత్సర్యం: నకుల సహదేవులు హద్దుమీరిన పరాక్రమం గలవారై, అప్పటికప్పటికి తోచే విధంగా యుద్దం చేసి 
కౌరవసేనను ఇరకాటంలో పెట్టారు. అదే సమయంలో భీముడు, అర్ష్జునుడు 'కో' అని అరచుచూ ఒకేసారిగా కౌరవుల 
సేన మీదకు ఎగబడ్డారు. దీన్ని చూచి, పాండవసేన ఉత్సాహంతో పొంగి, కురుసేన మీదకు విజృంభించింది. ఇంతలో 
భీష్ముడు ఈ పరిస్థితిని చూచి, ప్రళయకాలంలో రు|ద్రుడివలె భయానకమైన ఆకారంతో బాణాల మొత్తాన్ని వారిపైన 
కుప్పలు తెప్పలుగా పడవైచాడు. 
©. కాలుకాలు ८ కాలుబలంబులు । నొడ్డగెడవుగా రథోత్మరంబు 

మొగ్గతిల(గ గుట్టములు నేల యద్రువ మా । తంగఘటలు గూలె( దత్‌క్షణంబ. 320 


క్ష్‌ 
ప్రతిపదార్థం: తద్‌+క్షణంబు+అ= యుద్దం చేసే ఆ సమయంలోనే; కాలుబలంబులు= పదాతిసేన; కాలుకాలు तरि ఒకడి 
కాలితో మరొకడి కాలు పెనవైచికొని; రథ+ఉత్కరంబు= రథాల సమూహము; ఒడ్డగెడవు కాన్‌= ఒక (ప్రక్క కిందికి ఒరిగి మరొక 
ప్రక్క పైకి లేచి; గుజ్బములు; (యొగ్గతిల(గన్‌= పెడమొగంపెట్టినవై; మాతంగ ఘటలు= ఏనుగుల గుంపులు; నేల= భూమి; 
అ(ద్రువన్‌= అదిరిపొయేటట్లుగా; కూలెన్‌= కూలిపోయాయి. 

తాత్సర్యం: భయంకరంగా యుద్దం జరిగే ఆ సమయంలో కాలిబంట్లు ఒకరి కాళ్ళు మరొకరి కాళ్ళతో పెనవేసుకొని, 
రథాలు హెచ్చుతగ్గులుగా ఒరిగి, గుర్రాలు పెడమొగం పెట్టికొని, ఏనుగు గుంపులు నేల అదరిపోయేటట్టుగా కింద 


4 


ఎడ్తాయి. 
G 


క కనుగొని శిఖండి వెస మా । ర్మొని భీష్ముని నేసి మూ(డు క్రూరాస్త్రములం 

గని యత(డు మరల చూడ క । తని నుద్దేశించి పలికె దరహాసముతోన్‌. 321 
ప్రతిపదార్థం: శిఖండి; భీష్మునిన్‌= భీష్మాచార్యుడిని; కనుగొని= చూచి; వెసన్‌= వేగంగా; మార్కొని= ఎదిరించి; మూ(డు= 
మూడైన; (క్రూర+అస్ర్రములన్‌= గట్టి బాణాలతో; ఏసెన్‌= కొట్టాడు; అత(డు= ఆ భీష్ముడు; కని= చూచి; మరలచూడక= 


(<> 


తిరిగిచూడకుండా; అతనిన్‌= ఆ శిఖండిని; ఉద్దేశించి; దరహాసముతోన్‌= చిరునవ్వుతో; పలికెన్‌= పలికాడు. 


తాత్సర్యం: శిఖండి భీష్ముడిని గుర్తు పట్టి, వెంటనే ఎదిరించి, మూడుబాణాలతో అతడిని కొట్టాడు. భీష్ముడు 
శిఖండిని ఒక్కసారి చూచి, మరలా వాడి ముఖం చూడకుండా అతడిని ఉద్దేశించి చిరునవ్వుతో ఇట్లా అన్నాడు: 


410 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఉ. “ఎవ్వత నేని ధాత సృజియించె( దగన్‌ మగవాని( గా(గ నా 
కొవ్వమి( జేసి యట్టి నిను నుగ్మలి నేయ(గ నొల్ల నాపయిం 
గ్రొవ్వెసలార నీవు శరకోటి వెసం బరగించితేని నే 
నవ్వుదుC గాని కోపము మనంబున బుట్టదు సూ శిఖండినీ!' 322 


ప్రతిపదార్థం: శిఖండినీ!= ఓ శిఖండినీ!; ఎవ్వతన్‌+ఏనిన్‌= ఏ ఆడదాన్నయితే; ధాత= (బ్రహ్మదేవుడు; తగన్‌= ఒప్పిదంగా; 
మగవానిన్‌+కా(గన్‌= మగవాడుగా; సృజియించెన్‌= సృష్టిచేశాడో; నాకున్‌= భీష్ముడనైన నాకు; ఒవ్వమిన్‌+చేసి= గిట్టనికారణంగా; 
అట్టి= ఆలాంటి; ఉగ్మలిన్‌ నినున్‌= ఆడుదైన నిన్ను; ఏయయగన్‌ ఒల్లన్‌= కొట్టడానికి ఇష్టపడను; నీవు= శిఖండివైన నీవు; 
క్రొవ్వు+ఎసలారన్‌= మదము హెచ్చగా; శరకోటిన్‌= బాణాలకోట్లను; వెసన్‌= వేగంతో; పరణగించితి+(ఏ)+ఏనిన్‌= ప్రయోగించి నప్పటికి; 
ఏన్‌= ఏను; నవ్వుదున్‌+కాని= నవ్వుతూ ఉంటానేగాని; మనంబునన్‌= నా మనస్సులో; కోపము= (క్రోధము; పుట్టదుసూ= కలుగదు 
సుమా! 

తాత్సర్యం: ఓ శిఖండినీ! నీవు (ద్రుపదమహారాజుకు కూతురుగా పుట్టావు. పిదప (బ్రహ్మదేవుడు నిన్ను మగవాడుగా 
సృష్టి చేశాడు. అట్లాంటి ఆడుదియైన నీ మీద బాణాలు వేయడం నాకు ఇష్టంకాదు. కాబట్టి నీవు నీకు గల 
మదం కొద్దీ నా మీద ఎన్ని బాణాలు వేసినా సరే - నేను నవ్వుతూ ఊరక ఉంటానే గాని, నా మనస్సులో నీ 
మీద కోపం పుట్టదు సుమా! 

విశేషం: శిఖండిని - దుపదరాజు కూతురు. “కన్యా శిఖండినీ జాతా, పురుషో వై నివేదితః (సం. మహాభారతం). యక్షుని మగతనాన్ని 
ఆ శిఖండిని (గ్రహించటంచేత శిఖండి” అని ప్రసిద్ది చెందినది. 

వ. అనినం గోపించి శిఖండియు నతని కిట్లనియె. 323 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; శిఖండియున్‌= శిఖండికూడా; కోపించి= కోపం చెంది; అతనికిన్‌= భీస్తుడితో; 
ఇట్టు+అనియె(న్‌)= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: భీష్ముడు పై విధంగా చెప్పగా, శిఖండి కోపగించినవాడై అతనితో ఇట్టా అన్నాడు. 


క =" ® ® రాజుల నెల్లను । బలియుండగు పరశురాముప్రతివీరు(డవై 
యలవుకలిమి నెబిపిన । నీ చలము బలము నాకు జూప( జాలవు కంటే? 324 


ప్రతిపదార్థం: రాజులన్‌= రాచవారిని; ఎల్లను= అందరినీ; గెలిచి తివి= గెలిచావు; బలియుండు+అగు= బలవంతుడైనట్టి; పరశురాము 
ప్రతివీరు(డవు+ఐ= పరశురాముడికి సమానుడైన వీరుడుగా అయి; అలవు+కలిమిన్‌= బలముయొక్క అతిశయాన్ని; నెజిపిన= 
వ్యాపింపజేసిన; నీ చలము= నీ యొక్క మాత్సర్యాన్ని; బలము= బలాన్ని; నాకున్‌= శిఖండినైన నాకు; చూపన్‌+చాలవు= 
చూపలేకున్నావు; కంటే?= చూచావా! 
తాత్సర్యం: 'ఓ భీష్మా! నీవు రాజుల నందరినీ గెలిచావు. మహాబలపరా(క్రమం గల పరశురాముడికి సమ चु అయినవాడివి. 
నీ బలాతిశయాన్ని లోకంలో బాగా విస్తరింపజేశావు, అట్టి నీవు నీబలం, చలం నాకు చూపలేకున్నావు కదా! 
క ఏయు మొకనేర్పుమై ని । ట్లేయక క్రీడించి యరుగు మెట్లయినను మ 

తాయకముల నిను గూల్లెద(। జూ యెవ్వత నైతి నేమి సూచెదు? నన్నున్‌. 325 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 411 


ప్రతిపదార్థం: ఒక నేర్చుమైన్‌= ఏ కొద్ది నేర్చుతోనైనా; ఏయుము= బాణాలతో కొట్టుము; ఇట్లు ఈ విధంగా; ఏయక= బాణాలు 

ప్రయోగించక; క్రేడించి= తొలగి; అరుగుము= వెళ్ళు; ఎట్టు-అయిననున్‌= ఏ విధంచేతనైనా; మత్‌+సాయకములన్‌= నా బాణాలతో; 

నినున్‌= నిన్ను; కూల్చెదన్‌= చంపుతాను; చూ= సుమా!; ఎవ్వతన్‌+ఐతిన్‌= నేనెవరైతే నేమి?; నన్నున్‌= నన్ను; ఏమి చూచెదు?= ఏమి 
చూస్తావు? 

తాత్సర్యం: ఓ భీష్మా! నీలో ఏ కొద్ది నేర్చున్నా నా పైన బాణాలు ప్రయోగించు. చేతకాకపోతే బాణాలు 

ప్రయోగించకుండా అవతలికి వెళ్ళిపొమ్ము. నీవు నిలిచి బాణాలు వేసినా, తొలగిపోయినా - ఎట్లయినా సరే నేను 

బాణాలు వేసి నిన్ను చంపుతాను. నేను ఆడదాననైతేనేమి? మగవాడనైతేనేమి? నన్నేం చూస్తావు? 

క నేండెమ్మెయి నైనను నీ । పోండిమి( 2०८८ దోన తవిలి పొదువుదు నిన్నున్‌ 
వా(డిమగ( డనుట యుడుపుదు । వే(డిమి సొం పెసయగ నస్త్రవిద్య మెబియుదున్‌. 326 

ప్రతిపదార్థం: నేడు= ఈనాడు; ఏ+మెయిన్‌+అయిననున్‌= ఏ విధంగానైనా సరే; నీ >&= నీ యొక్క ఒప్పిదము; చెడన్‌= 

చెడిపోయేట్టుగా; తోనన్‌ తవిలి= వెంబడి తగులుకొని; నిన్నున్‌ నిన్ను; పొదువుదున్‌= క్రమ్ముకొంటాను; వాడి మగ(డు+అనుటన్‌= 
చురుకుతనం గల మగవా డనే ప్రసిద్దిని; ఉడుపుదున్‌= పోగొట్టుతాను; అస్ర్రవిద్యకున్‌= ఆయుధాల విద్యలో; వేడిమి సొంపు= 
తీక్షతయొక్క ఆధిక్యం; ఎస(గన్‌= అతిశయించగా; మెజయుదున్‌= (ప్రకాశిస్తాను. 

తాత్సర్యం: ఓ భీష్మాచార్యా! ఈ దినం ఏవిధంగానైనా, నీ వాక్యం చెడిపోయేటట్టుగా నీ వెంబడిపడి నిన్ను 

క్రమ్ముతాను. చురుకుదనం గల మగవాడివనే (ప్రసిద్దిని రూపుమాపుతాను. ఆయుధాలు ప్రయోగించే విద్యలో 

నాకున్న నిశితత్వం (ప్రదర్శిస్తాను.” 

వ. అనుచు మణియు నైదమ్ము లేసి నప్పలుకులు విని ఫల్లునుం డాత్మగతంబున నే(డు శిఖండి చందంబు వింత 
యయియున్న యది. నదీనందనుండు సమయుటకు సమయం బైన దైవదత్తోత్సాహంబున నేచి పలికెం 
గావలయు'నని యూహించి యుపోద్దలంబుగా నతని కిట్లనియె. 327 

ప్రతిపదార్థం: అనుచున్‌= అని చెప్పుచు; మటియున్‌= ఇంకాకూడా; ఐదు+అమ్ములు= ఐదు బాణాలను; ఏసెన్‌= ప్రయోగించాడు; 

ఫల్లునుండు= అర్జునుడు; ఆ+పలుకులు= ఆ మాటలు; విని; నేడు= ఈనాడు;శిఖండి చందంబు= శిఖండియొక్క విధము; 
వింత+అయి= ఆశ్చర్యమై; ఉన్న+అది; నదీనందనుండు= భీష్ముడు; సమయుటకున్‌= చావడానికి; సమయంబు+ఐనన్‌= 
సమయంకాగా; దైవదత్త+ఉత్సాహంబునన్‌= విధిచే ఈయబడ్డ ఉత్సాహంబుతో; ఏచి= విజృంభించి; పలికెన్‌+కావలయున్‌+ అని= 
పలికాడు కాబోలు అని; ఆత్మగతంబునన్‌= తనలో; ఊహించి; ఉప+ఉద్బలంబు+కాన్‌= ప్రోత్సాహం కలిగేట్టుగా; అతనికిన్‌= 

ఆ శిఖండికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: అని ఈ విధంగా శిఖండి భీష్ముడిని తూలనాడుతూ మరల ఐదు బాణాలతో అతడిని కొట్టాడు. 

అప్పుడు వాడాడిన మాటలు అర్జునుడు విని, 'ఓహో! నేడు వీడి విధానం వింతగా కన్పిస్తున్నది. భీష్ముడు చావటానికి 

సమయం ఆసన్నమైంది కాబట్టే, దైవ (ప్రేరణచేత ఉత్సాహం కలిగి విజృంభించి పలికాడు, కాబోలు” అని తన 
మనస్సులో ఊహించి వాడి ఉత్సాహాన్ని హెచ్చుచేసేట్లుగా ఇట్లా అన్నాడు: 
అర్జునుడు శిఖండికి( బ్రోత్సాహంబు గలిగించి ४८ २22८ గనియించుట (సం. 6-104-51) 

ఆ. “ఇట్లు లాడి పిదప నేమియు 2०5००८८ । జాలకున్న మనల జగము నవ్వు 

నేను గలుగ నిన్ను నెవ్వరి కేమియు । జేయరాదు భీష్ము నేయు మదరి.' 328 


412 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టులు= ఈ మాదిరి; ఆడి= మాటలాడి; పిదపన్‌= అటుపైన; ఏమియున్‌= ఏమీకూడా; చేయంగన్‌+చాలక= 
చేయలేక; ఉన్నన్‌= ఉన్నట్టయితే; మనలన్‌= మనలను; జగము= లోకము; నవ్వున్‌= నవ్వుతుంది; ఏనున్‌= అర్జునుడనగు నేను; 
కలుగన్‌= ఉండగా; నిన్నున్‌; ఎవ్వరికిన్‌= ఎవరికిగాని; ఏమియున్‌+చేయరాదు= ఏమీ చేయడానికి సాధ్యంకాదు; అడరి= 
విజృంభించి; భీష్మున్‌+ఏయుము= భీష్ముడిని బాణాలతో కొట్టుము. 
తాత్సర్యం: 'ఓ శిఖండీ! ఈ విధంగా బీరాలు పలికి అటుపై బలంగా యుద్దం చేయకుండా ఊరకుంటే, మనలను 
చూచి జనం నవ్వుతారు. నేను నీకు అండగా ఉండగా నీ కేమి భయం? ఎవ్వరూ నిన్నేమీ చేయలేరు. విజృంభించి 
భీష్ముడితో తలపడు'మని అర్జునుడు అన్నాడు. 
వ. అనియె నప్పుడు గాంగేయుండు దొలంగి పాంచాలబలంబులపై( 6880550 2682 గని పాండవబలంబులు 
గాండీవి మున్నుగా(గవిసినం గౌరవసేన దెరలి మరలినం జూచి కురురాజు సురనదీసూనుతోడ 'నీవు గలుగ 
మన సైన్యంబు దైన్యంబు నొంద నగునే?” యనవుడు రారాజుతో నతండు. 329 
ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; అప్పుడు; గాంగేయుండున్‌; తొలంగి; పాంచాల బలంబులపైన్‌= పాంచాల రాజు సేనలపైకి; 
తటిమినన్‌= కవియగా; పాండవ బలంబులు= పాండవుల సేనలు; తెటుపిన్‌+కని= సందుచూచికొని; గాండీవిమున్ను+కాన్‌= 
అర్జునుడు ముందు నిలబడగా; కవిసినన్‌; కౌరవసేన; తెరలి= తొలగి; మరలినన్‌= వెనుకకు మళ్ళగా; కురురాజు= దుర్యోధనుడు; 
సురనదీసూనుతోడన్‌= భీష్ముడితో; నీవు+కలుగన్‌= నీవు ఉండగా; మన సైన్యంబు= మనయొక్క సేన; దైన్యంబున్‌= హీనమైన 
దశను; పొందన్‌+అగున్‌+ఏ?= చెంద తగునా?; అనవుడున్‌= అని చెప్పగా; అతండు= ఆ భీష్ముడు; రారాజుతోన్‌= దుర్యోధనుడితో, 
తాత్సర్యం: పై విధంగా అర్జునుడు శిఖండితో చెప్పిన సమయంలో, భీష్ముడు తొలగిపోయి పాంచాలరాజు సేనల 
మీద పడ్డాడు. ఆ సందు చూచికొని పాండవబలాలు, గాండీవి ముందు నిలబడగా శత్రు సైన్యం మీదికి కవిశాయి. 
అప్పుడు కౌరవుల బలం భయంతో ఒదిగి ఒదిగి, వెనుకకు మళ్ళింది. దుర్యోధనుడు చూచి, నీవు ఉండగానే 
మన సేనలకు ఇంత एज పట్టటమా? అని భీష్ముడితో అన్నాడు. దానికి భీష్ముడు దుర్యోధనుడికి ఈ విధంగా 
బదులు చెప్పాడు. 
విశేషం: భీష్ముడు తాను బుణం తీర్చుకొన్నానని, పాండవు లజేయులని దుర్యోధనుడితో అంటాడు. 
క “మును పదివేవుర జంపుదు । ననియిచ్చినబాసవచ్చె నవనీశ్వర! నీ 
మనిచినబుణంబు &९@ । విను లా విటమీ(ద దటుగువిధమై తోయెన్‌. 330 
ప్రతిపదార్థం: అవనీశ్యృర!= ప్రభువగు దుర్యోధనా! పదివేవురన్‌= పదివేల మందిని; చంపుదున్‌+అని= చంపుతానని; మును= 
ముందు; ఇచ్చిన= ఒసగిన; బాస= (ప్రతిజ్ఞ; వచ్చెన్‌= పూర్తి అయింది; నీ మనిచిన బుణంబు= నీవు పోషించడంచేతనైన అప్పును; 
తీర్చితిన్‌; తీర్చివేశాను; విను= వినుము; ३९०९०८८८ = ఇకమీదట; లావు= బలము; తఖుగు విధము+ఐ= తగ్గిపోయే మాదిరిగా; 
తోటెన్‌= అనిపిస్తోంది. 
తాత్సర్యం: 'ఓ దుర్యోధనా! మునుపు పదివేల యోధులను చంపుతానని నేను చేసిన (ప్రతిజ్ఞ పూర్తయింది. నీవు 
ఇన్నాళ్ళు నన్ను పోషించావు. ఆ బుణం తీర్చికొన్నాను. అయ్యా, ఏను! ఇక నా బలం తగ్గిపోతూన్నట్లుగా అనిపిస్తున్నది. 
ఆ. నే(టిభంగి సూడ నృపవర । పాండవు లొండె నన్ను వారి నొండె నేను 
तवव గలుగు సమసెదరే? యొక । మర్వుచేత వా రమర్యబలులు. 331 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 413 


ప్రతిపదార్థం: నృపవర!= రాజులలో గొప్పవాడైన దుర్యోధనా!; నే(టిభంగిన్‌= ఈ నాటి విధానాన్ని; చూడన్‌= చూడగా; పాండవులు; 
నన్ను ఒండెన్‌= నన్నుగాని; నేను; వారిన్‌ఒండెన్‌= వాళ్ళను గాని; సమయన్‌+చేత= చంపటం; కలుగున్‌= జరుగుతుంది; 
అమర్హ్యబలులు= చావులేని దేవతల బలంవంటి బలంగలవారైన; వారు= ఆ పాండవులు; ఒక మర్త్యుచేతన్‌= ఒక మానవుడిచేత; 
సమాెదరు+ఏ?= చస్తారా? 


తాత్సర్యం: ఓ దుర్యోధన మహారాజా! నేటి పరిస్థితి చూస్తే, పాండవులు నన్నుగాని, నేను పాండవులనుగాని 
చంపడం తప్పకుండా జరుగుతుంది. ఆ పాండవులు దేవతల బలంవంటి బలంగలవారు కావటంచేత, ఒకానొక 
మానవుడైన నావంటి వాడిచేత చస్తారా? (ఈ పద్యంలో తాను చావటం ఖాయమని, పాండవులు జయించడం 
నిజమని నిక్కచ్చిగా భీష్ముడు దుర్యోధనుడికి చెప్పాడు.) 


వ. ఐనను నా చేతి బలుపు సూడుమీ యని పలికి పేర్చి పటుతరశరార్షులం బ్రచండ నరనాథ యూథంబులం 
బొదివికొని పాండవులకుం దేథిచూడరాక నిర్ణ్జూమదహనస్వభావుండైన పితామహు ప్రాపున భవత్చుత్రులు 
శత్రుబలంబుల బడలువడంజేయందొడంగిన వారిం గనుంగొని. 332 

ప్రతిపదార్థం: ఐనను= అయినప్పటికి; నా చేతి బలువు= నా చేతియొక్క బలాన్ని; చూడుమీ= చూడు; అని పలికి; సేర్భి= 
విజృంభించి; పటుతరశర+అర్చులన్‌= మిక్కిలి సమర్థములైన బాణాల జ్యాలలతో; ప్రచండ నరనాథ యూథంబులన్‌= అసాధ్యమైన 
రాజుల గుంపును; పొదివికొని= ఆక్రమించి; పాండవులకున్‌; తేజీచూడరాక= రెప్పవేయక చూడటానికి సాధ్యంకాక; నిర్‌+ధూమ= 
పొగలేని; దహన+అగ్నియొక్క; స్వభావుండు+ఐ= స్వభావంగలవాడైన; పితామహు (ప్రాపునన్‌= తాతగారైన భీష్ముని ఆ(శ్రయం(అండ)తో; 
భవత్‌+పుత్రులు= నీ కొడుకులు కౌరవులు; శృత్రుబలంబులన్‌= శత్రువులైన పాండవుల సేనలను; బడలు+పడన్‌+చేయన్‌= బడలిక 
చెందేటట్లు చేయటానికి; తొడంగినన్‌= మొదలుపెట్టగా; వారిన్‌= ఆ కౌరవుల సేనలను; కనుంగొని= చూచి. 


తాత్సర్యం: అయినప్పటికీ నా బాహుబలం చూడు, అని అంటూ బాగా దిట్టమైన బాణాల జ్యాలలతో అసాధ్యమైన 
రాజుల గుంపును ఎదుర్కొన్నాడు భీష్ముడు. అప్పు డాయనను పాండవులు తేరిపార చూడలేకపోయారు. అప్పుడు 
భీష్ముడు పొగలేని అగ్గిలా మండిపడుతూ ఉండగా నీ కొడుకులందరూ అతని అండన చేరి, పాండవుల బలగాలను 
నొచ్చిపోయేటట్లు చేయసాగారు. ఆ కౌరవసేనలను చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. పాండవేయమాత్స పాంచాలయాదవ । పాండ్యకేకయాదిబలము లొక్క 

మొగిన త్రోవ నీదుమొనలు మార్మొనుటయు । నపుడు పోరు ఘోర మయ్య నధిప! 333 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్టా!; పాండవేయ= పాండవులకొడుకులు; మాత్స్య= మత్స్యదేశపురాజు; పాంచాల= పాంచాలరాజు; 
యాదవ= యాదవులు; పాండ్య= పాండ్య దేశపురాజు; కేకయ= కేకయరాజు; ఆది= మొదలుగాగల వారియొక్క; బలములు= 
సేనలు; ఒక్క మొగిన= ఒక్కసారిగా; (త్రోవన్‌= కవియగా; నీదు= నీయొక్క; మొనలు= సైన్యాలు; మార్కొనుటయున్‌= ఎదిరించగా; 
అపుడు; పోరు= కౌరవ పాండవుల యుద్దం; ఘోరము= భయంకరమైందిగా; అయ్యెన్‌. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాండవుల కొడుకులు, మత్స్యదేశపురాజు, పాంచాలరాజు, యాదవులు, 
పాండ్యుడు, కేకయరాజు మొదలుగా గల వారి సైన్యాలు ఒక్కుమ్మడిగా కవియగా, నీ కొడుకు దుర్యోధనుడి 
సేనలు కూడా ఎదిరించగా యుద్దం చాలా భయంకరంగా జరిగింది. 


వ. అట్టియెడ నర్జునుండు శిఖండి నాలోకించి. 334 


414 శ్రీనుదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌; అర్జునుండు; శిఖండిన్‌; ఆలోకించి= చూచి. 
తాత్సర్యం: అప్పుడు అర్జునుడు శిఖండిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. “నీవు భీష్మున 5९88८ బోవ దేను । గలుగ 5682९? యతనిపై( గవియు మెయిది 
కొని మదీయబాణంబులC గుప్ప[గూర। బటిపి కూల్చెద నీతని( బటురయమున.' 335 


ప్రతిపదార్థం: నీవు; భీష్మునకున్‌= భీష్ముడికి; అలికినన్‌= భయపడినా కూడా; పోవదు= భీష్ముడి మరణం తప్పదు; ఏను= 
నేను; కలుగన్‌= ఉండగా; వెణిపు+ఏల?= నీకు భయమెందుకు?; ఎయిదికొని= వెంబడించి; అతనిపైన్‌= ఆ భీష్ముడి మీదికి; 
కవియుము= పర్వుము; మదీయబాణంబులన్‌= నా దగ్గరుండే బాణాలను; కొని= తీసికొని; కుప్ప(గూరన్‌= కుప్పలుకుప్పలుగా; 
పబిపి= (ప్రయోగించి; పటురయమునన్‌= మిక్కిలి వేగంతో; ఈతనిన్‌= ఈ భీష్ముడిని; కూల్చెదన్‌= చంపుతాను. 


తాత్సర్యం: “ఓ శిఖండీ! నీవు భీష్ముడి దెబ్బకు భయపడినా కూడా ఆతడి చావు తప్పదు. నే నున్నానుకదా! 
ఇక నీకు భయం దేనికి? అతడి వెంటపడుము. నేను నా బాణాలన్నీ ప్రయోగించి కుప్పలు కుప్పలుగా గుప్పించి 
చాలా వేగంతో ఈనా డీ భీష్ముడిని కడతేర్చుతాను. 


వ. అనిన నాతని పలుకులు విని యెలుంగెత్తి ధృష్టద్యుమ్ముండు. 336 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆతని పలుకులు= ఆ అర్జునుడి మాటలు; విని; ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి; 
ధృష్టద్యుమ్నుడు. 


తాత్సర్యం: అని అనగా, ఆ అర్జునుడి మాటలను విన్నట్టి ధృష్టద్యుమ్నుడు బిగ్గరగా (తరువాతి పద్యంతో అన్వయం.) 


క “మన యోధులందటును శాం । తనవునిపై( ८९००8००८ డింద్రతనయు(డు గలుగన్‌ 
మన మతనికి శంకింప(గ । బనిలే దని పలికి యార్షి బలువిడి నడరెన్‌. 337 


ప్రతిపదార్థం: మన యోధులు= మన పక్షంలోని వీరులు; అందఖును= అందరూకూడా; శాంతనవునిపైన్‌= భీష్ముడిమీదికి; 
తణుము(డు= కవియుడు; ఇంద్ర తనయు(డు= ఇంద్రుడి కుమారుడు - అర్జునుడు; కలుగన్‌= ఉండగా; మనము; అతనికిన్‌= 
ఆ భీష్ముడికి; శంకింప(గన్‌+పనిలేదు= భయపడనక్కరలేదు; అని పలికి; ఆర్భి= బొబ్బరించి; బలువిడిన్‌= బలంగా; అడరెన్‌= 
విజృంభించాడు. 


తాత్సర్యం: 'మన యోధులందరు ఏకంగా భీష్ముడిని చుట్టుముట్టండి. అర్జును డుండగా మనకేం భయం? ఆ 

భీష్ముడిని చూచి మనం జంక పనిలేదు” అని అంటూ, పెనుబొబ్బ పెట్టి ధృష్టద్యుమ్నుడు బలంగా విజృంభించాడు. 

వ. అప్పడు ధర్మజభీమనకులసహదేవులును సుభద్రాతనయద్రౌపదేయులును ద్రుపదవిరాటులును, సాత్యకి 
చేకితాన ధృష్టకేతు కేకయ మాగధులును మటియునుం జేయంగల దొరలు నొక్కపెట్ట బెట్ట(డరిన నిక్కడ 
గురుపుత్రభూరిశ్రవసులును, గృతవర్మకృపకాంభో జపతులును, వికర్ణదుర్ముఖ వివింశతిచిత్రసేనులును లోనైన 
యోధులు దేవవ్రతునకుం దలకడచి వారిం దలపడి రిట్లు మందాకినీనందనుపయిం గవియు 
పాండవసైనికులను నతని కడ్డుపడు కౌరవ్యవీరులును జూచునెడ సురల కనిమిషత్వంబు సార్థకం బయ్యె 
నయ్యవసరంబున. 338 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 415 


ప్రతిపదార్థం: అప్పుడు; ధర్మజ; భీమ; నకుల; సహదేవులును సుభదాతనయ= సుభ(ద్ర కుమారుడు అభిమన్యుడు; 
ద్రౌపదేయులును= (ద్రౌపదికుమారులునూ; [ద్రుపద విరాటులును; సాత్యకి; చేకితాన; ధృష్టకేతు; కేకయ; మాగధులును; 
మణీయునున్‌; చేయన్‌+కల= సమర్ధులైన; దొరలును; ఒక్కపెట్టన్‌= ఒకేసారిగా; బెట్టు= అధికంగా; అడరినన్‌= విజృంభించగా; 
ఇక్కడ= ఈ కౌరవసేనలో; గురుపుత్ర భూరిశ్రవసులును= అ శృత్తామయు, భూరి శ్రవసుడును; కృతవర్మ; కృప; కాంభోజ పతులును; 
వికర్ల; దుర్ముఖ; వివింశతి అనే వారు; చిత్రసేనులును; లోను+ఐన యోధులు= మొదలుగా గల వీరులు; దేవవ్రతునకున్‌= భీష్ముడికి; 
తలకడచి= అతిక్రమించి; వారిన్‌= ఆ పాండవపక్షంలోనివారలను; తలపడిరి= ఎదుర్కొన్నారు; ఇట్లు; మందాకినీ నందను పయిన్‌= 
భీష్ముడిమీద; కవియు; పాండవసైనికులను= పాండవుల సేనలో ఉండేవారిని; అతనికిన్‌= ఆ భీష్ముడికి; అడ్డుపడు= అండగా 
ముందు అడ్డుకొనే; కౌరవ్యవీరులునున్‌= కౌరవుల సేనలోని శూరులను; చూచు+ఎడన్‌ చూచే సమయంలో; సురలకున్‌= దేవతలకు; 
అనిమిషత్వంబు= రెప్పపాటు లేకుండుట; సార్థకంబు+అయ్యెన్‌= సఫలమైంది; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు బొబ్బలుపెట్టుతూ విజృంభించినప్పుడు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడున్నూ, 
అభిమన్యుడు, ద్రౌపది కొడుకులున్నూ, సాత్యకి, చేకితానుడు, కేకయమాగధరాజులున్నూ ఇంకా ఉండే రాజులందరూ 
ఒకే ఊపుతో బాగా విజృంభించారు. ఇక్కడ కౌరవసేనలో అశృత్తామ, భూరి(శ్రవసుడు, కృతవర్మ, కృపాచార్యుడు, 
కాంభోజరాజున్నూ, వికర్ణుడు, దుర్ముఖుడు, వివింశతి, చిత్రసేనుడు మొదలుగా కలిగిన శూరులు, భీష్ముడికి రక్షణగా 
ముందు భాగంలో నిలిచి, పాండవ సైనికులను ఎదిరించారు. ఈ యుద్దపుపట్టును చూస్తూన్న దేవతలకు రెప్పపాటు 
లేకుండటం సఫలమైంది. (అంటే ఘోరంగా యుద్దం జరిగిందని, దేవతలు ఆ యుద్దాన్ని రెప్పవేయకుండా చూశారని 
భావం.) 


క మొనసి శిఖండిని మున్నిడి । కొనియురవడి( దటుము నరునకును వెస దుశ్ళా 
సను డడ్డపడియె( బొంగిన । వననిధికిని వేలవోలె వసుధాధీశా! 339 


ప్రతిపదార్థం: వసుధా+అధీశా!= భూమికి భర్తవైన ధృతరాష్ట్ర మహారాజా!; మొనసి= పూనుకొని; శిఖండిని= శిఖండి అనేవాడిని; 
మున్ను+ఇడికొని= ముందుగా పెట్టుకొని; ఉరవడిన్‌= చాలావేగంగా; తణుము= కవియుచున్నట్టి; నరునకున్‌= అర్జునుడికి; వెసన్‌= 
వేగంతో; దుళ్ళాసను(డు; పొంగిన= ఉబ్బిన; వననిధికిన్‌= సముద్రానికి; వేల+పోలెన్‌= చెలియలికట్టలాగా; అడ్డపడియెన్‌= 
అడ్డువచ్చాడు. 


తాత్సర్యం: ప్రయత్నంతో శిఖండిని ముందు ఉంచికొని వేగంగా ముందుకు దూసుకొనిపోతున్న అర్హునుడికి - 
సముద్రానికి చెలియలికట్ట మాదిరిగా దుశ్శాసనుడు అడ్డుతగిలాడు. 

విశేషం: అలం: ఉపమ. సముద్రానికి చెలియలికట్ట ఎట్లాగో - వేగంగా ముందుకు పోతున్న అర్జునుడికి దుశ్శాసనుడు అట్ల్టాగ. 
వ. ఇట్లు నిలువరించి. 340 
ప్రతిపదార్థం: ఇట్ల్టు= ఈ విధంగా; నిలువరించి= ఆపి. 

తాత్సర్యం: 5 చెప్పినరీతిగా దుశ్శాసనుడు పాండవసేనను నిలబడేటట్టుగా చేసి (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


క, ఇరువురంగృష్ణుల నాతం । డిరువదిబలునారసముల నేసెం గ్రోధ 
స్పురితు( డయి నొంచెం ర్రీడియు । నరనాయక! యతని నూటునారాచములన్‌. 341 


416 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నరనాయక!= ప్రభూ; ఆతండు= ఆ దుశ్శాసనుడు; ఇరువురన్‌= ఇద్దరైన; కృష్ణులన్‌= కృష్ణుడిని, అర్జునుడిని; 
ఇరువది బలు నారసములన్‌= ఇరవై వాడి బాణాలతో; ఏసెన్‌= కొట్టాడు; క్రీడియు(న్‌)= అర్జునుడున్నూ; క్రోధస్సురితుడు+అయి= 
కోపంచే అదరుతున్నవాడై; నూణు నారాచములన్‌= నూరు బాణాలతో; అతని(న్‌)= ఆ దుళ్ళాసనుడిని; నొంచెన్‌= బాధించాడు. 
తాత్సర్యం: రాజా! ఆ దుశ్శాసనుడు ఇరువది బాణాలతో, ఆ కృష్ణార్ణును లిద్దరినీ కొట్టాడు. అర్జునుడు మిక్కిలి 
కోపించి నూరు బాణాలు వేసి దుళ్ళాసనుడిని నొవ్వజేశాడు. 
తే. అతడు నొచ్చియు నాటించె నైదుతూపు । లింద్రసుతుఫాలమున నాత( డేచి విల్లు 

దునిమి పెల్లేయ( దల(కక దుస్పసేను(। డన్యధనువున నిరువదేనమ్ము स. 342 
ప్రతిపదార్థం: అత(డు= ఆ దుళ్ళాసనుడు; నొచ్చియున్‌= బాధపొందికూడా; ఇం(ద్రసుతు ఫాలమునన్‌= అర్జునుడి నొసటన; 
ఐదు+తూపులు= అయిదు బాణాలు; నాటించెన్‌= గుచ్చినాడు; ఆత(డు= ఆ అర్జునుడు; ఏచి= విజృంభించి; విల్లున్‌= దుశ్శాసనుడి 
వింటిని;తునిమి= తునకలు చేసి; పెల్లు= అధికంగా; ఏయన్‌= బాణాలతో కొట్టగా; దుస్ఫసేను(డు= దుళ్ళాసనుడు; తల(కక= 
చలించకుండా; అన్యధనువునన్‌= వేరే విల్లుతో; ఇరువది+ఏను= ఇరవై అయిదు;అమ్ములు= బాణాలు; ఏసెన్‌= ప్రయోగించాడు. 
తాత్సర్యం: దుశ్ళాసనుడు చాలా దెబ్బతినికూడా, అర్జునుడి నొసట అయిదు బాణాలు గుచ్చాడు. ఆ అర్జునుడు 
మిక్కిలి విజృంభించి, దుళ్ళాసనుడి వింటిని తునుకలు చేసి, చాలా బాణాలు వేశాడు. కాని దుశ్శాసనుడు ఏ మాత్రం 
చలించకుండా, వేరే విల్లందుకొని ఇరవైఅయిదు బాణాలు ప్రయోగించాడు. 
క ఆతూపులు నటికి పరి । స్పీతంబగు నారసంబు పృథుతరవక్ష 

స్ఫ్య్టూతంబు సేసి విజయుడు । నీ తనయుని మూర వుచ్చె నిష్ణురవృత్తిన్‌. 343 
ప్రతిపదార్థం: విజయు(డు= అర్జునుడు; ఆ తూపులు= దుశ్శాసనుడు వేసిన ఆ బాణాలను; నతీకి= తుంటలు చేసి; 
పరిసీతంబు+అగు= మిక్కిలి విశాలమయిన; వక్షస్‌= రొమ్మున; స్యూతంబున్‌+చేసి= గ్రుచ్చుకొనేటట్టుగా చేసి; నీ తనయునిన్‌= 
దుశ్ళాసనుడిని; నిష్టురవృత్తిన్‌= కఠోరంగా; మూర్భపుచ్చెన్‌= మూర్చ చెందేట్టుగా చేశాడు. 
తాత్సర్యం: దుళ్ళాసనుడు తనపై ప్రయోగించిన బాణాలను అర్జునుడు తుంటలు చేసి, చాలా శక్తి గల ఒక బాణాన్ని 
ప్రయోగించాడు. ఆ బాణం దుశ్శాసనుడి విశాలమైన రొమ్ములో బాగా గ్రుచ్చుకొన్నది. ఆ దెబ్బతో నీ కొడుకు 
దుశ్ళాసనుడు మూర్చపోయాడు 
వ. ఇట్లు దుశ్శాసనుండు సోలి వ్రాలుటయు. 344 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ మాదిరి; దుళశ్ళాసనుండు= దుశ్శాసనుడు; సోలి= సొమ్మసిల్లి; వాలుటయున్‌= ఒరిగిపోగా. 
తాత్సర్యం: దుళ్ళాసనుడు మూర్భ చెంది, రథంలో వాలిపోగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 
క్ర సారథి యరదము భీషుని । తేరివెనుక కెగిచె నంత దెలివొంది ధృతి 

స్పారు( డగు న కుమారు డు । దారగతిన్‌ మగిడి వచ్చి తాశెం ర్రీడిన్‌. 345 


ప్రతిపదార్థం: సారథి= దుళశ్ళాసనుడి సారధి; అరదమున్‌= రథాన్ని; భీష్ముని తేరి వెనుకకున్‌= భీష్ముడి రథం వెనుకప్రక్కకు; ఎగిచెన్‌= 
తరిమాడు; అంతన్‌= అంతలోపల; ధృతిస్సారు(డు+అగు= ధైర్యంచే గొప్పవాడైన; ఆ+కుమారు(డు= ఆ దుశ్శాసనుడు; తెలివి+ఒంది= 
స్పృహపొంది; ఉదారగతిన్‌= గొప్పదైన గమనంతో; మగిడివచ్చి= తిరిగివచ్చి; |క్రీడిన్‌= అర్జునుడిని; తాశెన్‌= మార్కొన్నాడు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 417 


తాత్సర్యం: దుశ్శాసనుడు మూర్చ చెందగానే, అతడి సారథి భీష్ముడి రథానికి వెనుక ప్రక్కకు తన రథాన్ని 
తరుముకొని పోయాడు. అంతలోనే, మహాధైర్యవంతుడైన ఆ దుశ్ళాసనుడు తెప్పరిల్లుకొని, హుందాగా తిరిగివచ్చి 
అర్జునుడిని ఎదుర్కొన్నాడు. 


వ. తదవసరంబున సాత్యకితో నలంబుస భగదత్తులును, నభిమన్యునితో సుదక్షిణుండును, విరాటద్రుపదులతో 
నశ్వత్థామయు, సహదేవునితో( గృపాచార్యుండును, నకులునితో వికర్ణుండును, ఘటోత్కచునితో 
దుర్శ్ముఖుండును, భీమసేనుతో భూరిశ్రవసుండును, జేకితానుతో( జిత్రసేనుండును, ధర్మనందనుతో 
5 ०८००८०० దలవడిన బెట్టిదంబగు బవరం బయ్యె నందిరుదెజంగుల యోధులు 
నన్యోన్యధ్వజభంజనంబును, బరస్పరతురగహననంబును, నితరేతరసూతనిపాతనంబును, మిథఃకోదండ 
ఖండనంబును జేయుచుండం బటుతరశరనంపాతసంపాదితశంపాజాలకాబీ లంబును, భీషణ 
గుణరణనగర్ణాస్ఫూర్జితంబును, రక్తధారాసారఘోరంబును, నగు నపూర్వ పర్జన్యసమయంబు దో(చె నప్పుడు 
గయ్యంబు కలరూపంతయుం గనుంగొనుటకు మింటి ई నున్న వెరవు గా దను పరుసున సవితృండు 
సగమింటికిం జనుదెంచె; నట్టియెడ. 346 


ప్రతిపదార్థం: తద్‌+అవసరంబున్‌= ఆ సమయంలో; సాత్యకితోన్‌; అలంబుస భగదత్తులునున్‌; అభిమన్యుతో; సుదక్షిణుండునున్‌= 
సుదక్షిణుడనే వాడున్నూ; విరాట[ద్రుపదులతోన్‌; అశృత్తామయున్‌; సహదేవునితోన్‌; కృపాచార్యుండును; నకులునితో; వికర్ణుండును; 
ఘటోత్కచునితోన్‌; దుర్ముఖుండును; భీమసేనుతోన్‌ ; భూరిశ్రవసుండున్‌; చేకితానుతోన్‌; చిత్రసేనుండును; ధర్మనందనుతోన్‌= 
ధర్మరాజుతో; అ స్ర్రగురుండున్‌= విలు విద్య నేర్చిన గురువైన |ద్రోణాచార్యుడున్నూ; తలపడినన్‌= మార్కొనగా; బెట్టిదంబు+ అగు= 
క్రూరమైన; బవరంబు+అయ్యెన్‌= యుద్దం జరిగింది; అందున్‌= ఆ యుద్దంలో; ఇరు+తెజంగుల యోధులున్‌= రెండు పక్షాలలోని 
వీరులున్నూ; అన్యోన్య ధ్వజ భంజనంబును= ఒండొరుల యొక్క టెక్కెములను విరుచుకోవడం; పరస్పర తురగ హననంబునున్‌= 
ఒకరి గుర్రాలను మరొకరు చంపుకోవడం; ఇతరేతర సూత నిపాతనంబును= ఒండొరుల సారథులను పడవేయటం; మిథః 
కోదండ ఖండనంబును= అన్యోన్యం ధనువులను (త్రుంచివేయటం; చేయుచుండన్‌= చేస్తూండగా; పటుతరా మిక్కిలిగట్టివైన; 
శర= బాణాలయొక్క, సంపాత= బాగా పడవేయటంచేత; సంపాదిత= కలుగజేయబడిన; శంపా= మెరుపుతీగల యొక్క; జాలక= 
సమూహంచేత; ఆభీలంబును= భయంకరమైనదిన్నీ, భీషణ= భయంకరమైన; గుణ= అల్లైత్రాళ్ళయొక్క; రణన= ధ్వనుల; గర్భా= 
ఉరుములయొక్క; స్ఫూర్ణితంబును= ప్రతిధ్వనులు కలదియు; రక్తధారా= నెత్తుటిధారలనే; ఆసార= జడివానచేత; ఘోరంబును(న్‌)= 
భయంకరమైనదియు; అగు= అగునట్టి; అపూర్వ పర్ణన్యసమయంబు= మునుపు లేనట్టి వర్షాకాలం; తోయెన్‌= తోపింపచేసింది; 
అప్పుడు= ఆ సమయంలో; కయ్యంబుకలరూపు= యుద్దం ఉన్నదున్నట్టుగా; అంతయున్‌= పూర్తిగా; కనుంగొనుటకున్‌= 
చూడటానికి; మింటి (క్రేవన్‌= ఆకాశంలో ఒక వైపు; ఉన్నన్‌= ఉండగా; వెరవు గాదు= సాధ్యం కాదు; అనుపరుసునన్‌= అనే 
విధంగా; సవితృండు= సూర్యుడు; సగమింటికిన్‌= ఆకాశం మధ్యభాగానికి; చనుదెంచెన్‌= వచ్చాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ యుద్దంలో సాత్యకితో అలంబుసుడు, భగదత్తుడు; అభిమన్యుడితో సుదక్షిణుడు; విరాటరాజు, ద్రుపదుడు 
~ వీరిద్దరితో అశ్యత్తామ; సహదేవుడితో - కృపుడున్నూ, నకులుడితో - వికర్ణుడు; ఘటోత్కచుడితో దుర్ముఖుడు; 
భీముడితో భూరి(శ్రవసుడు; చేకితానుడితో చిత్రసేనుడు; ధర్మరాజుతో (ద్రోణాచార్యుడు తలపడ్డారు. పోరుఘోరంగా 
ఉండినది. ఆ యుద్దంలో రెండుపక్షాల వారు ఒకరొకరి ధ్వజాలను ఏరచటం, ఒండారుల గుర్రాలను చంపుకోవటం, 
ఇరుపక్షాలవారి సారథులను పడవేయటం, వీరి విండ్లను వారు, వారి విండ్లను వీరు 


418 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తుంచివేయటం జరుగుతూ ఉంటే, విరివిగా బాణాలు విసురుకోవటం చేత కలిగిన మెరుపుల గుంపులచే 
భయంగొలిపేది, భయంకరమైన అల్లైత్రాళ్ళ ధ్వనులనెడి ఉరుముల కదలికలు కలది, నెత్తుటి ధారలనే జడివానచే 
ఘోరమైనది అవుతూ, మునుపెన్నడూ లేని వర్షాకాల సమయంగా అనిపించింది. అప్పుడు సూర్యభగవానుడు 
ఆకాశంలో ఒకవైపు యుద్దం జరుగుతున్నట్టిది జరుగుతున్నట్టుగా చూడటానికి సాధ్యంకాదని అనుకొన్నాడో అన్నట్లు 
ఆకాశంలో మధ్య భాగానికి చేరుకొన్నాడు. అట్టి సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 
విశేషం: అలం: ఉత్పేక్షం. 
మ. పటుదుశ్శ్ళాసనబాణపంక్తి నతిదర్పస్పూర్తిమై( ద్రుంచి యు 

త్మటకోపానలదీప్తవక్తు( డగుచున్‌ గాండీవి పెల్లేయుడుం 

ద్రుటితజ్యాలతికాధనుర్ద్వజు(డు నిర్లూనాఖీలాంగుండు నై 

రటదశ్వం బగుతేరితో నత(డు సంత్రాసంబునం బాటినన్‌. 347 
ప్రతిపదార్థం: గాండీవి= అర్జునుడు; పటు; దుళ్ళాసన= దుశ్ళాసనుడిచే ప్రయోగింపబడ్డ, బాణ= బాణాలయొక్క; పంక్తిన్‌= 
వరుసను; అతిదర్చ స్ఫూర్తిమైన్‌= మిక్కుటమైన గర్వంచేతనైన కదలికతో; (త్రుంచి= తునుకలు చేసి; ఉత్కట= ఎక్కువైన; కోప= 
కోపమనెడి; అనల= అగ్గిచే; దీప్త= జ్యలించెడి; వ(క్రుడు+అగుచున్‌=ముఖంగల వాడౌతూ; పెల్టు= అధికంగా బాణాలను; ఏయుడున్‌= 
ప్రయోగించగా; అత(డు= ఆ దుశ్ళాసనుడు; (త్రుటిత= తునిగిపోయిన; జ్యాలతికా= తీగవంటి అల్లైత్రాడు; ధనుః విల్లు; 
ధ్వజా(డు+ఐ= ధ్వజం ఇవి అన్నీకలవాడై; నిర్ణూన+అఖిల+అంగుండున్‌+ఐ= గాయపరచబడిన ఎల్ల అవయవాలు కలవాడై; 
రటత్‌+అ శ్యంబు+అగు= సకిలిస్తున్న గుర్రాలుగల; తేరితోన్‌= రథంతో; సం(త్రాసంబునన్‌= మిక్కుటమైన భయంతో; పాణినన్‌= 
పారిపోగా. 
తాత్సర్యం: దుశ్శాసనుడు వేసిన గొప్ప బాణాలన్నిటినీ, అర్జునుడు చాలా కోపంతో (త్రుంచివేశాడు. కోపాగ్నితో 
జ్వలిస్తుండే ముఖంతో చాలా బాణాలను దుశ్శాసనుడి మీద ప్రయోగించాడు. దానితో ఆ దుశ్శాసనుడి అల్లైత్రాడు, 
విల్లు - ధ్వజం తునాతునక లయ్యాయి. అంతేకాదు, అతడి అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. తన తేరి గుర్రాలు 
భయంతో సకిలిస్తుండగా, భయపడి అతడు పారిపోయాడు. 


తే. ఫల్లును(డు భీష్యుముందటిబలము ९९८ । జటులరథవల్లనుం ८0००८ చంపుచున్న( 
జూచి ద్రోణుండు గుణరవస్సురణఘూర । రోదసీభాగు( డగుచు మార్మొన( గడంగి. 348 


ప్రతిపదార్థం: ఫల్లును(డు= అర్జునుడు; చటుల= చలించుచున్న; రథంయొక్క+వల్లనుండు+అయి= గుర్రాల గమన భేదం కలవాడై; 
భీష్ము ముందటి బలమున్‌+ఎల్లన్‌= భీష్ముడి ముందు నిలబడియుండే సైన్యాన్ష్నంతా; చంపుచున్‌+ఉన్నన్‌= చంపుతుండగా; ద్రోణుండు; 
చూచి; గుణ= అల్లైత్రాటియొక్క; రవ= శబ్దముయొక్క; స్ఫురణ= అనుకంపనాల చేత; ఘూర్ల= తిరుగుడు పడుతూ ఉండే; 
రోదసీభాగు(డు+అగుచున్‌= భూమ్యాకాశమధ్యభాగం కలవాడౌతూ; మార్కొనన్‌= ఎదుర్కోవటానికి; కడంగి= ప్రయత్నపడి. 
తాత్సర్యం: అర్జునుడు, తన రథాల గుర్రాలు గతిభేదాలతో నడుస్తూ ఉండగా, భీష్మాచార్యుడికి ముందుండే 
సైన్యాన్ష్నంతా చంపుతూ వచ్చాడు. దాన్ని చూచి ద్రోణాచార్యుడు తన వింటినారిని బాగా శబ్దింపజేశాడు. ఆ 

bt కాశా భాగా “ చే 9 «< దో 
శబ్దం వల్ల ఏర్పడ్డ కంపనం భూమి, ఆకాశాల మధ్యభాగాన్ని తిరుగుడు పడేటట్టు చేసింది. అప్పుడు [ద్రోణుడు 
ఎదుర్కొనటానికి సిద్ధపడుతూ ఉండగా (తరువాతి పద్యంతో అన్వయం.) 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 419 
ద్రోణాచార్యు అశ్వత్థామను భీష్మునకు సహాయంబుగా( బంపుట (సం. 6-108-1) 


వ. అక్కడ నడచినం గౌంతేయాగ్రజుండు తోడన తవిలి సేనాసమేతంబుగా నడ్డపడి పోనీక పెనంగుచుండ 
నక్కుంభసంభవుండు. 349 
ప్రతిపదార్థం: ఆ+కడన్‌= ఆ చోటికి; నడచినన్‌= (ద్రోణుడు వెడుతూ ఉండగా; కౌంతేయ+అగ్రజుండు= ధర్మరాజు; తోడన్‌+అ= 
వెంటనే; తవిలి= వెంబడించి; సేనాసమేతంబుగాన్‌= సైన్యంతో కూడుకొని ఉన్నట్టుగా; అడ్డపడి= ఎదురునిలిచి; పోనీక= పోనీకుండా; 
పెనంగుచున్‌+ఉండన్‌= యుద్దం చేస్తూ ఉండగా; ఆ+కుంభసంభవుండు= ఆ ద్రోణాచార్యుడు. 
తాత్సర్యం: [ద్రోణుడు అర్ష్జునుడున్న దిక్కుకు నడుస్తూ ఉండగా, ధర్మరాజు తనసేనతో కూడా, ద్రోణుడిని 
వెంబడించి, అడ్డు తగిలి అతడిని పోనీయక యుద్దం చేస్తూ ఉండగా, (ద్రోణాచార్యుడు. (తరువాతి పద్యంతో 
అన్నయం.) 
క అప్పుడు క్రోధమునం గను । నిప్పులు ८०९०९१८ దనకు నెజిసంగడ మై 
యొప్పిన తనయున కి ట్లని । చెప్పెం దత్మాలగతి విశేషము లెల్లన్‌ 350 
ప్రతిపదార్థం: అప్పుడు; (క్రోధమునన్‌= కోపంచేత; కను నిప్పులు= కన్నుల నుండి నిప్పు కణికలు; రాలంగన్‌= రాలుతూ ఉండగా; 
తనకున్‌= (ద్రోణుడికి; నెబసంగడము+ఐ= చాలా చేరికగా; ఒప్పిన= ఉన్నటువంటి; తనయునకున్‌= కొడుకైన అశ్వత్తామకు; 
తద్‌+కాలగతి విశేషములు= ఆ సమయాన జరుగుతుండే విశేషాలను; ఎల్లన్‌= అన్నింటిని; ఇట్టు+అని+చెప్పెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఆ సమయాన (ద్రోణాచార్యుడు, కన్నులనుండి నిప్పులు రాలుతుండగా, చాలాకోపంగా తనకు చాలా 
దగ్గరలో ఉన్న తన కొడుకైన అశ్వత్థామను చూచి, ఆ సమయంలో తనకు ఏర్పడ్డ పరిస్థితిని గూర్చి ఈ విధంగా 
nN ऊ ८ < 
చెప్పాడు. 
చ. “తడ(బడె దివ్యబాణముల తంత్రము, మంత్రము దప్పెడుం గడు 
१६३८६०८ జాపదండము, మనంబును నాకు వశంబుగాదు, వీ 
డ్వడియెడు( జెయ్వు లంగము గడంక దొటంగెడు, నే(టి ०6८ గ 
వ్వడి తనపూన్న్మి( దీర్చుట ధ్రువంబని బుద్ది జనించె( బుత్రకా! 351 


ప్రతిపదార్థం: పుత్రకా!= ఓ కుమారుడా! అశృత్తామా!; దివ్వబాణముల తంత్రము= అమోఘాలైన బాణాల కార్యసాధనోపాయం; 
తడ(బడెన్‌= తడబాటు చెందుతున్నది; మం(త్రము= అ(స్తాలకు సంబంధించిన మంత్రము; తప్పెడున్‌= తప్పిపోతూ ఉన్నది; 
చాపదండము= ధనుస్సుయొక్క దండము; కడున్‌= మిక్కిలిగా; వడశౌడున్‌= వణకుతున్నది; నాకున్‌; మనంబును= మనస్సు 
కూడా; వశంబు+కాదు= అధీనంలో ఉండటంలేదు; చెయ్వులు= పనులు; వీడు+పడియెడున్‌= వదలిపెట్టిపోతున్నవి; అంగము= 
శరీరం; కడంకన్‌= ప్రయత్నాన్ని; తొఖం7డున్‌= విడిచిపెట్టుతున్నది; నే(టిభంగిన్‌= ఈ నాటి యుద్దపురీతితో; కవ్వడి= అర్జునుడు; 
తన పూన్కిన్‌= తన యొక్క (ప్రయత్నాన్ని; తీర్చుట= నెరవేర్చటం; (ధ్రువంబు+అని= నిజమని; బుద్ది= ఆలోచన; జనించెన్‌= 
పుట్టింది. 


తాత్సర్యం: [ద్రోణాచార్యుడు తత్కాలంలో తనకు కల్గిన తారుమారు స్థితిని తన కొడుకుతో ఈ విధంగా 
తెలుపుతున్నాడు. “కుమారా! అమోఘాలైన బాణాలన్నీ తడబడుతున్నాయి. ఆయా ఆయుధాల అధిదేవతల 
మంత్రాలు మరచిపోతున్నాను. ధనుస్సున ఉండే దండం వణకుతున్నది. నా మనస్సు నా అధీనంలో ఉండటం 


420 శ్రీనుదాంధ్ర మహాభారతము 


లేదు. ఆయా సమయంలో చేయవలసిన పనులు జ్ఞప్తికి రావటంలేదు. శరీరం ప్రయత్నాన్ని విడిచిపెట్టుతున్నది. 
ఈనాటి యుద్ద విధానాన్ని చూస్తే అర్జునుడు తన (భీష్ముడిని చంపుతాననే) నిర్ణయాన్ని నిజంగా నెరవేర్చుతాడని 
నాకు తోస్తున్నది. 

వ. అతని మును మటు తలయెత్తి చూడుము. 352 
ప్రతిపదార్థం: అటు= అటువైపు; అతని మునుము= ఆ అర్జునుడి సేన యొక్క అగ్రభాగాన్ని; తలయెత్తి= తలను పైకెత్తి; 
చూడుము. 

తాత్సర్యం: ఓ అశ్వత్తామా! అటు బాగా తల పైకెత్తి, అర్జునుడు చేసే బీభత్సాన్ని చూడుము. 


క్ర కూలెడు గుట్టింబులు ధర । వ్రాలెడు నేను(గులు౯ గెడయు రథములు నై యా 

భీల యుగాంత సముద్ధట । కాలపురోభాగరేఖ గాన(గనయ్యెన్‌. 353 
ప్రతిపదార్థం: కూలెడు= పడిపోతున్న; గుజ్టింబులు= గుర్రాలు; ధరన్‌= నేలమీద; వ్రాలెడు= వాలిపోతుండే; ఏనుగులున్‌= 
ఏనుగులున్నూ; కెడయు= పడిపోతున్న; రథములున్‌+ఐ= రథములున్నూ కలిగి; ఆభీల= భయంకరమైన; యుగాంత= మహా 
ప్రళయ కాలంలోని; సమ్‌+ఉద్భట= భయంకరమైన; కాల= సమయము యొక్క; పురోభాగ= ముందటి భాగమందు ఏర్పడే; 
రేఖ= గుర్తు గీర; కాన(గన్‌+అయ్యెన్‌= కన్పిస్తుంది. 
తాత్సర్యం: గుర్రాలు కుప్పకూలుతున్నాయి. ఏనుగులు నేలమీదికి ఒరిగిపోతున్నాయి. రథాలు పడిపోతున్నాయి. 
భయం కలిగించే మహాప్రళశయంలో దానికిముందు కాలంలో కన్పించే చిన్నెలు ఎన్నో అగుపడుతున్నాయి. 
వ. అదియునుం గాక, 354 
ప్రతిపదార్థం: అదియునున్‌+కాక= అంతమా(త్రమే కాకుండా. 
తాత్సర్యం: సేనానష్టమే కాకుండా, చాలా దుశ్శకునాలు కూడా కలుగుతున్నాయి. 
తే. అడరి కురుసేనపై గ్రద్దలాడ( జొచ్చె(। బడుచునున్నవి యుల్క లిక్కడ వినంగ 

వచ్చె నతిరూక్షభంగి శివారుతంబు । లాపగానందనునకు( గీ డావహిల్లు. 355 
ప్రతిపదార్థం: గ్రద్దలు= గద్దలు; అడరి= విజృంభించి; కురుసేనపైన్‌= కురురాజుల సేనమీద; ఆడన్‌+చొచ్చెన్‌= తిరుగాడ సాగాయి; 
ఇక్కడన్‌; ఉల్కలు= కొరవులు; పడుచున్‌+ఉన్నవి= పడిపోతున్నాయి; శివారుతంబులు= ఆడనక్కల ఊళలు; అతిరూక్షభంగిన్‌= 
చాలా కరకుగా; వినంగన్‌ వచ్చెన్‌= వినవస్తున్నాయి; ఆపగానందనునకున్‌= భీష్ముడికి; కీడు= చెడ్డ(అశుభం); ఆవహిల్లున్‌= 
కలుగును. 
తాత్సర్యం: కురుసేన పైన గద్దలు తిరుగుతున్నాయి. మనం ఉన్న తావులో నిప్పులేని కొరవులు పడుతున్నాయి. 
చాలా కటువుగా ఆడనక్కల అరుపులు వినవస్తున్నాయి. అందుచేత భీష్ముడికి ముప్పు తప్పుదు. 
వ. యుుధిష్టిరు మొగంబునం గ్రోధం బగ్గలం బై తో'యచున్నయది ద్రౌపదేయ నకులసహదేవసహితుం డయి 

తటుమునతని మిగిలి నాకు రా రాదు నీవు దేవవ్రతుపాలికిం బోయి యతనికి దాపట వలపటం బ్రాపై నిలువు 


మిది ప్రాణంబులు డా'చు సమయంబు గా దని పలికి పనిచిన నశ్వత్తామ యుద్దామగతిం జనియె నక్కడ 
భీమసేనుండు. 356 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 421 


ప్రతిపదార్థం: యుధిష్థిరు మొగంబునన్‌= ధర్మరాజు ముఖంలో; (క్రోధంబు= కోపం; అగ్గలంబు+ఐ= ఎక్కువై; తోచుచున్నయది= 
కనుపించుచున్నది; (ద్రౌైపదేయ; నకుల; సహదేవ; సహితుండు+అయి= వీరందరితో కూడుకొన్నవాడై; తణుము= కవియుచుండే; 
అతనిన్‌= ఆ ధర్మరాజును; మిగిలి= అతిశయించి; నాకున్‌; రారాదు= రావటానికి సాధ్యంకాదు; నీవు; దేవవ్రతుపాలికిన్‌= భీష్ముడి 
దగ్గరకు; పోయి; అతనికిన్‌= ఆ భీష్ముడికి; దాపటన్‌= ఎడమ(ప్రక్క; వలపటన్‌= కుడి(ప్రక్క; (ప్రాపు+ఐ= అండగా(ఆధారంగా); 
నిలువుము; ఇది= ఈ సమయం; (ప్రాణంబులు; డాయ సమయంబు+కాదు= దాచుకోడానికి అదనుగాదు; అని పలికి; పనిచినన్‌= 
పంపగా; అశ్వత్సామ; ఉద్దామగతిన్‌= గొప్ప నడకతో; చనియెన్‌= వెళ్ళాడు; అక్కడన్‌= భీష్ముడు యుద్దం చేస్తూ ఉన్నచోట; 
భీమసేనుండు. 
తాత్సర్యం: ధర్మరాజు ముఖం కోపావేశంతో కూడుకొని ఉన్నట్టు అనిపిస్తోంది. అతడు [ద్రౌపది కొడుకులు, నకుల 
సహదేవులతో కూడి నాపైకి ఉరుకుతున్నాడు. అతడిని దాటుకొని రావటానికి నాకు సాధ్యంకాదు. కనుక నీవు 
€ భీష్ముడి దగ్గరకు వెళ్ళి, అతనికి కుడియెడమ భాగాలలో అండగా నిలబడు. ప్రాణాలు దాచుకోడానికి ఇది 
సమయంకాదు.' అని చెప్పగానే, అశ్వత్తామ తీవ్రమైన గమనంతో అక్కడికి వెళ్ళాడు. అక్కడ భీముడు (తరువాతి 
పద్యంతో అన్వయం.) 
క  నరుండేచి శిఖండింబుర। सत्त గొని యపుడు భీష్ము సమయింప(గ స 

త్వరు( డగుటకు( దగ రణత । త్పరు( డై కురుసేనమీ(ద( దణిమెం బెలుచన్‌. 357 


ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో; నరు(డు= అర్జునుడు+ఏచి= విజృంభించి; శిఖండిన్‌= శిఖండిని; పురస్సరు(గాన్‌+కొని= 
ముందు పెట్టుకొని; భీష్మున్‌= భీష్ముడిని; సమయింప(గన్‌= చంపడానికి; సత్వరు(డు+అగుటకున్‌= వేగిరపాటుతో కూడిన వాడు 
కావటానికి; తగన్‌= తగునట్టు(అనుకూలం)గా; రణతత్సరు(డు+ఐ= యుద్దమందాసక్తి గలవాడై; కురుసేనమీ(దన్‌= కౌరవసైన్యం 
మీదికి; పెలుచన్‌= ఆ(గ్రహంతో; ९४९8595 = కవిశాడు. 


తాత్సర్యం: అర్జునుడు విజృంభించి, శిఖండిని ముందుంచుకొని, భీష్ముడిని చంపటానికి త్వరపడేదానికి అను 
కూలంగా భీముడు యుద్దంమీది ఆసక్తితో, కురుసేనమీదికి ఉరికాడు. (భీముడు కురుసేనమీదికి కవియటం 
వలన, అర్జునుడికి భీష్ముడిని చంపడానికి మంచి అవకాశం కలిగిందన్నమాట.) 


వ. ఇట్లు దణిమి గాంగేయుముందటిబలంబుల బారిసమరం దొడంగిన భగదత్తకృపకృతవర్మశల్యసైంధవ 
చిత్రసేనదుర్మర్షణవిందానువిందవికర్ణులు పదుండ్రు నొక్కపెట్ట భీమునిం బొదివి నానాస్త్రసంతానంబుల 
నొప్పించిన నొచ్చియుం జలింపక పోరునమ్మారుతిం గనుంగొని క్రీడి తోడై ७०८० నుటికి ధనువుల 
తునియలను, బాణంబులపథియలను, గేతుచ్చత్రచామరంబుల చెక్కలను, భూషణంబులపాొళ్ళను, 
బుడమిం గప్పినం జూచి సుయోధనుండు సుశర్మాదిభూపాలకుల నాలోకించి యా భీమార్జునులం దాక 
నియోగించిన. 358 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తణీమి= కవిసి; గాంగేయు ముందటి బలంబులన్‌= భీష్ముడి ముందుండే సేనలను; 
బారి+చమరన్‌= చంపటానికి; తొడంగినన్‌= ఆరంభించగా; భగదత్త; కృప; కృతవర్మ; శల్య; సైంధవ; చిత్రసేన; దుర్మర్హణ; వింద; 
అనువింద; వికర్ణులు; పదుం|డ్రున్‌= పదిమందికూడా; ఒక్కపెట్ట= ఒకేసారిగా; భీమునిన్‌= ఆ భీముడిని; పొదివి= (క్రమ్ముకొని; 
నానా+అస్త్ర సంతానంబులన్‌= పలురకాల ఆయుధాల గుంపులతో; నొప్పించినన్‌= బాధించగా; నొచ్చియున్‌= బాధపడికూడా; 
చలింపక= కదలకుండా; పోరు= యుద్దం చేస్తుండే; ఆ+మారుతిన్‌= ఆ భీముడిని; క్రీడి= అర్జునుడు; కనుంగొని= చూచి; తోడు+ఐ= 


422 శ్రీనుదాంధ్ర మహాభారతము 


భీముడికి సహాయుడై; తణియన్‌= దగ్గరకు రావటానికి; ఉతికి; ధనువుల తునియలను= విండ్లతునుకలతో; బాణంబుల 
పటజీయలను= బాణాల బద్దలతో; కేతుచ్చ(త్ర చామరంబుల చెక్కలను; ధ్వజాలు, గొడుగులు చామరాలు - ఏటియొక్క ముక్కలతో; 
భూషణంబుల పొళ్ళను= ఆభరణాల చూర్లంతోను; పుడమిన్‌= భూమిని; కప్పినన్‌= కప్పివేయగా; చూచి; సుయోధనుండు; 
సుశర్మ+ఆది భూపాలకులన్‌= సుశర్మ మొదలైన రాజులను; ఆలోకించి= చూచి; ఆ భీమ+అర్జునులన్‌= ఆ భీముడిని, అర్జునుడిని; 
తా(కన్‌= ఎదిరించటానికి; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా. 

తాత్సర్యం: ఈ విధంగా భీముడు కవిసి, భీష్ముడికి ముందు భాగాన ఉండే సైన్యాన్ని చంపటాన్ని ఆరంభించాడు. 
భగదత్తుడు, కృపుడు, కృతవర్మ శల్యుడు, సైంధవుడు, చిత్రసేనుడు, దుర్మర్షణుడు, విందుడు, అనువిందుడు, 
వికర్ణుడు - అనే పదిమంది ఒక్కసారిగా ఆ భీముడిని చుట్టుముట్టి, పలు రకాల ఆయుధాలు (ప్రయోగించి, 
బాధించారు. తాను బాధపడి కూడా కదలకుండా నిలబడి యుద్దం చేస్తున్న భీముడిని చూచి సాయపడటానికై 
అర్షునుడు తోడుగా వచ్చాడు. ధనుస్సుల తునుకలతో, బాణాల బద్దలతో, ధ్వజాల తుంటలతో, గొడుగుల 
తునుకలతో, చామరాల ముక్కలతో, నగల పొడులతో నేలను కప్పివేశారు. సుయోధనుడు ఆ దృశ్యాన్ని చూచాడు. 
సుశర్మ ముఖ్యుడుగా గల రాజులను చూచి, ఆ భీమార్గునులను ఎదుర్కొనుడని ఆజ్ఞాపించాడు. 


క్ర ముందటిపదుండ్రు నా क । లందటునుం గూడి పెన(గి యయ్యిరువురచే 
తం దూలపోవC( జోచ్చిన( । గ్రందుగ బలుమొనల నెల్ల గవియం బనిచెన్‌. 359 

ప్రతిపదార్థం: ముందటి పదుం;డ్రున్‌= ముందు చెప్పిన ఆ పదుగురు రాజులున్నూ; ఆ నృపులు= దుర్యోధనుడు ఆజ్ఞాపించిన 
సుశర్మ మున్నగు రాజులున్నూ; అందణునున్‌= వారు, వీరు ~ అందరున్నూ; కూడి= ఏకమై; उती యుద్దం చేసి; 
ఆ+ఇరువురచేతన్‌= ఇద్దరైన ఆ భీమార్జునులచేత; తూలపోవన్‌= చిన్నపోవడానికి; చౌచ్చినన్‌= ఆరంభించగా; (క్రందుగన్‌= 
ఎక్కువగా; బలు మొనలన్‌+ఎల్లన్‌= నానావిధాలైన సైన్యాన్ష్నంతయు; కవియన్‌; పనిచెన్‌= ఆజ్ఞ చేశాడు. 

తాత్సర్యం: మొదట భీముడిని ఎదుర్కొనటానికి వచ్చిన భగదత్తాదులు పదిమంది రాజులు, ఇప్పుడు దుర్యోధనుడి 
ఆజ్ఞ్జచే వచ్చిన సుశర్మ మొదలుగా గల వీరులు - వీరందరూ కూడా, ఆ భీమార్జునుల దెబ్బలకు తూలిపోసాగారు. 
దీన్ని గమనించి, దుర్యోధనుడు తనకు గల సకలవిధాలైన సైన్యాలను ఆ భీమార్జునులను ఎదుర్కోవలసిందిగా 


€ జ్ఞాపి ం౦చాడు. 


వ. ఇవ్విధంబునం బెక్కు మొనలు పయింబడిన నయ్యిరువురకుC బోరు భరం బగుట యెటింగి సౌభద్రసాత్యకి 
ప్రముఖులగు రధికజనంబులు సైన్యోపేతంబుగా( ద్రోచి యేచిన. 360 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ మాదిరిగా; పెక్కు= అనేకములైన; మొనలు= సేనలు; పయిన్‌= మీద; పడినన్‌= పడగా; 
ఆ+ఇరువురకున్‌= ఆ భీమార్జునుల కిద్దరికి; పోరు= యుద్దము; భరంబు= బరువైనదిగా; అగుట= కావటాన్ని; ఎటీంగి= తెలిసికొని; 
సౌభ(ద్ర సాత్యకి (ప్రముఖులు+అగు= అభిమన్యుడు, సాత్యకి ముఖ్యులుగా గల; రథికజనంబులు= రథాన్నెక్కి యుద్దం చేసేవారు; 
సైన్య+ఉపేతంబు+కాన్‌= సేనలతో కూడునట్టుగా; (कच्छे ముందుకు నడిచి; ఏచినన్‌= విజృంభింపగా. 


తాత్సర్యం: కౌరవసేన మొత్తంగా కూడి, భీమార్యునుల మీదికి కవియగా - వారిద్దరికి అపుడు యుద్దం చాలా 
దుర్భరమైంది. ఈ పరిస్థితిని గుర్తించి, అభిమన్యుడు సాత్యకి ముఖ్యులుగా గల పాండవసేనలో గల రథికులందరూ, 
తమ తమ సైన్యాలతో బాగా ముందుకు సాగి విజృంభించి యుద్దం చేయసాగారు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 423 


క, పాండవబలముల యత్యు । ద్దండపరాక్రమము సూచి దర్పోద్దతవే 
1 ఛా 

८०८२००९८ గనిన కేసరి । చండత భీష్ముండు వొదివె శరనఖరములన్‌. 361 
ప్రతిపదార్థం: భీష్ముండు= భీష్ముడు; పాండవబలముల= పాండవుల సేనలయొక్క; అతి+ఉద్దండ పరాక్రమము= మిక్కిలి అధికమైన 
శౌర్యాన్ని; చూచి; దర్స+ఉద్దత= గర్వం యొక్క అతిశయంగల; వేదండములన్‌= ఏనుగులను; కనిన= చూచిన; కేసరి చండతన్‌= 
సింహం యొక్క కోపం వంటి కోపం గలవాడై; శరనఖరములన్‌= బాణాలవంటి గోళ్ళతో; పొదివెన్‌= క్రమ్ముకొన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు పాండవసేనల యొక్క ఉద్దండ పరా(క్రమాన్ని చూచాడు. దానితో ఆయనకు దర్పం 
పెల్లుబికింది. కోపగించిన సింహం ఎట్టాగయితే తనవాడి గోళ్ళతో ఏనుగులను కప్పివేస్తుందో ఆ మాదిరి తన 
పదనైన బాణాలతో పాండవుల సేనలను కప్పివేశాడు. 
విశేషం: అలం: ఉపమ. 'శరనఖరములన్‌' అనేమాటలో రూపకాలంకారం. దీనిచే ఉపమాలంకారం ఉపజీవ్యమైంది. 
క డొల్లెడుసూతులు( బెలుచం । ठेठ తురగములు( గా నతిక్రూరగతిం 

బెల్లేయుచు సత్వరముగ । నెల్లెడలం దాన యగుచు నేడ్తెజి( బొదివెన్‌. 362 
ప్రతిపదార్థం: డొల్లెడు= పడునట్టి; సూతులున్‌= సారథులున్నూ; సెలుచన్‌= అధికంగా; త్రెళ్ళెడు= ఎగిరిపడేటువంటి; 
తురగములున్‌+కాన్‌= గుర్రాలు కలుగునట్టుగా; అతి క్రూరగతిన్‌= మిక్కిలి కఠోరమైన రీతితో; పెల్లు= అధికంగా; ఏయుచున్‌= 
బాణాలతో కొట్టుతూ; సత్వరముగన్‌= వేగంతో కూడునట్టుగా; ఎల్ల+ఎడలన్‌= అన్నిచోట్ల; తాను+అ= తానే; అగుచున్‌= 
ఉంటున్నవాడై; ఏడ్తెరన్‌= పరాక్రమంతో; పొదివెన్‌= కవిశాడు. 
తాత్సర్యం: సారథులు కిందపడేటట్లుగా గుర్రాలు ఎగిరిపడేటట్టుగా చాలా కఠినంగా విజృంభించి, వేగంతో అన్ని 
చోట్లా తానే జౌతూ, బాణాలతో పాండవసేనను పరిమార్చుతూ, భీష్ముడు ఆశ్చర్యకరంగా యుద్దం చేశాడు. 
వ. ఇట్లు పెద్దయుంబ్రొద్దు విహరించి యపరాహ్హం బగుటయు నతం డాత్మగతంబున. 363 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ చెప్పిన విధంగా; పెద్దయున్‌+ప్రొద్దు= చాలాసేపు; విహరించి= విహారం చేసి;అపరాహ్హంబు+అగుటయున్‌= 
పగటిలో నాల్గవభాగంకాగా; అతండు= ఆ భీష్ముడు; ఆత్మగతంబునన్‌= తనలో. 
తాత్సర్యం: ఈ విధంగా చాలాసేపు యుద్దం చేసి, భీష్ముడు అపరాహ్హ కాలం కాగా తన మనసులో. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 
తే. _“ఉత్తమక్షత్రియుల నెల్ల నుగ్రవృత్తి । నేడు పదినాళ్ళగోలె నా నిశితశరచ 


WR 


०९०००९८ గూరితి వేసరినట్టులయ్యె । మేనితోడి పొత్తిం కిట మానుటొప్ప.' 364 
ప్రతిపదార్థం: ఉత్తమ క్షత్రియులన్‌= ఉత్తములైన రాజులను; ఎల్లన్‌= అందరిని; ఉ(గ్రవృత్తిన్‌= భయంకరమైన (ప్రవర్తనతో; నేడు 
పదినాళ్ళగోలెన్‌= ఈ పది దినాలు మొదలుకొని; నా నిశిత శరచయములన్‌= నాయొక్క పదునైన బాణాల సమూహాలతో; 
కూల్చితిన్‌= చంపివేశాను; వేసరినట్టులు+అయ్యెన్‌= విసుగుచెందినట్టైంది; ఇంకన్‌= ఇకమీదట; ఇటన్‌= ఈ లోకంలో; మేని 
తోడిపొత్తు= శరీరంతోడి సంబంధాన్ని; మానుట= వదలిపెట్టడం; ఒప్పున్‌= తగినది. 
తాత్సర్యం: భీష్ముడు ఇట్టా అనుకొన్నాడు 'ఈనాటితో పది దినాలుగా చాలా భయంకరంగా మహామహా రాజుల 
నెందరినో పదునైన బాణాలు గుప్పించి చంపాను. ఇప్పుడు నాకే విసుగు పుట్టుతున్నది. ఇక ఈ శరీరాన్ని 
వదలిపెట్టటం తగినపని.” 


424 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. అని తలంచి తొలంగి బలంబులం దెరలికొనుచుం గయ్యంబు సేయు చందంబునం గౌంతేయాగ్రజుం గదిసి 
యల్లన యతనితో ని ట్లనియె. 365 


ప్రతిపదార్థం: అని తలంచి= పై విధంగా అనుకొని; తొలంగి= అవతలకు వెళ్ళి; బలంబులన్‌= సేనలను; తెరల్చికొనుచున్‌= 
తొలగించుకొంటూ; కయ్యంబు= యుద్దాన్ని; చేయు చందంబునన్‌= చేసే మాదిరిగా; కౌంతేయ+అ(గ్రజున్‌= ధర్మరాజును; కదిసి= 
సమీపించి; అల్లన= మెల్లగా; అతనితోన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు+ అనియెన్‌= ఇలా అన్నాడు. 

తాత్సర్యం: భీష్ముడు పై విధంగా అనుకొని, అక్కడినుంచి అవతలికి పోయి, సైన్యాలను ఇటూ అటూ నెట్టుకొంటూ 
- యుద్దం చేసే మాదిరి కనిపించుతూ ధర్మరాజు దగ్గరకువెళ్ళి ఎవరికీ వినబడకుండా సన్నగా అతడితో యిట్లా అన్నాడు: 


క _“జనియించినంతనుండియు । జనపతులం గ్రూరవృత్తి( జంపుచు నుండం 

జనియెం గాలము విసివితి । ననఘా! యే నింక( జాల నాసురవిధికిన్‌. 366 
ప్రతిపదార్థం: అనఘా!= పాపములేని ధర్మజా! జనియించిన+అంత+ఉండియున్‌= పుట్టినది మొదలుకొని; జనపతులన్‌= 
రాజులను; క్రూరవృత్తిన్‌= కఠినంగా; చంపుచున్‌+ఉండన్‌= చంపుతూ ఉండగా; కాలము= సమయము; చనియెన్‌= కడచిపోయింది; 
విసివితిన్‌= విసుగుచెందాను; ఏను= నేను; ఇంకన్‌= ఇకమీదట; ఆసురవిధికిన్‌= రాక్షసకృత్యానికి; చాలన్‌= సమర్ధుడనుకాను. 
తాత్సర్యం: ఓ ధర్మరాజా! నేను పుట్టినది లగాయతు ఇంతవరకు ఎంతోమంది రాజులను చాలా (క్రూరంగా 
చంపటంతోనే నా కాలం గడచిపోయింది. ఇప్పుడు నేను బాగా విసుగుచెందాను. ఇకమీద ఈ రాక్షసకృత్యానికి 
నేను ఒప్పుకోను; యుద్దంలో సైనికులను నేను చంపజాలను. 
७. మీరునా హితంబు( గోరుదురేని శి । ఖండి మున్ను గాగ గడగి యంత 

వట్టు వారు నొక్క పెట్టకా బై(బడి । 65०0५००८ &०७८ దడవు సేయ వలదు.’ 367 
ప్రతిపదార్థం: మీరు= పాండవులైనట్టి మీరు; నా హితంబున్‌= నాయొక్క మేలును; కోరుదురు+ఏనిన్‌= కోరేవారైతే; 
శిఖండిమున్ను+కా(గన్‌= శిఖండి ముందుండేటట్టుగా; కడ(గి= ప్రయత్నించి; అంత+వట్టువారున్‌= అందరున్నూ; ఒక్క పెట్టకాన్‌= 
ఒకేసారిగా; పైన్‌+పడి= నామీద పడి; ఏయు(డు= బాణాలు ప్రయోగించండి; ఇంకన్‌= ఇకపైన; తడవు= ఆలస్యం; చేయవలదు. 
తాత్సర్యం: ఓ ధర్మరాజా! మీరు నామేలు కోరేవారైతే, శిఖండిని ముందుపెట్టుకొని, పూనికతో మీ సేనలోని 
వారందరూ ఒక్కుమ్మడిగా నా పైకి ఉరికి, బాణాలతో కొట్టండి. ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. 
28, అని పలికి సమరప్రకారంబునం దేరు గ్రేక్ళుదోలి పాంచాలబలంబులపయి నడరె నప్ప డయ్యజాతశత్రుండు 

సమీపవర్తి యగు ధృష్టద్యుమ్ను నాలోకించి. 368 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; సమర(ప్రకారంబునన్‌= యుద్దం చేసే మాదిరిగా; తేరున్‌= రథాన్ని; క్రేళ్ళు+తోలి= 
పరుగులెత్తించి; పాంచాలబలంబులపయిన్‌= పాంచాలరాజుయొక్క సేనలమీదికి; అడరెన్‌= విజృంభించాడు; అప్పుడు= అట్టి 
పట్టులో; ఆ+అజాతశృత్రుండు= ఆ ధర్మరాజు; సమీపవర్తి+అగు= దగ్గరగానున్నట్టి; ధృష్టద్యుమ్నున్‌; ఆలోకించి= చూచి. 
తాత్సర్యం: భీష్ముడు పైవిధంగా ధర్మరాజుతో చెప్పి, తానేమో యుద్దంచేసే విధంగా, తన రథాన్ని జోరుగా పోనిచ్చి, 
పాంచాలరాజు సేనల మీదికి విజృంభించాడు. అప్పుడు ధర్మరాజు తనకు సమీపంలో ఉండే ధృష్టద్యుమ్ముడిని 
చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 425 


క  " ठ పలుకులు విం । టే? వేగము పనుపు మొక్కటిగ( ८९००८ యో 

ధావళ నెల్లను భీముడు । నీవును నరుతోడ( గూడి నిగుడు(డు పెలుచన్‌.” 369 
ప్రతిపదార్థం: దేవవ్రతు పలుకులు= భీష్ముడు చెప్పినమాటలు; వింటే?= విన్నావా?; యోధ+ఆవళిన్‌+ఎల్లనున్‌= వీరుల 
సమూహాన్నంతటిని; ఒక్కటిగన్‌= ఒకే మారుగా; తయుమ?గన్‌= కవియటానికి; వేగము+అ= వెంటనే(త్వరితంగా); పనుపుము= 
ఆజ్ఞాపించుము; భీముడు; నీవును= నీవు (ధృష్టద్యుమ్నుడు) న్నూ; నరుతోడన్‌+కూడి= అర్జునుడితో చేరి; పెలుచన్‌= ఆటోపంతో; 
నిగుడు(డు= విజృంభించండి. 
తాత్సర్యం: 'ధృష్టద్యుమ్నా! భీష్ముడు చెప్పిన మాటలు విన్నావు గదా! మన సేనలో ఉన్న యోధులందరినీ ఒకేసారిగా 
భీష్ముడి మీదికి కియవలసినదిగా ఆలస్యం చేయకుండా వెంటనే ఆజ్ఞాపించుము. భీముడు, నీవు అర్జునుడితోకూడి, 

కోపో పాలె బాగా 2 

కోపోద్దీప్తులై, ఆతడి మీదికి బాగా విజృంభించండి. 
వ. అనవుడు నతందడు. 370 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు. 
తాత్సర్యం: ధర్మరాజు పై విధంగా చెప్పగానే ఆ ధృష్టద్యుమ్నుడు (తరువాతి పద్యంతో అన్వయం.) 
సీ, మాత్స్య కైకేయాది మనుజేంద్రులకు( 205०८ । గలయట్టి యోధవీరులకుC జేయి 

సూపి మరున్నదీసూనుపై( గవియింప(। బవనజపార్టుల ప్రాపుకలిమి 

వెటి పేది యందటు( ८९००८०८ గౌరవపతి । తమ్ములు దొరలును, దాను( దాత 

గడచి తా(కిన( బోరు ఘన మయ్య నప్పడు । సౌభద్రు( డమ్మహీశ్వరుని నొంచె; 


తే. ద్రోణతనయుండు శైనేయు బాణమయ శ । ९८०८ గావించె( జేదీశ పారవు లస 
మాన విక్రము లై యొప్ప మారుతాత్మ । జుండు రారాజు నేనిక ०८०८ జదిపె. 371 


ప్రతిపదార్థం: మాత్స్య= మత్స్య దేశపురాజు; కైకేయ= కేకయదేశపురాజు; ఆది= ముందుగాగల; మనుజ+ ఇం|ద్రులకున్‌= రాజులకు; 
చేయన్‌+కల+అట్టి= సమర్గులైనట్టి; యోధవీరులకున్‌= యోధులకును, వీరులకును; చేయి+చూపి= చేతితో చూపించి; 
మరుత్‌+నదీసూనుపైన్‌= భీష్మాచార్యుడి మీదికి; కవియింపన్‌: పవనజపార్ణుల= భీమార్జునులయొక్క; ప్రాపుకలిమి= అండ అధికంగా 
ఉండటంచేత; వెణపు+ఏది= భయంలేకుండా; అందణున్‌= పాండవ్ఫోనలోని వారందరున్నూ; తబుమన్‌= వెంబడిబడగా; 
కౌరవపతి; అతడి తమ్ములు; దొరలును= ఇతర రాజులును; తాను; తాతన్‌= తాతను(భీష్ముడిని); కడచి= అతిక్రమించి; తా(కినన్‌= 
మార్కొనగా; పోరు= యుద్దం; ఘనము+అయ్యెన్‌= భయంకరంగా ఉండినది; అప్పుడు= అట్టి సమయంలో; సౌభ।[ద్రు(డు= 
అభిమన్యుడు; ఆ+మహీ+-ఈశ్వరునిన్‌= ఆ దుర్యోధనుడిని; నొంచెన్‌= నొప్పించాడు; (ద్రోణతనయుండు= ద్రోణాచార్యుడి కొడుకు 
అశ్యత్థామ; శైనేయున్‌= శినివంశం వాడైన సాత్యకిని; బాణమయ శరీరున్‌= బాణాలతో నిండిన శరీరం కలవాడినిగా; కావించెన్‌= 
చేశాడు; చేదీశ పౌరవులు= చేదిరాజు, పురువంశపురాజు; అసమాన విక్రములు+ఐ= సాటిలేని పరాక్రమం కలవారై; ఒప్పన్‌= 
ఒప్పియుండగా; మారుత+ఆత్మజాండు= వాయుపుత్రుడు భీముడు; రారాజు+ఏనికపిండున్‌= దుర్యోధనుడి యొక్క ఏనుగుల 
గుంపును; చదిపెన్‌= చంపివేశాడు. 


తాత్సర్యం: ధర్మరాజు చెప్పినట్లుగా, ధృష్టద్యుమ్నుడు చేసైగతో మత్స్యదేశపురాజు, కేకయరాజు మొదలైన రాజులను, 
బాగా యుద్దం చేయగల యోధులను వీరులను భీష్ముడి మీదికి కవ్వింపజేశాడు. వీరందరూ భీమార్జునులు అండగా 


426 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఉండడంచేత ఎంతమా(త్రం జంకుగొంకు లేకుండా భీష్ముడి మీదికి విరుచుకపడ్డారు. దీన్ని చూచి, దుర్యోధనుడి 
అందరు తమ్ముళ్ళు, ఇంకా ఉన్న రాజులు, దుర్యోధనుడు - వీరంతా ఏకమై భీష్ముడికి ముందుగా ఆయనకు 
రక్షణగా నిలిచి, పాండవసేనను ఎదుర్కొన్నారు. అప్పుడు యుద్దం చాలా భయంకరంగా జరిగింది. అభిమన్యుడు 
దుర్యోధనుడిని నొచ్చిపోయేట్టు చేశాడు. అశ్యత్థామ సాత్యకి శరీరాన్ని బాణమయం చేశాడు. చేదిపారవుల యుద్దం 
సాటిలేనిదిగా ఒప్పినది. భీముడేమో దుర్యోధనుడి ఏనుగుల గుంపునంతటినీ చంపివేశాడు. 


28. మటియు నందు నిందును మందాకినీనందనుపయిం ద్రోవను నతనిం గావను దలంచి గడంగిన సైనికు 

లనేకులు నానాప్రకారంబుల వివిధాయుధంబులం బెనంగుచుండ. 372 
ప్రతిపదార్థం: మణజియున్‌= ఇంకా కూడా; అందున్‌= ఆ పాండవుల సైన్యంలో; ఇందును(న్‌)= ఈ కౌరవసేనలోను; మందాకినీ 
నందనుపయిన్‌= భీష్ముడి మీదికి; (త్రోవను= పడదోయడానికి; అతనిన్‌= ఆ భీష్ముడిని; కావను= కాపాడటానికి; ఉద్దేశించి; 
కడంగిన= పూనుకొన్న; అనేకులు= పలువురు; సైనికులు= భటులు; నానా ప్రకారంబులన్‌= పలు రకాలుగా; వివిధ+ఆయుధంబులన్‌= 
పలు విధాలైన ఆయుధాలతో; పెనంగుచున్‌+ఉండన్‌= యుద్దం చేస్తూండగా. 


తాత్సర్యం: పాండవ పక్షంలోని చాలామంది భటులు ఆ భీష్ముడిని కూలదోయడానికి, కౌరవుల భటులు 
పలువురు ఆ భీష్ముడిని కాపాడటానికి, ప్రయత్నించుతూ నానా విధాలుగా, నానా విధాలైన అస్ర్రశ్నస్రాలతో 
యుద్దం చేస్తుండగా. 
క మొనసి మృగేంద్రు( మృగేంద్రు(డు । చెనయంజను పగిది నరుడు శీఘ్రగతిన్‌ శాం 

తనవుపయి( గవియ कणम्‌ । సను డడ్డము సొచ్చె దేవసంఘము వొగడన్‌. 373 
ప్రతిపదార్థం: మృగ+ఇం|ద్రుడు= మృగములకు రాజు - సింహము; మొనసి= పూనుకొని; మృగ+ఇం|ద్రున్‌= మృగాల రాజు 
సింహాన్ని; చెనయన్‌= ఎదిరించటానికి; చనుపగిదిన్‌= వెళ్ళే మాదిరి; నరు(డు= అర్జునుడు; శీఘ్రగతిన్‌= వేగంతో కూడిన నడకతో; 
శాంతనవుపయిన్‌= బీష్ముడి మీదికి; కవియ(న్‌); దేవసంఘము= దేవతలసమూహం; పొగడన్‌= పొగడగా; దుళ్ళాసను(డు; 
అడ్డము+-చొచ్చెన్‌= అడ్డంగా (ప్రవేశించాడు. 

co co 

తాత్సర్యం: పూనికతో సింహం మరో సింహాన్ని ఎదుర్కొనటానికి వెళ్ళేమాదిరి అర్జునుడు త్వరత్వరగా భీష్ముడి 
మీదికి కవిశాడు. అంతలో శాంతనవుడిని కాపాడటానికి దుళ్ళాసనుడు ఇద్దరికీ అడ్డంగా వచ్చాడు. ఈ సన్నివేశాన్ని 
తిలకించిన దేవతలు దుశ్శాసనుడి శౌర్యాన్ని పొగిడారు. 
విశేషం: అలం: ఉపమ. 
©. ఆతని కప్ప డెదుర నమ్మొన నెవ్వరు(। జాలరైరి సవ్యసాచి యొక(డ 

నిశితవిశిఖపంక్తి నిగిడించి నొప్పించి । యొత్తి భీష్మువెనుక కొదు(గ జేసి. 374 
ప్రతిపదార్థం: అప్పుడు; ఆ+మొనన్‌= ఆ పాండవుల సేనలో; ఎవ్వరున్‌= ఏ యోధులుగాని; ఆతనికిన్‌= ఆ దుశళ్ళాసనుడికి; 
ఎదురన్‌= ఎదిరించడానికి; చాలరు+ఐరి= సమర్ధులు కాలేకపోయారు; సవ్యసాచి= అర్జునుడు; ఒక్క(డు+అ= ఒకడే; నిశిత విశిఖ 
పంక్తిన్‌= పదునైన బాణాల వరుసలను; నిగిడించి= వ్యాపింపచేసి; నొప్పించి= బాధపొట్టి; ఒత్తి= పొడిచి; భీష్యు వెనుకకున్‌= 
భీష్ముడి వెనుకవైపునకు; ఒదు(గన్‌+చేసెన్‌= తొలగేట్లుగా చేశాడు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 427 


తాత్సర్యం: దుళ్ళాసనుడు దేవతల పొగడ్తలందుకుంటూ యుద్దంచేస్తున్నాడు. అప్పుడు అతన్ని ఎదిరించగల వీరుడే 
పాండవసేనలో ఎవడూ లేకపోయాడు. ఒక్క అర్జునుడు మాత్రం ఎదుట నిల్చి, పదునుగల బాణాల కుప్పలు 
గుప్పించి, నొప్పించి, దుళ్ళాసనుడిని నొక్కి భీష్ముడి వెనుక నక్కేటట్లు చేశాడు. 
వ. తదవసరంబున సరభసంబున. 375 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; సరభసంబునన్‌= తొందరపాటుగా. 
తాత్సర్యం: అర్జునుడు బాణాలు గుప్పించే సమయంలో తొందరపాటుతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 
క భగదత్త్తుని నా కవ్వడి । వెగ డొంద(గ జేసి యతని వెల్లేను(గు గెం 

పుగ( జేసిన నాతండును । నిగిడెం బాంచాలమేదినీపతిమీ(దన్‌. 376 
ప్రతిపదార్థం: ఆ+కవ్వడి= ఆ అర్జునుడు; భగదత్తునిన్‌= నరకాసురుడి కొడుకును; వెగడు+ఒంద(గన్‌+చేసి= తల్లడపడేటట్లు 
చేసి; అతని వెల్ల+ఏనుగున్‌= అతడి తెల్ల ఏనుగును; కెంపుగన్‌+చేసినన్‌= ఎర్ర బారేటట్లు చేయగా; ఆతండునున్‌= ఆ 
భగదత్తుడున్నూ; పాంచాల మేదినీ పతి మీ(దన్‌= (ద్రుపదుడి మీదికి; నిగిడెన్‌= విజృంభించాడు. 
తాత్సర్యం: అర్జునుడు భగదత్తుడిని తల్లడిల్లజేశాడు. అతడి తెల్ల ఏనుగును బాణాలతో కొట్టి రక్తసిక్తం చేసి 
ఎరుపురంగు గల దానినిగా చేశాడు. ఆ భగదత్తుడు [ద్రుపదమహారాజు మీదికి విజృంభించాడు. 
వ. ఆఖండలనందనుండును శిఖండిం దటిమి తెటిపి సూపి దేవవ్రతు నేయుమని పురికొలిపె నంత. 377 
ప్రతిపదార్థం: ఆఖండల నందనుండును= ३०८०२ కొడుకు అర్షునుడును; శిఖండిన్‌; ९७8 2०= వెంబడిబడి ; తెణపి= అవకాశాన్ని, 
చూపి= కనుపరచి; దేవవ్రతున్‌= భీష్ముడిని; ఏయుము+అని= బాణాలతో కొట్టుము అని; పురికొలిపెన్‌= (ప్రోత్సహించాడు; అంతన్‌= 
అప్పుడు. 
తాత్సర్యం: అర్జునుడు శిఖండిని బలాత్కరించి, అవకాశాన్ని చూపించి “భీష్ముడిని బాణాలతో కొట్టుము” అని 
ప్రోత్సాహపరిచాడు. అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 
క మనయోధప్రకరము శాం । తనవుం దలకడచి యత్యుదగ్రత నయ్య 

०८ బొదివె నతం డలిగిన(। బెనుగాలిం దూలు మొగిలుపిండునుబోలెన్‌. 378 
ప్రతిపదార్థం: మనయోధ(ప్రకరము= మన(కౌరవ) వీరులసమూహం; శాంతనవున్‌= భీష్ముడిని; తలకడచి= అతిక్రమించి 
ముందునిలబడి; అతి+ఉద(గ్రతన్‌= చాలాభయంకరంగా; ఆ+అర్జునున్‌= ఆ అర్జునుడిని; పొదివెన్‌= కప్పివేసింది; అతండు= ఆ 
అర్జునుడు; అలిగినన్‌= కోపించినవాడుకాగా; పెనుగాలిన్‌= తుపానుగాలిచేత; తూలు= తొలగిపోవు; మొగిలుపిండును+పోలెన్‌= 
మబ్బులసమూహం మాదిరి (చెదరిపోయింది). 
తాత్సర్యం: కౌరవసేనలోని యోధులందరూ భీష్ముడిని కాపాడడానికి ఆయనకు ముందుభాగంలో నిలబడి చాలా 
భయంకరంగా అర్జునుడిని కమ్మివేశారు. ఆ అర్జునుడు అలుగగా, మనసేనలంతా పెనుగాలికి తుత్తునియలై 
చెదిరిపోయే కారుమబ్బుల మాదిరి చెదరిపోయాయి. 
విశేషం : ఈ పద్యంలో 'పెనుగాలిం దూలు మొగిలిపిండును బోలెనో అను ఉపమానవాక్యం వాచ్యంగా చెప్పబడినది. 'అర్జునుడలిగితే 
మన సేనాసమూహం చెల్లాచెదరై పోతుంది' అనే ఉపమేయవాక్యం, గమ్యమానంగా ఉన్నది. ఇది ఒక విధమైన రచనా వైఖరి అనుకోదగినది. 


428 శ్రీనుదాంధ్ర మహాభారతము 

వ. (తూలె) నట్లు దూలిన. 379 
ప్రతిపదార్థం: తూలెన్‌; అట్టు+తూలిన= ఆ విధంగా తొలగిపోగా. 

తాత్సర్యం: ఆ విధంగా మన సేనలు తొలగిపోగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. అట్టియెడ శిఖండి యాపగాసుతుమీ(ద । వాలుటమ్ము లేయ వాని నేయ 
నొల్ల కత(డు గెలని యోధవీరావళ । నేయుచుండె శౌర్య మెసకమెసయగ. 380 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌; శిఖండి; ఆపగాసుతుమీ(దన్‌= భీష్ముడిమీద; వాలు+అమ్ములు= పదునుగల బాణాలు; ఏయన్‌= 
ప్రయోగించగా; వానిన్‌= ఆ శిఖండిని; ఏయన్‌+ఒల్లక= బాణాలతో కొట్టడానికి ఇష్టపడక; అత(డు= ఆ భీష్ముడు; కెలని= ప్రక్కన 
ఉన్న; యోధవీర+ఆవళిన్‌= యోధవీరుల వరుసను; శౌర్యము= పరాక్రమము; ఎసకము= విజృంభణము; ఎస(గన్‌= అతిశయింపగా; 
ఏయుచుండెన్‌= బాణాలతో కొట్టుతూ ఉన్నాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో శిఖండి భీష్ముడి మీద పదునైన బాణాలు (ప్రయోగించాడు. భీష్ముడు వాడిమీద 
బాణాలు వేయకుండా, యుద్దభూమిలోనుండే వీరులమీద, యోధులమీద, తన శౌర్య విజృంభణం అతిశయించగా, 


బాణాలు చాలా (ప్రయోగించాడు. 


ख. నరు(డు శిఖండిం దటిమిన । శరము లతండు భీష్మునురుభుజామధ్యమునం 
గురియ(గ నవ్వుచునుండెం । గరి యంత్రజలంబు దొర(గణగా నున్న క్రియన్‌. 381 


ప్రతిపదార్థం: నరుడు= అర్జునుడు; శిఖండిన్‌; తటీమినన్‌= బలవంతపెట్టగా; అత(డు= శిఖండి; భీష్మున్‌= భీష్మునియొక్క; 

ఉరు భుజామధ్యమునన్‌= విశాలమైన రొమ్ముపై; శరములు= బాణాలను; కురియయగన్‌= వర్షింపజేయగా; యం[త్రజలంబు= 

యం(త్రమునుండి నీరు; తొరంగన్‌+కాన్‌= ప్రవహించుచుండగా; కరి= ఏనుగు; ఉన్న (క్రియన్‌= ఉండే విధంగా; నవ్వుచున్‌+ఉండెన్‌= 
నవ్వుతున్నాడు. 

తాత్సర్యం: అర్హునుడు నిర్బంధపెట్టగా, శిఖండి భీష్ముడి విశాలమైన వక్షస్‌ స్థలంపైన బాణవర్షం కురిపించాడు. 

దానికి, జలయం(త్రం నుండి నీరు బయటికి వస్తూ ఉంటే వినోదిస్తున్న ఏనుగుమాదిరిగా భీష్ముడు నవ్వసాగాడు. 

కాని, ఏ మాత్రమూ కష్టపడలేదు. 

వ. ఇట్లుదేవవ్రతుండు శిఖండి యేయుట సరకుసేయక యతం డగ్గ మైననేయక సాయకంబులు సవ్యసాచిపయి 
నిగిడింప మగిడి దుశ్శాసనుండు గడంగి కవ్వడి వెగడుపడునంతకయ్యంబు సేసి నొచ్చి పాసినం గౌరవపతి 
గనుంగొని యెలుంగు సూపి చేయివీచి పురికొల్పినం గళింగమాళవ బాహ్లిక విదేహ శూరసేన ప్రముఖ 
బలంబులు బలమర్దనుతనయు దెసకుం గవిసిన 382 


ప్రతిపదార్థం: ఇట్టు=- ఈ విధంగా; దేవవ్రతుండు= భీష్ముడు; శిఖండి+ఏయుట= శిఖండియొక్క బాణ ప్రయోగాన్ని; సరకు+చేయక= 
లెక్కచేయకుండా; అతండు= ఆ శిఖండి; అగ్గము+ఐనన్‌= అధీనం(అందుబాటు)లో ఉన్నప్పటికీ; ఏయన్‌= బాణాలతో కొట్టక; 
సవ్యసాచిపయిన్‌= అర్షునుడిమీదికి; సాయకంబులు= బాణాలు; నిగిడింప(న్‌)= వ్యాపింపజేయగా; దుశ్ళాసనుండు; మగిడి= తిరిగి; 
కడంగి= పూనుకొని; కవ్వడి= అర్షునుడు; వెగడుపడునంత= తల్లడపడేటంతగా; కయ్యంబు+చేసి= యుద్దంచేసి; నొచ్చి= 
బాధచెంది; పాసినన్‌= తొలగిపోగా; కౌరవపతి= దుర్యోధనుడు; కనుంగొని= తెలిసికొని; ఎలుంగు+చూపి= కంఠస్వరాన్ని 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 429 
వినిపింపజేసి(గొంతిచ్చి); చేయివీచి= చేతితో సైగచేసి; పురికొల్సినన్‌= ప్రోత్సాహపరచగా; కళింగ= కళింగదేశపురాజు; మాళవ= 
మాళవదేశపురాజు; బాహ్లిక= బాహ్లిక దేశపురాజు; విదేహ= ఆ పేరుగల దేశపురాజు; శూరసేన= ఆ దేశపురాజు; (ప్రముఖ= 
మొదలుగాగల రాజుల యొక్క; బలంబులు= సేనలు; బలమర్దను తనయు దెసకున్‌= అర్జునుడున్న వైపునకు; కవిసిన(న్‌). 
తాత్సర్యం: భీష్ముడు శిఖండి తన మీద (ప్రయోగించే బాణాలను లెక్కచేయలేదు. ఆ శిఖండి అందుబాటులో 
దగ్గరగా ఉన్నాకూడా బాణాలతో కొట్టలేదు. అర్జునుడి మీద బాణాలు (ప్రయోగించాడు. దుళ్ళాసనుడు తిరిగి, వచ్చి 
అర్జునుడు ఓర్చుకోలేనంతగా యుద్దంచేసి, తాను నొచ్చి, పారిపోయాడు. ఈ విషయం తెలిసికొన్నట్టి దుర్యోధనుడు 
ఎలుగెత్తి అరచి చేయి విసరుతూ, కళింగ మాళవ బాహ్లిక విదేహ శూర్చోనులు ముఖ్యులుగా, గల బలాలను 
ప్రోత్సాహపరచాడు. వీరందరు అర్డునుడి మీదికి కవియగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. అత(డు దివ్యాస్ర్రజాలంబు నతిశయంబు । సూపెి చతురంగబలముల రూపు మాపి 
6५००९०८ తటిమి శిఖండికి 26822 సూప । వా(డి తూపులు భీష్తుపై వా(డు నినిచె. 383 
ప్రతిపదార్థం: అత(డు= ఆ అర్జునుడు; దివ్య+అ స్రజాలంబున్‌= అమోఘాలైన ఆయుధాల సమూహంయొక్క; అతిశయంబున్‌= 
గొప్పతనాన్ని; చూపి= కనపరచి; చతురంగబలములన్‌= రథ, గజ, తురగ పదాతులనే నాలుగు రకాల సేనలను; రూపుమాపి= 
నాశనంచేసి; ఉణక= మాటాడక; తటీమి= పరుగెత్తించి; శిఖండికిన్‌= శిఖండికి; తెఖపి= అవకాశాన్ని; చూపన్‌= చూపించగా; 
వా(డు= ఆ శిఖండి; వాడితూపులు= పదునైన బాణాలు; భీష్ముపైన్‌= భీష్ముడిమీద; నినిచెన్‌= నింపాడు. 
తాత్సర్యం: ఆ అర్హునుడు దివ్యాస్రాల గొప్పతనాన్ని చూపించుతూ, మన చతురంగ బలాన్ని నాశనంచేసి, 23657९8 
ध्य ~ 
చేశాడు. 88068 సందు చూపాడు. అప్పుడు అతడు భీష్ముడిపైన పదునైన బాణాలను బాగా నాటాడు. 
వ. ఆ సమయంబునం గృపశల్యవివింశతివికర్ణులం గూర్చికొని పేర్చి దుశ్మాసనుండు శాంతనవున కడ్డపడినం 
బార్టుం డయ్యేవురను విరథులం జేసిన. 384 
ప్రతిపదార్థం: € సమయంబునన్‌= అట్టి సమయంలో; దుశ్ళాసనుండు; కృప; శల్య; వివింశతి; వికర్ణులన్‌= వికర్ణుడు అనే నలుగురిని; 
కూర్చికొని= వెంటతీసికొని; సేర్చి= విజృంభించి; శాంతనవునకున్‌= భీష్ముడికి; అడ్డపడినన్‌= అడ్డంగా నిలబడగా; పార్టుండు= 
అర్జునుడు; ఆ+ఏవురను= ఆ ఐదుగురిని; విరథులన్‌= రథాలు లేనివాళ్ళనుగా; చేసినన్‌= చేయగా. 
తాత్సర్యం: అప్పుడు దుశ్శాసనుడు, కృపుడిని, శల్యుడిని, వివింశతిని, వికర్ణుడిని వెంటబెట్టుకొని విజృంభించుతూ, 
భీష్ముడికి రక్షణగా ఆయనముందు నిలబడ్డాడు. అర్జునుడు ఆ ఐదుగురు యోధుల రథాలనూ ధ్వంసం చేయగా. 


క్ర కురుపతియు ననుజవర్గము( । బరమక్రోధమున( దెంపు బలుపును 2०69005 

సురనాథనందనునిపై । నురవడి( ద్రోచుటయు సేన లుగ్రత నడరెన్‌. 385 
ప్రతిపదార్థం: కురుపతియున్‌= కురురాజు దుర్యోధనుడు; అనుజవర్గమున్‌= అతని తమ్ముళ్ళగుంపు; పరమ(క్రోధమునన్‌= 
అధికమైన కోపంతో; తెంపు= తెగువ; బలుపును= బలము; మెణయన్‌= బయల్పడగా; సురనాథనందనుని సైన్‌= అర్జునుడిమీద; 
ఉరవడిన్‌= అతివేగంతో, (త్రోచుటయున్‌= కవియగా; సేనలు= సైన్యాలు; ఉ(గ్రతన్‌= భయంకరంగా; అడరెన్‌= విజృంభించాయి. 


తాత్సర్యం: దుర్యోధనుడు, అతడి సోదరులూ కోపోద్దీపితులై, తమ తెగువ, బలం బయటపడేటట్లు అర్జునుడి 
మీదికి చాలా వేగంతో కవిశారు. అప్పుడు రెండు పక్షాల సేనలూ బాగా విజృంభించాయి. 


430 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ख. పాండవ బలములు ८९296 । భండన 2095९05 నగ్ర భాగంబున ను 
८६ ०८९४८ బోరెడు మనుమల । తండము గని మెచ్చి య ప్పితామహు(డు వెసన్‌. 386 


ప్రతిపదార్దం: పాండవబలములు= పాండవులయొక్క సేనలు; తలపడి= తాకి; భండనము+ఒనరింపన్‌= యుద్దంచేయగా; 
అగ్రభాగంబునన్‌= తనకు ముందరభాగంలో; ఉద్దండతన్‌= అతిశయంగా; పోరెడు= యుద్దంచేస్తూ ఉండే; మనుమల 
తండమున్‌= దుర్యోధనాదులగు మనుమల గుంపును; ఆ+పితామహుండు= ఆ భీష్ముడు; కని= చూచి; మెచ్చి= మెచ్చుకొని; 
వెసన్‌= వేగంతో. 


తాత్సర్యం: పాండవులు ఎదురెక్కి యుద్దం చేస్తూండగా, తనముందు భాగంలో నిలిచి అతి గొప్పయుద్దం చేస్తూ 
ఉన్న తన మనుమళ్ళందరిని భీష్ముడు చూచి, మెచ్చుకొంటూ వెంటనే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ख. అరిబలంబుపై నొక్క దివ్యాస్త మేయ(। దల(చి యరి(బోసి తిగిచి యుదగ్రవృత్తి( 

గవిసి ముందట నున్నశిఖండిచూడ్క్మి। దొడరుటయు( దాల్మిమై( దెగ యుడిపె నధిప! 387 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! అరిబలముపైన్‌= శత్రుసైన్యంమీద; ఒక్క= ఒకానొక అపూర్వమైన; 
దివ్య+అ స్రము= దివ్యమైన ఆయుధాన్ని; ఏయన్‌= (ప్రయోగించాలని; తల(ణచి= అనుకొని; అరి= శరసంధానస్థానమైన అల్లైత్రాటి 
నడిమిభాగంలో; పోసి= బాణాన్ని సంధించి; తిగిచి= ఆకర్షించి(లాగి); ఉద(గ్రవృత్తిన్‌= భయంకరమైన నడవడితో; కవిసి= మార్కొని; 
ముందటన్‌+ఉన్న= తనకు ముందు (ప్రక్కన ఉన్నట్టి; శిఖండి; చూడ్కి= కంటికి; తొడరుటయున్‌= కనపడగానే; తాల్మిమైన్‌= 
ఓర్పుతో; తెగ= ఎక్కుపెట్టిన అల్లైత్రాటిని; ఉడిపెన్‌= ఉడిగింపజేశాడు. (దించివేశాడు) 
తాత్స ర్యం: £, ధృతరాష్ట్రమహారాజా! భీష్ముడు ఒకానొక మహాసాన్ని శత్రు సైన్యాల మీద వేయాలని అనుకొన్నాడు. 
విల్లు ఎక్కు పెట్టాడు. అల్లెత్రాటి మధ్యలో బాణాన్ని పెట్టాడు. ఆ బాణం వేగంగా దూరంగా పోవడానికి బాగా లాగాడు. 

౧ €> 62 €> 

భయంకరంగా కవిశాడు. ఇంతలో తనకు ముందు (పడి) శిఖండి తన కంటికి అగుపడ్డాడు. దానితో భీష్ముడు 
ఎంత కోపంతో ఉరికాడో, అంత శాంతంతో వెనుకకు తగ్గాడు. ఎక్కుపెట్టిన వింటిని దించివేశాడు. 
వ. అంత. 388 
తాత్సర్యం: ఆ తరువాత, 
క సోమక మాత్సృప్రముఖో । ద్దామబలము లేచి పెలుచ( దబుముటయును సం 

గ్రామతలము సేనాంగ । స్తోమాంగమయంబు సేసె దుర్జాంతగతిన్‌. 389 
ప్రతిపదార్థం: సోమక= (ద్రుపదుడు; మాత్స్య= విరటుడు; ప్రముఖ= ముఖ్యులుగా గలవారి యొక్క; ఉద్దామబలములు= గొప్ప 
సేనలు; ఏచి= విజృంభించి; పెలుచన్‌= కోపంతో; తణుముటయునున్‌= కవియగా; (భీష్ముడు)దుర్జాంతగతిన్‌= అణచరాని 
పోకడతో; సం(గ్రామతలమున్‌= యుద్దభూమిని; సేనా= సైన్యానికి; అంగ= అంగాలైన రథ, గజ, తురగ, పదాతులయొక్క; 
స్రోమ= సమూహాలయొక్క; అంగమయంబున్‌= అవయవా(శరీరా)లతో నిండిన దానినిగా; చేసెన్‌= చేశాడు. 
తాత్సర్యం: ద్రుపదుడు, విరాటుడు మొదలైనవారి బలాలు విచ్చలవిడిగా విజృంభించి భీష్ముడిపై కవిశాయి. అప్పుడు 
భీష్మాచార్యుడు అడచరాని పోకడతో ఆ యుద్దభూమినంతా శత్రువుల చతురంగబలాల అంగాలతో నింపివేశాడు. 
అనగా శత్రువుల, రథాలను, ఏనుగులను, గుర్రాలను, కాల్బలాన్ని తునాతునకలు చేశాడు. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 431 


క సేనల నిమ్మెయి భీష్ముడు । & ८5८ బొందింప నలిగి ధీరత్వము వీ 

రానీకం బగ్గింప శతానీకు(। ठत నతని నాసురభంగిన్‌. 390 
ప్రతిపదార్థం: భీష్ముడు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; సేనలన్‌= సైన్యాలను; దీనతన్‌= భయాన్ని; పొందింపన్‌= కలిగింపగా; 
అలిగి= కోపించి; వీర+అనీకంబు= శూరులసమూహం; ధీరత్వము= (తన) ధైర్యాన్ని; అగ్గింపన్‌= పొగడుతుండగా;శతానీకు(డు= 
విరాటరాజు తమ్ముడు; అతనిన్‌= ఆ భీష్ముడిని; ఆసురభంగిన్‌= రాక్షస సంబంధమైన రీతిలో; ఎదిర్చెన్‌= ఎదిరించాడు. 
తాత్సర్యం: భీష్ముడు పైన చెప్పిన విధంగా పాండవుల సేనలకన్నింటికీ మహాభయాన్ని కలిగించాడు. అక్కడ 
ఉన్న వీరులందరూ తన ధైర్య శౌర్యాలను పొగడగా శతానీకుడు (విరాటరాజు తమ్ముడు) రాక్షసుడి మాదిరి ఆ 
భీష్ముడి మీదికి ఎగబడినాడు. 


విరటుతమ్ము(డగు శతానీకుండు భీష్మునిచేం జచ్చుట(సం. 6-113-24) 
వ. ఇట్లు ८०८३ విరటుతమ్ముండు వాలమ్ముల నొప్పించినం గోపించి. 391 
ప్రతిపదార్థం: విరటు తమ్ముండు= విరాటరాజు తమ్ముడు శతానీకుడు; ఇట్టు= సైన చెప్పిన (ప్రకారం; తా(కి= మార్కొని; 
వాలు+అమ్ములన్‌= పదునుగల బాణాలతో; నొప్పించినన్‌= నొప్పి కలిగేటట్టు చేయగా; కోపించి= భీష్ముడు కోపంచెంది. 
తాత్సర్యం: పైన చెప్పిన విధంగా శతానీకుడు భీష్ముడిని మార్కొని, చురుకైన బాణాలను (ప్రయోగించి, అతడికి 
బాధను కలిగించగా భీష్ముడు కోపించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


శా. = విల్లుం గేతువు( ద్రుంచి సూతు వెస నుర్విం గూల్లి రథ్యంబులన్‌ 

డొల్లం దీవ్రత నేసి యాత(డు భుజాటోపంబు శౌర్యంబు శో 

భిల్లన్‌ వైచిన శక్తియుం దునిమి యాభీలద్యుతి ప్రస్స్పుర 

ద్ధల్లం బొక్కటి భీష్ము దేసి నజికెం దన్మస్తకం బుగ్రతన్‌. 392 
ప్రతిపదార్థం: భీష్ము(డు; విల్లున్‌= వింటిని; కేతువున్‌= ధ్వజాన్ని; త్రుంచి= తునుకలు చేసి; వెసన్‌= వెంటనే; సూతున్‌= సారథిని; 
ఉర్పిన్‌= నేలమీద; కూల్చి= కూలదోసి; రథ్యంబులన్‌= గుర్రాలను; డొల్లన్‌= కిందపడేట్టుగా; తీవ్రతన్‌= గట్టిగా; ఏసి= బాణాలు 
ప్రయోగించి; ఆత(డు= ఆ శతానీకుడు; భుజ+ఆటోపంబు= చేతుల విజృంభణం; శౌర్యంబు= శూరత్వము; శోభిల్లన్‌= ప్రకాశింపగా; 
వైచిన= ప్రయోగించినట్టి; శక్తియున్‌= శక్తి అనే ఆయుధాన్ని; తునిమి= తుంటలుగా చేసి; ఒక్కటి= ఒకానొక్షటైన; ఆభీల= 
భయంకరమైన; ద్యుతి= కాంతితో; (ప్రస్సురత్‌= ప్రకాశిస్తున్న; భల్లంబున్‌= బల్లెమును; ఏసి= (ప్రయోగించి; ఉ(గ్రతన్‌= 
భయంకరంగా; తద్‌+మస్తకంబు= ఆ శతానీకుడి తలను; నజుకెన్‌= ఖండించాడు. 
తాత్సర్యం: భీష్ముడు ఆ శతానీకుడి వింటిని, పతాకాన్ని తునకలు చేశాడు. అతడి సారథిని నేలపై పడేటట్లు 
కొట్టాడు. రథానికుండే గుర్రాలను నేల దొరలేటట్టుగా చేశాడు. ఆ శతానీకుడు, భుజబలం, శూరత్వం ఒప్పుతూ 
ఉండగా “శక్తి అనే ఆయుధాన్ని భీష్ముడి మీదికి ప్రయోగించగా, భీష్ముడు దాన్ని తునుకలు చేశాడు. కాంతితో 
జ్వలిస్తూండే ఒకానొక బల్లేన్ని అతడి మీదికి ప్రయోగించి, భయంకరంగా ఆ శతానీకుడి తలను భీష్ముడు 
ఖండించాడు. 


వ. ఇవ్విధంబున శతానీకుం జంపిన. 393 


432 శ్రీనుదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ చెప్పిన ప్రకారంగా; శతానీకున్‌; చంపినన్‌. 
తాత్సర్యం: పైన చెప్పిన ప్రకారంగా భీష్ముడు విరాట మహారాజు తమ్ముడగు శతానీకుడిని చంపివేశాక. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 
క  మొనలెల్ల విటుగ మధ్యం । దినమున యినుమాడ్కి ०००९८ దేజోనిధి శం 
తను సూను డొప్పె నప్పుడు । గనుగొని యిట్లనియె శౌరి గాండివితోడన్‌. 394 


ప్రతిపదార్థం: మొనలు= సైన్యాలు; ఎల్లన్‌= అన్నియు; విణుగన్‌= ఓడిపోగా; తేదోనిధి= తేజస్సుకు గనివంటివాడైన; శంత నుసూను(డు 
= శంతను మహారాజు యొక్క కుమారుడు - భీష్ముడు; బయలన్‌= శూన్య ప్రదేశంలో (ఆకాశంలో); మధ్యందినమునన్‌= మధ్యాహ్న 
సమయంలోని; ఇనుమాడ్కిన్‌= సూర్యుడి విధంగా; ఒస్పెన్‌= ప్రకాశించాడు; అప్పుడు= అట్టి సమయంలో; శౌరి= కృష్ణుడు; 
కనుగొని= చూచి; గాండివితోడన్‌= అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: శతానీకుడు చావగానే, సైన్యాలు భయపడి పారిపోయాయి. ఆ సమయంలో నిర్మానుష్యంగా ఉన్న 

లో ५८६ తో ^< కా లో < కా ५ సూ మా “« డా MY 

ఆ యుద్దరంగంలో తేజఃపుంజంతో వెలిగే భీష్ముడు ఆకాశంలో ప్రకాశించే సూర్యుడి మాదిరి అగుపడ్డాడు. శ్రీకృష్ణుడు, 
ఈ పరిస్థితిని బాగా గమనించి, అర్జునుడితో ఇట్టా అన్నాడు: 


విశేషం: అలం: ఉపమాలంకారం. భీష్ముడికి సూర్యుడితో పోలిక. ఇద్దరూ తేజోనిధులే. 'మాడ్కి' ఉపమావాచకం, ఒప్పి ఉండటం 
సమానధర్శ్మం. 
క “మనమోహరములు సెడి, కను । కని బాటిడు నిప్ప డాపగాసుతునకు గ్ర 

క్కున నీవు మార్మొనక త । కిన గార్యము దప్ప( బొదివి గెలువుము కడ(కన్‌.' 395 
ప్రతిపదార్థం: ఇప్పుడు= ఈ సమయంలో; మనమోహరములు= మనయొక్క వ్యూహాలు; కనుకనిన్‌= తొ(ట్రుపాటుతో; చెడి= 
కనబడకుండా పోయి; పాటెడున్‌= పరుగెత్తిపోతున్నాయి; గ్రక్కునన్‌= వెంటనే; నీవు; ఆపగాసుతునకున్‌= భీష్ముడికి; మార్కొనక= 
ఎదురు నిలబడకుండా; తక్కినన్‌= తప్పుకొన్నట్లయితే; కార్యము= పని; తప్పున్‌= చెడిపోవును; కడ(కన్‌= ప్రయత్నంతో; పొదివి; 
7ాలువుము= జయించుము. 
తాత్సర్యం: 'ఓ అర్జునా! మన సైన్యాలు శతానీకుడి మరణం రణంలో చూచి, అదిరి, బెదిరి, కనబడకుండా 
పారిపోతున్నాయి. కనుక ఇప్పుడు నీవ భీష్ముడిని మార్కొనకుండాపోతే మన పని చెడిపోతుంది. కాబట్టి, నీవు 
ప్రయత్నంతో భీష్ముడిని కవిసి జయించుము. 


వ. అనిన విని యతండు రథరథ్యసారథిసహితంబుగా సురనదీనందను నమందమార్గణపుంజంబునం బొదివె 
శిఖండియుం జేరి నారాచంబుల నొప్పించిన దేవవ్రతుండు వాని నేయ నొల్లనిసందున నాసవ్యసాచి యతని 
విల్లు దునిమి పెల్లేయుచున్నం జూచి సైరింపక శలశల్యకృప కృతవర్మచిత్రసేనభూరిశ్రవః ప్రభృతివీరలోకం 
బతిలోకంబుగ దివ్యాస్త్రజాలంబులు నెజిపుచు నేయుచు భీష్మున కడ్డపడుండు దలకడవుం'డను నెలుంగులు 
నింగి ముట్ట బలసమేతంబుగా నడరినం గని సమీర నందన సాత్యకి సౌభద్ర విరాట ద్రుపద ఘటోత్మచ ప్రముఖ 
యోధవర్గం బనర్గకభంగిం దటుమం దత్రైన్యంబులు గూడుకొని కవిసిన దివిజదానవసంపాతసమయ సమరం 
బయ్యె నందు బురందరనందనుండు మన సైనికుల కందటి కన్నిరూపులయి యైంద్రవారుణాగ్నేయాది 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 433 


మహాశరంబులం దెరల్లుచు సురక్షితుం డైన శిఖండిం బురికొల్పికొని మీ తండ్రి నేయించుచు నతందెన్ని 
విండ్లెత్తిన నన్నిటిం దోడోన తునుమాడుచుండె నా క్రీడిపై నతం డుగ్రశక్తి ప్రయోగింప నదియునుం ద్రుంచి 


~~ 


సూతునిం గేతనంబునుం గూల్లిన. 396 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; అతండు= ఆ అర్షునుడు; రథ= రథాలు; రథ్య= గుర్రాలు; సారథి= రథంనడిపేవాడు - వీటితో; 
సహితంబుగాన్‌= కూడునట్టుగా; సురనదీనందనున్‌= భీష్ముడిని; అమందమార్గణ పుంజంబునన్‌= తక్కువకాని బాణాల 
సమూహంతో; పొదివెన్‌= కప్పివేశాడు; శిఖండియున్‌= శిఖండికూడా; చేరి= కలిసికొని; నారాచంబులన్‌= బాణాలతో; నొప్పించినన్‌= 
బాధను కలిగించగా; దేవవ్రతుండు= భీష్ముడు; వానిన్‌= ఆ శిఖండిని; ఏయన్‌= బాణాలతో కొట్టడానికి; ఒల్లని సందునన్‌= 
ఇష్టపడకుండా ఉండే సమయంలో; ఆ సవ్యసాచి= ఆ అర్జునుడు; అతని విల్లున్‌= ఆ భీష్ముడి వింటిని; తునిమి= తుంటలు 
చేసి; పెల్లు= అధికంగా; ఏయుచున్నన్‌= బాణాలు ప్రయోగిస్తూ ఉండగా; చూచి; సైరింపక= ఓర్చుకోకుండా; శల; శల్య; కృప; 
కృతవర్మ; చిత్రసేన; భూరిశ్రవః= భూరిశ్రవసుడు; (ప్రభృతి= ముఖ్యులుగాగల; వీరలోకంబు= వీరులయొక్క సమూహం; 
అతిలోకంబుగ(న్‌)= లోకాతీతంగా; దివ్య+అ స్రజాలంబులు= అమోఘాలైన ఆయుధాల సమూహాలను; నెజపుచు(న్‌)= వా(పింప 
జేయుచు; ఏయుచున్‌= బాణాలు ప్రయోగిస్తూ; భీష్మునకున్‌= భీష్ముడికి; అడ్డపడుండు= అడ్డుపడండి; తలకడవుండు= ఉన్నచోటిని 
దాటిరండి; అను= అనునట్టి; ఎలుంగులు= కంఠస్వనాలు; నింగిముట్టన్‌= ఆకాశాన్నంటుతూ ఉండగా; బలసమేతంబుగాన్‌= 
సైన్యాలతో కూడునట్టుగా; అడరినన్‌= విజృంభించగా; కని; సమీరనందన= భీముడు; సాత్యకి; సౌభ(ద్ర= సుభ(ద్రకుమారుడు 
- అభిమన్యుడు; విరాట; ద్రుపద; ఘటోత్కచ (ప్రముఖ= ప్రధానులుగాగల; యోధవర్గంబు= యోధులగుంపు; అనర్గళభంగిన్‌= 
అడ్డులేని విధంగా తణుమన్‌= ఎదుర్కొనగా; తద్‌+సైన్యంబులు(న్‌)= ఆ కౌరవసైన్యాలు; కూడుకొని= ఏకమై; కవిసిన(న్‌); 
దివిజదానవ= దేవతలరాక్షసులయొక్క; సంపాత= చక్కని పాటు కల్గిన; సమయ= సమయమందలి; సమరంబు+అయ్యెన్‌= 
యుద్దంవంటి యుద్దం జరిగింది; ఆలాటి యుద్దంలో; పురందర నందనుండు= అర్షునుడు; మన సైనికులకున్‌= మన (కౌరవ) 
సైన్యంలోని వారికి; అందజకున్‌= అందరికీ కూడా; అన్ని రూపులు+అయి= అంతమంది అర్జునులుగా అగపడి; ఐం(ద్ర= ఇం(ద్ర 
దేవతాకములు; వారుణ= వరుణ దేవతాకములు; ఆగ్నేయ= అగ్ని దేవతాకములు; ఆది= మున్నుగాగల; మహాశరంబులన్‌= 
గొప్ప బాణాలతో; తెరల్బుచు(న్‌)= తొలగించుకొంటూ; సురక్షితుండు+ఐన= బాగా కాపాడబడ్డవాడైన; శిఖండిన్‌; పురికొల్సికొని= 
ప్రోత్సాహపరిచి; మీ తం(డ్రిన్‌= మీ తం(డ్రియెన భీష్ముని; ఏయించుచున్‌= బాణాలతో కొట్టించుతూ; అతండు= ఆ భీష్ముడు; 
ఎన్ని విండ్డు= ఎన్ని ధనుస్సులను; ఎత్తినన్‌= ఎత్తికొన్నప్పటికీ; అన్నింటిన్‌= అన్ని విండ్లనూ; తోడ్లోన= వెంటనే; తునుమాడుచుండెన్‌= 
తునుకలు చేస్తూ వచ్చాడు; అతండు= ఆ భీష్ముడు; ఆ €= ఆ అర్జునుడిమీద; ఉ(గ్రశక్తిన్‌= భయంకరమైన శక్త్యాయుధాన్ని; 
ప్రయోగింపన్‌= వేయగా; అదియునున్‌= ఆ శక్తి ఆయుధాన్ని కూడా; (త్రుంచి= తునుకలుచేసి; సూతునిన్‌= సారథిని; 
కేతనంబునున్‌= ధ్వజాన్ని కూడా; కూల్చిన(న్‌)= కూల(ద్రోయగా. 


తాత్సర్యం: అర్జునుడు కృష్ణుడన్న మాటలు విన్నాడు. భీష్ముడిని, ఆయన రథాన్ని, గుర్రాలను, సారథిని, చురుకైన 
బాణాల సమూహంతో కప్పివేశాడు. శిఖండి కూడా అర్జునుడితో కూడా చేరుకొని బాణాలతో భీష్ముడిని నొప్పించాడు. 
శిఖండి పేడి కాబట్టి వాడిమీద బాణాలు వేయడానికి భీష్ముడు ఇష్టపడకుండా ఉండే సమయంలో అర్షునుడు అతడి 
విల్లును విరిచివేసి, పెల్లుగా బాణాలను గుప్పించాడు. దీన్ని చూచి, శలశల్యాదులైన వీరులందరూ ఓర్చుకోలేక చాలా 
భయంకరాలైన, అమోఘాలైన అ స్త్ర శస్రాలతో యుద్దభూమినంతా కప్పివేస్తూ, బాణాలతో కొట్టుతూ, భీష్ముడికి అండగా 
ముందు నిలబడండి, మీరుండే చోటినుండి కదలిరండి. అనే అరుపులు ఆకాశాన్ని అంటుతుండగా, సేనలతో 
వారు విజృంభించారు. భీముడు, సాత్యకి, అభిమన్యుడు ముఖ్యులుగా ఉండే యోధవర్గం వారి విజృంభణాన్ని 
చూచారు. అడ్డు, ఆపు లేకుండా శృత్రుసైన్యాన్ని తరిమారు. శృత్రుసేనలంతా ఒక్కటిగా చేరుకొని కవిశారు. అప్పటివారి 


434 శ్రీనుదాంధ్ర మహాభారతము 


యుద్దం దేవతల రాక్షసుల యుద్దంవలె అనిపించింది. అట్టిపట్టులో అర్జునుడు మన సైనికులకు ఒక్కొక్కడికి ఒక్కొక్క 
అర్షునుడుగా అగుపడుతూ, ఐం(ద్రవారుణాగ్నేయాది దివ్యాస్రాలు ప్రయోగించి దారి ఏర్పరచుకొంటూ, తనచే 
చక్కగా కాపాడబడుతూ ఉన్న శిఖండిని దండిగా (ప్రేరేపించి, (మీతండ్రి) భీష్ముడిని బాణాలతో కొట్టించాడు. 
భీష్ముడు ఎన్ని విండ్లెత్తుకున్నా అన్నిటిని వెంట వెంటనే తునాతునుకలు చేశాడు. ఆ భీష్ముడు అర్షునుడి మీదికి 
భయంకరమైన ఒక శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అర్జునుడు దాన్నికూడా తునుమాడి, అంతటితో ఊరకొనక, 
ఆ భీష్ముడి సారథిని, రథటెక్కాన్ని కూడా కూల్చివేశాడు. 


సీ మనమున क డిట్లని వితర్మించు( । 'బాండవుల నాయొక్క వింటన కడంగి 
గెలువనే? వీరికి( గృష్టుండు ప్రాపు గా । కున్న నిం కది యట్టు లుండనిమ్ము 
కృష్ణు దోడుగం గొని కీడ్చడి వీరలు । వచ్చిన( జెప్పితి వధవిధంబు 
సమర ముపేక్తించి శాంతిమై నుండెద । నడిచిపాటేటికి? ననగ 586 


ध्य 


తే చదల సురలిట్లు 'మే లిది సమ్మతంబు । మాకు' నని &® ८ జెప్పుమాట ९०९४८ 
డొక్కరుండును వినియె; నే నొకడు వింటి । మునిమహానుభావంబున మనుజనాథ! 397 

ప్రతిపదార్థం: మనుజనాథ!= ప్రభువగు ధృతరాష్ట్ర మహారాజా!; మనమునన్‌= మనస్సులో; భీష్ముడు; ఇట్ల్టు+అని; వితర్కించున్‌= 
ఊహించుకొంటున్నాడు; వీరికిన్‌= ఈ పాండవులకు; కృష్ణుండు= కృష్ణుడు; लेषे ఆశ్రయము; కాక+ఉన్నన్‌= కాకుండా ఉంటే; 
పాండవులన్‌= పాండురాజు కొడుకులను; నా+ఒక్కవింటన్‌+అ= నా ఒక్క ధనుస్సుతోనే; కడంగి= యత్నించి; గెలువనే?= 
గెలువనా?; ఇంకన్‌= ఇకమీద; అది= ఆ సంగతి; అటులు+ఉండనిమ్ము= అట్లా ఉండనీ; వీరలు= ఈ పాండవులు; కీడు+పడి= 
తక్కువపాటు చెంది; కృష్ణున్‌= కృష్ణుడిని; తోడుగన్‌+కొని= సహాయంగా తీసికొని; వచ్చినన్‌= రాగా; వధవిధంబున్‌= నన్ను 
చంపేరీతిని; చెప్పితిన్‌= చెప్పాను; సమరము= యుద్దమును; ఉపేక్షించి; అశ్రద్దచేసి; శాంతిమైన్‌= ఓర్పుతో; ఉండెదన్‌= ఉంటాను; 
అడిచిపాటు= తొందరపడటం; ఏటికిన్‌?= ఎందుకోసం?; అన(గన్‌= అని వితర్కించుకుంటూ ఉండగా; చదలన్‌= ఆకాశాన; 
సురలు= దేవతలు; त= భీష్ముడి తర్కాన్ని తెలుసుకొని; ఇట్లు;మేలు+ఇది= ఇది బాగున్నది; మాకున్‌= దేవతలమగు మాకు; 
సమ్మతంబు= ఇష్టం; అని= అంటూ; ప్రీతిమైన్‌= (ప్రేమతో; చెప్తుమాటలు= చెప్పెడి మాటలను; ఆత(డు= ఆ భీష్ముడు; 
ఒక్కరుండును= ఒక్కడు మా(త్రమే, వినియెన్‌= విన్నాడు; మునిమహానుభావంబునన్‌= వ్యాస మహర్షి యొక్క మహిమవల్ల; 
ఏన్‌+ఒక(డు= నే నొకడు మా(త్రమే; వింటిన్‌= విన్నాను. 

తాత్సర్యం: భీష్ముడు తన మనస్సులో ఈ విధంగా అనుకొంటున్నాడు. “ఈ పాండవులకు కృష్ణుడు ఆశ్రయంగా 
లేకుండా ఉండిఉంటే నా ఒక్క ధనుస్సుతోనే వీరినంతా నేను గెలువనా? సరే, ఆ సంగతి అట్లా ఉండనీ. ఈ 
పాండవులందరూ లొచ్చుపడి, చచ్చుదేలి, కృష్ణుడిని సహాయంగా తీసికొని నా దగ్గరకు వచ్చారు. నా మరణానికి 
ఉపాయాన్ని వీరికి చెప్పాను. ఇకమీద యుద్దంలో శ్రద్ద చూపకుండా (ప్రశాంతంగా ఉంటాను. వేగిరపాటెందుకు?' 
అనే ఈ మాటలు ఆకాశంలో ఉండే దేవతలు విన్నారు. “ఇదే మేలైనపని. మా ఇష్టం కూడా ఇదే' అని (ప్రేమతో 
వారు చెప్పే మాటలు ఆ భీష్ముడు ఒకడు మా(త్రమే విన్నాడు. వ్యాసమహర్షి ప్రభావం వలన నేను కూడా విన్నాను. 
వ. తదవసరంబునసూక్ష్మజల శీకరశిశిరం బగు మారుతంబు మరుత్తటినీతనయు మీ(ద సుడిసె సురదుందుభులు 


गत గుసుమవర్షంబులు గురిసె నవియు ననన్యగోచరంబులయ్యె నిట్లు నిశ్చయించియు న మృ్మహాత్ముం 
డూరకున్నం గెలని కొకభంగియై తోచు నని తలంచి. 398 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 435 


ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆనాటి సమయంలో; మరుత్‌+తటినీతనయుమీదన్‌= దేవనదికొడుకైన భీష్ముడిమీద; సూక్ష్మ= 
కొద్దిపాటివైన; జల= నీటియొక్క; శీకర= తుంపరల చేత; శిశిరంబు+అగు= చల్లనైన; మారుతంబు= గాలి; సుడిసెన్‌= చుట్టిముట్టి 
వీచింది; సురదుందుభులు= దేవదుందుభులు; (మోసెన్‌= (మోగాయి; కుసుమవర్షంబులు= పూలవానలు; కురిసెన్‌; అవియున్‌= 
ఈ చెప్పినవన్నీ; అనన్యగోచరంబులు+అయ్యెన్‌= ఇతరులకు అగుపడకుండా ఉండినాయి; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు; 
ఇట్టు= ఈ విధంగా; నిశ్చయించియున్‌= నిశ్చయం చేసికొని కూడా; ఊరక+ఉన్నన్‌= యుద్దం చేయకుండా వుంటే; కెలనికి(న్‌)= 
తన పక్షంవారికి; ఒక భంగి+ఐ= ఒక విధంగా(మోసం)గా; తో(యయన్‌+అని= అనిపించవచ్చునని; తలంచి= అనుకొని. 
తాత్సర్యం: భీష్ముడు దేవతలన్న మాటలు విన్న సమయంలో, ఆ భీష్ముడి మీద నీటి బిందువులతో నిండిన 
చల్లని పిల్లగాలులు వీచాయి. దేవదుందుభులు (మోగాయి. పూలవానలు కురిశాయి. ఈ వింతలంతా వేరెవరికీ 
అగుపించలేదు. ఆ మహాపురుషుడు తానిక యుద్దం చేయకూడదని, ప్రశాంతంగా ఉండాలని నిశ్చయం చేసికొని 
కూడా ఊరకనే ఉంటే తన పక్షంవారికి, కౌరవులకు తన వైఖరి మోసం(కపటం)గా అనిపిస్తుందేమో అని తన 
ఏల్లు ఎక్కు పెట్టాడు. 
౧ €> 

తే. = २०६६ & ల్లెక్కుపెట్టంగ నుటిక వెస శి । ఖండి పటు మార్గణంబుల( గడ(గి యేయ 

నత(డు మిసిమింతు(డును గామి కల్ల నవ్వి । ००682०८ దనయమ్ము లతనిపై ఫల్లునుండు. 399 
ప్రతిపదార్థం: ఒక్కవిల్లు= ఒకవింటిని; ఎక్కు పెట్టంగన్‌; శిఖండి= (ద్రుపదుని పుత్రుడు; ఉజక= లెక్కచేయక; కడ(గి= ప్రయత్నించి; 
వెసన్‌= వేగంగా; పటుమార్గణంబులన్‌= సమర్థములైన బాణాలను; ఏయన్‌= (ప్రయోగింపగా; అత(డు= ఆ భీష్ముడు; మిసి 
మింతు(డునున్‌= అలసిపోయినవాడుగా కూడా; కామికిన్‌= కాకున్నదానికి; ఫల్లునుండు= అర్జునుడు; ७९ నవ్వి= సన్నగా నవ్వి; 
తన+అమ్ములు= తన బాణాలను; అతనిపైన్‌= ఆ భీష్ముడిమీద; పజపెన్‌= ప్రయోగించాడు. 
తాత్సర్యం: భీష్ముడు ఒక వింటిని ఎక్కు పెట్టాడు. అంతలో శిఖండి దానిని లెక్కచేయక (ప్రయత్నంతో వేగంగా 
మంచి మంచి బాణాలను ఆ భీష్ముడిమీదికి ప్రయోగించాడు. ఆ బాణాల దెబ్బలకు భీష్ముడు కొంచెం కూడా 
అలసట చెందలేదు. దీన్ని చూచి అర్జునుడు నవ్వి, తన బాణాలను అతడి మీద ప్రయోగించాడు. 
వ. శాంతనవుండును సముల్లాసంబున నేసిన. 400 
ప్రతిపదార్థం: శాంతనవుండును= శంతనుమహారాజు కుమారుడు భీష్ముడును; సమ్‌+ఉల్లాసంబునన్‌= ఉత్సాహంతో; ఏసినన్‌= 
బాణాలు (ప్రయోగించగా. 
తాత్సర్యం: అర్జునుడు తనపై బాణాలు ప్రయోగించగా, భీష్ముడున్నూ ఉత్సాహంతో మళ్ళీ బాణాలు (ప్రయోగించగా. 
(తరువాత పద్యంతో అన్వయంతో.) 
ख. 25८०८८8०, దనమీ(ద( దొరంగెడు । శరములు వారించి యతని చాపం 2०९७ 

త్వరితగతి( ద్రుంచి యతిని । ష్టుర నారాచంబు దనువు సొర నేయుటయున్‌. 401 


ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; తనమీ(దన్‌= తన(అర్జునుడి)మీద; తొరగౌడు శరములు= పడునట్టి బాణాలను; వారించి= 
అడ్డగించి(నివారించి); అధిక త్వరితగతిన్‌= మిక్కిలి వేగంతో కూడిన విధంగా; అతని చాపంబున్‌= ఆ భీష్ముడి ధనుస్సును; 
త్రుంచి= తునుకలు చేసి; అతినిష్టుర నారాచంబున్‌= మిక్కిలి క్రూరమైన బాణాన్ని; తనువు+చౌరన్‌= భీష్ముడి శరీరంలోకి చొచ్చుకొని 
పోయేటట్టుగా; ఏయుటయున్‌= వేయగా. 


436 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీష్ముడు తనమీద ప్రయోగించే బాణాలను నివారిస్తూ, అర్జునుడు చాలావేగంతో ఆ భీష్ముడి వింటిని 
విరుగగొట్టాడు. ఒక కఠోరమైన బాణాన్ని ఆ భీష్ముడి శరీరంలోనికి చొచ్చుకుపోయేటట్టుగా ప్రయోగించగా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 
వ. తమకుందమ యోధవరులకును వారింపం జేరం జెనయం గొలంది గాక వెల్లివిరిసిన శరనిధిభంగిం బొంగిన 

వివ్వచ్చు 26807०56 చూచుచుం దన్ను విడువక కెలంకులనున్న నీ కొడుకులం గలయం గనుంగొని మీ 

తండ్రి రారాజుతో నిట్లనియె. 402 
ప్రతిపదార్థం: తమకున్‌= తమకు గాని; తమ యోధవరులకును= తమ పక్షంలోని వీరా(గ్రేసరులకు గాని; వారింపన్‌= అడ్డగించడానికి; 
చేరన్‌= దగ్గరకువచ్చుటకుగాని; చెనయన్‌= ఎదిరించడానికి గాని; కొలందికాక= సాధ్యం కాకుండా; వెల్లివిరిసిన= పెల్లుగా ఉబ్బిన; 
శరనిధిభంగిన్‌= సము|ద్రం(బాణాల గని)వలె; పొంగినన్‌= అతిశయించగా; వివ్వచ్చున్‌= అర్జునుడిని; వెణ(గుపడి= చేష్టలుమాని; 
చూచుచున్‌= కనుగొంటూ; తన్నున్‌= (భీష్ముడగు) తనను; విడువక= వదలిపెట్టకుండా; కెలంకులన్‌= (ప్రక్కభాగాలలో; ఉన్న= 
ఉన్నటువంటి; కొడుకులన్‌= కుమారులను; కలయన్‌+కనుంగొని= కలయజాూచి; తం(డ్రి= మీ తం(డ్రియగు భీష్ముడు; రారాజుతోన్‌= 
దుర్యోధన మహారాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 
తాత్సర్యం: తనకు(భీష్ముడికి), దుర్యోధనాదులకు, తమ పక్షంలో వుండే గొప్పవీరులకుగాని, అడ్డగించటానికి, 
దగ్గరకు పోవటానికి, ఎదిరించటానికి సాధ్యం కాకుండా ఉప్పొంగిన సము(ద్రంలాగా, ఆటోపంతో వస్తున్న అర్జునుడిని 
చూచి భీష్ముడు చేష్టలుడిగి, తననెప్పుడూ వదలకుండా రక్షణగా రెండుప్రక్కల ఉండే కుమారు (వయసువార)లను 
చూస్తూ, దుర్యోధనమహారాజుతో ఇట్లా అన్నాడు: 
మ. “అని దేవాసురకోటి కైనను నశక్యం బిమ్మహావీరు మా 

ర్మొన &८ డల్గిన మర్వు లే యెదు రుదారుండైన యీ క్రీడి ద 

కిన ని ప్పాండవసైన్య మింతయును మ్రగ్గింపంగ నే( జాలుదున్‌ 

విను, సత్యం బిది వీని వింటి కెదురన్‌ విల్లెత్తలే డెవ్వ(డున్‌.' 403 


ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దమందు; ఈ+మహావీరున్‌= గొప్ప వీరుడైన యీ అర్జునుడిని; మార్కొనన్‌= ఎదిరించడానికి; 
దేవ+అసురకోటికైననున్‌= కోటి సంఖ్యగల దేవతలకు గాని, రాక్షసులకుగాని; అశక్యంబు= సాధ్యంకాదు; వీ(డు= ఈ అర్జునుడు; 
७९35 కోపంచెందిన వాడైతే; మర్త్యులు= మనుష్యులు; ఏయెదురు= ఎదుట నిల్తురా?; నిలువలేరు; ఉదారుండు+ఐన= 
గొప్పవాడైనట్టి; ఈ | క్రీడి= ఈ అర్జునుడు; తక్కినన్‌= లేకుంటే; ఏన్‌= నేను(భీష్ముడు); ఈ+పాండవ సైన్యము= ఈ పాండవుల 
సేనను; ఇంతయును= అంతటిని; మ్రగ్గింపంగన్‌= చంపటానికి; చాలుదున్‌= సమర్దుడనగుదును; విను= ఆకర్లించుము; వీని 
వింటికిన్‌= ఈ అర్జునుడి ధనుస్సుకు; ఎదురన్‌= ఎదురుగా; ఎవ్వ(డున్‌= ఎట్లాంటి వీరుడైనా సరే; విల్లు+ఎత్త(లేడు= విల్లు 
పట్టుకొనలేడు (ఎక్కు పెట్టలేడు); ఇది= ఈ మాట; సత్యంబు= నిజము. 


తాత్సర్యం: ‘కోటిమంది దేవతలుగాని, కోటిమంది రాక్షసులుగాని ఈ అర్షునుడిని ఎదిరించలేరు. ఈ అర్డునుడిని 
ఎదుర్కోవటానికి దేవరాక్షసకోటికే సాధ్యం కాదంటే ఇక మానవులకెట్లు సాధ్యం? (మానవులకు, అర్జునుడిని 
ఎదిరించడం ఎంతమా(త్రం సాధ్యంకాదన్నమాట.) మహావీరుడైన ఈ అర్జునుడు ఒక్కడు పాండవసైన్యంలో లేకుంటే, 
ఈ సైన్యాన్ని మొదలంటా మట్టుపెట్టటానికి నేనొకడనే చాలేవాడిని. ఓ దుర్యోధనా! నా మాట విను. ఈ అర్జునుడు 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 437 


ధనుస్సు చేతపట్టుకొంటే, వడికి ఎదురుగా ఏ మహావీరుడూ కూడా ధనుస్సు పైకెత్తలేడు. ఇక వీడిపై బాణాలు 
ప్రయోగించే దెక్కడ? ఇది నిజం.” 


క అనునెడ శిఖండిచాపము । వెనుకం దనవిల్లు నిల్పి వెస నాతం డే 

సిన భంగిగ నరు దేసెను । జననాయక! దొడ్డనారసంబులు భీష్మున్‌. 404 
ప్రతిపదార్థం: జననాయక!= జనులకు |ప్రభువువైన ధృతరాషష్ట్రా!; అనున్‌+ఎడన్‌= భీష్ముడు ఈవిధంగా చెప్పుతున్న సమయంలో; 
నరు(డు= అర్జునుడు; వెసన్‌= వేగంగా; శిఖండి చాపము వెనుకన్‌= శి°ఖండియొక్క వింటికి వెనుకప్రక్కన; తనవిల్లు= తన (అర్జునుడి) 
యొక్క ధనుస్సును; నిల్సి= ఉంచి; ఆతండు= ఆ శిఖండి; ఏసిన భంగిగన్‌= బాణాలు ప్రయోగించిన మాదిరిగా; దొడ్డ నారసంబులు= 
గొప్ప బాణాలతో; భీష్మున్‌= భీష్మాచార్యుడిని; ఏసెను= కొట్టినాడు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీష్ము డీ విధంగా దుర్యోధనుడితో చెపుతున్న సమయంలో సందు చూచికొని 
అర్జునుడు శిఖండి వింటికి వెనుకనే తనవింటిని ఎవ్వరికీ కనిపించకుండా ఆనించి, ఆ శిఖండే బాణాలు 
ప్రయోగిస్తున్నట్లు చూచేవారికి అనిపించేటట్ల్టుగా గొప్ప బాణాలను ఆ భీష్ముడి మీద ప్రయోగించాడు. 


వ. అప్పుడు దేవవ్రతుండు దుశ్య్శాసను నాలోకించి. 405 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; దేవృవ్రతుండు= భీష్ముడు; దుళ్ళాసనున్‌= దుళ్ళాసనుని; ఆలోకించి= చూచి 
తాత్సర్యం: ఆ విధంగా బలమైన బాణాలను తన మీదికి అర్జునుడు ప్రయోగించినప్పుడు భీష్ముడు దుళ్ళాసనుడిని 
చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ. “అశనికల్వము లివి యర్జును బాణముల్‌ । గాని శిఖండివి గావు సుమ్ము; 
కర్మటిగర్భంబు కరణి గాత్రము छु । నిట్టివి వీనికి నెందు గలవు? 
బహ్మదండంబులపాటి యై మర్శంబు । లిట్టు నోనాటునే? యితని చేత 
జముదూత లట్లు ప్రాణముల వెలార్చంగ । నీ ద్రుపదాత్మజు( డెన్న( దేసి? 


ष्व 


నైననారసంబు లతనివి గాక యీ । తనివి యగునె? యెవ్విధమున( జూడ.” 406 


ఆ. దృఢవిముక్తములును దీప్తాక్ళతులు లక్ష ५ శుద్దిమంతములును సునిశితములు 


ప్రతిపదార్థం: ఇవఏ= ఈ బాణాలు; అశనికల్పములు= పిడుగులతో సమానాలు; అర్జును బాణముల్‌+కాని= అర్షునుడి బాణాలే 
గాని; శిఖిండివి= శిఖండి ప్రయోగించినట్టివి; కావుసుమ్ము= కావుసుమా!; కర్కటిగర్భంబు కరణిన్‌= ఎండ్రకాయ కడుపులోని 
పిండంవలె; గాత్రము= శరీరాన్ని; వ్రచ్చెన్‌= చీల్చివేస్తున్నది; ఇట్టివి= ఈలాంటి బాణాలు; వీనికిన్‌= ఈ శిఖండికి; ఎందున్‌+కలవు= 
ఎక్కడున్నాయి?; (బ్రహ్మదండంబుల పాటియై= (బ్రహ్మదండాలతో సమానమై; ఇతనిచేతన్‌= ఈ శిఖండిచేత; మర్మంబులు= 
జీవస్థానాలను; ఇట్టు= ఇంతగా; నోనాటున్‌+ఏ?= నొప్పించేటట్టు గుచ్చుకుంటాయా?; జముదూతలు+అట్ల్టు= యముడి దూతల 
మాదిరిగానే; ప్రాణములన్‌; వెలార్ప్సంగన్‌= బయటికి లాగేట్టుగా; ఈ (ద్రుపద+ఆత్మజు(డు= ఈ శిఖండి; ఎన్న(డు= ఏనాడు; 
ఏసెన్‌?= బాణాలు ప్రయోగించాడు?; దృఢవిముక్తములునున్‌= గట్టిగా ఎక్కువగా వదల బడ్డవియు; దీప్త+ఆకృతులు= మండుతూ 
ఉండే ఆకారం కలవియు; లక్ష్యశుద్దిమంతములును= గురితప్పకున్నట్టివియు; సునిశితములున్‌+ఐన= బాగా పదునుగలఏయునైన; 
నారసంబులు= బాణాలు; అతనివిగాక= ఆ అర్జునుడివి కాకపోతే; ఏ+విధమునన్‌= ఏ విధంగా గాని; చూడన్‌= చూచినప్పటికీ; 
ఈతనివి= ఈ శిఖండికి సంబంధించినట్టివి; అగున్‌+ఎ?= అగునా? 


438 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీష్ముడు, దుశ్ళాసనుడితో ఇట్లా అంటున్నాడు: “ఇప్పుడు నా మీదపడ్డ బాణాలు పిడుగుల్ల్హా ఉన్నాయి. 
ఇవి అర్జునుడు ప్రయోగించిన బాణాలే గాని, శిఖండి వేసిన బాణాలు ఎంత మాత్రం కావుసుమా! ఎండ్రకాయ 
గర్భంలోనుండే పిండం మాదిరి శరీరాన్ని పేల్చివేస్తున్నది. ఇంత (ప్రభావంగల బాణాలు వీడి(శిఖండి)కి ఎక్కడున్నాయి? 
పలు (బ్రహ్మదండాలు పైన పడినట్టు ఆయువు పట్టులందు గాఢంగా నాటి నొవ్వజేసే బాణాలు వేయటానికి వీడి 
(శిఖండి) చేత ఏమౌతుంది? యముడి దూతలు పలువురు ప్రాణి ప్రాణాలను వెలికిలాగే మాదిరి బాణాలు ఈ 
శిఖండి ఏనాడు ప్రయోగించగలిగాడు? నాపైన బడ్డ ఈ బాణాలు గట్టిగా ఎక్కువగా వేగంగా వదలబడ్డవి, జ్వలిస్తున్నవి, 
గురితప్పకుండా ఛేదించేవి, చాలా పదును గల్లినట్టివి, అయిన - -ఈ బాణాలు అర్జునుడివే సుమా! మన అనుభవంలో 
ఏనాడూ శిఖండి ఇట్టి తీవ్రమైన ఆయుధాలు (ప్రయోగించినవాడు కాడు. పైగా శిఖండి బాణాలకు ఇంతగట్టితనం, 
వెలుగు, గురితప్పకుండటం, పదును, లేనేలేవు. ఎన్ని విధాల చూచినా ఈ బాణాలు శిఖండివి కానేకావు.” 


విశేషం: అలంకారం: మాలోపమ. కర్కటి గర్భము. (ఇది ఒక న్యాయము) ఎండి గర్భం ధరించడం అని అర్థం. ఎండ్రకాయ, గర్భంలో 
వుండే ప్రాణి, తల్లిఎం|డ్రిని (బ్రద్దలుచేసి బయట పడుతుంది. ఈ బాణాలు మనిషిని చంపిగాని ఇవతలకు రాకున్నవన్నమాట. 

(బ్రహ్మదండము: (బ్రాహ్మణుడి చేత ఉండే యష్టికి సాధారణంగా ఈ పేరు. వసిష్టమహర్షిచేతిలోని యోగదండాన్ని కూడా 
(బ్రహ్మదండమంటారు. శ్రీ మ(ద్రామయణంలో 6 కృలం క్షత్రియబలం (బ్రహ్మతేజోబలం బలమ్‌। ఏకేన బ్రహ్మదండేన బహవోనాశితా 
మమ” అని విశ్వామితు డంటాడు. ఒక్క (బ్రహ్మదండంతోనే విశ్వామిత్రుడి వాళ్ళు చాలామంది చచ్చారట. ఇక్కడ అనేక 
(బ్రహ్మదండాలతో సాటియైన బాణాలు ఒక్క భీష్ముడి మీద పడ్డాయంటే ఇక వాటి బాధ ఎంతగా వుంటుందో, అట్టి బాధను 
ఓఒర్చుకోగలవాడు ఎంత మహావీరుడో ఊహించుకొనవచ్చును. 'జముదూతలట్ల' అని బహువచనంవల్ల, ఒక వ్యక్తిసైన పలువురు 
యమకింకరులు పడ్డారంటే, ఆ యాతన ఎంతగా ఉంటుందో, అట్టి యాతనను ఓర్చుకోగలిగన దిట్ట ఎట్టి దేవాంశతో పుట్టాడో 
ఊహించుకోవచ్చు. 

శిఖండి వేసినట్టుగా అర్జునుడు, భీష్ముడి మీదికి ప్రయోగించిన బాణాలను, (క్రమంగా, అశనికల్సాలు, కర్కటిగర్భం, 
(బ్రహ్మదండాలు, జముదూతలు, అని నాలుగు ఉపమానాలతో (క్రమంగా చెప్పబడింది. మొదటి ఉపమానం వలన శరీరంపై భాగానికి 
బాగా దెబ్బలఅని, రెండవ ఉపమానంవల్ల కడుపులో బాధ అని, మూడోదానివలన ఆయువుపట్టుకు ఆపత్తని, నాలుగో ఉపమానం 
వలన శరీరంలోని ప్రాణాలు బైటపడతాయని సూచిస్తూ ఇన్నిటిని ఓర్చుకోగల్లిన మహానుభావుడు ముమ్మాటికీ దేవాంశ వల్ల పుట్టిన 
వాడేనని ఊహించుకోవచ్చును. ఇంతకుముందు వచ్చిన ఒక పద్యంలో “విను సత్యం బిది వీని వింటికెదురన్‌ విల్లెత్తలే( డెవ్వ(డున్‌ 
అని భీష్ముడు రారాజుతో అంటాడు. ఈ పద్యంలో అర్జునుడి బాణాల ధాటికి తట్టుకోలేమంటూ నాలుగు ఉపమానాలతో చక్కగా 
దుశ్ళాసనుడికి నొక్కిచెప్పాడు భీష్ముడు. ఈ అనర్జానికి కారకులైన వారిలో ఈ ఇద్దరూ (దుర్యోధన దుశ్ళాసనులు) ముఖ్యులు. 
ఎంతో సామర్థ్యంతో యుద్దం చేసి, శత్రుసైన్యాన్ని చించి చెండాడి, ఇప్పుడు విరమించుకుంటూ, ఇక మీరు పాండవులను జయించడం 
కల్ల. సంధి చేసికొని ప్రాణాలతో (బ్రతికి బయటపడండి' అనే సంగతిని వారికి చెప్పక చెప్పినట్టు అనిపిస్తుంది. 
క అనుచు( బటుశక్తి నప్పా । రుని వైచిన నది యతండు దునుమాడుడు శాం 

తనవు(డు వాలుం ८०९७०००८ । గొని యరదము డిగ్గ(ణజూచుకొలందిం బెలుచన్‌. 407 
ప్రతిపదార్థం: అనుచున్‌= అని చెపుతూ; పటుశక్తిన్‌= బలిష్టమైన శక్యాయుధంతో; ఆ+పార్టుని= ఆ అర్జునుడిని; వైచినన్‌= 
విసిరికొట్టగా; అతండు= ఆ అర్జునుడు; అది= ఆ శక్యాయుధాన్ని; తునుమాడుడున్‌= తుంటలు చేయగానే; శాంతనవు(డు= 
భీష్ముడు; వాలున్‌= కత్తిని; పలకయున్‌= కేడెమును; కొని; అరదము= రథాన్ని; డిగ్గన్‌= దిగటానికి; చూచుకొలందిన్‌= అనుకొనేంత 
సమయంలో; పెలుచన్‌= తేలికగా; 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 439 


తాత్సర్యం: భీష్ముడు దుశ్ళాసనుడితో పై విధంగా చెప్పుతూ ఒక దృఢమైన శక్ష్యాయుధాన్ని అర్షునుడిపైకి 
ప్రయోగించాడు. దాన్ని అర్జునుడు తుంటలు చేశాడు. భీష్ముడు కత్తి, డాలు తీసికొని రథంనుండి దిగేటంతలోపలనే, 
కోపంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 
తే. ఏసి యారెంటి( దునియలు సేసి యెలుగు । సూపి యే నుండ 268 పేల? నాపగాత 

నూజు( బొదువు(డు మీ' రని యోజ( జెప్పె । శక్రతనయుండు దనయోధజనుల కెల్ల. 408 
ప్రతిపదార్థం: శక్రతనయుండు= ఇంద్రపుత్రుడు - అర్జునుడు; ఏసి= బాణాలు ప్రయోగించి; ఆరెంటిన్‌= ఆ కత్తిని, కేడెమును; 
తునియలు+-చేసి= ముక్కలు చేసి; తన యోధ జనులకున్‌+ఎల్లన్‌= తన పక్షంలోని వీరులందరికీ; ఎలు(గున్‌+చూపి= తన 
గొంతు సవ్వడి వినిపించి; ఏను+ఉండన్‌; వెణిపు+ఏల?= భయమెందుకు?; మీరు= మా వైపున ఉండే వీరులైన మీరు; 
ఆపగాతనూజున్‌= భీష్ముడిని; పొదువు(డు= కవియండి; అని; ఓజన్‌= ఉత్సాహంతో; చెప్పెన్‌= చెప్పినాడు. 
తాత్సర్యం: అర్జునుడు బాణప్రయోగం చేసి, భీష్ముడికత్తిని, పలకను పలుకులు చేసి, గొంతెత్తి తనవైపు ఉన్న 
వీరవరులకందరితో “నేనున్నానుగా? మీకేమి భయం? మీరందరూ భీష్ముడిని కమ్ముకొనండి' అని ఉత్సాహంతో 
పలికాడు. 


వ. అ ప్పలుకు లాకర్ణించి. 409 
ప్రతిపదార్థం: ఆ+పలుకులు= ఆ మాటలు, ఆకర్లించి= విని. 
తాత్సర్యం: అర్జునుడన్న ఆ మాటలు యోధులు విని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ख. ఏయు(డు పొడువుం డడువు(డు । ०६००८ డనుచు వారు జాహ్మవీతనయు( గడున్‌ 
డాయు(డు, మన సైనికులుం । గో యని తలపడ్డ బోరు ఘోరం బయ్యెన్‌ 410 


ప్రతిపదార్థం: వారు= ఆ పాండవయోధులు; ఏయు(డు= బాణాలు (ప్రయోగించండి; పొడువుండు= పొడవండి; అడువు(డు= 
కొట్టండి; |ప్రేయు(డు= నరకండి; అనుచున్‌= అంటూ; జాహ్నవీతనయున్‌= భీష్ముడిని; కడున్‌ డాయు(డు= చాలా దగ్గిరికి చేరగా; 
మన సైనికులున్‌= మన(కౌరవ) సేనలోనివారున్నూ; కో+అని= इ అని అరుస్తూ; తలపడ్డన్‌= తాకగా; పోరు= యుద్దం; 
ఘోరంబు+అయ్యెన్‌= భయంకరంగా జరిగింది. 
తాత్సర్యం: పాండవపక్షంలోని యోధులు 'బాణాలు ప్రయోగించండి. బల్లేలతో పొడవండి. గుదియలతో కొట్టండి. 
కత్తులతో నరకండి” అని కేకలు వేస్తూ, భీష్ముడికి చాలా దగ్గరికి వచ్చారు. అప్పుడు మన(కౌరవ) సైనికులు కూడా 
బొబ్బలు పెడుతూ శత్రుసైన్యంతో తలపడ్డారు. దానితో యుద్దం చాలా భయంకరంగా కనిపించింది. 
వ. అప్పుడు. 411 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో. 
తాత్సర్యం: కౌరవ పాండవులకు ఘోరంగా యుద్దం జరిగే ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 
తే. ఏసి గాండీవి కురుసేన నెగువ నతని । వారు 36058 భీష్ముని జేరి యొడల 

వ్రేలె( డెడ లేనియట్లుగ వివిధభంగి । నిష్ణురాస్త్రశస్రంబుల నినిచి రధిప! 412 


440 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; గాండీవి= అర్జునుడు; ఏసి= బాణప్రయోగం చేసి; కురుసేనన్‌= కౌరవుల 
సైన్యాన్ని; ఎగువన్‌= తరుమగా; అతనివారు= ఆ అర్జునుడికి సంబంధించిన వీరులు; వెణవక= భయంలేకుండా; భీష్మునిన్‌+చేరి= 
భీష్ముడి దగ్గరకువచ్చి; ఒడలన్‌= శరీరంమీద; |ద్రేలెడు+ఎడ= వేలుపట్టే మాత్రంసందు కూడా; లేని+అట్లుగన్‌= లేకుండా వుండేట్లుగా; 
వివిధభంగిన్‌= నానా విధాలుగా; నిష్టుర+అ స్త్ర శస్త్రంబులన్‌= కఠినములైన బాణాలను ఆయుధాలను; నినిచిరి= నింపేశారు. 
తాత్సర్యం: 2, ధృతరాషప్టా! అర్జునుడు బాగా విజృంభించి, కౌరవ సైనికులను చిందరవందర చేశాడు. అప్పుడు 
అర్జునుడి పక్షపు వీరులందరూ ఏ మా(త్రం జంకూ గొంకూ లేకుండా భీష్ముడికి చాలా దగ్గరగా మూగారు. 
ఆతడి శరీరంలో వేలెడు చోటు కూడా కాళీ లేకుండా బాణాలతో పరిఘాదులగు ఆయుధాలతో నింపివేశారు. 


భీష్ముడు २८०९११०८ డగుట (సం. 6-114-80) 


వ. అంతనంశుమంతుండుశాంతుం డగుచు వచ్చె; నట్టియెడం గదిసి కవ్వడి గాంగేయుపై(గ్రూరనారా చనికరంబు 
నిగిడించి పడం ద్రోచిన. 413 


ప్రతిపదార్థం: అంతన్‌= ఆ సమయంలో; అంశుమంతుండు= సూర్యుడు; శాంతుండు+అగుచున్‌వచ్చెన్‌= చల్లబడుతూ వచ్చాడు; 
అట్టి+ ఎడన్‌= ఆలాంటి సమయంలో; కవ్వడి= అర్జునుడు; గాంగేయుపైన్‌= భీష్ముడిమీద; క్రూరనారాచనికరంబులు= కఠినములైన 
బాణాల పరంపరను; నిగిడించి= (ప్రయోగించి; పడన్‌+(త్రోచినన్‌= పడ[ద్రోయగా. 
తాత్సర్యం: అట్టి సమయంలో తన ప్రతాపాన్ని బాగా చూపిన సూర్యుడు శాంతించి అస్తమించబోతున్నాడు. అప్పుడు 
అర్జునుడు సమీపానికి వచ్చి భీష్ముడి మీద కఠోరమైన బాణాల వరుసను గుప్పించి, కూల(ద్రోశాడు. 
క తూర్పుతల(గాగననీ సుతు । ठ గనుగొనుచునుండ నిల గంపింపన్‌ 

దర్పోజ్ఞ్యలు( డా భీష్మ డహర్పతి । యస్తాద్రి సేరునట్లుగ బడియెన్‌. 414 
ప్రతిపదార్థం: నీ సుతులు= ధృతరాష్ట్రుడవైన నీ యొక్క కుమారులు; ఏర్పడన్‌= బాగా తెలిసేటట్టు; కను(గొనుచున్‌+ఉండన్‌= 
చూస్తూ ఉండగా; ఇల= భూమి; కంపింపన్‌= వడకుచుండగా; దర్ప+ఉజ్ఞ్యులు(డు= పౌరుషంతో (ప్రకాశిస్తుండే; ఆ భీష్ము(డు; 
ఆఅహర్బతి= సూర్యుడు; అస్త+అద్రి= పడమటికొండను; చేరు+అట్టుగన్‌= చేరేమాదిరిగా; తూర్పుతల(గాగన్‌= తూర్పుదిక్కు తల 
ఉండేటట్లుగా; పడియెన్‌= పడ్డాడు. 
తాత్సర్యం: కౌరవకుమారులందరు చూస్తూ ఉండగా, భూమి వణకిపోతూ ఉండగా, దర్పంతో వెలిగే ఆ భీష్ముడు 
సూర్యుడు పడమటికొండకు చేరే విధంగా, తూర్పుతలగా ఒరిగాడు. 
విశేషం: అలం: ఉపమ. 
తే. తనువు ధర( బొందకుండ(గ( దల్పభంగి । శరము లూ(త యై పొలుపారె నరవరేణ్య! 

యట్లు శరతల్పగతు( డగు నమ్మహాను । భావు దేవవ్రతుని దేవభావ మొందె. 415 
ప్రతిపదార్థం: నరవరేణ్య!= ధృతరాష్ట్రమహారాజా! తనువు= శరీరం; ధరన్‌= భూమిని; పొందక+ఉండయగన్‌= తాకకుండా 
ఉండేటట్లుగా; తల్పభంగి= పాన్సుమాదిరి; శరములు= బాణాలు; ఊ(త+ఐ= ఆధారంగా; పొలుపు+ఆరెన్‌= ఒప్పింది; అట్లు= 


ఆ విధంగా; శరతల్పగతు(డు+అగు= బాణాలపాన్సును కలిగినట్టి; ఆ+మహానుభావున్‌= ఆ మహానుభావుడైన; దేవ(వ్రతునిన్‌= 
భీష్ముడిని; దేవభావము= దేవత్వము(దేవునితనము); ఒందెన్‌= పొందింది. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 441 


తాత్సర్యం: భీష్ముడి శరీరం భూమిని తాకకుండా, పానుపుమాదిరి, బాణాలు ఆధారంగా అమరాయి. ఆ విధంగా 
బాణాల పానుపై పరుండిన ఆ మహాశయుడిని దేవత్వం ఆవహించింది. అంటే ఆయన దేవుడుగా అగుపడ్డాడు. 


చ. అనిమిషు छन సూచి 'మృతు( డయ్యెడు నక్కట! దక్షిణాయనం 
బున( గృతపుణ్యు( డంచు వగ బొందిన భీషు( డెటింగి వారి కి 
ట్లను 'సురలార! కాలగతి నాత్మ దలంచియ కాదె? మేనిలో 
నునిచినవా(డ( బ్రాణముల నుమ్మలికింపకు( డించుకేనియున్‌. 416 


ప్రతిపదార్థం: అప్ట= ఆ సమయంలో; అనిమిషులు= దేవతలు; చూచి= భీష్ముడు పడటం తిలకించి; అక్కట!= అయ్యో! 
కృతపుణ్యు(డు= చేయబడ్డ పుణ్యంకలవాడు(పుణ్యాత్ముడు); దక్షిణ+అయనంబునన్‌= దక్షిణాయనంలో; మృతు(డు+అయ్యెడున్‌= 
చనిపోతాడు; అంచున్‌= అనుకొంటూ; వగన్‌= పరితాపాన్ని; పొందినన్‌= చెందగా; భీష్ము(డు; ఎటీంగి; వారికిన్‌= ఆ దేవతలకు; 
ఇట్టు+అనున్‌= ఇట్టా అంటాడు; సురలార!= ఓ దేవతలారా!; కాలగతిన్‌= కాలముయొక్క గతిని(మరణాన్ని); ఆత్మన్‌= మనస్సులో; 
తలంచి+అ+కాదె?= ఎరిగేకదా; (ప్రాణములన్‌= (ప్రాణాలను; మేనిలోన్‌= శరీరంలో; ఉనిచినవా(డన్‌= ఉంచికొన్నాను; 
ఇంచుక+ఏనియున్‌= కొంచెంకూడా; ఉమ్మలికింపకుడు= బాధపడకండి. 


తాత్సర్యం: ఆ భీష్ముడు నేల కొరగడాన్ని దేవతలు చూచి “అయ్యో! పాపం ఇతడెంతో పుణ్యాతుడే! నరకానికి 
మార్గమైన దక్షిణాయనంలో మరణిస్తున్నాడే!' అని వాపోవటాన్ని భీష్ముడు తెలిసికొని వారితో “దేవతలారా! 
దక్షిణాయనకాలము యొక్క గమనా(మరణాన్ని)న్ని మనస్సున ఎరిగేకదా - ప్రాణాలను నా బొందిలో 
నిల్పుకొన్నాను. మీరు కొంచెం కూడా విచారించకండి”. 


వ. సత్యవతీవివాహం బొనర్లుటకు మాతండ్రి మెచ్చి నాకవధ్యత్వంబును స్వచ్చందమరణంబును నిచ్చినవా(డు 
గావున(దద్వరప్రభావంబున నావధంబున కే నొడంబడక కానేరదయ్యెంబ్రాణంబులు నా వశంబి యనిన 
వినివారలు సంతోషించి రాసమయంబున భాగీరథి పనుపునం గొందటు మునివరులు హంసరూపంబుల 
నమ్మహాత్మునకు దక్షిణాయనం బెలింగింపం జనుదెంచి యతండు దెలిసియునికి నతనిచేత నెలింగి 
ప్రియం బంది 65०८6 రట్టియెడ దుర్యోధనుండు వుచ్చిన దుశ్శాసనుండు గుంభసంభవుపాలికింబోయి 
భీష్ముపాటు సెప్పిన నతండు మూర్షిల్లి యొక్కింత ठक దీనాననుం డగుచు నమ్మహీనాథుకడకుం జనియె 
నయ్యవసరంబున. 417 


ప్రతిపదార్థం: సత్యవతీ వివాహంబున్‌= దాశరాజ కన్యక సత్యవతితో పెండ్లిని; ఒనర్చుటకున్‌= చేసినదానికి; మా తం(డ్రి= మా 
తండ్రి శంతను మహారాజు; మెచ్చి= సంతోషపడి; నాకున్‌= నాకు; అవధ్యత్వంబును= చంపబడకుండటాన్ని; స్వచ్చందమరణంబునున్‌= 
ఇష్టం వచ్చినపుడు చనిపోవడాన్ని; ఇచ్చినవా(డు= ఇచ్చాడు; కావునన్‌= కాబట్టి; తద్‌+వరప్రభావంబునన్‌= ఆ వరాల మహిమవల్ల; 
నా వధంబునకున్‌= నా యొక్క మరణానికి; ఏన్‌+ఒడంబడక= నే నొప్పుకోకుండా; కానేరదు+అయ్యెన్‌= జరగదాయెను; 
ప్రాణంబులు= ప్రాణాలు; నా వశంబు+అ= నా అధీనమే; అనినన్‌= అని చెప్పగా; వారలు= ఆ దేవతలు; సంతోషించిరి; ఆ 
సమయంబునన్‌; భాగీరథి పనుపునన్‌= గంగానది పంపగా; హంసరూపంబులన్‌= హంసల ఆకారాలతో; కొందణు మునివరులు= 
కొంతమంది బుషిపుంగవులు; ఆ+మహాత్మునకున్‌= ఆ మహాత్ముడికి; దక్షిణాయనంబు= ఇప్పుడు దక్షిణాయనమని; ఎటింగింపన్‌= 
తెలియచెప్పడానికి; చనుదెంచి= వచ్చి; అతండు= ఆ భీష్ముడు; తెలిసియునికిన్‌= తెలిసికొని ఉండటాన్ని; అతనిచేతన్‌= ఆ 
భీష్ముడిచేత; ఎణీంగి= తెలిసికొని; ప్రియంబు+అంది= సంతోషంచెంది; ఏ(గిరి= వెళ్ళారు; అట్టి+ఎడన్‌; దుర్యోధనుండు; 


442 శ్రీనుదాంధ్ర మహాభారతము 


పుచ్చిన(న్‌)= ఆజ్ఞాపించగా; దుశ్ళాసనుండు; కుంభసంభవు పాలికిన్‌= ద్రోణాచార్యుడి దగ్గరకు; పోయి= వెళ్ళి; భీష్ముపాటు= 
భీష్ముడు పడడాన్ని; చెప్పినన్‌= చెప్పగా; అతండు= ఆ ద్రోణుడు; మూర్చిల్లి= మూర్చచెంది; ఒక్క+ఇంతన్‌= ఒక కొంచెం; తేటి= 
తెప్పిరిల్లుకొని; దీన+ఆననుండు+అగుచున్‌= తెల్లబోయిన మొగం కలవాడై; ఆ+మహీనాథుకడకున్‌= ఆ భీష్ముడి వద్దకు; 
చనియెన్‌= వెళ్ళాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన. 


తాత్సర్యం: సత్యవతిని పెండ్లాడడానికి అనుకూలపడటం వల్ల మా తండ్రి శంతనుడు సంతోషపడి నాకు 
ఎవ్వరిచేతనూ చంపబడకుండటం, నా ఇష్టానుసారంగా చనిపోవటం - అనే రెండు వరాలిచ్చాడు. ఆ వరాల 
ప్రభావంవల్ల నేననుకొంటేనే గాని నాకు మరణం కలుగదు. నా ప్రాణాలు నా చెప్పుచేతల్లో ఉంటాయి” అన్నాడు 
భీష్ముడు. దేవతలు విన్నారు - సంతోషపడ్డారుకూడా. అదే సమయంలో గంగానది చెప్పి పంపగా కొందరు బుషులు 
హంసల రూపాలలో భీష్ముడి దగ్గరకు అది దక్షిణాయనమని తెల్పడానికి వచ్చారు. భీష్ముడది ఎరిగి ఉన్నాడని 
అతనివల్లే తెలిసికొని, ప్రియంతో వెళ్ళిపోయారు. అప్పుడు దుర్యోధనుడు ఆజ్ఞచేయగా దుళ్ళాసనుడు ద్రోణాచార్యుడి 
వద్దకు వెళ్ళి, భీష్ముడి పతనాన్ని గూర్చి చెప్పాడు. ద్రోణుడు మూర్చపోయి, కొంచెం సేపటికి తెప్పిరిల్లాడు. బిక్కమొగం 
వేసికొని తొందరగా భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. (ఆ సమయంలో పాండవులు సంతోషపడ్డారు. కౌరవులు ఏడ్చారు.) 


&. పాండవేయులు మాత్స పాంచాలయాదవ । సహితంబుగా సంతసమున( బొదలి; 
రాదెస బొబ్బలు నార్చులు బహుతూర్య । కోటియు( జెల(గె; నీకొడుకుగమియు 
నీదిక్కుదొరలును నెలు౮ెత్తి యేడ్వంగ । నంబరచరుల హాహారవంబు 
లులియంగ రోదసి గలయంతవట్టును । ఘన శబ్దమయమయ్యె మనుజనాథ! 


తే.  కాలుసేయార్లుటలు లేక కన్ను(గవల । నశ్రు ९२९८०७०८ జిత్తంబు లడల బాండు 
సూనుతతి( జూచుచుండిరి గాని యించు । కయును గడ(గరు మనవారు గయ్యమునకు. 418 


ప్రతిపదార్థం: మనుజనాథ!= (ప్రభువగు ధృతరాష్ట్టా!; ఆ దెస= పాండవపక్షంలో; పాండవేయులు= పాండవుల సంతానము; మాత్స్య= 
మత్స్య దేశరాజు; పాంచాల= (ద్రుపదుడు; యాదవ= యదువంశంవారు; వీరితో; _సహితంబుగాన్‌= కూడుకొన్నట్టుగా; 
సంతసమునన్‌= ఆనందంతో; పొదలిరి= ఉప్పొంగిపోయారు; బొబ్బలు= గర్జనలు; ఆర్చులు= బిగ్గరగా అరవటాలు; బహుతూర్య 
కోటియున్‌= నానావిధాలైన వాద్య విశేషాల అనేకాలున్నూ; చెలగాన్‌= చెలరేగాయి; నీ కొడుకు గమియున్‌= నీ కొడుకుల సమూహం; 
ఈ దిక్కుదొరలును= ఈ కౌరవుల పక్షాన ఉన్న రాజులున్నూ; ఎలు(గు+ఎత్తి= గొంతెత్తి; ఏడ్వంగన్‌; అంబరచరుల= ఆకాశంలో 
తిరిగేవారి యొక్క; హాహారవంబులు= హాహా అనే అరుపులు; ఉలియంగన్‌= (మోయగా; రోదసిగలయంత+పట్టును= భూమి 
ఆకాశాల మధ్యభాగం అంతా కూడా; ఘనశబ్దమయము+అయ్యెన్‌= గొప్ప(మేఘములయొక్క అని అర్జాంతరము) ధ్వనితో 
నిండిపోయింది; మనవారు= కౌరవసేనలోనివారు; కాలు+చే= కాలు చేతులు; ఆర్బుటలులేక= కదలించటాలు లేకుండా; 
కన్ను+కవలన్‌= రెండుకళ్ళనుండి; అ(శ్రులు= కన్నీటిబొట్లు; ఒలుకంగన్‌= చిందగా; చిత్తంబులు= మనస్సులు; అడలన్‌= 
భయంచెందగా; పాండుసూనుతతిన్‌= పాండవుల సంఘాన్ని; చూచుచుండిరి+కాని= చూస్తూ నిలబడ్డారేగాని; కయ్యమునకున్‌= 
యుద్దానికి; ఇంచుకయున్‌= కొంచెంకూడా; కడ(గరు= పూనుకొనరు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా!, పాండవులు, వారి సంతానం, మత్స్య (ద్రుపద యాదవులతోపాటు 
ఆనందంతో ఉబ్బిపోయారు. గర్డనలు చేశారు. పొలికేకలు పెట్టారు. దీనికి తోడు వారి బహువిధాలైన భేరీ 
భాంకారాదుల చప్పుళ్ళు ఉప్పతిల్లాయి. నీ అందరు కొడుకులు, ఈ పక్షంలో ఉండే రాజులు గొంతు విప్పి 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 443 


బోరుమంటూ ఏడవసాగారు. ఆకాశంలో సంచారం చేసే దేవగంధర్వకిన్నరాదుల హాహాకారాలు దీనికి తోడు కాగా, 
భూమి ఆకాశాల మధ్య గల భాగమంతా పెద్ద (మేఘ) ధ్వనితో నిండిపోయింది. ఇక మన (కౌరవ) పక్షంలోని 
వారు కాలు, చేయి కూడా కదల్చలేక పోయారు. కన్నీటి ధారలను కార్చుతున్నారు. మనస్సుల్లో హడలెత్తగా, ఊరకే 
పాండవుల దండును చూస్తూ ఉండిపోయారే గానీ, యుద్దం చేయడానికి కొంచెం కూడా యత్నించనే లేదు. 
నిశేషం: 'ఘనశబ్దమయమయ్యె” - గొప్ప ధ్వనితో నిండినదయ్యెను - ఉజుములతో నిండిన దయ్యెనని అర్భాంతరము, ఘన 
శబ్దము శ్లిష్ట పదము గొప్పుదని, మేఘమని దానికర్ణము. 
వ. తదవసరంబున నంబరమణి యపరరత్నాకరంబు సొచ్చె ననిన విని ధృతరాషుండు సంజయున 

కిట్లనియె. 419 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; అంబరమణి= సూర్యుడు; అపరరత్నాకరంబున్‌= పడమటి సముద్రాన్ని; 
చొచ్చెన్‌= ప్రవేశించాడు; అనినన్‌= అని చెప్పగా; విని; ధృతరాష్టుండు; సంజయునకున్‌; ఇట్లు+-అనియెన్‌= ఇట్టా అన్నాడు: 
తాత్సర్యం: అప్పుడు సూర్యుడు అస్తమించాడు.” అని సంజయు డనటాన్ని విన్నట్టి ధృతరాష్ట్రుడు అతడితో ఇట్లా 
అన్నాడు: 
క “నాయుల్ల మరయ నినుమో? । ాయో? కా కిట్లు రూపటిక విన నోర్డెన్‌ 

సాయకసముదయఖరభవ । దీయవచనచయము గవియుదేరం దిర మై. 420 
ప్రతిపదార్థం: అరయన్‌= చూడగా; నా ఉల్లము= నాయొక్క మనస్సు; ఇనుము+ఓ?= ఇనుపముద్దయో?; జాయి+ఓ?= 
బండయో?; కాక= కాకుంటే; సాయక= బాణాలయొక్క; సముదయ= వరుసవలె; ఖర= పదునైన; భవదీయ= నీ నుండి వచ్చేవైన; 
వచన= మాటలయొక్క; చయము= గుంపు; కవియుదేరన్‌= వ్యాపిస్తూ ఉన్నప్పటికి; తిరము+ఐ= స్థిరంగా ఉన్నట్టిదై; ఇట్లు; 
రూపు+అణక= నశించిపోకుండా; వినన్‌+ఓర్ఫెన్‌= వినగల్లింది. 
తాత్సర్యం: 'ఓ సంజయా! ఆలోచిస్తే నా మనస్సు (హృదయం) ఇనుప ముద్దయో, రాయియో అయి ఉంటుంది. 
లేకపోతే అనేక బాణాల వలె కరకైన నీ మాటల వరుసలు నాపై వ్యాపించినా కూడా దిట్టంగా, బద్దలు కాకుండా 
ఉండి వినగల్లుతున్నది. 

N 

వ. ఇంకనేనేమియుం జెప్ప గొంత గలదే యనుటయు నాసూతనందనుం డి ట్లనునప్పుడు కౌరవులుం దారును 


దమవారును మైమటువులూడ్డి యాయుధంబులు వెట్టి గాంగేయుకడకుం బోయిరి. కౌంతేయులు నట్ల 
బంధుమిత్రసహితు లయి యచటికిం జనిరి. ధనంజయుం డొక్కరుండును ధనుష్పాణి యై యరిగె ని 


ట్లయ్యిరుదెటంగులవారలుం దత్య్మాలప్రశాం తస్వాంతులై యన్యోన్య విషయరోషంబులు దక్కితన్నుం బరివేష్టించినం 
గులగురుం డగు నమ్మందాకినీనందనుండు వారి నభినందించి కొలిపించికొని యుందడె. 421 


ప్రతిపదార్థం: ఇంకన్‌= ఇకమీద; ఏను= నేను(ధృతరాష్టుడు); ఏమియున్‌= ఏమైనా; చెప్పన్‌= చెప్పడానికి; కొటంత= తక్కువ; 
కలదు+ఏ?= ఉన్నదా?; అనుటయున్‌= అని చెప్పగా; సూతనందనుండు= సంజయుడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; 
అప్పుడు= ఆ సమయంలో; కౌరవులున్‌= కౌరవులును; తారును= తామున్నూ; తమవారును= తమకు సంబంధించిన వారున్నూ; 
మైమణువులు= కవచాలు; ఊడ్సి= తీసిపెట్టి; ఆయుధంబులు= అస్ర్రశస్రాలను; పెట్టి= (ప్రక్కనపెట్టి; గాంగేయుకడకున్‌= 
భీష్ముడివద్దకు; పోయిరి= వెళ్ళారు; కౌంతేయులు= కుంతికొడుకులు; అట్టు+అ= ఆవిధంగా; బంధుమిత్ర సహితులు+ అయి= 


444 శ్రీనుదాంధ్ర మహాభారతము 


చుట్టాలతో, స్నేహితులతోకూడి; అచటికిన్‌= భీష్ముడున్న ఆ చోటికి; చనిరి= పోయారు; ధనంజయుండు= అర్షునుడు; 
ఒక్కరుండును= ఒకడు మా(త్రం; ధనుస్‌+పాణియె= విల్లుచేతియందు కలవాడై; అరిగెన్‌= వెళ్ళాడు; ఇట్టు= ఈ విధంగా, 
ఆ+ఇరుతెజింగులవారలున్‌= ఆ రెండు పక్షాలవారున్నూ; తద్‌+కాల (ప్రశాంత స్వాంతులు+ఐ= ఆ సమయానికి కోపం లేని 
మనస్సు కలవారై; అన్యోన్య విషయ రోషంబులు= ఒండొరుల విషయమైన కోపం; తక్కి= వదలి; తన్నున్‌= ఆ భీష్ముడిని; 
పరివేష్టించినన్‌= చుట్టి ఉండగా; కులగురుండు+అగు= వంశానికే, (గొప్పవాడు); గురువు అయినట్టి, ఆ+మందాకినీ నందనుండు= 
© భీష్ముడు; వారిన్‌= ఆ వచ్చిన కౌరవ పాండవులను; అభినందించి= పొగడి; కొలిపించుకొని యుండెన్‌= సేవలు 
చేయించుకొన్నాడు. 

తాత్సర్యం: ఇంక నేనేమైనా చెప్పడానికి ఉన్నదా?' అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి సంజయుడు ఇట్లా అన్నాడు: 
“అప్పుడు తాము కౌరవులు, వారికైనవారు, కవచాలు ఊడదీసిపెట్టి, ఆయుధాలన్నీ ఒకచోట పెట్టి, భీష్ముడి వద్దకు 
వెళ్ళారు. ధర్మరాజాదులు కూడా తమ బంధువులతో, మిత్రులతో కూడా ఆ భీష్ముడున్న చోటికి వెళ్ళారు. ఒక్క 
అర్జునుడు మాత్రం ధనుస్సు చేతబటుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇట్లు ఆ ఇరువర్లాలవారున్నూ ఆ సమయానికి 

ఇ €> ^ 62 La 

వారికి గల కోపాలు మానుకొని ఆ భీష్ముడి చుట్టూ మూగారు. కులానికంతా పెద్దయైన ఆ భీష్ముడు వారిని 
కొనియాడి, తత్కాలానికి తనకు కావలసిన ఉపచారాలను వారిచే చేయించికొన్నాడు. 


తే. తనకుంర్రీ(దల యని భవత్తనయులకు నె । టుంగ( జెప్పిన వారు గడంగి మెత్త( 

దనముగల తలగడలు దేబనుచుటయును । జూచి చిటునవ్వుతో సవ్యసాచి బిలిచె.' 422 
ప్రతిపదార్థం: తనకున్‌= భీష్ముడికి; (క్రీదల= తల అడుగు భాగం - తలగడ; అని; భవత్తనయులకున్‌= నీ కొడుకులకు; 
ఎజుంగన్‌+చెప్పినన్‌= (తనకు తలగడ కావాలని) తెలియచెప్పగా; వారు=నీ కొడుకులు; కడంగి= ప్రయత్నించి; మెత్తదనమున్‌+కల= 
మృదుత్వం కలిగినట్టి; తలగడలున్‌= దిండ్లు; తేన్‌+పనుచుటయునున్‌= తేవటానికి పంపగా; చూచి= భీష్ముడు తిలకించి; 
చిరునవ్వుతో; సవ్యసాచిన్‌= అర్జునుడిని; పిలిచెన్‌= పిలిచాడు. 
తాత్సర్యం: భీష్ముడు తనకు తల (క్రిందకు దిండు(తలగడ) కావాలని నీ పుత్రులతో చెప్పాడు. వారు మెత్తని 
దిండ్లు తెండని పనివారికి ఉత్తరువు చేశారు. భీష్ముడు చిరునవ్వుతో అర్జునుడిని చూచి దగ్గరకు పిలిచాడు. 


క పిలుచుటయు నత(డు బాష్పము । లొలుక(గ గాండివము వెట్టి యొయ్యన చనినం 
'దలగడతూపులు సెజ్జకు । నలవడం బెట్టు మని ९००८ డాతని( బనిచెన్‌. 423 
ప్రతిపదార్థం: పిలుచుటయున్‌= పిలువగా; అత(డు= ఆ అర్జునుడు; బాష్పములు= కన్నీళ్ళు; ఒలుక(గన్‌= కారుతుండగా; 
గాండివమున్‌= గాండీవమనే తన వింటిని; పెట్టి= ప్రక్కన ఉంచి; ఒయ్యనన్‌= మెల్లగా; చనినన్‌= దగ్గరకుపోగా; సెజ్జకున్‌= 
పాన్సునకు; తలగడ తూపులు= దిండైన బాణాలు; అలవడన్‌= తగినట్టుగా; పెట్టుము+అని= ఉంచుము అని; భీష్ముడు; ఆతనిన్‌= 
ఆ అర్షునుడిని; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. 
తాత్సర్యం: భీష్ముడు తనను పిలవగానే, అర్జునుడు కంటనీరు కార్చుకొంటూ, తన గాండీవాన్ని (2०९३२) 
అవతలపెటి, వినయంతో మెల్లగా అతడి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు భీష్ముడు “ఈ బాణాల పాన్సునకు 
€> 62 ^ 
సరిపడేటట్లుగా తూపుల దిండుపెట్టుము” అని ఆనతిచ్చాడు. 
వ. ఇట్లుపనిచినం బార్జుం డట్ల చేయుదు నని గాండివంబు పుచ్చికొని మటియు ననుజ్ఞ గొని మూడు వాలమ్ము 
లభిమంత్రించి 2०८६४९८ దాకి యెత్తి పట్టుకొని పుంఖంబులు భూమి మోచి నిలుచునట్లుగా నేసినం దాత 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 445 


ప్రీతుండై తల్పంబునకుందగిన యుపధానంబు వెట్టి తని యతనింగొనియాడి సకలపాత్రులను ధాత్రీపతులను 

నవలోకించి. 424 
ప్రతిపదార్థం: ఇట్టు; పనిచినన్‌= ఉత్తరువు చేయగా; పార్టుండు; అట్ల చేయుదున్‌+అని= అట్టే చేస్తానని అంటూ; గాండివంబున్‌; 
పుచ్చికొని= తీసికొని; మటియున్‌= మరల; అనుజ్జన్‌= ఆజ్ఞను; కొని= పొంది; మూ(డు; వాలు+అమ్ములు= పదునుగల బాణాలు; 
అభిమంత్రించి= మం(త్రంవేసి; పెడతలన్‌= తలయొక్క వెనుక ప్రక్క; తా(కి= ముట్టి; ఎత్తిపట్టుకొని= పైకెత్తి పట్టుకొని; పుంఖంబులు= 
బాణాల (క్రిందికొనలు; భూమి(న్‌)= నేలమీద; మోచి= ఆనుకొని; నిలుచున్‌+అట్లు+కాన్‌= నిలబడే విధంగా; ఏసినన్‌= బాణాలు 
వేయగా; తాత= పితామహుడైన భీష్ముడు; ప్రీతుండు+ఐ= ప్రీతి చెందినవాడై; తల్పంబునకున్‌= పానుపునకు; తగిన= తగ్గట్టి; 
ఉపధానంబున్‌= తలగడను; పెట్టితి(వి)+ అని= పెట్టావని; అతనిన్‌= ఆ అర్జునుడిని; కొనియాడి= పొగడి; సకలపౌత్రులను= అందరు 
మనుమలను; ధా(త్రీపతులనున్‌= దొరలను; అవలోకించి= చూచి. 


తాత్సర్యం: పై విధంగా భీష్ముడు అర్జునుడిని ఆజ్ఞాపించాడు. అట్లే చేస్తానని అర్జునుడు తన గాండీవాన్ని 
ఎత్తుకొన్నాడు. మళ్ళీ అనుజ్ఞ తీసికొన్నాడు. మూడు పదునుగల బాణాలను బాగా మంత్రించి, భీష్ముడి 
తలయొక్క వెనుక భాగాన్ని ఎత్తి పట్టుకొని, ఆ మం|త్రించిన బాణాలను ప్రయోగించాడు. వాటి కొనలు 
నేలకు గట్టిగా గుచ్చుకొని, చక్కగా నిలబడ్డాయి. భీష్ముడు చూచి, సంతోషపడ్డాడు. అంపశయ్యకు అనువైన 
దిండు పెట్టినందుకు అతడిని పొగిడాడు. తన మనుమ లందరనూ దొరలనూ చూచి. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


క =" ४8८ 6 యుత్తరాయణ । మవునంతకు నంపపాన్సునం దిట్లు మహో 
త్సవలీల నిలుతు నా కీ । దివసంబుల౯ జేయవలయు' దృఢతరరక్షన్‌. 425 


ప్రతిపదార్థం: రవిన్‌= సూర్యుడిని; కొల్చి= ఆరాధించి; ఉత్తర+ అయనము= ఉత్తరాయణము; అవు+అంతకున్‌= అయ్యేటంతవరకు; 
అంపపాన్సునందున్‌= బాణాల శయ్యపై; ఇట్టు= ఈ విధంగానే; మహా+ఉత్సవలీలన్‌= మహానందాన్ని కలిగించే రీతులతో; 
నిలుతున్‌= ప్రాణాలతో ఉంటాను; నాకున్‌= భీష్ముడనైన నాకు; ఈ దివసంబులన్‌= పాన్సున ఉండే ఈ దినాలలో; తగన్‌= 
తగినట్టుగా; దృఢతర రక్షన్‌= గట్టికాపలాను; చేయవలయున్‌. 

తాత్సర్యం: 'సూర్యుడిని ఆరాధిస్తాను. ఉత్తరాయణం వచ్చేదాకా ఈ బాణాల పడక పైన ఇట్లాగే ఉండి ఆనందంతో, 
ఉత్సాహంతో కాలం గడుపు ఈ దినాలలో నాకు తగినవిధంగా చక్కని కాపలా మీరు ఏర్పాటు చేయాలి. 


క అలయ కరయ నోపినవా । రలు గ్రక్కున బరిఖతోడి ప్రాకారం బి 
ట్టలముగ గావింపు? డనుడు( । దలకొని నీసుతులు( బాండు తనయులు భక్తిన్‌. 426 


ప్రతిపదార్థం: అలయక= (శ్రమము లేకుండా; అరయన్‌= చూసుకోవడానికి; ఓపినవారలు= చాలినవారు; (గ్రక్కునన్‌= వెంటనే; 
పరిఖతోడి= అగడ్తలతో కూడిన; ప్రాకారంబున్‌= (ప్రహరీగోడలను; ఇట్టలముగన్‌= బాగా ఎత్తుగా; కావింపు(డు= ఏర్పరచండి; 
అనుడున్‌= అని చెప్పగా; భక్తిన్‌= భక్తితో; నీ సుతులు= నీ కుమారులు, పాండుతనయులు= పాండురాజు కొడుకులు; తలకొని= 
ప్రయత్నపడి 

తాత్సర్యం: (శ్రమ లేకుండా చూచుకొనగల వారు నాకు బాగా కాపుగా ఉండాలి. వెంటనే అగడ్తలు గల ప్రాకారాన్ని 
ఎత్తుగా నా చుట్టూ కట్టించండి”. అనగానే భక్తితో కౌరవులు, పాండవులు కూడా ప్రయత్నపడి 


446 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. అత్రెటిం గాచరింపనుం దాత్సర్యంబున రక్షింపనుం దమతమయందు( దగినవారల నియోగించి ८०९४८ 
జికిత్సకులు వచ్చి శల్యచికిత్స సేసెద మని తొడంగిన గాంగేయుండు వారించి వారి కభిమతార్థంబు లొసంగి 
వీడుకొల్చె గీతవాద్యనృత్తప్రవీణంబు లగు పాత్రంబు లమ్మహాత్మునకు వినోదంబు సలుపుచుండె నట్టియెడ 


నాదేవవ్రతుండు నీళ్ళు ద్రావ నడిగినం దనుపారు నీ రనేకులు గొనివచ్చిన నతండు. 427 


ప్రతిపదార్థం: ఆ+తెణంగు= ఆ విధంగా; ఆచరింపనున్‌= చేయటానికిస్నీ; తాత్సర్యంబునన్‌= తత్సరతతో; రక్షింపనున్‌= 
కాపాడ్డానికి; తమ తమ యందున్‌= వారి వారిలో; తగినవారలన్‌= అర్హులైనవారిని; నియోగించిరి= ఏర్పాటు చేశారు; అంతన్‌= 
అంతట; చికిత్సకులు= వైద్యులు; వచ్చి= సమీపించి; శల్యచికిత్సన్‌= ఎముకలకు సంబంధపడిన వైద్యాన్ని; చేసెదము+అని= 
చేస్తామని; తొడంగినన్‌= ఆరంభించగా; గాంగేయుండు= భీష్ముడు; వారించి= వద్దని చెప్పి; వారికిన్‌= ఆ వైద్యులకు, అభిమత+ 
అర్థంబులు= ఇష్టమైన వస్తువులు; ఒసంగి= ఇచ్చి; వీడుకొల్సెన్‌= పంపివేశాడు; గీతవాద్యనృత్త (ప్రవీణంబులు+అగు= పాటలో; 
వాద్యంలో; ఆటలో నేర్పరులైన; పాత్రంబులు= వేషధారులు; ఆ+మహాత్మునకున్‌= ఆ మహాను భావుడి(భీష్ముడి)కి; వినోదంబు= 
కాలక్షేపాన్ని(వేడుకను); సలుపుచుండెన్‌= కలిగిస్తూ ఉండిరి; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆ దేవవ్రతుండు= ఆ భీష్ముడు; 
నీళ్ళు= నీటిని; త్రావన్‌= (త్రాగటానికి; అడిగినన్‌= కోరగా; అనేకులు= చాలామంది; తనుపు+ఆరు= తృప్తిగలిగించే; నీరు= నీళ్ళను; 
కొనివచ్చినన్‌= తీసికొని రాగా; ఆతండు= ఆ భీష్ముడు. 
తాత్సర్యం: అగడ్తతోపాటు (ప్రాకారాన్ని కట్టటానికి, కంటిని రెప్పవలె ఏమరకుండా కాపాడుతూ ఉండటానికి, 
ఇరుపక్షాలవారు (కౌరవపాండవులు) తమలో సమర్జులైన వారిని నియమించారు. ఇంతలో వైద్యులు దెబ్బతిన్న 
ఎముకలకు వైద్యం చేస్తామంటూ వచ్చారు. భీష్ముడు వైద్యం అక్కరలేదంటూ, వారికి కావలసిన అమూల్యాలైన 
వస్తువుల నిచ్చి సత్కరించి పంపించివేశాడు. సంగీతం పాడేవారు, వీణా వేణు మృదంగాది వాద్యాలు బాగా 
వాయించేవారు, నాట్యం, అభినయం బాగా చేయగలవారు ఆ మహనీయుడికి ఉబుసుపోక (వేడుక)ను కల్లిస్తున్నారు. 
ఇంతలో ఆతడికి (భీష్ముడికి) గొంతెండిపోయింది. (త్రాగటానికి నీళ్ళు కావాలన్నాడు. చాలామంది చల్లని పానీయాలు 
తెచ్చి ఇచ్చారు. కాని ఆతడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే. “వినుడు శరతల్పగతు(డ నై యునికి(జేసి । యన్యసలిలంబు సేవించు టనుచితంబు 

నాకు(దేజోమయా స్తవిన్యాసవిధి స । ముత్టితం బైన భూజిల మొకండు దక్క. 428 
ప్రతిపదార్థం: విను(డు= వినండి; శరతల్పగతు(డన్‌+ఐ= బాణాల పాన్సులో పడుకొన్నవాడనై; ఉనికిన్‌+చేసి= ఉండే కారణం 
వల్ల; నాకున్‌= నాకు; తేజోమయః= తేజస్సుతో నిండిన; छद మంత్రపూతమైన బాణం యొక్క; విన్యాసవిధి= ప్రయోగించే 
విధానము చేత; సముత్జితంబు+ఐన= పుట్టినట్టి; భూజలము= భూమిలోపలినుండి వెలువడినట్టి నీరు; ఒకడు= ఒకటి; తక్కన్‌= 
తప్ప; అన్యసలిలంబు= ఇతరమైన నీరు; సేవించుట= (త్రాగుట; అనుచితంబు= తగదు. 
తాత్సర్యం: “వినండి. నేనిప్పుడు బాణాల పాన్సుపై పడుకొని ఉన్నాను కాబట్టి, తేడోమయమైన బాణాన్ని 
ప్రయోగించడం వల్ల భూమి లోపలినుండి వెలికి పుట్టుకొనివచ్చే నీళ్ళను మా(త్రమే (త్రాగుతాను కానీ ఇతరమైన 
నీటిని త్రాగను. కావున మీరిచ్చిన ఈ నీరు నాకు తగదు”. 
తే అనుటయు(గౌరవులును దక్కటి రాజులును వెబిగుపడియున్నం గవ్వడిం గనుంగొని గాంగేయుండు. 429 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; కౌరవులును(న్‌)= దుర్యోధనుడు మున్నుగా గలవారు; తక్కటి రాజులును= ఇతరులైన 
దొరలున్నూ; వెజగుపడి= ఆశ్చర్యపడి; ఉన్నన్‌= ఉండగా; గాంగేయుండు= భీష్ముడు; కవ్వడిన్‌= అర్జునుడిని; కనుంగొని= చూచి. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 447 


తాత్సర్యం: ఆ మాటలు విని కౌరవులు, వారివైపుండే దొరలందరు ఆశ్చర్యపోగా; ఆ సమయంలో భీష్ముడు 
అర్జునుడిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క “శరవేదన సర్వాంగము । లెరియయగ నా కిపుడు పెదవు లెండెడు( దృష్టా 
భర ముడుప(దగిన నీళులు । వెరవునం దే నేర్తు వీవ వే తె మ్మనఘా!' 430 


ప్రతిపదార్థం: అనఘా!= పాపంచేయని అర్షునా!; శరవేదనన్‌= బాణాల వలని బాధవల్ల; సర్వ+అంగములున్‌= శరీరభాగాలన్నీ; 
ఎరియ(గన్‌= మండుతూ ఉండగా; ఇపుడు; నాకున్‌; పెదవులు; ఎండెడున్‌= ఎండిపోతున్నాయి; ఈవు+అ= నీవే; తృష్టాభరము= 
దప్పి యొక్క అతిశయాన్ని; ఉడుపన్‌= పోగొట్టడానికి; తగిన= అనువైన; నీళులు= నీళ్ళు; వెరవునన్‌= ఉపాయంతో; తేనేర్తువు= 
తీసికొని రాగలవు; వేతెమ్ము= వేగంగా తీసికొనిరా. 


తాత్సర్యం: “అర్జునా! బాణాల బాధవల్ల నా శరీరమంతా మండిపోతున్నది. దప్పిక ఎక్కువైనది. పెదవులు కూడా 
ఎండిపోతున్నాయి. నా ఈ సహింపరాని దప్పికను పోగొట్టటానికి తగినట్టి నీటిని ఉపాయంతో తేవటానికి నీ కొక్కడికే 
చేతనౌతుంది. కనుక, ఆలస్యం చేయకుండా నాకు తగ్గనీరు తీసికొనిరమ్ము.” 


వ. అనిన నట్లకాక యని యతం డతనికిం బ్రదక్షిణంబు సేసి తేజోమయంబయిన మార్గణంబు 
పర్ణన్యమంత్రాభిమంత్రితంబు గావించి మహీతలంబు గా(డనేసిన భాసురచ్చాయం బగుతోయంబు ధారా 
రూపంబున దివ్యగంధరసోపేతం బయి యెగసిన. 431 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; అట్ల+కాక అని = ఆ విధంగానే అగునుగాక అని; అతండు= ఆ అర్షునుడు, అతనికిన్‌= 
ఆ భీష్ముడికి; (ప్రదక్షిణంబు+చేసి= చుట్టూ తిరిగి; తేజోమయంబు+అయిన= తేజోరూపమైనట్టి; మార్గణంబున్‌= బాణాన్ని; 
పర్దన్యమం|(త్ర= వర్గాధిదేవత ఇం(ద్రుడు దేవతగా గల మంత్రాలతో; అభిమం(త్రితంబున్‌= బాగా మం(త్రింప(ంబడిన దానినిగా; 
కావించి= చేసి; మహీతలంబున్‌= నేలమీదను; కాడన్‌= సందుపడేట్టుగా; ఏసినన్‌= ప్రయోగింపగా; భాసురచ్చాయంబు+అగు= 
పటికరాయి కాంతివంటి కాంతిగల; తోయంబు= నీరు; ధారారూపంబునన్‌= ప్రవాహరూపంగా; దివ్య గంధరస+ఉపేతంబు+అయి= 
దివ్యమైన వాసనతో, రుచితో కూడినదై; ఎగసినన్‌= పైకిరాగా. 


తాత్సర్యం: పై విధంగా భీష్ముడు చెప్పగా, అర్జునుడు అలాగే చేస్తానని భీష్ముడికి ప్రదక్షిణం చేశాడు. తేజోరూపంగా 
ఉండే ఒక బాణాన్ని తీసికొన్నాడు. దాన్ని మేఘాలకునాయకుడైన ఇంద్రుడు దేవతగా గల మంత్రాలతో బాగా 
మంతట్రించాడు. ఆ బాణాన్ని నేలలో బాగా గుచ్చుకొనేటట్టుగా ప్రయోగించాడు. దానితో, పటిక మాదిరి తెల్లగా 
ఉండే నీరు పైకి ఎగజిమ్మినది. దివ్యమైన సువాసన, రుచి కలిగి ఉన్న నీరు ప్రవాహరూపంగా పైకిరాగా. 


ఆ. కౌరవులు ప్రకంపగాఢ విస్మయు లైరి । పాండుసుతులు వారిబలము నుబ్జి 
యార్ణి సంకు లొత్తి రా జలంబుల నమ్మ । ठक कृन्त జేసి నర్జునుండు. 432 


ప్రతిపదార్థం: కౌరవులు= ధార్తరాష్టులు; ప్రకంపగాఢ విస్మయులు= ఎక్కువ వణకు, అధికంగా ఆశ్చర్యం కలవారు; ఐరి= 
అయ్యారు; పాండుసుతులు= పాండురాజు కొడుకులు; వారి బలము= ఆ పాండవుల సేన; ఉబ్బి= సంతోషపడి; <) బొబ్బలు 
పెట్టి; సంకులు= శంఖాలు; ఒత్తిరి= ఊదారు; అర్జునుండు; ఆ జలంబులన్‌= పాతాళం నుండి వచ్చిన ఆ నీటితో; ఆ+మహాత్మున్‌= 
మహాత్ముడైన ఆ భీష్ముడిని; తృప్తున్‌= తృప్తి చెందినవాడినిగా; చేసెన్‌= చేశాడు. 


448 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కౌరవులకు బాగా వణకు, ఆశ్చర్యం కలిగింది. పాండవులు, వారి బలగం సంతోషంతో ఉబ్బిపోయారు. 
रष. శంఖాలు పూరించారు. అర్జునుడు ఆ జలంతో భీష్ముడికి తృప్తి కలిగించాడు. 


వ. ఇట్లు తృప్తి బొంది మందాకినీనందనుండు పురందరనందనున కి ట్లనియె. 433 


ప్రతిపదార్థం: ఇట్లు= ఈ విధంగా మందాకినీ నందనుండు= భీష్ముడు; తృప్తిన్‌= తనివిని; పొంది= చెంది; పురందర 
నందనునకు(న్‌)= అర్హునుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు, ఈ విధంగా పైకి వచ్చిన నీరు (త్రాగి తృప్తి చెంది అర్జునుడితో ఇట్టా అన్నాడు. 
ఉ. _'నారదుచేత నిన్ను మునినాధుని( గాగ నెటింగి యుండుదున్‌ 

శౌరియు నీవు గూడిన నసాధ్యము లెవ్వియు లేవు దర్పదు 

ర్వారు(డ వైన నీవలనివైరము గీ డని చెప్ప జెప్ప నీ 

కౌరవరాజు మానడు దెగం 2८६०८ గా కిటమీ(ద భీముచేన్‌.' 434 
ప్రతిపదార్థం: నిన్నున్‌; నారదుచేతన్‌= నారదమహర్షివల్ల; మునినాథునిన్‌+కా(గన్‌= బుషిపుంగవుడినిగా; ఎణింగి ఉండుదున్‌= 
తెలిసికొని ఉన్నాను; శౌరియున్‌= శ్రీకృష్ణుడున్నూ; నీవున్‌+కూడినన్‌= నీవున్నూ చేరితే; అసాధ్యములు= సాధింపరానివి; ఎవ్వియున్‌ 
లేవు= ఏవీకూడా ఉండవు; దర్శ దుర్వారు(డవు+ఐ= గర్వంచేత అడ్డగింపరానివాడవైన; నీవలని వైరమున్‌= నీతోడి విరోధం; 
కీడు+అని= చెడుపు అని; చెప్పన్‌ చెప్పన్‌= ఎంతగా చెప్పినా కూడా; ఈ కౌరవరాజు= ఈ దుర్యోధనుడు; మాన(డు= వదలిపెట్టడు; 
ఇటమీ(దన్‌= ఇకపైన; భీముచేన్‌= భీముడిచేత; తెగన్‌+చెడున్‌+కాక= సమూలంగా నశించిపోతాడు. 
తాత్సర్యం: అర్జునా! నీవు నరనారాయణావతారంలోని నరుడనే మహర్షివని నారదుడు చెప్పగా విని ఉన్నాను. 
నీవు, శ్రీకృష్ణుడు ఒకచోట చేరారంటే ఇంక మీకు సాధ్యం కాని పనులంటూ ఏవీ ఉండవు. గర్వంతో ని న్నెైవరూ 
ఏమీ చేయలేరు. నీ తోడి విరోధం నాశనానికి కారణమని ఎన్నో మార్చు చెప్పినా ఈ దుర్యోధనుడు నీతో విరోధం 
మానుకోలేదు. ఇక ఇతడు భీముడిచేత బొత్తిగా సమూలంగా వినాశం పొందుతాడు.” 
వ. అని పలికి దీనమానసుం డగుచున్న భవత్పూనుతో ని ట్లనియె. 435 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; దీన మానసుండు+అగుచున్న= చిన్నపోయిన మనస్సు కలవాడౌతున్న; భవత్‌+సూనుతోన్‌= 
నీ కొడుకుతో; ఇట్టు+అనియెన్‌= ఈ మాదిరి అన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు అర్జునుడితో పై రీతిగా చెప్పగా మనస్సు చిన్నబుచ్చుకొని ఉన్న నీ కుమారుడు దుర్యోధనుడితో 
ఇట్లా అన్నాడు. 
మ. =" 2८०८ డత్యద్దుతవిక్రముం డతని కానారాయణుం డాప్పు( డె 

వ్వరికిన్‌ వీరి జయింపరాదు సమరావష్టంభముం దక్కి ధ 

ర్మరతుం డైనయజాతశత్రునకు నింద్రప్రస్థ మి మృర్ణరా 

జ్యరమం బొందుము మీరు గొందటయినం జాకున్న నీ కొప్పదే?' 436 


ప్రతిపదార్థం: నరు(డు= అర్హ్జునుడు; అతి+అద్భుతవిక్రముండు= మిగుల ఆశ్చర్యకరమైన పరాక్రమం కలవాడు; అతనికిన్‌= 
ఆ అర్జునుడికి; ఆ నారాయణుండు= జగత్రసిద్ది చెందిన కృష్ణుడు; ఆప్తుడు= ఎప్పుడు వదలక వెంట ఉండేవాడు; వీరిన్‌= 
జ न ६9 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 449 


అట్టి ఇద్దరినీ; ఎవ్వరికిన్‌= ఎట్టి శూరులకు గాని; జయింపన్‌+కాదు= జయించడానికి సాధ్యంకాదు; సమర+అవష్టంభమున్‌= 
యుద్దసంబంధమైన గర్వా (ప్రయత్నాన్ని; తక్కి= వదలిపెట్టి; ధర్మరతుండు+ఐన= ధర్మమందు ఆసక్తిగల; అజాతశ్నత్రునకున్‌= 
శత్రువులే లేనట్టి ధర్మరాజుకు; ఇం(ద్రప్రస్థము+ఇమ్ము= ఇం|ద్రప్రస్థాన్ని ఇచ్చివేయుము; అర్దరాజ్యరమన్‌= సగపాలు రాజ్యలక్ష్మిని; 
పొందుము= కలిగి ఉండుము; కొందణు+అయినన్‌= కొంతమందైనప్పటికీ; మీరు= కౌరవులు; చాక+ఉన్నన్‌= చావకుండా వుంటే; 
నీకున్‌; ఒప్పదు+ఏ?= ఒప్పిదం(సమ్మతం) కాదా? 

తాత్సర్యం: “అర్జునుడు చాలా ఆశ్చర్యం కొలిపే పరా(క్రమం కలిగినవాడు. అతడికి అనుక్షణం తోడు నీడగా 
ఉండేవాడు (ప్రఖ్యాతి కెక్కిన శ్రీకృష్ణుడు - సాక్షాత్తు నారాయణమూర్తి. ఇక వీరిద్దరూ ఏకమై నిలిస్తే ఎంత గొప్ప 
ఏరులైనా జయించలేరు. కాబట్టి అట్టి యుద్ద ప్రయత్నాన్ని, గెలుస్తామనే గర్వాన్ని ఇకనైనా విడిచిపెట్టుము. 

€> [39] न्भ [म a (2) 

ధర్మదేవత అంశాన పుట్టినవాడు, పుట్టని శత్రువులు గలవాడు అయిన ఆ ధర్మరాజుకు ఇం(ద్ర(ప్రస్థాన్ని 
ఇచ్చివేయుము. మిగిలిన సగంరాజ్యాన్ని నీవు ఏలుకొమ్ము. యుద్దాన్ని చాలిస్తే మీలో కొందరైనా (బ్రతుకుతారు 
కదా! అది నీకు మంచిది.” 


విశేషం: నరు(డు: అద్భుత విక్రముడు; నారాయణుడు: ఆప్తుడు; ధర్మరతుడు - అజాతశృత్రుడు; ఇవి సాభిప్రాయాలు. నరుడు 
నరనారాయణులలో ఒకడు. అనగా భగవంతుడి అంశతో పుట్టినాడనుట. అద్భుత విక్రముడే అంపశయ్యకు అనువైన తలగడ 
ఏర్పాటు చేయటం, పాతాళగంగను పైకి రప్పించటం వంటి అద్భుతకార్యాలను చేయగలడు. నారాయణుడు సాక్షాత్తు 
పరమాత్మస్తరూపుడు - ఆప్తుడు - భగవంతుడే ఆప్తుడైన వారికి కొదవేమిటి? ధర్మరతుడు - ధర్మరాజు ధర్మం వదలనివాడు, 
'యతో ధర్మస్తతో జయః అనే వాక్యం వల్ల 'యత్రయోగేశ్వరః కృష్ణః యత్ర పార్టో ధనుర్ణరః తత్ర శ్రీర్విజయోభూతిః ధ్రువా 
०८३०८३०० అనే న్యాయం చేత పాండవులకు విజయం తప్పదని సూచిస్తున్నాడు. అజాతశత్రుడు: సహజంగా ఆయనకు 
४९०२००९० ఎవరూలేరు- 'ీ మూర్గత్యం వలన యుద్దం ఏర్పడింది. ఇకనైనా వైరం మానుకొని ఇంద్రప్రస్థం వారికిచ్చి, మిగిలిన 
సగం రాజ్యాన్ని ఏలుకుంటూ మిగిలిన మీ వారితో సుఖంగా ఉండుము అని భీష్ముడు దుర్యోధనుడికి బుద్ది చెప్పాడు. 
వ. అనిపలికియూరకుండెం; గౌరవ పాండవులును మాటు పలుకక యతనికి నమస్మరించి నిజనివాసంబులకుం 
జని; రట్లు సనునెడ గోవిందుండు కౌంతేయాగ్రజుం గనుంగొని. 437 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ఊరక+ఉండెన్‌= ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు; కౌరవపాండవులును= కౌరవులు, 
పాండవులు; మాణుపలుకక= బదులుమాట్లాడక; అతనికిన్‌= ఆ భీష్ముడికి; నమస్కరించి; నిజనివాసంబులకున్‌= తమతమ 
ఉనికిపట్టులకు; చనిరి= వెళ్ళారు; అట్టు= ఆ విధంగా; చను+ఎడన్‌= వెళ్ళే సమయంలో; గోవిందుండు= కృష్ణుడు; కౌంతేయ+అగ్రజున్‌= 
కుంతి కొడుకులలో పెద్దవాడైన ధర్మరాజును; కనుంగొని= చూచి. 
తాత్సర్యం: భీష్ముడు పై విధంగా దుర్యోధనుడికి బుద్ది చెప్పి, ఏమీ పలకకుండా ఊరుకొన్నాడు. కౌరవులు, 
పాండవులు కూడా ఏమీ బదులు చెప్పకుండా భీష్ముడికి నమస్కారాలు చేసి వారి వారి నివాసాలకు వెళ్ళిపోయారు. 
టా పో «< A రా లా న్నా एर 
అట్లా పోతూ ఉండేటప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజును చూచి (ఇట్టా అన్నాడు.) 
క “సురలకు నజయ్యు( డగు నీ । సురసరిదాత్మజుని గెలువ జొప్పడునే? యె 
వ్వరికైన నద్దుతావహ । పరికరులగు మీకు దక్క బౌరవముఖ్యూ!' 438 


ప్రతిపదార్థం: పౌరవముఖా(!= పురువంశంలో (ప్రముఖుడైన ధర్మరాజా!; సురలకున్‌= దేవతలకు; అజయ్యు(డు+అగు= 
జయించటానికి అసాధ్యుడైన; ఈ సురసరిత్‌+ఆత్మజునిన్‌= దేవనది కొడుకైన ఈ భీష్ముడిని; గెలువన్‌= జయించటానికి; 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


అద్భుత+ఆవహపరికరులు+అగు= ఆశ్చర్యం కలిగించే; ఆయుధాలు, పరివారం इदुः మీ(కున్‌+తక్కన్‌= మీకుతప్ప; 
ఎవ్వరికిన్‌+ఐనన్‌= ఏ వీరులకైనా; చొప్పడును+ఏ?= సరిపడునా? (సరిపడదు) 
తాత్సర్యం: ధర్మరాజా! భీష్ముడిని, గెలవటానికి దేవతలకు కూడా అలవికాదు. అట్టివానిని జయించడానికి 
ఆశ్చర్యకరములైన అస్త్రశ్నస్రాది పరికరాలు, పరివారాలు కలిగి ఉండే మీకు తప్పితే, మరెవ్వరికీ శక్యంగాదు.' 
క అనుటయు నతడడిట్లను 'నే । మనగా నొక మానిసులమె? యప్రతిహతవీ 

రుని నిన్ను బడసి యింతటి । పనులకు జాలితిమి గాక భక్తాధీనా! 439 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని శ్రీకృష్ణుడంటే; అత(డు= ఆ ధర్మరాజు; ఇట్టు+అనున్‌= ఇట్టా అంటాడు; భక్త+అధీనా!= 
భక్తులకు అధీనుడవైన కృష్ణా!; ఏము+అన(గాన్‌= మేమంటే; ఒక మానిసులము+ఎ?= మానవమా(త్రులమే?; అప్రతిహత వీరునిన్‌= 
అడ్డులేని వీరుడవైన; నిన్నున్‌= శ్రీ కృష్ణుడవైన నిన్ను; పడసి= పొంది; ఇంతటి పనులకున్‌= ఇంతింత గొప్ప పనులకు; చాలితిమి+కాక= 
సమర్థులమయ్యాము తప్ప వేరుకారణం లేదు. 
తాత్సర్యం: కృష్ణుడు పై విధంగా అన్నప్పుడు ధర్మరాజు అంటున్నాడు. 'భక్త పరాధీనుడవైన కృష్ణా! మేమంటే మనుష్య 
మా(త్రులమే కదా! ఎదురులేని పరాక్రమం గల నీవు మాకు చేదోడు వాదోడుగా ఉండటం బట్టిగానీ, లేకుంటే 
ఇంతింత అసాధ్యాలైన పనులు చేయగలిగేవాళ్ళమా?' 


కర్లుడు భీష్మునియొద్దకుం బోయి వినతుం డగుట (సం. 6-117-1) 


వ. అని యిట్లయ్యిరువురు నొండొరులం బ్రశంసించుచు నఖిలజన పరివృతు లై శిబిరంబుల కరిగిరి 
తదనంతరంబ కర్ణుండుగాంగేయుకడకుం బోయి భక్తివినయంబులు దోయపంబాదప్రణామంబాచరించి.440 
ప్రతిపదార్థం: అని; ఇట్లు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరున్నూ; ఒండొరులన్‌= ఒకరినొకరు; |ప్రశంసించుచున్‌= పొగడుకుంటూ; 
అభథిలజన పరివృతులు+ఐ= సమస్తజనంచేత చుట్టబడినవారై; శిబిరంబులకున్‌= తమ గుడారములకు; అరిగిరి= పోయారు; 
తద్‌+అనంతరంబు+అ= ఆ వెనువెంటనే; కర్టుండు= రాధేయుడు; గాంగేయుకడకున్‌= భీష్ముడి వద్దకు; పోయి; భక్తివినయంబులు= 
భక్తియు, వినయమున్నూ; తో(యపన్‌= తెలిసేట్టుగా; పాదప్రణామంబు= అడుగులకు నమస్కారాన్ని; ఆచరించి= చేసి. 
తాత్సర్యం: ఈ (ప్రకారం కృష్ణుడు, ధర్మరాజు ఒకరినొకరు పొగడుకొంటూ, జనమంతా మూగిరాగా తమ స్థావరాలకు 
వెళ్ళారు. ఆ వెంటనే उदू భీష్ముడి దగ్గరకువచ్చి భక్తి వినయాలతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 
ఆ. “అలుక దక్కి నన్ను నధికవాత్సల్యశీ । తలము గాగ జూచి తగినమాట 
లాడవే? మహాత్మ!’ యనుటయు నాతండు । గారవమున నతని( జేర( బిలిచి. 441 
ప్రతిపదార్థం: మహాత్మ!= మహానుభావా!; అలుక+తక్కి= కోపం విడిచిపెట్టి; అధికవాత్సల్య శీతలము+కా(గన్‌= మిక్కుటమైన 
పుత్రాదులందుండెడు స్నేహంతో చల్లగా; చూచి; తగిన మాటలు= ఉచితమైన మాటలు; ఆడవు+ఏ?= పలుకవా?; అనుటయున్‌= 
అనిచెప్పగానే; ఆతండు= ఆ భీష్ముడు; గారవమునన్‌= గౌరవంతో; అతనిన్‌= ఆ కర్గుడిని; చేరన్‌+పిలిచి= దగ్గరకు రమ్మని 
పిలిచి. 
తాత్సర్యం: కోపం మానుకొని, పుత్రవాత్సల్యంతో, చల్లని చూపుతో చూచి, ఒప్పిదమైన పలుకులతో నను 
పలుకరింపవా మహాత్నా!' అని కరు డనగానే భీష్ముడతడిని దగ్గరకు రమ్మని పిలిచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 451 


వ. ఒక్కకరంబు మలంచి కౌంగిలించుకొని యచ్చట నున్నరక్షకాదిజనంబుల నవులం బోవం బనిచి యతనితో 


నిట్లనియె. 442 
ప్రతిపదార్థం: ఒక్క కరంబు= ఒకచేతిని; మలంచి= తిప్పి; కౌగిలించుకొని= ఆలింగనం చేసికొని; అచ్చటన్‌= € భీష్ముడివద్ద; 
ఉన్న= ఉన్నట్టి; రక్షక+ఆది జనంబులన్‌= కాపలాగా ఉండే వారిని; అవులన్‌+పోవన్‌+పనిచి= అవతలకు వెళ్ళుడని ఆజ్ఞచేసి; 
అతనితోన్‌= ఆ కర్గుడితో; ఇట్టు+అనియె(న్‌)= ఇలా అన్నాడు. 


తాత్సర్యం: ఒక చేతిని అడ్డంగా తిప్పి కర్షుడిని కౌగిట చేర్చికొని, అక్కడ ఉన్న రక్షకాది పరివారాన్నంతా అవతలకు 
దూరంగా వెళ్ళండని చెప్పి, కర్గుడితో భీష్ముడిలా అన్నాడు. 
క. _“నీదెస(గోపింతునె? కుల । భేదముగా( బలుకుటయును బిడ్డల జెటుపం 

గా దని కినియుదు లే దన । రా దదలుతు నిన్ను నిష్ణురంపు( బలుకులన్‌. 443 


ప్రతిపదార్థం: నీ దెసన్‌= నీపట్ట; కోపింతును+ఎ?= కోపపడతానా?; కులభేదముగాన్‌= కులం పేరిట వ్యత్యాసంతో; 
పలుకుటయును= పలకటంచేతను; బిడ్డలన్‌= కౌరవసంతానాన్ని; చెఖుపన్‌+కాదు+అని= చెరచటం మంచిదికాదని; 
కినియుదున్‌= కోపపడతాను; నిష్ట్ణురంపు+పలుకులన్‌= కటువైన మాటలతో; నిన్ను= కర్టుడవైన నిన్ను; అదలుతున్‌= గద్దిస్తాను; 
లేదు అనరాదు= అది వాస్తవమే. 

తాత్సర్యం: 'కర్ణా! నీ మీద నాకేమి కోపం? పాండవులపట్ట కౌరవులకు భేదబుద్ది కలిగించే మాటలు మాట్లాడుతావని, 
కురుసంతానాన్ని చెరచటం తగదని నిన్ను కఠినమైన మాటలతో అదలించిన మాట నిజం. అంతేకాని, నాకు నీ 
మీద నిజంగా కోపం లేదు. 


వ. అది శిక్షగాని రోషంబు గా దట్లుం గాక. 444 


ప్రతిపదార్థం: అది= ఆ కోపించడం, విసిగించడం; శిక్షగాని= బోధించటమేగాని; రోషంబు= కోపం; కాదు= కాజాలదు; 


© ట్లున్‌+ కాక= అదీకాకుండా. 


తాత్సర్యం: ఆ విధంగా నేను కోపపడినది, నిన్ను విసిగించినది, నీకు మంచిని నేర్పించటానికే గాని నీపైన నాకు 
కోపంలేదు. అదీగాక. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క్ర నీ యుదయము దైవిక గ । రాయత్తము నీకు మర్వు లసద్భక్షులు గౌం 
తేయు(డవు గాని విను రా । ధేయుండవు గావు నీవు ధీరవిచారా! 445 


ప్రతిపదార్థం: ధీరవిచారా!= స్వతంత్రంగా ప్రమాణ రీతితో విషయాన్ని పరిశీలించగల కర్ణా!; నీ+ఉదయము= నీయొక్క పుట్టుక; 
దైవిక+గర్భ+ ఆయత్తము= దేవసంబంధమైన గర్భానికి అధీనమైనది; నీకున్‌; మర్త్యులు= మానవులు; అసదృక్షులు= సాటివారుకారు; 
విను; నీవు; కౌంతేయు(డవుగాని= కుంతికొడుకువేగాని; రాధేయుండవుకావు= రాధ కొడుకువుకావు. 


తాత్సర్యం: మంచి చెడ్డలు స్వయంగా ఆలోచించగల కర్ణా!, నీ పుట్టుక దేవ సంబంధంతో ఏర్పడిన గర్భం వల్ల 
కలిగినట్టిది కాబట్టి, మానవులెవ్వరూ నీకు సమానులు కారు. నా మాట బాగా ఆలకించు. నీవు కుంతి కొడుకువేగాని 
రాధ కొడుకువు కానేకావు. 


452 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. ఇది కృష్ణద్వైపాయనుండు నాకు నేకాంతంబున నెటింగించె. నేనును భవదీయతేజోవిశేషంబువలననుం 
గనుంగొనియుండుదు(బాండుతనయుండ వగుటంజేసి నీ యెడ వాత్సల్యంబు కాని మాత్సర్యంబు లే దింక 
నొక్కటి సెప్పెద విను మేను గురుపాండవులవైరం బుడిపిపుచ్చితి నప్పాండవేయు లజయ్యు లప్రమేయుండగు 
కృష్ణుండు వారికి విధేయుండు గావున వారలతోడి విరోధం బొప్పదు నీవును నొండుదలంపు దక్కి య 
క్మౌంతేయులం గలిసి యుండు మనిన तदू డతని కి ట్లనియె. 446 


ప్రతిపదార్థం: ఇది= ఈ విషయం; కృష్ణద్లై పాయ నుండు= వేదవ్యాస మహర్షి; నాకున్‌= (భీష్ముడనైన) నాకు; ఏకాంతంబునన్‌= ఒంటరిగా 
వుండేటప్పుడు; ఎజింగించెన్‌= తెలియచెప్పాడు; ఏనును= నేనుకూడా; భవదీయ తేజః+విశేషంబు వలననున్‌= నీదైన తేజస్సుయొక్క 
అతిశయంవల్లకూడా; కనుంగొని; ఉండుదున్‌= తెలిసికొని ఉన్నాను; పాండుతనయుండవు= పాండురాజు కుమారుడివి; అగుటన్‌+చేసి= 
కావటంవల్ల; నీ+ఎడన్‌= నీమీద; వాతృల్యంబు+అ+కాని= పుత్ర ప్రేమయేగాని; మాత్సర్యంబులేదు= ద్వేషములేదు; ఇంకన్‌+ఒక్కటి+చెప్పెదన్‌= 
మరొకమాట చెప్తాను; వినుము; ఏను= భీష్ముడనగు నేను; కురుపాండవుల వైరంబున్‌= కౌరవులకు పాండవులకు గల విరోధాన్ని; 
ఉడిపి పుచ్చితిన్‌= తగ్గింపజేశాను; ఆ+పాండవేయులు= ఆ పాండురాజు సంతతివారు; అజయ్యులు= జయింపశక్యం కానివారు; 
అప్రమేయుండు+అగు= ఈపాటివాడనటానికి వీలుపడని; కృష్ణుండు; వారికి; విధేయుండు+కావునన్‌= లోబడ్డవాడు కావడంచేత; 
వారలతోడి= ఆ పాండవులతో; విరోధంబు= వైరము; ఒప్పదు= తగదు; నీవునున్‌= నీవు(కర్షుడవు)కూడా; ఒండు+తలంపు+తక్కి= 
వేరే ఆలోచన మాని; ఆ+కౌంతేయులన్‌= ఆ కుంతి కొడుకులను; కలిసి యుండుము= చేరుకొని ఉండుము; అనినన్‌= అని చెప్పగా; 
కర్టుండు; అతనికిన్‌= ఆ భీష్ముడికి; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తాత్సర్యం: కర్ణా! నీ పుట్టుకను గూర్చి వేదవ్యాస మహర్షి నాకు రహస్యంగా చెప్పాడు. నేనుకూడా నీ దివ్యతేజస్సును 
చూచి, దేవాంశ వలన పుట్టావని తెలిసికొన్నాను. పాండురాజు కొడుకువు కాబట్టి, నీమీద నాకు పుత్రవాత్సల్యమే 
ఉన్నదిగానీ ద్వేషం కొంచెం కూడా లేదు. నే నొకమాట చెపుతాను బాగా వినుము. నేను కురు పాండవుల వైరాన్ని 
అంతమయ్యేటట్టు చేశాను. ఆ పాండవేయులా జయింపశక్యం కానివారు. పైపెచ్చు ఈపాటి వాడనడానికి వీలుకాని 
కృష్ణుడే వారికి విధేయుడై ఉన్నాడు. కనుక వారితో విరోధం మానుకొమ్ము. నీవు వేరే ఆలోచన పెట్టుకొనకుండా 
పాండవులతో కలిసి మెలిసి ఉండుము” అన్నాడు. इपर భీష్ముడితో ఇట్టా అంటున్నాడు. 
క _‘కౌంతేయుండ నగుదు నిది । యంతయు దొల్లియును వింటి నార్యులచే ని 

ట్లింతయు 2868655८ గుంతీ । సంతానముతోడి పొత్తు సనునే? నాకున్‌. 447 


ప్రతిపదార్థం: కౌంతేయుండన్‌= కుంతికొడుకు; అగుదున్‌= బౌతాను; ఇది అంతయున్‌= ఈ విషయమంతా; తొల్లియును= 
ముందుకూడా; ఆర్యులచేన్‌= పెద్దలవల్ల; వింటిన్‌= విన్నాను; ఇట్లు+-ఇంతయున్‌= ఈ విధంగా నా పుట్టుకనంతా కూడా; ఎటి(గినన్‌= 
తెలిసినప్పటికినీ; కుంతీసంతానముతోడి పొత్తు= పాండవులతో స్నేహం; నాకున్‌; చనును+ఏ?= తగునా? (తగదు). 
తాత్సర్యం: “నేను కుంతికొడుకునే. ఆ సంగతి ముందే పెద్దలు చెప్పగా విన్నాను. ఈ సంగతి అంతా బాగా 
తెలిసి యుండగా పాండవులతో నాకు స్నేహం ఎట్టా పొసగుతుంది? బొత్తిగా పొత్తు పొసగదు. 


ఉ. వారు మహాబలుల్‌ హరియు వారికి బ్రాపు గలండు వారలం 
బోర జయింపరామియును బుద్ధి నెఖుంగుదు నైన గౌరవ 
క్రారమణుండు సేయుతగుమన్నన లెల్ల దలంచి చూచినన్‌ 
భూరివివేక! యే విడిచిపోవుట ధర్మమె? వీరకర్మమే? 448 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 453 


ప్రతిపదార్థం: భూరి వివేక!= అధికమైన జ్ఞానం కల नेष; వారు= ఆ పాండవులు, మహాబలుల్‌= గొప్పబలంగలవారు; 
హరియు(న్‌)= కృష్ణుడున్నూ; వారికిన్‌= ఆ పాండవులకు; (ప్రాపు= అండగా; కలండు= ఉన్నాడు; వారలన్‌= ఆ పాండవులను; 
పోరన్‌= యుద్దంలో; జయింపరామియును= జయించలేక పోవటం; బుద్దిన్‌= మనస్సులో; ०९०००८०5; ఐనన్‌= అట్లయినప్పటికీ; 
కౌరవక్ష్మారమణుండు= కురురాజు దుర్యోధనుడు; చేయు= చేస్తున్న; తగు మన్ననలు= ఉచితమైన సత్కారాలు; ఎల్లన్‌= అన్నిటిని; 
తలంచి= ఆలోచించి; చూచినన్‌= చూడగా; ఏన్‌= నేను(కర్గుడు); విడిచిపోవుట= కౌరవుల్ని వదలివేసి వెళ్ళటం; ధర్మము+ఎ?= 
న్యాయమా?; వీరకర్మము+ఏ?= వీరులు చేసే పనేనా? 

తాత్సర్యం: ఆ పాండవులు మంచిబలం గలవారు. అదీగాక, కృష్ణుడు వారికి అండగా ఉన్నాడు. అట్లాంటివారిని 
యుద్దంలో జయించలేమనే విషయం కూడా నాకు బాగా తెలియును. అయినా దుర్యోధనుడు నాకు చేసే సమ్మానాలు, 
గౌరవాలు ఎన్నో! వాటిని అంతా తలచుకొని ఆలోచిస్తే, కౌరవులను వదలిపెట్టి, పాండవుల పక్షంలో చేరటం ఏం 
న్యాయం? అది వీరులకు ఉచితమైన పని కానే కాదు. 


వ. అదియునుం గాక. 449 
ప్రతిపదార్థం: అదియునున్‌+కాక= అంతమా(త్రమే కాకుండా, 
తాత్సర్యం: అంతేకాకుండా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. మాటలుపెక్కులాడి యనుమానము లేక సభం గడంగి ప 

ల్మాటు( బరాభవించితి( ९०९०००८ బాండవకోటి కెప్పడుం 

జేటు దలంచి యే బలువు సేసితి వైరము నాకు నింక నీ 

వీటికి వారివీటికిని వెక్కస మయ్యెడు కయ్య మొప్పగున్‌. 450 
ప్రతిపదార్థం: సభన్‌= కొలువుకూటంలో; కడంగి= ప్రయత్నపడి; అనుమానములేక= సందేహంలేకుండా; పెక్కులు మాటలు= నానా 
మాటలు; ఆడి= పలికి; పలు+మాటున్‌= చాలా తడవులు; పరాభవించితిన్‌= అవమానపరచాను; ఏన్‌= నేను; చలంబునన్‌= 
మాత్సర్యంతో; పాండవకోటికిన్‌= పాండవుల బృందానికి; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; చేటు= వారి నాశనాన్నే; తలంచి= కోరి; వైరము= 
విరోధాన్ని; బలువుచేసితిన్‌= బలపడేటట్టు చేశాను; నాకున్‌= అటువంటి నాకు; ఇంకన్‌; -ఈ వీటికిన్‌= ఈ కౌరవసైన్యానికి; వారి 
ఏటికినిన్‌= ఆ పాండవుల సైన్యానికిన్నీ; వెక్కసము+అయ్యెడు= దుస్ఫహమైన; కయ్యము= యుద్దం; ఒప్పు+అగున్‌= సమ్మతమైనదౌతున్నది. 
తాత్సర్యం: నేను కొలువుకూటంలో కావాలని ఎన్నోసార్టు జంకూగొంకూ లేకుండా దుర్భాషలాడి వారిని 
అవమానపరచాను. వారిమేలు(గొప్ప) చూచి ఓర్చుకోలేక వారు చెడిపోవాలని విరోధాన్ని బాగా పెంచాను. ఈ 
కౌరవసేనకు, ఆ పాండవసేనకు, దుస్ఫహమైన యుద్దమే తగింది. 


శా. _దైవాధీనము సర్వమున్‌ మనమతిం దప్పింప(గా వచ్చునే? 
నీ వింకన్‌ నను నొండు వల్మక పరానీకంబుపై( బంపు మ 
త్సేవాధర్మము నిర్వహించెద బలోత్సేకంబు లోకంబు సం 
భావింపన్‌ విహరించెదన్‌ మురరిపుం బార్జుం దలంకించెదన్‌.' 451 


ప్రతిపదార్థం: సర్వమున్‌= అంతా కూడా; దైవ+అధీనము= దైవానికి అధీనమే; మనమతిన్‌= మనయొక్క కోరికను; తప్పింప(గాన్‌= 
తొలగించడానికి; వచ్చును+ఏ?= సాధ్యమా?; ఇంకన్‌= ఇకమీద; నీవు= (భీష్ముడవైన) నీవు; ఒండు+పల్కక= వేరేమాటలు 


454 శ్రీనుదాంధ్ర మహాభారతము 


చెప్పకుండా; ననున్‌; పర+అనీకంబుపైన్‌= శత్రువుల సేనమీదికి; పంపుము= పంపించుము; మత్‌+సేవాధర్మము= నా 
సేవాధర్మాన్ని; నిర్వహించెదన్‌= నెరవేరుస్తాను; బల+ఉత్సేకంబున్‌= నా బలాతిశయాన్ని; లోకంబు= జనము; సంభావింపన్‌= 
గౌరవించేటట్టుగా; విహరించెదన్‌= రణరంగంలో విహరిస్తాను; మురరిపున్‌= కృష్ణుడిని; పార్టున్‌= అర్జునుడిని; తలంకించెదన్‌= 
అదురగొట్టుతాను. 


తాత్సర్యం: అంతా దైవాధీనం. “బుద్ది: కర్మానుసారిణీ” ఒక్కొక్కడి కర్మకు తగినట్టు వాడికి బుద్ది పుడుతూ 
ర అ లు అ 

ఉంటుంది. దానిని తప్పించడం ఎవరి వల్లా కాదు. నీవిక వేరే మాటలు చెప్పడం చాలించి, శృత్రుసైన్యాల మీదికి 

నన్ను పంపించు. నేను దుర్యోధనుడికి చేయవలసిన సేవారూపమైన ధర్మాన్ని నెరవేర్చికొంటాను. నా బలాధిక్యాన్నిలోక 

మంతా కీర్తించేటటుగా యుద రంగంలో స్వైరవిహారం చేసాను. ఆ కృష్ణుడిని, అర్జునుడిని కలోలపెటుతాను”. 
+ ౧ > ५० => ६2 జా > €> 


చ. అనిని భీష్ము డిట్టులను నంతకు( జాలు టెబుంగనే? సుయో 
ధనునకు నెప్టు నీదుభుజదర్పమ కాదె? సహాయ మెద్ది యా 
తనికి బ్రియంబు దానిన యుదాత్తమతిం దగ నాచరింపు నీ 
మనమున సంతసిల్లు మనుమానము దక్కు మనుజ్ఞ యిచ్జితిన్‌.' 452 


ప్రతిపదార్థం: అనన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; భీష్ము(డు= భీష్ముడు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అంటున్నాడు; 
అంతకున్‌= నీవన్నంత పనికి; చాలుట= తగినవాడవగుట; ఎుంగన్‌+ఏ= ఎరుగనా?(ఎరుగుదును); ఎప్టున్‌= ఎప్పుడున్నూ; 
సుయోధనునకున్‌= దుర్యోధనుడికి; నీదు= నీ యొక్క; భుజదర్పము+ఆఅ= బాహుబలమే; సహాయముకాదు+ఎ?= తోడు కాదా?; 
ఆతనికిన్‌= ఆ దుర్యోధనుడికి; ఎద్ది ప్రియంబు= ఏది ఇష్టమో; దానిన్‌+అ= అట్టిదానినే; ఉదాత్తమతిన్‌= ఉదారమైన బుద్దితో; 
తగన్‌= తగినట్టుగా; ఆచరింపు(ము)= చేయుము; నీ మనమునన్‌= నీ మనస్సులో; సంతసిల్హుము= సంతోషపడుము; అను 
మానమున్‌= సందేహాన్ని; తక్కుము= వదలుము; అనుజ్జ= అనుమతిని; ఇచ్చితిన్‌= ఇచ్చాను; 


తాత్సర్యం: కర్టుడన్న మాటలు విన్న తరువాత భీష్ముడు ఇట్లా అన్నాడు: 'కర్ణా! నీ వన్న మాదిరి అన్నీ చేయటానికి 
నీవు సమర్దుడవే అని నాకు బాగా తెలియును. నీ భుజబలమే కదా దుర్యోధనుడికి ఎప్పుడూ సహాయం! అతడికి 
ఏది ఇష్టమో దానినే నీవు చేయుము. నీవు మనస్సులో ఆహ్లాదంగా ఉండుము. సందేహం వదలివేయుము. అనుజ్ఞ 
ఇచ్చాను. (ఇక ముందుకు సాగుము.) 


విశేషం : భీష్ముడు కర్గుడిని అర్హరథుడన్నాడు. అందుకు అలిగి इपर - భీష్ముడు యుద్దం చేసే రోజులలో, తనుగాని తన 

పరివారంగాని యుద్దంలో పాల్గొనమని, భీష్ముడు జయిస్తే తాను అడవిపాలౌతానని, లేక భీష్ముడు ఓడిపోతే, అతడిని 

జయించినవాడిని తాను జయిస్తానని శపథం చేశాడు. కనుకనే ఇప్పుడు అలుక మాని, వాత్సల్యంతో చూచి, మంచిమాటలు 

వచించుమని ఆ మహాత్ముడిని కోరాడు. భీష్ముడు కూడా కర్గుడిని బుజ్జగించి ఎన్నో హితోక్తులు పలికాడు. కాని, దైవనిర్లయాన్నే 

కాక, उदू నిర్ణయాన్ని కూడా భీష్ముడు మార్చలేకపోయాడు. 

వ. అని తెలి వొంది పలికిన దేవవ్రతుబంధుభావంబునకుం బరమానందంబు నొంది రాధేయుండును నిజ 
నివాసంబునకుం జనియె'నని సంజయుండు ధృతరాష్టునకుం జెప్ప నని జనమేజయునకు వైశంపాయనుండు 
సెప్పుటయు. 453 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; తెలివిఒంది= (ప్రజ్ఞ కలిగి; పలికిన= చెప్పినట్టి; దేవ వ్రతుబంధుభావంబునకున్‌= భీష్ముడి 
చుట్టరికపు వాత్సల్యానికి; పరమ+ఆనందమున్‌= మిక్కుటమైన సంతోషాన్ని; ఒంది= పొంది; రాధేయుండును= కర్గుడు; నిజ 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 455 


నివాసంబునకున్‌= తన నివాసానికి; చనియెన్‌+అని= వెళ్ళాడని; సంజయుండు; ధృతరాష్ట్రునకున్‌; చెప్పెన్‌+అని= చెప్పాడని; 
జనమేజయునకున్‌= పరీక్షిత్తు కుమారుడికి; వైశంపాయనుండు; చెప్పుటయున్‌= చెప్పగా. 

తాత్సర్యం: ప్రజ్ఞతో గూడిన భీష్ముడు చెప్పిన మాటలు इषु విన్నాడు. ఆయనకు గల బంధుఫీతికి చాలా 
సంతోషపడ్డాడు. తన నివాసానికి వెళ్ళాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పా డని జనమేజయుడికి 
వైశంపాయనుడు చెప్పగా. 


ఆశా సాంతము 


&. మర్జితతాపసంకలన మంజులనామ! ८०८०९ దుర్దశా 
కర్ణమలేప నిర్భరణకారి కృపామృత పూర! కర్మసం 
మర్హ నిరాస కర్మరఠ! సమత్వ పరిస్పుట రూప భావనా 
(ఎ) ^ 
నిర్ణళతారి వర్గ! మహనీయ! మనోరమణీయవైభవా! 454 


ప్రతిపదార్థం: == అణచబడిన; తాప= ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే మూడు రకాల తాపాలయొక్క; సంకలన= 
సంబంధం కల; మంజులనామ!= మనోహరమైన నామం (పేరు) కలవాడా!; (హరిహరనాథ నామం స్మరిస్తే చాలు తాపత్రయాల 
సంబంధం నశిస్తుందని భావం); దురంత= దుఃఖాంతమైన లేదా దాటటానికి శక్యం కాని; దుర్దశా= దురవస్థ అనెడి; కర్ణమలేప= 
బురదపూతను; నిర్హరణకారి= పోగొట్టే; కృప+అమృతపూర!= దయ అనే అమృత ప్రవాహరూపం కలవాడా!; కర్మ= సంసార హేతువు 
లైన కర్మలయొక్క; సంమర్హ= సమూహాన్ని; నిరాస= పోగొట్టట మనే; కర్మఠ!= కార్యాన్ని ఆచరించేవాడా!; సమత్వ= సుఖదుఃఖాలవంటి 
ద్వంద్వాల పట్ల సమభావంచేత; పరిస్సుటరూప= స్పష్టంగా తెలియబడేరూపం గల; భావనా= మనోవ్యాపారరూపమైన భావంచేత; 
నిర్హభిత= పోగొట్టబడిన; అరివర్గ!= కామ(క్రోధాదులైన అంతశృ(త్రువులు కలవాడా; (సుఖదుఃఖాలపట్ల సమభావం కలిగిన చిత్తం 
కలవారి అరిషడ్వర్గాన్ని నశింపచేసేవాడని భావం); మహనీయ!= గొప్పువాడా!; మనోరమణీయ= మనస్సును రంజబింపజేసే; వైభవా!= 
వైభవం కలవాడా! ~ హరిహరనాధథా! 
తాత్సర్యం: భక్తుల తాపత్రాయలను పోగొట్టే మనోహరమైన నామం కలవాడా! దుఃఖదాయకమైన దురవస్థలనే 
బురద పూతను పోగొట్టే కృప అనే అమృత ప్రవాహం కలవాడా! బలమైన కర్మల బారినుండి భక్తులను తప్పించే 
సత్కార్యాలను నిర్వహించేవాడా! సుఖదుఃఖాది ద్వంద్వ భావాలయందు సమభావం కలవారి అంతశృ(త్రువులను 
నశింపజేసేవాడా! భావించిన కొలది మనస్సుకు ఆనందం కలిగించే గొప్పదైన మహిమ కలవాడా! హరిహరనాథా! 
క భసిత పరభాగ! హేలా । లసిత శ్రీవత్స లలిత లాంఛన! పింఛ 

ప్రసృమర రుచి శబలోరగ । విస్ఫమర దీధితి కలాప వేష్టిత మౌళీ! 455 
ప్రతిపదార్థం: భసిత= బూడిదతో ఒప్పారే; పరభాగ!= శరీరంలోని ఒక (సగ) భాగం కలవాడా! (హరుడా!); హేలా= విలాసంగా; 
లసిత= ఒప్పారే; శ్రీవత్స= శ్రీవత్సమనే; లలిత= కోమలమైన, అందమైన; లాంఛన= గుర్తు (గుండెమీద పుట్టుమచ్చవంటి గుర్తు) 
కలవాడా!; (హరిరూపా); పింఛ= నెమలి ఈక యొక్క; (ప్రస్ఫమర= వ్యాపించే; రుచి= కాంతిచేత; శబల= చిత్రమైన వర్లం కల; 
ఉరగ= (మెడలో హారంగా (ण्ठ) పాముయొక్క; విసృమర= వ్యాపించే; దీధితి= కాంతిగల; కలాప= చం(ద్రవంకచేత; వేష్టిత= 
చుట్టబడిన(అలంకరించబడిన); మౌళీ!= శిరస్సు కలవాడా! 
తాత్సర్యం: శరీరంలో ఒక భాగం భస్మంతో అలంకరించుకొన్నవాడా! (హరరూపుడా!), మరొకవైపు విలాసంగా ఒప్పారే 
శ్రీవత్సమనే అందమైన గుర్తును అమర్చుకొన్నవాడా!(హరిరూపుడా!) తలపై ధరించిన పింఛం నుండి వెలువడే 


456 శ్రీనుదాంధ్ర మహాభారతము 


కాంతులచేత చిత్రవర్ణాలతో వెలుగొందే సర్పహార కాంతులు (ప్రసరించే చం(ద్రవంకతో అలంకరించబడిన 
శిరస్సుకలవాడా! హరిహరనాథా! 
విశేషం: మొదటి రెండు సంబుద్దులలో వరుసగా హరుడిని, హరిని కీర్తించి. ఆ తరువాత సంబుద్దితో హరిహరనాథులను 
సంయుక్తంగా వర్ణించి తిక్కన హరిహరాభేద తత్తాన్ని (ప్రదర్శించాడు. 
మాలిని. 

క్షరణరహిత వృత్తీ! గ్రాహ్యభక్త ప్రవృత్తీ ! 

కరణ గమన లీలా! గాఢకారుణ్య శీలా! 

స్మరణ శుభదమూర్తీ! మధ్యరశ్శి ప్రవర్తీ ! 

చరణ వినమదింద్రా! సంతతానంద సాంద్రా! 456 
ప్రతిపదార్థం: క్షరణ= నాశనం; రహిత= లేని; వృత్తీ!= (ప్రవృత్తి కలవాడా!; గ్రాహ్య= తెలియదగిన; భక్త, (ప్రవృత్తీ!:= భక్తుల ప్రవృత్తి 
కలవాడా!; కరణ= ఇం(దిైయాల యొక్క; గమన= (ప్రసరణం యొక్క; లీలా!= విలాసం కలవాడా!; గాఢ, కారుణ్య, శీలా!= 
దట్టమైన దయాస్వభావం కలవాడా!; స్మరణ= తలచిన మా(త్రంచేతనే; శుభ,ద, మూర్తీ!= మంగళం చేకూర్చే ఆకారం కలవాడా!; 
మధ్యరశ్శ్మి= ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులలో మధ్య స్థానంలో (ప్రసరించే సుషుమ్నా నాడి ద్వారంలో; |ప్రవర్తీ!= 
(ప్రసరించేవాడా!; చరణ, వినమత్‌+ఇం(ద్రా!= పాదాలకు నమస్కరించే ఇంద్రుడు కలవాడా! (అంటే పాదాలకు ఇం(ద్రాదులు సదా 
నమస్కరిస్తూ ఉంటారని భావం); సంతత+ఆనంద, సాం|ద్రా!= ఎడతెగని ఆనందంచేత సాం(ద్రమైనవాడా! 
తాత్సర్యం: నాశనం లేని (ప్రవృత్తి కలవాడా! భక్తులచేత తెలియదగిన (ప్రవృత్తి కల వాడా! ఇంద్రియ ప్రసరణముయొక్క 
విలాసం కలవాడా! పరమ దయాస్వభావం కలవాడా! తలచినంత మా(త్రంలోనే శుభాన్ని ప్రసాదించేవాడా! సుషుమ్నా 
నాడిలో |ప్రవర్తిల్లేవాడా! ఇం(ద్రాదులు పాదాలకు చేసే నమస్కారాలను స్వీకరించేవాడా! నిరంతరమైన ఆనంద 
సాం(ద్రమైన స్వరూపం కలవాడా! హరిహరనాధథా! 
నిశేషం: మాలిని వృత్త లక్షణం: ఒక్కొక్క చరణంలో న,న,మ,య,య గణాలు వరుసగా ఉంటాయి. తొమ్మిదవ అక్షరం యతిమైత్రి. 
ప్రాస నియమం ఉన్నది. 
గద్యము. 

ఇది శ్రీమదుభయ కవి మిత్ర కొమ్మనామాత్య పుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం 
బయిన శ్రీమహాభారతంబున భీష్మపర్వంబునందు సర్వంబును తృతీయాశ్వాసము. 
శ్రీమదాంధ్ర మహాభారతమునందలి భీష్మపర్వము సమాప్తము. 


తాత్సర్యం: ఇది శుభంకరంగా ఉభయకవి మి(త్రుడు, కొమ్మనామాత్యుడి పుత్రుడు, పండితులను గౌరవించటం 
వలన విరాజిల్లేవాడు అని కీర్తించబడే తిక్కన సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలోని భీష్మపర్వం ముగిసే 
మూడవ అశ్వాసం. 


భీష్నపరఃంలోని త తీయాశ్వా సం సమాసం. 
९००५९ ) ప్త 


శ్రీమదాంధ్ర మహాభారతంలోని భీష్మపర్వం ముగిసింది. 


శ్రీమదాంధ్ర మహాభారతము 
భీష్మ పర్వము 


గద్య పద్య ప్రధమ పాద సూచి 


పద్య ము 


అ 
అంచిత తాలకేతు కిరణాళి 


అంత 
అంత 
అంత 
అంత 
అంతం దెప్పిరి నీ కొడు కనికి 
అంత బోవక సూతు 
అంతక వ(క్రముండు 
అంతకుమున్న ధృష్టద్యుమ్న 
అంతకు సేదదేతి 
అంత నంశుమంతుండు 
అంత నపరాహ్హంబయ్యే 
ac) 
అంత నపరాహ్హంబయ్యే 
ac) 
అంత నరుణకిరణుం छदः 
> 

అంత నొండొక సారధి 
అంతయు గనుంగొని 
అంత వియత్తలం బుదాత్త 
అంత విరాటుడు లయ 
అందణమేనుల గంగా 
అందు నడుమ నరనాధథుం 
అంబకై పూనివచ్చి 
అంబరము వగుల నార్చి 
అంబు పవమానసూర్య 
అంహోమర్లను( డాజనార్ల్షను(డు 

(=) [न्ग 


267 
267 
353 
430 
189 
231 
125 
374 
232 
440 
137 
200 
287 
284 
179 
335 
257 
134 
298 

27 
229 
103 
203 


999 
పద్యము పుట 
అకట తండ్రి సచ్చినంత 397 
అకట నితాంతలోభమున 87 
అక్కట తండ్రిలేని మము 404 
అక్కట పూజార్లులగు 90 
అక్కడ నడచినం గౌంతేయా 419 
అక్కడి २००९०९८ జంపుచు 86 
అక్కుమారుండును దుర్శ్ముఖుని 376 
అగ్గలిక దూది దరికొను 207 
అచలనిభు(డగు నలంబసు( 122 
అజాతశత్రున కిట్టనియె 398 
అట్టియెడ 37 
అట్టియెడ 117 
అట్టియెడ 155 
అట్టియెడ 194 
అట్టియెడ 258 
అట్టియెడ 331 
అట్టియెడ 389 
అట్టియెడ 408 
అట్టియెడం గనుంగొని 123 
అట్టియెడం గురుపితా 322 
అట్టియెడం గౌరవ సైన్యంబు 313 
అట్టియెడ( గృష్టార్ణునులు 65 
అట్టియెడ జయ॥ద్రథుండు 289 
అట్టియెడ ధర్మతనయుం 392 
అట్టియెడ ధృష్టద్యుమ్నుండు 175 


పద్యము 

అట్టియెడ నకులనందనుం 
అట్టియెడ నర్గునుండు 
అట్టియెడ నీకొడుకు 
అట్టియెడ నీకొడుకు 
అట్టియెడ భీష్ముండు 
అట్టియెడ శిఖండి 
అట్టియెడ సౌబలుండు 
అట్టి సంకులసమరంబున 
అట్టి సంకులసమరంబున 
అట్టి సమయంబున 

అట్టి సమయంబున శిఖండి 
అట్టు దనవారు మేలుచే 
అట్లు దాకుటయు వారల 
దాకుటయు 

అట్టు వచ్చునా గదణగని 


అట్లు (శుతాయువు మూర్చిల్లినం 


అడరి కురుసేనపై 
అడరిన దానవుండు 
అడరెం గాళింగనాయకుం 
అడవి దరికొనిన 
అడిదము బలుకయునుం 
అడుగుటయు నతండతని 
అత(డు దానికి దల(కక 
అతడు దివ్యాస్త్రజాలంబు 


అత(డు ధన్వియగుట 


458 శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము పుట పద్యము పుట పద్యము 

అతడు నొచ్చిన ९९ 27 అధిప యోగీశ్యరేశ్వరుండైన 111 అనిన నాతని పలుకులు 
అతడు నొచ్చియు నా(టించె 416 అనఘ నీకెదిర్చి యని 71 అనిన నా సూతనందనుండు 
అత(డు మటియును 106 అనయము నుగ్రంబగు 83 అనిన విని కుంభసంభవుండు 
९७९४८ డెంత సాటిచెప్పిన 273 అనల జ్వాలలు పర్వు 102 అనిన విని కృష్ణుం 
అత(డొండొక ~ 387 అన విని గాంగేయు( డక్కట 72 అనిన వని చీణునవ్వు 
అతనింగాంచి యధిక 399 అన విని నవ్వి పాండవుల 346 అనిన విని దేవకీనందనునకు 
అతని కప్పుడెదుర 426 అన విని నవ్వి యొక్క(డు 265 అనిన విని ధృతరాష్ట్రం 
అతని జయించునంచు 146 అన వని భీష్ము( డిట్టులను 454 అనిన వని ధృతరాష్ట్రం 
అతనితో నిట్లనియె 59 అని విని యూజడి నిద్రా 297 అనిన విని ధృతరాష్ట్రుండు 
అతని మునుమటు 420 _అనవుడు 357 అనిన విని నదీసూనుండు 
అతని యరదంబు 174 అనవుడు 397 అనిన విని నవ్వి యతం(డి 
అతని రథరక్షకులు 314 అనవుడు ధర్మతనయుండు 149 అనిన విని నీ పుత్రుండు 
ఆతిగుహ్యం బిది 97 అనవుడు నతండు 425 అనిన విని పరాశర 

అతి దృఢంబగు పాతు 13 అనవుడు నతండు దుర్దమ 365 అనిన విని యచ్యుతుం 
అతిరయమున గురు(డు 211 అనవుడు నప్పరమేశ్వరుం 102 అనిన విని యతండట్ల 
అతులిత రథ(ప్రతానో 50 అనవుడు నప్పలుకులకు 77 అనిన విని యతండట్ట 
అత్తణీ నీతనయుం 279 అనవుడు నయ్యిరువురు 378 అనిన విని యతండట్ట 
९९७ సురఖచరాదుల 68 అనవుడు నవ్పికవ్వడికిం 405 అనిన విని యతండు 
అత్తెజంగాచరింపనుం 446 అనవుడు నాంబికేయ 370 అనిన విని యనిమిష 
అదలిచి ద్రోణు(డు భీష్ముడు 188 అనవుడు 35252402 400 అనిన విని యమ్మనుజపతికి 
అది యట్టుండెనప్పుడు 325 అని తలంచి కుంభసంభవాది 269 అనిన విని యర్షునుం 

అది యట్లుండె నమానుష 60 అని తలంచి తొలంగి 424 అనిన విని యాంబికేయుండు 
అది యా బాణములెల్ల 299 అనితల నీవు పాండు 241 అనిన విని యాంబికేయు(డు 
అదియునుంగాక 11 అని తెలివొందిన మొగంబుతో 399 అనిన విని యా భూపాల 
అదియునుంగాక 420 అని తెలివొంది పలికిన 454 అనిన విని యోధవీరులగు 
అదియునుంగాక 453 అని దేవాసురకోటి 436 అనిన విని వారలందణు 
అదియునుంగాక 11 అనినం గోపించి శిఖండియు 410 అనిన విని విష్ణుడాబిష్లుని 
అది శిక్షగాని రోషంబు 451 అనినం छगु ॐ 347 అనిన విని ३०७२८००८ 
అధిప నానా(ప్రకార 10 అనిన (బియమంది నగరికి 360 అనిన విని సంజయుండతని 
అధిప నీ తనయుండు 65 అనిన గుడాకేశు పలుకు 84 అనిన విని సంజయుండతని 
అధిప నీవు సెప్పినట్టిద 31 అనిన నట్టకాక యని 447 అనిన విని సంజయుండతనికి 
అధిప పాండుసుతుల 17 అనిన నట్టకాక యని 240 అనిన విని సంజయుండతనికి 


అధిప 2:०८ డడరిన 273 అనిన నాంబికేయుండు 32 అనిన విని సంజయుం 


326 
297 


80 
193 
306 


గద్య పద్య ప్రథను పాద సూచి 459 


పద్యము పుట పద్యము పుట పద్యము పుట 
అనిన వవ్వచ్చుండు 385 అనిమొన దేవదానవుల 357 అనుటయు( గౌరవులును 446 
అనిన విశోకుండు 278 అనిమొన నోర్తుభఖీష్ము 405 అనుటయు( గ్రీడియిట్టు 404 
అనిన సవ్యసాచిసమయ 207 అని యగ్గించినం బొంగి 149 అనుటయు నట్టకాక 198 
అని నియమించి కొలువు 35 అని యగ్గించిరంత 162 అనుటయు నతండిట్లను 450 
అని నియోగించిన నతం 362 అని యగ్గించెనంత 176 అనుటయు నర్షునుండు 385 
అని పలికి గాంగేయుం 190 అని యతనికి దివ్యదృష్టి 98 అనుటయు నాతండిట్లను 242 
అని పలికి గొనయంబు 299 అని యవ్వల నెటేంగించిన 278 అనుటయు నా సూతనందనుం 407 
అని పలికి దీనమానసుండగు 448 అన యాడుతులువ మాటలు 361 అనుటయు నిట్టను గంగా 401 
అని పలికినం బద్మనాభుండు 352 అని యాతనివలనను 333 అనుటయు వైశంపాయను 03 
అని పలికిన విని 406 అని యిట్లయ్యిరువురు 450 అనుటయు సంజయుండతని 11 
అని పలికిన విని దుళ్ళా 355 అని యిట్లు నాలవనా(డు 241 అనుటయు సంజయుండది 58 
అని పలికిన శాంతనవునకుం 400 అనియె నని చెప్పిన 327 అనుడు ~ 105 
అని పలికి పారాశర్యుం 32 అనియె నప్పుడు గాంగేయుండు 412 అనుడు నతండు 04 
అని పలికి పార్గునిం 91 అని 6०68080२) (బ్రహ్మ 246 అనుడు నత(డు పాండవా 380 
అని పలికి యచ్యుతుండుచిత 157 ©) ८९१6३०८ 260 అను నట్టియెడ నర్గునుండు 205 
అని పలికి యప్పరమ 110 ౪అనిలజ భీష్ములు దమతమ 253 అనునెడ శిఖండి చాపము 437 
అని పలికి యలుకవొడమి 358 అని తనూజు( డొక్కరు(డు 323 అనురూపములగుమాటొడ్డనముల్‌ 154 
అని పలికి యూరకుండెం 449 ©<) వారలవలను సూప 312 అపరాహ్హసంగతుండగు 267 
అని పలికి సంజయు కరంబు 30 అని వెండియు 64 అపరాహ్హసమయమున 286 
అని పలికి సంరంభంబున 192 అని వెండియు( బుండరీకాక్టుండు 109 అపుడు సేరి భీము(డతనికి 350 
అని పలికి సమర(ప్రకారంబునం 424 అని వెండియు వివిధ 94 అప్పలుకు లాకర్లించి 439 
అని పలికి సుదర్శనంబుం 203 అని వేడికొని వినతుండయి 245 అప్పుడనూపభూపాలుండును 344 
అని పలుకునంత 389 అని సంజయుండు పలవఏంచు 25 అప్పు డపరాహ్హంబయ్యె 233 
అని పలుమాటలాడి 29 అని సంజయుండు భీష్మా 140 అప్పు డర్జునుండు కేశ 209 
అని పురికొల్పికొని 234 అని సంప్రార్థనంబు సేసి 104 అప్పుడా కళింగపతి 169 
అని ప్రార్థించినం 390 అని సకౌతుకంబుగా 292 అప్పుడిం(ద్రనందనుండు 299 
అని బహుప్రకారంబులం 27 అని సమయంబుసేసి 67 అప్పుడిరావంతుండు 330 
అని భీష్ముండు పలికినం 347 అనుచు బటుశశక్తి నప్పార్గుని 438 అప్పుడు 386 
అని మటేయు ననేక 244 అనుచు నేచి యెదిరిన 202 అప్పుడు 439 
అని మతియు నీదృశంబు 96 అనుచు మటియు నయిదమ్ము 411 అప్పుడు కృష్ణార్ణునులు 83 
అని మతియును 89 అనుచు మొన గడచి 250 అప్పుడు (కోధమునంగను 419 
అని మతియును 359 అనుచు వగచు పలుకు 375 అప్పుడు గయ్యంబు సాలించి 140 


అనిమిషులప్లు సూచి 441 అనుజు(డు వడ్డ శంఖు(డు 136 అప్పుడు గాంగేయుండు సేయు 373 


460 


పద్య ము 


అప్పుడు దేవవ్రతుండు 
అప్పుడు (ద్రౌపదేయులు 
అప్పుడు = భీమ నకుల 
అప్పుడు పెక్కం(డ్రు రథికుల 
అప్పు డుబ్బి దుర్యోధను డతి 
అప్పు డుభయ సైన్యంబుల 
అప్పుడు భీష్ముం డెంతయు 
అప్పుడు మధ్యందినమున 
అప్పుడు మన బలంబుల 
అప్పుడు రెండు సైన్యములు 
అప్పుడు శల్యనందనుండు 
అభిమన్యు [ద్రుపదసుత 
అమరతటినీతనూజుపై 
అమరతరంగిణీ తనయు 
అమరు తొడవుల వ(జ్రాంశు 
అమ్మాట మనమునకు 
అమ్ముల నేనుగు కొమ్ముల 
అమ్మయి గారవులును 
అయిదు నారసముల 
అయిన నీతో నప్పటికప్పటి 
అయ్యవసరంబున 


236 


అయ్యవసరంబున గాంగేయుండు 45 
అయ్యవసరంబున దుర్యోధనుండు 153 


అయ్యాదవసింహుండు 


310 


అయ్యిరావంతుం డొక్కరుండును 333 


అయ్యేడ్సుతో నిట్లని 
అరదంబు రవము २९८1104 
అరదంబులు పొడిపొడియె 
అరదములు దీవులున్నత 
అరదములు రధికవరులును 
అరదములు సవరణలతో 
అరిబలంబుపై నొక్క ©= 


అరుణములును సితంబులు 


23 
229 
276 

62 
184 

37 
430 

63 


పద్యము 


అర్కునుదయాస్తమయముల 
అర్డున చూచితే మన 
అర్షునుం డడరి ద్రోణాచార్యు 
అర్జును డప్పు భీష్ముం గని 
అబవజలైన రథంబులు 
९6553968 గుజ్ణపుదడముల 
९९952968 నడరిన 
అతిముణి నీకుమారవరు 
అలయ కరయనోపిన 

అలవి యెణుంగనేరక 

అలికి యత(డు సూతుతల 
అలిగి దశార్థాధీశు(డు 
అలుకదక్కి నన్ను నధిక 
అవని గంపింప లలిత 
అవియెల్లను బైగురియయగ 
అశని కల్పము లివి యర్షును 
అసుర కినిసి కృతాంత 
అసురదళన లీలావ్యాప్తి 
అసుర 30605०८ బెక్కు 

© 2००९०६०८ గురియంగ 


(<> 


€ॐ 


€ ०९8९ నందనుండును 

€ ఘటోత్కచుండు దివిజాలకు 
ఆచార్య ప్రభృతులగు 
ఆచార్యు దీవ్రఘననారాచము 
ఆతడు చి(త్రసేనుని 

ఆ తూపులు 5९88 పరిస్ఫీతం 
ఆత్మయోధులకెల్ల 

€ न १९९०७ 


ఆ ధృష్టద్యుమ్నుండు స(క్రోధుండై 


ఆ నినదము 22 పాండవ 
ఆపగానందనుండు మురారి 
ఆ పదివేవురు నెజ 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము 


పన్నిద్దణు సైన్యాటోప 
పృషతపాౌ(త్రు( డుద్దత 
బెట్టిదంపుటంపబుచే 
రథనివహంబులు 

ఆరయ వివృత స్వర్గద్వారము 
ఆ రా(త్రి ధర్మతనయుండు 
ఆ రాత్రి నిన్ను వీడుకొని 

ఆ రెండు బలములందును 


९ € € € 


ఆ రౌతులు వీడు గాలుమానిసి 


ఆర్తుడై యవ్విశోకుని 
ఆర్హ్వురును గడంగి హయముల 
ఆలోనన తెప్పిజిలయ 
ఆలోనన తెలిసి మెణు(గు 
ఆలోనన 3०००८ దొమ్మిది 


ఆ విల్లు (ద్రుంచి రౌద్రరసావేశం 


ఆ వెలువ శరజిహ్యల 

€ 
శౌర్యం బాసత్త్యం బాశీలం 
సమయంబునం గృపశల్య 
సాత్యకి వేటొక విల్హాసుర 
సేనకుం దలకడచి 
సౌభ(ద్రుం డు(గ్రపు వేసవి 


९ € € € € 


ఇ 
ఇంక బశ్చాత్తాపం బుడిగి 
ఇంక నమ్మాటలాడుట 
ఇంక నేమేనియుం జెప్ప 
ఇంటం దెవులన( జచ్చుట 
ఇంత పాపంబు సేయంగ 
ఇచ్చటికి మీర ९०८९० 
ఇటు దగునయ్య కృష్ణ 
ఇట్టి వాని(గ నన్ను మీరెటీ(గి 
ఇట్టు ९०९०८ జేసి యెవ్వరి 
ఇట్టులాడి పిదప నేమియు 
ఇట్లతిరథ మహారథులం 


పద్య ము 


ఇట్టాధీలంబుగా భగదత్తు 


ఇట్లు 


కరసాబలుల 
£? 


ఇట్టుక్కు మిగిలి యెక్కిన 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 


క్రూర నారాచంబు 
క్రేడించి గాంగేయు 
గలయన్‌బెరసి 

గవిసి 

గవిసి 

గవిసి 

7०7 ००८ డేయు 
చిత్రసేనుండు 

తృప్తి బొంది మందాకినీ 
దండ్రినొచ్చిన బాండు 
దన్ను బెట్టుగిట్టిన 
దణీమి గాంగేయు 
దాశకి తోమరప్రాస 
దాశి విరటు తమ్ముండు 
దుశ్ళాసనుండు సోలి 
దేవవ్రతుండు 

దొడంగి యుద్భట 
ద్రుంచి 

ద్రోణుండు (ద్రుపదుం 
ధర్మతనయుండు 
ధృతరాష్ట్రునకుం 
ధృష్టద్యుమ్నుండు 
ధృష్టద్యుమ్నుండు 

నడచి కురుక్షేత్రంబు 
నిలిపి యార్చి 
నిలువరించి 

నీ కొడుకులు 

నొచ్చిన వికర్ణుం 
పనిచినం బార్జుం 
పలువురు ధరణీశు లురవ 


పద్య ము 


ఇట్లు పాండవవ్యూహంబు 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 


ఇట్లు 


పాండవ సైన్యంబు 
పితామహునెత్తి 
పుత్రశోకానల 
పెక్కం(డ్రతోడం 
పెద్దయుం బొద్దు 
పేర్చి కురుబలంబు 
ప్రతిభటతురంగ 
ప్రళయ కాలతాండవం 
బలంబుల నిలిపి 


బరలిదుండయి 
౧? 


ఇట్టుభయ సైన్యంబులుం 
౧ = 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు సు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 


భానుమంతునంతకు 
భీమసేను( జేరంబోయి 
భూచారియయిన 
మాటులేక తఖుము 
మూర్భితుండయిన 
మెణసిన 

లంఘించి 

వడిన కొడుకులం 
వణపిన నతని 
విరధుండునువిశిఖ 
వెడలి మకరవ్యూహం 
(2०००६००२ సేయివీచిన 
సన్నద్దుండయి 

సారథి వడుటయు 
నాభుండువడుట 
సుస్థిరుండై 

సేన మొగ తిరిగినం 
సేసిన విని 

సొచ్చి వృకోదరుండు 


ఇట్ల్టెదిర్చినం జూచి 
ఇట్లేసి యార్భి వెండియు 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్య ము 


ఇట్సొప్పి సేనాపతియగు 
ఇత(డు పాంచాలురాదిగ 
ఇతని తలం పే 36808९8 
ఇతరేతర శరకృత 

ఇత్తటి మనుష్యభువనం 
ఇత్తెబింగునం దలపడి 
ఇత్తెబింగున నిజ పు(త్రు 
ఇత్తెబింగున నెక్కువ 

ఇది కృష్ణద్వై పాయనుండు 
ఇది మున్న యేనుద్రోణు(డు 
ఇదె యేను గూడవచ్చితి 
ఇద్దిస సుబల తనూజు(డు 
ఇనుమును ००००८ దగరం 
ఇప్పరమోపాయంబు 

ఇప్పు డే నూరకున్నం 
२३२००००८ గిట్టి వాయుసుతు 
ఇరుపదేనమ్ముల 
2३८०७८५ గృష్టుల 

३९८ (గ్రీడగం బుట్టిన 
ఇల(బడిన సహచరుల 
ఇల ధూళి యెగసిన 
ఇవ్విధంబున 

ఇవ్విధంబున 
३०९५०९०० జెప్పిన 
ఇవ్విధంబునం బెక్కు 
ఇవ్విధంబునం బోరు 
३०९८०२० బ్రతి 
३०९९०९०८ (గ్రందు 
ఇప్విధంబునC బార్జున 
ఇవ్విధంబున గజంబులు 
ఇప్విధంబున ధర్మనందన 
ఇవ్విధంబున( ८१८8 
ఇవప్విధంబున నద్భుత 


461 


462 


పద్య ము 


ఇవ్విధంబున నాచార్యుం 
ఇవ్విధంబున నాచార్యు 
ఇవ్విధంబున భూమధ్యంబున 
ఇప్విధంబున విషమంబగు 
ఇవ్విధంబున వృకోదరు 
ఇవిధంబున వెండియు 
ఇవ్విధంబున శతానీకుం 


२९५०९०० ॐ శోకసంవిగ్న 


२९५०९०० ॐ హిడింబాసూనుండు 


ఇవ్విధ మున నాయితమై 


ఈ 
ఈయనతో రణ మిప్పుడు 
ఈసున( దాను దమ్ములు 


@ 


ఉక్కటి యొండాకనిరథం 
ఉక్కున మూడు లోకములు 
ఉక్కు మిగిలి జగతీశులు 
ఉ(గ్గ (గహములు లయకాల 
ఉత్తమ క్షత్రియులనెల్ల 
ఉత్తర సము[ద్రంబు 
ఉద్యతులై కవలును 
ఉద్యద్విక్రములైన 
ఉన్నచోటన కదలక 
ఉపప్పావ్యంబున నితండు 
ఉభయ బలదీప్త కేతు 
@&05> 25९०८ దమ 
ఉరమున १९8५ దొడలం 
ఉరవడించు సమయంబున 
ఉబుక నరు డట్టు 

ఉక ఏరాటుబలముపై 


240 
230 


316 
190 
312 
275 
423 
14 
113 
148 
189 
396 
62 
140 
228 
112 
259 
138 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము 
ఊఊ 
ख శాత్రవసీనా 
జ్జ 


ఎ 


ఎండిన యడవిన్‌ దరికొని 
ఎడంజొచ్చి చిత్రసేను(డు 
ఎడనెడ( బణిపై = 
ఎన్నడును మున్ను వారల 
ఎన్ని శరముల నభిమన్యు 
ఎరగలి చిచ్చు గాజుడవి 
ఎలమి నమస్కరించుచు 
ఎలసి పయివారి దంతి 
ఎల్లభంగుల గురు 
ఎల్లభువనములను 
ఎల్లవారి గాచు 
ఎవ్వతనేని ధాత 
ఎవ్వరికింగాగ ధరణియు 

ఏ 
ఏచి దుర్యోధనుండును 
ఏచి ధృష్టద్యుమ్ను( డేడ్తెజి 
95355१८९ రాత్రి సనుటయు 
२ నాయుధవ్యాపారంబువలన 
ఏనిక మదమున 
ఏనుంగు వడిన నచ్చటి 
ఏనుగు నెత్తుట గదయుం 
ఏనుగుల మదము తావియు 
ఏనును నాదళమున 
ఏపున హిడింబసుతు(డును 
ఏమటీ రక్షసాలని 
ఏ మెల్లనుండ నీ విట్లుంటి 
६००८६ పొడువుం 


పుట 


189 


138 
316 
20 
250 
261 
145 
393 
65 
90 
87 
34 
410 
86 


155 
121 
269 
401 
48 
338 
226 
57 
360 
344 
35 
69 
439 


పద్యము 


ఏయుమొక నేర్పుమై 

ఏవురు (ద్రౌపదేయులును 
ఏసి గాండీవి కురుసేన 

ఏసి తురంగంబుల 

ఏసి యా 20९8८ దునియలు 


ఐ 
ఐనను (గ్రౌంచవూ$హ 
ఐనను నాచేతి బలుపు 
ఐనను నోపిన భంగిని 
९. 


९.०९३&०८ గళింగు నురవడి 
ఒండాక చాపమెత్తి 

९.०८ ८ చండవి క్రమము 
ఒండారుల 7లుచు తలపున 
९.८ డొక(డ పాండుపు(త్రుల 
ఒకని నొకని నై దైదు 

ఒక్క ఎల్లెక్కు పెట్టంగ 

ఒక్క కరంబు మలంచి 
ఒక్కటం గడంగి శల్యుని 


2. 
ఓఒర్వరాక దానవోత్తము 


క్ర 
కంటె గాంగేయు నతని 
కడగి నడచి మాయగావింప 
కడగి సుయోధన (ప్రభృతి 
కడు బెద్దకాలంబు గాంక్షించి 
కడు వడిం జని యంతంతం 
కడువడితోడ నప్పుడు 
కడువెస( గవిసిన 
కనక భూషణజాలంబు 
కని కడు నలిగి సుభద్రా 


341 


363 
333 
194 
288 
279 
251 
268 

36 
232 


పద్య ము 


కని కృప ६००८० 

కని కౌరవపతి దుశ్ళాసనుతో 
కని తమకించి బలంబులు 
కని తే రుప్పరవీది( దోలుకొని 
కని యతడు దెలిసి నీచే 
కని యభిమన్యు ముఖ్యు 
కని యల్లన నవ్వుచు 
కనుంగొను జనంబులు 
కనుగొని కురుపతి 
కనుగొని కోపంబున 
కనుగొని పార్షతుం డపుడు 
కను(గొని భీష్ముడుల్లము 
కనుగొని కిఖండి వెస 
కనుగొని సాత్యకి యేనుం 
కనుగొని సైన్యముల్‌ విటిగి 
కన్నాకు మనకు భీష్ముం 
కప్పారు రేణువు గమలాప్త 
కయ్యము సేయక తగు 
కయ్యము సేయనేనని 
కరదంత కర్లమస్తక 
కరమున నున్న శూలమున 
కరికర శీకర తురగో 
కరిఘంటా నిచయస్వనంబులు 
కరిఘటలు మీద భీము(డు 
కరుల సందడి నొప్పు 
కలయయగం గరముల 

కల్పిత దృఢ చతురంగా 
కవలుద్దామ పరా(క్రమ 

కవిసి బలము జంప(గ 
కవిసి యుగాంతదండధరు 
కవిసి |వ్రేసిన (గ్రక్కున 
కాంచనమయ వేదికా 


కాంభోజరాజగు సుదక్షిణుం 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్య ము 


కారుకొని మేఘమాలా 
కార్చిచ్చు గవిసి మృగతజి 
కాలంబగుటయు నృపులకు 
కాలు కాలు 29597 కాలు 
కాల్ప(డే మహనీయఖాండవం 
కావున 

కావున గౌరవపాండవు 
కావున నీ యుద్భటరధథి 
కినుక వొడమి గంగా 
కిమ్మీరమర్హనునిచే 
కిరణంబు లడగి యంతకు 
కీడానరించిన వారికి 


కుంతీసూను(డు సింహనాదమున 


కురుపతికి( జి త్రసేను(డు 
కురుపతియు ననుజవర్గము 
కురుపతి యొక నారాచంబు 
కురు పాండవ సైన్యంబుల 
కురురాజు యోధవీరుల 
కురువిభు(డు నగరు సొచ్చియు 
కురుసేన( జూచి యప్పుడు 
కులగురువృద్దు నిర్మలచిత్తు 
కులనాశము సేసిన 

కూలెడు 0०९००९० ధర 


కృతవర్మ యేచి మారుత సుతు 


కృతవర్మ రథము డిగి 
కృపగురు భీష్మయుక్తముగ 
కృష్ణసారథ్యమున నొప్పు 
కృష్ణార్ణునాదులుం దోడన 


కెడసె హయము లొడ్డగడవయ్యే 


కేకయు లేవుర బలములు 
కైలాస శైలాకారంబును 
కొందణ సూతులు వొలిపిరి 
కొడుకుపాటు( జూచి కోపించి 


77 
292 
268 

31 
170 
260 
429 
285 

116 
263 
354 

211 

28 

87 
420 
305 
137 
197 
180 

74 
209 
138 
236 
341 
169 


463 
పద్యము పుట 
కొడుకుల దెస నెవ్వగ 22 


కొడుకులు దమ్ములు గుట్టపు 40 
కొన్నిటి హస్తముల్‌ సదియ 
కొన్ని భూముల బలములు 63 
కొటవియు( గొఅవియు 
కోదండదశక శ్రీ ఫ్రుచ్చేదం 266 
కోపము సంహరింపు యదుకుం 206 


కౌంతేయుండు నగుదునిది 452 
కెౌరవబలములు దిరిగిన 203 
కౌరవబలములు నుడివడ 342 


కౌరవ వ్యూహమునకు 61 
కౌరవులలోన నిప్పు డెవ్వారితోడ 84 
కౌరవులు (ప్రకంపగాఢ 447 
(&०८०८ గయ్యంబులోన నరాతి 282 


క్రందుకొని యిట్టు మాతంగ 373 
107 


క్రందుకొను సర్వధర్మ 
క్రమ్మణంగ నేతెంచుగాక 73 


క్రూరతకోర్బి యించుకయు 404 

ठ రహిత వృత్తి 456 

క్షాత్రము దలకొని సంగర 370 
28 

201०5००८ దుంగభద్రయు 19 


075०८5०८ धू) |ద్రోణుపని 202 
గంగానందను( దా(క నర్గునుడు 258 
గంగాపుతు(డు పాండవా(గజుని 318 


గజఘటలం గనుంగొని 223 
గజారాజోజ్ఞ్యల ఘంటికావళి 382 
గజిబిబి లేక యుబ్బక 156 
గతి గుందియు౯ బైందారగణాడు 166 
గర్వంబు 3०००5; శిఖండి 122 
గాంగేయుచేత నెంతయు 392 
గాండీవం బిం(ద్రచాపంబు 50 


464 


పద్య ము 


గాండీవి గెలువరాదు 
గిరి డిగు కేసరి చాడ్సున 
గురు(డను నురుతరగిరి 


165 


గురుడు భీష్ముండు గలుగంగ 327 


గురుడు మొదలైన 

గురు(డు విరాటుని కోదండ 
గురు వంపవెల్తి నాగుచు 
గురుని గృతప్రజ్ఞుని 
గురుసుతు బెడిదపు 

గెలిచితి రాజులనెల్లను 
గొదగొని ధార్తరాష్టు లతిఘోర 


“ 


०2 
ఘోరఖడ్గంబున వానిం దునుమ 
ఘనతర గర్జాధ్వనులును 
ఘనతర శోకవేగమున 
ఘనమయి తో(యచున్న యది 
ఘనశక్తి వైవ నది 


చ 


చండభుజాబలంబు 
చండవిరోధి ९०८०१००८ 
చం(ద్రార్కులు లోచనంబులుగా 
చలదుర్వీధరలీలC గాలు 
చలముకొని యొరుల 
చాపము వేడ్కం బుచ్చికొని 
చాపవ॥క్రుండు భల్లదంప్రా 
చావును నోవును మన 
చిచ్చు కన్నుమూసికొని 
చిత్రసేనుండు चेष्ट 
చిన్న(బోయి నీ కొడుకులు 
చుట్టరికంబునన్‌ మనసుసాొచ్చి 
చూడు మాచార్య నీదు 


345 
301 
352 
403 
259 
410 
278 


339 
112 
351 

59 
174 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము 

చెంగట నభిమన్యుండు పిశంగ 
చెప్పిన నతండు వారిం 
చేకితానుండు గృపునిపై 
చేదిపతియగు ధృష్టకేతుండు 
చేయంగల పని యిెయ్యది 


147 


చేయం దొడంగిన గాంధారేయులు 184 


చొచ్చి చతురంగ వితతులు 
చొచ్చి పితామహుంగని 

జ 
జంబూనది యనంబరయగిన 
జగములకు నాదికారణమగు 
జగ 52632000 (£ నని 
జననాధథులపై( బెల్లేసిన 
జననీవంశంబున(గల 
జనియించినంతనుండియు 


జలరుహంబులు పాండవ 


డ 
డొల్లెడు తలయును 
డొల్లెడు సూతులు 


త 
తగని పనియని తలంపక 
తడ(బడె దివ్యబాణముల 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ యుధిష్టిరుండు 
తదనంతరంబ శస్త్ర 
తదనంతరంబ సాత్యకియు 
తదవసరంబునం బతి 


తదవసరంబున( బొదివి 


287 
248 


12 
101 
150 

299 
334 
424 
139 


130 
423 


359 

89 
419 
116 
178 
259 
150 

83 
134 
187 
286 


పద్యము 


తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తనకు (१८९८९ యని 

తనతన శంఖంబును 

తనతో గాల్వురు సాల 

తనదు నొవ్వున కలుకక 

తన భుజసార మేర్సడగ 

తన ముందటి యోధులు 

తన యరదంబు విశోకు(డు 
తనయుడు నొచ్చిన 

తన విక్రమంబు సేనలు 
తనువుధరం బొందకుండగ6 
తన్నుం దాన యుపశమించుకొని 
తమకుం దమ యోధవీరులకు 
తమతమ దేశంబులకై 
తమ్ముల దోలిన నతిరౌ।ద్ర 
తమ్ముల నొంచిన (दध 
తమ్ములు వీ(గినం బతి 
తటికింజొచ్చి కడంగి 

©> వికర్ణుడప్ము 

తతిమి సాత్యకి గృతవర్మ 
९९23 సుశర్ముండు దాశి 
తలశెడు వాడు గాడు 
తలకడచి నడచు (ద్రోణుని 


నంబర 
నితని 
నుభయ 
వృకోదరుం 
శిఖండి 
సరభసంబున 
సాత్య క్రి 
సాత్య కితో 


సూ క్ష జల 


పద్య ము 


తలకొని నీకుం |బ్రాణంబులు 
తలపడి నానాస్త్రముల 
తలపడి యంత్యకాలశిఖి 
తలపడి యగ్గురు నందను 


తల ప్రయ్యలైన( (బ్రాణంబులును 218 


९७०८९ యుజ్ఞ్యలబాణతతి 
తాటి సిడము 268१ 
తాతల మామలన్‌ సుతుల 
తాన స్తశిఖరి మణువడ 
తిమిరము గవిసిన( బాండవ 
తిరిగిన పందల నేటికి 
తుంగమడువున నాడు 
తుండంబులు గావించి 
తునిమి తోడన जन 
తునిసిన బాహా మస్తక 
తురగనికరంబు తోడం 
తూర్పు తలగా నీ సుతు 
(తూలె) నట్టు దూలిన 
తెరలక లక్ష్మణుండు 
తొమ్మిది ఖండములై 

తొల్లి గురుండు దానవులతోడి 
తోడంబుట్టువుపాటు సూచి 
తిగర్తపతి మొదలయిన 
త్రుంచి నవ్వుచు 


ద 
దనుజ ఖండితుండయి పడి 
దనుజపతి యేచి దుర్యో 


దనుజు(డు మాయాధికు( డర్గున 


దనుజా లొనరించు మాయలు 
దనుజేం(ద్రు నిలుచుట 
దనుజేశ్వరుండు మాయం 
దాని కతండు చలింపక 


250 
132 
86 
399 
354 
206 
228 
303 
342 
195 
89 
440 
428 
263 
14 
151 
335 
300 
366 


351 
237 
366 
347 
307 
367 
285 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్య ము 


దాని కయ్యుధిష్టిరుండు 
దానికిం గినిసి శినిమనుమండు 
దానికి జల మెడలక 

దానికి (ద్రోణకృతవర్మలు 
దారుణరోషం బడర(గ 
దిక్కుల దన బాణంబులు 
దివ్యరథస్సార దీప్తిజాలంబులు 
దుర్యోధను దుర్లయమంబున 
దుర్యోధను మాటకు భుజ 
దుశ్శాసన వికర్ల్ణ చిత్రసేనులతో 
దుశ్శాసన వికర్ల విందాను 
దూరాంతిక దుర్గమ విస్తార 
దెప్పరపు(జోట నీకీయొప్పని 
దేవ నీదగు దివ్యదేహంబు 
దేవృవ్రతుండు దెగిన 
దేవవ్రతు పలుకులు 

దేవా వైశంపాయనుండు 

దేవా వైశంపాయనుండు 

దేవా జనమేజయ వసుధా 
దేవా సురవరు లొక్కటియె 
దొల్లెడు 239०९8० ९>०८ బెలుచం 
దైవాధీనము సర్వమున్‌ 
ద్విరదము లొజగాడివియు 
ద్రోణాచార్యుండు సుతత్రాణ 
ద్రోణాచార్యుండు ద్రుపద 
ద్రోణుండలిగి శరాసనంబు 


ద్రోణుడు గోపించి తనుత్రాణం 


ధ 


ధనంజయుండును దనకు 
ధనురాచార్యుని( జూచి 
ధరణినాథ చేకితానుండు 
ధరణి ३3९०५ దో 


పద్య ము 


ధరణీచక్రము (గ్రక్కునం గదల 
ధాత్రీశ మేరువు దక్షిణంబున 
ధూళుల మేఘంబులు 
ధృతరాష్టుండును బు(త్రులు 
ధృతి బలుపొప్ప నిల్చి 


ధృష్టకేతుండు కౌరవోత్కృష్టు(డైన 


ధృష్టద్యుమ్నుడు నుజ్జ్య్వల 


న 
నకులు(డు సహదేవుడు 
నగపతియు( బోని గజతతి 
నడచిరనిన విని సంజయునకు 
నడికిరేయి వచ్చినను నొవ్వ 
నను మార్కొని గెలువగ 
నన్ను బాంసుకేళి నున్న 
నరనాథ యింక భీష్ముని 
నరపతులనెల్ల భీష్మున 
నరసభఖు(డ స్రీవ్ర సఖు(డును 
నరుడత్యద్భుత విక్రముం 
నరు(డు @&5‰ (८८ దొరగాడు 
నరుడు శిఖండిం దటిమిన 
నరుడేచి శిఖండి 
నరుడు ధనుర్లుణరావ 
నరు(డు రథికజనంబుపై 
నలువురు నేవురు బిడ్డలు 
నాడు సభనాడి నంతయు 
నాడ చెప్పుగన్న నాకు 
నాకు దేవవ్రతునకు 
నానాస్త్రంబుల హయముల 
నానాస్సుటవర్లంబులు 
నామముల బితృపితామహ 
నాయుల్లమరయ నిను 


465 


466 
పద్యము పుట 
నారదుచేత నిన్ను 448 
నారాయణ నీకేం గడు 244 
నిగమ శిఖావిహార మహనీయ 141 
నిజఘటకు మిగిలి యుత్తరు 135 
నిజసింహనాదమున 223 


నిడుపున( దూర్పును బడమరనై 12 


నినుగొని గెలిచెద 296 
నిను నెణుగకుండి 104 
నిను మున్నెంతయు నమ్మి 356 
२०६०९००० దపమును 108 
నిరతిశయ మహత్యోన్మేష 141 
నిలిచి మహాస్త్రంబెజమంటలు 339 
నిహతులంజేయుచు 267 
నీకు మా దెస ననుగ్రహంబు 395 
నీకు హృదయవ్యథ( బొంద 105 
నీకొడుకు లందణును 222 
నీతనూభవుండు 3९8142९8 274 
నీతలంపు లెస్పనీవు 398 
9८3८ గోపింతునె 451 
నీమాట మెయిన చేయుదు 147 
నీయడిగిన భంగిన గాంగేయు 252 
నీయుదయము దైవిక 451 
నీవు తనూజుల దుర్విన 325 


నీవు ద న్నడిగిన నిజవధోపాయం 398 


నీవును ద్రోణుడు గలుగంగా 346 
నీవు భీష్మున కలికిన 414 
నీవాకరుండు దక్కయగ 406 
నెట్టన యాపగాసుతు(డు 30 
నెవ్వగ యింతయేల విను 147 
నేటి భంగిసూడ నృపవర 412 
నేడెమ్మెయి నైనను నీ 411 


పద్యము 

నొచ్చియు( छरती 
నొచ్చియు భీష్మునిపై 

నోనేసి సూతుహయసంతానము 


“ 


స 


>०(@०५०५ బం(డ్రైంట 
పటుదుశ్ళాసన బాణపంక్తి 
పట్టి పాలార్బెదరు మీరు 
పతి పురికొలిపిన 

పతియును ద్రోణుండు 
పదంపడి నిట్టూర్సునిగిడించి 
పదపడి దుర్యోధనుడు 
పదిటన్‌ ధృష్టద్యుమ్నుని 
పదివేవురు రాజులు దన 
పనుచుటయు నతండు 
పరణగి తో(తెంచు పాండవ 
పరమ మును లాదిపురుషులు 
పరమేష్టి నీవు గడు 

పరా(క్రమ (క్రీడలుసలుపు 
పరిధానంబును దేరు 

పజపి రథికులను సూతుల 
పలక 96३००९०7 జేసి 
పలకయు వాలును గొని 
పలు చాయల నొప్పిన 
పలుచోటుల( బలుభంగుల 
పవనజు(డు మూడు శరముల 
పనవసుతుం గళింగ 
పాంచాల బర్బర వత్స 
పాండవబలముల యత్యు 
పాండవబలములు దలపడి 
పాండవ సైన్యముల్‌ 6९८ 
>0८ नट సంఘపరిపాలన 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము 

పాండవుల గెలువ నలవి 
పాండవేయ మాత్స్య పాంచాల 
పాండవేయులు మాత్స్య 
పాండునృపాలనందనులు 
పాండుసుతుల శిఖండియు 
పాండుసుతులేమి భంగి 
పాండ్యపతియును గేకయ 
పాడియు సత్యముం గలరు 
పాడియు సత్యముం గలుగు 
పాయవడం( జొచ్చు గుంపులు 
పారాశర్య ప్రముఖోదార 
పార్షతుండు శక్తిం బరయగింప 
పిలుచుటయు నతడు 
పుండరీకంబు లుద్దండ 
పుణ్యక్షే త్రోత్తమంబయిన 
పురికొనుచుం దెరలుచు 
పురుమి(త్ర్రుని नि, 
పురుషు(డన వేటొకండే 


& 


రుహూత సహితమగు 


& 


పులి బొడగన్న లేళ్ళగమి 
పుష్టోదంచిత సారవీర 
వృషతకుల ముఖ్యుం డిమ్మెయి 
పృషత పౌత్రుండు గద వైవ 
పెక్కం[డ్రతోడ నిమ్మెయి 
పెనంగు నట్టియెడ గాంగే 
సెనుగాలి( దూలు మొగిళు 
296५ పాండవాంబుధి 
పెణవార లధికభీతిన్‌ 
పొడువ(గ (వేయగ నత(డుం 


రుషు(డు సెడు ననువా(డును 


పద్య ము 


పాదివికొని శకుని బలము 
పొదివి పలువురేయ( బొడువ 
పొలివోని శౌర్యరేఖం 

పోక నిలిచిన బలు 

ప్రమదం బాననకాంతి 
(ప్రాంశు.బయోదనీల 
ప్రోవులు ॥ 


॥ ९ 


फ) 
ఫలములయెడ (బ్రహ్మార్పణ 
ఫల్లును(డు భీష్ము ముందటి 

ల 


బధిరిత దిజ్ముఖంబగుచు 
బలియు(డగు పార్గపు(త్రుడు 
బలు జీవమువోయిన 
బవరము సేయుచుండియును 
బాలురు వృద్దులు దక్కయగ 
బీణువోయి రథ్యంబులు 


బెడిదముగ నేయ రథముల 


భ 


భండనంబున( దనయుండు 
భగదత్తు నాలోకించి 
భగదత్త్తుని నాకవ్వడి 
భగదత్తు నెగిచి కౌరవ 
భగదత్తు నేనుగడరిన 
భల్లం బొకటం బితామహు 
భసిత పరభాగహేలా 
భారతవర్షంబున నుదార 
భారతవర్ష్శమునకు( గా 
భారత వర్షము 6680, 
భారమున నులచి తెంపక 


418 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్య ము 


భీమనందను( డగు (శ్రుతసోము 


భీమ్మేనుండు నేడు 
భీమసేనుతో నిట్లనియె 
ఖీమసేను నపుడు పెక్కు 
భీమేనునిపై మన భీష్ము 
భీము డుద(గ్రదర్పమున 


భీముని తనయుం డత్యుద్దామ 


22592 2:36 గాళింగోద్దామ 
భీముని పోరుట గడు 
భీముని ముందటిబలము 
భీము ३5०८०९८ ण्ड) పేర్చి 
భీష్ముండు దుర్యోధనున 
భీష్ముం డభిమన్యుం గడచి 
భీష్ము( డొడ్డన మేర్చిన 
భీష్ము దెసకుం జనుచున్నం 
భీష్ము నంపటు కోర్యక 
భీష్ముని గర్వంబుడివి 
భూపోత్తమ విను పాండు 
భూమికి గాగ (బ్రాణముల 
భూరి తపోవిశేష 

భూరి బలఘోరమగు 

భూరి రయంబున నద్దెస 
భూరి శరాసారంబున 
భూరిశ్రవసుడ యెక్కటి 
భూరిశ్రవుండు దొమ్మిది 
భేరీ శంకాదిరవ गेण 


మ 


మందరము మహాంభోనిధి 
మకరవ్యూహం బనియెడు 
మగండు లేనిమగువ 
మగధ 5००८ డేచి 


పద్య ము 


మణి గణోజ్ఞ్యులమైన 
మదమునంC గోసలేం(ద్రు 
మదమున (శుతాయువొక్కటి 


మదము మిగిలి కేతుమంతు(డు 


మద్రేశు. డంత నిలువక 
మధద్రేశున్‌ వెగడొంద నేసె 
మనకు బాండురాజతనయ 


మన కుమారులలోని నయ్యనిల 


మన బలంబునందు మంచి 
మనమున భీష్ము(డిట్లని 

9 
మనమున విషాదమడరయగ 
మనము పూణిపట్టి 
మన మెల్ల బితామహు 


మన మొన గని ధృష్టద్యుమ్నున 


మన మోహరములు సెడి 
మన యోధ(ప్రకరముశాం 
మన ००८०९ ०८69०553 5०0 
మన వారెవ్వరునోర్య 

మన సేనం గలగంగ 

మన సేన పేర్చి పెల్తార్చిన 
మనుజేం[ద్ర వినుము 
మన్యు సముజ్ఞ్యలుండు 
మమ్ము నెమ్మి మై గలయ 
మరలుపు(డు పట్టు డట 
०26९ తాప సంకలన 
మటియుం బెక్కులు లోక 
మణియు నందు నిందును 
మణతురె యాడిన మాటలు 


467 


201 


మతియు ననేకదుర్ని మిత్తంబులు 66 


మటతియు నమ్మారుత 
మతటతియు నొక వల్లుగొను 
25९८१ గజ కంధరము 


133 
303 
170 


468 


పద్య ము 


మలయ మనగ శుక్తి 
మాకెమ్మెయి సామ్రాజ్యము 
మాటలు పెక్కులాడి 
మాత్స్య కైకేయాది మను 
మానుగ ధర్మక్షేత్రంబైన 
మానుషమేటికి దైవాధీనము 
మిగిలి పవమానసుతుపై 
‰००(& (ద్రోణునకు( దోడై 
మీతం(డ్రి భవత్సుతులకు 
మీతం(డ్రి సింహనాదస్ఫీత 
మీరు నా హితంబు గోరుదురేని 
మీ వీటికెల్ల మేటివి 
ముందటి పదుం॥డ్రునానృ్ఫపు 
మునివరుడైన నారదు(డు 
మును 236525८८ జంపుదు 
మునుపోటులC బడినొచ్చుట 
మును మత్స్యనాథు నగరం 
మున్నును నేం గారణముగ 
మెణసి మండలచారియె 


364 


మొగుళులు లేకయు నుఖుములు 06 


మొనల వినోదంబునకుం 

మొనలెల విటుగ మధ్యం 
629 

మొనసి మృగేం|ద్రు( 

మొనసి శిఖండిని మున్నిడి 


మోహతమంబు వాసె 


య 
యాదవ కేకయ పాంచాలాదులు 
యుధిష్టిరు మొగంబునం 


ర 
రంగ(త్రథన స్తుత్యతురంగ 
రక్కసు(డు 2688550 


76 
432 
426 
415 
109 


200 
420 


262 
368 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము 

రక్తనదులలోన రథయాన 
రథము మీందికిం జనుదెంచి 
రథములను సామజముల 
రథములు ८९० చెలువగు 
రభస క్లోభిత మేదినీ 

రవి గొల్చి యుత్తరాయణ 
రాజులు మం(తులు ననియెడు 
రెండు బలంబుల వారలు 
రెండు వీళ్ళ జనంబులు 
రేపకడ రభసమున 


€ॐ 
జిచ్చవడి యుభయబల 
టెక్కలు సించి కంఠమున 

© 
లలిత పీతాంబరంబు 


లస్తకంబున కొలదికి 


లోకోత్ప్సత్తి సితి విల 
అ 


వ 
వంగాధిపతియు శౌర్యో 
వగపును గోపముం గదుర 
35043500, నేంటికిం బార్గ్జు(డు 
వగవ(గ నేమియుం దగని 
వచ్చి యిట్లనియె 
వాయువేగంబులైన 
వారలందణు నొండాొరు 
వారల శర నిచయము 
వారల శర వర్షంబులు 
వారికి బాసటయై పాంచాల 
వారి నననేల తొల్లియు 
వారిరువురు జలమున 


187 


పద్యము 


వారును ముందటి = 
వారు మహాబలుల్‌ హరియు 
వారెవ్వరంటేని వినుము 
వాహనము దాన నడపుచు 
విందానువిందులు (గందుగ 
విందుని సారధినొక 
వికలరథు(డగు నావృష్ణి 
విక్రమ విహారంబునకుం 
విచలద్దండధరోప మాశ్రయ 
విడిదలకు( బోయెనపుడు 
విడువక దాపట వలపట 
విధికృతం బెవ్వరికి నుడుప 
వినికి గలిగి రక్షించుచు 

విని గాంగేయుం డడరిన 
విని నదియును నెయ్యెడ 
విని పాండునందనులు 

విని మురాంతకు( డిత(డు 
> ९७०८ డన్యు లెవ్వరును 
విను(డు శరతల్పగతు(డనై 
వినుత ప్రజ్ఞాబాణంబున 
విను మలుక వొడమి 

విను మానుష చక్షుర్లతి 
వినుము 

విరథుండై పాలివోని 
విరథుండై యభిమన్యు 

> ७८०८८8०० మాత్స్యపుత్రు(డు 
268) భవత్సుత 

విణుగుట నొచ్చుట 
విల్లుంగేతువు ద్రుంచి 
విల్లును నమ్ములు విడుచుచు 
వివిధ సన్నాహయుతముగా 
వివిధోద్దామ హయావళీ 


పద్య ము 


వివ్వచ్చు నొవ్వు నెంతయు( 
విశేషించియుం గౌరవ 
వీకమై నకులుని దాశి 
వీనియందు వివిధమణి 
వీర రసాంబు పూరమును 
వీరస్వర్గము ధనముగ 
వృద్దులు గతాయువులు 
వెండియు ధనార్జనంబులు 
వెండియు నేడు బాణములు 
వెక్కసమందుచుC గురుపతి 
వెనుకొని 2९9१5 

వెరవున ధృష్టద్యుమ్నుని 
వెరవు లావు గలుగు 
536००6०) వెగడువడి 
వెలిగిరి బలములు 
వెలివిరిసివచ్చు 

వేగమెయిది వృష్లివీరు 
వేగిన గౌరవసేనలు 
వేగుటయు సత్వరంబుగ 
వేదవ్యాసమునీశ్యరు 

వేటొక విల్లు పుచ్చికొను 
వైరమున నులిచి 


శ్ర 


శకుని ప్రతివింద్యు( దాఢశకిన 
శక్తి ద్రుంచి తీవసాయక 
శరముల వేగంబున 
శరములు గురుపతి 
శరములు మూ(టం षये 


124 
263 
226 
303 
216 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్య ము 


శరవేదన సర్వాంగము 

శల శల్య చిత్రసేనులు 
శల్యు( డుగ్ర కోపంబున 
శల్యు నారాచ పంచకమున 
३९०५०८८८ గవలు 
శాంతనవుం డనేకబల 
శాంతనవుండును సముల్లా 
శాంతనవు(డు దేజో 
శిఖండియు సాత్యకిరథం 
శినిమనుమండు నద్దనుజు 
శూలంబున హైడింబు(డు 
శోణితము వెల్లిగవిసిన 
శ్రాంతంబయ్యెను వాహన 
శ్రీ నిర్మాణ విచక్షణ 

శ్రీ విలసనత్వ గురు 


శ్రీ సంపాది పదాంబుజ 


“ 


९9 
సంభ్రమమున నపుడు 
సకల బంధుజనుల 
సఖుడు సంబంధి శిష్యుండు 
సగము సచ్చిన యొడళులు 
సత్యపరాక్రము(డగు నీ 
సత్య(ప్రతిజ్ఞుడవు 
సత్యవతీ వివాహం బొనర్చు 
సత్య(వ్రతుండగు నిమ్మహా 
సప్త్రమదివస రజనీ 
సభయమయి శకుని సైన్యం 
సమరం బప్పుడు దనుజాలు 


———=— 9 ————— 


పుట 


447 
315 
135 
113 
308 

382 

435 
139 
303 

229 

348 
185 

268 
143 
295 

01 


188 
385 
395 
195 
148 
395 
441 

34 
321 
189 
317 


ॐ ద్యము 


సమరంబు రాజులకు 
సమరకౌతుకి యైన 
సమరక్రీడన లీలం 
సమరక్రీడ సలిపి 
సమరక్రీడా సన్నాహము 
సమరాంగణంబు కడు 
సరభసముగ సారథి 
రభసు(డై యుధిష్టరుడు 


సరసిజనాభ బంధుజన 


a 


సహోదరులకు సహాయత్యంబు 
సాత్యకి యప్పు డేచి 
సాత్యకియేచి ధృష్టద్యుమ్ను(డును 
సాత్యకి విరాటుండు 

సారథి యరదము భీష్ముని 
సింహనాదంబుతో భీమసేను 
సురనదీసుతుండు పరలోక గతి 
సురలకు నజయ్యు(డగు 
సూతు నొక్క వాలమ్మున 
సేనల నిమ్మెయి భీష్ముడు 
సేనాసమేతు(డగు నరుపై 
సైరింపక యేడ్తెజగురు 

సోమక మాత్స్య (ప్రముఖోద్దామ 
సోమాన్వయ ప్రదీపకు 


హ 
హరి దాను నొచ్చి నొచ్చిన 
హస్తలాఘవమున నతుల 
హితమును ధర్మముం దలయచి 


హుంకారములు నదల్పులు 


469 


269 
352 


253 
376 
120 

85 
290 
264 
391 

81 
416 
133 
403 
449 
163 
431 
300 
268 
430 
139 


200 
215 

07 
194 


